NAA JEEVITA YATRA— Vor. 1 
(Auto Biography of Andhra Kesari 
Prakasam Pantulu in four Volumes) 
By 

TANGUTURI PRAKASAM 


Publishers : 
M. SESHACHALAM & Co. 


First Edition : 
EMESCO POCKET BOOKS 
July 1972 


Cover Design: 
BAPU 


Frinters : 
KRANTIL PRESS, Madras-l. 


Distributors | 
ANDHRA PRADESH BOOK DISTRIBUTORS, 
RASHTRAPATHI ROAD, SECUNDERARAD, 


Price Rs. 2-50 


Four Volumes bound! in one hard Cover Edition Ras. 15,- 





నా జీవిత యా (త 


[1పప్రథమఖ౦డం౦ 


(పస్తావన----ఖభారత రాష్ట్రపతి శ్ర వి. వి. గిరి V 
(పకాశిక IX 
(పస్తుతి.._ 


ఆంధప్రదేశ్‌ ముఖ్యమం|తి గౌ॥ శ్రీ పి. వ. నరసింహారాపు ౫111 
పరిచయము__(పథమ ఖండము [పథమ ముదణకు 
శ్రీ తల్లావర్హుల శివశంకర శాస్త్రి 211 


1. పూర్వగాథ జస 1 
బో తండ్రిగారి మరభఖం త 11 
3. నాటకరంగ (పవేశం mw 15 
4. రాజమహం[చవర (పయాణుం we 18 
5. ఆనాటి రాజమహేందవరం (న 27 
6. నాటకాలు we 30 
7౧ నా వృత్తి స్ట్‌ 57 
8. మునిసిపల్‌ రాబకీయాలు se 62 
9. ఇంగ్లండు (ప్రయాఖ'ం స్‌ 85 
10. రాజకీయాలతో పరిచయం ట్ల 92 
11. బారిస్టరు చదువు పూర్తి ని 96 
12. రాజమహేం[దవరం రాక la 100 
13. మళ్ళీ అంగ్రండు ప్రయాణం fs 102 


14. మైలాపూరు మేథావులు «108 


15. 
16. 
17. 
18. 
29. 
20. 
21. 
So: 
23. 
24: 
ర్‌ 
26. 
1. 


1v 
యూరపు సంచారం 
బారిస్టరు వృత్తి 
మాటపట్రింపులు 
కుటుంబ స్థితిగతులు 
వీరేశలింగం పంతులు కేను 
కుటుం బపరిస్థితులు 
రాజకీయజీవితం 


సూరతు కాంగెను 


బి సెంటమ్మ హూంరూలు ఉద్యమం 
అతివాదసంచలనం 

కలకత్తా కాం(గెస్‌ (1917) 

స్వరాజ్య పత్రిక 

పతికకు నామకరణం 


* 5% 


111 
113 
118 
126 
129 
131 
134 
142 
147 
148 
154 
156 
162 


(ప సావ వ 
రాష్ట్రపతి డారర్‌ వరాహాగిరి వెంకటగిరి 
వి రు 


ఆం(ధథ కేనరి [పకాశం పంతులుగారు ఒక్క వ్యక్తికాదు; అర్ర 
నతాక్టికి పైగా అంధ రాజకీయ (ప్రజాహిత తీవన 
రంగంలో ఆయన ఒక మహో సంస్థ. ఆయన వ్య క్రిత్వం మహో 
గోపుర శిఖరోన్నతం. ఆయన జీవిత గాథ బహుముఖ [పకాశం 
గలది; బహురస సంపన్నమైనది. బొడ్డున మాణిక్యం పెట్టు 
కొని పుట్టిన భాగ్యశాలి కారు ఆయన, అతి సామాన్య సతి 
కాదు, నిరుపేద దశ---లో నుండి ఎదిగి ఎదిగి మహబ్వై 
భవ శృంగాన్ని అందుకొన్న అతిసత్త్వు శాయన. ఉజ్జగాల దేశ 
భక్తి, నిరుపమ త్యాగశీలం, అన్నింటికన్న ముఖ్యంగా యన 
అక్షయ శక్తి స్వభావ సౌషవం--ఆయన విజయ పూతుపులు. 
(పకాశంగారు నాకు మర సన్నిహతులు; నున స్వాతం్యత్య 
సమర చరిత్రలో అతిక్షిష్ట దశలో ఆయన నాయకత్వాన 
ఆయనకు అత్యంత సన్నిహితుడనై వనిబ భాగ్యం నాకు 
కలిగింది. అటువంటి ఆప్తని గురించి (వాయటం కస్టం. అ 
రోజులు తలుచుకుంకు, వాస్తవంగా నాకు ఒళ్ళు పులక 
రిస్తుంది. ఆ సంరంఖాలు, ఆ సంచలనాలు, ఆ సంఘటనలు 
ఇప్పటికి నాకు అపరిమితమైన ఆనందం, ఉత్సాహం 
కలిగిస్తాయి. 
నాకు పదేళ్ళు వచ్చిన నాటినించి (పకాశంగారిని ఎరు 
గుదును. మా నాయనగార్హు (పకాశంగారు సమకాలికులు, 
ఆజీవ మితులు. ఇదరూ న్యాయవాద వృత్తిలో _పముఖులు. 
గాంధి మహాత్ముని నాయకత్వాన సాగుతున్న స్వాతం[్య 
'సమరంలో ప్రవేశించక పూర్వం [ప్రకాశం పంతులుగారు 
మ(దానులో ప్రముఖ న్యాయవాదిగా ప్రాక్టీనుచేస్తూ అమి 


vi 


తంగా ఆర్టిస్తూ ఉండేవారు. చిరకాలం మా నాయనగారు, 
(ప్రకాశంగారూ (పక్క (ప్రక్కనే (పవహిస్తూన్న రెండు నదు 
ల్లాగ సారవంతమైన మన తెలుగు నేలను ఫలవంతం చేశారు. 
ఇద్దరూ ఇంచు మించు ఏక కాలంలో య ఒకే 
కళాశాలలో _రాజమం।డి ఆర్ట్‌స్‌ కాలేజ్‌లో —-పిన్సిపల్‌ 
మెట్‌ కాఫ్‌గారివద్ద చదువుకున్నారు. 1891 సుమారులో ఇథరూ 

ఫస్ట్‌ గెడ పడరు పరీక్షకు చదివి, గంజాం, గోదావరి జిల్లా కోర్టు 
అలో (పాక్టీసు చేశారు. 1927-29 లో అఇద్రరూ మాన్యులైన 
పండిత మోతీలాల్‌ నెహూగారి నారంరత మన దేశంలో 
నాటి పెద్దలంతా ఉన్న స్వరాజ్య పార్టి పవాన శకేం(ద శాసన 
సభకు ఎన్నిక అయారు. 1937—.39 “లలో ఇధరూ మదాను 
శాసన సభా కాంగెస్‌ పక్షంలో - ప్రకాశంగారు శానన సభలోను, 
మా నాయనగారు శాసన మండలిలోను --సభ్యులుగా ఉండే 
వారు. ఈ సమయంలోనే నేను అనేక పర్యాయాలు అ మహా 
మానవుణ్ణు దర్శించగలిగాను. జీవితం పొడుగునా నేను 
(పకాశంగారిని మాననీయులైన మా తండిగారితో సమానులు 
గానె చూసుకున్నాను. ఆయన విజ్ఞానము, ఆయన జీవితాను 
భవము నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాయనీ, పదేళ్ళ 

పసితనం నించి నేను ఆయనను మన మహా నాయకులలో 
ఒకరుగా భావిస్తూ, _పజా సేవారంగంలో ఆయన కార్యక్రమా 
లను అమితాసక్తితో గమనిస్తూ ఎంతో లాభం పొందాననీ 
సగర్వంగా చెప్పుకుంటున్నాను. 

(పకాశంగారు రాజకీయాలలో (పవేశించక పూర్వం 
గొప్ప సంఘ సంస్కరణవాది. మన సంఘంలోని మూథా 
చారాలను, కుల వర్గ వర్ణ విభెదాలను రూపు మాపడంలో 
ఆయన ఎంతో శ్రద్ద శ ఎవారు. పందొమ్మిదవ శతాబ్దిలో 
భారత దేశంలో ఆవతరించిన మహాపురుషులలో అయన 
ఒకరు. అమృతసర్‌ లో దారుణ హత్యాకాండ జరిగిన తరువాత 


vil 


గాంధి మహాత్ముడు సహయనిరాకరణు'ద్యమం (పారంభించిన 
మీదట, సెమన్‌ కమీషను భారతదేశం వచ్చినప్పుడు 
మద్రాసులో పెద్దగా ఆందోళన జరిపారు. (ప్రకాశంగారు 144 వ 
సెకనును ధిక్క_రించినప్పుడు, (టిటిష్‌ సైనికులు తుపాకులు 
చూపి ఆయనను సవాల్‌చేయగా, వెంటనే |పకాశంగారు తన 
ఎదురు రొమ్ము చూపి, “కాల్ఫుకో'మని ఎదురు సవాల్‌ 
చేశారు. దాంతో, ఆ సైనికులు స్పబులై నిలబడిపోయి, 
(పకాశంగారిని ముందుకు పోనిచ్చారు. ఈ నిర్భయతే, ఈ 
గుండెలు దీసిన బంటుతనమే పకాశంగారి “ఆంధ కేసరి” 
బిరుదుకు కారఖమయింది. ఆయన దకిబు భారత నాయకా 
(గణి అయారు. 


మొదట మంతిగాను, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 
ముఖ్య మంతిగాను ప్రకాశంగారు గురుతర నూతన బాధ్య 
తలు స్వీకరించపలసి వచ్చినప్పుడు, ఆయన ఇంకా ఎత్తుగా 
పెరిగి అత్యంత సమర్థులు,[పబానురంజకులు అయినకాం గైస్‌ 
మంత్రులలో ఒకరుగా ఎరు తెచ్చుకున్నారు. ఇమ్మడి చెన్న 
రాష్ట్రంలో రాజాజీ మంత్రి వర్గంలో (పకాశంగారు, నేనూ 
మం[తులం. 1946లో మరల కాంగెస్‌ మంతి వర్థాలు 
ఏర్పడినప్పుడు నేను ముఖ్య మంత్రిగా ఊం కే రాషహ్రనికి 
సుస్థిరమైన (ప్రభుత్వం ఏర్పడగలదనే ఒక అభ్మిపాయం 
వ్యక్తమయింది. నేను ఎంత త్యాగమైనా చేసి (పకాశంగారి 
నాయకత్యాన్నే బలపరుస్తాననీ, ఆయన కోరితే తప్ప నేను 
ముఖ్య మంధతిత్వం స్వీకరించననీ, నేను ముఖ్య మం;త్రిని 
కావాలని నూచించిన నాయకులందరికీ ఒక విధమైన కృత 
జ్ఞతా పూర్వక నమ భావంతో స్పష్టంగా చెప్పాను. ఆ మాట 
నిలబెట్టుకుని, నాకు కొన్ని ప్రమాదాలు, కష్టాలూ ఎదురైనా 
చెదరిపోకుండా నిలబడి, |పకాశంగారు నాటి ఉమ్మడి చెన్న 
రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నిక అవడానికి సాయవడ్డాను, 


Vill 
అయితే, ఆ మంత్రివర్గం ఒక్క సంవత్సరంకన్న నిలవలేక 
పోయింది. తమ నాయకత్వంలో రెండవస్థానం నాది. అని 


ఎప్పుడూ |ప్రకాశంగారి విశ్వాసం. ఆ విశ్వాన్ని నిలుపుకో డానికి 
నేను నా శ క్రివంచనలేకుండా పనిచేస్తూ ఆయన ఆశయాలను, 


ప్రభుత్వం నడవడంలొ ఆయన విధానాలను బలపరుస్తూ 


ఉండేవాణ్ణి. వా స్థవంగా ఆధునిక ఆంధధృ్మపదేగ్‌ పిత అయిన 
ఆ మహానాయకునిపట్ల ఈ విధంగా, గాథ కృతల్లతాఖావంతో 
నా ముఖం తీర్చుకున్నాననే సంతృప్తి నాకు ఉంది. 


(పకాశంగారు ఎప్పుడూ దూరద్భష గల (పజానాయ 
కుడు. సామాన్య (ప్రజల సౌకర్యాలు, గేయన్సు ఆయన నిరం 
తర థరయాతర, అందుకే, (పకాశంగారిపట్ల ఆయన జీవితం 
పొడుగునా (పజలు అపారమైన భక్తి విశ్వాసాలు (పదర్శిం 
చడంలో ఆశ్చర్యమేమీ లేదు. 


(పకాశంగారు తమ జీవిత కాలంలోనే భారత 
స్వాతంత్ర్యం సిద్దించడం, సర్వతం[త స్వతంత్ర గణతంతంగా 
ప్రకటించటం, [ప్రత్యేకాంధ రాస్ట్రం ప్రా య క. 
స్వయంగా చూసి, ఏళ్ళు నిండిన పండు వయస్సులో, పరి 
పూర్ణ గౌరవాలతో పరమపదించారు. 


(పకాశంగారి నిర్భికత, నిస్వార్ధ త్యాగశీలం ఎప్పటి 
కన్న ఎక్కువగా ఈనాడు మన దేశీయులకు ఆవశ్యక సుగు 
ణాలు. ఆంధకేనరి జీవిత చరిత తరతరాలుగా మన యువ 
జనులకు ఉత్తేజం కలిగించగల దనటంలో నా కేవిధమెన 
సందేహం లేదు "క 


రాష్ట్రపతి ea (సం, TE 


“67.1979 
క భారత రాష్ట్రపతి 
రు 


న లా వానో హే. 








ప్రకాశిక 


ఆం౦| ధకేనః (పకాశంపంతులుగారు మహో పురుమలు. నూటికి కోటికి 
ఒక్కడుగ జన్మించే మహా మానవుల కోవలోని వారు ఆయన, 
ఈ సంవత్సరం ఆయన శతజయంతి ఉత్సవం దేశమంతటా వై భవంగా 
జరుపుకుంటున్నాం. ఈ మహోత్సవ సందర్భంలో సంతులుగారి 
సమగ జీవిత చరిత ఆం(ధులకు అందజేయ గలుగుతున్నందుకు ఆనం 
ది స్తున్నాం. గ 
ఇటీవలే, ఎమెస్కో పాకెట్‌ ప్తుస్తక ప్రచురణలలో ద్విశతమానం 
(200) పూర్తిచేయ గలిగామని మా పాఠకులను తెలుసు. ఈ విజ 
యానికి కారకులై న మా పాఠకులను, ఈ పుస్తకాలు పంసకం చేసే 
మౌ ఎజెంట్రను రః నందర్భం లో మేము హృదయ పూర్వకంగా ఆ 
నందిస్తున్నాము. కాగితము కొరత, కాగితపు ధరలతోపాటు (వ్రచు 
రణకు సంబంధించిన ఖర్చులన్నీ సపెరిగిపోతూండటం, ఏమైనా ఈ 
పుస్తకాల వెలలు పెంచరాదన్న నియమం-మొదలై న ఇబ్బందులన్నీ 
ఎదుర్కొంటూ ఇంకవరకు ఈ (పచురణ కార్యక్రమాన్ని నొగించ 
గలగడానికి నిశ్చయంగా మా పాఠకుల, ఏజంట్ల (పోత్సాహాదరణలే 
కారణం, 


ఎమెస్కో పోకెట్‌ వు న్హక పరంపరలో ఇంతవరకు (ప్రచురి 
స్తూన్న నవలలు, కథలు, ఆధునిక సొపాత్యంలోను కావ్యాలలోను 
ఎన్నికై న (ప్రముఖ రచనల ఎమెస్కో ముద్రణలు, నం(ప్రదాయ 
సావాత్యం వగై రాలతో పాటు మహాపురుమల జీవిత చరిత్రలు కూడా 
(ప్రచురించడం మంచిదని, ఆవళ్యకమనీ మిత్రులు, అభిమానులు కొంత 
A 


XK 


కాలంగా మాకు చేస్తూ వచ్చిన సూచనను ఇప్పుడు కార్యరూపంలో 
పెట గలుగుతున్నాం. 
వధ 


ఈ ఎమెస్కో చర్మితల పరంసరలను అం|ధమహానాయకులలో 


అగగణ్యులె న (పకాశం పంతులుగారి ఆత్మకథ నా జీవితయా. త్ర”త్తో 
శుభారంభం చేయగలగటం అదృష్టం. 


(పకాశం పంతులుగారు 1042 లో క్విట్టిండియా ఉద్యమంలో 
పాల్గోని (వీటిష్‌ (ప్రభుత్వపు అతిథిగా కారగారవానం చేస్తూన్న సమ 
యంలో ఈ (గంథం రచించారు. అనంతరం 1945 లో ఆయన విడు 
దల అయి వచ్చి; 1946 లో చెన్నరాష్ట్ర, ముఖ్యమంత్రిగా ఎన్నిక 
అయిన తరువాత ఈ ఆత్మకథలో (పథమఖండం మాతం “ల్సి” 
(పచురణల వారు (పకటించారు. మిగిలిన (వాత (ప్రతి యావత్తూ అచ్చు 
కాకుండా అలాగే ఉండిపోయింది. ఆ (వాత ప్రతిని ఇప్పుడు మాకు 
అందించిన మిత్రులు (శ్రీ అద్దేపల్లి నాగేశ్వరరావు (అర్హేపల్లి అంత్‌ కో, 

సరస్వతీ పవర్‌ (పెస్‌, రాజమహేంద్రవరం) గారికి మా కృతజతలు 
చే 
తెలుపుకుంటున్నాం, 


అయితే, పంతులుగారి .“నా జీవితయా(తి” రచన 1940.41 
వరకు సాగిన చర్మిత్రతోనే ఆగిపోయింది. “మిగిలిన కథ నా స్నేహితు 
లెవరై నా (వ్రాసి పూరి చేసారు” అని పంతులుగారు ఏవ ఖండం 
చివర రాశారు. సంతులుగారి నంకల్పానుసారంగానే ఇప్పుడు (పకాశం 
గారి పరిశిష్ట జీవిత చర్మిత రచించి ఈయవలసినదిగా మేము పంతులు 
గారి సన్నిహిత అనుచరుల , చిరకాలం ఆయనకు కుడిభుజంగా 
(ప్రస్తుతిగన్న శ్రీ తెన్నేటి విశ్వనాథం గారిని కోరగా వారు ఎంతో 
సంతోషంగా ఈ పనికి పూనుకుని, పంతులుగారి శేషరాజకీయ జీవిత 
విశేషాలే కాక, 1, 2, &. ఖండాలలో పంతులుగారు (వాయకుండా 


5 ల్‌ | 


Xi 


వదిలివేసిన 1087 లో చెన్నరాష్ట్ర మంత్రివర్గంలో ఉసనాయకులుగాను, 
రెవిన్యూ మంత్రిగాను పనిచేసిన కాలపు విశేషాలు వగైరాలు కూడా 
ఈ అనుబంధ సంపుటిలో అభివర్ణించారు. ఉత్సాహంతో, దీక్షగా, 
స్వల్పకాలంలో ఈ అనుబంధ సంపుటిని రచించి ఇచ్చిన శ్రీ తెన్నేటి 
విశ్వనాథం గారికి మా ధన్యవాదాలు, 


(ప్రకాశం శతజయంతి సందర్భంలో ఆ మహనీయుని నంన్మరణ 
చిహ్నంగా ఈ [పచురణను వెలువరించ దలచుకొన్నామని మా సంకల్చం 
తెలిపి ఈ గ్రంథానికి ఉపోద్దాతం రచించవలసినదిగా పంతులుగారి 
ముఖ్యసవాచరులై న రాష్ట్రపతి (శ్రీ వి. వి. గిరిగారిని, (ప్రసొవన్నవాయ 
వలసినదిగా ఆంధ్ర (ప్రదేశ ముఖ్యమంత్రి, విద్యాంనులూ అయిన 
(శ్రీ పి. వి. నరసింహారావు గారిని సుము అర్థించగానే ఆ (ప్రముఖ 
నాయకు లిద్దరూ ఈ (సయత్నానికి వార్షించి ఈ (గ్రంథానికి పరిచయ 
వ్యాసాలు రచించి మాకు నకాలంలో అందజేసినందుకు వారికి మా పే 
బ్లతా పూర్వక అభివందనములు, 


ఆం[ధ్రశేసరి (పకొళం సంతులుగారి అమరి స్మృతికి ఇది 
ఎమెస్కో అంజలి! 


భవదీయులు, 
యం. శేషాచలం అండ్‌ కో, 


శ్రీయుతులు ఎమ్‌. శేషాచలం అండ్‌ కంపెనీ వారు కీర్తి 
శేషులు టంగుటూరి (ప కాశం పంతులుగారి సమ్మగ జీవిత 

చరితను నాలుగు సంపుటములుగా (పకటింప బూనుకొనుట 
ముదావహము. 

మొదటి మూడు సంపుటములు (పకాశంగారు స్యయ 
ముగ రచించినవి. ఆ కథ 1941041 వరకే సాగినది. అనం 
తర చరితగల “అనుబంధ సంపుటి యను నాఖైవ సంపు 
టము పంతులుగారి సన్నిహిత అనుచరులగు శ్రీ తెన్నేటి 
విశ్వనాథముగారు రచించినది. 

తెలుగు పాఠకులు హెచ్చుమంది ఈ సంపుటములను 
సంపాదించుకొని చదివి, ఇంటింట పదిల పరచుకొన గలుగు 
టకు అనువుగ ఒక్కొక్క సంపుటము బల రూ. 2-50 లుగ 
నిర్ణయించిరి. ఆంధ కేసరి శతజయంత్యుత్పవ పురస్కృృతిగ 
ఈ [గ్రంథమును (ప్రకటంచుచున్నందులకు ఈ _ప్రకాశకులను 
నె నభినందించుచున్నాను. 


అలుగు మాటాడు (పజ జల ముఖ్య అక్ష ఎవుములు 
(ప్రకాశము పంతులుగారిలో వుంజీభవించినవి. రాజరవి గల 
పురుష సింహుడు ఆయన. పాత పప్పతులను అంటిపట్టుకొ నసి 
విప్టవవాది.పాచిన దురాచార విరోధి. స్యాభావికముగ శుయునది 
విప్తవ ప్రకృతి. 1953 లో ఆంధ రాహ్టాఫవతర ణు శుభణసమయ 
మున కారాగారములలో నుండిన బందీ లంధరికి వినూ 
చనము కలిగించుచు ఆయన చేసిన ఈ త్రరువు చరి తాత్మక 
మైనది. ఆయనయెడల (ప్రజల భ క్రి విశ్వాసములు ఆయన 
వెయ క్రిక గుఖ వైభవ (బరితములు. ఆయన పార్టిలు మారి 


XIv 

నను, ఆయనపట్ల (పజల అభిమానమున కెన్నడు కొదువలేదు. 
రాజకీయ రంగమున హాలాహలమును (మింగి నిర్వికారముగ 
నిలిచిన సదాశివు డాయన. అది (పకాశంగారి విశిస్టత. 
ఉదాత్తత, జొదార్యము గూడు కట్టుకొనిన స్వర్హహృదయ 
మాయనది. ఆయన పట్‌ మ సాటిలేనిది. మన రాజకీయ 
రంగమున ఆయనదొక మహామానవ పాత. బహుముఖ వైభ 
వోజ్బ్వలమైన జీవిత మది. హిమాలయమువలె అత్యున్నత 
మైన, అతి గంభిరమెన, అక్షయ క్షమాపూర్తమైన మహౌదార్య 
మూర్తి ఆయన. |పకాశము (పజల ఆఫ బంధువు. ఆంధ 
(పజానికమున ఆయన పలుకుబడి, అఆఖిలభారతమున జవహర్‌ 
లాల్‌ పలుకుబడితో పోలిక చెప్పదగినది. 

మన (పియ (పథాన మంతి శ్రీమతి ఇందిరాగాంధిగారు 
(పకాశముగారిని "ఆధుని కాం |పదేశ పిత” అనియు, “మన 
జాతీయ ఉద్యమ (పముఖ నాయకులలో ఆయన ఒక” 
రనియు (ప్రస్తుతించుట ఎంతయు సముచితముగ నున్నది. 
అరునకు దగినట్లు (పకాశము ఆంధ దిక్సకమున అనుప 
మోజ్ఞ్షలతారగ (పకాశించెను. ఆయన ఎల్లప్పుడు (కొత్త 
బాటల నే తీర్చుకొనుచుండెను. (పజల భక్తి విశ్వాసములపై 
ఆయనకు గల (ప్రభుత్వము గాఢమైెనది, అగాధమైనది. కను 
కనే ఆయనను గూర్చిన విమర్శను లేశమైనను (ప్రజలు 
సహింపకుండిరి. స్వాతంత్ర్యము కొరకు. ఆయన చేసిన 
త్యాగము మహనియమైన దగుటచే, (పజలాయన లోపముల 
నెన్న నిరాకరింబిరి. 1952 లో చెన్నరాష్ట్ర ఉభయ శాసన 
సభల సంయుక్త సమావేశమున ఉపన్యసించుటకు గవర్నరు 
అధికారమును ఆయన సవాలుచేయుట పెద్ద సంచలనము 
కలిగించినది. నాటి మంతులపై ఆయన తెచ్చిన అభియోగ 


XV 


ములను వివరించుచు శాసన సభలో ఆయన మూడు దిన 
ములు వరుసగ నువన్యసించుట అది ఒక కొత్త రికార్డు 
1058 లో (పత్యేకాం ధరాష్ట్రము ఏర్పడినప్పుడు (పకాశము 
పంతులుగారే (పథమాం[థ ముఖ్యమంత్రిగ నుండవతెనని 
సూచించుటతో నెహూజీ పప్రకాశముగారికి రాజకీయ చరి(తలో 
నెందును కని విని యెరుగని సత్కారము చేసిరి. నిజము 
నకు ఆనాడు [పకాశముగారు ఏ రాజకీయ పక్షమునకు చెందిన 
వారు కారు. సంఖ్యాధిక్యముగల పక్షమునకు ఆయన నాయ 
కుడు కారు. ఆయన రాజకీయ స్థాయికి, స్వాతంత్ర్యము 
కొరకు ఆయన చేసిన అనుపమ త్యాగమునకు కృతస్ధుతా 
(పకటన మది. (ప్రకాశము తెలుగు (పజల న్వతస్పివ్ర నాయ 
కుడు. ఆయన [ప్రజల మనిషి. నిత్యము (పజల నాడిని పట్ర 
చూచుచు, వారికి హితవెన కార్యములన ఆయన చేపట్టు 
చుండెను. 

(ప్రకాశము పంతులుగారి స్వస్థలము ఒంగోలు. జంగోలు 
కేందముగ (వ్రత్యకముగ ఒక జిల్లాను ఏర్పరుపవలెనని 
ఆయన చిరసంకల్పము. ఆం(ధ(పటశ (ప్రభుత్వము జ్‌ 
సంకల్పమును సఫలము చేయుటయే కాక్క దివంగతుడైన 
ఆ మహానాయకుని యెడ కృతబ్లతా సంస్కృతి చిహ్న్హముగ 
దానికి "ప్రకాశము జిల్లా” యని నామకరబుయు చేసినది. 
(ప్రకాశము మిగుల దూరదృష్టిగల నేత. ఆయన (ప్రవేశ పెట్టిన 
ఫిర్కా డెవలె పెంట్‌ కార్యక్రమమును ఆనాడు చాలామంది 
అపార్థము చేసికొనిరి. శాన్సి అదియే నేటి మన పంచాయతి 
రాజ్య (ప్రణాళికకు మార్గదర్శి అయి, అందరికి కనువిప్పు 
కలిగించినది. జమీందారీల రద్దు (ప్రణాళిక పకాశకర్హృ 
కము. పేద (పజల సంక్షేమమే సదా (ప్రకాశముగారి వథా 
నాశయముగ నుండెను. 


xvi 


తెలుగు జాతి అశయాదర్శములకు రూపు కట్టన 
ఉఖ్యలమూర్తి, తెలుగు జాతియతకు (ప్రతిక, ఆంధ పవేశ 
నిర్మాత, నవీనాం[ధ పిత-(స్రకాశము పంతులుగారు. యావ 
దాం దేశముతో, అందలి మూల మూలల (గామములతో, 
గూడెములతో, ముఖ్యముగ అందలి బహు వర్ణముల (ప్రజలతో 
అంత విస్తృత పరిచయముగల నాయకుడు" బహుశః మరొ 
కడు లేడు. దారిచ్యమును, అవిద్యను మూథు విశ్వాసము 
అను న ల ఆయన ఆశయ సిద్దికి దీక్షతో కృష 
సేయు సజీవాం[ధ స్త్రీ పురుష (పజానికమే ot మహానాయకు 
నికి ఉత్తమ నం చిహ్నము. అన్యస్మారక చిహ్నమేదియు 
ఆయనకు ఆంత సంతృప్తి న కలింపజి కాలదు 


"హైదారాబాదు, (సం ప. వి. నరసింహారావు. 
12.612. 


'నా జీవితయా[తి (ప్రథమ ఖండము 
(పథమ ముద్రణ (1946) కు 
శ్రీతల్లావ్చు ఎల శివశంకరకాస్త్ర 
మ రి చయ.ము 


అమెరికా దేశీయుడు ఒకడు స్వీయచరి తక Education అని 
పేరు పెట్టినాడు. ఆంగ్లేయ ఫ్‌ My Apprenticeship అనీ, 
ఐర్‌ దేశీయుడు Summing up అనీ తమ చరిత లకు నామము 
లుంచినారు. వారి ఉర్దేశానుసారముగా ఆ నామకరణము అనుగుణ 
మెనది. మన నాయకుడు ఆంధ్రకేసరి పూజ్యశ్రీ టంగుటూరి (ప్రకాశం 
పంతులు “నా జీవితయా(తి' అని స్వీయదరితకు పేరు పెట్టడమువల్ల 
జీవితాన్ని యాత్రగా భావించినట్టు కనిపిస్తున్నది. ఒక దృష్టితో చూ సే 
జీవితము య్యాత్మాపాయమే. కొందరు య్యాతికులు లత్ష్య పద్దితో 
బయలుదేరి గమ్యస్థానము చేరుతారు. చాలామంది య్యాత్రచేసూ అఆవాం 
తర విషయాలలో అడుగు పెట్టడమూ, కొంతదూరము పోవడమూ, 
పక్కకు తిరగడమూ, కడకు గమ్యస్థానము చేరడమూ నంభవిస్తుంది. 
(పకాశం సంతులు ద్వతీయ (శేణిలో “జేరిన యా(తికుడు, నలుగురితో 
పాటు బీవయా(త (పారంభము చేసినప్పటికీ (క్రమేణ సాయకుడై 
ఆఖరుకు ఆం(ద్రకేసరి అయినాడు. 


పూవు పుట్టగానే పరిమిళము అన్నట్టు సంతులు బాల్యమునుందీ 
(ప్రముఖుడే. పల్ల పట్టున గాని, పట్టణాలలో గాని, (ప్రధాన నగరములో 
గాని, చివరకు పరదేశముటో గాని ఆయన (ప్రాముఖ్యము ఎన్పుడూ 
(పకట మవుతూనే ఉన్నది. సహజముగానే దృఢగాతు డైన వానికి 
బద్దివై భవముతో డె డె నప్పుడు (ప్రాముఖ్యము కలగక తప్పదు, కృష్టా 
నదికి దక్షీణమున రాతి భూమిలో పుట్టుక, సావానగాండ్ల జో సొటు 
గరిడీలు, స్వచ్చందవృ త్తి తి. అనూచాన సంపదనుబిట్ట ఆరువేల నియోగీకీ 


Xv1u 
సంక్రమించే సహజదర్పము, (పథమములో సౌఖ్యము, అనంతరము 
అర్హ నాశము, అధిక కష్టములు, ఆత్మోద్దరణ వాంఛ._ఇవి అన్నీ 


కదంబ (ప్రాయము త్ర. సంతులు అద్భుత వ్య శ్రి కి అయినాడు. దుఃకాథి 
భూతుడు కానివాడు ధీరుడు కాలేడు. ఆదినుంచి నేటివరకు ఆంధ్ర 
కేనరికి వివిధ వ్యథలు కలుగుచునే ఉన్నవి. అందుచేతనే అంతటి (దధిమ 
ఏర్పడి అంతరాయములలో ఆయన (ప్రముఖుడే కాని, పరాజ్ముఖుడు 
కావడము లేదు. 

మొన్న మొన్నటి వరకు ఆం(ధుడికి సంపన్న న్యాయవాదే 
గణ్యుడు. అందుచేతనే ఆనాడు పంతులు న్యాయవాద వృ త్తిమిద మనను 
పోయి మదరాసు లా కాలేజీలో చదవడమూ, రాజమహేం[ దవరములో 


వకీలుగా ఉండడమూ సంభవించినది. ఊర్వ్వదృషి ఉన్నవాడు ఊరుకో ' 
మ న 


లేడు. ఆయన ఉత్త ప్లీడరుగా ఉండక న్యాయ విద్యలో (ప్రశస్తమైన 
బారిస్టరు పట్టము తెచ్చుకొని రాజధానికే పోయి నిరుత్సాహ చాయ దగ్గ 
రకు రానీయక చె ధైర్యముతో అడ్డంకులను అన్నిటినీ (ప్రతిఘటించి అన్ని 
విధముల |పాభవము పొందినాడు. సడలని పట్టుదల వల్లనే జయము 
సమకూరుతున్నది. 


ఆధభిమానవంతుడు, ఆత్మోద్ధర జాభిలాషి, అన్య, జన లక్ష్యము. 
లేనివాడు, అగ్రగణ్యుడు అయినప్పటికీ (ప్రకాశ ధాని బాల్యములో | 


పడిన అవమానములు, అనుభవించిన కష్టములు, చేసిన చిలిపి పనులు, 
శృంగార చేష్టలు దాచి పెట్టకుండా నిజముగా ఉద్దాటించినాడు. సహజ 
ముగా స్వచ్చ బుద్ది కతత, రైర్యస్థెర్యములు ఉన్నవారూ ఉన్నది 
ఉన్నట్లుగా సత్యము చెప్పగలరు. పంతులు (పకటము చేసిన విషయ 
ములు ఆయనమీద ఆదరము కలిగించడమే కాక, అన్యులకు ఆదర్శము 
కూడా అప్పతవి. కృతజ్ఞతా మాధుర్యము “జీవిత యాతి'లో చాలా 
తావుల వెల్లి విరిసింది. (ప్రత్యుపకార పరిమళము బహుస్థానాలలో 
వాసించినది. 


' లా nis ni Sn RUS Sia nis స an st ME SI Rt tt. wap sw ఎల 
న Te 


XIX 


పుగుష పుంగవము ఆత్మ లాభముతో సంతుష్టి బెందకి ఆన్య 
శమము ఆకాంకీ స్తుంది, ఉత్తముడు 'దేళ సౌభాగ్యము కోనము నిజ 
శక్తులు వినియోగిసాడు. దేశసేవ వివిధ విధాల జరుగుతుంది. ఉ శేజ 
కములై న ఉపన్యాసములవల్ల గాని ఉ త్తమ పతికా నిర్వహణమువల్ల 
గాని,  ఉదారాచరణవల్ల గాని పురుమడు. కర్మవీరుడు కాగల గుతాడు. 
పంతులు వీ టన్ని టిలో పర్మిశపు చేసి కలికా పాయముగా అంతోర్ని పొత 
మైన దేశభక్తిని కమనీయ కుసుమముగా వికసింపజేసినాడు. మహో 
పురుషుల సాంగత్యమువల్ల ను, సహజ (ప్రతిభవల్లను ఆంధధ్రకేనరికి 
పంచాశ ద్వర్గ (ప్రాంతములో జీవ యా(త్రలో లక్ష్యము గోచరించింది. 


ఈ [గంథములో వివృతమైవ వ్యక్తి కిక, నాకు సుపరిచితమైన 
మూర్రికీ వ్యత్యాసము కనపడడము లేదు. ఆయన మాటల వీతనే 
ఇందులో పలుకులు కూడా తేటలు. రచన సొన పెట్టిన దత్నమువలతి 
రమణీయము. విస్తరించి విశేషములు చెప్పినట్టయితే మరింత దీప్తి 
కలిగేది. తాత్సర్యార్థము తలపోసిన ట్ట యిళే కథానాయకుడు ఆంధ్ర కేసరి 
అని అన్వర్గ ము అవుతుంది. 


ఇతి €వమ్‌! 


సాహితీ సమితి, తెనాలి, ne 
| సవ శంరల కోన 


1946 ఆగమ 20, 
యు 


అశ 


న. 





l 


వూర్వ గాథ 
మావ ముతా తలనాతు న్వ[గ్రామం ప్రస్తుతం ఓంగోలు 
. తాలూకా se గ న మా ము తాత నరసరాజాగారు టంగు 
టూరు (గ్రామానికి కరిణీకం చేస్తూ మంచి అఆ _స్పపాసులు సంపాదించా 
రన వినికిడి. ఆయన కాలంలో నే మాప సంగ మూరేకి ఆరు మళ్ళా 
' దూరంలో వెంకటగిరి రాజాగారి ఎసైటులో ఉన్న వల్లూరు గ్రాముల 
| సుమారు 40, 50 ఎకరాల భూవనతీ ఉండేది. వల్లూ రు టంగుటూరికీ 
' ఒంగోలుకీ మధ్య మృద్రాసు కలక శ్రా (టంకురోద్దు మీద ఉన్న (గ్రామం. 
నరనరాజుగారి కాలంలో అయనకి వెంకటగిరి సంస్టానంలోనూ, 
, కో చుట్టుపక్కల (గ్రామాల్లోనూ విశషం పలుకుబడి. ఉం్లేద. వారు 
"పేరు (పథ్యాతులతో గౌరవంగా కాలక్షేపం బేశీవారు. ఆయనకి అప్పా 
స్వామి, నరసరాజు అని ఇద్దరు రుమాచ్ళీ ఉండేవారు. ఆ ర్ట కొట్లో 
నియోగి కుటుంబాలు కరిణీరం వగైరాలతో లౌర్యజీవనం చే టో (గామ 
'పాలకత్వం నహిస్తూ ఉండేవి. అందుచేత మూ ము తాఠగా యు అప్పా 
స్వామి టంగుటూరులో కరిలీకం చేసుకుంటూ అవ. జే es 
| ఆయన తమ్ముడూ మా తాతగారూ అయిన నరనరాస్తుగారు విల్లూరుల్‌ 
'కాసరం చేస్తూ, కరిణీకమూ దానితోదాటు శ భూములూ హు 
జీవయాత్ర " చేయడానికిన్నీ నిర్ణయించారు. ఆ (పకారోంగా మా తాత 
గారు నల్లూరు రావడం తటస్థించింది. అందుచేతనే టంగుటూరు vod 
"పేరు అయనా మా (గొమం వల్లూరే అని చెన్పనలసివ స్తుంది. 
త మా తాతగారు పెద్ద నాలుగిళ్ళ భవంతి ఒకటి 
ఆయనకి నలుగురు కుమాన్యా, ఇద్దరు కుమా ర్తెలూ బిన్మి౦ 


ర్‌ 
{i TI 
1 

| 


ఖై నా జీవిత యాత్ర] 


చారు. వాళ్ళు పెద్దవా శ్లై (పయోజకులై న తరవాత, ఆయన ఆ భవంతి 
కెదురుగానే ఉండే క్ర పూరింట్లా కాపరం ఉండేవారు. నేనై తే 
ఆయన్ని ఎరగను. మా నాయనమ్మ సావ్నితమ్మగారినీ, ఆవిడ చెల్లెలు 
ఆదెమ్మగారినీ ఎరుగుదును. మా తాతగారినిగురించి నే నెరిగినదల్లా 
ఆయన తాలూకు పాత రికార్డులు. . చుదరతడకలతో పంజరం కట్టి, 
దానిపైన తోలుతో బిగించిన పెద్ద కావిడి పెటైలవంటి 'పెళ్టుల్లో ౧ 
రికార్డు లస్నీ ఉండేవి. మా అవ్య “లిద్దరూ పాడి సమృద్దిగా "జేస్తూ 
ప మా తాతగారు 85 సంవత్సరాలు పెగా నంపూరమెన 
జీవితం గడిపి కీ ర్రిశేమ లయ్యారు. వా 
మా తాతగారికి మా తండ్రులు నలుగురు. వారి నలుగురిని నేను 
కొంచెం ఎరుగుదును, మా పెత్తండిగారై న రాఘవయ్యగారు కొంత 
కాలానికి భార్యా పుతులతోసహో కుటుంబంతో సంబంధం ఒదులుకుని 
తిరసతి వెళ్ళిపోయారు. రెండో ఆయన రామస్వామిగారు. ఆయన 
నంగీత సాహిత్యాల్లో మంచి (ప్రవేశం కలవారు. తరుచుగా పొగాకుతో 


తమలపాకులు నములుతూ సంగిత సాధన చేస్తూ ఉండేవారు. మూడో: 


ఆయన అప్పా స్వామి. ఆయన తాతగారి తాలూకు కరిణీకం చేపట్టి 
(గామ సాలకత్వం సాగిస్తూ ఉండేవారు. చూ తండ్రిగారైన గోపాల 
కృష్ణయ్యగారు వ్యవసాయంపని చూస్తూ ఉండేవారు. మా తాతగారి 
మరణానంతరం మా తండ్రులు నలుగురూ ఇల్లూ, ఆ స్త్‌ పంచుకుని 
వ్యషిగా అనుభవి స్తూ కార్యకలాపాలు వచ్చినప్పుడు సమష్టిగా వ్యవహ 
రిస్తూ ఉండేవారు. 


అంతకు పూర్వపు సంగతులు నాకు అంతగా తెలియవుగాని, 

మా మేనత్త లిద్దరిలో పెద్దామె పార్వతమ్మగారు చిన్నతనంలో 
వై ధవ్యంపొంది, ఇంట్లోనే ఉండి మా కందరికీ కంటికి రెస్పలా ఉంచేది, 
ఆమె చెప్పిన విషయాలవల్ల నే నాకు మా పూర్వుల విషయం తెలిపింది. 
ఆ కాలంలో సండగలూ, పర్వాలూ వచ్చినప్పుడు మా అమ్మగారూ, 
మా పెత్తల్లులూ అంతా కలిసి పండుగలు చేసుకుంటూ, వినోదాలతో 
న 'చేస్తూ ఉండేవారు. అంతే కాకుండా పని అవసరం అయిన 


జ 


పూర్వ గాథ 
సమయాల్లో పొలాలకికూడా వెళ్ళి వ్యవసాయ సనిపాటల్లో పనే 
వారు. ముఖ్యంగా ధూడలకీ గడ్డి "ఎరరించడం _ జ్ర సమాన : wed RIO, 
మా రెండో మెన శగారై న నరసమ్మగొ టస్పృట్ష అనం 
పరగణా ఉ తరఖండంలో చేరిన కొరెనపాడు (గో ee wa IT 
చేశారు. ఆవిడికి నరసింహం, నారయ్య అని ఇదిరు పమౌెళ్ళు. 

[మా తండ్రిగారు, సుమారు 41] వ ఏట కన a స ల 
ము ల కొనప ర్రి కామాక్షమ్మ గారి సక తీర్‌ సుమ్ము 
గారిని ఏవాహాం చేసుకున్నారు., ఆమెపర్త ఆయనకి సంతానం ఆమగుము, 
అందులో మొదటి ఇద్దరూ ఆడవాళ్లు. మూడో సంతానం నేను, నా తర 
వాత (శ్రీరాములు. అకని తరవాత అన్నప్తూూ "అనే అతి సప ఆమె 
సుమారు 18 సంవత్సరాలు జనించి, వివాహం అయిన తో వతి గని 
పోయింది. ఆమె తరవాత మానాయనగారు చనిపోయిన ఒందు 
మాసాలకి జానకిరామయ్య జన్మించాడు. ఈ నందర్భంలో మా తంగ 
గారి జీవితాన్నిగురించ్హీ నేను స్వయంగా ఎరిగినంతవరకు ఆ కొలంలో 
ఉండే జీవిత వ్యవహారాలనిగురించి కొంచెం (వ్రాసాను. 

మా తం[డ్రుల్లో మొదటి ఆయన రాఘవయ్యగారు తిరపతి వెళ్ళి 
పోయినట్లు లోగడ (వ్రాశాను. తరవాత కొంతరాలానికి మగిలినవారు 
వల్లూరులో ఉన్న ఇల్లూ, భూములూ సంచుకుని రాలశ్మేపం చేళారు. 
(క్రమంగా మా తంగడు లందరికీ కుటుంబాలు పెరిగిపోయి, మామిమిన 
వచ్చ అదాయాలతో జీవనం చెయ్యడం సాధ్యంకాని లోజులు వచా యు. 
నా పుట్టుకకి పూర్ణమే అల్లాంటి నిక్కచ్చి కనిపించింది. మా తిర్మడ్రి 
గారు, గ ఆదాయంలోనే నా అప్పగా ర్హి రి దరి ఏవావోలూ చేశారు, చ 
రిద్దరినీ మంచి నంపదాయమూ, భూవనతీ" కలిగిన కుటుంబాలలో ఇచ్చి 
వివాహం చేశారు. 


a 


ఆ కాలంలో వాళ్ళ జీవితాలు మంచి హుందాగానూ, గంఫీగం 
గానూ, నిగహంతోనూ గడిచిపోయేవి. కుటుంబాల్లో అన్యోన్య-పేమాకి 
శయాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ స్తే పాస్తులలో న్యష్టిగా ఉన్నా, 
(పెమానుబంధాల్లో సమప్లి భావమూ, కతా (సతి నిమిషమూ కన 


ra 


4 నా జీవిత యా(త-1 


బడుతూ ఉండేవి. జీవితావసరాలు కలిసి పంచుకుని అనుభవించే లక్షణం 
ఒక పవితతగా భావింపబడేది. ఈ నాడు మన కళ్ళఎదట కనబడే 
స్వార్ధం ఆ రోజుల్లో అంతగా కనబదేదికాదు. నుమారు అర్ధశతాబం 
పెనాటి ఆ ద్రోహ సంగతి తలుచుకుంప్తే నాకు, అది జరిగా ఓక 
స్వప్నంలా తోస్తుంది. 

మనుష్యుల్లో ఉండే (ప్రేమాతిశయాలు గంభీరంగా కనబడేవి, 
అనాడు మనుమ్యులికి కావలసిన వస్తువిశేషాలు కూడా బహున్వల్బ మే, 
మా తంథడు లందరూ దేశంలో తయారై న నూలుతో అక్కడి సాలె 
వాళ్లు తయారుచేసిన బట్టలే కట్టుకునేవారు. 1702 వగైరా మల్లుల 
భ్రమలు అప్పటికి శేనేజీవు. నే నయితే గ ఎరగను కాని, 
మా అమ్మగారు చెప్పిన దానిని బట్టి చూ సే మా యిళ్ళ్శల్లో కదురు 
కవ్వాలు ఆడడం వల్లనే లేమి అనేద లేకుండా ఉండింది. ఈ నాడు మట్టి 
పాత లంపే ఐశ్వర్యవంతులం అనుకునేవాళ్ళు చాలా న్యూనతగా 
చూసారు. ఆ కాలంలో గౌరవకుటుందాల లెబ్బలో ఉన్న మా యి్లల్లో 
కూడా మట్టి పాత్రల్లోనే వంటకాలు జరిగేవి. పనై జీవితంలో విశేషం 
ఎమి టంటే, నాణం ఎంత సకృ త్తుగా కనిపించినా జీవితావసరాలు, 
మర్యాదలు ఎంతమ్మాత్రమూ లోపించేవి కావు. కుటుంబం ఎంత పెద్ద 
దైనా పండుగలూ, పబ్బాలూ వచ్చినప్పుడు కూతుళ్ళు, అల్లుళ్ళు, 
కోడళ్ళు అంతా కలిసి వేడుకలు చేసుకోవడమూ, అంతా సాలెవాళ్ళు 
తయారుచేసి ఇచ్చిన నూతన వస్త్రాలు ధరించడమూ, “ఇది లోటు అనే 
మాట లేకుండా తృప్తి పిపడడమూ ఉండేది. ఇందులో బంధుమర్యాదలు, 
'స్నేహమర్యాదలు కూడా లోట్లు లేకుండా జరుగుతూ ఉండేవి. ఈనాటి 
పద్దతులతో పోల్చి చూసుకుంటే ఆ రోజుల్లో జీవితమే పరిపూర్ణ మైన 
దీ, సుఖ ప్రదమైనదనీ తోచక తప్పదు. గతించిన రోజులన్నీ మంచివి 
గానే తలవడం “లోకంలో ఉన్నదే. అందులోనూ ఆ రోజుల సంగతి 
తలుచుకుం పే “నత్యయుగం అంచి అదేనా?” అనిపిస్తుంది. 

ఇంతటితో మా పూర్వులగాథ విరమించి స్వీయ గాథకి 
వద్దాము. నేను పుట్టిన తేదీ నాకు సరిగ్గా తెలియదు. నాదగ్గిర ఎక్కడా 


పూర్వ గాథ 


వాట్స్‌ బి 
muon 


ఏవిధమెన ఆధారాలూ,_..అంచే జాతకం వగ్రె రాలు...లేపు, 
పుట్టినప్పుడు మా నాయనగారు నా శాతకం (వాయించినట్టు లెడనింని. 
కాని నాకు జ్ఞానం వచ్చి నేను దాన్ని సంపాదించిడానికి [ప్రయత్నం 
చేసేనరికి జాతకం (వాసిన దై నడ్జాడు పిల్లుట్ల సిచ్చయ్యు! గారు మన 
ణించడంచేతను, మేము దేశాంతరాలు పట్టి ఉండడం చేతనూ ఆప అభ 


wr yoy 


మయింది కాదు. తరవాత, నా పుట్టినతేదీ అవనలి యునేష్ల గం మా 
అమ్మగారితో సంవతించగా నిర్హారణయిన సంవత్సరం |! న oe 
సంవత్సరం సరి అయిన దే అన్‌డానికి తరవాత ఆనే నివర్శెనాలు 
కనిపించాయి. 

అప్పటికి మా ఇద్దరు అక్కా గార్ల కీ కొంచెం ఆవాయం 
వచ్చింది. వా క్ఫిదరికీ వయస్సు తేడా నాలుగు సలనత్సరాలు, నామా 
మా రెండో అక్కగా గారికీ వయన్సుతేడా నాలుగు య. అంతే 
కాకుండా మా అన్న దమ్ములకీ, కలక చెల్లెళ్ళుకీ దుప dd చువ్వ 
వయస్సు తేడా సరిగ్గా నాలుగు సంపత్సరాలు. నాకు సుఘారు నా చు OE 
సంవత్సరాల నయేస్సుండగా ధాత సంవత్సరం నోట దారుబకొటకం 
వచ్చింది. ఆ కరువు సంగతి నారు నాగా తెలుసును. Muy వొ 
అస్పగా ర్లిద్రరికీ జరిగిన వివాహాలు నే నెరుగుదును, ఆందచేతి 
1872 వ “సంవత్సరమే నా స్థిరమైన జన్మ సంపత్సికంగా. నిరా 
చేసుకోవచ్చును, ” 

నేను 1872 వ సంవత్సరంలో రొనప dU మంలో మ సేన 


మామల ఇంట్లో జన్మించాను. నేను పుట్టన తరవాతి ఓర్‌ సంపత్చినం 

పాటు అక్కడే ఉండి, వల్లూరు నచ్చినట్లు మౌ అమ్మగారివల్ల . ఎసిరీగిం 
నేను పుట్టిన రెండుమూడు సంవత్సరాలకి దేశంతో అనాప్బష్టి బధర మై 
మా నాయనగారికి వల్లూరు భూముల నల్హ పచ్చే ఆదాయంతో. కుటుం 
పోషణ దు సరం అనిపించింది. దానివెంట ధాత సంవత్సివప్సు కరువు, 
ఇక చె చెప్ప "దేముంది? అయనకి ఇంకొర ఉపశీవనం సంపొనించా నే 
సంకల్పం కలిగింది. ఆ రొజుల్లో మా నాయనగారితోనూ, మౌ బద్ద 
మెనత్తగారితోనూ ఆ పొలాల్లో ఈ తిరుగులాడడం నా కిస్పటికీ శాపం 

శ 


6 నా జీవిత యా(త-1 


ఉంది. కరువురోజుల్లో' ఆహారం తక్కు వై నప్పుడు మా మెనత్తగారు 
ఆకుకూరలు ఎక్కువగా సంగ్రహించి అన్నంకన్న ఆకుకూరలు 
ఎక్కువగా పెట్టడం కూడా సాకు జ్ఞాపకం ఉంచి. 

నాకు ఏ ఏళ్ళు వచ్చేవరకూ మా నాయనగారు ఆతి కష్టంగా 
కాలక్షేపం చేశారు. ఈ కాలంలోనే నా అప్పగార వివాహాలు, నాకు 
ఉపనయనమూ కూడా చేశారు. ఉపనయనం నాటికి నా కింకా 5 ఏళ్ళు 
పూర్తికానట్టు మా అన్ముగారు చెప్పింది. నాకు ఇంచుమించుగా రి ఏళ్లు 
వెళ్ళగానే ఉపనయనం చేసినట్లు ఆమె చెప్పింది. ఉపనయనం విష 
యంలో నాకు జ్ఞాపకం ఉన్న దల్తా అరుగుమీద కూర్చో పెట్టి సంధ్యా 
వందనం చెప్పడం! మా పృ్వరోహితు లె లై న పిల్లుట్ల చెంచయ్యగారు 
a కష్టంమీద నన్ను అకుగు మాద కూర్‌ ర్బోపెట్టి సంధ్యావందనం 

చెప్పేవారు. 

ఇక అప్పటి చదువువిషయం. నా అక్షరాభ్యాసం నల్లూరులో 
వెంకటప్పయ్య అనే ఆయన వీథిబడిలో, ఆయన నాకు ఓనమాలు 
నేర్చిన ఆది గురువు. ఆయన విద్యే నాకు మొదటి పునాది రాయి. 
అయితే, ఆయన శ్నశ్రూషవల్ల ఇప్పటికీ నాకు జ్ఞాపకం వ. ఆనాటి 
తొడపాయసాలు! ఆయన చదవకపోతే చర్మం ఊడి చెతుల్తోకి వచ్చే 
టట్లు పామేవాడు! అంతే కాకుండా, నన్ను బడికి పంపడానికి ' మావాళ్ళు 
పడిన పాట్టుకూడా నాకు కోంచెం జ్ఞాపకం ఉన్నాయి. చేతులూ కాళ్ళూ 
కట్టి ఈడ్చుకు వెళ్ళి బడిలో వెయ్యడమూ, నేను ఆ బంధనాలు తెంచు 
కోవడమూ కూడా నాకు బాగా జ్ఞాపకం! నా వీథిబడి చదువు వల్లూరులో 
కొంతవరకు అయిన తరవాత కుటుంబ నిర్వహణం కోనం మా నాయన. 
గారు వేరొక గ్రామానికి మారదలచుకుని నన్ను అద్దంకి (గ్రామంలో 
మా పెద్దబావగా ర్రై న పోరూరి నరసింహంగారి వద్ద అప్పజెప్పారు. 

ఆన ఆ (గ్రామంలో వీధిబడి een గొరవంగా కాల 
కేపం చేస్తూ ఉండేవారు. ఆ (బ్రాహ్మడు నాకు పునాదిక ట్లుదిట్లంగా చదువు 
చెప్పాడు. కాని, ఆ చదువుకోసం ఆయన నాతో పడ్డ బాధ నాకు తెలి 
యాలి; ఆ పర మెశ్వరుడికి తెలియాలి ! అల్లా నన్ను పెద్ద అల్లుడిదగ్గిర 


శు 


mt 


పూర్వ గాథ 


చదువుకి అప్పజెస్పి మా నాయనగారు వెంకటగిరి సం, గ నంలో ఉగ 
సంపాదన కోసం వెళ్ళారు. ఆయన అరి). డ ఎంవరో | |e చై 


ఆశ్రయించి చిట్ట చివరికి నాయుడు లయుడు దగ్గర పర్‌ | వ కన 
చేనకూరు స 1 ప. సం సంపిఏంచా సు పారు 

స 
సత్యందారు అంపే ఈ రో ల్‌ సముద్దా రు అన్నమాట. ఆ ౨ బోట్ల 


= 
ఆయన జీతం ఎనిమిది న “తున; కొటుంటం సల్టూచుటి 
a, 


ఒదిలివేసి, రెండు సంవత్సరాలపాటు ఆ ఊఃఖ్యో కష్టపడి Go 
చేశారు. 

రెండు సంవత్సరాలు అయిన తరవాత కుటుంబం నొముతు"సీటి 
పంపించారు. అప్పటికే అద్దంకిలో నా నీథిబడి చదు వై పోయిషంగ్నీ ౪ 
చదువు (ప్రారంభానికి నాయుడుపేట చేరాను. అస్పటినే సాయము 
"పేటలో ఒక ఇంగ్రమస్కూలు ఉండింది. మా తమ్ముడు (శ్రీవాన క a 
నేనూ ఆ స్కూల్లో చేరాము. మా నాయనగారు మా పదుస్య కోసం 
నాయుడు పేటలో ఉండి, చునలారు మొదలయిన Css అ పనిచూః టా 
ఉండేవారు. ఆ రోజు ల్లో "రవి? ey వసూళ్ళ డో పదుల ce గుతూ 
ఉండేవి. నేను మా నాయనగారితో అప్పుడప్పుడు గ్రామాల్లోకి టో 
ఉండడం కూడా జరిగేది. అల్లాంటస్పుడు |. తులు పల్లపొ yan 
మెహనతుగా రూపాయీ, అర్జా బహుమల్‌గా ఇచ్చేవారు. నీను ఆపి 
అన్నీ ఒక డబ్బాలో జ్యాగత్త తడుతూ పుంచేవాణి శ పెద్ద సి ద స్పరొల 
ముందు కూర్చోబెట్టి అయన అస్ఫ్సుడస్సు కు నోలేత “పట్టు గూడా 
(వాయిస్తూ పరర 

అప్పల్ల్‌' వెంకటగిరి సంస్తానం గురించి కొంచెం (వాం సోను, 
ఆ రోజుల్లో వెంకటగిరి సంస్థానం ఉ ఉ తెంఖండం, దషేంబంతం. జన్‌ 
రెండు భాగాలుగా ఉండేదీ ఒకొక్క ఖండానికి ఒకోక 
అవకు అధిపతి. "పేష్కారు కింద అమల్‌దారు అని ఒక ౧0 డదూపొ 
యల ఉద్యోగి ఉండేవాడు. ఆయన కింద మా నాయనగారు పొరువత్యం 
దారు వుద్యోగం చేసేవారు, ఈ సంస్థానంలో అప్పటికే తకు, (వ జీతాలు, 
లంచగొండితనం, ఆశ్రయింపులు, వుద్యోగం నిలకడ లేకపోవడం, 


8 నా జీవిత యాత్ర-1 


మొదలై నవి వుంటూ వుండేవి. ఆ రోజుల్లో బి. ఏ. పరీక్షలో ఊ _ర్త్‌ర్తత | 
పొందడం అంమే ఘనమైన మాట! అస్పట్లో నారాయణస్వామి చెట్టి 
అనే క ఏ. ఏ. అయి పేష్కారు "వుద్యోగంలో ప్రమ స్టే 
ఆయనకి బి. ఏ. నారాయణస్వామిచెట్టి అనే పేరు వచ్చింది. ఇల్లాంటి 
సంస్తానంలో మా నాయనగారు రెండుసార్లు ఉద్యోగం పోగొట్టుకుని, 
మళ్ళీ అనేక మైన ఆ|శయింపులు ఆశ్రయించి ఉద్యోగం సంపాదించు 
కున్నారు. 

నాయుడుపేటలో నా చదువుని గురించీ, జీవితాన్ని గురించీ 
కొంచం విస్తరించి వ్రాసాను, నాయుడుపేటలో ఒక గవర్న మెంటు 
స్కూలు ఉండేది. అందులో ఫస్టు, సెకండు, థర్దు, ఫోర్తు, అస్పరు 
ఫోర్తు అని అయిదు కౌను ను లున్నట్లు జ్ఞాపకం. ఆ క్రానుల్లో (బాడ్‌ షా 
రీడర్లు చదువుతూ ee ఆ రోజుల్లో ఇంగ్లీమ తు వగ 
soos ఉర్లూ కూడా చెబుతూ ee "నేను ఆలీబేగ్‌ అనే 
ఒక సాహేబుల క్యురవాడితో కలిసి ' ఉర్దూ చదవడం జ్ఞాపకం పుంది. 
నాయుడుపేటలో చదువుకునే రోజుల్లో నెను బుద్దిమం జి అనిసించు 
కున్నా నని చెప్ప వీలులేదు. వయస్సు ఎంతో లేకపోయినా, స్కూ లులో 
వున్న అల్లరి పిల్లలలో మనపేరు మొదటిదిగా వుండేది. 

నాక్కు ఎక్కడికి వెళ్ళినా రెండురకాల మిత్రుల స్నేహాలు 
తటస్థపడుతూ వుండేవి. పరమపోకిరీల స్నేహం ఒకవైపున! బుద్ది 
హంత సంపన్న గృహస్తులు, విద్యావంతులు మొదలై న పెద్దవాళ్ళ 
స్నేహం రెండోవై పున! కానూరి రంగడు అని ఒకడు ఉండేవాడు. 
అతని అసలు పేరు రంగారావు. అతను మాధ్యుడు. అతనితో మొదటి 
స్నెహం సాము, గరిడీ కుస్తీలు, చెడుగుళ్ళు మొదలై న వాటిల్లో. అత 
నొక చిత్రమైన మనిషి. రోజూ అతను సువర్ణముఖి ఒడ్డున వుండే 
ఆంజనేయస్వామికి కోడిగుడ్డు నై వరో పెటి ఆ (ప్రసాదం అందరికీ 
ఇస్తూండేవాడని (పతీతి. జాం, “శతకన దుర్మార్గుడు; చదువూ 
సంధ్యా లేనివాడు; అల్లాంటి వాడితో నీవు ₹ే స్నృహం ఏమి?”టని నన్ను 
మందలించేవారు. నాకు అతని స్నెహంవల్ల అలవా టయినవి దడి 


పూర్వ గాథ ౮ 
పిల్ల లిని ఏగెిపి లత చల వాళ్ళ వ పుస్త సకాలు పార వెయ్యడం, ఉసాధ్యాయిల్ని 
వుడికించడం మొదలై న ఘనకార్యాలు! 
ఒకసారి పదారు స్నుబహ్మణ్యయ్యరు అనే మాష్షరుగారు 
టోర్లువెపు తిరిగి లెఖ్య_లు చెబుతూ వుండగా నను వేళ్ళాడుతూ వున్న 
ఆయన గోచి కుర్చీకి కట్టాను. దాంతో టెత్తాల దెబ్బలు, మొట్రకాయలు 
మొదలయిన శిక్ష లన్నీ" సంపాదించాను! అంతేకాదు! న నన్ను స్కూలు 
లోంచి డిస్మిస్‌ చేశారు. ఈ సంగతి మా నాయనగారికి తెలిస, ఆయన 
ఆ రోజుల్లో అక్కడ డిప్యూటీకలెక్టరుగా వుండే ఆడక్కి నారాయణ 
రావుగారి నాశ్రయించగా, ఆయన దయవల్ల మళ్ళీ స్కూల్లో (ప్రవ 
శించాను. 
కాని మరికొద్ది రో జులకే ఇంకొక తవ్వాయి వచ్చింది. ఆపి ఏట్లో 
అల్లాడి అదెయ్యకొ డుకు సూర్యనారాయణ _ అస్పరీ మిడిల్‌ వ. 
చదువుతూ వుండేవాడు. అతను నన్నేదో తిరస్కారంగా మాటాడి 
కొచ్తుసరిక్కి నేను అతని ఇంగ్లీషు బెక్లు పుస్తకం ఎత్తుకుపోయి ; సవన 
ముం ఒడ్డున ముక్కలు ముక్క. లుగా చింసిసేశాను. ఆ చింపడం ధ్‌ 
కాలే "పున్న యానాది వా చొెకడు చూని, నేను చింపి పారేసిన 
కాగితం ముక్కలన్నీ తెచ్చి నా వెనకాలే స్యూంల్తో అప్పటెప్పొడు. 
దాని ఫలితంగా నాకు మళ్ళీ బె త్రం (ప్రహరణాలు. జరిగించి, తిస్మిగ: 
చేశారు. తిరిగి అ డిష ప్యూటీ కలెక్షరుగారి మూలంగానే య్‌ మో ల్లో 
పునః (ప వేశం లభించింది. 
ఈ నారి ఆయన నన్ను ఇంటికి పిలిపించి, “ఎందు లిష"లటి 
తప్పుపని చేశా?” వని అడిగారు. నేను ప వున్నవి వున్నట్టు 
చెప్పాను. ఆ (క్రితం రోజున అతను నన్ను ౯ ట్రాడసీ, అతను నొ 
కన్న పెద్దవా డవడంచేత మళ్ళీ కొటలేననీ, రాబిట్రి సాపగి తీర్చువో 
డానికి శః వని చేశాననీ చెప్పాను. “దాంతో ఆయన నన్ను మందలించి 
మళ్ళీ స్కూల్లో (ప్ర వళ పెట్టాడు, నాకు ఉరొవుంరో ఇల్లాంటి అల్లరి 
'స్నేహోలున్నా, తలో హక. పెద్రవాళ్ళతో స్నృహోలు Kens వుండేవి. 
అప్పుడు నరసింహరాజు అనే ఒకాయన దీ. ఏ. చదువుతూ వుంచే 


10 నా జీవిత యా(త-1 


వాడు. ఆయనతో స్నేహంచేస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ 
ఉండేవాలి. ఆయన తరవాత సబ్‌ జద్దె పనికూడా. చేశాడు. మొ తోం 
మీద అల్లరికి (పథ్యాతి పొందుతూ, చదువు సాగించాను. ఏవైనా 
వస్తువులు కావలి స్తే అవి వున్నవాళ్ళ దగ్గిర. లాకో గ్రావడమూ, వాళ్ళు 
మా అమ్మగారిదగ్గిర ఫిర్యాదులు చేయడమూ జరుగుతూ పుండేని. 
ఇల్లాంటి తవ్వాయి లెన్నో ఆ ఇల్లాలు తీర్చింది! 

నేను దండాలు, కు సీలు కుక తాలింఖానా ప్యవహారాల్లో 
అప్పటికే ముందంజ వేశా నని ఇదివరశే చెప్పాను. చేళంలో అప్పటికే 


క్రికెట్లు ఆట (ప్రవేశించింది. ఆ అటలోకూడా నేను _వవేళం కల్పించు 
కున్నాను. ఆ కాలంలో వెంకటగిరి రాజాగారి ఏనుగులు వేసవికి సువర్ణ 
ముఖి దగ్గిర తోటల్లో విడిసి వుంచేవి. నేనూ, కొంతమందీ కలిస 
మావటిపాడికి జ్ర "అర్థణో ఇచ్చి, ఆ ఏనుగు లెక్క షికారులుకొ ప్రే 
వాళ్ళము. తరుచు ఆ సువర్ణముఖి ఇసక తిన్నెల్లోకి తినుబండారాలు 


పట్టుకుపోయి, అక్కడ ఒకటి రెండు రోజులు మకాంచేపి, ఆటపాట 
లతో కులాసాగా కాలక్షేనం చేన్తూ వుండే వాళ్ళము. మొత్తంమీద 
నాయుడుపేట విద్యార్థి దళ మొదటికాలం ఓక విధ మెన గణనీయతతో, 
కులాసాగానూ, నిర గ క్యుంగానూ గడిచిపోయింది. 


ఆ రోజుల్లో నాయుడుపేట ఒక చిన్న (గామం. ఇళ్ళు చాలా 
సకృళ్తుగా వుండేవి. ఆ (గ్రామానికల్లా ఘనమైన విషయాలు మా బడీ, 
సువర్ణముఖి కాలువగట్టున పుండే అన్నపూర్ణ  దేవాలయమూ, వెంకట 
గిరివారి ఏనుగులు విడీసే ఠాణా మ్మాతమ. మా నాయనగారికి పొరు 
గూళ్ళో ఉద్యోగం అవడం చేత మమ్మల్ని ఒక స్వాములవారి మఠానికి 
చేరి వుండే చిన్న పూరి ఇంట్లో వుంచారు. 

రెండుమూడు సంవత్సరాలు _ అంశయే నెను మోడరన్‌ థర్దురీడరు 
చదివేవరకా - మా కుటుంబం అంతా నాయుడుపేటలోనే వున్న 
రోజుల్లో, మా నాయనగారిని ఎ సటువారు మల్లాం పారుసత్యానికి బదిలీ 
చేశారు. అందుచేత, ఆయన కతోతలల మల్లాం తీసుకుపోయారు. 
నన్ను ఆ మఠంలోనే వుంచారు. అక్కడ కన్నేపల్లి వెంకమ్మగారనే 


తం|డిగారి నురణురి 1 


అవిడ ఇంట్లొ నన్ను భోజనానికి కుదిర్చారు. ఈ కాలంలోనే వల్లూరు 
(గామంలో ౩ మాకు వున్న భూములని కాటరొంచేత పన్నులు చెల్లక 
పోవడంవల్ల, వెంకటగిరి ఎసేటువారు వాటికి జప్పులు పెట్టి, షల 
పాడించి అమ్మించారు. మా నాయనగాద నాయుడు పేటలో వుండగానే 
వల్లూరులో మా సి త్తండ్రుల స్టతికూడా చితికిపోయింది. పల్డూరు 
కరణీకం చేస్తూవున్న అస్పాస్వామిగారు అస్తుడే చురణించారు. 
ఆయన పిల్లలు చిన్నవా ళ్ళవడం౦ంచి చేత కరిణీకం ఇంకొరు కుటుంబంలోకి 
సంక్రమించింది. ఆనాడు లు జమీన్‌దారుల కటాశం మీదనే 
ఆధారపడి వుండేవికదా! 


తం౦ం(డిగారి నం ర 


1884 క సంవత్సరంలో మా నాయనగారి ఆవస్మిరి నురణంతో 

నా జీవితంలో ఒక బద్ద అగాధం ఎర్చడింది. మా నాయనే 
గారికి అప్పుడస్సుడు, కూల నెప్పి వస్తూఉంటేది. ఆయన ఆ భూఖగెస్పి 
తోనే 1884 సంవత్సరంలో మల్లాంలో స్వర్గ సుల నారు. ఆయన ఇంగ్ల 
జీవించి ఉండగానే నాకు సాయుడుపేటరి కబురు వచ్చింది. రాని, నేను 
ఊరు చేరుకునేసరికి ఆయన (ప్రాణం పోయింది. అప్పటికి మా తిమ్ముడు 
జానకిరామయ్య 8వ మానం గర్భంలో ఉన్నాడు. గ్రీరాయుబుకి గి 
సంవత్సరాలు. అప్పటికి మా చెల్లలు అన్న పూర్ణ పయస్సు సుమారు 
గీ సంవత్సరాలు. ఆనాటికి అస్పగా ర్రిదరూ రాపరాలరీ ఎళ్ళారు, చః 
స్దితిలో కుటుంబభారం అంతా మా తల్లి గారీ మీద పడింది. ఈ నంసొరొం 
పోషించడానికి ఆమెకి ఉన్న సాధనాలు కూడా కొరతపవడిపోయాయి, 
స్మిత్యం ఖర్పయిపోయింది. తండ్రిగారి స్వార్తితోంలో నిలవ ఆనేది 
శూన్యం. ఈ స్తితిలో మాకు కలిగిన విస త్తునుగురించి తెలియసరచగా 
మా మేనమామగారు కొంతకాలానికి వచ్చి, మమ్మల్ని ఆదరించి, ఆ 


ఇ 


12 నా జీవిత యాత్ర-] 


ఊరినించి కనపర్తి త్రీనుకు వెళ్లారు. ఆ తరవాత మేము కనప ర్తి శివారు 
వినోదరాయుడుపాలెం (గ్రామంలో కొంతకాలం ఉన్నాము. 

మా తమ్ముడు జానకిరామయ్య అక్కదే జన్మించాడు. అతను 
జన్మించిన కొద్దిరోజులకీ మా అమ్మగారికి మా కుటుంబం భవిష్యత్తు 
విషయమై ఆ(త్రత హెచ్చయింది. మా మెనమావమల కుటుంబం కూడా 
సామాన్యమైన మధ్య తరహా కుటుంబమే. మా అమ్మగారికి వారిపైన 
ఆధారపడి ఈ నంసారం అంతా అక్కడ ఉంచడం ఎంతో అభిమా 
నంగా ఉండేది. ఆకాలంలో కుటుంబ నిర్వహాణం అంటే చాలా దుస్తర 
మెన పని. ఉన్న భూమిలోనే నంవత్సరాని కంతకీ కుటుంబానికి రావల 
సిన ధాన్యాదులూ, దూడలికి కావలసిన మేతా పండించుకోసలని వచ్చేది. 
మా మేనమామల ఊఖో ఎ వాళ్ళు వ్యవసాయపు స్టి సితిగతులు నాకు ఇప్ప 
టికీ స్మరణకి వ స్తున్నాయి. నేను కూడా తరుచు పొలం వెళ్ళి సరరిచే 
మీద కావలా కాస్తూ ఉండేవాలి, వా శృీపొలంలోనే నాలుగుమూలలా 
నాలుగుర కాల తినుబండారపు ' ధాన్యాదులు._.__అం పే జొన్న, పెసర, 
కంది, మినుము, వరిగే, పత్తి మొదలై లై నవి పండిం చేవాళ్ళు. అల్లాగ 
మనుష్యుల కాయకష్టంమీద ఓ జీవించవలసిన రోజుల్లో ఒక సంసార ంమీద 
ఇంకొక సంనారం "పడడం అంచే మాటలా? 

అస్పటికే ఇంగ్లీము చదువుల (ప్రాభవం (ప్రారంభమైంది. కాస్త 
ఇంగ్లీషు నకును వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరడం, ఇంగ్లీమ 
పరీక్షలు ఇంటిపే శ్ళవడం (ప్రారంభించాయి. అరే బి.ఏ. నారాయణ 
సామి, యఫ్‌. ఏ, శేషగిరి అయ్యరు అనే అన్వర్హ నామాలు 
ఏర్పడ్డాయి. అందుచేతనే మా నాయనగారు మొదటినింబీ మమ్మల్ని 
ఎల్లాగెనా ఇంగ్రీ షుచదువు చదివించాలనే (శమవపడుతూ ఉండేవారు. 
ఆడపిల్లల పెళ్ళిళ్ళు అనే పెద్దసమస్య తేలిపోయింది కనక, మమ్మల్ని 
ఇంగ్రీ స షు చదువుల్లో పవీణుల్నీ చెయ్యాలని ఆయన కోరిక. మా ఆమ్మ 
న ఆయన కోరిక ఎల్లాగెనా సఫలం చెయ్యాలని నంకల్సించుకుంది. 
మా నాయనగారు పోయనప్పుడే మా అమ్మగారు “పువ్వులు అమ్మిన 
చోట కటైలు అమ్ముకోవలసి వస్తుందెమో ! ” అని అంటూఉండేది. 


fe 


తం డిగారి మరణం 13 

అప్పుడు ఆ మాట నా కంతగా అర్థం రాలేదు; రాని, ఇంగ్లీషు 
చదువులు ఉన్న ఒంగోలులో హోటలు పేట్టి, అందునల్ల వచ్చే ఆవా 
యంతో మా చదువ సాగించడానికి ఆమె నిర్ణయం చేపీనప్పుడే ఆయు 
మాటల అర్హం నాకు బోధపడింది. ఆ రోజుల్లో హోటలు వ్యాపారం 
అంపే ఈ 'రోజుల్లోలాగ గౌరవకర మైన వ్యాపారంగా పరిగణింపబిదేది 
కాదు. ఇప్పుడు 4 హోటలు తపపక నులకి సంఘంలో కొంత గొరవాద 
రాలు కలుగుతున్నాయి. అఆ రోజుల్లో హోటలు పెట్టుకున్న వాళ్ళంటే 
సంఘంలో ఎంతో చులకనగా చూసేవారు. అందరూ “పూటకూళ్ళ 
వాళ్లు, పూటకూళ్ళ వాళ్ల” అని చులకనగా మాట్లాడేవారు. రాని, ఒరి 
కుటుంబంమీద ఆధారపడి, వారికి బాధ కలిగించడం కన్న స్యోదిర 
పోషణార్ధం, నలుగురి కింత అన్నం పెట్ట జీవించడ మొ గొరప పదం 
అని మా అమ్మగారు నిర యించింది. ఎల్లాగె నా నాలుగు కొలాలపొటు 
శ్రమపడి, తల కాచుకుని, ఈ పిల లల్ని " భయోజబల్నిగా చే సే తన 
కష్టాలు గదైక్కు.తా యని ఆమె నమ్మరం. అదే మాతృ ములో 
ఉండే అమృతం ! 

బంధువులు కొందరు నిరుత్సాహపరిచినా మా అమ్మగారు ఆ 
నాడు ఆ సాహనం చేస్‌ సహాయానికి మా అమ్మమ్మ గా రిని వెంటట్టు 
కుని మా జానకిరామయ్య పుట్టన ౧, 6 మాసాలకే ఓంగోలు చేరు! కంద్‌ 
ఒంగోలులో అప్పటికే మునసబుకోర్లు ఉండింది, ఆ కోర్టుకి ఎదురుగా 
నెల కొక రూపాయో, అర్జో అద “యిచ్చి ఓర్‌ యింటో సోటలు 
(పార ంథించింది. అప్పటి కప్పుదే మూ మునమామ నన్ను ఒంగోలు 
తీసుకు వచ్చి గవర్న మెంటు నార్మల్‌ స్కూలులో బోపైన్‌ ల్లో రులో 
(పవేశె పెట్లాడు. ఆ నాడు ఈ (టాన్సుఫర్‌ సరి ఫికేట్లు మొదలై నవి 
వు లేవు. ఒంగోలులో సూలం అధికారులు నన్ను సరీషచేవి 
తోవగ్‌ ఫోర్తుకి నెను అర్హుణ్ణని నిర్ణయించారు. 

1884 వ సంవత్సరంలో pe రీతిగా చదువుకోసం ఒంగోలు 
చేరుకున్నాము. అప్పటికి నావయస్సు 12 సంవత్సరాలు, అస్స టికీ 
గవర్న మెంటు మిడిల్‌ స్కూల్లో నే అప్పర్‌ ఫోర్తు దాక చదివాను, 


14, నా జీవిత యాత 


అక్కడనించే మిడిల్‌ స్కూలు సరళ క్‌ు డ్రై మొదటి తరగతిలో 
ఉ తీరు అయ్యాను. 
ఎవరు EB 
అప్పటి 'హెడ్మాస్టరు సుందర శివయ్య అనే ఆయన, కొంచెం 
చదివితే పనికొచ్చే పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి (ప్రత్యేకంగా 
వదువు చె చెప్పేవాడు. అల్లాంటి వాళ్ళక్ళొ నేను ఒకరి. అక్క డ మాడా 
(పవ ర్ర రనవిషయంలో మనకి మామూలు యోగ్యతా ష్మతిశె క నంప్రా ప ప 
మైంది! 5a పిల్లల సహవాసం, జబర్‌ద ( స్ట మాప్పర్తని వష. 
రించడం మొదలై న గుణాలు మన్ని వదలనే లేదు. బొంగరాలు, 
గోలీలు, పలు అటల్లో మనది అందివేపిన చె చెయ్యి. సామాన్యంగా 
చెడుగుడు ఆటకి పెండేసి బద్దని నేనే! క్రికెటు ఆటలో రెండు 
జట్టుండేవి. ఒక జట్టులో నా శేరు (ప్రధానంగా మ ఇంతకీ ఈ 
ఆటలకి డబ్బు కావాలి గదా! ఆ డబ్బు మనదగ్గిర లేదు. అందుచేత 
అల్లాంటివాళ్ళం అంతా కలిసి, చిన్న ముఠాగా చేర, బజారులో వస్తువు 
లమ్మే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి డబ్బు సంపాదించేవాళ్ళము, నిరం 
తరం ఈ డబ్బుకోసం తడుముకోవడమే ఒర న క ఉండేది. 
ఒక రోజున మాముఠా ఆంతా చేరి “ఈ డబ్బు సంపా 
చించడం ఎల్లాగా?” అనే ఆలోచనలో పడ్డాము. మా ముఠాలో అదే 
పల్లి అప్పడు. అనే అతను మంచి గట్టివాడు. ముఠా కంతటికీ ఏశై క 
నాయకుడు ! మే మంతా కలిసి అతని ' నాయకత్వం కింద డబ్బు నంపా 
చించడానికి ఒక పన్నాగం పన్నాము, ఒంగోలికి చేరి ఉన్న రంగా 
రాయుడు చెరువు కింది పొలంలో వరిగి పండి కోతకి సిదంగా ఉంది. 
మేము రాత్రి రాతి ఆ పంట కోసి, అమ్మి, డబ్బు సంపాదించడానికి 
నిశ్చయించి, రాతి 12 గంటలకి కోత ముగించి, కట్టలు కట్టి నెత్తిని 
పెట్టుకున్నాము, ఇంతలో ఆ కాపలావాడికి మెళుకువ రావడమూ, వాడు 
“కేకలు పెట్టగా నలుగురూ లేచి మమ్మల్ని సట్టుకోవడమూ జరిగాయి. 
అప్పట్లో మా జట్టు నలుగురు. ఆ నలుగురిలో నేనె చిన్న వాలి. 
మాలో మసాకా అని ఒక సాకే బాబుల కుర్రవోడు ఉన్నాడు. మేము 
కొంత సేపు చె ధై ర్యసాహసాలతో (పతీఘటించాము. కాని, చివరికి దొరికి 


Fa OT 


నహ్యాన్‌ 


నాటకరంగ (ప్రవేశం I» 
పోయాము. వాళ్ళు మమ్మల్ని పట్టుకుని పోలీనులికి అప్పజెప్ప లోపల 
మా పెద్దవాళ్ళు నలుగురూ వచ్చి వాళ్ళ సంట వాళి కీస్ఫించారు. 
ఇంతకీ, చేను కోతి సిద్దంగా ఉందిగదా! ఆ వయితుకి ఖర్చు లేంండా 
కోత అయిందని పెద్దమనుమ్య లంతా తగాదా తీర్చారు. ఆ చొంగ 
తనంవ ల కలిగిన స్యూనత మూలంగా సుము ఎవళ్ళం మాడా రెండు 
రోజులు దాకా ఇళ్ళకి వెళ్ళలేదు. ఆ రోజుల్లో ముఠాకి “ఉల్‌” రంపెనీ 
అని పేరు కింద, నాకు అప్పటికే నవులూరి రమణయ్య అనే గ 
పోకిరీ సహవాసం లభ్యమైంది. వాడి పెతండి పురుషో త్తం అ 
అతను బాగా వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదించాడు. అతని 
తమ్ముడి కొడుకే గ్‌ రమణయ్య. ఇతను తన జబరద _ప్రవట్ల “కీంగ్‌ 
ఆఫ్‌ ఒంగోలు” అనే బిరుదు సంపాదించాడు, వొడి కూడ "అ పొలం 
దోపిడీలో ఉన్నాడు. 

3 


మ జ నా 
సట పట లా ఆం FU 


ఈ డదాలంలోవే నా జీవితాని కంతకీ మార్చు తిచ్చిన నాటకొల 

(ప్రకరణం (పాఠంభం అయింది. నాకు లోవర్‌ ఫోర్తు ఏదువ్వు 
పూర్తి అయ్యు నరికి పూనా కంపెనీ ఒంగోలు వచ్చింది. వాళ్ళ 
హిందీలో నాటకాలు (ప్రదర్శించేవారు. అప్పుడు వాళ్ళు (ప్రమీలా న్యయం 
వరం, ఏషా నారాయణరావు నధ, ఉషా పరిణయం, కీచక వధ 
మొదలై న నాటకాలు ఆడారు. మేమంతా నాటకాలు చూచాము. మాకు 
అప్పట్లో అల్లాంటి నాటకాలు ఆడాలనే సంకల్భ్ఫం కలిగింది. మా నంక 
ల్పానికి తోడు ఆ ఊళ్ళో నాటకాలం"పే చెవి కోనుకునే ఉండదల్లీ 
సాహేబు అనే ఆయన ఉండేవాడు. నాకు పితృసనమానులూ, నా జీవి 
తాభివృద్ధి కంతకీ మూలకందమూ అయిన ఇమ్మానేని వానుమంత 
రావు నాయుడుగారు కూడా అక్కడ మిషన్‌ స్కూల్లో ఉపాొధ్యాయు 


= శనై 


16 నా జీవిత యా(త-1 


లుగా ఉండి నాటకా లంపే అభిమానంగా ఉండేవారు. ముందు ఆయన్ని 
గురించి విపులంగా (వ్రాసాను. 

అల్లాంటి స్టితి గతుల్లో నను నాటకాల్లో పాత్రధారణ (వారం 
భించి, అడ వేషాల్లో కొంచెం. పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. పీష్వా 
నారాయణరావు "వధలో నారాయణరావు పాత్ర నేనే ధరిం చెవాళ్ణి, 
అందులోనే మనకీ ర్తి బాగా వ్యాపించింది. అందువల్లనే ఊళ్ళో ఉన్న 
ఉండదల్తీ సాహా హనుమంతరావుగార్ల క అభిమాన ప్మాత్రుణ్ణి 
అయ్యాను. ఆ నాటకాల యావ కొంతవరకు "నన్ను ఇతర మైన చిలిపి 
సనులనించి He ఉండదలీ సాహేబు మెనలుడు ఒకడు మాతో 
"వేషాలు చేసేవా ఎప్పుడూ నాకు తురకల సహవానం ఉంటూనే 
వుండేది. ఆ త ఉర్దూలో పండితుడు. ఆయన ఉరూ 
లోనే నాటకాలు (వా సీవాడు. మేము తెలుగు లిపిలో ఆ ఉర్దూ వాసు 
కుని నాటకాలు కంఠస్టంగా వల్లి ంచే వాళ్ళము. ఈ స్పితిలో నే ఒక 
వైపున నాటకాలూ, రెండోవై పున చదువూ సాగిస్తూ, “నేన్స మిడిల్‌ 
స్కూలు పరీక్షకి తయారు కావలసివచ్చింది. 

నేను ఈ నాటకాల్లో తిరుగుతూ వుంటే మా ఆహర 
అమ్మమ్మగారు కూడా చాలా బాధపడుతూ వుండేవారు. కాని, నే 
నెప్పుడూ వారి అదుపు ఆజ్జల్లో లేకుండా వుండడ౦వల్ల నన్నేమీ 
చెయ్యలేకపోయేవారు. కన్న (పెమవల్ల నను అకృత్యా లన్నీ 
కాసుకుంటూ వచ్చేవారు. బయట ఎంత అల్లరి చేపినా స్కూల్లో 
చదువవిషయంలో ఏ లోపమూ లేకపోవడంవల్ల “కొంత తృప్తి పిపడుతూ 
వుండేవారు. నేను ఆ మిడిల్‌ స్కూలు పరీక్షకి వెళ్ళడం ఒక [బహ్మాండ 
మైన పని అయింది. హోటలు పెట్టుకున్నా మా దార్మిద్యం తీరలేదు. 
అందువల్ల వచ్చే ఆదాయం కుటుంబ పోషణకీ, నా చదువకీ నరిపోయేది. 
కాదు. అందుచేత మా అమ్మగారు నన్ను సంపన్న గృహస్థుల ఇళ్ళల్లో 
వారాలకి న జెప్పింది. (బతికి చెడిపోయిన సంసారం అనే మర్యాద 
వల్ల ఊశో ఇ వాళ్ళు మా అమ్మగారిని సామాన్యంగా వంటపూటి వాళ్ళని 
చూ నటట్లు చులకనగా చూసే సవాళ్ళు కారు. 


నాటకరంగ [పవెశం lL? 


ఆ కాలంలో ఒంగోలు ప్పీడర్లు అంతా అలుగు సడే. 


అందులో నాగరాజు సూర్యనారాయణరాపు అనే ఒర తెలుగు కీ (ఉరు 
వుండేవాడు. ఎప్పుడై నాాసొకు-న్‌ పుస సరొల స్‌ నౌ డబ్బు తక్కు... స జే 
మా అమ్మగారు నన్ను ఆయనదగ్గిరికి కతనం టు అత 
పూర్వపు ప్రతిష మన్నించి ఆయన నెను ఎప్పుడు వెళ్ళినా న 
యంగా నాలుగు అణాలు యిచ్చేవాడు. ఇస్పటికీ ఆయన నా రిళ్ళ 
మనులుతూనే వున్నాడు. ఇల్లాంటి సిర) చలో మిడిల్‌ సక్‌ "3 
రూపాయలు దరఖాస్తు కట్టవలసి వచ్చింది. నేను ఒంగోలుకి గ్‌ యళ 
దూరంలో వున్న న బావగారి యింటికి నడిచి వెళ్ళాను. 

తీరా నడిచి వెళ్లాక మా వావగారు మజ చెయ్యలేక 
పోయారు. కాని నడక అనేది మనకి కొ త్తి ర్రాగ్ర పోవడంవల్ల లే 
ఆశాభంగం కలగలేదు. నాకు ంగోలుక్‌ 1) మెళ్ళలో ఉన్న మొ 
చిన్నక్క-_గారి ఊరు కొ _త్తపట్నానికీ, మా మేనమామల డు ఏనోన 
రాయుడిపాలానికీ, ఇంకా ఆ దగ్గిర (గ్రామాలకీ. =నేడిచివెళ్ళోడం అనే 
అలవాటు వుంటూనే వుండేది. ట్ర నడక సత్తు యిప్పటికీ సన్ను 
బలిష్టంగా వుంచిందని నా నమ్మకము. మా థా నగారిదగ్గిక SEITEN) 
ఆయా మా అమ్మ గారే తను కోటుగునే సేట్టుబట టౌగిటు 
పెట్టి అ మూడు రూపాయలూ తెచ్చి యిచ్చింది. ఆ గండంతో నా 
మిడిల్‌ న్కూలు పరీక్ష పూ ర్తి అయింది, 

మిడిల్‌ స్కూలు పరీక్షకి ఎళ్ళుడానికి ముందే నా మనసులో 
రెండు అభి పాయాలు వుండేవి. ఒంగోలులో మా ఇల్లు మునఫవబు 
కోర్టుకి యెదురుగా వుందని యిదివర కే (వాళొను. ఆ కోర్టులో వ బడిర్లు 
వ. కోట్లు వెనుకుని తిరుగుతూ, డబ్బు సంపాదిస్తూ పంపే నాకు 
కూడా పీడరీ చెయ్యాలనే సంకల్పం కలిగింది. ఆ లాంగు కోటు ముద 


(పేమ చాలావరకూ వెళ్ళింది. మిడిల్‌ స్కూల్లో చదువుతూ వుండగానే 
ఒక లాంగుకోటు కుట్టించాను, 


1.2 


4 
రాజమం! దవర (ప్రయాణం 


ఆఇఅర నా భవిష్యత్తుకి కారణం అయిన రాజమం (ద్ర 
0 

వరాన్ని గురించి [వాసాను. ఆ రొజుల్లో రాజమహేంద్రవరం 

ఖ్యాతి చాలా గొస్పగా వుండేది. అది వీద్యావంతులకి నిలయమనీ, మహా 

పండితులకి ఆస్థానమనీ, గోదావరి (బ్రహ్మాండ మైనదనీ, ఆదేశం వెళ్ళిన 


వాళ్ళంతా పండితు లవుతారనీ చెప్పుగుంటూ వుండేవారు. నాకు ఆ . 


పూరు, ఎల్లా ఉంటుందో చూడాలని ఒక నంకల్పం వుండేది. నా 
మిత్రుడు నవులూరి రమణయ్య, నేనూ, మరి కొందరమూ కలిసి 
ఇళ్ళక్‌ కూడా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోవాలని ఒక పాను 
"వేశాము. 

ఆ కాలంలో ఒంగోలుకి కలరా వచ్చింది. మేము ఉండే చోట 
ఒక కేసు రావడంవల్ల భయపడి మా అమ్మగారు మమ్మల్ని ధారావారి 
వీధిలో ఉన్న నిమ్మగడ్డవారింట్లో పెట్టింది. సిల్లి పిల్ల లిని పెట్టి ఏడు 
చోట్ల కి తిప్పినట్లు ఆమె మాకు ఎక్కడ ఏమి ఆస త్త fe స్తుందో అని 
అతి ఏ భయంతో “అక్కడికీ ఇక్క_డికీ మారుస్తూ వుండేది ఆ నిమ్మ గడ్డ 
వారి ఇంట్లో] కొందరు రాజమహే హీం(ద్రవరంలో చదువుకుని పండితులై 
వైదిక విద్యలో శే బరు (ప్రతిష్టలు సంపాదించారు. వారింట్లో తరత 
వల్ల నాకు రాజము బాం(దవరం చూడాలనే కోరిక మరింత హెచ్చు 
స్‌ ఈ మానసికస్టితిలో మిడిల్‌ స్కూల్‌ పానయ ఆ అవకాశం 
కోసం ఎదురు చూస్తూ వున్నాను. 

అప్పటికి ఆ ఊళ్ళో ఇమ్మానేని హనుమంతరావు నాయుడు 
గారు మిషన్‌ స్కూల్లో ఉపాధ్యాయులుగా వుండేవారు. ఆయన 
మెట్రిక్యులేషన్‌ పరీక్షలో 4 _తిర్లులయినవారు. ఆయనకీ నెలకి $0 
రూపాయలు జీతము. ఆయనకి నాటకాలంటే ఉండే అభిరుచినిగురించీ, 


టట యను rae 
న ఇ 


వ 
న 


4 
రాజనుహాం దవర (ప్రయాణం 


రింక నా భవిష్యత్తుకి కారణం అయిన రాజమహేంద్ర 
——0 
వరాన్ని గురించి (వాసాను. ఆ రోజుల్లో రాజమహం(దవరం 
— రం 
ఖ్యాతి చాలా గొప్పగా వుండేది, అది ఏద్యావంతులకి నిలయమనీ, మహో 
పండితులకి అస్టానమనీ, గోదావరి (బ్రహ్మాండ మైనదనీ, ఆదేశం వెళ్ళిన 


వాళ్ళంతా పండితు లవుతారనీ చెవ్చుగుంటూ వుండేవారు. నారు ఆ 


పూరు, ఎల్లా ఉంటుందో చూడాలని ఒక సంకల్పం వుండేది. నా 
మిత్రుడు నవులూరి రమణయ్య, నేనూ మరి కొందరమూ కలిసి 
ఇళ్ళశో కూడా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోవాలని ఒక ప్లాను 
"వేశాము. 

ఆ కాలంలో ఒంగోలుకి కలరా వచ్చింది. మేము ఉండే చోట 
ఒక కేసు రావడంవల్ల భయపడి మా అమ్మగారు మమ్మల్ని ధారావారి 
వీధిలో ఉన్న నిమ్మ గడ్డవారింట్లో పెట్టింది. పిల్లి పిల్ల లిని పెట్టి ఏడు 
చోట్లకి తిప్పినట్లు ఆమె మాకు ఎక్కడ ఏమి ఆప త్తు "న స్తుందో అని 
అతీ భయంతో ' అక్కడికీ ఇక్క-డికీ మారుస్తూ వుండేది. ఆ నిమ్మగడ్డ 
వారి ఇంట్లొ కొందరు రాజమే హీందవరంలో చదువుకుని సండితులై 
వైదిక వద్యలో శే లురు (ప్రతిష్టలు సంపాదించారు. వారింట్లో ఉండడం 
వల్ల నాకు రాజమహేంద్రవరం చూడాలనే కోరిక మరింత హెచ్చ 
తుంది: ఈ మానసికస్టితిలో మిడిల్‌ స్కూల్‌ పాసయి ఆ ఆవకాశం 
కోసం ఎదురు చూస్తూ వున్నాను, 

అప్పటికి ఆ ఊకో ఇమ్మానేని హనుమంతరావు నాయుడు 
గారు మిషన్‌ స్కూల్లో ఉపాధ్యాయులుగా వుండేవారు. ఆయన 
మెటిక్యులేషన్‌ పరీక్షలో ఉ_తీర్లులయినవారు. ఆయనకి నెలకి 00 
రూపాయలు జీతము. ఆయనకి నాటకాలంటే ఉండే అభిరుచినిగురించీ, 


అప లుం Rg Ti 


శా 


20 నా జీవిత యాత్ర] 


నెను మిడిల్‌ స్కూలు పరీక్ష పానవడంతోనే నా దగ్గిర బంధు 

వులు అంతా నన్ను ఏదై నా నౌఖరీలో (పవేశించమని చాలా దాధ 
పెట్టారు. వాళ్లు అందరూ ంతకాలం మీ అమ్మగారు సీకోనం ఇల్లా 
పాటుపడా” లని అంటూ ఉండేవాళ్లు. ఆ రోజుల్లో మిడిల్‌ స్కూలు 
పరీక్ష మొదటి తరగతిలో పానవడ మం'పే మెట్రిక్యులేషన్‌ పా సవ 


డంతో సమానమే. అందుచేతనే నాకు వాళ్లు అల్లాంటి సలహా ఇచ్చారు. 
నా దృష్నమ్మాత్రం యదివకలో. సను 'చెస్పినల్లు యై చదువుమీదా, 
తరవాత, ప్ర డరీమీదా వతదరు. మూ అమ్మగారుకూడా మరి రెండు 
సంవత్సరాలపాటు చదివితేనే మంచిదని నిశ్చయించింది. అందుచేత 
నేను చదవడానికే నిశ్చయించాను. ఈ చదువుకి నెలజీతకం ఒక 
సమస్య! ఈ సమస్య పరిష్కారంచేసి నా ణీఏతం అభివృద్ధిలోకి 
తీసుకువచ్చినది హనుమంతరావనాయుడుగా రే. 

ఆయన మిషన్‌ స్కూల్లో ఉపాధ్యాయు లని వ్రాసే వున్నాను. 
అ రోజుల్లో ఆ మిషన్‌ స్కూలుకి మాన్డీ అనే ఆయన (పదానోపా 
ధ్యాయుడుగా వుండేవాడు. ఆయన అర్హు క బీదవిద్యార్హులకి చేతనా 
లిప్పించి అనేకమంది కృతజ్లతకి పాతు లయ్యారు. నాటకాల సరి 
చయంలో నాయందు కలిగిన అవ్యాజక రుణవల్ల హనుమంతరావు 
నాయుడుగారు నన్ను ఆయన దగ్గిరికి తీసుకువెళ్ళి సిఫారసు చేశారు. 
దానికి ఆయన అంగీకరించారు. 

దాంతో నా కష్టం గన్హైక్కింది. మిడిల్‌ స్కూల్లో! చదివేరాలంలో 
కూడా హనుమంతరావు నాయుడుగారు రాత్రిళ్ళు నాకు యింటిదగ్గిర 
(ప్రత్యేకంగా పాఠాలు చెప్పేవారు. ఆ నాటి విద్యావిధానం లో మిడిల్‌ 
స్కూలుకే చాలా లెఖ్బలు వుండేవి. హనుమంతరావు నాయుడుగారి 


బోధనలో ఉండే విశేషం యేమిటంటే ఆయన ఒక్కసారి పాఠంలో 
సూత్రం చెబితే అది తల కెక్కి. దానినిబట్టి అల్లాంటి క్‌ త్త సూతాలు 
అవగాహన చేనుకునే శ కి కలుగుతూ వుండేది. 

మాస్తీ దొరగారి స్కూల్లో హనుమంతరావు నాయుడుగారి 
శిక్షణకింద వదవతరగతి చదివాను, ఐదవతరగతి అంటే 'మె టిక్యు 


20 నా జీవిత యాత్ర] 


సన్‌ను మిడిల్‌ స్కూలు పరీక్ష పాసవడంతో నేనా దగ్గిర బంధు 

వులు అంతా నన్ను ఏదై నా నౌఖరీలో (పవేశించమని హో నాధ 
పెట్టారు. వాళ్లు అందరూ ంతకాలం మీ అమ్మగారు సీకోనం ఇల్లా 
పాటుపడా” లని అంటూ ఉండెవాళ్లు. ఆ రోజుల్లో మిడిల్‌ స్కూలు 
పరీక్ష మొదటి తరగతిలో పానవడ మం'పే మెట్రిక్యులేషన్‌ పా సవ 


డంతో సమానమే. అందుచేతనే నాకు వాళ్లు అల్లాంటి సలహా ఇచ్చారు. 
నాదృష్టిమాత్రం యిదివరలో నేను చెస్పినట్లు పై చదువుమీవా 
తరవాత, ప్లిడరీమీదా వుండేది. మా అమ్మగారుకూడా మరి రెండు 
సంవత్సరాల పాటు చదివితేనే మంచిదని నిశ్చయించింది. అందుచేత 
నేను చదవడానిశే నిశ్చయించాను. ఈ చదువుకి నెలజీతం ఒక 
సమస్య! ఈ సమస్య పరిష్కారంచేసి నా బీఏతం అభివృద్ధిలోకి 
తీసుకువచ్చినది హనుమంతరావనాయుడుగా రే. 
ఆయన మిషన్‌ స్కూల్లో ఉపాధ్యాయు లని (వ్రాసే వున్నాను. 
అ రోజుల్లో ఆ మిషన్‌ స్కూలుకి మాన్తీ అనే ఆయన (పదానోపా 
ధ్యాయుడుగా వుండేవాడు. ఆయన అర్హు అక బీదవిద్యార్హులకి చేతనా 
లిప్పించి అనేకమంది కృత జ్ల తకి పాతు లయ్యారు. సాటకాల సరి 
చయంలో నాయందు కలిగిన అవ్యాజక రుణవల్ల హనుమంతరావు 
నాయుడుగారు నన్ను ఆయన దగ్గిరికి తీసుకువెళ్ళి సిఫారసు చేశారు. 
దానికి ఆయన అంగీకరించారు. 
దాంతో నా కష్టం గ్హైక్కంది. మిడిల్‌ స్కూల్లో చదివెరాలంలో 
కూడా ' హనుమంతరావు నాయుడుగారు రాత్రిళ్ళు నాకు యింటిదగ్గిర 
(ప్రత్యేకంగా పాఠాలు చెప్పేవారు. ఆ నాటి విద్యావిధానం లో మిడిల్‌ 
స్కూలుకే చాలా లెఖ్టలు వుండేవి. హనుమంతరావు నాయుడుగారి 


బోధనలో ఉండే విశేషం యేమిటంటే ఆయన ఒక్కసారి పాఠంలో 
సూత్రం చెబితే అది తల కెక్కి. దానినిబట్టి అల్లాంటి క్‌ త్త సూత్రాలు 
అవగాహన చేనుకునే శ క్రి కలుగుతూ వుండేది. 

మాస్తీ దొరగారి స్కూల్లో హనుమంతరావు నాయుడుగారి 
శిక్షణకింద వదవతరగతి చదివాను, ఐదనతరగతి అంటే 'మెటిక్యు 


29 నా జీవిత యాత-1 


కనక యింట్లా వాళ్ళు విధిలేక చిట్రచివరికి అంగీకరించారు ! నాయుడు 
గారు see నా ఇంటికి వచ్చి, “అంత పట్రుదలగా ఉన్నస్త్రుడు 
సంసండి. నేను me తగా తీసుకువస్తాను” టిని చెప్పారు. చూ 
అమ్మమ్మగారు “ మా వాడికి భోజనం ఎల్లాగ ?” అని ఆతితిగా అడి 
గింది. నాయుడుగారు “అతని కేమీ లోటు రానివ్వ,” నని మా అమ్మమ్మ 
గారికీ ధైర్యం చెప్పారు. 

నాయుడుగారు, ఆయన భార్య, నలుగురు పిల్లలు, త్ల, నేసూ 
కలిసి అంచె బళ్ళమీద (ప్రయాణం (ప్రారంభించాము. అక్కి_డికి రాజ 

మహేంద్రవరం 18 మైళ్ళ దూరంలో వుంది... బెజవాడ (గాండు 

(ట్రంకు రోడ్డుమీద 90 మళ్ళు, బెజవాడ నించి ఏయుశ్వేరోం {| యశః 
అప్పట్లో చేజవాడ నాలుగు ముకాముల్లో చ నేనే వాళ్ళం. "అప్పటి5 రంలో 
సామాన్యంగా రా తిళ్ళంతా al ) మెళ్లో నడవడమూ, సగిలు సా 
లున్నచోట మకాములు చెయ్యుడమూ, ఓక (ప్రయాణ సద్దతిగా సుండేది. 
కావలి స్తే, మకాముల్లో వెజవాడనరకూ అంచె బళ్ళు సిద్ధంగా గొరిలేసి. 
కాని, బెజవాడనించి రాజమహే పాొం(దం వరథూః సూత్రం బళ్ళు సులు 
వుగా దొరికేవి కావు. దారి కూడా చాలా భయంకరంగా పంచే. న 
_ పొడుగునా అర ణ్యమార్షంలా కనబడేది. దానికి తోడు ఎదొ కూడా నాసి 
రకం అయితే వెజవాడనించి రాజమహే పాంద్రనరం చేరేసరికి సుమారు 
10 రోజులు స్టైది. దారిలో పై మకాముదగ్గిరా నాయుడుగారు నోరు 
(ప్రత్యేకంగా బ్రాహ్మణుల యింట్లొ' భోజనం ఏర్పాటుచేసి, ఆయనా, 
కుటుంబమూ, అంతా వంట చేసుకునేవారు, 

ఇల్లాగ రెండువారాలు (ప్రయాణం చేసీ విరుశ్వరం చేరు 
కున్నాము. అక్కడ గోదావరి దాటి రాజమహే హీంద్రవరం చేరాము, 
ఒంగోలునించి గుంటూరువరకూ దారిపొడుగునా కొండలూ గుట్టలూ 
వున్నాయి. మక్తాముల్లో నీటి సౌకర్యాలు లేక దేశం జొగులు బొగులు 
తయ శంకర. ఇ రోజుల్లో కాస్త కృష్ణ నమీపించేనరికి పచ్చని 
నేల కనబడేది. దారిలో దొంగల భయం మూ వుండేది. అందుచేత 
బళ్ల ఒంటరిగా కదిలేవి కావు. ఆ (సయాణంలోనే చేను ఏలూరులో 


Be, Tou 


29 నా జీవిత యాత! 


కొనక యింట్ల్‌ నోవాళ్ళు విధిలేక చిట్రచివరికి అంగీకరించారు ! నాయుడు 
గారు పా. మా ఇంటికి వచ్చి, “అంత సటుదలగా ఉన్నప్పుడు 
పంసండిః. నేను: ? నాగ త్ర తగా తీసుకువస్తాను” అ చెప్పారు. యూ 
అమ్మమ్మగారు “ మా పాడికి భోజనం ఎల్లాగ 7” అని ఆతితగా అడి 
గింది. నాయుడుగారు “అతని కేమీ లోటు 6 రానివ్వ,” నని మా అమ్మమ్మ 
గారికి ధైర్యం చెప్పారు. 

నాయుడుగారు, ఆయన భార్య, నలుగురు పిల్లలు, తెల్లి, నేనూ 
కలిసి అంచె బళ్ళమీద (ప్రయాణం (ప్రారంభించాము. అక్కొ_డికి రాజ 

మఘహేం్యద్రవరం 18 మైళ్ళు దూరంతో వుంది. బెజవాడ (గాండు 

(ట్రంకు రోడ్డుమీద 90 మృ, బెజవాడ నించి ఏయశ్యరం 11 మైళ్ళు 
అప్పట్లో బెజవాడ నాలుగు మకాముల్లో చ ఇ వాళ్ళం. అప్పటి టిరారంలో 
సామాన్యంగా రాతిళ్ళంతా ఏ 90 మెళ్లో నడపడమూ, సగిలు న్యతా 
లున్నచోట మకాములు చెయ్యడమూ, ఓక ప్రయాణ పద్దతిగా సుండేది. 
కావలి స్టే, మకాముల్లో బైజవొడనర కూ అంచె బళ్ళు సిద్దం? yee 
కాని, చెజవాడనించి రాజమహేంద్రం వరకూ మాత్రం బళ్ళు సులు 
వుగా దొరికేవి కౌవు. దారి కూడా చాలా భయంకరంగా పుండేది, ౬ 
పొడుగునా అరణ్యమార్గంలా కనబడేది. దానికి తోడు ఎగ్గు కూడా నాని 
రకం అయితే వెజవాడనించి రాజము పాం(ద్రనరం చేశేసరికి సుమారు 
10 రోజులు స్టైది. దారిలో be మకాముదగ్గిరా నాయుడుగారు నోరు 
(పత్యేకంగా బ్రాహ్మణుల యింట్లో భోజనం 'వీర్పాటుచేసి, ఆయనా, 
కుటుంబమూ, అంతా వంట చేసుకునేవారు, 

ఇల్లాగ రెండువారాలు (ప్రయాణం చేసి విర్షైశ్వరం చేరు 
కున్నాము, అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవరం చేరాను. 
ఒంగోలునించి గుంటూరువరకూ దారిపొడుగునా కొండలూ గుట్టలూ 
వున్నాయి. మకాముల్లో నీటి సౌకర్యాలు లేక దేశం బొగులు బొగులు 
మంటూ వుండేది. ఆ రోజుల్లో కాస్త కృష్ణ నమీపించేనరికి పచ్చని 
నేల కనబడేది. దారిలో దొంగల భయం డో వుండేది. అందుచేత 
బిళ్ల ఒంటరిగా కదిలేవి కావు. ఆ (పయాణంలోనే మేము ఏలూరులో 


జు 
ఖ్‌ 
యా Ro న న ST Tr NR RT 


Wy (7. స బో, ఖ్‌ న్‌ 


కులాసాగా పండేవి. ఆ (ప్రయాణాల్లో SM OEE చు హానిని విప 
రమూ, ee నాగా అవగాహాన అయ్యాయి, 

౯ అస్పట్లా' రాజమ బొం(ద్రిస నరం అంసీ నేతి పాతిపెటః ఆధ 
మాత మే. ముఖ్య మెనభననా లలా చ్మితొంగీ రత్నా రగు nT 
అప్పటికి గోదావరికి గటు లేదు. దిగి అసలే లేదు. స ఎర్ళాసరాని 
కంతటికీ రెండో తానో ఇళ్ళుపుండేవి, మిగతా వన్ని వలస అగితీలే. 
ఇన్నీసుపేట కొంచెమే పుందేది. రాని అవీ అప్పట్లో న! స 
శుభంగా పుండేది, న రాలనలు లేకపోయినా తైయినేజీ నగ రాలు 
చక్కగా సత 


నెను గజమహేంద్రవవం చేలేసరికి అస్పటో భట ల 

ర్‌ లే 
న్యాయవాదులు వుండేవారు. అప్పటికి ఆం్యధ్రసీష్మ న్యాపతి బువ్సారాను 
పంతులు, మాకర్ణ సుబ్బారాపునాయుడు, మాది రెడ చేంకిటరిత్నం 


నాయుడుగార్లు ని. ఏ., ది. ల్‌. పాసయి స్స్‌డరీ చేస్తున్నారు. జల్లా 


కోర్టూ, న్‌ లోర్లూ ఒక్‌ పాత ఇంట్లొ పృండేఏ. ఏలూరు అశ్మీ 
నరసింహంగారు, నేత్రి | 'సోమయాజులుగారు మొదలయినవారు యత్తు. 
సరిపల్లి ౫జౌంబశివ రావు, గ సారష్తమ్మ. దామరాజు నాగరాణు (పథ 
హై. సట్లాలు సొండిక'స్‌ ఇర పాండిత్య ఏిష షయంలో,.. కటిన 
టిగ్రే ఏశేశలింగం, వడ్డాది వ "పద్దు మూగి పోతు 


న్నాయి. వారిద్దరికీ సాహిత్యసంబంధమైన ఈర్ష వుండేవి. సంస్కృత 
పండితుల్లో కల్లూరి వెంకటరామశా స్తూలుగారీ కీ అ ర్తి బాగా వుండేది. 
అప్పుడు. శుద్ద (గాంథికభాషలో మాట్లాడతారని. "పీరు పొందిన 
కొక్కొా౦డ వెంకటరత్నంగారికి కూడా వుంచి ప్రసిద్ది పుంరెేది, 

మా సెలవలు పూర్తి కావచ్చాయి. నాయుడుగారి భార్య 
లక్ష్మమ్మగారికి మొదటినించీ బంధువులకి నమీసంగా రాజమ"ాం[ద 
వరంలో వుండాలనే el వుండేది. ఒంగోలులో అప్పులు. పెరిగి 
పోవడంవల్లా, ఆ అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంవల్లా ఆయె 
కోరిక మరింత దృఢపడింది. అమెకి ' రాజమ హేంద్రవరంలోనూ రామ 
చం(దపురంలోనూ వుండే బంధువులంతా, “ఆంతదూరొంతో ఏమిటా 


( 


24, 


సాం 
హో 
"ఓఏ 
5 
I 


కులాసాగా వుండేవి. ఆ (ప్రయాణాల్లో గ న వి జ్ర 
రమూ [ప్రయోజనమూ దాగా తకగబాన అయ్యాయి, 

\ అప్పట్లొ రాజమహేంద్రవరం అం-సే స పాతిపటః ఐం 
మాత్రమె. ముఖ్య మైనథివనా లలా చిత్రాంగీ రతా రగు సాలే. 
అప్పటికి గోదావరికీ గటు లేదు. విగ అసలె లేదు. ను, “రాన 
కంతటికీ రెండో మూడో ఇచ్ళపుందేవి, మిగతా వసి రీఅపి అగితీే. 
ఇన్నీసుపేట కొంచెమే పుందేది. కాని అది అప్పట్లో చ్‌ లల 
శుభంగా పుందడేది, ప రాలనలు లేకహోయినో (చెయినేజీ సగ రాలు 
చక్కగా పఠరినిః 


నేను గాజమహేంద్రవరం చేరేసరికి అప్పటో కొనిమంది 
గ ణే 
న్యాయవాదులు వుండేవారు. అప్పటికి ఆంధ్రసీష్మ న్యాపతి సువ్సారాను 
పంతులు, మాకఠర సుబ్బారాపునాయుడు, మాదిరెడి చేంకటరిత్నం 
na) ta 


నాయుడుగారు వి. ఏ., ది. ల్‌. పానయి స్స్‌డరీ చేస్తున్నారు. ణిద్లా 
కోర్టూ, క. కోరూ ఒక పాత ఇంట్లో పృంచేషి. ఏలూరు అ; శీ 
నరసింహంగారు, నేత్రి | 'సోమయాజులుగోరు మొడలయిననాతు స్పెతర్లు. 
సరిపర్తిశేసౌంబశివరాపు, Me , దామరాజు నాగరాజు (పథ్ళ 
తట; సట్లాలు సొండిన 1 ఇర పాండిత్య ఏష షయంలో,.. జస 
టి ఏశేశలింగం, వడ్డాది hes ర పర్డు రాగి పోతు 


న్నాయి. వారిద్దరికీ సాహిత్యసంబంధమైన ఈర్ష్య వుండేఏ. సెంస్క్బాతే 
పండితుల్లో కల్లూరి వెంకటరామళా స్తులుగారి కీర్తి బాగా వుండేది. 
అప్పుడు. శుద్ద (గాంథికభాషలో మాట్లాడతారని. సరు. సొలఠదిన 
కొక్కొండ వెంకటరత్నంగారికి కూడా మంచి ప్రసిద్ది పండేది, 

మా సెలవలు పూర్తి కావచ్చాయి. నాయుడుగారి భార్య 
లక్ష్మమ్మగారికి మొదటినించీ బంధువులకి నమీపంగా రాజదుమాం[ద 
వరంలో వుండాలనే వ వుండేది. ఒంగోలులో అప్పులు పెరిగి 
పోవడంవల్లా, ఆ అప్పులు తీరే మార్గం కనిపించకపోనడంవన ల్లా ఆమె 
కోరిక మరింత దృఢపడింది. ఆమెకి ' రాజమహేంద్రవరంలోనూ రామ 
చం(దపురంలోనూ వుండే బంధువులంతా, “*అంతదూరంతో ఏమిటా 


1 


nh గ mth 
26 గ వపపత లీ wl 


ఎదట కనిపించాను. ఆయనకి ఎక్కడలేని సంతోషమూ రిలిగింది, 
ఆపైన కొంత నంభాషణ అయ్యాక Ry నువ్వుకూడా ఇక్కదే 
చదువుకోరాదా?ి అని అడిగారు. దానిమీద నేను, “మా వాళ్ళంతా 
అక్కడ వున్నారు కదా! నన్ను ఇక్కడ ఎవ్వరు చూస్తారు?” అన్నాను. 
దాని మీద ఆయన “ఆక్కడ మాతం ఎవ రున్నారు? మీ "మీ అమ్మగారూ, 
అమ్మమ్మగారూ కష్టపడవలసిందే గదా? ఇర్కశ్త నాతోపాటు తంటాలు 
పడకూడదా?”” అని ఆప్యాయంగా అన్నారు, 

ఒక్కాత్షణం అప ఆలోచించాను. నా జీవితంలో ఆగి ఒ5 
అపూర్వ మైన ఘడియ! అదే ఈ జీవితం యావత్తూ ఇల్లాగి పరిణామం 
చెందడానికి మూలకారణమైన నిమిషం! “Life is a series of 
Accidents” అంటే జీవితమంతా “ఆకస్మిక ఘటనావళొ అనే 
మాటల్లో ఎంతో ఆర్థం వుంది. నాకు సడచే ఆంది, ఒంగోలు తిరిగి 
చేరితే “జీవితం మి అయి వుండెదో, ఎట్లా సరిణమంచేదో బరయే 
శ్వరుడికే ఎరుక! నేను పడవ దాటిపోయి వెనక్కి. రానడమూ,నాయుడు 
గారికి మనసాపం కలిగి నన్ను తమ దగ్గర పుండమనడమూ,  లండూ 
కూడా దై వఘటనలే! ఒక్కక్షణం ఆలోచించి చేతులో ఉన్న బట్టల 
మూట గ కింద పడవేసి, “మీ అభ్మిపాయం అల్లా పృంయే సే 
ఉండిపోతాను!” అన్నాను. వెంటనే ఆ థీయిష్టిక్‌ హైస్కూల్లోనే గ వ 
క్రాసులో రెండో అర్ధసంనత్సరంలో చేరాను. అలి ోజుల్లో చదువులిగీ 
చేళమంతా ఒకటే పొఠ్యవిధానం వుండడంచేత స్కూలు 'మారడంవల్ల 
చదువు కేమీ (ప్రతిబంధకం కలగలేదు. నాయుడుగారు నా విషయమై 
ఏలూరి లక్ష్మీనరసింహంగారికి శిఫారను చేసి, “విద్యార్థి వేతనం" కూడా 
సంపాదించారు, ఇల్లాగ దైవికంగా రాజమహే హీం ద్రవరంలో చడువుకి 
(పవేశించాను. ఈ సంగతి మా వాళ్ళకి డీ త్తం (వాస్తే వొళ్ళు నాలా 
బాధపడ్డారు. కాని, నాయుడుగారితో వుండడంవల్ద వాళ్లు మనస్సులు 
కొంత సమాధానసరచుకున్నారు. 


nh గ mth 
26 గ వపపత లీ wl 


ఎదట కనిపించాను. ఆయనకి ఎక్కడలేని సంతోషమూ రిలిగింది, 
ఆపైన కొంత నంభాషణ అయ్యాక Ry నువ్వుకూడా ఇక్కదే 
చదువుకోరాదా?ి అని అడిగారు. దానిమీద నేను, “మా వాళ్ళంతా 
అక్కడ వున్నారు కదా! నన్ను ఇక్కడ ఎవ్వరు చూస్తారు?” అన్నాను. 
దాని మీద ఆయన “ఆక్కడ మాతం ఎవ రున్నారు? మీ "మీ అమ్మగారూ, 
అమ్మమ్మగారూ కష్టపడవలసిందే గదా? ఇర్కశ్త నాతోపాటు తంటాలు 
పడకూడదా?”” అని ఆప్యాయంగా అన్నారు, 

ఒక్కాత్షణం అప ఆలోచించాను. నా జీవితంలో ఆగి ఒ5 
అపూర్వ మైన ఘడియ! అదే ఈ జీవితం యావత్తూ ఇల్లాగి పరిణామం 
చెందడానికి మూలకారణమైన నిమిషం! “Life is a series of 
Accidents” అంటే జీవితమంతా “ఆకస్మిక ఘటనావళొ అనే 
మాటల్లో ఎంతో ఆర్థం వుంది. నాకు సడచే ఆంది, ఒంగోలు తిరిగి 
చేరితే “జీవితం మి అయి వుండెదో, ఎట్లా సరిణమంచేదో బరయే 
శ్వరుడికే ఎరుక! నేను పడవ దాటిపోయి వెనక్కి. రానడమూ,నాయుడు 
గారికి మనసాపం కలిగి నన్ను తమ దగ్గర పుండమనడమూ,  లండూ 
కూడా దై వఘటనలే! ఒక్కక్షణం ఆలోచించి చేతులో ఉన్న బట్టల 
మూట గ కింద పడవేసి, “మీ అభ్మిపాయం అల్లా పృంయే సే 
ఉండిపోతాను!” అన్నాను. వెంటనే ఆ థీయిష్టిక్‌ హైస్కూల్లోనే గ వ 
క్రాసులో రెండో అర్ధసంనత్సరంలో చేరాను. అలి ోజుల్లో చదువులిగీ 
చేళమంతా ఒకటే పొఠ్యవిధానం వుండడంచేత స్కూలు 'మారడంవల్ల 
చదువు కేమీ (ప్రతిబంధకం కలగలేదు. నాయుడుగారు నా విషయమై 
ఏలూరి లక్ష్మీనరసింహంగారికి శిఫారను చేసి, “విద్యార్థి వేతనం" కూడా 
సంపాదించారు, ఇల్లాగ దైవికంగా రాజమహే హీం ద్రవరంలో చడువుకి 
(పవేశించాను. ఈ సంగతి మా వాళ్ళకి డీ త్తం (వాస్తే వొళ్ళు నాలా 
బాధపడ్డారు. కాని, నాయుడుగారితో వుండడంవల్ద వాళ్లు మనస్సులు 
కొంత సమాధానసరచుకున్నారు. 


28 నా జీవిత య్యూత-] 
వరనకి, మా నాయనగారు ఏ పెద్దబళ్ళళో ఇనూ మనం సక గలు 
సర్పి ౨ కెట్లులూ పొందలేదు, జీతం ఎనిమిగిరూపాయరై నా న అప్పట్లో 
ఆయన అ చదువుతోపే ఎనిమిది ఊళ్ళపైన రెఏన్ఫూ అధికారు చేసి 
బీవనం చెయ్య గలిగారు. ఆ చదుస్ప ఉపాధికి మారింగా ఉండేది, మూ 
నాయనగారు చిన్ననాడు చదువుకున్న భారత భాగపతొలు నిరంతరమూ 
పారాయణ చే చస్తూ, తస అత్మోద్దరణరి రిషి చేసూ సుంచేవారు. నూ 
అమ్మమ్మగారు, పెద్ద త్రగారు ఎక్కు_వ స చదువుకోకదోయినా, భాంతో 
భాగనత క is యావత్తూ తంల సింగా న్‌ 
మమ్మల్ని ఒకో కూరలో చ పెట్టుకుని అవన్నీ ఉపదేశం చేసేవారు. ఆ 
విద్యా విధానపు ఆదర్శం శాతీయమైనది; నశాలయునది. ఈ సూతిన 
విద్యకి ఆదర్శం నొఖరీ, ధనసంపాదనా, స్వార్రమూసు 

ఎస్పుదై తే. మిడిల్‌ స్తూ చదుష్ప ప్తూ్తి ర్ల పసినవొట్లా, 
మెట్రిక్యులేషన్‌ పా వై నవాహ్హా కూడా పెద పద ఉటో ట్రగట్టులి గట అయుత రగా 
ధన సంపాదనలో పడ్డారో న అప్పుడే దేశంలో విద్యాదర్శాలు శం 
చాయి. అంగ్రయ రకత కూడా తమ రాజ్యానికి చెళ్ళు పొశరించ 
డానికి మన దేశీయ సంస్తల నన్నింటినీ [క్రమక్రమంగా పెకలిందారు. 
ఆ రోజుల్లో పంచాయితీ పద్దతిని న్యాయ నిర్ణయం చేసుకోవడం 
అమలులో ఉండేది. ఆ పద్దతి ఈ తొలగించి గోరుల పద్దతి సొసించారు, 


దాంతో కాని మన పతనం (ప్రారంభంకాదు ఆ కోర్టుల! ఉడీలూ, 


నరీళ్ళూ కావాలి గదా! అందుకోనం ముందుగా ఆంగ్లేయ Se 
మన సంఘంలో వుండే పెద్దల్ని ఏరి వాళ్ళకి పెద్దపెద్ద పదపులుఆంట 
గట్టారు. (క్రమంగా కొంచెం చదువు... అంటే ఏ మిడిర్‌ స్కూలు 
చదువో__చదువుకుంలే జిల్లా మునసవీ మం. అందుచేత దేశంలో 
వివేకవంతు లనబడే వాళ్ళు దృష్టి అటు మళ్ళింది. జనం ఇంగ్లీషు వదు 
పులికి తియ్య నీటికి చేప లెక్కి-నట్లు ఎక్కారు, (క్రమంగా మెట్రిక్యు 
లేషను పాసయిన వాళ్ళ సంఖ్యా, ఎఫ్‌, ఏ. ల నంఖ్యా, ని. ఏ. అ 
సంఖ్యా పెరిగింది. దాంతో పాలకులు పీ డరీలకీ, సౌకరీలకీ అర్హ తలు 
ఏర్పరిచారు. అప్పట్లో ఈ చదువుల్లోకి " వెళ్ళినవాళ్ళంతా ఉద్యోగస్టులె 


28 నా జీవిత యాం] 


వరసకి మా నాయనగారు ఏ పెద్దబళ్ళళో నూ సవన లేమ. మలి గు 
సర్ది ఎ కెట్టులూ పొందలదు, జీతం ఎనిమిగిరూపాయరై నా నా అప్పట్లో 
తన్‌... చదువుతోపే ఎనిమిది ఉళ్ళపెన రఏన్యూ అధికారు చేసి 
బీవనం చెయ్య గలిగారు. ఆ చదుస్ప ఉపాధికి మారింగా ఉండేది, మూ 
నాయనగారు చిన్ననాడు చదువుకున్న భారత భాగపతొలు నిరంతరమూ 
పారాయణ చే చస్తూ తమ అత్మోద్దరణరి రోష చేసూ పంచేవారు. మా 
అమ్మమ్మగారు,. పెద్ద త్రగారు వర్కవ హే వనదువుకోకపోయి నా ధారతో 
భాగవత రామాయణాగికథలు యావత్తూ తంల సింగా es 
మమ్మల్ని ఒకో కూరో చ పెట్టుకుని అవన్నీ ఉపదేశం చేసేవారు. ఆ 
విద్యా విధానపు ఆదర్శం శాతీయమైనది; నశాలయునది. ఈ సూతిన 
విద్యకి ఆదర్శం నొఖరీ, ధనసంపాదనా, స్వార్తమూనూ. 

ఎప్పుడై తే. మిడిల్‌ స్కూళ్ళ చదువు పూర్తి ర్ల పసినవొట్లా, 
మెట్రిక్యులేషన్‌ పాగ వై నవాహ్హా కూడా బది పద ఉటో ట్రగట్టులి లె అయుత ంగా 


ధన నంపాదనటో పడ్డారో , అప్పుడే దేశంలో విధ్యాదర్శాలు శం 
చాయి. అంగ్రయ వ్‌ తకల్ను కూడా తమ రాజ్యానికి చేళ్ళు పొరించ 
డానికి మన దేశీయ సంస్తల నన్నింటినీ [క్రమక్రమంగా పెకలిందారు. 
ఆ రోజుల్లో పంచాయితీ పద్దతిని న్యాయ నిర్ణయం చేసుకోవడం 
అమలులో ఉండేది. ఆ పద్దతి ఈ తొలగించి గోర్టుల పద్దతి సొసించారు, 


దాంతో కాని మన సతనం (ప్రారంభంకాదు ఆ కోగ్రులకీ ఉడీలూ, 


నరీళ్ళూ కావాలి గదా! అందుకోనం ముందుగా ఆంగ్లేయ us 
మన సంఘంలో వుండే పెద్దల్ని ఏర, వాళ్ళకి పెద్దపెద్ద పదపులుఆంట 
గట్టారు. (క్రమంగా కొంచెం చదువు... అంక ఏ మిడిల్‌ స్కూలు 
చదువే__చదుపుకుంటే జిల్లా మునసవీ అమ్మ్యేది, అందుచేత దేశంలో 
వివేకవంతు లనబడే వాళ్ళు దృష్టి అటు మళ్ళింది. జనం ఇంగ్లీషు వదు 
పులికి తియ్య నీటికి చేప లెక్కి-నట్లు ఎక్కారు, (క్రమంగా 'మ్మెటిక్యు 
లేషను పాసయిన వాళ్ళ సంఖ్యా, ఎఫ్‌, ఏ. ల. నంఖ్యా, ని. ఏ. అ 
సంథ్యా పెరిగింది. దాంతో పాలకులు పీ డరీలకీ, సౌకరీలకీ ఆర్త తలు 
ఏర్పరిచారు. అప్పట్లో ఈ చదువుల్లోకి " వెళ్ళినవాళ్ళంతా ఉద్యోగస్టులె 


30 నా జీవిత యాతా] 


1886లో నేను ఖథీయిసి5్‌ "హెస్కూలులో శివకుమార స్వా 
ఉం యాం 
టై, బే బస సం “hw aM గై 1 న్‌ క్‌ బ్రో 
శాస్త్రిగారి (పధానాధ్యాపకత్వం కింద, ౧న రాసు చిఏివాను. ఆ సొల్లు 
హనుమంతరావు నాయుడుగారు నేనంసే ఎంతో ఆప్యాయంగా షుంగే 
వారు. 18860 లో కమిటీ ఆధ్వర్యంకింద వుంచే ఇన్నీసు “పీట న. 
ఏలూరి లక్ష్మీ నరసింహంగారు స్టాసించిన ఫయిసిక్‌ SEEN 


కలిసిపోయాయి. ఇన్నీసుపేట హస్కూలు కమటీవాబ్లి Poa 


ఆధ్యర్యనమూ కూడా ఏలూరి లత్షీనరసింహంగారిే అపకు 
అలా ఏకమెన అ స్కూల్లో మెట్రిక్యులేషన్‌ చదివాను. ఆ స్కూలు 

య యా ల్‌. ఓ 
మొదట కాలేజీదగ్గిర వుండే పూరి ఇంట్లో స్పంచేని. తరవాతి అక్కడి 
నించి నాళంవారి సత్రానికి ఎదురుగా పున్న చితప్పు నరసింహోరాపుగారి 
ఇంట్లోకి మార్చబడింది. (౮ స్కూలుకి చేదం వెంకటాచలంగొరు 
(వధానోపాధ్యాయులుగా పుందేవారు. 


b 


నాటకాలు 


Fa కాలంలో రాజమహేం(దవరంలో కూడా నాటకాల గొడవ 
(పారంభం అయింది. నేను రాజమహేం[ద్రపరం చే శేనరినే 
కుందూరి వెంకటరత్నం, దాసు మాధవరాపు _పభ్యతులు ఇంగ్లీషులో 
"పేక్సుపియరు నాటకాలు ఆడుతూ వుండేవారు. మా హనునుంతరావు 
నాయుడుగారికి వుండే నాటకాల పిచ్చికి అంతం బేదుగదా! దాంతోగాటు 
మాకు పిళ్లారిసెట్టి త్రియంబకరావు అనే ఒక కం(టాకరు తోడై నాడు! 
(ids) ర్‌ 

అతను అనాటి నాటకాలకి కావలసిన డబ్బూ, హంగూ నమకూర్చేవాడు. 
సుప్రసిద్దకవి*శఖరులై న (బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం 

గారు అప్పటికి మె ట్రిక్యులేషను పొసయ్యారో లేదో జ్ఞాపకం లేదు. 
అప్పటికి అయనద్యృష్షి ఇంకా బాగానే వుండేది; కళ్ళు జబ్బుగా వుండ 
డమే గాని అంధత్వం రాలేదు, అస్పట్లో ఆయనకి అంత (ప సిద్దిలేదు. 


28 నా జీవిత యాం] 


వరసకి మా నాయనగారు ఏ పెద్దబళ్ళళో నూ సవన లేమ. మలి గు 
సర్ది ఎ కెట్టులూ పొందలదు, జీతం ఎనిమిగిరూపాయరై నా నా అప్పట్లో 
తన్‌... చదువుతోపే ఎనిమిది ఉళ్ళపెన రఏన్యూ అధికారు చేసి 
బీవనం చెయ్య గలిగారు. ఆ చదుస్ప ఉపాధికి మారింగా ఉండేది, మూ 
నాయనగారు చిన్ననాడు చదువుకున్న భారత భాగపతొలు నిరంతరమూ 
పారాయణ చే చస్తూ తమ అత్మోద్దరణరి రోష చేసూ పంచేవారు. మా 
అమ్మమ్మగారు,. పెద్ద త్రగారు వర్కవ హే వనదువుకోకపోయి నా ధారతో 
భాగవత రామాయణాగికథలు యావత్తూ తంల సింగా es 
మమ్మల్ని ఒకో కూరో చ పెట్టుకుని అవన్నీ ఉపదేశం చేసేవారు. ఆ 
విద్యా విధానపు ఆదర్శం శాతీయమైనది; నశాలయునది. ఈ సూతిన 
విద్యకి ఆదర్శం నొఖరీ, ధనసంపాదనా, స్వార్తమూనూ. 

ఎప్పుడై తే. మిడిల్‌ స్కూళ్ళ చదువు పూర్తి ర్ల పసినవొట్లా, 
మెట్రిక్యులేషన్‌ పాగ వై నవాహ్హా కూడా బది పద ఉటో ట్రగట్టులి లె అయుత ంగా 


ధన నంపాదనటో పడ్డారో , అప్పుడే దేశంలో విధ్యాదర్శాలు శం 
చాయి. అంగ్రయ వ్‌ తకల్ను కూడా తమ రాజ్యానికి చేళ్ళు పొరించ 
డానికి మన దేశీయ సంస్తల నన్నింటినీ [క్రమక్రమంగా పెకలిందారు. 
ఆ రోజుల్లో పంచాయితీ పద్దతిని న్యాయ నిర్ణయం చేసుకోవడం 
అమలులో ఉండేది. ఆ పద్దతి ఈ తొలగించి గోర్టుల పద్దతి సొసించారు, 


దాంతో కాని మన సతనం (ప్రారంభంకాదు ఆ కోగ్రులకీ ఉడీలూ, 


నరీళ్ళూ కావాలి గదా! అందుకోనం ముందుగా ఆంగ్లేయ us 
మన సంఘంలో వుండే పెద్దల్ని ఏర, వాళ్ళకి పెద్దపెద్ద పదపులుఆంట 
గట్టారు. (క్రమంగా కొంచెం చదువు... అంక ఏ మిడిల్‌ స్కూలు 
చదువే__చదుపుకుంటే జిల్లా మునసవీ అమ్మ్యేది, అందుచేత దేశంలో 
వివేకవంతు లనబడే వాళ్ళు దృష్టి అటు మళ్ళింది. జనం ఇంగ్లీషు వదు 
పులికి తియ్య నీటికి చేప లెక్కి-నట్లు ఎక్కారు, (క్రమంగా 'మ్మెటిక్యు 
లేషను పాసయిన వాళ్ళ సంఖ్యా, ఎఫ్‌, ఏ. ల. నంఖ్యా, ని. ఏ. అ 
సంథ్యా పెరిగింది. దాంతో పాలకులు పీ డరీలకీ, సౌకరీలకీ ఆర్త తలు 
ఏర్పరిచారు. అప్పట్లో ఈ చదువుల్లోకి " వెళ్ళినవాళ్ళంతా ఉద్యోగస్టులె 


39 నా జీవిత WI Sl 


మహాం(ద్రవరం ఎందుకు వచ్చానో జ పిక తెచ్చుకుని ప వేటుగా 
మెటిభ్యలేషన్‌ చదివిపాసయ్యాను. 

ఈ సందర్భంలో సాధారణంగా లోతద్భషిలో నాటకాలు నా 
జీవితానికి చేసిన మంచిచెడలు చర్చించడం చాలా అవసరము. నాయుడు 
సేటలోనూ, ఒంగోలులోసూ ఉన్నప్పుడు సాటకాలన్బ చ నన్ను స 
విధంగా చిన్నతనపు చిలిపిచేష్టలనించి తప్పించింది. కొని, ఆరతాయు 
లతో సాహచర్యం కలిగింది, నొ జీవిత పార ౦భింనించేకూడా దహాంశ 2 
ఒక అదృషం నన్ను వెంటాడిసోందని చెప్పాలి, న్నృహోలవల్ల, స్రొపూ 

యు గ a 3 ఇ లు స్‌ లేత ఖా ॥ 
చర్యాలవల దేవితం అధపాతాళంలోక్‌ పడిపోయే పలిసీతులలో 

గం i ల్ని 
పడడమూ, మళ్ళీ వాటిలోనించి దె వీరొంగా తప్పుగుని బయట పడిడమూ 

r a) (oe 

జరుగుత్రోంది. అదె ఈ నాటకాల (ప్రకరణంలో కూడా బరిగింది. రాజ 
మహేం[ద్రవరం నాటకాలలో కూడా ఇదే జరిగించి. నా నాటరాలలో 
అభినయనె వుణ్యం చూసి "పేరుపొందిన పెదలంతా, మన్నించి, హారి ౦దే 

మూ ఎ అనే 
వారు, 

మేము ఆ రోజులో (ప్రస్తుతం బౌనుహాలుక్‌ తూర్పున ఉన్న 

ag) eres) 
పెద్ద ఖాశీస్టలంలో తాత్కాలికంగా ఒక పెద్ద నాటకిప్పు టోలు నిర్మిం 
చాము. ఒకసారి మము అందులో నాటకం ఆడుతూపుంపే, న్యుప్రపిద 
| 
న్యాయవాదులై , కాం(గెను అధ్యశపదఏ అలంకరించిన పి. ఆనందా 
చార్యులుగారు వచ్చి చూశారు. ఆయన అప్పుడు పిళొబ్బృరంవారి శేసు 
సందర్భంలో వచ్చారు. అప్పుడు నా అభినయానికి మెచ్చి ఏటో బహు 
మతీ కూడా ఇచ్చారు. అ మెప్పు అల్లా వుండగా ఆ సంవత్సరం 
1887 లో మ్మెటిక్యులేషన్‌ తప్పింది! [క్రమంగా రౌడీలతో స్నేహం 
చేసి కొటాటలు, కక్షలో పడాను. 
గా య a 
ఇంతకన్నా (ప్రమాదమెనడి నా నె తిక పేన రన. నేను నా అఖి 
రా వూ కాలలో 
నయంవల్ల నాకు తెలియకుండానే కొందరు అమాయికస్త్రీల మనస్సులు 
కలవర పెట్టాను, ఆ కలవరంలో నేను కూడా (పమాదంలో పడాను. 
వ్‌ 
చార్మితిక పొరాణిక నాటకౌలవల్ల నటకుల్లోనూ, _పేశకుళోనూ కొంత 
య aa) 


జాతీయతా, స్వాతం(త్యభావమూ హెచ్చినా నైతికంగా కొన్ని (ప్రమా 


39 నా జీవిత WI Sl 


మహాం(ద్రవరం ఎందుకు వచ్చానో జ పిక తెచ్చుకుని ప వేటుగా 
మెటిభ్యలేషన్‌ చదివిపాసయ్యాను. 

ఈ సందర్భంలో సాధారణంగా లోతద్భషిలో నాటకాలు నా 
జీవితానికి చేసిన మంచిచెడలు చర్చించడం చాలా అవసరము. నాయుడు 
సేటలోనూ, ఒంగోలులోసూ ఉన్నప్పుడు సాటకాలన్బ చ నన్ను స 
విధంగా చిన్నతనపు చిలిపిచేష్టలనించి తప్పించింది. కొని, ఆరతాయు 
లతో సాహచర్యం కలిగింది, నొ జీవిత పార ౦భింనించేకూడా దహాంశ 2 
ఒక అదృషం నన్ను వెంటాడిసోందని చెప్పాలి, న్నృహోలవల్ల, స్రొపూ 

యు గ a 3 ఇ లు స్‌ లేత ఖా ॥ 
చర్యాలవల దేవితం అధపాతాళంలోక్‌ పడిపోయే పలిసీతులలో 

గం i ల్ని 
పడడమూ, మళ్ళీ వాటిలోనించి దె వీరొంగా తప్పుగుని బయట పడిడమూ 

r a) (oe 

జరుగుత్రోంది. అదె ఈ నాటకాల (ప్రకరణంలో కూడా బరిగింది. రాజ 
మహేం[ద్రవరం నాటకాలలో కూడా ఇదే జరిగించి. నా నాటరాలలో 
అభినయనె వుణ్యం చూసి "పేరుపొందిన పెదలంతా, మన్నించి, హారి ౦దే 

మూ ఎ అనే 
వారు, 

మేము ఆ రోజులో (ప్రస్తుతం బౌనుహాలుక్‌ తూర్పున ఉన్న 

ag) eres) 
పెద్ద ఖాశీస్టలంలో తాత్కాలికంగా ఒక పెద్ద నాటకిప్పు టోలు నిర్మిం 
చాము. ఒకసారి మము అందులో నాటకం ఆడుతూపుంపే, న్యుప్రపిద 
| 
న్యాయవాదులై , కాం(గెను అధ్యశపదఏ అలంకరించిన పి. ఆనందా 
చార్యులుగారు వచ్చి చూశారు. ఆయన అప్పుడు పిళొబ్బృరంవారి శేసు 
సందర్భంలో వచ్చారు. అప్పుడు నా అభినయానికి మెచ్చి ఏటో బహు 
మతీ కూడా ఇచ్చారు. అ మెప్పు అల్లా వుండగా ఆ సంవత్సరం 
1887 లో మ్మెటిక్యులేషన్‌ తప్పింది! [క్రమంగా రౌడీలతో స్నేహం 
చేసి కొటాటలు, కక్షలో పడాను. 
గా య a 
ఇంతకన్నా (ప్రమాదమెనడి నా నె తిక పేన రన. నేను నా అఖి 
రా వూ కాలలో 
నయంవల్ల నాకు తెలియకుండానే కొందరు అమాయికస్త్రీల మనస్సులు 
కలవర పెట్టాను, ఆ కలవరంలో నేను కూడా (పమాదంలో పడాను. 
వ్‌ 
చార్మితిక పొరాణిక నాటకౌలవల్ల నటకుల్లోనూ, _పేశకుళోనూ కొంత 
య aa) 


జాతీయతా, స్వాతం(త్యభావమూ హెచ్చినా నైతికంగా కొన్ని (ప్రమా 


~~ 


34 నా జీవిత యాత్ర 


ఉండేవాళ్ళము. అందులో నేను మంచి ఆటగాడి రించే లభ. ఇర 
దీపావళి పండుగ రోజులుసంగతి చెప్పనే ఆక్‌ రలేదు. సండుగనాడు 
రకరకాల బాణా సంచాలతో యుచాలు సొగపలపించే ! పండుగ పది 
రోజులు 'వుంది అనగా ఈ మందుగుండు సామాను తయారు చేసి 
పార్టీ లకి సవాళ్ళు చే చేసేవాళ్ళము. నేను ఈలాంటి ఒడుదుడుకు పరి 
స్టితుల్లో చదువుకుంటూ వుండే వాలి. 

అప్పట్లో రాజసు హీం|ద్రవరంలో రౌదీజట్లు నాగా వుండేవి, 
పెద్దమనుస్యు లనుకునే వాళ్ళల్లో చాలామందికి ఈ రౌత్తీలతో ౩ సంబందోలు 
వుండేఏ. చూస్తూ వుండగా ఏ వీథితోనో రెండుపార్టీలు తిటస్పసడి 
అమాంతంగా ఒకళ్ళని ఒకళ్ళు పడసడ కొట్టుకుంటూ. పుంచేవోళ్ళు. 
నేను కూడా ఈ పార్టీల గందరగోళంలో పడ్డాను. ఆ పడడంలో 
సంఘంలో కింద(శేణిలో వుండే జనంతో సంపర్కం కలగడంతో 
ఆశ్చర్యం ఏమి వుంది ? చేసలు పట్టుకుని జీవించే చె స్తలతోనూ, వొళ్ళ 
నాయకులతోనూ చేతులు కలసవలసి వచ్చింది. వాళ్ళ అభమానం 
సంపాదించడానికి వాళ్ళ యిళ్ళకికూడా వెళ్లే వాళ్ణీ. వాళ్ల కల్లు తాగుతూ 
వుంపే పక్కని వుండవలిసిన అవస్థ కూడా కలిగేది. కాని, యిన్నడూ 
అది ముట్టుకోవాలనే ధోరణిమా(త్రం కలగలేదు. 

ఈ కాలంలోనే నాకొక బ్రహ్మాండ మైన గండం తప్పించి. ఒక 
సారి గోదావరి మంచి వరదలో వున్నప్పుడు నేనూ కొంతమంది 
"స్నేహితులూ కలిసి ఒక చిన్న పడవ ఏట్లోకి తోసుకువెళ్ళాము. తెడ్డు 
ఒకటే దానికి చుక్కాని, నను చుక్కానిదగ్గిర వున్నాను. పడవ కోటి 
లింగాలదాకా బాగా ఎగువుకి పోనిచ్చి ఏట్లోకి వాలుగా ఒదిలి చేశాము. 
నావ (ప్రవాహంలో మంచి జోరుగా వస్తూ వుంటే నా చేతిలో పున్న 
చుక్కాని జారిపోయింది. దానికోనం నేను గభాలున ఏబ్లోకి దూకాను. 
దాంతోనా స్నేహితులు కంగారు పడ్డారు, నేను తెడ్డు పట్టుకుని నడవ 
దగ్గిరికి చేరాను; కాని పడవ యెక్కలేకపోయాను. పడవలో వున్న 
స్నేహితులు నన్ను చూసి కంగారు పడడమే కాని తెడ్డు చేతి కందివ్వా 
లని యెవరూ అనుకోలేదు. నేను అల్లాగే ఒకటిరెండు సార్లు పడన 


ఇత 


34 నా జీవిత యాత.1 


ఉండేవాళ్ళము. అందులో నేను మంచి అటగాడి కిందే లేఖ. ఇర 
దీపావళి పండుగ రోజులునంగతి చెప్పనే అర్క రలేదు. పండుగనాడు 
రకరకాల బాణా సంచాలతో యు డ్‌ సొగవలసిందే ! పండుగ పది 
రోజులు 'వుంది అనగా ఈ మందుగుండు సొమాను తయారు చేసి 
పార్టీలకి సవాళ్ళు చేసేవాళ్ళము. నేను ఈలాంటి ఒడుదుడుకు పరి 
సితుల్ల్‌' చదువుకుంటూ పుం దే వాణ్ణి 

న అప్పట్లో రాజమ హీంద్రవరంలో రౌదీజట్లు నాగా పుందేసి, 
"పెద్దమనుమ్యు అనుకునే వాళ్ళల్లో చాలామందికి ఈ రె రౌడ్తీలతో నందింధోలు 
వుండేవి. చూస్తూ వుండగా ఏ వీథిలోనో రెండుపార్టీలు తిటస్లసడి 
అమాంతంగా ఒకళ్ళని ఒకళ్ళు పడపడ కొట్టుకుంటూ. పుంచేవోళ్ళు. 
నేను కూడా ఈ పార్టీల గందరగోళంలో పడ్డాను. ఆ పడడంలో 
సంఘంలో కింద(శేణిలో వుందే జనంతో సంపర్కం రొలగడంలో 
ఆశ్చర్యం ఏమి వుంది ? చేసలు పట్టుకుని జీవించే చె స్త్పలతోనూ, వొళ్ళ 
నాయకులతోనూ చేతులు కలసవలసి వచ్చింది. వాళ్ళ ఆగిమానం 
సంపాదింఛడానికి వొళ్ళు యిళ్ళకికూడా పెళ్లేవాల్డి. వాళ్లు కొల్లు భాగుతూ 
వుంచి పక్కని వుండవలిసిన అవస్థ కూడా కలిగేది. కాని యున్నేడూ 
అది ముట్టుకోవాలనే ధోరణిమాత్రం కలగలేదు. 

ఈ కాలంలోనే నాకొక బ్రహ్మాండమైన గండం తప్పింది. ఒక 
సారి గోదావరి మంచి వరదలో వున్నప్పుడు నేనూ కొంతమంది 
"స్నేహితులూ కలిసి ఒక చిన్న పడవ ఏట్లో కి తోసుకువెళ్ళాము. 'తెదు 
ఒకటే దానికి చుక్కొని, నేను చుక్కొ_ నిదగ్గిర వున్నాను. సడవ కోటి 
లింగాలదాకా బాగా ఎగువుకి పోనిచ్చి ఏట్లోకి వాలుగా ఒదిలి చేశాము. 
నాన (ప్రవాహంలో మంచి జోరుగా వస్తూ వుంటే నా చేతిలో వున్న 
చుక్కాని జారిపోయింది. దానికోనం నేను గభాలున ఏట్లోకి దూతోను. 
దాంతో నా స్నేహితులు కంగారు పడ్డారు. నెను తెడ్డు పట్టుకుని సడవ 
దగ్గిరికి చేరాను; కాని పడవ యెక్కలేకపోయాను. పడవలో పున్న 
స్నేహితులు నన్ను చూసి కంగారు సడడమే కాని తెడ్డు నేతి కందివ్వా 
లని యెవరూ అనుకోలేదు. నేను అల్లాగే ఒకటి రెండు సార్లు వడన 


ఈ ఆాఖ్యాల్లన్తక 


36 నా జీవిత య్యాత-1 


రిజిష్టా9రు ఆఫీనులో రెండో గుమసాపనికి దరఖాస్తు చేశాను. బీతం 
14 రూపాయలు. నేను దరఖాస్తు చే సినటుగానే సట్‌రిజిషా౦రుగారు నా 
దస్తూరీ పరీక్ష చెయ్యాలనీ, తెలివితేటలు 'చూడ్డం నిమి త్తమై ఒకసారి 
తనని చూడవలపిందనీ నోటీను చేశారు. ఆ నోటీసు నా ఆత్మగౌర 
వానికి భంగకర మని తోచింది నేను “మెట్రిక్యులేషన్‌ పాసు అయి 
నట్టు సర్టిఫి కెట్టు ఉండగా మళ్ళీ ఈ పరిక ఏమిటి? స్రీ వుద్యోగం నా 
కక్క_రలేదు “సొమ్మని జవాబు (వ్రాశాను. దాంతో ఆ వుద్యోగం 
తప్పింది. ఏ మనిషి జీవితంలో నై నా యిల్తాంటి స్వల్పవిషయాలతో నే 
జీవిత పంథా మారిపోతూ వుంటుంది. బహుశః ఆనాడు నేను నబ్‌ 
రిజిస్ట్రారు ఆఫీసులో చెరివుంపే ఏమయ్యేవాణ్లో! చెప్పడం కష్టము, 
నేను మ క్‌ మొదటి సంవత్సరం చదువుతూ వుండ 
గానే యిక్కడ రౌడీలతో స్నేహం చేస్తున్నాననీ, నాటకాల్లో తిరుగు 
తున్నాననీ, చదువు గుంట పెట్ట గంట వాయిస్తున్నాననీ మా అమ్మ గారికీ, 
బావగారికీ, బంధువులికీ తెలిసింది. ఈ విషయం మా అమ్మగారిని చాలా 
బాధ పెట్టింది. నాకు వండి పెట్టడానికి వచ్చిన మా అమ్మమ్మగారు కూడా 
నా అవస్థ చూసి బాధపడుతూ పరిది నస్రు ర్‌ క కాసు చదువుతూ 
ఉండగానే మా అమ్మగారు నాకు వివాహం చెయ్యాలని “సంకల్పించింది. 


ఆవంకనై నా దూరాన్ని వున్న నేను అక్కడ ఎక్కడో వుండి పాడై 


పోకుండా ఇంటికి వసానేమో నని ఆమె ఆశ. 

నేను రాజమహేంద్రవరం నచ్చాక, మా కుటుంబానికి ఇంకొక 
ఆసత్తు నచ్చింది. మా పెద్దక్కయ్య జానికమ్మగారు చనిపోయింది. 
అప్పటికి ఆవిడికి చాలామంది పిల్లలు పుట్టి పోయారు. చివరికి వాను 
మాయమ్మ అనే పిల్ల ఒక్కరే మిగిలింది. ఆవిడ క 


మా అమ్మగారిని దగిరికి సిలిచి ఆ పిల్లని ఆవిడ చేతుల్లో పెట్టి. 
పిల్లని జ్యాగతగా -సెంచమనీ, ప్రకాళాని కిచ్చి పెళ్ళి చేయ్యమనీ 


చెప్పింది. అందుచేత హనుమాయమ్మ నిచ్చి నాకు పెళ్ళి చెయ్యాలని 


మా అమ్మగారు ఆత్రతపడింది. కాని రాజమహేంద్రవరంలో నాకు 
వచ్చిన "పెరుప్రతిష్టలు విని మా బావగారు మాత్రం నారు పిల్లని ఇన్న 


కం సే ముం టం దల ర = 


RTT IR I SET ప re? సై 





నాటకాలు 37 


డానికి సందేహించారు. చివరికి మటిత్యులేషన్‌ పాసయ్యూక కొంతి 
ధైర్యం వచ్చి, మా బావగారు నారు కూతుర్ని ఇవ్వడానికి ఆప ₹రంషారు 
మా అమ్మగారు అద్దంకిలో ఏవాహం చెయ్యడానికి నిశ్చయించి 
ముహూ ర్తం పెట్టంచి, క్‌బురు వంపిఠచిలచిం నేను మౌ అమ్మమ్మ 
గారిని ముందు పంపించి 1[)[) ఖ్మబపరితోన్‌ వు మార్చిలోనో ఆద్రంకీ 
చేరాను. రాజమహేం[ద్రవరంనించి జెజవాడదారా కాలవమీద పచ్చి, 
అక్కడినించి గుంటూరుమీదుగా అంచెబళ్ళమీద అద్దంకి చేరుకున్నాను. 
వివాహం చాలా సామాన్యంగా జరిగింది. కావలసిన బంధువులు నలు 
గురూ వచ్చి ఐదురోజులూ "పెళ్ళి సులుపుగా 'సల్చారు. మా అమ్మ 
గారు నా పెళ్ళితోబాటు మా చెల్లెలు అన్నపూర్ణ పెళ్ళి కూడా చేసింది. 
అప్పటికి అన్నపూర్ణ! సుమారు రీ సంవత్సరాల పయస్సు వుంటుంది. 
మా అమ్మగారు మా పెద్దఅస్పగారు చనిపోయింది తనకో అన్నపహూర్షని 
మా వావగారిశే ఇచ్చి వివాహం చేసింది. నేను "పెళ్ళికి వచ్చేసరికే మూ 
అమ్మగారు కార్యక్రమం యాసత్తూ నిర్హయించింది. యె యొ _త్రంఘుద నౌ 
అభి పాయా లెల్లా పున్నా పెళ్ళి “జరిగిపోయింది. 
నౌ వవ ప అయిన వెంటనే మళ్ళీ కాలేశీలో చేరడానికి రాజి 
మహేం[దవరం rs అప్పటికి యమ్‌. యస్‌, యమ్‌. రె ల్వే 
లైను వేస్తున్నారు. ఆ రోజుల్లో చెజివాడనించి సంతమాపులూరువరకూ 
రై లు పడింది. నాకు యఫ్‌. ఏ, పు స్తకాలు ఒక మోపెడు వుండేవి, 
అనన్నీ ఒక మనిషి నె త్తిని పెట్టి, మా ఊరినించి నడిచి, సంతమావు 
న వచ్చి, అక్కడ. a రై లెక్కి, బెజవాడ చేరి, మళ్ళీ సడనమీద రాజ 
'హేం[ద్రవరం చేరుకున్నాను. వివాహసందర్భంలో నేను చెప్పవలసిం 
దల్తా ఆనాటి పెళ్ళిళ్ళసాంపు. "పెళ్ళి అంటీ వేలకిచేలు మూట కట్టుకుని 
బెంగసడవలసిన అవనరం వుండేది కాదు. అయిదురోజులు పెళ్ళి 
అయినా నలుగురూ కలిసి పనిచెయ్యడంవల్ల సూక్ష్మంగా శేలిపోయేది, 
లకొధి కారుల నౌ పల్లెటూళ్ళో ఉన్న భజంత్రీలమేళం, పల్లకీ, రామ 
డోళ్ళూ మొతమే 'కుదుర్చుకునేవారు. భిక్షొధికారులై నా అరే! పంట 
(బాహ్మాణుల ఆర్బాటాలూ అవ్వీ ఏమీ లేవు. తరవాత నో చేతిమీదుగా 


38 నా కీ విత య్మాత-1 


నేను మా కుటుంబంలో ఆయితే ఏమి,_._హనుమంతరావు నాయుడు 
గారి కుటుంబంలో అయితే ఏమి.___అనేక వివాహాలు చేయించాను. ఈ 
వివాహాల్లో ఆర్భాటమూ, ఆడంబరమూ, (శ మేకాని,ఆ నాటి సౌలభ్యమూ, 
సౌఖ్యమూలేవని అనిపిస్తోంది. 
ఈ కాలంలో నా సహాధ్యాయుల్ని గురించీ, నహచరుల్నిగురించీ 
a వ్రాసాను. నేటి సల్‌ కె. వి. రెడ్డినాయుడు నేను రాజ 
'హేంద్రవరంలో చదువుకి (ప్రవేశించి నప్పటినించీ కూడా నా సహో | 
ధ్యాయి. అతని we అస్పట్లో తాలూకా కచ్చేరీలో చిన్న 
బం[భోతుగా వుందెవారు. అతను అరుగుమీద కూర్చుని చదువుకో 
వడం నా కిస్పటికీ జ్ఞాపకం వుంది. అతసై 3 రాసుళో౮౦౦61 boy’ 


అంచే.._“మంచి “పిల్లవాడి” కిందే లెఖ, నేను నౌ సహాధ్యాయుల్ని 
ఏదో విధంగా అదమాయిస్తూ వుండేవాలి, ఇన్ని సంవత్సరా అయిన 
తరవాత ఈ విషయాలు జాపకం చేసుకుని (వ్రాయడానికి నేను చాలా 
గర్వపడుతున్నాను. నా మితుడు కూడా అల్లాగే గర్వపడతాడని 
అనుకుంటాను. “ఎటువంటి సామాన్య పరిస్థితుల్లో నించి Fey నిగ 
సాంచుకు వచ్చాము!” అని తలచుకున్నప్పుడు ఇదంతా నాకే ఆశ్చ 
ర్యంగా వుంటుంది. తరవాత మునిసిపల్‌ వ్యవహారాల్లో వెంకటరెడ్డి 
నాకు కొంచెం దూరం అయ్యాడు. [క్రమంగా రాజకీయాల్లో మేము 
యింకా దూరులమై ఇప్పుడు కేవలమూ (ప్రతికూల రాజకీయ పడ్షొల్లో 
వున్నాము. కాని వ్య క్రిగతంగా నా మనన్సులో వున్న ఆనాటి (పేమ 
కేమీ కొరత కలగలేదు. అతనికీ అల్లాగే వుంటుందని నమ్ముతున్నాను. 

మహమ్మదుబజులుల్లా సాహేబుకూడా నాకు సహాధ్యాయి. అతను 
ఎంతెంత పు స్తకాలైనా బట్టి పట్టడంలో మంచి ఘనుడు; ఇంగ్లీషు బోగా 
(వాసా డనే (ప్రతీతి వుండేది. అతను ది. ఏ. అయి, సర్వీసులో పడి 
పోయాడు గనక, ఆ పైన మాకు అంతగా నంబంధం లేకపోయింది. 
ఇక రాజమహేంద్రవరంలో ఇప్పటికీ జీవించి ఉన్న సారంగు భీమ 
శంకరం కూడా నా సహచరుడే. అతని తమ్ముడు సోమసుందరమూ, 
నేనూ సహాధ్యాయులము. భీమశంకరం మాకన్న పెద్దక్తాసులో చది 


38 నా జీవిత య్మాత-1 


నేను మా కుటుంబంలో ఆయితే ఏమి, __హనుమంతరావు నాయుడు 
గారి కుటుంబంలో అయితే ఏమి.__అనేక వివాహాలు చేయించాను. ఈ 
వివాహాల్లో ఆర్భాటమూ, అడంబరమూ, (శ్ర మేకాని,ఆ నాటి సౌలభ్యమూ, 
సౌఖ్యమూలేవని అనిపిస్తోంది. 


ఈ కాలంలో నా సహాధ్యాయుల్ని గురించీ, స హచరుల్ని గురించీ 


లం వ్రాసాను. నేటి సర్‌ క వి, రెడ్డినాయుడు నేను రాజ 

“హీం|దవర ౦లో చదువుకి (ప్రవేశించి నప్పటినించీ కూడా నా సహా 
ధ్యాయి. అతని woe అస్పట్లో తాలూకా కచ్చేరీలో చిన్న 
బంటోతుగా వుండేవారు. అతను అరుగుమీద కూర్చుని చదువుకో 
నడం నా కిస్పటికీ జ్ఞాపకం వుంది. అతసై తే కా రాసులో' Good boy’ 


అంచే.._.“మంచి “పిల్లవాడి” కిందే లెళ్ల, నేను నా సహాధ్యాయుల్ని 
ఏదో విధంగా ఆదమాయిస్తూ వుండేవాజి, ఇన్ని సంవత్సరా అయిన 
తరవాత ఈ విషయాలు కాపకం చేసుకుని (వ్రాయడానికి నేను చాలా 
గర్వపడుతున్నాను. నా “మిత్రుడు కూడా అల్లాగే గర్వపడతాడని 
అనుకుంటాను. “ఎటువంటి సామాన్య పరిస్థితుల్లో నించి మేము నిగ 
సాంచుకు వచ్చాము!” అని తలచుకున్నప్పుడు ఇదంతా నాకే ఆశ్చ 
ర్యంగా వుంటుంది. తరవాత మునిసిపల్‌ వ్యవహారాల్లో వెంకటరెడ్డి 
నాకు కొంచెం దూరం అయ్యాడు. క్రమంగా రాజకీయాల్లో మేము 
యింకా దూరులమై ఇప్పుడు కేవలమూ (ప్రతికూల రాజకీయ పకొల్లో 
వున్నాము. కాని, న్య క్రిగతంగా నా మనస్సులో వున్న ఆనాటి (పేమ 
కేమీ కొరత కలగలేదు. అతనికీ అల్లాగే వుంటుందని నమ్ముతున్నాను. 


మహమ్మదుబజులుల్లా సాహేబుకూడా నాకు సహాధ్యాయి. అతను 
ఎంతెంత పు స్తకాలైనా బట్ట సట్టడంలో మంచి ఘనుడు; ఇంగ్లీషు దోగా 
(వాసా డనే (ప్రతీతి వుండేది. అతను బి. ఏ. అయి, సర్వీసులో పడి 
పోయాడు గనక, ఆ పైన మాకు అంతగా సంబంధం లేకపోయింది. 
ఇక రాజమహేంద్రవరంలో ఇప్పటికీ జీవించి ఉన్న సారంగు భీమ 
శంకరం కూడా నా సహచరుదే. అతని తమ్ముడు సోమసుందరమూ, 
నేనూ సహాధ్యాయులము. భీమశంకరం మాకన్న పెద్దక్రాసులో చది 


40 నా జీవిత యాత] 


వాడు. చిన్నప్పుడే అతనికి ఈ దేశంలో పెద్దపెద్ద పరిశ్రమలు సాగిం 
చాలని ఉందేది. పెద్దవాడయ్యాక వాటికోసం అనేక (ప్రయత్నాలు చేసి 
కొంత డబ్బు ఖర్చు పెట్టాడు. రాజమహేం(దవరానికి అతను మహా త్ర 
రమైన సేవ చేశాడు అతని ఆత్మకి శాంతి కలుగుగాక! 

నాకు ఇంకా జాపకం చేసుకుంటూ ఉంతే చిట్టూరి సూరయ్య 
(పభృతులు స్ఫురణకి వస్తున్నారు. వాళ్ళందరిని గురించీ క్‌. 
ఈ సంద ర్భంలో అవకాశంలేదు కాని, లేకపోతే (వా 'సేవాటై. వాళ్ళలో 
ఎవ శౌ నా బీవించి ఉంపే దీనికి అన్యథా భావించరస నమ్ముతున్నాను. 
మొళంమీద, ఆప్తలైన స్నేహితుల మధ్య వాళ్ళందరికీ ఇ ఇన్టుడుగా 
ఉంటూ కులాసాగా విద్యార్థి దశ పూర్వ్యభాగం గడిసివేశాను. 

ఇంక కాలేజీచదువు మాట, 1890 ఫి బవరిలో రాజమహేం[ద 
వరం అర్హుకాలేజీలో యఖ, క్రానులో జేరాను. మళ్ళీ ఆ కాలేజీలో 
చేరడానికి కారకుడు హనుమంతరావు నాయుడుగారే! తమజీతం 80 
రూపాయిలే అయినా, ఒక పెద్దకుటుంబం భరించవలిసి వచ్చినా, మరి 
ఎల్లాగ తంటాలు పడెవారో ఆయనకే తెలియాలి! ఆ సర మేళ్వరుడికే 
తెలియాలి! నేను “ఈ చదువు గొటైక్క_డం ఎల్తాగ?” అని ఆత్రత 
పడుతూంచి ఆయన ఎల్లాగో డబ్బు ప ఇస్తూ ఉండేవారు, 
ఈస్‌, ఏలో ప్రవేశిచడానిక కావలిసిన బీతంకూడా అల్లాగే ఇచ్చారు; 
దానికి ఆయన ఇంట్లో వాళ్ళు సహజంగా కొంత బాధపదేవాళ్ళు. ఆయన 
భార్య లక్ష్మమ్మగారు మాతం మహాఇల్లాలు, హనుమంతరావు నాయుడు 
గారు నన్ను తన బిడ్డలకం యె కూడా "ఎక్కు వగా ఆదరిస్తూ ఉంటే, 
ఆమె కొంచెం అయినా బాధపడేది కాదు. నాయుడుగారి తల్లి కొంత 
మమకారంతో ఏదో బాధపడేది కాని నాయుడుగారు లెఖ్ల పె-ట్రేవారు కారు; 
వాళ్ళకి ఏదో విధంగా సమాధానం చె ప్పేవారు. ఆయనా "నేనూ కలును 
కున్న వేళావిశేషం ఎట్లాంటిదోగాని ఆయనకి నే నంటే అంత వాత్సల్యం 
ఉండేది. 

అప్పట్లో, మా కాలేజీ పరిస్టితులు కొంచెం (వ్రాసాను, కాలేజీ 
(పిన్సిపాల్‌ మహావిద్యావే త్త త తలు. మెట్కాఫ్‌. ఒక్క రాజమహే టాం[ద 


నాటకాలు 41 


వరంలోనే రాక, ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల విద్యావంతు కెందలో 
ఆయనకి కృతజ్ఞాలే ఉండాలి. ఆయన విద్యార్డుల్ని తనదిషలకొం"టే 
కూడా ఎంతో "అప్యాయంగా చూసుగునేవాతు. ఆయనే లభఖలూ, 
ఇంగ్లీషూ, సేక్సుపయరూ కూడా అత్యద్భుతంగా చె స్పేవాడు. టి 
అ రోజుల్లో "హెన్సుమన్‌ అనే అత గాం క పెసర్‌గా వుంచేవాడు. 
యమ్‌, రంగాచారిగారు కూడా ఒరో పాపెనరే. ఆయన ఇంగ్లీషు ప్ప 
వాడు అనుకుంటాను, మ ఆనే (ప్రొపసరు ఫజిక్చు చెప్పు 
వాడు, బజులుల్లాలాగ నారు బట్టి సీ అలవాటు పుండదికాడు. చదుస్త 
మీద కూడా అంతగా శ్రద్ద వుండేదిరొదు, లొని చపవిన రాస్ఫేష్రూ వొ 
. చదివి (య ఇసర్ద అధిమానం సంపాదించేవా C8, 
రోజుల్లో ముడి చాలా హాళ్చుస్తాయిలో ' పురం 
కానులోనే ఇంగ ఏలో ఛాసరు, డీక్వెస్సీ, రా నైలు మొదలయినవారి 
ప్య్టింభాలన్నీ 2 'ప్పేవారు. హిష్టరీలో ప్రపంచ? చరిత్ర అంతా సుణ్లంగా 
wr లెఖ్రలలో ిగ్నామెట్రీ, ఆర్టీ దా బాగా వోవిం చేదారు. 
అప్ప యిం "సె న్సెస్‌ కూడా దాగా చె చెప్పేవారు. అన్నిటికన్నా ముఖ్యంగా 
మెట్కా.ఫ్‌ వడ్రంగం మొదలయిన చేతిననులుకాలేజీలో అందరికీ నేర్చించే 
వాడు. ఆయన దానికి కారణంగా “సీ ఇంటి సామాగ్రి నువ్వు చేసు 
కోవడమూ, నీ ఇల్లు నువ్వు కట్టుకో వడమూ నేర్చుకోవా”లని చెప్పే 
వాడు; తన శిష్యకోటిలో జాతీయాథిమానమూ, జాతీయసంపదాయమూ 
బాగా నృద్దిచే సేవాడు, 
pa కొలంలోనే నాకు బాగా గద్దెన తగాదాలూ, కొట్లాటలూ 


సంభవించాయి. నా భపి; ష్యత్తు విషయంలో ఎంతో ఆక పట్టుకున్న 
హనుమంతరావు నాయుడుగారికి ఇతర దింధుమ్మిత్రులికీ ఎంతో! ఆదుర్గా 
కలగజేళాను. కొట్లాటలు, కేసులు, ఒకపేమిటి? తెల్లవారి లే స్టే రాత్రి 
అయ్యేలోగా ఏమి వస్తుందో తెలిసేది కాదు! 

ఆ కాలంలో నాలో ఎక్కడలేని చొరవా, ఆఅహాయిత్యమూ 
కందెలి, ఎవరైనా నన్ను కొంచెం “ఆగ అన్నా రంజే చెయ్యెత్తి 


42 నా జీవిత యా|త-] 


మాట్లాడే టంత గోరోజనం వుండేది. చివరికి హనుమంతరావు నాయుడు 
గారు కూడా నన్ను, అదిలించలేని స్థితి వచ్చేసింది. ఈ స్టితిలోనే 1891 
వేసవికాలంలో కాకినాడలో కొందరు నాలా రాన కోరికమీద 
. నాటకా లాడడానికి అంగీకరించి అక్కడ మకాము వేశాము. అస్పట్లో 
కాకినాడలో కూడా తాలింథానాలూ, వాటికి సంబంధించిన గంద్రగోళాలూ 
చాలా హెచ్చుగా వుండేవి. 

సింగితపు అబ్బాయి అనే వేపారిపంతులు ఈ తాలింఖా నాలకీ, 
అందులోని వస్తాదులకీ గురువు. మనిషి మంచి ఆవానువాహువు; 
అప్పటికే అతనికి 50 ఏళ్ళు పైగా వుండేవి; మీసాలు, కనుబొమ్మలు 
శంస పొయి: పరద మాచ ద్ర బొబ్బకూడా వుండేది. కాని, మనిషి మంచి 
భీకరంగా వుండేవాడు. వృత్తి తి ఆయు ర్వేదవై ద్యం. అస్పట్లో పెద్ద 
వాళ్ళందరితోనూ ఆయనకి వై ద్యసంబింధం వుండేది. ఆయన పెద్ద 
వాళ్ళల్లో పెద్దవాడు; రౌడీలలో రౌడీ! ఆ కాలపు కాకినాడ చర్మిత్రలో 
ఆయన ముఖ్యపాత్రధారి. సామాన్యంగా నాటకాలకి ఇల్లాంటి పలుకు 
బడిగల బలశాలుల సాహాయ్యం ఎప్పుడూ అవసరమే. ఆ రోజుల్లో 
నాటకాల శాంతి భద్రతలు ముఖ్యం గా వాళ్ళమీద ఆధారపడి వుండేవి. 
ఆనాటి కాకినాడలో ఏ కసరతీ చేసినా, కర తిప్పినా (పత్యక్షంగానో 
పరోక్షంగానో ఆయన శిష్యుడు అయి తీరాలి! 

అందులో తాడి వెంకటరత్నం, ముమ్ముడి వెంకటరత్నం, 
బావాజీ మొదలయిన ముఖ్యులు బాగా (ప్రఖ్యాతి సంపాదించారు. ఆ తాడి 
వెంకటరత్నం మరీ ఒడ్డూ పొడుగూ, కండపుష్ట “ఉన్నమనిషి. మా 
హనుమంతరావునాయుడుగారు ఈ మనిషి ఒదూ పొడుగూ చూపి 
నాటకం బందోబస్తుకి ఇతన్నీ, ముమ్ముడి వెంకటరత్నాన్నీ, బావాజీనీ 
దగ్గిరికి జేర్చుకున్నారు. అంటే వాళ్ళకి నాటకాలకి (ఫీటిక్కె_.టు ఇచ్చి 
గౌరవించారన్నమాట. మా నాయుడుగారు ఆ తాడి వెంకటరత్నాన్ని 
చూసి ఆయన బలశాలి అనీ, ధై ర్యవంతుడనీ అపోహపడడంలో 
ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ శాండోల బలం నమ్ముకుని నాయుడుగారు 
అబ్బాయి తోడ్పాటు ఆశించలేదు. ఒకటి రెండు నాటకాలు అయ్యాక 


వత 43 


సింగితం అబ్బాయి మేనల్లుడు గోపాలకృష్ణుడు us టు ఇవ్వాలని 
అడిగాడు. ఆయన ధ్రీటిక్కె-ట టు ఇవ్వలేదు. దాంతో ఆతను అన్నాయి 
దగ్గిరికి వెళ్ళి “చూశావా! సీ క్‌ష్యులు వెంకటరత్నం వగై రాలని ఆసరా 
చేసుకుని నిన్ను తోస్పళ్ళా రని వురి ఎర్కి_౦చా దు. అబ్బాయి సొద 
ణంగా అరుగు దిగకుండానే ఈ తాలింభానా జనాధా నంతనీ స్వాధీనంలో 
వుంచుకునేవాడని (ప్రతీతి. మనిషి అకారణంగా తొందరపడే స్యుధాసం 
కలవాడు కాడని కూడా చెప్పేవారు. అయితే, తన చునల్జుతు వచ్చి 
పురి ఎక్కించేటప్పటికి అతను కొంచెం తొందర సడ్డాడు, 

మర్నాడు మా నాటకం హోలుమీద రాళ్ళు పడ్డాయి. మా వర్రీలో 
వున్న ఈ తడి వెంకటరత్నం వగ రాలు ఏయటిరీ చ్చి, రాజ్య వేన యీ 
వాళ్ళని సట్టుకున్నారు. టి పట్టుబడ్ర వాళ్ళలో ర్‌ గోపాలకృష్ణు డున్నాడు. 
వాళ్ళతో కొంత కొట్లాట య గింది. ఆపైన ఆ గోపాలకృష్ణుడు నేన 
మామతో చెవ్చుకోగా. అతను కదిలి వచ్చాడు. వెంటనే మా సెండాలు 
మీదికీ, మేము పున్న యింటి మీదికీ ఆ అన్బాయిసపేన కదిలి వచ్చింది. 
మెము తలుపులన్నీ చేనురుని లోపల కూర్చున్నాము. యనమం(డ 
కొండయ్య అనే అతను ఇల్లెక్కి_ వచ్చి చీకట్లో మేడమీద కిటికిలో 
కూర్చున్న నన్ను ఒక్క దెబ్బ తీశాడు, ఆదృష్టవశాత్రు ఆ దెచ్చి 
కొంచెం ఊచకి దూసుకుపోవడంచేత నాకు గట్టిగా తగలలేదు కొని, 
లేకపోతే మూతి పగలవలసిం దే! 

ఈ దెబ్బతో బాగా పొరుషాలు రేగాయి. “మా సహాయం 
లేకుండా నాటకా లాడతారా!” అని అబ్బాయి పా్టీ వాళ్ళూ, కం. 
ముండగా మీ కేమీ సరవాలే "దని తాడి వెంకటరత్నం ముఠొవాళ్ళూ 
చెలరేగారు. మా నాయుడుగారికి బాగా పొరుషం వచ్చింది. ఆయన 
అల్లరి చేస్తే యడిసి వెళ్ళిపోతామా! నాటకాలు ఆడనలసిందే!" అని 
నిర్ణయించారు. ఇల్లాంటి విషయాల్లో నాయుడుగారు చొలా పట్టుదల 


ష్‌ మనిషి, మొ త్రంమీద బందోబిస్తుతో నొటకాలు ఆడాము; అది భక 


టితో ఆగలేదు. “విచ్చలవిడిగా ఊ రేగుతాము”” అనే ప్రగల్భాలు, 


44 నా జీవిత యాత్ర] 


మా మురఠాలోనించీ, “ఊరేగితే తంతాము” అనే ప్రగల్భాలు వాళ్ళ 
ముఠాలోనించీ బయలుదేరాయి, 

ఇలా వుండగా నాలుగయిదురోజుల్లో దేవుడి ఊరేగింపు 
వచ్చింది. ఆ ఊరేగింపులోకి మేము కొందరం' తయారయ్యాము. తాడి 
వెంకట రత్నం ధీమాకబుర్ల వల్ల క ఎదటివాళ్ళ బెదిరింపులు లక్ష్య 
పెట్టలేదు. జ కాకినాడ క దగ్గిర మసీదుదాకా వచ్చింది. 
అంతవరకూ ఏ ఏ గం[ద్రగోళమూ రాలేదు. a ఇంటికి వళ్ళిపోదా” 
మని అనుకుంటూ వుండగా ఆ ఎదటనించి * ఘల్లుఘల్లు మని గొలును 
చప్పుడు చేసుకుంటూ అబ్బాయి స్వయంగా మా మీదికి వచ్చాడు. 
అతని చేతుల్తో చెయ్యెత్తు బాణాకర (ప్రత్యక్ష మయింది, ఆ కరకి 
ఆ చివరనించి ఈ చివరిదాకా ఒకే గొలును! మనిషి తన ముఠాతో 
కేవలం కాలాంతకుడులాగ వచ్చి పడ్డాడు. పడుతూనే వసాద్‌ తాడి 
వెంకటరత్నాన్ని ఓక దెబ్బ తీశాడు! దాంతో పక్కని నిలబడ్డ నానే 
fo _తీంది! తాడి వెంకటరత్నానికి నఖకిఖపర్యంతమూ దెబ్బతగిలింది! 
అబ్బాయి, ఆ తరవాత తాడి వెంకటరత్నానికీ, ముమ్ముడి వెంకట 
రత్నానికీ కూడా తగిలేటట్లుగా ఒక్క. దెబ్బ కొట్టాడు. ఇది ఎందుకు 
ఇంత వివరంగా వ్రాస్తున్నానంపే__ఆ నాడు అబ్బాయి పోరాటపుచాక 
చక్యాన్ని వుదహరించడానికే! అతని నేర్చు సాహసమూ అత్య 
ద్భుతంగా వఠదేవిః దెబ్బ కొట్టడంలో మంచి శాస్తోం కంగా కొట్టాడు. 
మూడో దెబ్బ తగిలే సరికి ఇంత బలమైన మనిషీ ఒక్కసారిగా కాలికి 
బుద్ధి చెప్పాడు! 

అప్పటి కింకా తాలింథానాల్లో దెబ్బ నేర్పుగా కొట్టడమూ, 
ఎదటివాళ్ళు కొ'కైటస్ప్సుడు a తప్పుకోవడమూ, నేర్పుతూ 
వుండేవారు. ఇంగీష గి షురాజ్యం వచ్చి అప్పటికి కొంచెం కాలమే అనడం 
చేత జాతిలో యింకా ఆ విషయంలో (ప్రావీణ్యం మిగిలే వుంది. 
సింగితం అబ్బాయి ఆ రోజున మా జనంమీద వీరవిహారం చేశాడు. 
నాతోకూడా వుండిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే మా (పధాననట 
కుడికి తల పగిలిపోయి. మెదడు బయటపడింది. నాకు చేతులమీదా, 


ల్లో Fr... ఒం. = 


గ్‌ 


నాటకాలు 45 


బుజాలమీదా దెబ్బలు తగిలాయి. మాలో ముమ్ముడి వెంకటరత్నం 
మాతం ఎదటివాళ్ళ దెబ్బలు తిని మమ్మల్ని కాచాడనే చెప్పాలి. 

ఈ స్థితిగతుల్లో నేను, విధిలేక పక్కనే ఓరగా తెరచివున్న 
ఒక కోమటియింట్లో దూరాను. ముమ్ముడి వెంకటరత్నం సుమారు 
200 దెబ్బలు తిని "పడిపోయాడు. నిజంగా ఈ ముమ్ముడి వెంకటరత్నం 
మాకు అడ్లపడి, దెబ్బలు రాయకపోతే ఈ చరిత అంతా జరిగేదే కాదు! 


వాళ్ళు వడీపోయిన కొంతసేపటికి పోలీసు లంతా యఖథ్యాపకొరంగా 


విచ్చేశారు! వాళ్ళతోబాటు నేనూ బయటపడ్డాను! పోలీసులు మామూలు 
నాటకం జరిపించి అప్పట్లో వాళ్ళను ఆసుపతిలో చేర్చారు. మాకు పట్టు 
దలలు హెచ్చాయి. ఆ ఊళ్ళో యింకా నాటకాలు ఆదాము, తరవాత 
పోలీసువాళ్ళ సింగితేం అబ్బాయి మీదా అతని యోధవర్గం నిదా లేసులు 
పెట్టారు. కాని సాత్షుం ఎల్లాగ? ఎవ్వరూ సొత్ష్యం పలకడానికి సాహ 
సించలేదు. అందరికీ సాక్ష్యం చెవితే ఏమి కొంప ములుగుతుందో 
అన్న భయమే! శేసు విచారించే మేజస్ట్రీటుకి కూడా భయము అయింది! 

ఆ భయంచేతనే చామర్హ కోటలో విచారణ జరిగింది. వీచారణ 


జరిగిన తరవాత సాక్ష్యం లేదనే. రారణంచేత కేసు కొయేళారు. దాంతో 
మా కసి మరింత "'హెచ్చయింది. మమ్మల్ని నడిబజారులో కొరికే శేసు 
లేకుండా పోవడమా!” అని బాధ కలిగింది. దీనికి ఎల్లాగయినా (పతీ 
కారం చెయ్యాలనే పట్టుదల కలిగింది. ఇదీ కాకినాడ చరిత! 


కొద్ది రోజులకీ నేను కిటీకీలో కూర్చుని వుండగా కొట్టిన యన 
మండ కొండయ్య అనే అబ్బాయి పార్తీమనిషి ఒకనాడు రాజమశే హేం[ద్ర 
వరం వచ్చాడు. అతను వ ర్రకులదగ్గిర లెట్టలు (వొస్తూ వుండేవాడు. 
అతను ఊళ్ళోకి వచ్చాడని ' తెలిసీ సు "మాదిరెడ్డి వెంకటరత్నం 
నాయుడుగారి తమ్ముడు చలపతిరావూ.__ (అతను తరవోత చని 
పోయాడు మరికొందరు జట్టువాళ్ళమూ బయలుదేరి దారికాశాము. ఆ 
కొండయ్య ఊకో సని చూసుకుని కాకినాడ వెళ్ళడానికి పడవ wl 
లనే వుదైళంతో ఒం కెద్దు బండిమీద ధవ శేశ్వరం వెడుతున్నాడు. అప్ప 
టికి సాయంకాలం సుమారు 4 గంట అయింది. “నమయం డొతి 


46 నా జీనిత యాత] 


కిందిరా!” అని నేను ముందుగా వెళ్ళి బండి దిగమన్నాను. అతను 
' దిగకపోలే ఒం కెద్దుబండి ఎదటకి వెళ్ళి ఎద్దుని విప్పివేసి కాడి పెకి 
అ శ్రివేశాను. ఆ మనిషి అమాంతంగా లుంగజుట్టుకని కిందికి జారాడు. 
వరన చలపతిరావు, జట్టు జనాభా, నేను కలిసి అతన్ని పచ్చడికింద 
బితకగొట్టాము! 

ఇది జరిగింది రాజమహేంద్రవరం క ఎదట! ఆర్టు 
కాలేజీకి 100 గజాల దూరంలో వున్న మెయిన్‌ రోడ్డుమీద! జనం 
శుంప్పలుగా చేరారు గాని, ఎవహ్హా “ఇదేమి?” టని దగ్గిరికి రాలేదు, * 
గట్టిగా కొట్టి వేసిన తరవాత మేము మా దారిని పారిపోయి, గోదావరి 
ఒడ్డున వున్న స(తివారి దొడ్దో పడ్డాము. కొందరు మొదట మా వెంట 
పడ్డారు; కాని చినరికి యుడిసీ చక్కాపోయారు. మేము కొడుతూ 
వుండగా దుగ్గిరాల కాశీవిశ్వనాధం అనే వ బెంచి 
మేజిస్ట్రీటు, కొరళ్ళు నుబ్బారాయుడూ (టి. డి. సి. కాకినాడ కలిసి 
పీటన్‌ మీద వస్తున్నారు. వాళ్ళుకూడా చూసి చక్కాపోయారు; అంతే! 

తరవాత పోలీనులు నూ మీద కేసు సు పెట్టారు. మాదిరెగ్టిచలసతి 
రావు, నేనూ ముద్దాయిలము. పోలీనులు అన్యాయంగా హనుముతరావు 
నాయుడుగారిని కూడా ముద్దాయిగా చేర్చారు. కేసు నడిచింది. నా జీవి 
తంలో తీగెమీద నడిచిన ఘట్టాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఆ చలసతి 
రావు పేడరె చేస్తూవున్న వెంకటరత్నం నాయుడుగారి తమ్ముడే! 
తయా అతనికీ "ఈయనికీ పడేదికాదు. అతను తమ్ముడికి యింట్లొ' 
భోజనం అయినా పెమైవాడు కాడు. అతనికి తన సంఘం తాలూకు 
బంధువులు అనేకు లున్నారు కాని, ఎవ్వరూ సహాయవడేవాశ్ళే లేక 
పోయారు. ఎవరి మట్టుకు వాళ్ళే వెనక్కి తీశారు. 

ఇక నా సంగతి చెప్పనే అక్కరలేదు కదా! హనుమంతరావు 
నాయుడిగారి భవిష్యత్తు దానిమీదనే ఆధారపశివుంది. పోనీనులు వార్డు 
అనే ఒక 'పెద్దప్టీడర్‌ ని పెట్టారు. మా దగ్గిర ప్రీడరు ఫీజు మాట అల్లా 


వుండగా కర "లనామా ఇద్వలకే కూడా స | అల్లాంటి స్థితిలో 
మాకు తోడ్పడింది మంచిరాజు పాపారావు. ఆతను శేవలం తేలుగు 


i 
a 
. 
3 


నాటకాలు 47 


వకీలు ముగా చెట్టుకింద వకీళ్ళలో ఒకడు! కాని (ప్రయోజకుడుగా 
పేరుపడ్డాడు. అతను వకా ల్లనామా ఫీజు ఎనిమిదణాలూ కూడా చేతిది 
పెట్టుకుని వకాలా దాఖలు చేశాడు. వెంకటరత్నం నాయుడుగారు తన 
తమ్ముడి విషయంలో అంతగా గద్ద వహించకపోయినా, అతని కులస్టు 
డైన సామినేని బుచ్చిఅబ్బాయి నాయుడు,___(రితైర్లు నవ్‌ జడ్తి న 
సూర్యప్రకాశరావు. (తహాసిల్లారు గార్లు మమ్మల్ని పిలిచి “ఏమిటిరా 
అబ్బాయిలు! ఇట్లాంటి "కేసు వచ్చిం దేమిటి మీ మీద?” అనిఆడిగారు. 
మేము వున్నది 'పున్నట్లుగా చెప్పాము; ఆ నూర్య(సకాశ రావునాయుడు 
గారు నన్ను పిలిది, “మిమ్మల్ని మ ఏ వేళ కొటారు?” అని అది 
గాడు. “రాతి” అని చెప్పాను. “వాళ్ళు రాతి కొడితే మీరు పగ 
లెందుకు కొట్లారు!” అని సంయు క్రికంగా అడిగి మామీద నేరం 
ఆరోపించాడు! కేను నడిచింది. 

మేమంతా, మమ్మల్ని కాకినాడలో కొడితే వాళ్ళమీద సాక్ష్యానికి 
ఎవ్వరూ రాలేదు గదా! ఇప్పుడు మేము వాళ్ళని కొగ్రిత్రే ఈ ఊల్లోవాస్ల 
సాక్షానికి ఎల్లా వసారో చూదా మనే ధీమాతో వున్నాము! పోలీసులు 
ఘరానాగా దుగ్గిరాల 'రాశ్రీవిశ్వనాథం, కొరళ్ళు సుబ్బారాయుడుగార్గ నిద్రరినీ 
సాక్ష్యం వేశారు. సుబ్బారాయుడికి “కాకినాడనించి సాక్ష్యానికి వస్తే 
ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రావాలి అనీ ధవళేశ్వరం రాజమహే హీం[ద్ర 
వరాల మధ్యన మాట దక్క” జని ఆకాశ రామన్న ఉత్తరం వెళ్ళి 
పోయింది. ఇంక నేనూ చలపతిరావూ కలిసి ఒకనాడు రాతి 12 గంట 
లకి దుగ్గిరాల కాశీవిశ్వనాథం ఇంటికి వెళ్లాము. తలుప్ప కొ-సిసరికి అతను 
ఉలికిపడి లేచి వచ్చాడు. మేము కౌ స్ప 'తమాయించి, మామీద సాక్ష్యం 
చెప్పడం సబబు కాదని చెప్పాము. చలపతిరావు కొంచం మొరటు 
తనంగా “మా మీద సాక్ష్యం చెప్పి మా కే ఆరునెలలో శిక్ష వేయిం 
చిన్నా తిరిగి వచ్చిన తరవాత నీ (ప్రాణాలు దక్కవు సుమా!” అని బెది 
రించాడు, 

ఏ మెతేనేమి, తీరా సాక్ష్యానికి వచ్చేసరికి దుగ్గిరాల కాశీవిశ్వ 
నాథం “దెబ్బలాట జరుగుతూ వుంటె చూచాననీ, అక్కడ దెబ్బలు 


48 నా జీవిత యాత్ర] 


తగులుతూ వుంటే తనకి గీర ఎ త్తిందన్హీ ఇంక అక్కడ ఆగలేక 
వెళ్ళిపోయాననీ, ఎవరు కొట్టారో చెస్పడం అసాధ్యం,” అనీ చెప్పాడు, 
కొరళ్ళ సుబ్బారాయుడు సాక్ష్యానికి రానేలేదు. ఆతనికోసం కేసు రెండు 
మూడు వాయిదాలు వేశారు; గాని చివరికి పోలీసులు అతని సాక్ష్యానికి 
నీళ్ళు వదులుకున్నారు. చివరికి 'కేను విచారించిన మేజిస్ట్రీటు మేము 
నేరం చేసివుండడానికి అవకాశా లున్నాయనీ, కాని, శిక్షించడానికి తగిన 
సాక్ష్యం లేదనీ (వాసి కేను కొస్పైళాడు. 

50 ఎళ్ళయిన తరవాత ఇప్పుడు ఆ విషయం తలచుకుంప్తే 
నాకే ఆళ్చర్యం వేస్తుంది. ఆనాడే ఏ ఆరునెలలో శిక్షవేసి జైలుకి 
పంపించి వుంటే, న్‌ జీవితం ఏ పంథాపద్షుదో, ఏ మైపోయేదో ఆ 
పర మేశ్వరుడి'కే ఎరుక! కాలు అణుమా(తం" జారితే అథఃపాతాళంలోకి 
పడిపోయే స్పితిలోనించి బయటసడ్డాము. ఎస్పటికప్పుడు కొండయ్య 
చచ్చిపోతాడనీ, కేసు కూసీ కే సవుతుందనీ భయంకరమైన వా ర్తలు 
వస్తూవుందెవి, కాని, (ప్రారబ్దం ఎల్లా నడిపిసోందో ఎవరు చెప్పగలరు? 
కాకినాడలో అక్రమంగా కొట్టినప్పుడు మేము | (బతకడమూ దై వికమే; 
మేము మళ్ళీ కొండయ్యని కొట్టినప్పుడు అతను (బ్రతకడమూ దై వి 
కమె! ఈ సంఘటనలన్నీ దై వికంగా ఈ జీవితపు భవిష్య త్తు ఈ 
ఏధంగా నిర్ణయించాయి. 

న. సందర్భంలో ఆనాడు నా మనోభావాల పోకడలు 
కొంచెం (వానాను. పాఠకులు వాటిని గురించి, ఈనాటి శాంతిసూ(త్రా 
లతో ఆలోచి స్తే లాభంలేదు. నేను ఎన్నో సాహస కార్యాల్లోపడి, (ప్రమా 
దావస్థలు తప్పించుకున్నా నం పే దానికి దై వికమైన బలం అల్లా వుండగా, 
సను. చెపిన శనిలో ఓక న్యాయం వున్నదనే "విశ్వాసం కూడా నాకు 
తోడ్చడిందనుకుంటాను. కొండయ్యని మెయిన్‌ రోడ్డుమీద వుతికే 
నాహసం వచ్చిందం జే, దానివెనకాల నా మనస్సు నంతగా ఆందోళన 
పడిందో గమనించాలి. కాకినాడలో అర్ధర్యాత్రి వేళ మమ్మల్ని అక్ర 
మంగా కొట్టారు; వాళ్ళమీద న్యాయంగా కేసు పెడితే నా 
సాక్ష్యం ఇచ్చేవాశ్తే లేకపోయారు! చివరికి వాళ్ళకి కాస్త బుద్ధిచెప్పే 


నాటకాలు 19 


పెద్ద మనిషి కూడా లేకపోయాడు! అందుచేతనే నా మనస్సులో 
బయలుడేరిన థ్రీ వ్రమెన (పతీకార బుద్దిచత నే నిందుకు పాల్పడ్రాను. 
ఆ రోజుల్లో నా మనః ప్రకృతి అల్లా పృురచేది, బహుశః అల్లాంటిదే చే 
ఇస్ఫ్సుడు pre ధ్ర (పతీకారం మరో రూపం ధరించేదేమో! 

ఈ కేసు సందర్భంలో నేను చూపించిన ఛైర్యం తలుచుకుంటే 
ఇప్పటికి కి నాకే వం 0గా వుంది. కొటడం అం నలుగురూ 
కొట్టారు. కాని, కేసు వచ్చేటప్పడికి అంతా జూన అయిపోయారు. 
సనమ ఎర క్క_పోయినా నాకు అన్నివిధాలా సంరతీకిలుగా 
వుండిన Me నాయుకుగారు కూడా కేసుతో ఇరుసు న్నారు. 
ఎందుకె నా డబ్బు కావలి స, ఎల్లాగో అల్లాగ నంపాఏంచి ఇప్వుగలరు 
గాని, ల్‌. ఇల్లాంట సిలసమ్మేరీలకి [న ఎర. డే అవస్త పడ 
గలరు?) ఈ విషయంలో ఆయన రూడా నీరుత్సాహపర్డారు. తలే 
నేను చేసిన దాంట్లో ఏమీ తప్పు లేదనే ఒక ఘనవిశ్వాసంవల్ల పై గ క 
చిక్కబట్టుకుని బయటపడ్డాను. 

స గాధ్యాయు లంతా “నేను ఈ రౌడీగందర గొ గోళాల్లో సడిసోయా 
ననీ, ఇంక బయటపడడం అనాధ్యం అనీ” అనుకుంటూ పలల! 
నాకు మాతం ఎందుచేతనో నిస్పృహ రోలగలేదు. ఇన్ని గ తెలి 
పడినప ఏటికీ నాకు చదువుమీద మాతం అత్న్యం తస్పలేదు. ఖ్‌ 
భన. పొఠాలు చదువుతూనే వుండేవాణి. ఆ విషయంతో మాతం 
నా మనస్సు ఏ విధంగానూ చెదరలేదు. 

కాలేజీలో నేను మెట్కా.ఫ్‌ అభిమాన శిష్యుల్లో ఒకి ర్ల. నేను 
నాటకాల గందగోళంలో వున్నా, నామీద కేసులు నకి వినా" ఆయన 
నన్ను ఒక కంటితో కాపాడుతూ వుండేవారు. ఒకసారి చింతలూరి 
కృష్ణారావూ__ (ఆయన ఇటీవల చనిపోయినటు ట్లు వింటున్నాను... నేనూ 
తగువులాడుకున్నాము, అతను నాకన్న పెద్దవాడై. వుండి నేను ఒంట 
రిగా వున్నప్పుడు నన్ను కొట్టాడు. నేను అదును చూసుకుని, కొందరి 
జట్టు చేర్చుకుని, అతన్ని మళ్ళీ కొట్టి కసి తీర్చుగున్నాను. ఆస్బ్పట్లో 

T4 


go 


50 నా జీవిత యాత్ర] 


నామన స్తత్వం అంతే! ఆపైన కృష్ణారావు మెట్కాఫ్‌తో ఫిర్యాదు 
చశాడు. మెట్కాఫ్‌ మమ్మల్ని ఇద్దర్నీ ఎదట నిలబెట్టి, “ఏమిటి సమా 
చారం?” అని అడిగాడు. నేను అక్షర మైనా తప్పకుండా వున్నవి వున్న 
ట్లుగా చెప్పి వే వెసి, “నాకన్న పెద్దవాడై ౩ వైర్హాను చదువుతూ పుండి మాట 
పట్టింపు మా(్రానికి నన్ను కొట్టాడు. కనక నాకసి తీర్చుకున్నాను,” 
అన్నాను. 
దానిమీద దొర కేమీ తోచలేదు. కృష్ణారావుకేసి చూసి, “దాని 
కేమి చెబుతా? వని అడిగాడు. వెగా, “నీకు ఏమి శిక్ష వెయ్య 
మన్నాపు!” అని కూడా అడిగాడు. “అది నేనేం చెబుకాను; మీ 
యిష్టం, న తు కృష్ణారావు, దొర విచారణ మక్నాటికి వాయిదా 
నేదు. వ మర్నాడు మెటా ఫీ, మూడు రోజులు తన ఇంజదగ్గిర పని 
చెయ్యడ మే శిక్షగా విధించాడు. అది బహు ఆనందదాయకమూ, విద్యా 
దాయకమూ అయిన 4&1 మెటా ఫ్‌ బొమ్మూరు 'మెట్టమీద తను వుండే 
చోట రాళ్ళు పేర్చి రోడ్డు వేస్తూ వుండేవాడు. అ కొండమీద ఎస్సుడూ 
ఏదో పని చేస్తూ వుండేవాడు. నేను కూడా ఆయనతోబాటు పనిచేశాను. 


ఆయన పనిచేస్తూ వుంపే అనేక విషయాలు బోధపరుస స్తూ వుంచేవాడు. 


మెట్కాంఫ్‌ దొరకి రాజమహేంద్రవరం అన్నా, తనశిమ్యలన్నా 


చాలా అధిమానం. నేను తరవాత చాలా కాలానికి ఇంగ్లాండు వెళ్ళి 


నప్పుడు ఆవకాయ తీసుకు వెళ్ళి ఆయన్ని చూశాను. మెహ్కూవ్‌ దంప | 


తులు నన్నెంతో ఆదరించి భోజనం పెట్టి పంపించారు. ఆయన ఉండే. 
చోటికి రాజమహేం(దవరంనించి, చెదురు మొక్కలు తీసుకువెళ్ళి, 


వాటిని రాజమహేంద్రవరం స్మారక చిహ్నలుగా తనగదిలో పెట్టు. 
కున్నాడు. ఇంకా ఆ గదినిండా రాజమహేంద్రవరం చిహ్నాలు అనేకం 


వున్నాయి. మెట్కాఫ్‌ నాయెడల ఎంత శాంతం చూసించేవాడో, 
నేను ఆయన యెడల అంతసే స్వచ్చ కనదిర చే వాణ్ణి! 

ఒకరోజున ర్మాతి నాటకంలో వేషం చేసి పొద్దున్న కాలేజీకి 
వచ్చాను. హడావిడిగా రావడంలో రాత్రి వేష 0౦ తాలూకు పౌడరు కొంచెం 
వుండిపోయింది. అది పురాణపండ మల్గ్లయ్యకాస్తు్రల్లుగారి క్లా కాను, 


iE 


నాటకాలు ' 7 2 pA 


ఆయన కాను చాలా కులాసొగా పుండడంచేత, దాగా ర వింటు 
న్నాను, 'ఇల్లా పుండగా మల్లంపల్లి ప్‌ ఇిచుడు అనే ఒక “సహాధ్యాయి 
నా పొడరు చూసి చాళనగా హౌటాడడం ఆరంభించాడు. ఒకటి రెండు 
సార్లు సహించుకుని,అతను అదేపనిగా విసిగించడంచేక దాగా చిరారుసడి, 
శాస్తుల్లుగారు ది టోర్దుకేసి తిరిగి పండగా, ఎనర్స్‌. తిరిగి పెబ్ళునే ఓక్క 
చెంపకాయ తన! దాంతో న్‌ సంతా గొల్లమన్నారు స 
చట్టున నాకేసి తిరిగి విషయం అంతా (గ్రహించి, “ఏమిరా, పీర్ల 
భద్రంతో సేక్‌హాంత్‌ చేశావా ఏముటి”” అన్నారు! ల్లౌసు మరింత 
గొల్లుదున్నారు! 


$1 


ఈ విషయం అంతా సహజంగా మెట్కాఫ్‌ దగ్గిరికి ఫిర్యాదుకి 
వెళ్ళింది. 'మెట్కా-థి నన్ను సరీక్షకి పంపించరుండా సిలిపచేసా నని 
బెదిరించాడు. దానిపై న నేను పీట దుడికి శతమాపణ చెప్పడంతో అ 
వ్యవ వహోరం సద్దణగి పోయింది. మెబ్బా్‌ నరిపొలనలో వుంచే విశేషం 
కూడా అదే! వేదో విధంగా తను సద్దిపెియ్యడము రాని దిన్యార్తి భవిష్య 
తుకి ఎప్పుడూ భంగం కలిగించేవాదుగాతు. ఆ తరవాత చె Bs 
నేను ఇంగ్లాండులో కలుసుకున్నప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపడి, 
“నువ్వు ఇంత సృట్టరోకి ననా పని అనుకోబేదుసుమా!'” అన్నాడు, 

ఈ కాలంలో రాజమహేీేఎ(ద్రవరంలో పీలేళలింగంగారి సంస్క 
రణోద్యమం చాలా తీవంగా సాగుతూ వుండేది. సను రాజమహేం 
(ద్రవరం వచ్చేసరికి య ఊకో ఈ ఆందో?న చాలా చాద్బుగా పుంగింది. 
నను మెటిక్యులేనన్‌ చదువుతూ వుండగా, వీరేశలింగంగారి ఆరి 
పత్యం కింద విధవా వివాహాలు జరుగుతూ ఉండడం శాపకం పంది, 
మానూరి పురుషో త్తం వివాహ సందర్భంలో సంతులుగారి దాకచక్యమూూ 
పద్దతులూ నేను బాగా గమనించాను. తమ రార్యసాధనకి అవసరమని 
తో స్టే ఆయన రౌడీల సహాయమూ, లౌక్యుల నహాయమూ కూడా 
“పొందేవాడు. 

mr అప్పట్లో విద్యావంతులై నంఘానికి నాయకులుగా వుండినవాళ్ల 
అంతా సంస్క ర్త రలే, న్యాపతి సుబ్బారావు పంతులుగారు, పెద్దాడ 


52 నా జీవిత యా(త్ర-1 


సాంబశివరావుగారు. నేతి సోమయాజులుగారు మొదలై న పెద్దలు చాలా 
మంది ఆయనకి తోడ్పడుతూ వుందేవారు. కాని ఈ పెద్దలంతా ఆ సిద్దాం 
తాలు ఆచరణలో పెట్టడానికి సమయం వచ్చినప్పుడు, ఆ సిద్దాంతాలు 
ఆయనకి అస్పజెప్పి, 'తప్పుగున్నవాళ్ళే! ఆ కాలంలోనే నా వివాహంతో 
బాటు మా చెల్లెలు అన్నపూర్ణ భ్‌ ర్త ఆకస్మికంగా మరణించాడు. పెళ్ళి 
నాటికే ఆయన పెద్దవాడు. నా చెల్లెలు న్య కురాలు కాకుండానే ఆయన 


మరణించడంచేత, నాకు ల స హేంటద్రవరంలో కలిగిన సంస్కరణ 
' భావాలవల్ల , ఆమెకి పున ర్వివాహం చెయ్యాలని దృధసంకల్సం కలి 
గత WD (పయత్నంలో వుండగానే అమె కూడా చనిపోవడం 
తటస్థించింది. 

అం ఏ: కాసు ఈ విధంగా సాగింది. కేసుల గందరగోళా 
లతో వుడుకు ర రర కా స్త చల్లారింది. పైగా, నీవితలక్ష్యుం అంతా 
ప్రీ డరీమీద వుండడంచేత చదువుకి ఏమీ "ప్రతిబంధకం కలగనియ్య 
కుండా చూడాలనే ధృధసంకల్పం ఒకటి తోడుపడింది. అందుచేత 
చదువంటే బాగా శ్రద్ద పట్టాను. నాటకాల వ్యవహారం మాతం ఏమీ 
తగ్గలేదు. మొ త్రంమీద “1891 వ సంవత్సరంలో యఫ్‌. ఏ. పరీక్షకి 
హాజరై పాసయ్యాను. అప్పట్లో యఫ్‌. ఏ. పొనయితే ఫస్టుగ్రేడు సరీక్షకి 
పై 0 వేటుగా చదవవచ్చును. "అందరకి. ఈ లక్ష్యశుద్ది ఎక్కు 
వె ౦ది, 

1892 వ సంవత్సరంలో ప్పీడరు పరీక్షకోసం బాగా తణ్ణంగా 
చదివాను. అప్పటికి ఏలూరి లక్ష్మీనరసింహంగారు న పాసయి 
స్కూలు పెట్టుకుని వున్నారు. ఆయన అప్పటికి మునిసిపల్‌ చెయి 
ర్మన్‌ గా వుండి మునిసిపల్‌ వ్యవహారమంతా ఏకటాకీగా నడిపించేవాడు. 
ఆయన కూడా నాతోబాటు ప్లీ డరుపరీక్షకి చదువుతూవుండేవాడు. ఉభ 
యులమూ కలిపి పరీక్షకి చదువుతూ. వు౦డేవాళ్ళము. తీరా చదువంతా 
పూర్తి ఆయ్యాక నా కొక విఘ్నం వచ్చింది. 21 సంవత్సరాల వయస్సు 


పూర్తి అయితేనేగాని ఫస్తుగ్రేడుపరీక్షకి కూర్చోడానికి వీలులేదని 
ఎక్కడో ఒక నియమం వుందిట. నేను అది చూసుకోకుండానే చదువు 


నాటకాలు 33 


ర్తిచేశాను. చివరికి ఆ అభ్యంతరం బయటికి వచ్చింది. వయస్సు 
0ఫికెట్‌ కోసం అక్కడ. సివిల్‌ నర్దనుగా వున్న మేజర్‌ కోమా 
దగ్గిరికి వెడితే అతను నాకు “చాన దంతం (Wisdom tooth) 
రాలేదని సర్టిఫికెట్‌ నిరాకరించాడు. 

దాంతో నా ఆశయానికి భంగం కలిగింది. ట్‌ సంవత్సరం 
నృథా అయింది. ఆ సంవత్సరంతో ఫసు గ్రేడ్‌ కి సు9'వేటుగా వెళ్ళడా 
నికి అవకాళం తీసి వేసారు. త్వరలో వి. ఏ. పానలుతే కాని ఫస్టు 
(గ్రేడు పరీక్షకి వెళ్ళడానికి వీలులేదనే నియమాలు ప పస్తున్నాయి. అందు 
చేత 1802 లో లారాలేశీకి వెళ్ళి చదవడం తప్ప ఇల మార్గం లేదు, 
మ(దానులో లాకాలేశీలో చదువంపే తాడూ పొంగకమూలేని నాబోటి 
వాడికి ఎల్లాగ సాధ్యం అపుతుంది? మళ్ళీ హనుమంతరావు నాయుడు 
గారి కొక "సమస్య. నే నాయన్ని (శమపెట్రడానికి మొహామాటపడ్డాను, 
కాని, ఆయసే“నలాగో తంటాలు సతదాము సొవొపించ” నున్నారు. 
ఆయన డబ్బు ఎల్లాగ తెచ్చేవారో సారు తెలియదు, అపుడప్పుడు 
అప్పులు కూడా చేశారనుకుంటాను. కొణితివాడ ఉమీందారువ్గర 11) 
రూపాయలు తేవడం మాత్రం నారు తెలుసును. ఆ జమీందారు 
థీయిస్టిక్‌ స్కూలులో నాకు సహాధ్యాయి. యి చనువు నేక సాయుడుగోరు 
జమీందారు దగ్గిరికి నడిచివెళ్ళి 10 రూపాయిలు పట్టుకుని వచ్చి నాకు 
పంసించారు. 

అప్పటి కింకా మదరాసురి రై లు పడలేదు. పెజవొడదారొ పడవ 
మీద వెళ్ళి, అక్కడనంచి గుంతకల్లు SY గుంతకల్లునించి మద 
రాసు వెళ్ళాము. ఆ తరవాత మదరాసులో చేను లాకాలేశ్రీ ౫ో చేరాను. 
అక్కడ పెన్మురాజు గురాజు, సారంగు నీమశంకరం, వరహాగిరి 
జోగయ్య, చేములూరి వెంకటాయుడు మొదలై నవారు నా సహో 
ధ్యాయులు, మేము నలుగు రై దుగురమూ కలిపి నల్ల తంది వీథిలో క్లిక్‌ 
చిన్న భోజనవసతి ఏర్పాటు ౩ చేసుకున్నాము. 

అస్పుడు లాకాలేజీకి (పిన్సిపాల్‌ నెల్చన్‌, ఆశల కృష్ణ 
స్వామయ్యరుగారు, టి. వి. శేషగికయ్యరుగారు, హెద్‌. రంగప్పగాటి 


పూ 
సరి 


56 నా జీవిత యాత్ర-] 


సెకండు (గేడు ప్‌ డర్తు, వాలస్‌ సట్టాదార్హు అని నాలుగు విధాలుగా 
ఉండేవాళ్ళు. సుబ్బారావు కరతుత గాడ," మాదిరెడ్డి వెంకటరత్నం 
నాయుడుగారు, మాకర్ణ సుబ్బారావునాయుడుగారు, “ది తోపే వెంకటా 
చలంగారు మొదలై న వాళ్ళంతా ఒక తరహా. వీళ్ళందరికీ సుబ్బారావు 
పంతులుగారు నాయకుడు. ఆయన్ని గురించీ, ఆయన రాజకీయాలని 
గురించీ, ముందుముందు వ్రాసాను, మాకర్ణ సుబ్బారావునాయుడుగారు 
మారడుగులవారి సందులో వున్న కంచుమ ( ర్రివారి_ మేడలో _పాక్షీను 
చేస్తూ వుండేవారు. ఆయన దివ్యజ్ఞాన నమాజసభ్యుడు. అ సమాన నమూ 
ఆ భ్యాసలోనే వుండేవాడు. అప్పటికి వెంకటరత్న ంనాయుడుగారు, 
వెంకటాచలంగారు, ఆమే అంత పెద్ద ఎన్నికలో పడ లేదు. 

ఇంక ఫసు గ్రేడ్‌ లో, నిడమ రి దురయ్యగారు అనే జలదుర్గ 
(పసాదరాయుడుగారు, ములుకుట్ల అమ్యతరామయ్య గారు నేతి సోను 
యాజులుగారు, పగ రాలు వుంచేవారు. వారంతా మంచి (ప్రాసు 
దారులు. సెకండు 'గేడులో కనపర్తి (శ్రీరాములు, ఏలూరి ఎంక[టా 
మయ్యగార్హ -పెలు జోరుగా వుండేది. ఇక వాలస్‌ (wallace) పట్టా 
దార్హలో అక నాగరాజుగారి (పభ జోరుగా వుండేది, ఆయన 
ఒక్క. అక్షరం ఇంగ్లీమ ముక్క_అఆయినా లేకుండా ఎంతసేపైనా చా 
సరసంగా ఆర్ల్యు మెంటు చెప్పేవాడు. pe తాకినాడలో a 
గంజాం వెంకటరత్నం, కృతి తివెంటి క్‌ విల్లా రొంతటికీ 
పెద్ద ప్ర డర్లుగా వుండేవారు. వీరు జమీందారుల + స్త డర్షుగా పృండి పేరు 


ప్రఖ్యాతులు, డబ్బూ కూడా సంపాదించారు. వీ ne కాకినాడ ' 


మునిసిపల్‌ రాజకీయాల్లో కూడా బాగా పేరుసడ్డారు. ఉభయులూ మేట్రి' 


క్యులేషన్‌ పాసయిన ప్లీడర్హయినా కేసులు నడిపించడంలో వారికి ఏ 
వి. ఏల్‌. లూ సరిపోయేవారు కారు, పే రాజుగారు మంచి హుందా 
అయిన నరశళిలో కేసు ఆర్హ్యుమెంటు చెపే ప్పవాడు, వెంకటరత్నంగారు 
మంచి మేధావి. ఇక ఇటు ఏలూరులో ములుకుట్ల _అచ్యుతరామయ్య 
గారు అనే ఆయన వుండేవాడు. ఆయన శుద్ద తెలుగు సీడరు. మనిషి 
మంచి న్ఫుర్యద్రూపి. చంకీజోళ్ళు వగై రాలు ధరించి బాగా దర్జాగా 


PE Aa Ti rrr rr 7 ల. 


| 


నా వృత్తి ఫ్‌ 


వుండేవాడు. వెంక ేశ్వరరావుగారి (ప్రాసకంవల్ల నూజివీడు జమీం 
దారకి పీడరీ చేసూందేవాడు. ఆయనకి ఫీజురూపాయలు ఏనుగుల 
మీద వేసుకుని తీసుకువచ్చి ఇచ్చేవారు. ఆనాటి వృత్తి సితి అది. 

, శ ట్లు 


/ 


నాప్ళుత్తి 


ఫే (ప్రారంభించినప్పటినించీ నారు ఎలు దాగానే వుండేదని 

“2 లః ఆరు మాసాల్లో పెద్ద ప్తీడర్దక. కూడా తీసిపోని 'పెలు 
ఉండేది. నన్నంతవర కూ ఇరహారిందిన శేష ర్రోనుంగా చె వెనకపట్రింది, 
ఏవ్ఫ తి త్రిలోనె. నా పరు రావాలంటే ముందుపట్టిన కేసుల్లో మంచీ "పీరు 
సంపాొదిం? వాలి. నేను (పాాసుకి వచ్చిన కొద్ది రోశిలకే నుంచిపరు 
పన ల ర్త యింటుల విషయమై సట్టుదలగా పనిచే, సొననే మంచి వొడుక 
పడింది: ఆరో 'డాల్లొ క్రిమినల్‌ శేసుల్లో మేజస్ర్రీటుల ఇ ధాటీలకి నిలబడే 
ప్టీడర్లకీ ఖలు సం పండేది. కేసుల్లో బలంలేదనీ ఇతర స్తడర్లు 


వదులుకున్న "కేసులు రంలో పరం అవుతూ పండేవి, 


లే 


ఒకప్పుడు ఇద్దరు కు ర వాళ్ళ ముదు. "రె oo పార్సెల్‌లో నించి 
వెండి పాళీలు తస రించారని "కేసు వచ్చింది. ఫోలీసులు సొరంగ 
ధరుడి మెట్ట దగ్గిర . దాచి పెట్టబడిన వెండిపొళలీలు చూపించారు. అందులో 
ఒకకుర వాడి తండి నౌ దగ్గిర నౌఖరీ చేస్తూ పుండేవాడు. నేను ఆ 
కేసు పట్టి, చోరీ ఆ ప్తి చూపించి నంత మాత్రాన నేరం రుజువు కాదని 
హవా న మేబిే స్ట్రేటు "కేసు సెషన్సుకి సంపించాడు. సెషన్సుజడ్డీ 
ముందే ఒక అభి పాయానికి వచ్చాడు, అందులోనూ ఒక ముద్దాయ 
నేరం ఒప్పుకున్నాడు. దాంతో నేరం ఒప్పుగున్న ముద్దాయికి ఒక 
సంవత్సరం శిక్ష, | ఐ దేళ్ళ శి విధించాడు. నేను సట్టు 


58 నా జీవిత య్మాత-] 


దలకొరది, వెంటనే అశేసు హైకోర్టుకి తీసుకు వెళ్ళి, అడమ్బు అనే 
ఆయన్ని ప్లీ ప్‌ డరుగా పెట్ట, కను నడిపించాను. అక్కడ వున్న లా 
పు స్పకా లన్నీ తిరగేసి రిపోర్టు కాని కేనుల్లోనించి ఒక తీర్పు సట్టు 
కున్నాను. చోరీ ఆ నిని గురించి ఆచోకీ ఇచ్చినంత మాతం చేత 
నేరం రుజువు కాదని తీర్చు దొరికింది. ఆ తీర్చు చూపించడంతో పే 
సకం ర వస్‌; సుబహ్మణ్య అయ్య రుగార్లు శిక్ష కొట్టి వేసి, ముద్దాయోలని 
విడుదల చేశారు. దాంతో మరింత గణనలో పడ్డాను. 

మునసబు కోర్టులో లా పలు ఆకర్షించాను. అప్పుడు రంగ 
మన్నారు అనే ఆయన మునసబు. ఆయన కోర్టులో గుమాసాగా వుండి 
క్రమంగా పెకివచ్చినవాడు, మంచి తెలివె నవాడు. జడ్డిమెంటు మంచి 
సకడ్‌ బందీగా (వా సేవాడు. అయితే ఆయనకి లంచగొండి అనీ వక్ష ' 
పాతి అనీ కొంత అపక్యాతి వుండేది. అప్పట్లో ఆయనకి ఏలూరి 
వెంక(టామయ్యగారు అంటే అభిమానం. ఎందుచేతనో రంగమన్నారు 
నాయడల కొంచెం సద్భావం చూపించేవాడు. నే నెన్నడూ అయన్ని 
ఆ[శయించలేదు. కాని, ఎందుచేతనో ఆయన నాకు చాలా సహాయం 
చేస్తూ వుండేవాడు. అందుచేత కూడా అలు పెరిగింది. రః (పభ 
కొంతకాలం నడిచాక ఈ రంగమన్నారుకీ నాకూ తగాదా వచ్చింది, 

సుబ్బారావుపంతులు (పభృతులు, ఆయన లంచగొండి అనీ, 
కొందరు ప్టీడర్ల ౦పే (సత్యేకాభిమానం చూపిసాడనీ, తన్వారా న్యాయ 
వ్యవహోరాలకి నష్టం నసోం వ! హైకోర్టుకి. కిటీషన్‌ పెట్టారు, 
అందులో నన్ను కూడా "సంతకం చెయ్య మన్నారు. అల్లాంటి" కిం 
వదంతులు, గోల వుండేవి. కనక నేను కూడా దస్కతు. పెటాను. 
దాంతో ఆయనకీ, నాకూ చెడిపోయింది. ఇంతమంది ప్తడర్త పస్‌. 
మీద 'హైకోర్టువారు ఆది విచారజకి పంపారు. రంగమన్నారు చాలా 
ఘాటైన సమాధానం (వాశాడు, అసలు వ్యవహార మెట్లా ఉన్నా నమా 
ధానం మంచి చాకచక్యంగా (వాశాడు. 

దాంతో అతను నిర్దోషిగా నిర్ణయించ బడ్డాడు. హైకోర్టువారి 
నిర్ణయం చేత ఆయన మరీ తాడుబారిపోయాడు. ఆయనకి “"ఆశ్రతపక్ష 


నా వృత్తి 59 
పాతం మరింత హెచ్చయింది, కాని, నాకు మా(తం ఆయన వ్యతిరేకి 
అయ్యాడు. దాంతో నాకు స్థానికంగా కొంత సివిల్‌ ప్రాక్తీసు తగ్గింది. 
త [క్రిమినల్‌ వ్య వహారరి బాగానే నడిచింది. నా (ప్రాక్టీసు అతత 
సౌంట్రవరంలో నే రాకుండా జిల్లాలోనూ, పక్క నున్న ఏలూరు 
వ రా పట్టణాల్లోనూ కూడా బాగానే వుండేది. డబ్బు కూడా దానికీ 
తగినట్టుగానే పస్తూ పుండేది. పడరు, సంపాదనలో తన విలువ తానే 
నిర్ణయంచుకోవాలి. నను నా విలువ చాలా హెచ్చుగానే వుంచా నని 
చెప్పా అనుకుంటాను. నా తోటి బ్లడర్లు అందులోనూ ది.ఏ., బి.ఏగ్‌ .లు 
కూడా 25 రూపాయలు పుచ్చుకునే కేసుతో. నేను నిర్మొహమాటంగా 
వందరూపాయలు పుచ్చుకునే వాణ్ణి. ఒక చేనులో పోలవరం, జంగొ 
రెడ్డిగూడెం మొదలయిన చి చోట్లకి వెళ్ళినందుకు పల్ల కీ వగ రాల ఖర్చులు 
గాక, రోజుకి నూరురూపాయిలు పుచ్చుగున్నాను. డబ్బనేది పోయే 
టప్పుడు ఎల్లాగ చేతులూ, 5 రాళ్ళూ వచ్చిపోతుందో వచ్చేటప్పుడు కూడా 
అల్లాగే వస్తుంది. 
నాకు డబ్బు వస్తూన్నట్లుగానే, సంసారం ఖర్చు కూడా చాలా 
దూబరాగానే అయింది. ఒంగోలులో వుండే కుటుంబం అంతా బంధు 
వులతో నహో రాజమహేం[ద్రవర౦ చేరారు. హనుమంతరావు నాయుడు 
గారి కుటుంబభారం కూడా కొంతవరకు భరించడంలో నేను నా విధి 
కొంచెం మాతే నిర్వ ర్తి రించగరిగాను. డబ్బు కనపడ ప్పటినించీ 
ఖర్చు కూడా ఎక్కువైంది. మొట్టమొదట కొ రోజులుదారొ, 
కోర్తుకి వెళ్ళడానికి ఒం "జె ద్దుబండి పెట్టాను. es అ బండికి 
Be roi వేయించి ఓక "ప్రత్యేకత నేర్పడేఓట్లు చేశాను. తరవాత 
కొంతకాలానికి ఒక డాకార్లూ, చక్కని సై ౪ కొన్నాను. ఆ తరవాత 
గుత్తాల్ని కొనడం, వాటిని పెంచడం కొంతకాలం అయింది. అస్పటికి 
డాకొరు 'పెద్ద ఫ్రీ డరైన నేతి సోమయాజులుగారికి ఒక్కరికే వుండేది, 
అప్పట్లో తఅయనతోబాటు నాకు కూడా డాకార్డు వుండాలని నరదాగా 
వుండేది. 


'మొదట్లో.__అనగా (ప్రాకీ ను [ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే 
గా యలు ది a | 


60 నా జీవిత యాత్ర] 


ఇను పెద్ద కేసుల్లో మాగంటి లక్మణదాసు "కేసు ఒకటి. దానికి 
అర్దణాశేసని పేరు లక్ష్ముణదాసు ఎలూరుదగ్గిర మ. య 
కమ్మ. మంచి పలుకుబడి గలవాడు, అతను ఒకసారి టోలుగేటు ఫీజు 
ఆర్హణా ఇవ్వకుండా బో కం(ట్రాక్షరుమీద జబర్‌ద స్తీ చేశాడని 
శస, ముందు బెంచికోర్టులో "కేసు పెట్టారు. రాని, ఎప్పుడైతే అతను 
సట్టుదలకొద్ది వాదించదలచుకున్నాదో అప్పుడు పోలీసులు దాన్ని పెద్ద 
కేసుగా మార్చి ఏలూర్‌ సద్‌ క లెక్షరుదగ్గిర పెటారు. అప్పుడు స్‌ 
క బెక్షరు కెర్షాప్‌ అనే పార్సీ ఐ. పి య స్‌. ఉద్యోగి; అతను మొదటి 
నింగీ ముద్దాయికి వ్యతిరేక మైన రిమార్కు.లు పాసుచేస్తూ ఉండడం 
వల్ల, అతను శే కను విచారణ చేయకూడదనీ, ఇంకొక మేజస్టీ)టు 
దగ్గిరికి కేను మార్చువలసిందనీ హె మాకోర్లుకి పిటిషన్లు పెట్టాను. అతను 
ఆ "పిటీవషన్‌లు లక్ష్యం చెయ్యకుండానే కేసు విచారించి. 500 వ 
యలు జరిమానా విధించేటట్లు కనబడ్డాడు. అతని కర చూ సే 
శిక్ష కూడా ఏిధించేటట్లు కనబడ్డాడు. నేను అదుగడుగుకీ అడ్డు సేవన 
తగిలించి క మకీ విసిగించాను. అందుచేత రాజమే హీం(దవరం 
జిల్లాకోర్టులో అప్పలు వచ్చింది. ఎవరో సీనియర్‌ సడర్‌ని ఏర్పాటు 
చెసి శేసు సడిసించాను. కాని, కిందికోర్డు తీర్చే nests ఆపై న 
కోర్డుకి అప్పలు చేయించి, అప్పలు "విషయంలో స్వయంగా కృషి 
a ను గెలిపించాను. దాంతో నా పేరు అటువై పుని బాగా పాకింది. 
స్తీ డరీలో మొదటినించీ కూడా స్వతంత్రత చు చూపిస్తూ, సీనియర్లు అనే 
వాళ్ళ నామె లక్ష్య పెట్టకుండా, తొందరగా ప్రాక్సిసు సంపాదించడం 
వల్ల, కోటి ప్లీడర్ల అశహనానికి ప్యాతుద్ది అయ్యాను. తత్సలితంగా 
కోందరు పీ డర్దు నామీద కక్ష కట్టారు కూడాను. దానికి ఏమీ కారణం 
లేదని నా నమ్మకము, అందులో ముఖ్యులు నేతి సోమయాజులు, 
ములుకుట్ల అచ్యుత రామయ్య గార్లు, నేతి సోమయాజులుగారు గవర్న 
మెంటు పీడరు కూడాను. ఆయన నామీద కత సొధించడానికీ ఏ పని 
చెయ్యడానికీ కూడా సందేహించలేదు. 
ఇల్లాగ ప్రాక్తీసు బాగా సాగుతూండగా నేను ఆనాడు రాజ ' 





మా వృత్తి (౮) 


మహేం[దవరం౦ అంతటినీ కలవరపరుస్తూ వున్న మునిసిపల్‌ వ్యవహో 
రాల్లోపడ్డాను. ఒక కేనులో ముద్దాయి తరఫున నేను, ఫిర్యాది తరపున 
ఆయన హాజరయ్యాము. కేసు తాడినాడ వెంకటామయ్య అనే మేజ 
స్ట్రటు దగ్గిర. ఆయన వింతపద్దతి అవలంబించి, వరీలుగా ఉన్ననన్ను, 
సాక్షిగా పిలిపించాడు. నాచేత సాక్ష్యం పుచ్చుకుని తన తరఫున మరి 
కొందరి సాజులచేత నేను చెప్పినదానికి విరుద్దంగా చెప్పించి, అబద్రం 
సాక్ష్యం ఇచ్చినందుకు నామీద (పాసియ్యూషన్‌ కోనం పిటీషన్‌ పెట్టాడు. 
ఒక ప్లీడరు ఇంకొక పీడర్ని ఇలాగ కక్ష సాధించడం చాలా 
అపూర్వమైన విషయం! మేజస్టీ 9టు చాలా ర్ల ప్తపరిస్టితుల్లో సర్షాడు. 
కాని, సోమయాజులుగారు గవర్నమెంటు సృడరుగా తనకి వున్న 
పరువ్వుపతిష్టలు ఉపయోగించి మేజస్రీటుని స్వాధీనపరచురున్నాడు. 
కేసు పై అయింది రాజమహే వాం[ద్రవరం జాయింటు మేజస్టీ 9టుదగ్గిర. 
వెనక లత్మణదాసు కేనులో ఏలూరులో పున్న కెర్షాపీ అప్పటికి రాజ 
మహేర[దకరం సబ్‌ కలెక్టరుగా వచ్చాడు. 

ఇంక అడిగే దేముంది! అందరూ “ఆతనికి నా మీద ఏదో 
కొంచెం ఆగహం ఉండకపోదసీ, నాకు తప్పకుండా శిక్ష పడుతుందనీ" 
అనుకున్నారు, గ్‌ కర్షాప్‌ దగ్గిర స్వయంగా హాజరయ్యాను. ఆ కెర్షాప్‌ 
దగ్గిర నను చూపిన ఉత్కృష్టత ఏమి టంపే__ఆయన నన్ను సే 
ముందుగానే “ఏమండీ! ఈ స. నేను విచారించడానికి ఎమైనా 
అభ్యంతరం వుందా? ఏలూరు సమాచార ంవల్ల మీకు నామీద ఏదై నౌ 
అనుమానం వుందా?” అని ఆడిగాడు. నాకు అల్లాంటి సంకోచం మీ 
లేదనీ, కేసులో విచారణ న్యాయంగా జరుగుతుందనే నమ్మకం నాకు 
వుందనీ చెప్పాను. అపై న ఆయన శేసు విచారించాడు. సోమయాజులు 
గారు తను అల్ల గలిగిన కథ ఆంతా అల్లాడు, కాని కెర్దాప్‌ చివరికి 
నేను నష నని తీర్చు ఇచ్చి, ఇల్త్లాంటి క్‌ కల్పనాయుత మైన 
"కేసు ఎన్నడూ జర గలేదసీ , గవర్నమెంటు ప్లీడరు తన పలుకుబడి 
దుర్వినియోగం చేశాడనీ హార. 


6 


మునిసిపల్‌ రాజకియాలు 


me స్వతం| తంగా కాలక్షేపం చెస్తూ, రెండు చేతులా డబ్బు 
సంపాదిస్తూ పుండ్కే ఆనాటి రాజమహేం(దవరం మునిసిపల్‌ రాజి 
కీయాల్లో పడ్డాను. రాజమహేంద్రవరం మునిసిపాలిటీ ఆంధ్రచేశంలో 
కల్లా పురాతన మెన మునిసిపాలిటీ. దానికి సుమారు 50, 60 చేల రూపా 
ష్‌ ఆదాయం వుండేది. నేను రాజమహేంద్రవరం చదువుకోనం 
వచ్చే రోజులకే మునిసిపల్‌ రాజకీయాలు బాగా జోరుగా వుండేవి. అప్ప 
టికి శ్రీ ఏలూరి లక్ష్మీనరసింహంగారు మునిసిపల్‌ వై ర్‌మన్‌గా వుండే 
వారని ఇదివరకే (వాశాను. అయనకి పూర్వం వుద్యోగస్టులు__అం'పే 
కాలేజీ ప్రొఫెసర్లు రెవిన్యూ పుద్యోగస్థులు ఇ ర్మన్లుగా పుండేవారు, 
ఏలూరి లక్ష్మీనరపింహంగా రే మొదటి నానఫీషి యల్‌ వ్రైర్‌ మన్‌, మునిసి 
పాలిటీలో ఆయన కికీటంలేని రాజులాగ చలామణీ అయ్యాడు. అప్ప 
టిశే సుబ్బారావు పంతులుగారు, ములుకుట్ల అచ్యుత రామయ్యగారు, 
నేతి సోమయాజులుగారు మొదలై నవారు పుర ప్రముఖులై , ఏలూరి లక్ష్మీ 
నరసింహంగారిని ఓడించడానికి అవకాశం వచ్చినస్పుడల్లా ఏదో విధంగా 
(పయత్నిస్తూనే వుండేవారు. ఆయనమీద ఏదో రకరకాల సన్నాగాలు 
పన్నేవారు. సుబ్బారావు పంతులుగారు (ప్రసిద్ధ రాజకీయ నాయకులై 
ఆ తరవాత “ఆం(ధభీష్మ” బిరుదం పొందగలిగారు; కాని, అప్పట్లో 
స్థానిక రాజకీయాల్లో బహులౌక్యులు. తమరు వెనక్రాల వుండి తమ 
ముఖ్యశిష్యులచేత తమాషాగా నాటక మాడించేవారు. ఆయనకి అదొక 
విలాసం. ఇతరులమీద బహూ నేర్చుగా దెబ్బలు తీస్తూ వుండెవారు. 
కౌని, ఏలూరి లక్షీ నరసింహంగారు మాత్రం లొంగెవారు కారు, 
మెరక వీథి తెలగాలు, షాహుకార్లు కొందజూ ఆయనకి సటుగా వుండి 
సుబ్బారావుపంతులు (ప్రభృతులుచేసే ఎత్తులు అన్నీ భగ్నం ' చేసేవారు. i 
లక్షీనరసింహంగారిమీన న5రకాల నిందలు పడ్డాయి. ఆయనకి . శై 








మునిసిపల్‌ రాజకియాలు (౧3 


ట్ర లోలత్వం వుండేది. కాని (పజల సొమ్ము స్య వినియోగం చేను 
కునే మనిషి మాతం కాడు. కాని, చాలాకాలానికి నుద్బారావుపంతులు 
(ప్రభృతులు ఆయనమీద ఎత్తిన దండయా తలకి లొంగిపోయాడు, 
నుద్బారావుసంతులు (ఫభృతులకి వీరేశలింగం పంతులుగారు, ఆయన 
వివేకనర్ల నీస తిక కూడా తోడయ్యాయి. ఏటూరి లవ్ష్మీనరసింహాంగారి 
మీద ఆ షతికలో వ్యంగ్యంగా అనేక చితమెన కథలు (వ్రాసేవారు. 
దానిమీద లక్మీనరసింహంగారు, పరువునష్టం దావా వేశారు. ఆ దావాటో 
జసీఫి రేషన్‌ సీ పెట్టి లడ్ష్మీనర సింహాంగారిని అనేర సాష్వాలతోటీ, సంప 
న్నాలతోటీ దాగా అల్లరి సెట్లారు. అందుచేత, ఆయన నిస్సృహ 
చెంది ఈ రాజకీయాల్లో నిడమర్తి దుర్గయ్యగారిని తనస్తాసే ప్రవేశ 
పెట్టారు. 

దుర్గయ్యగారు చాలాకొలం భు ర్‌మన్‌గా వున్నారు, ఈ మునిసి 
పల్‌ వ్యవహారాల్లో రాయపూడి సుబ్బారాయుడు అనే వైశ్య (ప్రముఖుడు 
ఒకాయన చాలా ఎన్నికలోవాడు. ఆయన ఆపే చదుపుకున్నవాడు 
కాడు. కాని, మునిసిపల్‌ వ్యవహారాల్లో అందెవేసిన చియ్యి, ఎవరు 
మునిసిపల్‌ కొన్సిలరు కావా అన్నా, ఇ ర్మన్‌ కావాలన్నా ఆయన 
సహాయం లేకపోతే అది ఆనంభవ మే! ఆయన చాలా (పతిభావంతు 
డనే చెప్పాలి. దుర్గ్షయ్యగారు ఆయన నహాయంతోపే చాలాకాలం 
ఛి ర్‌మన్‌ చేశారు. ఏలూరి లక్మీనరసింహంగారు కూడా దుర్గ య్యగార్షికి 
అండగా నిలిచి పనిచేశారు. సున్నారావు పంతులుగారు, నేతి సోమ 
యాజులుగారు మొదలయిన వారు కౌన్సిల్లోకి రావడానికి ఎన్నో విధా 
లుగా _పయత్నాలు చేశారు కాని, జయించలేకపోయారు. చివరికి (ప్రభు 
త్వప్ప (పాపకంవల్ల సోమయాజులు, నుబ్బారావు సంతులుగార్ల కౌన్సిల్లో 
నామినేటెన్‌ సభ్యులుగా (ప్రవేశించారు. కాని, దుర్గయ్యగారికి వుండిన 
'మెజారిటీవల్ల వాళ్ళమాట సాగేది కాదు. వాళ్ళు చివరకి విసిగి వేసారి 
రాజీనామాలు ఇచ్చి వేశారు. 

ఈ వ్యవహారాల్లో రాయపూడి సుబ్బారాయుడు బొమ్మల్ని 
ఎక్కించి దింపించేటంత (ప్రతిభాశాలి అని (వ్రాశాను, ఆతనికి ముననబు 





64 నా జీవిత యాత-1 


కోర్టులో చాలా దావాలు వుండేవి. రంగమన్నారు కాలంలో అతను 
నాకు ర్త యింటు అయ్యాడు. అప్పటికి ఆయనకీ దుర్గయ్య గా రికీ ఎకో 
ఆంతశ్శీతలాలు బయలుడే రాయి. బయలుచేరడంలో ఆశ్చర్యం ఏమీ 
లేదు! ఛెర్మన్‌ పదవికి సహాయం చేశారు కనక, పరిపాలనలో కొంచెం 
లోతుగా జోక్యం కలగజేసుకునేవారు. దుర్గయ్యగారివంటి స్వతంత్రుడు 
దానికి అంగీకరించకపోతే సహజంగా తగాదా వచ్చేది. కొనక, అ రాయ 
పూడి సుబ్బారాయుడి దృష్టి నామీద పడింది. అప్పట్లో నాకు ఎల్లాగెనా 
న్‌? పూర్తి రిచేసి ఫస్సు గ్రేడు పాను కావాలని పుండేది. హనుమంత 
రావు నాయుడిగారి సలహా పెని వి. ఏ. పార్టుగా పాను కావడానికి నంక 
ల్పించుకుని ముందు తెలుగుకి హాజరై న రాసి, ఈ ముని 
న్‌. వ్యవహారాల్లో పడి ఆ చదువుకి న స్వ చెస్పవలసివచ్చింది. 

ఆకాలంలో మునిసిపాలిటీకి (పతి సంవత్సరమూ ఎన్నికలు 
జరుగుతూ వుండేవి. థాళీ అయిన ప్రతీస్థానంలో నూ మనుమ్యల్ని 
కూర్చుకుని ఛైర్మన్‌ ఎన్నిక వచ్చేసరికి బలాబలాలు తేల్చుకుంటూ 
_ వుండేవాళ్ళు. సుబ్బారాయుడు (ప్రభృతుల (ప్రోత్సాహంమీద నేను ఎన్ని 
కలకి నిలిచినప్పుడు దుర్గయ్యగారు నన్ను రాకుండా చెయ్యడానికి 
(ప్రయత్నించేవారు. నేను అతి (శ్రమపడి అన్ని ఏర్పాట్లూ చేసుకునే 
సరికి, ఆఖరురోజు ర్మాతి ఆయన తన ఛై ఫై ర్మన్‌ పలుకుబడి అంతా ఉప 
యోగించి వోటర్లని తిప్పివేసేవాడు. నేను మొట్టమొదట ఏ వార్తకి నిల 
బడ్డానో జ్ఞాపకం "లేదు కాని 1806లో ఎన్నికలకి నిలబడినట్లు గురు. 

కొని, అప్పుడు ఓడిపోయాను. 


మళ్ళీ 97, 98 సంవత్సరాల్లో బె ఎలక్షన్‌ లలో అభ్యర్థిగా 
వున్నాను. దుర్గ్షయ్యగారు మొత్తం మూడుసార్లూ “కూడా నన్ను ఓడిం 
చారు. నేను ఏవో ఎన్నికల ఏటీషన్లు వగ రాలు పెడుతూ వుండేవాల్లి. 
వాటిని అన్నిటినీ దర్గయ్యగారు ఎదురుకుంటూ వుండేవారు. దుర్గయ్య 
గారు మొత్తంమీద చాలా (ప్రతిభానంతులు. మేథావులు, సర్వస్వతం 
(తులు. నె నె తికోన్నతీ, పరిపాలనాశ మ ధైర్య a వున్నవారు. మరి 


ఒకరు అయితే సుబ్బారావు పంతులుగారి ఎత్తుల్లో పడి స్టోలు కొట్టవల 





మునిసిపల్‌ రాజకియాలు 05 
సినవారే! ఆయన పరిపాలనలో కూడా చాలా హుందాతనం చూపిం 
చారు. ఆనాటి పాగ్రీకత్త లెంత త్మీవంగా వెళ్ళా యంపే.__(పతికణలు 
చివరికి దుర య్యగారిమీద కూడా అక్రమమైన ఆరోపణలు చేసేవారు. 
దుర్గయ్యగారు నారు (ప్రతికఠ్షిగా పనిచేసినా ఆయన ధైర్యమూ, సమర్థతా 
మొదలయిన సుగుణాలుచూ స్తై నాకు ఆయనయందు అభిమానం 
ఉందేవి. 

నేను 1808 లో కాబోలు మంశఎల్లి నుబ్బారావుగారిమీద పోటీ 
చేసి ఓడిపోయాను. అస్పుడు ఛై ర్మన్‌ పదవిపలకుబడి అంతా విని 
యోగించి, వోటర్షని తిప్పివేసి నా ఎన్ని!కి భంగం కలిగించారు కొనక, 
ఎన్నిక రద్దు చెయ్యవలసిందని నట్‌కలెక్టరుకి పిటీషన్‌ పెటాను. దాని 
మీద సబొకి లెక్షరు దుర్గయ్యగారికి నోటీను వంపించి, కోర్టుకి రప్పించి, 
కుర్చీమీద కూర్చో పెట్టాడు. అప్పుడు నేను ఆ సబ్‌ కలెక్టపతో “ఏముంశీ! 
నేను ఆ పెద్దమనిషిమీద నేరఠ ఆరోపి సే, మీరు ఆయనరి కుర్చీ ఇచ్చి 
కూర్చోబెట్టి, నన్ను దోషారోపణ చెయ్యమనడ౦ం ఏమి నబబుగా ఉంది'” 
అని అడిగాను. అందుమీద సబ్‌కలెక్రరు_ దుర్గయ్యగారికేసి చూసి, 
“దీనికి మీరు ఏమంటారు?” అన్నాడు. ఆ వైన్‌ దుర్గయ్యగారు నిర్భ 
యంగా “నేను కాన్వాసు చేసినమాట నిజమే! ఆ పెద్రమనిఓ వొన్సి 
ల్లోకి రావడానికి ఎంత (పయత్నం చేస్తున్నాడో, రాకుండా చెయ్య 
డానికి వోటర్ని అయిన నాకూ అంత హక్కుంది,” అని వాదించారు. 
నేను ప్రతివాదన చెప్పినా ఆయన చెప్పిన సాహనపద్ధతికి చాలా సంతో 
షించాను, 

సబ్‌ కలెక్టరు ఏమీ కలగజేనుకోలేదు. ఆఖరికి నన్ను 1800లో, 
నాలుగవ వార్డులో కౌన్ఫ్సిలరుగా ఎన్నుకున్నారు, దుర్గ్షయ్యగారిని తిస్పించ 
డానికి (ప్రయత్న చేస్తూ వచ్చిన నుబ్బారావుపంతులుగారు కూడా కొంచెం 
సంతోషించారు. నేను కౌన్సిలర్ని అయినప్పటినించీ (పతి సంవత్సరమూ 
వచ్చిన బై ఎలక్షన్లలో పోటీలు వెట్టి దుర్గయ్యగారి మనుష్యుల్ని ఓడిం 
చాను, య రెండేళ్ళలో దుర్గయ్యగారి పార్తీవ నుష్యుల్ని అందర్నీ 

5 


66 టె బివిత యాూత్ర-] 


ఓడించి,రాయపూడి సుబ్బారాయుడూ నస మో మనుష్యుల్ని రౌన్సిల్లో' 
ప్రవేశ పెట్టగలిగాము. 

1901 వ er దుర్గయ్యగారి ఇైర్మన్‌వదవి ఖాళీ 
అయింది. అప్పుడు స్నేహితులు లంతా నన్ను (ప్రోత్సాహం చేశారు, 
సుబ్బారావు పంతులుగారు దుర్గయ్య గారి పార్పని ఓడించినంతవరకు. 
అంతర్యంలో సంతోషించేవాశే కానీ రను చ ర్మన్‌ అపుతా నంపే 
ఎంతమాత్రమూ ఇషసడే వారు కారు. ఆయన స్వతః య య 
అనీ తమ చెప్పు చేతలలో ఉందననీ నిశ్చయించుకుని వ్యతిరేకంగా 
పనిచేళారు. 

అప్పటికి నా (ప్రాక్టీసు దాగానే వుందెేది. చిన్నప్పుడు నాసహా 
థార్థయ్యా హనుమంతరావు నాయుడుగారి మేనల్లుడూ క సిల్లారినె సెట్టి 
నారాయణరావు ది. ఎ., వి. ఎల్‌. పాసయి హైకోర్టు వ ఆయ్యా డు. 
మేము వుభయులమూ రిజిష్టర్డ పార్ట్నర్‌ షిప్‌ య చేసుకుని 
జాయింటు ప్రాక్రీను ప్రారంగించాము: సెంట్రల్‌ మార్కె టుకి ఎదు 
రుగా వున్న కోకా వెంక సేశ్యరరావుగారి ఇంట్లో మా ప్రస్‌. శిల్లా 
కోర్డు సని అతనూ, మిగతా పని నేనూ హు పుం దేవాళ్ళము. 
మా తమ్ముడు (శ్రీరాములు వీ ఏ. పానయ ఫస్తుగ్రడుకి చదువ్పుకుంటు 
న్నాడు, అతను ఫస్టు గ్రేడు పానయ్యాక కొద్దికాలం నాదగ్గిర ప్రార్తీసు 
చెళాడు. 

ఆ సమయంలోనే కొత్తగా లెటిస్టేటివ్‌ కొన్సిలు ఎన్నికజరిగింది, 
మునిసినల్‌ కౌన్సిలర్లు అంతా వోటర్లు, అర్‌ రోజుల్లో అస్పుడే ఇంగ్లండు 
వెళ్ళి వచ్చిన కసా. పథ్‌ వెంకటాపుగారికీ, సుబ్బారావు సంతులుగారు 
ఏర్పాటుచేసిన కృ త్తివెంటి పష్మేరాజుగారికీ పోటీ జరిగింది. es 
వెంకట్రావుగారు అంతవరకూ బళ్ళారిలో ఫన్నుగేడు పీడరుగా 
వుండేవారు. il ప ! 

అల్తాంటప్పుడు ' “ఇ చెర్మన్‌ ఎవ్వరా?” అనే తర్దనభర్గన వచ్చింది. 
కొందరు దుర్గయ్యగారినే మళ్ళీ వుండమని అడిగారు. కొని, ఆయన | 
తనకి మెజారిటీ లేనప్పుడు అల్లాగ పండడం సబబు కాదని చెప్పి - 





మునిసిపల్‌ రాజకియాలు (7 


నిర్మొహమాటంగా తప్పుకున్నారు. అందులోనూ, ఆయన ఘనత 
ఎక్కడ వుందంపే__ఒకసారి తస్పుకున్నాక మరి ఆ వ చేస్తూన్న 
వాడికి ఇంక అడ్డుపుల్ల వెయ్యరుండా వృంగిగంలోనే! చేసినన్నాళ్ళా 
ఆయన చేశారు. జంక బలం య మెల్లిగా తప్పుకుని ఎదటివాడికి 
పూర్తి అయిన అవకాశం ఇచ్చి పళారు. నిజానికీ (ప్రజాస్వామిక సంస్త 
లలో ఇల్లాంటి పద్దతి అనలంనించడం చాలా (పశంసనీయ మైన 
విషయము. 

దుర్గ్ణయ్యగారు, తరవాత నా మీద పిటీషన్లు వగై రాలు ఇచ్చిన 
రోజులలో కాని, లేని పోని కేసులు పెటు కాలంలోగాని, ఎప్పుడూ 
ఏపిధమమున జోక్యమూ కలిగించురో లేదు. అందుకు ఆయన అంటీ 
నారు చాలా గొరవం, 

దుర్గయ్యగారు పుండనప్పుడు మళ్ళీ ఏలూరి లమ్మీనరసింహం 
గారు ఛె ఛైర్మన్‌ సనికి తయారయ్యారు. “నేను కదా ఇంత 
కాలం సహాయం చేశాను. ఆయన పుంగకపోతే, మళ్ళీ నే నెందు 
కుండకూడదు!” అని ఆయన వాదన. కాని నేను ఆయనతో, “మీ 
మీద ఎన్నో కెనులు ఇదివరకే వ్యాపించి వున్నాయి. పెగా, మీక 
చాలామంది శ్మతువులు ఏర్పడ్డారు; మీరు నాకు చిన్నప్పుడు ఆధ్యాస 
కులు కూడాను. ఆ గౌరవంచేత మీరు తప్పుకోవడం చాలా మంచి 
దండి!” అని సలహా ఇచ్చాను. ఆయనకి మనస్సులో కొంచెం కష్టం 
కలిగింది. కాని, ఎదట కా దనలేకపోయారు. ఆయితే, నా నలహో 
మాత్రం రుచించలేదు. అయినా తమకి నా నహాయం లేనిదే ఆ పదవి 
లభించే అవకాశం లేదని కూడా (గ్రహించారు, 

అందుచేత, ఒక పెద్దఎత్తు ఎత్తారు. లక్షీనరసింహంగారు 
కూడా ఎత్తు పైయెత్తు వెయ్యడంలో సుబ్బారావు పంతులుగారికి గీసి 
పోయేవారు కారు. నెమ్మదిగా స్తానిక సబ్‌ కలెక్టరు యస్‌. వి. యస్‌. 
రెస్‌ అనే ఆయన దగ్గిరికి వెళ్ళ ఆయన్ని ఇ ఛైర్మన్‌ పదవికి అభ్యర్థిగా 


న రైస్‌ స్‌ పభుత్వోద్యోగ కనక వుద్యోగస్టు లంతా నోట్లు 


ఇస్తార నీ, వర్తకులు మొదలై నవాళ్ళు వ్యతిరేకంగా వుండరనీ, నాబోటి | 


| 
. 





68 నా జీవిత యా(త్ర-] 


ప్రీడరులు కూడా సవ్‌కలెక్షరుకి వ్యతిరేకంగా పనిచెయ్యలేరనీ, అందు 
చేత విజయం నిశ్సయమనీ చెప్పి దాగా పురి ఎక్కించారు. పభుతో గ 
ద్యోగంతోబాటు (ప్రజల (పాతినిధ్యం కూడా లభిస్తే ఆయనకి ఎక్కువ 
గౌరవంగా వుంటుందని హెచ్చరిక చేశారు. నతో రై స టోలా 
కొట్టాడు. కాటో లం పే కాటోలనుకుని కాన్వాసింగు [ప్రార ంథించాడు. 


అప్పటికి దుర్గయ్యగారి ఇ ఇ ఛి ర్మన్‌ గిరీ ము అ యపోవషంచేత 
సవ్‌కలెక్ష ర తాత్కాలికాధ్యతుడు. న్‌ నా అభిప్రాయం కనుక్కోడా 
నికి మునిసిపల్‌ "స్మెకటరీ దామరాజు బసవరాజుని నా దగ్గిరికి పంసిం 
చాడు. ఆయనవచ్చి న న్నడిగినప్పుడు సను సా సృహమాటంగా నా 
వో టివ్వను సరిగదా! నా కంఠంలో (పాణం వున్నంతవరకు ఆయన 
కాకుండా నా సర్వశ కులూ వినియోగిస్తాను. ఇది వుద్యోగులు కాని 
వాళ్ళకోనం ఏర్పడిన పదవి అయి వుండగా, తను ఇందునోకి రావడం 
అ(పశ స్త మని నా మాటగా ey అని చెప్పాను. బహుళ; 
ఆయన ఆ మాటలు రై స్‌తో చెసే బృ వుంటాడు. 

ఇక మా వర్మన్‌ అభ్యర్థి నిర్ణయంలో నా విషయం మొదట 
చర్చకి వచ్చింది. నా వయస్సు అప్పటికి సుమారు 27, 28 సంవత్స 
రాలు మాత్రమే. నాకు అంత చిన్న నయస్సులో చ పైర్మన్‌ పదవికి. 
తొందరపడకూడ దనిసించింది. దాంతోబాటు నాకి కిప్పుడు స్ఫురణకి 
రాని ఎన్నో కారణాలు తోడయ్యాయి. 


అప్పటికి కొద్దికాలం కిందట మోచర్ల రామదం(దరావు సంతులు 
గారు (తరవాత సర్‌) వ్‌ ఏ వీ ఎట్‌, పొసయి సుబ్బారావు సంతులు 
గారి దగ్గిర జూనియర్‌ గా ప్రవేశించారు. ఆయన అక్షరాలా పంతులుగారి 
గమ్యుడే. "వేషంలో కూడా నరీగా అల్లాగే పుండేవాడు. ఆఖరికి చేతికర్ర 
కూడా అల్లాగే పట్టుకు నేవాడు. సుబ్బారావు పంతులుగారి సలుకుబడివల్ల 
ఆయన కూడా 'మునిసిపాలిటీలో నామినేటెడ్‌ కౌన్సిలరుగా చేరాడు. 
మేము ఆయన్ని ఛి చైర్మన్‌గా పెట్టడానికి సంకల్పించాము, ఈ నిశ్చయం 
ఏలూరి లక్ష్మీ నరసింహంగారికి మరింత క్షం కలిగించింది. వా _స్తవానికీ 
లక్ష్మీనరసింహగారికీ సుచ్బారావుపంతులుగారి కే పార్టీ. లక్ష్మీనరసింహం 





మునిసిపల్‌ రాజకీయాలు 69 


గారికి నేను వుండడమో, లేక ఆయన ఉండడమో అంతేగాని తనకి 
(పత్యత (ప్రతికదీ అయిన పంతులుగారి రిష్యుణ్ణి ఈ పదవి కెక్కించడం 
ఎంత మా(తమూ ఇష్టం లేదు. లభ్మీనరసిం హంగారు ఆ కారణంచేత 
కూడా రై నుని జాగా ఏగసనతో కారు 

రెసు కౌన్వాసింగు చాలా దబిలమైనది, అప్పటికి ఇన్‌ కంటాక్కు 
అధికారం సట్‌ కలెక్షరుదే కనక, ఆలపాటి. భాసన్కరరామయ్యగారు, 
మారడుగుల వెంకటరత్నంగారు మొదల మిన వై శ్యసభ్యులంతా హ్‌ 
లమూ భయం చేత cl సుకి అనుకూలంగా మె త్తి దిద్దార ర స్‌నామి 
నేషను, మోచర్ల నామీనేషను కలెక్షరుదగ్గిక దాఖ “అయ్యాయి: ఎప్పు 
డైతే బనవరాజుగారు నా దగ్గిరికి వచ్చి రై స్‌ ఆలోచన నాతో ఇప్పారో, 
. ఎప్పుడైతే షాహుకార్లు మె గ్రబడుతున్నారో అప్పుడ నేను రామచంద్ర 
రావు పంతులుగారితో జాగర్తగా పుండమనీ, ఒకసార్తి రె సని చూడ 
మనీ చెప్పాను. 

దానిమీద రామచందరావుగారు ఆయన్ని చూడడానికి ఇంటికి 
వెళ్ళగా రై రెస్‌ ఆయన్ని చూడనని కబురు పంపించాడు. రామనం(ద 
రావుగారు  నిన్పరిహతో తిరిగి వెనక్కి వచ్చేశారు. మరి రెండు రోజు 
లుకి మునిసిపల్‌ కౌన్సిలు మీటింగు జరిగింది. ఆ మీటింగుకి మా పార్టీ 
పూర్తిగా హాజరై మునిసిపల్‌, కం(టాక్టు వ్యవహారాలని గురించి కొన్ని 
విషయాలు సేకరించి, వాటినన్నిటినీ "టక సీలు వేసిన కవరులో పెట్టి, 
రె స్‌ని (ప్రశ్నలు వెయ్యడం లంకించుకుంది: మెము ఓవర్సీరుని పిలి 
పించి సమాధానాలు చెప్పించమన్నాము! చాలావరకు చర్చ అయ్యాక 
రైస్‌ నన్ను ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడ మని కో రాడు. 

నెను సరేనని. ఆ మర్నాడు రెస్‌ స్‌ తి! వెళ్లాను. ఆయనకి 
ఛైర్యన్‌ అభ్యర్థిత్వాన్ని గురించి గట్టిగా చెప్పాను. " రిప్పన్న్‌పభువు 
చేసిన ఈ మునిసిపల్‌ ఆక్టు ఉద్దేశం ఉద్యోగన్థులు పరిపాలన చెయ్యడం 
కాదనీ తను పోటీ చెయ్యకూడదనీ, ఇదంతా ఏలూరి లక్ష్మీనరసింహం 
గారి (ప్రోత్సాహమసీ, “కాదు కూడ'దని నిలబడితే మా పార్టీ బలంగా 
నిలదిడి ఓడిసామనీ చెప్పాను. రైస్‌ విషయం అంతా సమ్మ గంగా 


క 





నా పరక 
: 


70 నా జీవిత య యమాత-] 


(గ్రహించి “పకాశంగారూ! నేను ఏలూరి లర్న్మీనర సింహంగారి 
మాయ మంతంలో పడను. రేపు రామచం(దరావుగారిని ఒకసారి 
పంపించండి! క లక్షరుకి నా నామినేషన్‌ ఉపసంహరించుకునే ఉ తరం 
(వాసి ఇసాను, ” అన్నాడు. 

మర్నాడు రామచంద్రరావు ఆయనదగ్గిరికి వెళ్ళి, ఉ తరం 
తీసుకున్నాడు. రామచం(దరావుపంతులుగారు స్రోట్రీ లేకుండా ఛే ర్మన్‌ 
అయ్యారు. 

రామచం[ద్రరావుసంతులుగారు నుబ్బారావుపంతులుగారి వరవడి 
దాటనివాడని ఇదివరకే (వ్రాశాను, ఆయన ఆ జన్మాంతమూ వదలని అ 
తలపాగా, ఆ నడికట్టూ, ఆ బుజంమీదా కరా నాకు ఇప్పటికీ కూడా 
కళ్ళకి కట్టినట్టున్నాయి. ఆయన సహజంగా శుద్ద మితవాది. దానికితోడు 
న్యాపతివోరి గురుత్వం. రామచం(ద్రరావుగారి వనచర ర్య ఆశ్చర్యంగా 
వుండేది, తెల్ల వారి లేస్తూనే ఆయన కర బుజాన వేసుకుని ముందు 
(గామమునసబు కోటీశ్వరరావుగారిని పలకరించి వెళ్లేవాడు. తరవాత 
తాసిల్దార్‌ ఇంటిమీదుగా వెళ్ళి, ఆయన్ని సలకరించేవాడు. ఒకసారి నన్‌ 
కలెక్టరు శిరసాదారు రామభ్యద్రుడుగారిని పలకరించేవాడు. మొత్రంమీద 
ఉద్యోగస్టుల (పాపకంకోసం తికమకలు పడుతూ వుండెవాడు. 

Mss అ ర్మన్‌ అయిన తరవాత (ప్రజల అసం 
తృ ప్రి పిక ఆగహోనిర్‌ీ పొత్తులు కావడానికి ఎంతో కాలం వట్రలేదు, 
ఆయన కలల ఎక్కువగా ఉద్యోగస్థుల సలహాలు అనుసరించే 
పోయువారు. కాని, (ప్రజల అవసరాలు అపగాహన చేసుకుని సంతృప్తి 
పరచలేక పోయేవారు. (పతి విషయమూ ముందు కలెక్టరుతో సంప్రదించి 
ఆయనకి ఇష్టమైతేనే ముందు అడుగు వేసే సేవారుగాని, (పజల అవనరం 
(గహించలేకపోయేవారు. స్‌ పార్టి వాళ్ళు నిస్సృహ చెంది, “ఆ 
పక్షంలో రై స్‌నే పెట్టుకో oe) అని నాతో చెప్పేవారు 
ఆయన ఏ 'విధమైన క్రొ _త్తపద్దతులూ (ప్రవేళ పెట్టలేకపోయారు. చివరికి 
(పజలకీ, ఆయనకీ కూడా ఆవిషయంలో వినుగు కలిగింది. 


ఇల్లా వుండగా, అప్పట్లో లెబి'సే స్పెటివ్‌ శ్రౌన్సిల్‌ కి తెలుగుజిల్లా | 





మునిసిపల్‌ రాజకీయాలు 71 


కొక ay al వ ఆ స్థానానికి ఆ రోజులోనే ఇం గ్రండునించి 
తిక5గి వవ బవ రీల్‌" Sas చేస్తూన్న 5 వ. వెంక బాపుగారు 
పోటీ చేశారు. కాకినాడలో స్తీ డరీ చేస్తూన్న కృ డివెంటి సృరాజుగారు 
కూడా ఆ న్రానానికి నిలబడ్దావ. ఆయన సుచ్చారావుపంతులుగారి అభ్యర్తి- 
హతం. వెంకటావుగారు అప్పుడే విదెశాలనించి తిరిగి వచ్చారని 
(వ్రాశాను. 

ఆ కాలంలో అల్లాంటి మనుమ్యలమీద మోజు ఎక్కు వగా 
వుండడంచేత నే నాయనకి అనుకూలంగా పనిచేయడానికి నిశ్చ 
యించాను. అందుచేత న. నామీద విపరీత మైన 
ఆగ్రహం కలిగింది. కృ త్తివెంటి 'ష్మేర్రాజుగారు. నాకు క్‌ గొప్పో 
బం మ వర్షంలో వాడై నప్పటికీ, నేను రాజమశే హీంద్రవరరిలోనే రొరుండా 
ఇతర (గామాలకి కూడా వెళ్ళి, వెంక్నటావుగారి తరఫున (ప్రచారం 
చేశాను, వెంకట్రాపుగారు గెలిచారు. కృ త్రివెంటి షెర్రాజుగారు ఓడి 
పోవడంతోనే సున్బారావుసంతులుగారు నన్ను ఏవిధంగానూ గూడా 
పెకి రానియ్యనని శపథం పట్టారు. 

రామచంగద్రరావుగారు రెండు సంవత్సరాలు మునిసిపొలిటీని 
పరిపాలించారు. ఆ తరవాత మళ్ళీ ఇ ర్మన్‌ ఎన్నిక అం శః 
రెండు సంవత్సరాల్లో నూ ములుకుట్ల అచ్యుత రామయ్యగార . ["న్సిల్లో 
(ప్రవేశించారు. 1901 వ సంవత్సరంలో ఇర్మన్‌ ఎన్నిక. అప్పుడు 
మార్కు. హంటరు మెంబరు. 

. టి. శ్రీనివాసయ్యంగారి తమ్ముడైన ఆరాముదయ్యంగారు 
కూడా ఒక నధ్యుడు. ఆయన ఆలపాటి థభాన్మ్క-ర రామయ్యగారితో 
కలిసి కలస వ్యాపారం చేస్తూ, మొట్ట మొదట రంసస్ప క కోత మిల్లు పెట్టి 
నడిపించాడు. ఆయన నా పార్టీకి సంబంధించినవాడే, అంతసక హా 
సుబ్బారావుసంతులుగారి వెనక వుండి ఓడిపోతూవచ్చిన కనప ర్తి 
(శ్రీరాములుగారు మా పార్టీలో చేరి నాతోబాటు కౌన్సిలర్‌ అయ్యారు. 


రాయపూడీ సుబ్బారాయుడు నంగతి చెప్పనే అక్కరలేదు కదా! నామి 


నేచెడ్‌ సభ్యుల్లో కూడా చాలామంది నాకు నహాయకులుగా వుండేవారు. 


re టె TI లాలా. ఓ శో / 


వమమపడమదనద ఓ నము 


వ మున 


హ్‌ f నా p lng ae క 
స sD Te se 





72 నా జీవిత యా త్ర] 


పిళ్ళారిసెట్లి నారాయణరావు నాయుడుగారు కూడా రౌన్సిలరయ్యారు. 

కొన్సిల్లో బజులుల్లా సాహేబు సోదరుడు అజుముల్లా అనీ ఒక 
అతనువుండేవాడు. అతను అసిస్టెంటు ఇన స్పర్ష “వ్‌ ఆస్‌ నూ; ప్రార్బుగా 
పనిచేస్తూ వుండేవాడు. చాలా “న్వతం తుడు. ఈ నాటి నామినే పెగ్‌ 
మనుషుల్లాగ ఒట్టి డిటోగాడు కాడు. వెనక రె స్‌ రామచం దరావుగారి 
మీద పోటీ చెయ్యదలుచుకున్న ప్పుడు కూడా అతను ఉద్యోగేతరుల 
తరఫునే నిలబడ్డాడు. 

మే 'శ్రంమీద మా పార్సీ చాలా బలంగానే ము మోద ర్త 
రామచం(ద్రరావుగారు హ్రషలత తామే తప్పుకున్నారు. ా పార్ట 
వారంతా నన్ను అభ్యర్థి గా నిర్ణయించారు. ఏ అక. 
నా మీద తీవ్రమైన కట కట్టారని ఇదివరకే (వాశాను. ఆయన నేను 


పై కన్‌ కాకూడదని బహ Ri పట్టుపట్టారు అస్పట్లో ఉద్యోగన్లు 
క అయన పర్షాన్ని వుండేవారు, ప రోజుల్లో "హిమ్నెట్‌' అనే 
ఆంగ్లో ఇండియన్‌ టిల్లాజిద్దిగా వుండేవాడు. ఆయన ఉదో పగను అందరి 
తోటీ నా మీద — a ప్పేవాడు. వాళ్ళకి నామీద బాగా అనిష్టం 
కలిగేటట్లు చేసేవా 

అయితే a సమీపించేనరికి, మార్కుహంటరు మొద 
లయిన ఉద్యోగస్టు లంతా నాకు అనుకూలం అయ్యారు. అప్పుడు 
సుబ్బారావుపంీలుగారు ములుకుట ట్ల అచ్యుతరామయ్యగారిని లేవదీళారు. 
పంతులుగారు చివరిదాకా నాకు సహాయం చేసానన్న సబ్‌ కలెక్టరు 
విస్‌సీ, హంటర్‌నీ కూడా, జిల్లాజడ్డిచేత చెప్ఫించి, నాకు (వతికూలంగా 
తయారు చేశారు. ఇన్‌కంటాక్సు బూచిని చూపించి, నాకు అనుకూ 
లంగా వుండే వైశ్య పముఖుల్ని కూడా బెదిరించడానికి (సయశ్నిం 
చారు. రాయపూడి సుబ్బారాయుడు అప్పులతో బాధపడుతూ వుండే, 
వాడు, అతనికి అప్పు ఇస్తామని కూడా ఆశ పెట్టారు. కొని, సని జరగ 
లేదు. నన్ను ఓడించగలమనే fe ధైర్యంతో బ్యాలటురూ పెట్టించారు, 


కాని, చివరికి ఎంత చేసినా అనలు మాడ్కూహంటరు సబ్‌'కలెక్షరు 
మీటింగుకి రానేలేదు. 





మునిసిపల్‌ రాజకీయాలు 73 

ఏమెతేనేమి! మ నేను హై 
అచ్యుతరామయ్యకి రెంతొ మూడో వోట్లు వచ్చినట్లు జై స్థనం. ఎన్నిక 
అయిన తరవాత అచ్యుతరామయ్య ఏదో ఎలెక్షన్‌ పిటి స దాఖలు 
చేశాడు. అందులో అతను తప్ప రెండోవాడెపడూ దన్కతు పెటలేదు. 
అప్పటినించీ సుబ్బారావుసంతులు (పభ్బితులు నౌ ఎన్నిక నిల్‌ 
కాకుండా చేయించడానికి ఎంత (ప్రయత్నం చెయ్యాలో అంతా చేశారు. 
చాలా అశ్చర్యకరములూ, అపూర్వములూ అయిన పద్దతులన్నీ 
అవలంబించారు. నాకు వయస్సు తర్కువనీ, ఆస్తి లేదనీ, మునిసిపల్‌ 
సొమ్ము దుర్వినియోగం చేస్తాననీ, మనుష్యుల్ని హడలు గొపేస్తా 
ననీ, చాలా స్వత ౦(తుజ్ది అసీ, గవర్న మెంటుకి వ్యతిరెకుడ్లి అనీ (వాసి 
పిటీషన్లు ఇచ్చారు. కలెక్షరుతో చాడీలు చెప్పారు. హమ్నెట్‌ ద్వారా 
మునిసిపాలికీల మెంబరై న ug ఫోర్‌ొబ్బుతో అనేకమైన చాడీలు చెప్పారు. 
అచ్యుతరామయ్య, శె. వి. ఆెస్టినాయడుగార్ల దొంగసంత రాలతో 
ఆకాశరామన్న ఆర్తీలు ఇప్పించారు. నేను కోలాచలం వెంక టాపుగారి 
ఎన్ని కసందర్భం లో కాసులు వంచి? పెట్టి నభ్యుల్ని మోనం చేశానన్నారు. 

ఈ విధంగా నేను (వడా పతినిధులచేత ఎన్నుకోబడ ఎన్నిక 
మూడు మాసాలపాటు గెజెట్‌ కాకుండా చెయ్యగలిగారు. ఆ రోజుల్లో 
ఎన్నిక గెజెట్‌ కాకపోతే ఇ ర్మన్‌ చార్తీ పుచ్చుకోవడానికి పీలులేదు. 
నేను “ఎవరెన్ని చే -స్రేమా(తం ఏముంది? క్రమంగా జరిగిన ఎన్నిక 
ఎవరు రద్దు చేసా, ర్రనే మామూలు దీమాతో వుండేవాణ్జి. 

ఇంతలో గవర్నరు ఆంప్టల్‌ రాజమహీా హీం(దవరం వచ్చాడు. 
అప్పుడు తాత్కాలికంగా ఛెర్మన్‌ అయిన విస్‌ తన అధికారం కూర్మా 
వెంకటరెడ్డి నాయుడుగారికి ఇచ్చి ఆయనచేత కౌన్సిలు అడ్రస్‌ 
చదివించాడు. గవర్నరు వచ్చినప్పుడు నన్ను ఇ ర్కన్‌ ఎలెకుగా రాడా 
పరిచయం చెయ్యలేదు. తరవాత, నామీద గవర్న మెంటుకి పంపబడిన 
పిటీష ను అన్నీ విచారణకీ వచ్చాయి. సామాన్యంగా ఈ పిటీషన ను 
గవర్న మెంటు మెంబరు కలెక్షరుకీ, కలెక్టరు సబ్‌కలెక్టరుకీ, ఆయన 
తహసిల్లారుకీ, అతను (గామమునసబుకీ 'సంపించి, ఆచోకీ తియ్యడం 


74 నా జీవిత యాత్ర] 


మామూలు, నేను ఏమైనాసరే దీనిఅంతం కనుకో_వాలని అనుకున్నాను, 

ఈ సందర్భంలో సుబ్బారావుపంతులుగారు స్వయంగా కదల 
డమే కాకుండా డిసెంబరులో హేమ్మెట్‌ ని ఫోర్‌ బ్బుదగిరికి పంపించారు, 
అప్పుడు సబ్‌ క లెక్షరు విస్‌. అతను నా స్వతంతప్ప 'పోకడలకి కొంత 
కటకట పడినా అవత పిటీషనులలో బలం లేదని తెలుసుకున్నాడు, 
గవర్న మెంటుకి పంపబడిన పిటీషన్‌ విచారజకి వచ్చినప్పుడు దస్కద్దా 
రులు తప్పితే మరో మనిషి ఎవడూ కనబడలేదు. 

"ములుకుట్ల అచ్యుతరామయ్యగారు. ఉల్లితోటలో వుండే ఆకు 
నూరి రంగారావునాయుడుగారి దగ్గిరికి వెళ్ళి ఆయన (ప్రమళ్తులై వుండగా 
వట్టి తెల్ల కాగితంమీద దన్క_త్‌ చీయంతాడు ఆ సంగతి తెలిసి వెంటనే 
కలెక్షరుకి "చల్మిగ్రాము ఇప్పించాను. అధికారం 5 కోసమూ, దానికి సంబం 
ధించిన కక్ష సాధించడానికీ, ఎంత ఏద్యావంతు లై నా ఏరీతిగా పతన 
నువుతారో తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. చినరికి కలెక్షరు 
కూడా పిటషన్నలో సంగతులు బుజువు కాలేదనీ, అయినప్పటికీ తన 
వాకబువల్ల నేను (ప్రభుత్వానికి చాలా (ప్రతికూలుడననీ, స్వశం్యతుడననీ ' 
తెలిసిందసీ, అందుచేత గెజెట్‌ చెయ్యకూడదనీ (వాసి పంపించాడు, 

ఈలోగా నేను మద్రాసులో ఫోల్‌బ్బుని చూశాను, ఆయన 
దర్శనం అవడమే [బహ్మాండం అయింది. పది పదిహేను రోజులు 
ఇంటికి వెడితే ఇంట్లో ఉండగానే ఇంటిదగ్గిన లేరని జవాబు వచ్చేది, 
చివరికి నాకు ప్రాణం విసిగింది. కార్డు వెనకాల “15 రోజులనించి | 
రొజా దర్శనం కోనర ప్రయత్ని స్తున్నాననీ, దర్శనం ఇచ్చేదీ, లేనిదీ | 
నిర్దిష్టంగా తెలియపగ చమసీ” (వ్రాసి నరపంతపొనుు తాసిమిద్‌ అతను | 
న. మన్నించమనీ, ఆ సాయంత్రమే కూనూరు పోవడానికి | 
సామాను సరుకుంటున్నాననీ, తిరిగి మద్రాసు వచ్చాక తప్పక చూస్తా 
సని జల (వాశాడు. | 

ఆయన కూనూరునించి తిరిగి వచ్చాక న నాయన్ని చూశాను. . 
అది డిసెంబరునెలలో అని నా జ్ఞాపకం. సుబ్బారావు సంతులుగారీ + : 
ప్రోత్సాహం పైని హేమ్నెట్‌ కాడా డిసెంబరులో (ప్రత్యేకంగా | 





వగా య 


మునిసిపల్‌ రాజకీయాలు 75 


కూనూరు వెళ్ళిండి. ఆ కాలంలోనే అనుకుంటాను. 'హమ్నెటూ, 
స ర్వూసై సపరంబూరువరకూ కలిసే (ప్రయాణం చళారనీ, ఆలోగా 
ఈ విషయమే మాట్లాడుకున్నార నీ నారు తెలిసింది. ఉభయులూ 
కూనూరులోకాడా ఈ విషయమే (ప్రసావన చేసుకున్నట్లు ఫోల్‌బ్బు, 
వేసిన [పశ్నలనిబటి నాకు బాగా నిర్దారణ అయింది, ఫోర్‌బ్సు మ్మదాసు 
చేరాక నే నాయన్ని చూశాను. ఇంతకాల మయ్యాక నారు జ్ఞాపకం 
పున్నంతవరకూ మా సంభాషణ వివరినాను. 

ఆయన నన్ను, “మీకు వల్లు లేదుట కదా” అని అడిగాడు. 
వను “లేదు._ఇ రన్‌ పనికి ఇల్లు ఎందుకుండాలి? రాజమహేంద్ర 
వరానికి (ఫా'పెనర్‌ వుద్యోగం చెయ్యడానికి వచ్చిన (ప్రతి అలాయిదా 
మనిషీ ఇరన్‌ ఉద్యోగం చెయ్యగా నే సందుకు చియ్యుకూదదూ? 
ఇంటి సంగ తెందుకు?” అని అడిగాను. దాంతో ఆయన తెల్లబోయాడు, 
తరవాత నేను రాజమహేంద్రవరం పరిస్టితులన్నీ వివరించాను. “రిప్పన్‌ 
ప్రభువు పరిపాలన _పజలవళం చెయ్యడానికి మునిసిపల్‌చట౦ నిర్మి సే, 
సరిపాలనకి సంబంధంలేని కొరణాలు సెటుగుని గెణెట్‌ బయ్యుకుండొ 
వుండడం ఎక్కడైనా ఉందా? ఇల్లాంటి చారుణం ఎప్పుడైనా 
విన్నారా?” అని అడిగాను. ఆ తరవాత, “జీతం భత్యం లేని ఈ సనిగి 
యింత అభ్యంతరం ఎమిటి?” అని కూడా ఆడిగాను. దానికీ ఆయన 
సమాధానం చెప్పకనే, “నాకు వచ్చిన పిటీషన్‌ నంగతి మీకు ఎల్లా తెలి 
సింది” అన్నాడు. నేను “మీ పిటీషన్‌ నంగతి రాజమండ్రీలో వున్న 
ముసలమ్మ లంతా నడిబజా సల్లో చెప్పుకుంటున్నా,” రని చెప్పాను, 
ఆయన “ఎందుచేత?” అని అడిగాడు. “ఊరికల్లా (పథము పొరుదై న 
వ్యకిమీద ఈర్హ్యాళు వులు వాసే కాగితం విచారణ చెయ్యడానికి 
మామూలు ఉద్యోగస్టులకి సంపితే తెలియక ఏమి అవుతుంది! నా 
ఆర్ష తని గురించి రిపోర్టు చెయ్యడం (గామమునసబా?' అని ఆగాను 

అందుకు ఆయన ఉలక్కు_౦డా సలక్కు_౦డా ఊరుకున్నాడు. 
అపైన కోలాచలం వెంకటావు ఎన్నికల్లో కాసుల నంగతి ఆడిగాడు. 
నేను దానికి కూడా తగిన జవాబు చెప్పి, నా యిష్టంవచ్చిన అభ్యర్థికి 


76 నా జీవిత యాత్ర] 


పనిచెయ్యడంలో తప్పేమిటి?” అని అడిగాను. చివరికి, “ఆకుకీ 
పోకకీ అందని కబుర మీద ఆధారవడి, న్యాయపరీక్షకి నిలబదోని కథలు 
ఆధారంచేనుకుని, కొసం కంగా జరిగిన ఎన్నిక రస్తుచెయ్యడానికి మీకు 
ఏమి అధికారం ఉన్న?” దని కూడా అడిగాను. ఆ సంభాషణలో 
ఉథయులమఘూ చురుగ్గానే మాట్లాడుకున్నాము. చివరికి ఆయన, *సరే 
జాగ త్తగా చూసా” నన్నాడు. 

ఆ తరవాత గవర్నరుగా ఉన్న ఆంప్ర్‌ ని కూడా చూశాను, 
ఆయనతో విషయాలన్నీ చెప్పాను. చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయి 

“పకాశంగారూ! క్రతు చెప్పిన విషయాల్నిబట్టి చూ స్తే, నా (ప్రభుత్వం 
హ్స్‌ ఎన్నిక రద్దుచె సటంత గుంగా పుండదు త క అయినా, 
అది నాకు సంబందిరలేనద్‌ నేను కలగిజేసుకునేదీ కాదు. ఫోర్‌ బ్బు 
జాగ త్తగానే చూసా శనుకుంటాను. అయినా, అంతగా విషమి స్తే 
చూద్దాం లెండి!” అన్నాడు. 

ఈలోగానే రాజమహేంద్రవరంలో సంతులుగారి వర్గం నా 
ఎన్నిక రద్రయిపోయిం దని పుకారు పుట్టించారు. 

ఫోర్సు వెంటనే కాగితాలు తెప్పించి, కలెక్షరు రిపోర్టు చూసి, 
నాతో మాట్లాడిన మాటలు మనస్సులో వుంచుకుని, వెంటనే ఇల్లాగ 
ఆర్హరు పాస్‌ చేశాడు. “He 13 certainly a troublesome 
man. But we cannot avoid him. Gazette 
his name.” దాని మీద నా పేరు గెజెట్‌ అయి నేను ఛార్జీ పుచ్చు 
కున్నాను, 

ఈ ఇ ఛైర్మన్‌ ఎన్నిక అయిన తరవాత సుబ్బారావుపంతులుగారు, 
ములుకుట ట్ల అచ్యుతరామయ్యగారు, సోమయాజులుగారు మొదలయినవాళ్లు ( 
నా మీద "మరింత పట్టుదల వపొం౦ంచారు. కాని, మునిసిపల్‌ వ్యవహారాల్లో ' 
నాజోలికి రాలేక పోయేవారు. నేను మునిసిపల్‌ పని శ క్రి వంచన తేకుండా 
జాగ త్ర తగా చేసేవాణి. పొన్గున్నే 6 గంటలకే గుబ్దంమీద బయలుదేరి. . 
ఊరు నాలపదహాలలూ తిరిని చూసే వాణ్ణి, అప్పటి కంత ఊరులేదు సరి 
గదా, దాని కనుగుణంగానే ఉద్యోగస్తులు. కూడా ఎంతోమంది వుండేవారు 








మునిసిపల్‌ రాజకీయాలు 77 


కారు. అస్పటికి గోదావరికి కట్టలేదు. అయినా జనం న్నానపు రేవులు 
పాడు చెయ్యకుండా కొంత కాలం హోం బందోబస్తు పర్చాటు చేయిం 
చాను, గట్టు నా కాలంలో పసదకపోయిన్నా గోదావరికి ఓర గట్టు స్పండా 
లనీ, దాన్ని సాగనుగా వుంచాలనీ ఒక అధి పాయం (ప్రచార, ౦చేసి ఆ 
సిద్దాంతాన్ని కూడా అంగీకరింపచేశాను. మునిసిపల్‌ పరిపాలన కొంత 
కాలం ఎవ్వరి శ స్రీ లేకుండా సాగిపోయింది. 

కాని కొంతకాలానికి రాయపూడి సుబ్బారాయుడుకీ, నాకూ 
కం(ట్రాకుల విషయంలో తగాదా వచ్చింది. ఆతను చిరకాలంనించి ఈ 
కౌన్సిల్లో వుండి, ఎన్నికలలో కిందా మీదా సడుతూ వుండనంచేత, 
కొందరి యెడల (ప్రత్యేకాధిమానం చూపించేవాడు. నాకా నంబంధా 
లేమీ లేకుండా ఒక పద్ధతిని ఫోకఫోలే కష్టంగా వుండేవి. అ తేకాదు, 
అతను చెప్పిన ట్లల్లా చెయ్యకపోతే అతనికి బాధగా వృుందేది. అతను 
“దుర్షయ్యగారిని 'ఒదులుకుని, నిన్ను తిచ్చి పెట్టుకున్నందు కొ ఈ గోడన 
అంతా?” అంటూ బాధసడేవాడు. నేను నిర్మొహమాటంగా, “అబ్బాయి! 
నువ్వు చేసిన సహాయానికి సంతోషమే, కాని ఈ నాలుగు రోజులూ 
నా స్వాత౦(త్యానికీ భంగం రాకుండా నన్ను ఈ వుద్యోగం చెయ్య 
నియ్యి!” అని చెప్పాను, 

ఇల్లా వుండగా, ప్రతికనులు నాకు ఇ ఇ ర్మన్‌ ఎలక్షనులో 
సహాయం చేసిన వాళ్ళమీద ఏదో ఒక తంటా తెచ్చి కక్ష సాధించడానికి 
పూనుకున్నారు. ఆరాముదయ్యంగారు నా పార్టీలో నారు బాగా నహో 
యంగా వుండేవాడు. ఆయన ఆలపాటి భాస్కర రామయ్యగారితో 
వ్యాపారం చేసి విడిపోయేటప్పుడు సామానులు సంచుకుని పట్టుకుపోస 
డంలో రెండు తీగెలకట్టలు కూడా సట్టుకు 4౩ వెళ్ళాడు. అందుకొని కక్ష 
కట్టి ఆయనమీద దొంగతనం నేరం ఆరోసించారు. అ శేసులో ఫిర్యాదీ 
తరపున అచ్యుత రామయ్యగారు, ముద్దాయి తరపున నేను వాదించాము. 
మేజస్తీ)టు బిశ్ళేళ్ళ కృ ఎ్రషారావు పంతులుగారు ఆయన దేవాంత కప్ప 
మేజస్ట్రీటు, ఈ కేసు సుమారు ఐదారు నెలలు విచారించాడు. ఈ విష 
యంలో ఆరాముదయ్యంగారి అన్నగారు పి. టి. (శ్రీనివానయ్యంగారు 


SS DEERE వస్తున బారం Ts నూన 





78 . నా జీవిత యాత్ర] 


కూడా ఎంతో ఆ (తతగా వుండేవాడు. కృష్ణారావుపంతులు గారి ధోరణిని 
పట్టి ఆయన వాలకం కని పెట్టాను. ఆయన ఆరాముదయ్యంగారికి శిక్ష 
చ కోరకిలో పడ్డాడు. ఏమీ బలం లేని కేసు మోపు చెయ్యడానికి 
'మేజప్ట్రటు చెయ్యగలిగిన నహాయం అంతా చేశాడు. చివరికి, 120 
పేజీల జడ్దిమెంటు (వ్రాసి ఒకనాటి మధ్యాహ్నం 11 గంటలవేళ 
4 నెలలు శిక్ష విధించాడు. 

ఆ తీర్పు అంతా వెంటనే కోర్టులో చదవమని పిటీషన్‌ పెట్టి, 
ఆయన చదువుతూ వుంపే నోట్సు (వాసుకోమని ఒక జూనియర్‌ కీ 
లకి అప్పచెప్పి, తిన్నగా నా ఫీటన్‌మీద సబ్‌ క లెక్షర్‌ విస్‌ దగ్గిరికి వెళా ఇను. 
ఈ కేసు సమాచారం అంతా ఆయనతో చెప్పి, నాకు సహాయం చేసిన 
సక్షంమీద కక్ష కట్ట. భాస్కర రామయ్యగారిని మం అచ్యుత | 
రామయ్య (ప్రభ్యుతులచేత వ పెట్టించారని నచ్చజెప్పి, అప్పీలు దాఖలు "| 
చేసి బెయిలు ఆడిగాను. “జడ్తిమెంటు కాపీలు పగ్రై రాలు లెకుండా | 
ఎట్లాగా? అసి "ఆయన సంకోచించారు. కాన,-నా కోరిక పై ని బెయిలు | 
ఇచ్చి గుమసాచేత పంపిన్తానన్నారు,. అల్లాగ కాదనీ ఆ వుట ఆర్షరు | 
స్వయంగా సట్లుకుని వెళ్ళడానిశే నేను వచ్చాననీ చెప్పిన మీదట. 
ఆయన గుమాసాని పిలిచి బెయిలు ఆర్డరు (వాయించి నాచేతికిఇచ్చారు. 
వెంటనే రెండు  దౌడుల్లో కోర్డులోకి వచ్చాను. [ 

నేను వచ్చేసరికి మేజస్తీ) టు ఇంకొ తీర్చు చదువుతూనే ్‌ 
వున్నాడు. అచ్యుత రామ య్య ప్రభృతులు మంచి ఉత్సాహంగా ఉన్నారు. 
ఆ తీర్చు చదవడం పూర్తి కావడంతోనే నేను దొర ఆర్డరు మేజస్ట్రీటు | 
ఎదట సెక నరికి మేజస్ట్రీటు, ప్రీ సీడర్లు, పార్తీలు అంతా హ్‌ గా స్టట్దుల్తి . 


కూ: 


పోయారు. అప్పటికి ఆరాముదయ్యంగారు.. జై లుముఖం త 
తస్పించగలిగా ము. తరవాత విస్‌ దగ్గిర జస మెంటు కాపీకి పైలు | 
చెశాము. అతను కాకినాడలో కేసు విచారించాడు. శేసు చూస్తూండగానే ] 
అది పార్టీ కక్షలచేత వచ్చిన వ్యవహారం అని (గహించి, అప్పీలెంటు | 
తరపున నేను మాట్లాడకుండానే, ఎదట పార్తీతరపున హాజరైన | 
బారిష్టర్‌ బర్జం రాఘవయ్యగారిని, “క్రింది కోర్డు 'తీర్పు ఎందుకు రద్దు ॥ 








మునిసిపల్‌ రాజకీయాలు 79 


చేయభాడదో చెప్పమని” ఆడిగాడు. ఆయన సమాధానం విని కించి 
కోర్డు తీర్చు రద్దు చేశాడు. అంతటితో ఆ కేసు ముగిసింది, 

అక్క-డినించి నా (పతియాల పశ్షంవారు తమ ఆయుధాలు ఇంక 
తిన్నగా నామీదే De పూనుగున్నారు. _రాజమహేం(ద 
వరంలో కారీ కృష్ణమూర్తి రి అనే ఓర వైళ్య స ప్రముఘుతు ఉండేవాడు. 
10, 12 ఏళ్ళ వయస్సు వున్న అతని కుమారుడు తోటిపిల్లలతో గోదా 
వరికి స్నానానికి వెళ్ళి, ఏ కారణంబెతనో కాలుజారి, సీటిలో కరం సైన్‌ 
పోయాడు, ఆ పిల్లవొట్ది పె రుమాళ్ళ రంగయ్య అ అనే అతని బంభువు 
కొందరు హంత కుల్ని ఏర్పాటుచేసి చంసించాడని ఒక రేను పచ్చింది. 
ఆ పెరుమాళ్ళ రంగయ్యకూడా అప్పటికి రాజమహేంద్రవరం లక్షొధి 
కారుల్లో లెబ్జ. అతను అప్పటికి చాలాకాలం (క్రితంనించి నాగి యంటు. 
మునిసిపల్‌ (ప్రతికకులు ఆ పెరుమాళ్ళ రంగయ్యుకి నేను సలహో ఇచ్చా 
ననే ఆరోసణచేస్కి నన్ను ఆ శేసులో ఇరికించాలని (బ్రహ్మా (ప్రయత్నం 
చేశారు. అప్పుడే పిఠాపురంవారి కేసులో సనిచేన్తూ ఉన్న మ(ద్రాసువ కీలు 
వ! కృష్ణ స్వామయ్యరుగారు రాజమహేంద్రవరం వచ్చారు. 

ఆయన ఒకరోజున ర్ల బ్బులో సుబ్బారాపు పంతులుగారు మొద 
లయిన వాళ్ళంతా ఉండగా, “ప్రకాశం కుర్రవాడు. సకండు(గేడు 
ప్లీడరు, హీమాహేమీ లై న మిమ్మల్ని అందరినీ ఓడించి ఇ వర్మన్‌ 
అయ్యాడు. మీ (ప్రతిభ ఇంతేనా!” ఆని హీళన చేశాడు. అందుచేత 
వాళ్ళు పట్టుదల మరింత హెొచ్చయింది. ఆ కారణంవల్ల | నన్ను ఎల్హాగెనా 
ఈ హత్యకేసులో ఇరికించాలని నంకల్పించారు. ముఖ్యంగా పెద్దాడ 
సాంబశివరావు, ములుకుట్ల అచ్యుతరామయ్యగార్లు బహిరంగంగా దీనికి 
పూనుకున్నారు. దీంట్లో పంతులుగారినలహా, వెంకటరెడ్డిగారి ఎరుకా 
కూడా లేకపోలేదు. మొదటి : పెద్దలిద్దరూ ఇద్దరు వడ్రంగీ క ర్రవాళ్ళని 
తయారుచేసి వాళ్ళచేత హత్యజరిగిన [క్రితం రోజుని 1| గంటలకి 
కోర్టుకి వస్తూ ఉంచే నాళంవారి నృతంసమీపంలో సిరుదూళ ళ్ళ రంగయ్య 
నాకు ఎదురుపడ్డాడనీ, అక్కడ నా డాకౌర్లుజిపి అతనితో మాట్లాడాననీ, 
ఆ మాట్లాడడంలో చనిపోయిన కుర్రవాడి ఆనంతరం కాని తనకి 


కటలా లన tan BSI ఎడుమ?! 


80 నా జీవిత యా(త-1 


ఆస్తికి హక్కు_లేదని సలహా ఇచ్చాననీ ఒక పెద్ద కథ అల్లారు. 
సాంబశివరావు, అచ్యుతరామయ్యగార్లు అ కుర్రవాళ్ళని స్వయంగా 
మేజస్త్రీటు జినేళ్ళ కృష్ణారావు పంతులుగారి దగ్గిరికి ' తీసుకుపో బి 
వాళ్ళచేత అఫిడవిట్‌ ఇప్పించారు. ఆరాముదయ్యంగారి కేసు నంద 
ర్భంలో విస్‌ దొరతో తన్ను గురించి ఏదో చెప్పానని ఆయనకి అను 
మానం ఉండడంచేత నా మీద కొందెం గురుగా ఉండేవాడు. ఆ 
(ప్రమాణ పకక ముఖం చూ స్తేనే నమ్మడానికి వీలులేని స్టితిలో 
ఉండడంవల్ల, స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు సరియైన చర్య తీను 
కుంటారో తీసుకోరో అని డిస్టికు నరా సరన. చెక్రటు దగ్గిరికి 
వెళ్ళారు. 

అప్పుడు డి. యస్‌. ల్‌, కన్నింగుహామ్‌ అనుకుం 
వ ఆయనకి కూడా ఈ అభూతకల్పన ఆశ్చర్యంగా తోచ్చి రాజ 

హేం(ద్రవరం వచ్చి నబ్‌కలెక్షరు విస్‌తో సంప్రతించాడు. విస్‌ 
న “ఏమిటీ? ఎన్నికల్లో ఓడించడానికి (పయత్నంచేసి ఓడి 
పోయారా? ఇప్పుడిక అతన్ని “ఉరితీయించడానికి (ప్రయత్ని స్గున్నారా?” 
అన్నాడు. ఆపైన ఆ కథ అసంభవమన్కీ నా శత్రువుల అభూతకల్ప్చన 
అస్కీ నా (ప్రసావన లేకుండా కేసు ఇన్‌ క్భయిరీ చెయ్యమనీ సలహా 
చెప్పాడు. నా దగ్గిరికి పోయి సేటుమెంటుకూడా తీసుకోమన్నాడు. 
కన్నింగ్‌ హామ్‌ మా యింటికి వచ్చి ఈ సంగతులన్నీ అడిగాడు, నేను 
మొదటినించీ ఉన్నదంతా పూసగుచ్చినట్లు చెప్పాను, పీకంతా మునిసి 
పల్‌ వ్యవహారాలలో నాకు శత్రువు లయినదీ, ఆ శ్యతుత్వం కారణంచేత 
కక్ష సాధి స్తున్నదీ అంతా సవిస్తరంగా చెప్పినతరవాత అతను పూ రిగా 
తృ ప్రిపడి నన్ను ఇంక్వయిరీలో నించి తప్పించివేళాడు. 

ఈ సందర్భంలో నా మ్మితుడై న కుందూరి వెంకటరత్నం విష 
యంలో కూడా నాస్నేపాతులు కొందరు బాధపడ్డారు. ఆ కుర్రవాడి 
శవం పంచాయితీ చేసే స సందర్భంలో కుందూరి వేంకటరత్నం కూడా 
పంచాయితీదారు. అప్పుడు ఈ పెరుమాళ్ళ రంగయ్య అతన్ని హత్య 
చేయించి ఉంటాడేమో అనే కథ వచ్చి నప్పుడు యాథాలాపంగా 


మునిసిపల్‌ రాజకీయాలు 8} 
రంగయ్య ఆ (క్రితం రా(త్రి (పకాశం ఇంటిక్‌ వచ్చాడని అన్నాడు. ఆ 
క్రితం ర్యాత్రి 8, $ గంటలకి నేనూ, వెంకటరత్నమూ, ఇంకొ కొందరు 
స్నేహితులూ కుర్చీలు వేసుకుని మా ఇంటిముందర కూర్చుని పిచ్చా 
పాటీ మాటాడుకుంటూ ఉండగా రంగయ్య వచ్చినమాట వా స్తపమే. 
క్షయింట్లు రాత్రిళ్ళు వచ్చి మాట్లాడి పోవడంతో విశేష మేముంది? 
ప్రాక్తీసు వృద్ది చేసుకోవా అని కష్టపడే (పతీ ప్లీడరూ, గయిఎట్లతో 
రాత్రిళ్ళు నిదానంగా మాట్లాడుకోవడం సహజమే కదా, ఈ సామాన్య 
విషయాన్ని గోరంతలు కొండంతలు చేస్తి నా శ్యతువులు నా మీదికి 
దూకదలచినపుడు, నా స్నేహితులు కొందరు వెంకటరత్నం దగ్గిరికి 
వెళ్ళి, “నువ్వు అన్న ఆ మాటలవల్ల (ప్రకాశానికి అప త్తు వచ్చేటట్లు 
వుంది. పోనీ, నువ్వు ఆ విషయిం చెప్పకుండా ఉండకూడదా” అని 
సలహా యిచ్చారు. అతను, “ఒకసారి నేను చెప్పిన తరవాత-అందు 
లోనూ ఆ సంగతి నిజమైనప్పుడు.నేనెందుకు కా దనాలి?” అన్నాడు. 
దానికి స్నేహితులు బాధపడ్డారు. కాని అప్పుడూ ఇప్పుడూ కూడా 
“వెంకటరత్నం మాటే సరి అయినది” అని నా అధీ సాయం. 

తరవాత పోలీసులు పెరుమాళ్ళ రంగయ్యమీద కేసు పెట్టారు. 
ఆ కేసులో మేజస్టీటుకోర్టులో నేనే పని చేశాను. వేను సెషన్సుకి 
వెళ్ళింది. అప్పుడు నాయందు సుముఖుడు కాని హూమెట్‌దొరే బిల్లా 
జద్ది, ఆ కారణంచేత కూడా నా శ(తువులు న న్నందులో ఇరికించ 
డానికి ఉబలాట. పడ్డారు. నేను సెషన్సు విచారణకి మద్రాసునించి 
బారిష్టర్‌ జాన్‌ ఆడమ్ముని తీసుకుని వచ్చాను. నహజంగా శెసులో ఏమీ 
బలంలేక పోవడంచేత, ఆ జడ్తీ రంగయ్యని నిరోషిగా నిర్గయించి 
ఒదిలివేశాడు. అంతటితో శ(తువులు పన్నిన మరొక ఉచ్చునించి 
బయటపడ్డాను. ఒక్కాక్కప్పుడు జీతం భత్యంలేని ఈ నస్వల్వ్పాధికొారాల 
కోసం ఎందుకింత శత్రుత్వం వచ్చిందా అనే విషయం అలోచిస్తే నానే 
ఆశ్చర్యంగా వుంటుంది. 

ఈ గంద్రగోళా లెట్లా వున్నా మునిపిసర్‌ పరిపాలన యథా 

16 


82 నా జీవిత యా్ర-] 


రీత్రిగా జరుగుతూనే వుంది, మొదటినంవత్సరం పరిపాలనా ని వేదికలో 
పరిపాలన సంతృ ప్పికరంగానే వున్నదని గవర్న మెంటు (వాసింది. శ్వ 
హత్యకేసు సందర్భంలో పోలీసుల హొడావిడి చూసి నాతో ధాగస్టుడుగా 
ఉండిన పిళ్ళారి సెట్టి నారాయణరావు భయసడిపోయేవాడు. తరవాత, 
అతన్ని మా పార్టి “కరప్పున మునిసిపల్‌ రౌన్సిలరుగా కూడా చేశాము, 
చివరికి అతనికి ie త రకం చెప్పవలసివచ్చేది. 
(పతి కర్గుల్ర (పయత్నాలు ఇంతటితో ఆగలేదు. నా పార్టీలో 
నాకు బలంగా వుండే ఏలూరి లత్ష్మీనరసింహంగారిమీద మళ్ళీ ఒక కేసు 
బయలుదేరదీశారు. ఆ రోజుల్లో రాగి బంగారం చేసామనే మంత్ర 
గాళ్ళు, వాళ్ళ మాయల్లో పడే అమాయికులూ వుంటూండేవాళ్ళ, 
శనివారపు పేట ఎసేటుల్‌ రో కి ఇల్లాంటి మంత్రగాడొకడు సిద్దమై, రాగి 
బంగారం చెయ్యడానికి పూనుకున్నాడు. ఒక గదిలో దేవతని పెటి, 
ఇంటో వుండే బంగారమూ, జవాహారీ అంతా ఆ దేవతకి అతరకోకించి 
పూజచెయ్యాలని చెప్పి బంగారం అంతా సేకరించాడు. నాలుగురోజులు 
జపం అయ్యాక ఆ బంగారం అంతా మూటకట్టుకుని, రాత్రికి ర్మాతి 
(ప్రయాణమై మాయమెపోయాడు. ఆ బంగారంలో కొన్ని వస్తువులు 


ఏలూరి లక్ష్మీనరసింహంగారి ఇంటకి దగ్గరగా ఉన్న, ఆయన Ee 
డె న ఒక మహమ్మదియుడి దగ్గిరికి చేరాయి. అతను 3 గడ్డంతో 
Hohe వుండేవాడు. ఆ 'మహమ్మదీయుడు ర [. టవా 
హరీ అమ్ముతూ వుండగా షరాబులు కొనడానికి. కొంచెం నంకోచిం 
చారు. వెంటనే పోలీసులు వచ్చి ఆ మహమ్మదియుబ్ది పట్టుకున్నారు. 
అందుమీద ఏలూరి లమ్మీనరసింహంగారు ఆ జవాహరీ ఆ 
హేబుదే నని మేజస్ట్రటుదగ్గిర సైటుమెంటు ఇచ్చారు. పోలీసులు 

ఆ 'సైటుమెంటు విశ్వసించకుం౦డా అ 3 అమ్మకం ఆపుజేశారు. ఈ లోగా 
పోలీసులు ఆ జవాహరీని గురించి [పకటన చెయ్యగా శనివారపు పేటవారు 
వచ్చి ఆజవాహరీ పోల్చుకున్నారు. వెంటనే పోలీసులు ఏలూరి లక్ష్మీ 
నరసింహంగారిమీద, సాహేబుమీద కేనుపెట్టారు. ఏలూరి లక్ష్మీనర 
సింహంగారి నేరం అంతా ఆయన “జవాహరీ సాహెబుదే అని 


మునిసిపల్‌ రాజకీయాలు 83 


చెప్పడం. ఆయన తెలిసే చెప్పారో, లేక ఆశ్రిత పత్షపాతం చేత నే 
చెప్పారో నిర్ణయించడం కష్టం. దానికితోడు స్థానికంగా లక్ష్మీనర 
కత క 3 వుండే కక్షలు కూడా కలిళొయి,. 

' విచారణ సట్‌క లెక్షరు ఎదట, లద్మీనరసింహం గారి తరఖనే 
నేను హాజరయ్యాను. ముద్దాయి స్థానికంగా చాలా (సముఖులనీ, 
ఇక్కడ ఈ కేసు జరగకూడదనీ, మరి ఒక జిల్లాకి (టాన్సుఫరు చెయ్య 

మనీ పిటీషను పెట్టాను. ఆ పిటీషను కొట్టి వేశారు. అందుమీద (టాన్సు 
ఫరుకోనం హెకోర్షుకి వెళ్ళాను. హైక్‌ కోర్లులో డార్ర కరు ల 
గారిని ప్రీడరుగా ఏర్పాటుచేశాను. స్వామినాథన్‌గారు బారిష్టరు పొనయి 
కొద్దికాలం కిందపే ప్రాక్తీను పెట్టారు. "కేసు హైకోర్టులో “డేవిస్‌ బెంచి 
దగ్గరికి వచ్చింది. 

ఆ డేవిస్‌ లావుగా వుండేవాడు. చాలా భీకరంగా మాట్లాడుతూ 
వుండేవాడు. కేసు చూస్తూనే “No points to argue: case 
dismissed” ఆన్నాడు. స్వామినాథన్‌గారు నోరు విస్పగ్రై నా 
విప్పలేదు. నాకు చాలా చిరాకు కలిగింది. కోర్టులోనే స్వామినాథన్‌ గారి 
మీద పడి, “ఇదేమి బారిస్టరీ అండీ! శేసు ఆర్హ్యుమెంటు ne 
డిస్మిస్‌ చేస్త, మాట్లాడక ఊరుకున్నారు!” అని రేకలు చేశాను. 
ఆయన ““(పకాశంగారూ! రాత్రి మా యింటికి భోజనానికి రంది! మీతో 
మాట్లాడాలి,” అన్నారు. 

రాతి భోజనానికి వెళ్ళాను. డాక్షరు స్వామినాథన్‌ గారు (బాహ్మా 
ణులే కాని, అప్పటికే ఒక బట్టరుచేత వండించుకుని తింటూ వృండే 
వారు. ఆయన చాలా జ్యాగత్త మనిషి. బహు క్షు పంగా ఖర్చు పెట్టు 
కుంటూ డబ్బు కూడబెక్టువారు. ఆయన నన్నెంతో ఆప్యాయంగా 
ఆదరించి, “(ప్రకాశంగారు! మీలో మంచి చురుకుతనమూ, సై ర్భమూ 
కనిపి స్తున్నాయి. మీరు ఎందుకు బారిష్టరు కాకూడదు?” అన్నారు. 
నాకు "ఆశ్చర్యం వెసింది! నను సెకండు (గడు ప్ప డర్‌ని, నీదవాణ్డి, 
నాకేమిటి! వేలకువేలు ఖర్చయే దారిష్టరీ ఏమిటి? నాకు అది ఎల్లాగ పళ 


84 నా జీవిత యాత్ర] 


మౌతుంది!” అన్నాను. అందుమీద ఆయన చేలకి వేలు అవసరం 
లేదనీ ఆరువేల రూపాయలతో కర్చు అంతా పూర్తిచెయ్యవచ్చుననీ, 
నేను నెలకి ఆరు పౌనులతో కాలక్షేపం చేశాననీ చెప్పారు. నేను, 
“అది అంత సుళువై, ఐదారు వేల రూపాయలతో అయితే (ప్రయత్నం 
చేసా” నని చెప్పాను. 

వా స్పవానికి ఆ సంభాషణ నా జీవితాన్ని ముందుకి తోయగలిగిన 
విశేష ఘట్టం, ము రాజమాం(దవరంలో సెకండు(గైడు పీ డరుగా 
పనిచేస్తూ శత్రువుల్ని నిర్హించుకుంటూ అప్పటికి తృ ప్రికరమెన జీవితం 


న వున్నా, నాకుమాత్రం ఆ స్థానం ఇరుకుగా వ 
విశాలమైన ఆవరణలో విచ్చలవిడిగా కం చెసే మన _స్తత్వం 


కావడంచేక, ఈ ఆలోచన నాకు బాగా తల. కెక్కింది. వెంటనే రాజ 
హేెం(ద్రవరం వచ్చి వేసి నౌ మ్నితులై న కంచుము రి రామచం(దరావు 
న. నాకూ స్వామినాథన్‌ గారికీ జరిగన సంభాషణ అంతాచెప్పాను, 
ఆయన అప్పుడే సగం ఖర్చు పెట్టుకోడానికి అంగీకరించి _పోత్సహిం 
చారు, నాకు మ్మితులూ, చాటషరు వా_స్తవ్యులూ అయిన మాగంటి 
లక్కు జదాసుగారికి కబురు పంపించగా, ఆయన వచ్చి మిగిలిన మూడు 
వేలూ ఇవ్వడానికి అంగీకరించారు. నేను డబ్బు సర్షుబాటు రావడం 
తోనే ఇంగ్లండు వెళ్ళిపోవడానికి నిశ్చయం చేశాను. 
ఇంక ఇక్కడ ఏలూరి లక్ష్మీనరసింహంగారి "కేసు మిగిలి వుంది. 
కొంత కేసు విస్‌ దగ్గిర జరిగింది. ఆ కేసు (క్రాస్‌ పరీక్షలో మునిసిప 
కక్షలు నగ్రైరాలన్నీ చాలావరకు రుజువు చేశాను. ఆ తరవాత మళ్ళీ 
హైకోర్టుకి (టాన్సుఫరు పెట్టాను. కొంత సాక్ష్యం రుజువుమీద జాన్‌ 
ఆడమ్ముని పెట్టి వాది స్తే (ట్రాన్సుఫరుకి అర్హరు పానయింది. ఆ కేసు 
విశాఖపట్నానికి _టాన్ఫుఫరు చేశారు. విశాఖపట్నంలో కూడా నేనే కేను 
నడిపించి లక్షీనర సింహంగారిమీద కేసు లేకుండా తప్పించి వేశాను. 


బంగం (ప్రయూణుం 
[గ 


అప్పటికి రాజమ్హాం(దవరంలో నా సంసారం సిరసడింది. 
సంపాదన పుష్కలంగా ఉండడమూ, బంధుపు లంతా తృప్తి స్‌ 
పడడమూ జరిగింది. ఇల్లాంటి స్థితిలో లండన్‌ (ప్రయాణం ఆనేనరికి 
ఇంట్లో కల్లోలం పట్టింది. ఆ కాలంలో నముదయానం అంటీ కులం 
పోయం దన్నమాశే. ఆ కారణం రేకపిల్లి లచ్చయ్య 
గారు అనే పురోహితుడు మా యింట్లో ఆడవాళ్ళకి... ముఖ్యంగా మొ 
అమ్మ గారికి_బాగా ఆందోళన కలిగించాడు. 
అంతకి పూర్వమే సుబ్బారావుపంతులుగా రికి సు స్రీచే స్తే, 
వై ద్యులు ఆయనకి, “ఆరోగ్యంకోనం నముద్రయానం అవసరం” 
అని చెప్పారు. ఆయన అప్పుడే వీరేశలింగం పంతులుగారితో తగాదా 
పడి సనాతన హిందూ ధర్మోద్దర ణకోనం హిందూ నమాజం స్థాపించి 
ఉండడంచేతనూ, మాధ్వస్వాముల వారి [ప్రాపకం చెడగొట్లుకోవడం 
ఇష్టంలేని వారవడం చేతనూ, చాలా తటపటాయించి, చివరికి తూర్పు 
తీరాన్ని ఓడ పయాణంచేసి చక్కావచ్చారు. దీనికి మాధ్వన్వాముల 
వారు అంగీకరించారు కూడాను. ఆసంగతి మా అమ్మగారితో చెప్పి 
ఆవిడ మనస్సుకి తృ ప్పి కలిగించాను. 
అసలు అప్పటికి మన దేశంలో ఎవ్వరూ బారిష్టరు చదువ్పుకోనం 
ఇంగ్ల ౦డు పోయినవారులేరు. అంతకిముందు ఎవరో ఒక శతియుడు 
50 'సంవత్సరాల [క్రితం విశాఖపట్నంనించి సీమ వెళ్ళారట. కాని ఆయన 
లెఖ్లలో పడలేదు, యమ్‌. ఆర్‌. అయ్యంగారు అ దాకీ ఇకా తులు 
ఒకరు బారిష్టరు అయి రాజమహేం(దవరంలో కొంతకాలం కిందట 
ప్రాక్షీసుచేస్తూ వచ్చారు. ఆయన చాలా తెలివె వై నవాదేగాని, తాగడం 
అలవాటు అయింది. ఒక్కొక్కప్పుడు ఆ నిషామీద వాదితరప్పన 
వకా చీ పుచ్చుకుని ప్రతివాది తరఫున ఆర్ష్యుమెంటు చెపే ప్పవారు. ఆయన 


86 నా జీవిత యాత్ర] 


ఇంగ్లాండునించి వచ్చాక ఆయన భార్య ఆయనతో కాపరం చెయ్యడానికి 
నిరాకరించింది. ఆయన రాజమహాం(దవరంలో ఓక ఆంగ్లో ఇండి 
యన్‌ యువతిని పెళ్ళాడి చాలా నిర్భాగ్య జీవితం గడుపుతూ 
ఉండేవాడు. 

మా వాళ్ళకి బారిష్టరు అంపే అదే అభ్మిపాయం. కష్టాలు పడి, 
పడి నామీదే ఆశలన్నీ కేం(దీకరింపచేసుకున్న మాఅమ్మ గారికి నా భవిష్య 
తుని గురించి భయం కలిగింది. అందుచేత అవిడికి లండన్‌ పయాణం 
అంశే కొంచెం జంకు పుట్టింది, నేను ఆవివకి ఆ విషయమై భయం 
ఉండనవసరం లేదనీ, బారిష్టరు చదుపంతా రెండుమూడు "టెరముల్లో 
పూ ర్తిచేసాననీ, మత్స్య త ముట్టుకోననీ చెప్పి గపధంచేసి, 

ఎల్లాగో అల్లాగ చిట్టచివరికి ఒప్పించాను. “అవిడ సహజంగా ధి ధిర్యస్టు 

త్‌; కనక అతికష్టంమీద అంగీకరించింది. ఆతరవాత నా భార్యని 
కూడా జ్ఞప్పించి, అవిజ్జి గుంటూరుజిల్లా క్రొ త్తపట్నంలో ఆవిడ పిన 
తల్లి గారింట్లో__అంే మా చిన్నక్క య్యగారింట్లో _--దిగబెట్టాను. మా 
అమ్మగారిని మా తమ్ముడు (శ్రీరాములు దగ్గిర ఉంచి ఇంగ్ల ౦డుకి 
(పయాణం అయ్యాను. 

ఈ రీతిగా నంసారప్ప సర్షుబాట్లన్నీ ఇసుకని అక్టోబరు మొదటి 
వారంలో లండన్‌ వెళ్ళడానికి నిశ్చయించా నాను. (పయాథానికి కావల 
సిన ఏర్పాట్లన్నీ... అంటే సమరు బుక్కి౦గు వగ్లై రాలన్నీ___డాక్టర్‌ 
స్వామినాథన్‌ గారి ద్వారా చేశాను. మునిసిపల్‌ ఛె ర్మన్‌పని (శ్రీ) పి. నారా 
యణరావుగారికి డెలిగేటుచేశాను. ముందు మృద్రాసువచ్చి అక్కడ 
'ఠెండురోజులున్నాను. రెంటాల వెంకట సుబ్బారావుగారు నా (పయత్నం 
మెచ్చుకుని స్వయంగా నాకు కావలసినవన్నీ ఏర్పాటుచేశారు. ఆవకాయ 
వగెరా ఊరగాయలన్నీ చక్కగా మూటలు కట్టించి ఇచ్చారు. అక్కడ 
నించి బొంబాయివెళ్ళి బొంబాయిలో నాక్ల యింట్లూ, శ్రీమంతులూ 
అయిన గొల్ల పూడి చిన నరసింహంగారి ఇంట్లో రెండురోజు లుండిి 
మెయిల్‌ బోట్‌ మీద ఇంగ్లండుకి ప్రయాణం "అయ్యాను. మా అమ్మ. 


ఇంగండు (పయాఖుం 87 
య 


గారికి మత్స్య మాంనాదుల విషయమై మాట ఇవ్వడంచేత, రెండు 
బస్తాల బత్తాయి కాయలు కూడా ఓడలో వేయించాను. 

వ ఆస్‌ చెంగ్యలావునాయుడుగారు అనే ఒకాయన (సయాలం 
అయ్యారు. ఆయన రంగూన్‌ లో ఎర్కౌ౦'టంటుగా వుండి, బాగా డబ్బు 
సంపాదించి, ఆ తరవాత చారిషరు చదువు (ప్రారంభించారు. నాతో 
(ప్రయాణం చెయ్యడానికి ముందు అప్పుడే ఆయన ఓకసొరి లండన్‌ 
వెళ్ళి ఒక బెరమ్‌ పూర్తిచేసుకుని వచ్చారు. అది రారణంగా అక్కడి 
వ్యవహారాలన్నీ పూర్తిగా ఆకళించుకున్నవా రవడంచేత నాకు మంచి 
సహాయంగా ఉండేవారు. ఓడ ఎక్కిన మర్నాదే నామ సమ్ముద్రపి 
జబ్బు (సీ సిక్‌ నెస్‌) వచ్చింది. మొదటి రోజున డెనింగు వోలు 
లోకి వె సరికి ఓడలో మాంసొదులు పండుతూన్న వన్‌ భిరించ టేక 
పోవడంవల్ల నాకు వాంతి చేసుకునేటంత పని అయింది. వెంటనే నా 
గదిలోకిపోయి సర్దుకున్నాను. రెండు రోజులవరకూ ఆ జబ్బుతోనే 
పడుకున్నాను. [కపషుంగా అముదు రోజులకి ఏడెన్‌ చేరుకున్నాము, మరి 
మూడు రోజులకి పోర్టు? సెడ్‌ చేరాము. ఈ రేవుల్లో కనబడే జనం 
అంతా అరబ్బులు. పాళ్ళు సామాన్యంగా నల్ల చర్మంవాగ్లే. మొత్తం 
మీద 12 రోజులు (పయాణంచేసి మార్గాలు చేరాను. 

మా ర్చెల్ఫు చేరేసరికి నావలో ఉండే (పయాణీరుల ప్యివహోరం 
అంతా మారిపోయింది. నాతోపాటు (ప్రయాణం చేస్తూన్న వాళ్ళ ల్లో శః 
దేశంలో పెద్ద పెద్ద వుద్యోగాలలో వుండి, నవాబ్‌ దర్భారీ సాగిస్తూ 'పుండే 
వాళ్ళు సన వున్నారు. మధ్యధరా సము దం వపను హా ఈ 
వుద్యోగస్థుల దర్చార్సీ రీఏీ యథారీతిగానే పున్నాయి. రాన మార్గలు 
రేవులో దిగడంతో నే ఎవరి సామాన్లు వారు జాగత్ర త్ర ఎట్రుకుని బున 
వేసుకుని మిగిలిన సామాన్య పపం దిగణం (ప్రారంభించారు. 
అల్లాగ లండన్‌ కేసి వెళ్ళిన కొద్దీ వాళ్ళధోరణి మారిపోయింది. 

పాశ్చాత్య ప్రపంచాన్ని గురించి మొట్టమొదటి చూప్పలో నాకు 
కలిగిన అభిప్రాయాలు కొంచెం వివరిస్తాను, “ఆకాలానికే పాళ్చాత్య 
నాగరకతా వాసనలతో నిండిన నాకు, ఆ ఆ (పపంచం తెల్ల వాడి మాయగా 


88 నా జీవిత యాత్ర-] 


కనిపించడంలో ఆశ్చర్యం ఏము ముంది! పూర్తి ర్రిగా (బిటిష్‌పొలనలో a 
బలు; స్వీయ మెన నాగరకత గుంట పెటి గంటవాయింని, కొ త్త 
నాగరకతకి వరవళ్ళు దిద్దుతూ వుండే ఈ దేశంలో నించి వెళ్ళిన నన్ను, 
చక్కటి సురక్షిత మైన పాశ్చాత్య నాగరకత ఆకర్షించడం ఒక వింత 
కాదు. మార్చెల్సులో దిగేనరికే ఓడ దగ్గిరా, రైలు దగ్గిరా ఫోర్షరు 
దగ్గిరనించి వై పై వుద్యోగస్టుడిన రకూ, స చూపే కిషణా, మర్యాదా 
నన్ను టాగా వ పెట్టాయి, హోటళ్ళలో త్రీ పురుషుల నడవడి, 
వౌళ్ళ మర్యాదలూ కూడా "భేష్‌ అనిపించాయి. అన్నిటకన్నా వాళ్ళు 
అనుభవించే ని న్వాతం(త్య వాయుపులు నా కెంతో ఆనందం కలిగించాయి. 
పాశ్చాత్య పద్దతులమీద ఆలోచనలు పారే ఆ రోజుల్లో “ఎప్పటికై 
మనదేశం ఈ "వున్నత సిలికివచ్చి, ఈ జాతులతో హు 
అని అనిసించింది. 

లండన్‌లో చెంగ్యలాయన్‌ నాయుడుగారు నివసిస్తూ వున్న చని 
వాటర్‌ చేరుకున్నాము. మొదటిరోజున ఆయనతోపాపే ఒక గృహాస్టు 
ఇంట్లో వున్నాను. రెండో రోజున ఆ నాయుడుగారు నన్ను ఆ పక్కని 
వున్న ఇంట్లో బసకీ, భోజనానికీ కుదిర్చారు. ఆ దేశంలో సామాన్య 
ర క డబ్బు తీసుకుని అతిథులికి ఆశయం ఇసారు. 
అల్లాచే స్తే ఆ దేశపు సాంఘిక జీవనంలో తప్పు బ్‌ నెలకి శెండు 
పౌనులు ఇచ్చే పద్ద తిమీద నేను బస, భోజనమూ కుదుర్చుకున్నాను. 
ఒక పెద్ద ష్టప్‌ కొనుక్కొని ఒకగదిలో (ప్రత్యేకంగా కాయగూరలు, 
పస్పులుపచనం చేసుకుని భోజనంచేస్తూవుం డేవాళ్లి. చెంగ్యలాయన్‌ గారు. 
(గే ఇన్‌లో మెంబరుగా వుండి, బారెట్లాకి చదువుతూ వుండేవారు. 
ఆయన నన్ను కూడా ఆ ఇన్‌లోనే చేర్చారు. 

ఈ సందర్భంలో ఈ బారిష్టరీ చదువుని గురించి కొంచెం 
(వ్రాస్తాను. ఆ సమయంలో మన దేశంనించి, ముఖ్యంగా నంగ దేశం 
నించి ఎందరో యువకులు ఈ చదువుకోనం వచ్చేవారు, విశేషంగా 
చదువుకోనం (శ్రమపడకుండానే డిన్నర్‌లకి హాజరై, పరీక్షలకాలంలో 
ముఖ్యమైన విషయాలు పరీక్షల ఏజంట్టద్వారా సంపాదించి, ముక్కుని 
పెట్టుకుని బారిష్టర్ల యి మనదేశానికి తిరిగి వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో చాలా 


ఇంగ్లండు (పయాబఖుం [9 


మంది వృ త్తి తిలో ముందుకి రాలేక కేవలం డిన్నరు దారిష్షర్ణ నే ప్రతిష 
తెచ్చుకున్నారు. అందుచేతనే మద్రాసులో కొద్ది కాలానికే దారిష్తు 
పరువు సన్నగిలింది. మైలాపూరు es సునిశిత బుస్టిఏశే కేం ర 1 
డిన్నరు బారిష్షర్ల ని నెట్టి చేయడంలో ఆశ్చర్య మేమి వుంది? బారిష్టరు చదువు 
పద్దతి అల్లాగ వున్నప్పటికీ, కష్ష పది చదుపుకునే వాళ్ళకి పరిషూర్ల మైన 
కం ఉండేవి. ఆ జాలం ఈ న్యాయవిద్య అంతా ఇంగ్లండులో 
కౌన్సిల్‌ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ చేతుల్లో వుండేది. ఆ దేశంలో 
నాలుగుచోట్ల పెద్దపెద్ద న్యాయశాస్త్ర (గంథాలయాలు వాటిరీ 
చేరికగా, నిహసానికీ భోజనానికీ చక్కని వనతులు ఏర్పాట్లు చేసారు. 
వాటినే “ఇనొలు అంటారు. పెరముకి ఇన్ని డిన్నర్‌లు- అంటే నిందు 
అని. పరిమితి వుంటుంది. ఈ విందులికి తప్పకుండా హాజరు కొవాలి, 
మన యూనివర్సిటీల్లో అన్రైండెన్సు ఎంత ముఖ్యమో ఇక్కడ ఇది 
అంత ముఖ్యము. 

ఆ విందులే కాకుండా కౌన్సిల్‌ ఆఫ్‌ నీగలు ఎడ్యుకేషన్‌ వారు 
ఏర్పాటు చేసిన లెక్చర్లు వుంటాయి. వాటికీ హోజరు కావాలి. ఆ 
లెక్చర్లు చాలా ఉన్నత శేణిలో ఉంటాయి. ఆ లెక్చర్లు పని 
లె(బరీలో' కూర్చుని శ్రద్దగా చదువుకుని మిగిలిన కాలంలో సమీ 
పంలో వుండే ఇంగ్లీష మ కోర్టులో వ్యవహారాలు పరిశీలించే (శద్దావంతు 
లికి బారిష్టరు చదువు (వళ స్త స్తమెనదని చెప్పక తప్పదు. నేను మన 
దేశంలో 8 సంవత్సరాలు సివిల్‌, (క్రిమినలు శేసుల్లో సస్‌చేస న్యాయ 
శాస్త్ర (ప్రధాననూ[త్రాలు అవగాహన చేసుకుని అనుభవం నంపా 
చించాను. అంతేకాక, చిన్ననాటినించీ ఈ వకీలు వృత్తి అంతం కను 
కోవాలనే కుతూహలంతో వుం డేవాణ్లి. అందుచేత ఈ విద్యమీద 
రాగా లక్ష్యం ఉంచి చదివేవాణ్ణి, స. లౌొస్సిలు ఉసన్యాసాలు 
అన్నీ (శ్రద్ధపట్టి సంగ్రహంగా వ్రాసుకునేవాణ్ణి. కోర్సు పూ రి అమే 
సరికి నోట్సు పు _సకాలన్నీ నా యెత్తుని పెరిగాయి. నేను పాఠ్య 
(గ్రంథాలు శ్రద్దగా చదువుతూ, అవకాశం ఉన్నప్పుడల్లా ఇంగ్నీము కోర్టు 
లలో పద్దతులూ, పెద్ద పెద్ద బారిష్టర్లు నడిచే రీతులూ చూస్తూ వుండేవాల్డి, 


90 నా జీవిత యా।త-1 


మొట్టమొదటి కొద్దిరోజుల్లో ఆంగ్ల జీవితం చూశాక నాకు కలి 
గిన అధి ప్రాయాలు వ్రాస్తాను. 3 లు డిగుతూం'పేనే కూలీల రట్టు 
బాట్లని గురించి నాకు కలిగిన ఆశ్చర్యం ఇదివర శే వెలిబుచ్చాను. 
కు. త్తంమీద బజారులోగాని, హోటళ్ళలో గాని. సినిమాలలో గానీ 
ఎక్కడ చూపినా సాధారణ జీవితంలో నిజాయితీ, శ్రద్ధ ఎక్కువగా 
కనిపించాయి. అక్కడ కాలం వృథా చెయ్యకుండా వుండే" చురుకుతనం 
బాగా గోచరించింది. బజారులోకి వెడితే కూరగాయ లమ్మే స్త్రీలతో 
గాని, పురుమలతోగాని బేరమాడ నక్కరలేదు. ఒకే వెల. మంచి 
నాణ్యం. ఇక పోస్టాఫీసు! వెడితే అక్కడ వుండే స్తీ అతి మర్యాదగా, 
క్షణం ఆలస్యం లేకుండా రౌంటరు దగ్గిర మన పని చూసి, వెంటనే 
సంపించివేస్తుంది, 

ఒకసారి నేను ఎడింబరోకి కొన్నిపౌనులు మనియార్షరు చేద్దా 
మని ఒక పోస్టాఫీసుకి వెళ్ళాను. 16, 17 ఏళ్ళ యువతి సా దగిర 
డబ్బూ, ఫారమూ పుచ్చుకుని ఉ త్తరక్షణంలో స ఇతరుల పని చూడడం 
'మొదలు పెట్టింది. నేను మన “దేశంలో అలవాటుకొద్దీ రసీదుకోనం 
కాచుకుని కూర్చున్నాను. కొంతసేపటికి ఆమె చూసి “అట్టాగ 
నిలబడ్డా రేమిటి?” అని అడిగింది. “రసీదు కోసం” అని చెపే ప్పేసరికి, 
“ఇక్కడ రసీదు లివ్వరు. ఈ పాటికి మీ డబ్బు చేరవలసిన చోటికి 
చేరే వుంటుంది, మీరు వెళ్ళవచ్చును,” అని చెప్పింది. 

అక్కడ సామాన్యజనులు స్నానం చెయ్యడానికి స్నానాలగదులు 
ఎర్పా.కై వుంటాయి, వాటిని ఉపయోగించే జనం ఒకరి నొకరు తోను 
కోరు. ముందు వచ్చిన వాళ్ళు ముందు తమపని ముగించుకుని పోతూ 
ఉంటారు. నాటకశాలల దగ్గిర టిక్క-ట్లు కొనేచోట, హోటళ్ళలోనూ, 
రైలుసైషన్‌ లలోనూ ముందువచ్చిన వొళ్ళకి ముందుగా టిక్కట్లు ఇచ్చి 
చేసి సంపిసారు. జనంకూడా గుంపులుగూడి తోనుకోకుండా ఒక్క 
వరసగా నిలబడి, ఒకళ్ళ వెనక ఒకళ్ళు తమతమ పనులు నెర వేర్చు 
కుంటూ ఉంటారు. (టాముల్లోనూ, గు(రపుబళ్ళలో నూ డై 9వర్లు 
(ప్రయాణీకుల్ని అతిమర్యాదగా చూసారు. ఈ గుబ్లపు బళ్ళవాళ్ళు 


ఇంగ్రండు (పయాఖుం 9} 


మ(దాసులో రిక్షాబళ్ళవాళ్ళలాగు కారకుండా పట్టణం అంతా దాగా తేలుసు 
కుని ఉంటారు. దానికి తోడుగా వం మంచి నిజాయితీ ఉన్నవాళ్ళు, 

ఒకసారి నేను నాలా ప్లు స్తకం ఒకటి గుట్టపు బండిలో మరిచి 
పోయి ఇంటికి మ. ho ఇంటికి వెళ్ళాక ఆ దేశంలో సి.ఐ. 
డి. పోలీసులకి హుజూర్‌ ఆఫీసు అయిన స్కాట్రండు యార్లుకి తెలియ 
పరచాలని అనుకుంటూ ఉండగా కొన్ని గంటలలో పృస్తకం నా 
గదిలోకి వచ్చిపడింది. జరిగింది ఏమిటం"టే...ఆ గుద్దపుబండివాడు జ్‌ 
పుస్తకం పోలీసులకి అప్పచెప్పాడు. ఆ పోలీసులు నా చిరునామా 
తెలుసుకుని పుస్తకం నాకు పంపించారు. మనదేశంలో లాగు యజమాని 
ఫలానా అని నిర్ధారణ చేసే ఐడెంటిఫికేషన్‌ హంగామా ఏమీ చెయ్యలేమ, 

ఇల్తాంటి చిన్న విషయాటే నాకు ఆంగ్ల జాతీయ జీవనం మీదా, 
సీతి వ ర్రనంలోనూ బాగా గాథాధిమానం కలిగించాయి. ఆ అభిప్రాయాల 
తోనూ, ఆ అభిమానంతోనూ వెనక్కి తిరిగి మనదేశం సంగతి తలుచుకుంటి 
నిస్పృహ కలిగింది. “ఎప్పటికై నా మన (పశాసామాన్యం ఈ దొన్నత్యా 
నికి రాగలదా?” అని బాధ కలిగింది. అప్పట్లొ నా మనస్సు నా ఒక్కొడిదే 
కాదు. అది నా సమకాలికు లందరిదీని! అదీగాక ఒక కొత్త వింతలాగ 
పాళ్ళాత్యనాగరకతను అత్యంత వ్యామోహంతో చూస్తూవుండే రి రోజు 
లవడంవల్ల కూడా నా కీ నిస్పృహ కలిగింది. తరవాత నా అనుధివం 
వల్ల మనదేశంలో మన జాతిలో చూడా ఒకప్పుడు ఇల్లాంటి సీతినియ 
మాల బొన్నత్యం ఉండేదనీ, మాట ఘరానా ఒకీగాని, ఇచ్చి 
పుచ్చుకోవడాలలో రాతకోతలు, రిజి స్టరీలు లేవనీ తెలుసుకోగలిగాను. 
తమ స్వార్గంకోసం ఆంగ్ల రాజసీతిజ్ఞాలు తమ సభ్యత్వ పద్దతులు అనం 
పూర్తిగా మన నె త్రిని రుద్ది, మన 'సభ్యతను మరిపించడంవల్ల నే మున 
జాతికి పతనం కలిగిందని కూడా తెలుసుకున్నాను. ఈ విషయాలు 
ఇంకొకసందర్భంలో (వ్రాసాను. ఈ విధమైన అభ్మిపాయాలతో (ప్రారం 
భించిన దారిష్టరీ చదువు మొదటి "జెరము పూర్తి అయింది. 

లండనులో నాకు మొట్టమొదట పరిచితులు అయిన భారతీయులు 
డెల్లాడో అనే గోవా సాలిసిటరూ, పరేష్‌ అనే పార్సీ దారిష్టరూ 


92 నా జీవిత యాత్ర] 


మ్మాతమె అనే ఒకాయన ఆంగ గ త్రీని పెళ్ళాడి అక్కే 
బారిష్టరుగా (పా రీ సు చేస్తూవుండేవాడు, ఆయన ఒకరోజున నా గదికి 
వచ్చి నను see వండుకు తింటూపుంసే చూసి, “ఏమండీ! 

ఈ చలిదేశంలో మాంసాహారాలు తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది 
అని హడలగొట్టాడు. 


10 


రాజకియాలతో పరిచయం 

ఆయనే అస్సుడు లండన్‌లో ఉంటూ ఉండిన “లండన్‌ ఇండి 
యన్‌ సొసె టిలో నన్ను మెంబరుగా చేర్చారు. రాజకీయమే 
(ప్రధానమైన నా జీవితంలో రాజకీయ స్వాతంత్ర్యం విషయమై ఆకౌంక్ష 
అప్పుడే ఉదయించిన రోజులవి. ఇంగ్లీషువారు ఈ సవిత భూమిని 
అక్రమంగా ఆక్రమించుకొన్నార నీ, మళ్ళీ మన జన్మభూమి స్వాతం 
త్యంకోసం వంగ రాష్ట్రంలోని విస్త వకారులు, సాహసచర లు చేస్తు 
న్నారని నాకు తెలుసును. వాళ్ళ కథలన్నీ నా మనస్సులో ఉన్నాయి. 
పక్సిమ భారత దేశంలో లోకమాన్య బాలగంగాధరతిలక్‌ మహాశయుడి 
స్వాతం్యత్య సంపాదనా కృషి, రాండ్‌ హత్య, తిలక్‌ మహారాజుమీద 
శకేస్కు మొదలయిన విషయాలు నామనస్సులో బాగా నాటుకుని 
ఉన్నాయి. తిలక్‌, గోఖలేల అభి పాయభేదాలు, వాళ్ళకీ, ఫిరోజిషా 
మెహతా (పభృతుల మధ్య వుండే పోటాపోటీలు కూడా నేను తెలుసు 
కున్నాను. పంజాబ్‌లో లాలాలజపతిరాయ్‌ కృషి, ఆయన అనుభవించే 


కష్టాలు నన్నాకర్షించాయి. కాంగైసు పుట్టి అప్పటికి 17, 18 సంవత్స . 


హ్‌ అయింది. చదేశాభ్యుదయంకోసం గా సంస్థ సపడుతూ ఉన్న (శమ 


శే నెరుగుదును. అయితే బెంగాలులో విప్లవకారులు, సళ్చిమ దేశంలో 
తిలక్‌ మహాశయుడూ, ఉ త్తర దేశంలో లజపతిరాయీ నన్ను బాగా 
ఆకరి౦చారు. 


నన న న 


రాజకీయాలతో పరిచయం 93 


కాని, “ఇస్సటిలాగ ఈ దేశం ఒకసంస్థ యాజమాన్యం కిందకి 
వచ్చి ఒక నాయకుడి కింద ఇంతటి ఏకీభావంతో న నా జీవి 
తంలో చూడగలుగుతానా!” అనే సంశయం మాత్రం నన్ను బాధిస్తూ 
ఉండేది. ఇల్లాంటి అధిపాయాలు మొలకె తి అ విషయమైన ఆలో 
చనలో వుండే సమయంలో ఇంగ్లండులో లండన్‌ ఇండియన్‌ ఆసోసి 
యేషన్‌లో చేరడం తటస్థించింది. అప్పటికి ఆ నభలోని (ప్రముఖులలో 
దాదాభాయి నౌడోటిీ ముఖ్యుడు. ఆయన అప్పటిశే ఇండియన్‌ పోవర్టీ 
(Indian poverty) అనే (గంథం రచించాడు. ఆ (గంథం 
అంతా సమ్మగంగా చదివేనరికే నాకు దేశంలోని దర్శిదనారాయణుల 
స్వరూపం గోచరించింది. 

దాదాభాయి నౌరోజీ కాం్యగైెసు స్తాపకులలో ఒకదై దేశాన్ని ఏక 
టాకీగా నడిపించడానికి కృషిచేసి, ఇంగ్లండులో కూడా పనిచేసి, ఇంగ్లీషు 
(ప్రజలకి దాని నిజస్థితి తెలియణెయ్యడానికి ఆదేశం చేరాడు. అక్కడ 
ఎంతో కష్టపడి పలుకుబడి సంపాదించి పార్ల మెంటు మెందిరు కూడా 
కాగలిగాడు. బెంగాలులో సివిలియన్‌ గా వుండి, పింఛన్‌ పుచ్చుకుని, 
కౌం(గెను స్టాపకుల్లో ఒకడైన సర్‌ హనీ కాటనూ, బొంబాయి నివి 
లియన్‌ తః కాం(గెను  స్టాపకులలో ఒకడయిన నర్‌ విలియమ్‌ 


వెడర్‌ బర్‌ న్నూకూడా ఈ సంఘానికి (ప్రధానులు, బెంగాలులో ఐ.పి.ఎస్‌, 
వుద్యోగంచేసి రికైర్‌ అయి అనేక (గ్రంథాలు (వ్రాసిన ర మేళచం[ద్ర 
దత్తు, కాం(గెను | (పథమాధ్యకుడె న డబ్ల్యు. సి, బోనర్తీ కూడా ఆ 
సంఘంలోనే ఉండేవారు. అప్పుడే నేను, దత్తు వ్రాసిన “ఇకొనామిక్‌ 
సర్వే ఆఫ్‌ ఇండియా అనే పు _స్తకం చదివాను. 
దాంతో నాకు ఆంగ్ల పరిపాలన యెడల విముఖత్వమూ, భారత 
స్వాతం (త్య సంపాదన తతత ఆకాంతి పెచ్చు కావడంతో 
ఆశ్చర్యం ఏమీలేదు. ఈ లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌లో చక్కని 
లె (బరీ ఉండేది. ఇందులో ప్రాన్సు, ఇంగ్లండు, అమెరికా మొద 
ల్‌ న ప్‌ ఫ్‌ఫ దేశాల్లో (పజాస్వామికం కోనమూ, (పజల స్వాతం(త్యం 
కోసమూ జరిగిన హోత గాథల్ని గురించిన (గ్రంథా లెన్నో 


క్రుగ్మ నా జీవిత యాత్ర.] 


వున్నాయి. ఆ (గంథాలు చదవడానికి నాకు గొప్ప అవకాశం లభిం 
చింది. ఈ సంఘ (ప్రధానోద్దేశం కూడా అదె. విద్యాఖిలామలై' ఆదేశం 
వచ్చిన భారతీయులకి తమ en వచ్చిన పిమ్మట దేశ సేవలో స్‌ు 
గ్నులు కావడానికి తగిన విద్యావినేకాల్ని కలిగించడమే ఆ సంఘాదర్శం, 
అంతే కాకుండా హింధూదేశపు మిశ్వర్యంమీద దీవయాక్ర చెస్తూ ఆ 
దేశం ఎక్కడ షన్‌, ఎంత దేశమో తెలియకుండా కాలక్షేపంచేసే 
ఆంగ్ల (ప్రజలకి కాస్త స వివేకం కలిగించడం మరి ఒక ఆదర్శం. 


ఆ సంఘం "కరపున తరచు సభలు జరుపుతూ ఉండేవాళ్ళు, 
నేను ఆ సంఘంలో చేరిన కాలానికి అప్పుడే మనదేశంలో అతివాద 
మితవాద విభేదాలు పెచ్చు పెరుగుతున్నాయి. నక్క_డ ఉండగానే 
డబ్బు. స బోనర్తీగారు మరణించారు. ఆయన అంత్యక్రియల సంద 
రంలో ర మేశచేంద్రద త్వ తు ఉపన్యాసం చేస్తూ మన దేశంలో అతివాదం 
"పెరిగిపోతూ ఉందనీ, 'నంగదేశంలో ప్రభ తర హెచ్చిపోతూ ఉందనీ 
విచారిస్తూ మాట్లాడారు. అసలు విషయం మాట అటుంచి ఆ సంద 
రంలో ఆ విషయాలు మాట్లాడినందుకు అస్మదాదులకి కొందరికి కష్టం 
తోచి కొంచెం కటకట పడ్డాము. 

నేను లండన్‌లో ఉండగానే దాదాభాయి నౌరోజీ పార మెంటు 
ఎన్నిక రూడా వచ్చింది, ఆయన తరపున మేమంతా (ప్రదారకులుగా 
పనిచెశాము. ఆ ఎన్నిక విధానం అంతా ఆంగ్లయులే ఏర్పాటు చేసినా, 
ఆందులో భారతీయులం అందరమూ కూడా "పాల్గొ న్నాము. అప్పుడు 
నే నొక ఏజంటుగా పనిచేళాను. (ప్రతి వ కొన్ని చోట్ల నౌరోజీ 
నల్లవాడనీ, తెల్లవాళ్ళు తెల్ల వాళ్ళకే వోట్లు ఇవ్వాలనీ ప్రచారంచేశారు. 

అప్పుడు మాకు ఏమీ తోచక మానాయకుడెన ఇంగీష 
ఆయన్ని సలహా అడిగాము. ఆయన, “ఇంత మాత్రాన్‌కే నా దగ్గిరకి 


శావాలా? దాదాభాయి నల్లవాడై లె ఆయనమీద పోటీ చేసేవాడు కెల్ల 


దనంలో రంగు తగ్గిన జ్యూ. అందుచేత సమర్థత నిబట్టి వోటు ఇవ్వండి!” 
అని చెప్పమన్నాడు. పైగా, దాదాభాయి లో తెల్ల వాళ్ళకన్న 


తెల్లగా వుంటాడని చెప్పమన్నాడు. దాదాభాయి మంచి తేజళ్ళాలి. యోగీ | 


తరాల డా. ఎ 


రాజకీయాలతో పరిచయం 9 


శ్యరుడులా వుండే ఆయన ముఖవర్చన్సు ఈ నాటికి కూడా నా కన్ను 
లకి కట్టినట్లుంది. 

ఆ రోజులలో లండన్‌ ఇండియన్‌ సీ'సె టీ తరఫున “ఇండియా” 
అనే వారపత్రిక కూడా (ప్రచురించబడుతూ ఉండేది. మేము (ప్రముఖు 
లైన భారతీయుల్ని రప్పించి, వారిచేత ఉపన్యాసాలు కూడా ఇస్పిచ్తూ 
వుండేవాళ్ళము. ఒకసారి, “న సురేంద ద నాథ బెనర్తీని సిలవాలా! గోఖ 
లేని పిలవాలా?” అనే మీ మాంన వచ్చింది. బెంగాల్‌ సివిలియన్‌ 
అయిన కాటన్‌కి సురేంద్రనాథ బెనర్తీ అం'పే అభిమానం, బొంబాయి 
సివిలియన్‌ అయిన వెడ్డర్‌ బర్న్‌కి గోఖలే అంపే ఇష్టం. చాలా దర్ప 
మయిన చర్చ అయిన తరవాత గోఖలేని ఆహ్వానించారు. ఆయితే 
గోఖలేని ముందు తను చెప్పటోయే ఉసన్యాసం (వ్రాసి నంసమన్నారు. 
ఆయన అల్లాగే తన ఉపన్యాసం (వాసి సంసించాడు. అంతలో ఉండేది 
ఆ సంఘం స్వేచ్చ, 

ఆ సమయంలో మా సంఘం తరఫున లాలా లజవతిరాయ్‌గారు 
కూడా వచ్చారు. ఆయన్ని నేను శ్యాంజీ కృష్త్రవర్మి ఇంట్లో కలుసు 
కున్నాను. మొట్ట మొదటి సందర్భ్శనంతోనే నాకు ఆయన డేశ్గభి ర్ర్‌ 
తీ వతా, తనే (ప్రస్ఫుటం అయ్యాయి. ఆయన, “ఎనాా సళ్ళు మన 
దేశం ఇల్లాగ ఈ దాన్య బంధంలో పడి వుండాలి?” ఆని ఎంతో 
ఆత్రంగా "నిట్టూర్పు విడిచేవాడు. ఆయన మహారాష్ట్ర డేశీయుడు. 
సంపూర్ణ స్వాతం త్య విస వవాది. (బిళిష్‌ పొలన అంటే సరమ 
ద్వేషి. స్ట గ దేశంలో సాయుధ విప్ప వం రీసుకురావా లశే Es 
కలవాడు. చాలా ధనవంతుడు. “ఇండీయన్‌ సోషియాలజిస్లు అనే 
షతిక మంచి తీవంగా నడుపుతూ ఉండేవాడు. హెర్ళ్బర్లు స్పున్నక 
అంటే ఆయనకి అభిమానం. స్పెన్సరు పేరిట లండన్‌లో భారతీయ 
విద్యార్దులికి విద్యార్థి వేతనాలు ఇచ్చేవాడు. 

ఆయన దగ్గిర స్కాలర్‌షిప్‌ పుచ్చుకున్నవాడు ఆయన రాజకీ 
యాల్లో పనిచెయ్యాలని బాండు [వాసి యున్వాలి. నాకు కూడా ఆయన 
స్కాలర్‌షి క్‌ ఇసానన్నాడు. నను నామ్మితుడు ఒకడు (వాసినబొండు 


96 నా జీవిత యాత్ర.] 


చూసి అందులో నవ నొడులూ బంధించే షరతులు నా కిష్టం లేక్క అ 

నాకు అక్కరలేదని చెప్పాను. కృషవర్మ 'దేశభ కి అపారము, 
: ణ్‌ — 

తరవాత ఇండియా స్కాలర్‌షిప్‌ అనే పేరుతో నాపర్మ్యాణర్వు.'ఏఫాషి; 

యన్‌. అయ్యరు, మదన్‌లాల్‌ ఢింగా (ప్రభృతులకి అశ యమిచ్చిన 

దీయనే. ఆయన ఇంగ్లండులో ఉండడానికి వీలు లేకపోవడంవల్ల 

ఫ్రాంసులో వుంటూ ఇటీవలనే చనిపోయాడు. 


1l 
బారిష్టరుచదువు వూరి 


ఈ ర్‌తిగా భారత స్వాతంత్యం కోసం పొటుబడే మనుమ్యలతోటీ, 

సంస్థలతోటీ నాకు సాహచర్యం కుదిరింది. కాని, ఈ పనులేవీ నా 
బారిష్టరు "చదువుకి (ప్రతిబంధకం అవదు. రోమన్‌ లా, కౌన్‌స్టి 
ట్యూషన్‌ లా లా హిష్టరీ వగెరా విషయాల్లో పిలిమినరీ పరీక్షలు 
జరుగుతూ ఉండేవి, నేను వాటి అన్నింటిలోనూ బాగానే ఉ త్తీర్దుణి 
అవుతూ వచ్చాను. ఆ కాలంలోనే సర్‌ శంకరన్‌ నాయరుగారు. బారి 
షరు చదువుకోసం వచ్చి, మా (గే ఇన్‌లోనే చేరారు. 


శంకరన్‌ నాయరుగారు అప్పటికప్పుడే రాజకీయాలో ఒక 
వెలుగు వెలిగారు. కాంగ్రెసు అధ్యక్షులు అయ్యారు. అక్కడనించి 
మద్రాసు గవర్నమెంటు ప్లీడరు పద్దిక్‌ (ప్రోసిక్యూటరు కూడా 
అయ్యారు. కాని, హైకోర్టు జడ క. ఆయన ఆశ. కేవలం 


వకీలుగా ఉంసే మెలాపూరు మేధావులతో పోటివల్ల ఆ పదవి రాదని 
ఆయన భయం. "హైకోర్టులో విధిగా కొంతమంది బారిష్టరు జడ్జీలు 


వుండాలి కనక, అల్లాగయినా హైకోర్టు జడ్డీ తతత. ఉద్దేశంతో 


వేసవి సెలవలలో "వచ్చి డిన్నర్ల కి పటు. అవుతూ పుండేవారు.. 3 
చివరికి ఆయన దారిష్టరు కోర్సు పూ ర్తి కాకుండానే జడ్జీ అయ్యారు, 


Ee అ 
స 


జనల. లామా న Ele 


Rue 
Btu 
3 7 


బారిష్టరు చదువు పూర్తి స 


ఒకసారి ఆయనా నేసూ లండనులో భోజనం చేసూండగా 
ఆయన షాంపేన్‌ ఆర్జరిచ్చారు. నెను కేవలం కాయగూరలు చనతిం, 
సారా తాగకపోవడం చూసి, ఆశ్చర్యపోయి, “ఇల్లాగై కే డిన్నర్ల 
దగ్గర మీరు పనికిరా రన్నమాసే!” అన్నారు. నా యా కాయగూరల 
తిండి చాలామందికి ఆశ్చర్యంగా ఉంచేది. ఇంగ్రీష సహెోపాములు 
కొందరు నన్ను గడ్డితిని (దితికేవాడని హూళ్లన చేస్తూఉఎచేవారు. 


' అప్పటి కింకా ఈ వైటమిన్‌ సిద్దాంతం అమలుటోకి రాలేను. నేను 


విందుల్లో ఇంగ్రమవాళ్ళ వ సం క్రికి హ్‌ _త్తిగా పనికిరాంండా ఉన్నానని, 
అన్నిటికన్నా తక్కున ప్రమాదకర మై రమెన సిగరెట్లు అలవాటు చేసు 
కున్నాను. దీనికి కూడా ఓక గాథ జరిగ్‌ంది, 

బారు విందులు జరిగినప్పుడు అందరిపోనూ చిన్న పాడై నే 
విద్యార్థి భోజనానంతరం ఒక చిన్న ఉపన్యాసం She 
తాగడానికి మాస్టరు అనుజ్ఞ వొందాలి. ఇది అన్నుశుత౦గో పచ్చే ఒరి 


తంతు. అంతవరకూ దాన్నీ ఎవ్వరూ ధిక్కరించలేదు. నేను మొదట్లో 


ఆక్‌ దీరి వెళ్ళిన ర్‌ రోజుల్లో నావంతు వచ్చింది. మా ఇన్‌'కి ఆధ జము 
మాష్షరు నల్‌ ఆర్హర్‌ కాలిన్సు. ఈయన మద్రాసు టో పోర్టు ఉద టో 
వీన్‌ జద్దగా ఉండి చాలా స్వాతం(త్యం చూపించిన ప్రముఖుడు. 
ఆయన మాను హైకోర్టు నూతన భవనాలు తెరుస్తూ చా చాలాగంనీఫంగా 
ఉపన్యసించి, హం కులాలూ, ధనికులూ, పేదలూ అగే త్రాగ 
తమ్యం లేకుండా నేనూ నా సోదర న్యాయాధి వతుయూ సాయం 
చేస్తాము, " అని చెప్పిన ధీరుడు. ఆయన ఈ ఇన్‌ రీ మూషరుగా 
ఉండడం చేతనే చాలామంది మ్మద్రాసీయులు చః షల చేరుతూ 
ఉండేవారు. నావంతు వచ్చెసరికి నను నిలబడి, “సిగరెటు తాగి 
ఇలాంటి ఉపన్యానం ఇవ్వను,” అని చెప్పాను. సై 
విందులో పాల్గొన్న వాళ్ళంతా నిర్ణాంత పోయారు. “ఇన్నాళ్ళ 
నించీ వున్న ఆదారం" ధిక్కరించడమా! pe అని హోహోరారాలు బయలు 
దేరాయి. నా బిల్ల దగ్గిర ఉన్నవాళ్ళు కొందరు నన్ను తిట్టారు. కాన్సి 
Si 


“uu 
98 నా జీవిత యాత్ర] 


నేను చలించలేదు. మాష్టరు దగ్గిరికి నా మీద రిపోర్టు వెళ్ళింది. ఆయన 
నన్ను తన బల్ల దగ్గిరికి పిలిచారు. ఆ బల్లమీద ఇంకా ఎందరో మాజీ 
జడలు మొదలయినవారు ఉన్నారు. నేను “నా కీ ఆచారం ఇష్టంలేదు. 
ఇష్టం కానిపని చెయ్యకుండా ఉండడానికి నాకు స్వాత౦(త్యం “లేదా?” 
అని అడిగాను. ఆయన ఒక్క క్షణం నా ముఖంకేసి నవ్వుతూ చూసి 
wens బల్ల దగ్గిరికి వెళ్ళి” మన్నాడు. ఈ రీతిగా నేను ఇంగ్లీము 
ఇన్‌లోని పౌగతాగే ఆచారం ధిక్కరించాను. అయితే, ఆ తరవాత 
నేనుకూడా సిగరెట్టు అలవాటు చేనుకున్నాను. 

నేను మొదటిసారి అక్కడ ఉన్న ఎనిమిది మాసాలలోనూ 
ఇంగ్లండులోని ముఖ్య పట్టణా లన్నీ చూశాను. అక్కడ ఉన్న 
యూనివర్సిటీలు కూడా చూశాను. బారిష్టరు పట్టాతోదాటు ఆర్హుడి గీ 
కూడా పొందాలని నా సంకల్ఫ్సం. అందర చదువు ప్రారం 
భించాను. కాని ఇన్ని చదువులవల్ల అసలు (గంథానికి అభ్యంతరం 


సగర. Ere m= 


ఎ లకర పాడనా కరం తల మో ల 


కలుగుతుందని విరమించాను. షేక్సపియరు మహాకవి ఇల్లు, ఆయన 


భార్య నివాసము మొదలై న చార్మితక స్థలాలు ఎన్నో దర్శించాను. 
వాళ్ళ దేశంలోని ప్రసిద్ద రచయితలకి వాళ్ళు చూపే ఆదరణమూ, 
గారవమూ చాలా (పశంసనీయాలు. (ప్రభుత్వమే వాళ్ళు ఉండే ఇళ్ళు 
వగె రాలు కొని, వాటిని జాతీయ ప్రతిష్టాపనలుగా రక్షించి ఉంచుతారు. 


మనదేశంలో, ముఖ్యంగా తెలుగుదేశంలో భారతం (వ్రాసిన 


నన్నయాదులకీ, భాగవతం (వాపిన పోతన్నకీ వాళ్ళ (గ్రంథాలు తప్ప 


వారి సంతతి వారికి ఉత్సాహం కలిగించి గర్వం కలిగించే చిహ్నా లేమీ 

లేనేలేవుకదా! అప్పుడే ఎప్పటిక్రై నా రాజమకూ మాం(దవరంలో తిక్క_నకీ, 

నన్నయకీ, ఎటన్నకీ ఒక స్మారకచిహ్నం కటాలని నాకు సంకల్పం 
(అ (ప 


కలిగింది. కాని, తరవాత జీవితపు ఆందోళనలో నే నా పని చెయ్యలేక. 


పోయాను, 
నేను లండన్‌లో ఉన్న మొదటి మూడు నెలలూ కూడా రాజ 
హేం(ద్రవరం మునిసిపల్‌ ఛై ర్మన్‌గానే ఉన్నాను. కాని, ఆ తరవాత 


నా ఛైర్మన్‌ పదవికి లండన్‌ నించే రాజీనామా ' ఇస్తూ మద్రాసు గవర్న - 


చానా కారా లలకలలాక్టక్ణ. SEAR SND స్టా 


[ ' . Ss 
రజ ర్ల తరం క్తనాదాలాశాకా. నటనతో రాదా. యా దరద అటి లోల రా నాన్నకి ల ఆనం, 





బారిష్టరు చదువు పూర్తి 99 


మెంటు మెంబరు ఫోర్చుుకి “రాజమహేం[ద్రవరం మునినసిప సొమ్ము 
జాగ్రత్తగా నీకు అస్పచెబుతున్నాను సుమా!” అని ఉత్తరం వ్రాశాను. 
ఆయన దానిలో ఉన్న ఎ తిపొడుపు (గ్రహించి, నన్ను అధినందిస్తూ 
తిరిగి ఉత్తరం (వ్రాశాడు. తన సోదరి ఒక ఆమె ఎడిందిరోలో లాండ్‌ 
లేడీ__.అం"టీ హోటలు యజమానురాలుగా_ఉన్నదనీ, ఆమెను 
కలుసుకోమనీ నాకు (వాస్తి ఆ విషయంలో ఆమెకి కూడా ఒక ఉత్తరం 
(వ్రాశాడు. నన్ను ఛై ర్మన్‌ పదవినించి లాగి వేయదలుచుకున్న ఫోర్చుకీ 
నాకూ ఉన్న సంబంధం అల్లాగ పరిణమించింది, 


మొదటి జరము ఎనిమిది మాసాలూ ముగించుకుని, జూన్‌ 
$0 వ తేదీని బయలుదేరి, జూలై 15 వ తేదీని బొందాయిసీనుగా 
రాజమహేంద్రవరం చేరాను. నేను తిరిగి రాజమహేం[ దవరాం చేరే 
టప్పటికి నా మిత్రులకీ, శ్యతువులకీ కూడా ఒకటీ ఆశ్చర్యం. ఇంట్లో 
వాళ్ళ సంగతీ, బంధువుల నంగతీ వేరే చెప్పనే అక్కరలేదు. కాశీకి 
వెడితేనే కాటికి వెళ్ళినట్లు లెక్క చూసుకునే రోజుల్లో ఇంగ్లండు వెళ్ళి 
రావడం అంటే అందరికీ ఆశ్చర్యంగా వుండేది. నా మిశ్రోలూ, శత్రు 
వులూ చాలామంది నేను లండన్‌లో పాడై పోతాననీ, మళ్ళీ రాపడ౦ 
సంశయమనీ అనుమానిస్తూ ఉండేవారు. ఓర్‌; రామచర౭ద్రరాపు 
మాతం నను సంపూర్ణంగా పన్‌ నెర వేర్చుకుని వసాననే 3 (| ర్యంతో 
ఉండేవాడు. ముఖ్యంగా ఈ దేశంతో లండన్‌లో స్త్రీల 'స్యచ్చని 
గురించీ, తాగుబోతుతనాన్ని గురించీ వ్యాపించిఉన్న ర్‌లి బొల్లి కథల 
వల్లనూ, నా చిన్ననాటి చర్యలవల్ల నూ, ఇక్కడ ఆ విషయాల్లో నారు 
కొంత బలహీనత ఉండిన కారణంవల్లనూ అందరూ నేను పూ లిగా 
పాడై పోతా నని అనుకున్నారు. క్త నిజానికీ ఆదేశం జీసతమే 
నన్ను మానసికంగా కొంత ఆ బలహీనతనించి తప్పించి, మంచిమార్లా 
నికి మళ్ళించింది. పై కారణం చేతనే నేను తిరిగి వచ్చా ననేసరికి 
 రాజమహే బాం(దవరం అంతా ఓక వింతగా పరిగణించారు. 





రాజమహాలదవరం రాక 


అ రాజమహం[ద్రవరంలో వీశేశళలింగంగారి (పథ బాగా 
వెలుగుతోంది. అప్పటిశే సువ్బారావుపంతులు (ప్రభృతులు ఆయనకి 
ఏిరోధులు అయ్యారు. వితంతు వివాహాలు (వోత్సహించిన సుబ్బారావు 
పంతులుగారు. తీరా తన తమ్ముడే కందు కూరినారి (పోత్సాహంచేత 
కొమ్మూరి నదసింహోరా పుగారి చెల్పల్ని వివాహమాదేసరికి, పంతులు 
గారికి ఎదురు తిరిగి హిందూసమౌజం న్రాపించా రు, నూతన వై షవానికి 
పంగనామాలు పెద్దిన్నట్లు sommes సనాతన హిందూధర్మం చాలా 
చీరుడు గట్టంది. చీవరికి ఆ సనాతన ధర్మం అంతా భయంకరంగా నా 
De తిరిగింది. 
నేను ఇంగ ౦దునించి సచ్చార (ప్రాయశ్చిత్త తం చేసుకుంపేనే 
రాని ఇంట్లో రలవడానికి వీలులేదన్నారు. నేను దానికి వల ల్ల కాదన్నాను. 
యొ తమ్ముడు (శ్రీరాములు అస్సుడు వీరేశలింగంగారి రిమ్యులలో 
ముఖుడు, అతను ముందే వద్దని పట్టుపట్రాడు. కుందూరి వెంకట 
రత్నం, దామెర్ల రమణారావు (ప్రభృతులు కూడా వద్దనే వాళ్ళలోవాశ్ళే, 
కొందరు మిత్రులు నేను తిరిగి వచ్చిన కొ త్రరికంలో విందులు చేశారు. 
ఆ విందులో పాల్గా గాన్నవా ళ్ళందరికీ నంఘబహిష్కారం అన్నారు. ఈ 
బహిష్కారం గందర గోళంవల్ల నను ఎక్కడ లొంగిపోతానో అని 
పీరేళ లింగంగారికి బాగా ఆత్రతగా ఉండేది. అందుచేత ఆయన ఒకసారి 
నేను ధార్వాడ కృష్లారావుగారి ఇంట్లో మార్చుని ఉండగా వచ్చి నన్ను 
"హెొచ్చరించిపోయారు. బహిష్క్టరణవాదులంతా ఒక సభ చేసి నా 
విషయమూ, నాతో భోజనం చేసిన ఇతరుల విషయమూ గుదిగుచ్చి, 
శంకర పీఠాధిసతులై న రాణీచయనులు స్వాములవారికి పిర్యాదు చేశారు. 
డానిమీద ఆయన నాకు ఒక రిజిస్టరు నోటీసు పంపించారు, 
సముద్ర యానం హిందూ మతానికి విరుద్దం కనక, తగిన (పాయళశ్చి త్త తం 
లేనిదే హిందూ సంఘంరో కలవ కూడదనీ, వెంటనే తన ఎదట హాజరు 


రాజమహేంద్రవరం రాక 101 


కమ్మనీ నా కొక తాఫీదు ఇచ్చారు. దానికి వెంటనే నేను జవాబు ఇచ్చాను, 
గత 29 సంవత్సరాలనించీ ఆయన్ని ఎప్పుడూ మేము ఎరగమనీ, మా 
చెదలు అయినా ఆయన అధికారాన్ని ఎస్పుడూ అంగీకరించలేదనీ, నా 
క ఎనతే తాఫీదు ఇన్వడానికి ఆయనకి అధికారం లేదనీ (వాసి పంపిం 
న ఆ దిహిషాా-ర పు గందరగోళం ఒక పెద్ద అందోళనకి కారణం 
అయింది. నేను మళ్ళీ అక్షోబరునెలలో లండన్‌ వెళ్ళిపోయాక సువ్బా 
రావుపంతులు (పభృతుల (పోత్సాహంవల్ల స్వాములవారు రాజ 
మహేంద్రవరం వచ్చారు. ఆయన్ని ఏనుగుమీద ఊరేగించి మారం 
డేయస్వామి గుడిలో ఒక పెద్ద సభ చేశారు. 

ఆ సభలో నా విషయమూ, నాతో విందు ఆరగించినవారి విష 
యమూ తీర్చు చెయ్యడానికి ఉప్యక్రమిస్తూ ఉండగా, కొండేపూడి భది 
రాజు (ప్రభృతులు లోపలికి వెళ్ళి స్వాములవారిని అడ్డు స్రశ్నలు 
వెయ్యడం లంకించుకున్నారు. “స్వామీ! తమ ెన్నడూ రాజ 
మహేం[ద్రవరం రాలేదే! ఇప్పుడు తమర్శి ఎవరు రమ్మన్నారు? ఏమిటి 
సమాచారం? ఈ వ్యవహారమంతా ఏమిటి?” అని (ప్రశ్నలు చేస్తూ 
ఆయన గౌరవార్దం వెలిగించిన దీపాలు ఊదివెయ్యడం ఆరంభించారు. 
దాంతో స్వాములవారు కంగారుపడి పాపుకోళ్ళు చేత్తో పటుకుని, 
“బతుకు జీవుడా?” అని పలాయనం చి త్రగించారు. ఈ విషయం 
అంతా వి వేకవర్దనిలో (ప్రచురించబడింది. నేను లండన్‌లో ఉండగా 
వీరేశలింగంగారు నాకు ఈ పేపరు కటింగు పంపించారు. 

అను జూలై, అకోబరు నెలలకి మధ్య రాజమహేం(దనరంలో 
ఉన్నప్పుడు మళ్ళీ ప్రాక్తీను చేశాను. ముఖ్యంగా పోతునూరు శేసు 
నాకు పూర్తిగా పని చెప్పింది. పోతునూరులో చెలసాని పబ్లాథి 
రామయ్యగారి భార్య రామమ్మగారిమీద (మాగంటి వాపినీడు అక్క. 
గార్ఫు, దాయాదులు ఆస్తి జబర్‌ దప్తీగా స్వాధినపరుచుకున్నారని 
నేరం మోపి (క్రిమినల్‌ (ప్రొసీజరుకోడు 145 సెక్షను (ప్రకారం చారీ 
ఇచ్చారు. నేను ఇంగ్లండు వెళ్ళబోయే టప్పటికి ఆ కేసు ఆరంభం 
అయింది. అది నేను తిరిగి వచ్చేవరకూ నడుస్తూనే ఉంది. అవతల 


102 నా జీవిత యా(త-1 
పార్సీ వాౌనర్ళు దౌరి కర్‌ స్వామినాధన్‌ ని తీసుకువచ్చి కేసు నడిపిస్తున్నారు. 
నను తిరిగి వచ్చార ఆ కేసులో స్వామినాధన్‌ కి వ్యతిరేకంగా సనీచేసి 
కొట్టి వేయించాను. తరవాత అది సివిల్‌ కేసుగా పరిణమించింది. నేను ఆ 
“రేసులో 'పైయింటు దాఖలుచేసి మళ్ళీ ఇంగ్ల ౦డు వెళ్ళిపోయాను. ఆ కేసు 
wb సంవత్సరాలపాటు కిందుమీదులు పడీ చివరికి ఆమె పత్నం అయింది. 
మొట్టమొదట అ బుదగ్గిర శేను ఖర్చులికి కూడా డబ్బు లేకుండా ఉన్న 
రోజుల్లో నను ఆ కేసు పట్టి పనిచేశాను. ఆ ఆ స్తే సుమారు పది లక్షల 
హూసొయతి విలువగలది, న స్తే ఆమె మ య. ఆమె నాకు 
71 చేల రూపాయిల ఫీజు ఓక్క_సారిగా ఇచ్చింది 


మకీ ఇంగ్రండు [ప్రయాణం 
ఆ 


"లలతపటు ఎప శద eee చదువుకి మళ్ళీ అక్టోబరులో బయలుదేరి లండన్‌ 
వెళ్ళాను. వా కౌన్సిల్‌ ఆఫ్‌ "రన్‌ ఎడ్యుకేషన్‌ వాళ్ళు 


ఇప్పించు ఉపన్యాసాలు (శ్రద్దగా ఆలకిస్తూ ఫై నలు పరీక్షకి తయారు 
అయ్యాను. అన్ని ఇన్‌లలోనూ ఈ క కౌన్సిల్‌. ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ 

వాళ్ళే ఉపన్యానాలిస్పిస్తూ అందరికీ సరీశ్షలు జరిపి పట్టాలినారు. అంతకి 
పూర్వం మన దేశంలో వాలస్‌ పట్టాల్లాగే డిన్నర్‌ లకి క్రమంగా హోజ 
రయిన బుద్ధిమంతులకి పట్టాలు ఇచ్చేవాళ్ళు, ఈ కౌన్సిల్‌ అఫ్‌ లీగల్‌ 


ఎడ్యుకేషన్‌ ఏర్చ్పొడ్లాకే మన వేశంలో లా కాలేజీలు కూడా ర 
ఈ కాలంలో నేను ఇంగ్లండు దేశం చాలా తిరిగాను. కాస్త 
ప్‌బె చై నప్పు డల్లా ఒక్కొక్క దేశం (టిప్పు కొడుతూ ఉండేవాణ్డి. ( 
ఇంగ్ల ండులో 'ఉన్న ముఖ్యసట్టణాలు, పరిశ్రమల స్థ సొనాలు అన్నీ చుట్లు 
ముట్టాను. అప్పుడే శేంబ్రిడ్డిలో సి , ఆర్‌. శెడ్డిగారిని కలుసుకున్నాను: న 
ఆయన అప్పటికే చాలా తెలివై నవాడని "పేరుపడ్డారు. యూనివర్సిటీలో ! 
కూడా ఆయన (ప్రతిభ గణనీయంగా ఉంది. అప్పటి కప్పుడే గోఖలే - 





మళ్ళీ ఇంగ్లండు ప్రయాణం 103 
గారు ఉపన్యాసాలివ్వడమూ, కొంద రాయన్ని అడ్డు పళ్నలు వెయ్య 
గమూ, మరికొంద రాయన చెప్పినదానికి హర్షించడమూ జరిగింది. 

సి, ఆర్‌. రెడ్డిగారు Tepe బారిష్షరు పరీత్షకీ కూడా తయారు 
క. సీవరిదాకా డిన్నర్లు వగె Be హాజరై సరీక్షకి మాతం 
హాజరు కాకుండా ఊరుకున్నారు. నేను అయన్ని కలుసుగున్నప్పుడు 
తెనుగు భారతం చదువుతున్నారు. నాకు తెనుగు భారతంఘీద చిన్న 
ఉపన్యాసం కూడా ఇచ్చారు. నేను “డిన్నర్లు అయ్యాయి కదా! బారి 
ష్షరు పరీక్షకి హాజరై పరీత్త ఎందుకు పూర్తి ర్‌ చెయ్య,”రని అడిగాను, 
తయన “గోఖలేగారు నాకు బారిష్టరు పనికి క వెళ్ళవద్దని సలహాయిచ్చారు. 


పరీక పాసె ఉంటే ఎప్పటికి అయినా ప్రా సు చెయ్యారి అని చప 
లత్వం కలుగుతుంది. కాబట్టి, ఒక్కసారే దానికి కకక ఇచ్చాను,” 
ఆన్నారు. అంత దీక్షతో ఉన్నారు అయన సప్పుడు! 

నేను ఈ కాలంలో ఇంగ్లీషు కోర్టులలో సని చాలా గోద్దగా 
గమనించాను. అప్పుడే రెండుమూడు గొప్ప రేసులు హడా వచ్చాయి. 
జక సులో పర్‌ ఎడ్వర్లు కార్బన్‌ అనే ఐరిను దారిన్నరు సనిబేశాడు, 
ఒక ఇంగ్రీ ను యువతి ఒక జర్మన్‌ రాజకుమారుడిమీద తనని పెళ్ళి 
చేసుకుంటానని మభ్యపర చి. దగా చేశాడని, వా గాన భంగాని 
(Breach of promise)s కేసు తెచ్చింది. ఆ కేసులో జడ్తీకూ 
మొదటినించీ ఆమె పట్లనే అభీదూన౦ చూపిస్తూ వచ్చాడు. ఆ సంగతి 
“జర్‌ ఎడ్వర్దు కౌర్సన్‌ 'గహించి కేసు మంచి  శేర్పుతో నడిపించాడు, 
(కాను పరీక్షలో చాలా అమాయికంగా కనిపించే (ప్రశ్నలు తగిలించి, 
వాటి ఆధారంతో ఆమె చాలా మాయల నూరి అనీ, వందలో ధననంతు 
లికి టోపీ వేసే సమర్థురాలనీ వాదించాడు. జ్యూరీకి అర్వుమెంటు 
చెపుతూ గుండె వెదురులేకుండా, * “జద్దీలు ముందుగా తమబుద్ద కోర్డు 


బయట వదిలి పెట్టి వచ్చినా వం. రాని జ్యూరర్తు మాత్రం ఏదిన 
మైన అభిమాన న అమా తంహకో గా త్ల పకా కాన్న షష 
యోగించ్త"దుని wn చెప్పాడు, చివరకి ఆ కేసులో జ్యూరీ 


రెండు భాగాలు అవడండేత శేనుఫోయింది. 


ee TT dri] 


10 నా జీవిత యాత్ర-] 


అల్లా ంటి స్వాతంత్ర్యం చూపిం చేవాళ్ల, 


A న. అన 
టలలని అయం అల కుండా ర్త యింట్ల కేసులు బలపర చేవాళ్ళు. ర్తి సిక్రి 


నరటితసిరి సె ఇంకొక చే 


సులో కోర్రపెసిడెంటు అయిన లార్డు జస్టి 
మెల్లన్‌ ముద అతని ససతికూతురు దావా Me ఆ జద్రీ తన తక 
సొష్ష్యం ఉఇచ్చుకున్నాడు. జెట్టి మాట తోసివేయడం అనేది సాధారణ 
విషయంరకాదు.___ఆ కేసులో ఆ కూతురు తరఫున సర్‌ మాంపేగ్‌ 
హోజరు అయ్యాడు, అసలు కేసు [కిందికోర్రు కింగ్సుదెంచి డివిజనులో 
జద్దీసశ్షం అయింది నాని, సర్‌ మాం-ేగ్‌ న్యాయం విషయంలో 
సుప్రేమ్‌ కోరు జ అనే అభిమానం ఉండకూడదనీ, సం. కోసం 
ఆయినమాట తోసి సి వెయ్యాలసీ బహు సున్నితంగా వాదించాడు 

చిపరికి కోరువారు ఆ జ న్‌ సాక్ష్యం తోసివేసి అతని కూతురు 
మాట అంగీఏరించారు. దాంతో షంగ్లీముష త్రికల్లో ఇ చాలా గందర గోళం 
చెలరేగింది. “ఒక జడ సొర్షాన్ని ఇంకొక కోరువారు నమ్మకపోతే 
ఆయన రాజీనామా అవ్వాలి. " అన్నారు. ఆ జ . అంతకన్న మొండి 
వాడు. “అప్పలు గీ గోరు జడీలు తిస్ప్రు అ పాణం సద్దారు కాని నేను 
అజస్తోలు చెప్పలేదు. కనక “రాజీనామా ఇవ్వను." అన్నాడు. అక్కడ 
అల్లాంటి లావాదేవీలు జరుగుతూ ఉండేవి. ఎటువంటికేసులు ఏమన్నా 
వా వొటికి స్యయంగా హాజరై చూసూ ఉండెవాలి. 

రః కాలంలోనే మద్రాసుై హైకోర్టు జిద్దపని చేసి పింఛను పుచ్చు 
కున్న 'షెప్పరు అనే ఆయనతో నాకు పరిచయం కలిగింది. అహ్పుడాయన 
ఇండియన్‌ కంటారు ఆరు_అనే లాపు స్తకం మార్చి (వాస్తూ ఉండే 
వారు. ఆయన డానికి” నన్ను సహాయం చెయ్యమని అడిగారు. "అప్పటికే 
నేను సుమారు 10 ఏళ్ళు కోర్టులో (ప్రో మ్‌ లెస్‌ ఉండడంవల్ల ఆయన 
హోగన నని తృ్పి దికరంగా చెయ్యగలిగాను. ఆయన తన పు  స్తకంలో 
కూడా ఈ య (వాశారు. తరవాత ఒకసారి అమన నన్ను 
ఐసొక్‌ రూఫస్‌కి, (తరవాత ఇండియా వె వై(స్రాయి లార్డు రీడింగుక్రి 
ఎరుకపరచారు. ఐసాక్‌ రూపసి అప్పట్లో” పెద్ద లాయర్హ లో లెపి, 
పుష్కలంగా డబ్బు సంపాదించేవాడు. అయన తోట్‌ వా * స్తవ్యుడూ, 


మళ్ళీ ఇంగ్లండు (ప్రయాఖం 105 


రంబిత్‌సింగ్‌ వారసుడూ అయిన దులీప్‌సింగ్‌ తరఫున సండాబు తిరిగి 
ఆయనకి ఇచ్చివెయ్యాలని గవర్నమెంటుమీద దావా వేశాడు. అది ఒక 
పెద్ద కేసు. లార్డు రీడింగు హించూదేశంలో ఆచార వ్యవహారాలు, వాటికి 
సంపరదీరవిన' కేసులు మొదలై నవి ఏరి చెప్పడానికి ఎవరై నా ఓర్‌ 
భారతీయుడు తనకి సాయం a షెప్పర్దు నడిగాడు. ఆయన 
నన్ను అప్పగించాడు. నేను కొంతకాలం ఆ “దూఫస్‌ ఆఫీసులో సని 
చేశాను. ఆ కేసు కొంతకాలం జరిగింది. చివరికి శేవలం శాస్త్రీయ 
కారణాలచేత అది ఆక్టు ఆఫ్‌ సేటు కనక కేసు లేదని కొట్టి వేశారు. 
(పభుత్వం తరపున అటార్నీ జనరల్‌ సర్‌ రాబర్డ్‌ ఫన్‌లేగారు హోజరై 
"కేసు నడిపించారు. 

సామాన్యంగా అనుకునేటట్లు బారెట్లా మె నల్‌ పరీక్ష అంత సుఖ 
వైన విషయంకాదు. ఇంగ్ల ౦డుకి సంబంధించిన ౮ స్పిపాస్తుల చట్టాలు, 
సివిల్‌ (క్రిమినల్‌ (ప్రొసీజరు, ఈక్విటీ కోర్టులకి సందింధించిన చట్టాలు 
కలిపి చాలా పెద్ద (గంథం ఉరిడెదీ, “మన ఉన్నత విద్యలాగే మన 
లాయర్ల కి పనికి వచ్చేది కాని, హించూదేశానికి సంబంధించినవి గొని 
ఏమీ ఉండేదికాదు. లాకి సంబంధించినంతవరకు ఈ బారిషరు పరిక 
చాలా పెద్దపరీక. (పీవీ కౌన్సిలులో (ప్రా సు చెయ్యడానికి మాడా, యే 
అర్హత. 'జద్దీలకి కూడా ఇదే అర్హత. "ఏది ఎల్లా ఉన్నా, హిందూ 
దేశస్టులకి ఈ చదువు చాలా ఖర్చుతో కూడుకున్న సః 

ఆ రోజుల్లో బారిష్టరు పరీక్షకి చదవడానికి ఏమీ డిగీలు అక్కర 
లేదు. (ప్రవేశపరీక్ష అని ఒకటి ఉండేది. అందులో తృ _స్టికరంగా 
పానయితే చేర్చుకునేవారు. బాగా ఇంగ్లీషు రానివాళ్ళు కూడా చేరి 
ట్యూటర్ల సహాయంతో గటెక్కె వారు. కాని పొందూడేశపు చిటాల 
సంగతీ, వాటి అనుభవమూ లేనివాళ్ళకి ఈ చదువు అంతా ఉఊరదంపులా 
కనిపి సుంది. కాని నాకూ, అప్పట్లొ నా సహాధ్యాయి అయిన నర్‌ యన్‌. 
యన్‌. సర్కారుగారికీ హిందూడేశంలో లాతో అనుభవం ఉండ ఎంవల్ల, 
అది అంతా చాలా నరదాగా ఉండేది. ఆయన ఇర్క్లడ ది. ఎల్‌. వి సొసయు, 
జిల్లా మునసబువని చేస్తూ దారిష్టరుగా వచ్చారు. 


106 నా జీవిత యా(త్ర-] 


మము ఉభయులమూ ఫస్తుకాసులో రావాలని కృషిచేస్తూ 
ఉండేవాళ్ళము. ఈ దేశంలో 10 ఏళ్ళపాటు (పాకీ నుచేని ఉండడంవల్ల 
ఆ చదువులో తు అంతా బాగా తెలుసుకోవడానికి వీలయింది. నేను 
లెక్చర్లు శ్రద్దగా వినడమే కాకుండా వాటికి సంబంధించిన (ప్రధాన 
(గంఠాలన్నీ చదివాను. నేనూ, సర్కారుగారూ కూడా సర్టిఫికేట్‌ ఆస్‌ 
ఆనరు సంపాదించాలని కృషిచేస్తూ ఉందేవాళ్ళము. ఆది గ0 పొనుల 
బహుమానము. ఈ బహుమానమూ ఈ గొరవమూ రావాలంపే నూటికి 
75 మార్కులు పైగా రావాలి. పైగా, నోటిపరీక్ష ఒకటి ఉంటుంది, 
దాన్నికూడా న్నిగ్రహించుకుని రావాలి. 

ఆయన వేరే. ఇన్‌కి చెందినవాడేగాని మేము ఇదరమూ 
'స్నహంగా ఉండేవాళ్ళము. ఆయన ఈక్విటీ పేపరు “ఇచ్చిన 
(Straughn) స్తాన్‌ని చూడడానికి వెళ్ళారట. ఆయన “ప్రకాశం 
"సేపరు అన్నిటికన్నా ఉ త్రముంగా ఉంది. అతన్ని ఒకసారి చూడాలి” 
అన్నాడట. ఆ సంగతి సర్కారుగారు నాతో చెప్పిన తరవాత నను 
అయన్ని దర్శించడానికి కనిపెట్టుకుని ఉన్నాను. కాని, ఒకరోజున 
ఆయనే నా గదికి వచ్చి నన్ను అభినందించి వెళ్ళిపోయినారు. ఈ రీతిగా 
పరీక్షలు ముగించుకున్నాను. 

సరీక్షేలు ముగిసేటప్పటికి నా దగ్గిర ఆర్‌బత్‌నాట్‌ అనే అతను 
స్థాపించిన బాంకులో 600 రూపాయిలు ఉన్నాయి. ఆర్‌ బతీ నాట్‌ అనే 
అతను మద్రాసు (పెసిడెస్సీలో పెద్ద బాంకు ఒకటి నడిపించి, చాలా 
మంది డబ్బు సేకరించాడు. ఆ కర 'పెనీ దివాలా తీయడంతో సే చాలా 
ముందీ ఉద్‌ ద్యోగస్టులూ, సామాన్య నంసారులూ కూడా చాలా డబ్బు 
పోగొట్టుకున్నారు. వి, కృష్ణన్వామయ్యరుగారి డబ్బుకూడా కొంత - 
పోయింది. అందుచేతనే ఆయన పట్టుదల వహించి ఆర్‌ బత్‌నాట్‌ని 
(ప్రాసిక్యూటు చేయించి, ఇండియన్‌ బాంకు స్థాపించాడు. ఆ ఆర్‌బత్‌ 
నాట్‌ కంపెనీ కాఖే లండన్‌లో చూర్‌ఫిడెన్‌ కంపెని. ఇక్కడ బాంకు 
దివాలా తీయడంతో పే అక్కడ కంపెనీ టోర్డు కూడా తిప్పి చేశారు. 
మాకీ ఫిడెన్‌ రై లుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు, అందుచేత మన 


మళ్ళి ఇంగ్లండు (పయాణం . 107 


డబ్బుకి కూడా దెబ్బతగిలింది. అప్పుడు బహుమతీగా సంపాదించుకున్న 
50 పొౌనులే గతి అయ్యాయి. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు యూరో 
అంతా సంచారం చెయ్యాలని బుద్ధిపుట్టింది. అప్పుడు చాటస్మరులో 
మ్మితుడు లక్ష్మణదాసు అనే ఆయన కౌవలసిన డబ్బు పంపించాడు. 
మ దాసులో జడ్తీగా ఉండిన ౩ షెప్పర్దుతో నాకు పరిచయం ఆయిన 
సంగతి ఇదివరకే వాశొను, ఎందుకె నా “మంచిదని ఆయన్ని మదా 
సులో ఉండే జడ్తీలకి పరిచయం చేస్తూ ప్తి త్త్‌రాలు ఇమ్మని అడిగాను, 
ఆయన శేదనలేక పోయాడు. కానీ, & 'శ్రరాలకి సరియైన మన్నన 


కలుగదేమో అనే అనుమానం ఆయన్ని బాధించింది. అప్పుడు మదా 
ల స్‌ స్నుబహ్మణ్యయ్యరు ఒక జరీ, షెప్పర్లు మెలా 
పూర్‌ కూటంలో వాడు. ఆయనకి నేను ఉత్తరం (వా సే మాత్రం 
మన్నిసాడా?” అన్నాడు. చివరికి అంటీ అంటని మాటలతో సర్‌ 
స్నుబహ్య్మణ్యయ్యరుగారికీ, జస్టిస్‌ వాలస్‌కీ కూడా ఉత్తరాలు ఇచ్చాడు. 

బారిష్టరు పె నల్‌ పరీక్షకి చదివే రోజుల్లోనే భవిష్య తుని గురించి 
కొంత ఆలోచించడం జరిగింది. బారిష్టరై మళ్ళీ రాజను" హీంద్రవరంలో 
ప్రాక్తీసు పెట్టడమా అనే సంశయం ప్రారంభం అయింది. చాలారాలం 
అచ్చటి స్థానిక రాజకీయా ల్లో కొట్లు మ. నారు ఆ ఊరంటే 
(పాణం 'ఏిసిగింది. మళ్ళీ జక ఇరుకు పడకూడ దధనిసించింది. 
అసలు బారిష్టరు చదువు చదివి కాస్త విశాలమైన అనరణలో (బదుకు 
హోమనీ వెళ్ళాను. అల్లాంటప్పుడు రాజము హేం|ద్రవరంలో తిరిగి బారిష్ట 
రుగా (పమేించి స్థానిక మైన గందరగోళాలలో పడకుండా ఉండడానికే 
నిక్చయించుకున్నా'ను. అందుచేత ఏమైనా సరే మద్రాసులో ప్ర్టోసు 
పెట్టడానికీ నిశృయించుకుని షె పషెప్పర్లు దగ్గిర టన చెస్పిన ఉత్రిరాలు 
తీసుకున్నాను. రాజమహేంద్రపరంలో ఉన్న నా స్నేహితులు, నా 
(శేయోభిలామలు కూడా నేను తొకి క్కినదారి మంచిదని అంగీకరించారు. 

ఈ నిశృయంతోనే సకంగ్‌హాండు లా పున్తకౌలు అమ్ము షావ్ఫ 
లికి వెళ్ళి, స్వల్పంగా అడ్వాన్సు ఇచ్చ, సుమారు Me: ఎల రూపొయల 
ఖరీదయిన అపురూపప్ప లా పుస్తకాలు కొన్నాను. వాటిని అన్నింటినీ 


108 నా జీవిత యాత్ర! 
సామాను ఓడలో పడవేయించి నేను పి. ఓ. బోటులో వచ్చేశాను, 
అయిన ఖర్చు ఎల్లా గా అయింది కనక, ఒక టవరక మైన లె లై _బరీకూడా 

ఉంచాలని సంకల్పిం దాను, నేను 1906 వ సంవత్సరం చివరికి భారత 
దేశం చరుకున్నాను. కొందరు మిత్రుల దగ్గిర బుణంచేసి లా ప్ప స్ట 

రౌలు విడుదల = దాను. సకుటుంబంగా చెన్నపట్టణం చేరి కొండి 
బెట్టి సీఫితో 2౧ రూపాయిల అదైెమీద ఓక చిన్న ఇల్లు కుదుర్చు 


కున్నాను. 5 లై (బకీకీ, ఆఫీసుకీ మా(శ్రం ఓక విశాలమైన పోలు కుదుర్చు 


కున్నాను. 


14 
మైలావూరు మెధాపులు 


అప్పట్ల మేలాపూర్‌ వకీళ్ళ (పభ బాగా వెలిగిపోతూ ఉంది. భాష్యం 

అయ్యంగారు మద్రాసుబొారుకి నాయకుడు. సర్‌ స్ముబహ్మణ్యయ్యరు 
బద్దె. ఏ. ఆర్‌. సుందర య్యారు పెద్ద వకీలుగా పేరువడ్డాడు. ఇక కృష్ణ 
స్వామయ్యరు ఆట్టహాసానికి సరిమి"ే లేదు. అప్పటికి బారిష్షర్ల క్రి ప్రాక్టీసు, 
సలుకుబడీ తా. తగ్గాయి, జాన్‌ ఆడమ్బు, న్యూజరటు | గ్రాంటు, పీ 
Ge ప్‌? 'పెడ్డర్‌బర్ను మొదలె లె నవాళ్ళు కొద్దిమంది గుట్టుగా 
కాలషేసం చేస్తూవచ చ్చారు, స్నుప్రసిద్దు డైన నార్హన్‌ అప్పటికే | కిమినలులో 
బాగా పెద్ద సేత సంపాదించుకున్నాడు. అల్లాంటి వాడికి [క్రిమినలులో 
పనేలేదు. అస్పటికి మెలొపూరులో ఉన్న అ (పముఖులూూ, ఎగ్మూరులో 
ఉన్న టి. వి, "శేషగిరయ్యరు, శంకరన్‌ నాయరు (పభృతులూ రెండు 
ముఠాలుగా ఉండి పోటీలు పడుతూ ఉన్నట్లు అనుకునేవారు. ఏళ్ళమధ్య' 
చేరి పాక్టీను పెట్టడం అంశే చాలా సాహసం అని మిత్రులు అనే 
వారు. కాని నాకు, “మొదటినించీ లా విషయంలో ఒక విధంగా సను 
(గమన కృషిచేసి ఉన్నాంగదా! దానికీ తగిన (శమతీసుకుం'టే ఎందుకు 
అభివృద్దిలోకి రామా?" అని ఒక విశ్వాసం! 


మెలాపూరు మెధావులు 109 


షెప్పర్దు ఇచ్చిన పరిచయం ఉ& తరం సట్టుకుని, సర్‌ సుబహ్మా 
ణ్యయ్యరు దగ్గిరికి వెళ్ళి దర్శనం చేశాను. ఆయన నన్ను ఎగాదిగా 
చూసి ఇక్కడ బారిష్టర్త కి ఏమీ (వపయోజనం ఉన్నటు లేదని "ఎవవి 
చప్పరించాడు. చివరికి షెప్పర్లు అనుమానించిన'క్లి చేశాడు. తరవాత 
వాలస్‌ని చూశాను. ఆయన నన్ను ఆదరణతో పరిశీలించి “ప్రకాశం 
గారు! బారిస్టర్ల కి ఇక్కడ చోటు ఉన్నట్టు కనిపించదు. ఈ మైలాపూరు 
వక్సీముందు. వాళ్ళు తట్టుకోలేరు. ఏళ్ళ ఫలుకుబడీ, అర్భాటమూ చాలా 
"హెచ్చు. ఆ కృష్ణస్వామయ్యరుని చూడండి! కోర్దుకి నాలుగు గ్మురాల 
బండిలో వసాడు! వాళ్ళతో మీరు ఏమి వేగ “గలుగుతారు!” అని 
అన్నాడు. ఆపైన క కరు ఏమైనా ధనవంతులా”' అని అడిగాడు, 
నేను “నీదవాల్డే” అసి చెప్పిన మీదట, ఆయన “మీరు ఎక్క.డయినా 
ఒక చిన్న పట్లణంలో ప్రాక్తీసు చెయ్యండి. చూడంది! మెలాపూర్‌ 
ధాటి కాగలేక పి. సి, లోబోమళ్ళీ మధుర చేరుకున్నాడు!" తని నిరు 
క పరిచాడు. అందుమీద నేను కొంచెం గ్‌ రం తెచ్చుకుని 
“అయ్యా, మీదేశం వెళ్ళి ఈ బారిస్లరీ చదివి వచ్చిన తరవాత కూడా 
నను ఎక్కడ య. పెట్టాలో నిర్ణయించుకో లేరపోతే నా చదువు 
వృథాయే! నేను ఇక్కదే ప్రాక్టీను. పెడతాను. అది se! 
నాకేమీ ఆర్భాటాలు అక్క రలేదు! అదిగో ౩ హెక్‌ కోర్టు కెదురుగా అర్కచే 
oe రూపాయిలు అది ఇచ్చి ఒక చిన్న ఇంట్లో సంత నారు బని 
ఎందుకు రాదో చూస్తాను!” అని చెప్పివచ్చాను. 
అప్పట్లో మెలాపూరులో ని దా&ిణాత్య మేధావుల aes 
గురించి కొంచెం వి స్తరిసాను. భాష్యం అయ్యంగారు అత్వొ రేటు జన 
రల్‌, ఆయన అప్పటికే కొరరేర పెద్దవాడు అయ్యాడు. చాలా స్వతిం 
తుడు. త్రనకేను తగిన ఛాస్తాాధారలతో నిదానంగానూ, విస్సలంగానూ 
జడీ ఎదట పెట్రగలిగేవాడు. బారులోనూ, బెంచిమీదారూడా మంచి గొర 
వానికి పాత్రుడు అవుతూ పుండేవాడు. లాలో మంచి సండితుడు. ఒక 


సారి ఒక తుందుడుకు జడ్జీ ఆయన ఆర్ల్యుమెంటు చెప్పటోతూ న 
అడుగడుక్కీ. అడ్డు తగిలాడు. వెంటనే ఆయన చేతులో ఉన్న పు 


పల క. 
స క లతే 


110 


కాన్ని బల్లమీద వెసి “చెప్పదలచుకున్న విషయం సమ్మగంగా య 
నియ్యకపోశే ఏం చెయ్యాలి?” అన్నాడు. ఆ (పతీకారంతో జడ్డీ చల్ల 
దిడ్డాడు. స 

ఇంక వి, కృష్ణన్వామయ్యరుగారి తరహా దీనికి, పూర్తిగా 
వ్యతిరేకం. కృష్ణస్వామయ్యరుగారు నాకు లా కాలేజీలో పొ పెను, 
ఆయనకి న్యాయశాస్త్రంలో (ప్రవేశం అమోఘం ! అందుచేత గబాగబా 
తనశేసు వి స్వరించేవాడు. ఎదటివాడిని మాట్లాడనిచ్చేవాడు కాడు, 
చూడడానికి మంచి దర్జాగా ఉండేవాడు. ఎదటివాడు ఏదైనా ఒక 
నూటం'పే దానికి నాల్లుమాటలతో జవాబు చెపిశతేకాని ఆయనకి తృ పి 
ఉండేదికాదు. పి. ఆర్‌. సుందరయ్యరు మంచి మేధావి. ఎదటివాడు 
నె నొప్వకుండా తనశేసు సుస్పష్టంగా చెప్పగలిగేవాడు. ఇప్పటి సర్‌ 
Ey ివస్వామయ్యరుగారు కూడా అప్పటికి సీనియర్ల లోవాడదే. 
లాలో చాలా పండితుదైై నష గమ చెప్పడంలో ఈ ప్రశ్తావంతులకి 
అందేవాడు కొడు. 


నా జీవిత యాత్ర] 


ఇక తెలుగులాయర్ల సంగతి కొంచెం (వ్రాస్తాను. వేపా . 


రామేశం (ఇస్పుడు నర్స్‌, పురాణం నాగభూషణం, రంగావర్లుల 
నాగభూషణం, యల్లెపద్ది వెంక ట్రామశాస్త్రిగార్లు ఏదో మర్యాదగా "కాల 


కేపం చేస్తూఉండేవారు. వాళ్ళు ఎన్వరూకూడా దాక్షీణాత్య న్యాయ. 


వాదుల ధాటీకి నిలబడలేని స్పితిలోనే ఉండేవారు. నేను రాజ 
మ్‌ ౦[ద్రవరంలో పీడరుగా ఉండి, పెద్దకేసులు హా కోర్లుకి 
పట్టుకువచ్చి, ఏరిని సలహా చస్తే ఏ అయ్యర్‌ కో, E అయ్యంగారికో __ 

శేకపోళే [క్రిమినల్‌ శే నయితే . ప్‌ ఆడమ్బుకో __ అప్పచెప్పి వారిదగ్గిర 


నహాయకులుగా పనిచేస్తూ ఉందేవారు. అందుచేతనే ఆంధ్రదేశంలో 
జమీందారీలు ఎన్ని ఉన్నా, వాటి తాలూకు పెద్ద'కేసు లన్నీ అరవపీ డర్గ 


చేతుల్లోనే ఉండేవి. భాష్యంఅయ్యంగారు, కృష్ణస్వామయ్యరుగారు . 


మొదలయిన 'పేరుకెక్కిన వకీళ్ళ ఐశ్వర్యం అంతా ఈ జమీందారుల 
వల నంపాదించినడే. ఆ కాలంలో మదరాసులో పీ డరీ స్టితి ఇది. 
గా ౧౧ 


స్‌ స మటలు పనసలు 
షు వత్త తాం లంకాం. రాలా ఎగ 


MrT Sn eA 


నాతో 4 


కేల్‌ 


యూరపు సంచారం 


నెను మి(తుల సహాయం పొంది యూరపులో సంచారం చేశాను. 

రాకపోకలో పారిస్‌ ఇదివరకే చూశాను. ఇంక హోలండు, 
డన్మార్కు, స్విట్లర్లండు, స్వీడన్‌, ఇటలి, (గీసు, జర్మనీదేశాలు 
ఆఖరున చుట్ట పెట్టాను. డఉన్మార్కు వ్యవసాయపు దేశం. అక్కడి 
వ్యవసాయపు పద్దతులు చాలా అకర్షకంగా ఉంటాయి. స్విట్టర్లాండ్‌ లో 
అప్పుడు ముఖ్యమైన పరిశ్రమ లన్నీ గృహపరిశ్రమలుగానే నడప 
బడుతూ ఉండేవి. నేను ఇటలీలో విసూవియస్‌ పొంగుతూ ఉన్న 
ప్పుడు చూశాను. ఇంకా నేప్పల్చు, సె సాటరు మొదలయిన అప్ప 
రూపపు (ప్రదేశా లన్నీ చూశాను. ఛిర్మాపోలిస్‌ కనుమ కూడా 
చూశాను. ఇవన్నీ చూసిన తరవాత జర్మనీ వెళ్ళాను. ఈనాడు 
(పపంచ చరిత్రలో (ప్రముఖస్తానం అలంకరించిన జర్మనీనిగురించి 
కొంచెం (వాసాను. మిగిలిన దేశాల్లో 'రెండురోజులో, మూడురోజులో 
మా(తమే ఉన్నాను. కాని జర్మనీలో 15 రోజులున్నాను. 

బారిష్టరు చదువుకి పోవడానికి ముందె నాకు లూయీఖూన్‌ తొట్ట 
వె వైద్యంలో నమ్మకం కుదిరింది. ఆ వె వై ద్యం అలవాటు చేసుకున్నాను. 
ఆ ఖూన్‌ని స్వయంగా చూడా లని కూడా నాకు అభిలాష. అందుచేత 
జర్మనీ వెడుతూనే ఆయన ఉంటూన్న లిప్‌జిగ్‌ వెళ్ళాను. అప్పుడు 
నాదగ్గిర ఒక చిన్న చెతిపెట్టి మాత్రం ఉంది. రైలు దిగడంతోశే 
ఓక మనిష, నా పెట్టి పట్టుకుని చక్కాపోవడం (పారందించాడు, 
వాడికి నా భాష అరంకాదు, అందుచేత చివరికి నా భాష తెలిసే మనిషి 
దొరికేవరకూ వాడీ వెనకాల పడి పోవలసివచ్చింది. నేను లిప్‌జిగ్‌లో 
ఖూన్‌ యింట్లోనే మొదట మకాం చేశాను. అప్పటికి ఆయన ఆన్న్మతి 
బద కారణంచేత కట్టి వేశారు. ఇంట్లొనే వైద్యం చేస్తూ ఉన్నా 
డాయన, ఆయనతోపా"టే నాకూ కొన్ని ఉడక చేసిన కాయగూరలు 
ఫలహారం పెట్టాడు. తరవాత నేను సెయింట్‌ పీ పీటర్సుబర్డ్‌ ఆనే పెద్ద 
హోటల్లో మకాంచేసి, రెండురోజులు ఆయనదగ్గిర ఉండి, నాకు 


~ HH 


112 నా జీవిత యాత్ర] 
అభిమాన విషయమైన తొట్టి వై ద్యాన్నిగురించి వివిధమైన చర్చలు 
సొగించి సంగతులు అన్నీ తెలుసుకున్నాను. ఆయన ముఖవర్చస్సు 
పరీక్షించి మనిషి మానసిక తత్వాన్ని తెలియచేసే వా డని వాడుక, 
నేనుకూడా దానికి రెండు సావరనులు యిచ్చాను. ఆయన నా నె త్రిని 
చెయ్యి పెట్ట ఏమో చెప్పాడు. కాని నాకు భాష రాకపోవడంచేత అది 
ఏమీ తెలియలేదు. రెండు పొనులు మాత్రం ఊడాయి, 

జర్మనీలో మొదటివారం అయ్యేసరికి నాకు పోలీసుల దగ్గిర 


నించి నోటీను వచ్చింది. విదేశీయులు ఆ దేశంలో వారం రోజుల 


కంట ఎక్కుప ఉంటే పోలీసు వాళ్ళుకీ రిపోర్టు చేసుకుని వాళ్ళు అను, 
మతి పొందాలి. ఆ (ప్రకారంగా నేను అనుమతి పొందాను. ఈ రోజున 
(పపంచ న్నంతటిసీ సంషి గోభపరుస్తూన్న జర్మసీనిగురించి నొకు కలిగిన 
మొదటి అభిప్రాయం (వ్రాసాను. జర్మనీ శుద్ద మిలిటరీదేశం. మిలిటరీ 
అధికారులకి అక్కడ జరిగే గౌరవం తపక (టాఫిక్‌ పోలీసులు 
ఎవరై నా పెద్ద మిలిటరీ అధికారులు వస్తూంటే, _ వారిదగ్గిర వుండే 
ఢంకాలు మోగిస్తూ వుండేవారు. ఆ ఢంకా బజాయించేసరికి బాటలమీద 
నడిచే జనం అంతా సక్క_కీ ఓ త్తిగిలి వాళ్ళకి దారి యిన్వవలసిందే. 
“భూ గర్భంలో మిలిటరీ కోర్టులు. ఉన్నాయనీ, ఒకసారి వాటిలోకి 
వెడితే వెళ్ళినవాడు మళ్ళీ వసాదో, రాడో సందేహం!” అనీ భయం 
కరంగా చెప్పుకుంటూ adem ఎంత మిలిటరీ అధికారం ఉన్నా, 
(ప్రజలలో సుహృద్భావం చాలా హెచ్చు. వాళ్ళు ఇతర దేశీయులు. 
అందులోనూ భాష తెలియనివానృ___అంపే ఎక్కువ ఆదరమూ, 
మర్యాదా చూపిసారు. నను రెండుసార్లు దారి తస్పిశే నన్ను సరియైన 
చోటికి తీసుకువెళ్ళి దిగవిడిచారు. 

అప్పటికి యూరపులో ఉండే అన్ని జాతులవాళ్ళకన్నా జర్మ 
నులు మంచి భోజన సియులు, వారి హోటళ్ళు మంచిదర్హాగా ఉండేవి. 
ఇంగ్లీషు హోటల్లో లాగ కాకుండా లెట్ట పెట్టడానికి వీలులేనన్ని వంట 
కాలు ఉండేవి. “నేను మొదటినారి ఇంగ్లండులో ఉన్నప్పుడు శుద్ద 
శాకాహోరిగా ఉండి, ఇంగ్ల ండులో కూడా శాకాహార జీవనము సాధ్యం 


వ. 


ఉనా ఆళ్ల సారం 


arms 


MU en 
ఎల బాప | cis 


ae iy Fin న THORN, 


బారిష్టరు వృత్తి 113 
అని పూర్వాచార పరాయణులై న నా బంధుపులకీ, 'స్నేహితులకీ రూడా 
నచ్చజెస్పగలిగాను. కాని, రెండోసారి ఇంగ్ల ండు వెళ్ళినప్పుడు ఆ 
ఆచారం ఐచ్చికంగానే నడలించాను. అందుచేతనే అక్కడ ఉర 
చేపలకి సంబంధించిన వంటకాలే నా ఎదట పెట్టారు. అపి 124 
రకాలు ఉన్నాయి. నేను జర్మన్‌ యూనివర్సిటీల్లో “ముఖ్యంగా సెన్ను 
లేబరేటరీలు చూడా లని అనుకున్నాను. కాని నాకు అనునుత్రి దొరక 
లేదు నేను విద్యార్షి ననీ, కేవలం చూడాలనే తలం గలవాణ్లి మాత్ర యు 
అనీ చెప్పినా వాళ్ళకి నమ్మకం కలగలేదు. చివరకి లండన్‌ “చెలి 
(గాము యిచ్చి నాసంగతి కనుక్కుని ఆ a నామ అనుస్హా 
యిచ్చారు. 


10 
కరర ముల వృత్తి 
రు pt, 


సను మద్రాసులో బారిష్టరు వృత్తి (ప్రారంభించిన కొద్దిరోఃాలశే 
(పాక్టీస సు దాగా ప. 10) సంవత్స రాలు కింద కోర్టుల్లో పార్టీ ను 
తని 'ఉందడంవల్ల నూ, దేశంలో చాలామంది పరిచితులూ, త స! 
ఉండడంచేతనూ (ప్రాక్తిను దినదినాభివృద్ధి పొందింది. 107వ సంవత్స 
కతత నను మ(ద్రానులో (ప్రవేశించి 1A 'సంవత్సరాలు___అం పే WE ఘు 
సంవత్సరంలో ప్రాక్తీసు మాని వేసేవరకూ __ఏకటాకీగా గ. 

చేశాను, (పపంచక దృష్టితో చూ సే పనా జీవితంలో ౮ 14 సంపత స్పరాలూ 
అన్నివిధాలా భో గభాగ్యాలతో కూడిన కాలము. ఈ కాలంలో సంగ 
తులు (వ్రాయడానికి దీన్ని రెండు భాగాలుగా విభజిసాను. మొనటి 
7 సంవత్సరాలలోనూ కొ త్తచోట ప్ర చేశించడమూ, సదిమంది సహ 
తులూ వద్దు అన్నా, మద్రాసులో "హీమా హేమీల మధ్య చేశ పడి 
పోకుండా క్రమంగా నిర్షించుకు రావడమూ తలదుకుంసే, నాకు (దిహ్మోం 
డమైన విషయాల్తాగ కనబడతాయి. తరవాత 7 సంవత్సరాల్లోనూ నాకే 


158 


[11 నా జీవిత యాత్ర 


ఆశ్చర్యం అలిగే గుట్టు డబ్బు సంవాదించడమూ, లౌకికంగా పెరు ప్రఖ్యా! 
తులు పొంచడమూ జరిగింది. ముందు మొదటి 7 | 
గురించి [వాసొ 

నను మద్రాసు చేరి ప్రాక్రీను (పారంభించేసరికి ఇంగ్లండు ! 
eC నాపతు గీ పేలూ, పు _స్తకాలు వగ రాలు కొన్న ాసవ | 
Wan కలిసి మొ త్తం ఇరవై. చేల అప్పు ఉంది. నేను ఆ 
అస్పుతో ప్రార్రీను ప్రారంభించాను. “కానీ, దె ఏకంగా కాద్దిరోజులే | 
ఆ అప్పు తీర్చి" వెయ్యగలిగాను. నేటి యువకులకి జీవితంలో ఉత్సాహం 
రలిగించడం కోనం, ఆ సంపాదనకి కావలసిన పేరు నంపాదింగు | 
కోవడం కోనం నేను సడ శ్రమని గురించి కొంచెం వ్రాసాను, 

సేను ప్రషేంచేటస్పటికే భారతీయుల లో య 
(తరవాత జస్టిస్స్‌.....డాక్షర్‌ స్వామినాధన్‌, కె. పి. యన్‌, మీననొగారు | 
(లన్‌ ప్రోసిర్యూటరు) “ప్రాక్టీనులో య. పుసో 
(రిమైట్ట జిల్లాజద్ద) సర్‌ జ జాన్‌ వాలస్‌ అడ్వకేట్‌ జనరలుగా ఉండే ' 


i 
టన్నుడు ఆయన దగ్గిర అ్యపెంటిస్‌గా ఉండేవాడు. ఆయన మధురకి . 
పబ్లిక్‌ ప్రోసిక్యూటరుగా వెళ్ళిపోయాడు. దారిష్టర్ల కి అప్పట్లో ఎక్కువ : 
్రతిష్షలేని సంగతీ, వాలస్‌ నాకు ఇచ్చిన సలహా సంగతీ ఇదినర కే 
(వాశాను గదా! అల్లాంటి స్థితిగతులల్‌ ప్రారీ సు (ప్రారంభించి నిగ 
హాంచుకుంటూ వచ్చాను. 


| 

: 

| 

F 

నేను మడాను వచ్చిన సంవత్సరంలోనే కాకినాడలో వకీలుగా | 
| 

. 

| 


rT UL ets da] మ స WEITER! న ల TR! న TEE 


వ 


అవనతం 


ఉండిన పేరి నారాయణమూ ర్తిగారు మద్రాసు చేరారు. ఆయన మంచి 
(వతిభాళాలి. ఆయన చేరిన కొద్దికాలానికే మేము తెలుగు (ప్రాంతాల్లో 
ఉన్న పై సలు ముప్పాతిక మూడుపాళ్ళవర కూ ఆకర్షి ౦చగలిగాము, కౌజు. 
లిస్టు తీసుకుంటే తెలుగువాళ్ళలో మా పేర్లు తరుచుగా కనిపి స్తూఉండేవి, 
నేను బారిష్టరుగా వచ్చిన కొద్దిరోజులకే ఒక సివిల్‌ అప్పీలులో లాకాలే T 
తీలో ప్రొఫెనరుగా ఉండిన టి, “వ. "శేషగిరి అయ్యరుగారితో కలసి పనిచేయ 
నలసి వచ్చింది. ఆయన వయస్సులోనూ, ప్రాక్సీ సులోనూ నాకు సీని 
యరు. ఆయినా బారిష్టర్ని అవడంవల్ల నాకు సీనియారిటీ వచ్చు | 


బారిషరు వృ తి 
లు —_ 


అలాంటి స్థితిలో ఆయన నాతో పనిచేయడానికి ఇష్టంలేక శేనులోనించి 
తప్పుకున్నారు. నను ఆర్గ్యు మెంటు చెప్పి మొట్టమొదటగా నారి 
ష్పర్త మీద ఉంటూండే దురభి[ప్రాయం పోగొట్టగలిగాను. 

ఆ తరవాత నాకు చిరకాలమ్మితు bs ఆర్‌. కుస్పుస్వామ 
య్యరుగారికి ఒక కేసులో నాతో పనిచేయవలసిన అవసరం కలిగింది. 
ఆయన నర్‌ వేపా రామేశంగారిలాగే ది. యల్‌.లో ఫస్టు ర్లాసులో, 
-ఫస్టుగా పాసయ్యారు. పాపం ఆయన శేషగిరి అయ్యరుగారిలాగ తప్పు 
కోలేదు. తప్పుకోమని శేషగిరి అయ్యరుగారు ర సలహా కూడా 
గణించలేదు, 

(పార్ట కీసుకి వచ్చిన (ప్రారంభంలో ఇంకొకసారి సల్‌ సుబ 
హ్మణ్యయ్యరుగారి కోర్టులో ఆర్ల్యు మెంటు చెపుతూ ఉన్నాను. ఆ నమ 
యంలో ఆయన కోర్టులో కూర్చుని ఉన్న ఆర్‌. వెంక(టామశాస్ర్రిగారిని 
పిలిచి దానికి సంబంధించిన కేసు ఏదో ఉండాలి తియ్యమన్నారు. వకీలు 
పనిచేసే వాళ్ళకి అది అంత గొరవకరం అయిన విషయం కాదు. దాని 
మీద నేను వెంటనే లేచి, అలా! నేను, నా మిత్రులూ ఇందుకు 
సంబంధించిన కేసులన్నీ వెతికాము. ఎక్కడా ఈ తీర్చుకి వ్యతిరేకంగా 
కనిపించలేదు,” అని గట్టిగా చెప్పాను. దాంతో ఆయన శాంతించారు. 
మొ _తంమీద మొదట్లో మద్రాసు బారు నాకంతగా స్వాగతం ఇవ్వ 
లేదు; నరిగదా, నాకు కాలూనడానికే కొంత కష్టం కలిగించిందని 
| చెప్పాలి. పెద్దల్లో భాష్యం అయ్యంగారు, కృష్ణస్వామయ్యరు, సుంద 
రయ్యరు వ్రభృతులూ, పిన్నల్లో అస్పటికే మంచి చురుకుగా వస్తూన్న 
(శ్రినివాసయ్యంగారు, అల్లాడ, యన్‌. వరదాచారి, టి. ఆర్‌. వెంక 
(టామళౌస్త్రి వి. వి. శ్రీ నివాసయ్యంగార్లూ మంచి గడుగా ఉండేవారు. 
కాని, మొదటినించీ నాకు ఉన్న ఆత్మవిశ్వాసమే సహాయం అయింది, 

స వృత్తి తిలోనై నా ఆత్మవిశ్వాసం అవసరం, అందులో లాయరు 
వృత్తి తికి అది మనీ అవసరం. జడ్తీలని ఆశ్రయించి, వారి దయవల్ల 
వృద్ధిలోకి రావడం అనేది ఎక్కడోగాని ఉండదు. అక్కడక్కడ ఉన్నా 
అది ' సిద్దాంతం కాదు. ఆత్మవిశ్వాసమూ, దానికి తోడు పర్మిశమా ఉండాలి, 


10 నా జీవిత యాత్ర] 


న్‌ు సుతు వచ్చినప్పుడు చాలా శ్రద్దగా చది'వేవాలి, దాంతోబాటు 
లా రాడా మిల్దంగా చదివేవాల్లి. లండన్‌లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న 
సట్‌ దపెద్ద దారిష్టర్లు, ఇదీ జద్దీలు రాతి ఒకటి రెండు గంటలదాకా చదువుతూ 
కృషి చెయ్యడం en అల్లాగే నేనుకూడా చాలా కృషి చే సేవాళ్ణి, 
ఆత్మ విళ్వాసమూ, నిర్భయత్వమూ, పరిశ్రమా వితవకుండా ఈ మూడింటి 
మ. నేను మ(దాసుభారులో న్హానాన్ని ఆకమించుకో 
చన చెప్పాలి. ఇంతే కాకుండా నా క్త యింట్లకి నేనంపే పరి 
పూర్తి మైన విశ్వాసం కూడా ఉండేది. వాళ్ళకే సులు "నా దగ్గిర ఉంతే, 
నాటితో ఐక్యం ఆయి పట్టుదలతో సనిచేసా ననే పభ్యాతికూడా గడిందు 
కున్నాను. ఆ విశ్వాసమే. నాకు ఆవృ శ్రి ర్‌లో జయం చేకూర్చింది. ఈ 
సందర్భంలో జడ్లీలత్రో (పవ ర్రించేటస్సుడు లాయర్త కి ఉండే ధర్యం 
కూడా గొస్పగా “సహాయం చే స్తుంది, జగ్దలని ఎదురుకునే సాహనం 
చూసించే వాళ్ళకి మంచి స్పేద్రు “వస్తుంది. "దానివల్ల అల్లాంటి సందర్భా 
లలో అవసర మైన వాళ్ళు తను కేసులు పట్టుకుని వేతుక్కుంటూ వసారు. 
రాజమహేంద్రవరంలో మునసబుర ంగమగ్నారుతో వ్యవహరించినప్పుడు 
రూడా నా అనుభనం ఇదే, నొకు జద్దిలతో వచ్చిన పట్టింపుల్ని గురించి 
ముందు వేరుగా (వ్రాసాను. 
ee _త్తంమీద నెను కొద్దికాలంలోనే మద్రాసు హైకోర్టులో 
అప్పెలెటుసై డున, సివిల్‌ లోనూ, [క్రిమినల్‌ లోనూ ముంచి ప్రాక్టీసు 
గడించేసరికి నన్ను ఏ జిల్లాలకి అయినా వెళ్ళి ప్రాకీ సు పెట్టమని సలహా 
ఇచ్చిన సద్‌ డాన్‌ వాలెస్సూ, చీఫ్‌ జస్టిస్‌ ఆర్నాల్లు చై క్‌ టై మొదలై న 
వారు కొంచెం అక్చర్యసడ్డారు, మద్రాసులో కొంతకాలం పార్ట సుచేసి 
పిమ్మట హె వం బద్ద ఆయిన నేపియర్‌ ఒకసారి నాతో, “హిందూ 
లాని గురించి స్ప స్టకం (వాసిన జాన్‌ డి. మెయిన్‌ తరవాత మద్రాసు 
బారిష్టరులలో os సివిల్‌ (ప్రాక్టీసు సంపాదించిన ' వాళ్ళు ఎవ్వళ్ళూ 
లేరు!” అన్నాడు, మొ తానికి విశేషం [శమలేకుండానే నాకు పుష్క 
లంగా కేసులు లభించేవి. నెను ఎప్పుడూ శేసులకోనం బాధపడలేదు. 


అప్పుడే నాకు రాజమహే(దవరంలో "స్నేహితుడైన తోకా 


బారిష్టరు వృత్తి 117 


వెంక పేళ్వరరావుగారు, తన అల్లుడైన పి . వెంకటరమణారావుగారిని___ 
(ఇప్పుడు జస్టిస్‌ నాతో సనిచెయ్యడానికి అప్పగించారు. అప్పటికి 
వెంకటరమణారావుగారు బి.యల్‌. పాసయినారు. ఆయన మంచి చురు 
కైన బుద్ధిశాలి. ఆయనకి ఉన్న జ్ఞాపక శి చాలాగొప్పది. కేసుల్లో 
చాలా గట్టివాడు. సివిల్‌ కేసుల్లో లొ పాయింట్లు తీసి వాటిని ఖ్లణ్లంగా 
జడ్ది ఎదటపెట్టి, కేసులు గెలవడానికి నాకు ఆయనవల్ల లభించిన 
సాహాయ్యం చాలా గొప్పది, 

క్రిమినలు సై డున నేను మొట్ట మొదట పనిచేసిన పెద్దకేసు ఆష్‌ 
హత్యకేసు, అది రాజకీయమైన కేసు... 1907.8 సంనత్సరాల్లో తిరు 
నల్వేలిలో కలెక్తరుగా పడన ఆహ్‌ని ఏవరో ౮ లు స్టేషనులో రివాల్వ 
రుతో కాల్చి చంపివేశారు. అప్పటికి నిపినచం ద్రవాలు మన రాష్ట్రానికి 
రావడమూ, ఆయన ఉపన్యాసాలు దేశంలో గాఢమైన 'దేశాధిమానాన్ని 
రగులుకొల్పడమూ జరిగాయి. అవి వందేమాతరం రోజులు. వంగ 
విభజనవల్ల భారత జాతీయత రగుల్కొల్బబడింది. ఇది ఆ గందర 
గోళంలో వచ్చిపడిన కేసు! ఆ కేసులో మొదటి ముద్దాయి తరఖున 
బారిష్టరు ఒ₹వవొన్ను ఆడవ ముద్దాయి శంకరకృష్ణన తరపున నేనూ 
వకాలా పుచ్చుగున్నాము. అసలు తిరునల్వెలిలో జరిగిన ౮8 బాత 
విచారణ సహజంగా తిరునల్వేలిలో నే జరగవలసిఉంది. కాని రాజకీయ 
కారణాల చేత, ఆ కేసు మద్రాసు హైకోర్డువారే - అందులోనూ 
పుల్‌ బెంచివారు. విచోరించారు. అల్లాంటప్పుడు "a కేసు నడిపించడం 
ఎంత కష్టమో వేరే చెప్పనక్కరలేదు. ఫర్‌ బెంచిరి అధ్యతుడు సీస్‌ 
జస్టిస్‌ సర్‌ ఆర్నాల్లు వై వె టు, ఆవిదారణలో నేను జడ్తీలని చాలా (శమ 
పెట్టాను! అడుగడుక్కీ. డు ఫెన్సు తరపున హక్కులు స్థాపించుకుంటూ, 
వాళ్ళ ప్రాణాలు విసిగించే వాణ్ణి, పోలీసులు 1 R- లో ఆదొరని 
కొట్టనవాడికి (కాపింగు ఉందని (వాసి తరవాత సవరించుకున్నారు. నా 
క్త న. పెద్ద జుట్టు ఉండేది. ఆ పాయింటు సట్టుకుని నాగదీసే సరికి 
చాలా లాభిం చింది! సర్యవసానంలో నౌ క్ల కత రెండు సంవత్సరాల 


118 నా జీవిత యాత్ర] 
శిక్ష వేశారనుకుంటాను. ఆ కేసు నడిపించడంలో నాకు కొంత (ప్రఖ్యాతి 
వచ్చింది. అదే [క్రిమినల్‌ (ప్రాక్టినులో మొదటి కేసు. 

నేను మొ త్తం ప్రాక్టిస్‌ DS 4 సంవత్సరాల్లోనూ మొదటి 
7 సంవత్సరాల్లో ప్రాక్సీసు బాగా నిలదొక్కుకున్నాను. కాని, అప్పుడు 
నెలకి కంత శంస దాకా నంపాదన ఉన్నా, ఖర్చుకూడా అల్లాగే 
ఊఉ౦దేది. ఏమయినా దారిష్టరుచదుపుకీ, దాని ఉపాంగాలై న లై లె (బీ 


వగ రాలకీ అయిన సర తీర్చి వేశాను. నా మ్నితుడు "ెలక్ష్యణదాను. 


ఇంగ్ల డు (ప్రయాణంకోసం ఇచ్చిన డబ్బు వెంటనే తీర్చి వెయ్యవలసిన 
అవసరం వచ్చింది. అందుచేత, నేను ₹ బె డరుగా ఉన్నప్పుడు చాటప్మరులో 
కొన్న భూమి అమ్మి బుణం ఆంతా తీర్చి చేరాను. లె లై (బరీకోసం కందు 
మధర్తి రామచం్యద్రరావుగారి దగ్గిర చేసిన బుజం అంతా (ప్రాక్షీ సులో 
సంపాదన వల్త తీర్చి వేశాను, కః కాలంలో కుటుంబం పరిస్తితిని గురించి 
ముందు ముందు [| వాస్తాను, మొదటి 7 సంవత్సరాలూ ఇల్లా గడిచిన 
తరవాత, న. 7 7 సంవత్సరాల్లోనూ పుష్క లంగా సంపాదించి 
తోటలు, దొడ్డు, బంగాళాలు కొన్నాను. 


1/ 
మాటప టంపులు 


ఈ య. Si నెను పార్ట్‌ సుకి వచ్చినప్పుడు బారు సంగ 


తుల్ని గురించి, జద్టీల కయ్యాళీలనిగుకించీ, నాకూ వాళ్ళకీ వచ్చిన పట్టిం 
పుల్ని గురించీ కొంచెం (వ్రాసాను. చాలామంది జద్తీలతో నాకు మాట 


పట్టింపు రావడమూ, నా మీడ మాట ఉంచుకోకుండా వెంటనే వాళ్ళకీ 


మాట అప్పజెప్పి, నా ఆత్మగౌరవమూ, a త్యమూ కాపాడుకో 
వడమూ జరిగాయి. 


నేను మొదట్లో (వమేించినప్పుడు.__అం పే 19()7 వ సంవత్స 
రంల ==మ్నుద్రాసు బారులో ఒక ఆచారం ఉందేది. ఒక పెద ప్లీడరు 


'హైకోర్లు బిడ్డ అవడంతోనే అతని జూనియర్‌గా ఉట ... ఇంద. bp 


RE ET మంతలుటటలుతలాలాల పటుట పల ఆ పర లలా ద క 


గలనా iy ఆ 


TET తారకా TTT TE వాసల Itt 


క. ' అ 


మాటపట్టింపులు 119 
లాయరు బారుకి నాయకుడై పలుకుబడి సంపాదిస్తూ ఉండేవాడు. ఆ 
ఆచారం కూడా నాక మొదట్లో ఒక అద్దే. నాకు "అల్లాంటి (పాసకం 
లేదు. మొదటినించీ నాకు ఉన్న ₹ a రై ర్యంతోనే అప్పటి "హేమా "హీమీలకి 
ఎదురుగా నిలబడేవాళ్ణి, అందులోనూ జడ్తీలుగా ఉండిన హేమా హేమీలు 
కేసులలో ముందే ఒక అభ్మిపాయానికి వచ్చి లాయరుకి అడ్డు తగులుతూ 
(శ్రమ కలగచేస్తూ జు. దాంతో లాయర్ల కీ, జడ్డీలకీ కొంచెం తగా 
దాలు వస్తూ ప్రల అందులోనూ, ప్రక. బద్దీక్‌ ఒక్కొక తిక్క 
ఉండేది. “"అరదువేక కాస్త స్వాతం(త్యం చూపిం లాయరుకి జగతో 
తగాదా తే బ్పదికాదు. నేను వచ్చేసరికి జడ్రీలలో స్వతంత్రంగా ఉం 
వాళ్ళలో నార్డు బాగా |ప సిద్దికి ఎక్కా_డు. 
నేను ప్రాక్తీసు సు (ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నర్‌ శంకరన్‌ 
నాయరు జద్దిగా ఉండగా ఒక లిమిశేషన్‌ కేసు అప్పీలులో ఆర్ష్యు మెంటు 
చెప్పతూఉన్నాను. ఆయన నేను చెపే బది వినకుండానే ఇల్లాంటి కేసుల్లో 
ఇదివరకే చాలాపర్యాయాలు పె నో రు టక్‌ వ ఇచ్చిందని చెప్పి నాకు 
was వెంటనే నేను అందుకుని, * “ఇల్లాంటి శే రైసు ఎప్పుడూ శః 
కోర్టులో తీర్పుకాలెదు. సరిగదా మీరు అసలే తీర్చు చెప్పలేదు, 
కరు అనుకునే శేసుకీ దీనికీ అనలు సంబంధమే లేదు,” అని చెప్పాను. 
అంతటితో ఆయన చల్ల బడ్డాడు. 
ఇంకొక సారి వాలస్‌తో వచ్చింది తగాదా. ఆయన లాపాయింటు 
(గహించడంలో సునిశిత బుద్దికల వాడే కాని, యథార్థం (Fact) 
(గహించడంలో నిదానం ఉండేది కాదు. ఎంత బుద్ధిశాలి అయినా యథార్హం 
(గహి సేన కాని న్యాయం జరగదు. లా యథార్థాన్ని అనుసరించే ఉం 
టుంది. కనక అది (గహించి న్యాయం చెప్పాలి. పెగా, ఈ వాలస్‌ 
నిద్రపోయవాడు. ఒకసారి ఆత. చెంచిమీద న్నిదపోయాడు. నేను 
కాగితాలు కిందపడవేసి కూర్చున్నాను. కొంచెం సేసటికి అయన మేలు 


కుని “Mr. Prakasam! Where ars we?”అన్నాడు. నేను, 
“My lord! 1 don’t know where we are!” అన్నాను. 
దానికి ఆయన చాలాబాధపడ్డాడు, అక్క_౯ించి నేను హాజరయిన కేసులో 

గ గో 


120 నా జీవిత యాత్ర] 
మాతం ఎప్పుడూ న్నిదపోలేదు. ఆయనే ఒకసారి, అంతకుముందు 
అడ్యకేటు జనరర్‌ గా ఉండిన ఒక భారతీయ (ప్రముఖుడు ఆర్షు మెంటు 
చెబునూ ఉంచే తల వేలవేసి నిద్రపోయాడు. ఆయన కునుకుతున్నా 
రఃయన ఆర్వుమెంటు మానలేదు. ఒకనిద్ర తీసి లేవి “ఏమండి! మీరు 
ఏవిషయం ఆర్లూచేస్తున్నారు? " అన్నాడు, ఈయన, “అయ్యా! నను 
కమర్షి యర్‌ లా విషయం ఆరూ చేస్తున్నాను,” అన్నాదు. ఆపై న 
పతన ‘౪ అసందర్భంగా మాట్లాడతా రేమిటి? కమర్షి యర్‌ లా మీకేం 
తెలుసును?” అన్నాడు. అంతే ఆయ నేమీ మాట్లాడలేదు. ఆ ముక్క. 
వన్నె ని. రృష్షస్వామయ్యరుగారు పెదవిచస్పరించి, “అవును! జె 
మనకి ఇల్లాగ అవసలసిందే!”” అన్నాడు. అంటే బారులో ఐకమత్యం 
లేదనీ, ఉంసే దిడ్రీలు అల్లా (ప్రవ ర్తి రించలేరనీ ఆయన అభ్మిపాయము. 


కురి ఉర సందర్భంలో సర్‌ అబ్దుర్‌ రహీముగారితో నాకు 
AD = ae ఆయన కోర్డు పద్ద బహాదూరీ పద్దతిగా ఉండేది. 
ముదట రోజుల్లో ఆయన చాలా నింతంా వింటూ, స్యాయం సరిగ్గా 
వ. "కొన్ని స్వతంత్రమైన పోకడలు కూడా ma 
రాని, రానురాను లాయర్ల మీద చెంగీమీదనించే చిరాకుపడేవాడు. శె 
అప్పటికి వి. కృష్ణస్వామి అయ్యరుగారు "హరో ర్దుజర్రీపని విడిచి పెట్టి క్త 
క్రూ జిద్‌రౌన్సిలర్‌ అయ్యారు. ఆయనకికూడా తన రాష్త్ర మైన బెంగాలు 
ఎర్లి  కర్యాటి న్‌ కౌన్సిలరు రావాలని అశ ఉండేదీ. అయన ఎంత సే 
అదే దృష్టిలో ఉందేవాడు. ఒకసారి నేను ఒక సివిల్‌ అప్పీలు అ 
దగ్గిర వాది సున్నాను. నను రిపోర్టు పాయింటు వివరించకుండానే, 
ట్య ఇందులో ఏముంది” అన్నాడు. నాకు (పాణం విసిగి, “అయ్యా! 
ఈ శేసులో నేను నా పార్టీల దగ్గిరనించి చాలా డబ్బు తీసుకున్నాను. 


వాళ్ళచేసు అంతా శ్రద్దగా చదివి తమకు నివేదించదలచుకున్నాను. అల్లాం - 


టప్పుడు నేను చెప్పకుండానే మీరు “ఇందులో ఏముందని” పం 
ఇంక నేను చెప్పేదేమిటి? ఇది న్యాయమూర్రులకి న్యాయమైన పని 
కాదు,” అన్నాను, అంతటితో ఆయన తట్టుకుని నిదాసపడ్డాడు. తర 
వాత నాకూ, ఆయనకీ ఎప్పుడూ తగాదా రాలేదు, 


న 


మాటపట్టింపులు 121 


నేపియర్‌ అనే ఇంకొక బారిష్టరు జద్తీగా ఉండేవాడు. ఆయనై తే 
చురుకై నవాడే కాని శాంతం తక్కువ. ఒక్‌ “కేసులో ఆయన నన్ను 
4 గంటలకి పిలిచారు. అది ఒక (క్రిమినలు కేను. నేసియరుగారు ఆ 
"కేసు అంతా పదినిమిషాలలో ముగించాలన్నారు. నేను అది అల్లాగ 
ముగించడం నాధ్యం కాదనీ ఆయన ఇచ్చిన ములో తోటి 
ముఖ్యవిషయం _ చెప్పడానికై నా వీలుండదనీ చెప్పాను. ఆయనకి 
 ఆగ్రహంవచ్చి, “చాలు! సోది కట్టిపెట్టండి!” అన్నాడు. వెంటనే నేను 
కౌగితాలకట్ర బల్ల హ్రీ కొట్టి, ఆయన అన్నమాట ఉససంహారించుకుం"టు 
కాని ఈ కోర్టులో అర్హ్యు మెంటు చెప్పడానికి నిరాకరి స్తున్నా నన్నాను. 
ఆయన ముఖం వ్మరనై అక్కడనించి లేచిపోయాడు. అప్పటికి దారి 
షర అసోసియేషన్‌ అని ఒక సంఘం ఉండేది. ఆ సంఘంలో ఆస్‌ 
'బర్ను, గ్రాంటు, నార్జన్‌, స్వామినాథన్‌ (సభృతులు నాకంటె సీనియర్లు 


ఎందరో ఉన్నా నన్ను అధ్యతుడుగా ఎన్నుకొన్నారు. ఆసంఘం నేసి 
యర్‌ అగౌరవ చర్యని గురించి తీవ్రమైన అసమ్మతి తెలుపుతూ ఒక 
తీర్మానం పానుచేసి పంపించింది. చివరికి ఆయన క్షమానణ చెప్పాక 
కేను నడిచింది. 
వి; కృష్ణన్వామయ్యరుగారు జద్దేగా ఉండినప్పుడు ఒకసారి 
నాకూ ఆయనకీ కొంచెం పట్టింపు వచ్చింది. అయనా, జస్టిస్‌ వాలస్ఫూ 
బెంచిమీద ఉండగా నే నొక Batch దావాలో వాదించవల సివచ్చింది. 
మొదటనే కృష్ణస్వామయ్యరుగారు నా కేసు తోసివేశారు. అన్ని శేసు 
ల్గొనూ దావా కారణం ఒక టైనా నను ఎప్పటి కస్సుడే Wha 
వాయరటుగా వాదిస్తూ వచ్చాను. కృషస్వామయ్యరుగారు, మి ఇల్లా 
వాది స్తున్నా?” రని అడిగారు. నేను, “తాము నేను, చెప్పే విషయం 
సరిగా అవగాహన చేనుకోకముందే ఒక తీర్చుకి వచ్చారు. అవకాశం 
ఉంది కనక ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నా మాటలకి విలవ 
ఇసారేమో అనే ఆశకొద్దీ తంటాలు పడుతున్నాను,” అన్నాను. ఆయన, 
“అది (పకాశంగారి పట్టుదలక నిదర్శనం,” అన్నారు. కేసు నాకు వ్యతి 
'రేకంగా అయింది. 


122 నా జీవిత యాత్ర-] 


కాని, మరి పది,పదిహీను రోజులకి వి. కృష్ణస్వామయ్యరుగారు 
తమంతట తమరే ఈ శేసు పిలిపించారు. పిలిపించి, తాము ఇదివరలో 
పొరపాటు అభ్నిపాయానికి వచ్చామనీ, అందుకోసం తిరిగి వినవలెననీ, 
అదిసవరించుకుంటున్నామనీ చెప్పి నా "కేసు అంతా విని నాకనుకూల 
మైన తీర్చు చెప్పారు. అది హైకోర్టు జద్దీలలో సామాన్యం అయిన 
వషయం క కాదు. పొరబాటు పడడం “మానవ మా(తులకి సహజమెకాని, 
అది పొరబాటని తెలిసిన తరవాత ఈరీతిగా నవరించుకోవడం అనెది 
అసాధారణ విషయం. అస్పుడే నను లా నెమ్సులో ఆయన ఘనత 
ప్రశంసిస్తూ (వాళాను. కృష్ణస్వామయ్యరుగారు కోర్టులో దడదడ లాడిం 
చినా మనసులో కక్షవహించే తరహా మనిషి కాదు. తరవాత, ఆయన 
ఎర్జిహ్యటిప్‌ కౌన్సిలర్‌ అమినస్పుడు నేను ఆయన్ని చూడడానికి 
వెళ్ళాను. ఆయన నన్నెంతో ఆదరించి, “Prakasam! Good 
friends do not carry any prejudices in their 
01165 అన్నాడు. 
ఒకస్పుడు సర్‌ శె. (శ్రీనివాసయ్యంగారు బెంచీమీద ఉండగా 
నా కొక సేనీ వచ్చింది. ఆయన గొస్ప మేధావి. సునిశిత మైన బుద్ది 
విశేషం కలవాడు. దానికితోడు కేసు తానే స్వయంగా అవగాహన 
చేసుకునివచ్చి ఓక అభిప్రాయంతో కూర్చునేవాడు. అల్లాంటప్పుడే 
సామాన్య లాయర్హ పని చాలా ఇరుకుని పడిపోతుంది. అయినా, 
కూట్సు (ట్రాటరూ. ఇద్దరూ ఉండగా నే నొక కేసు అర్హ్ష్యుమెంటు చెబు 
తున్నాను. ఆయన మధ్య మధ్యని నాకు అడ్జుతగిలీ అప్పుడే జడి 
మెంటుకి వచ్చేసినట్లు సూచించాడు. అస్పుడు నేను, “అయ్యా ఈ 
శేసులో నేను మీ కోనం ఆర్హ్యు మెంటు చెప్పడంలేదు. మీరు అప్పుడే ఒక 
నిశ్చయానికి వచ్చినట్లు తోస్తుంది. నేను ఇది అంతా రెండో జడ్తీగారి 
కోసం వ 1 అన్నాను. దాంతో ఆయన మరి మాట్లాడలేదు. 
పి. ఆర్‌. సుందర య్యరుగారు జద్రీగా ఉండేటప్పుడు ఆయనతో 
కూడా నాకు ఒక తగాదా నచ్చింది. సుందరయ్యరుగారు చాలా వివేక 
వంతుడు. చురుకై నవాడే కాని, తాను విచారించటోయే కేసు స్వయంగా 


మాటపట్రింపులు 123 


చదువుకుని, ఒక అభిప్రాయానికి వచ్చి, మాటిమాటికీ అడ్డుత గుల్తూ 
ఉండేవాడు. లాయరు తన ఎదట పెట్టిన విషయాలన్నీ తన బుద్ది 
విశేషంచేత వంకరటింకరగా తిప్పుతూ ఉండేవాడు. ఒక కేసులో 
నా కిల్లాంటి తగాదా వచ్చింది. అప్పుడు నేను 'లాశ్రైముకి సంపాద 
కుడుగా ఉండేవాల్లి. అప్పుడు ఆ పత్రికలో, “౧115 judge is 
full of intellectual dishonesty,” అని prs దాని 
న్‌ జద్దలలో పెద్ద కలవరంపుట్టి, ఏలై తే నామీద జద్దీల యెడల 
ఆగౌరవం చూపినందుకు కంటెంస్ఫుకేసు పెట్టాలని కూడా ఆలోచిం 
చారు. కాని సందర్భాలను బిటి Fair comment limit 
దాటకపోవడంవల్ల అది అంతటితో ఏరమించు కున్నారు. ఆలా 
_లుమ్ముని గురించి ముందు (వత్యేకంగా (వాసొను. 

ఇంతవరకూ నేను దారిష్టర్ల విషయమూ, , జెద్దీల సంగతీ (వ్రాశాను. 
ఇక సివిలియన్‌ జడ్డిల సంగతి “హాసాను. ఈ జద్రిలలో రెండు తర 
హాలవాళ్ళాండేవారు. ఈ జద్దేలకి సమర్థత సామాన్యంగా ఉండేది, 
ఇందులో కొందరు జడ్దీలుగా' కొంత అనుభవం నంపాదించి నిదానంగా 
ఉండేవారు. కొందరు, కాస్త చిరాకు తనం కలిగి, చెప్పినది నరిగా 
వినకుండా కిందకోర్తు తీర్పు క వాయపరచే దోరణిలో ఉండేవాళ్ళు; బెన్ఫన్‌ 
వగై రాలు ఈ తరహాకి చెందినవాళ్ళు. ఇందులోనూ కొందరు బెంచీ 
మీదనే చిరచిరలాదేవారు. కొందరు కే సవుతూంటే మాటాడరుండా 
కూర్చుని చివరికి కింది కోర్టులతో ఏకీభవిస్తూ ఉండేవారు. 

మనో అని ఒక సివిల్‌ జరీ ష్‌ నః నేనొక కేసు ఆర్ల్యు 
మెంటు చెబుతూ౦ పే ఆయన తలపంచుకుని జడ్ది మెంటు (వా సేస్తున్నాడు. 
నను “అరు మెంటు చెప్పకుండానే మీరు తీర్పు (వ్రా సేస్తున్నారు! నను 
ఎంత గొంతు చించుకుంపే మాతం లాభ మేమిటి?” అన్నాను. ఆయన, 

నెను తీర్పు (వానున్నానని మీ కెల్లా తెలిసింది?” అన్నాడు. “మీరు 

వేసిన ప్రశ్నలు, మీరు కూచునే వాలకం, మీ (వ్రాత ధోరణీ చూసి, అల్తాగ 
అనుకున్నాను,” అన్నాను. నిజానికి ఆయన (వాసేది జడ్తిమెంయే! 


బోడాం అనే జడ్తి ఒకాయన ఉండేవాడు. అయన ఒరిజనల్‌? సై డు 


124 నా జీవిత యాత్ర-] 
వెంంమీద ఉండేవాడు. విశేషమైన (ప్రతిభ కలవాడు. ఆడవాళ్ళు 
అందులో నూ కాస్త చక్కగా సింగారించుకున్నవాళ్ళు__బో నులోకి వసే 
ఆయన మనస్సు నిలకడగా ఉండేదికాదని (ప్రతీతి. ఆకాలంలో కొందరు 
వరీబ్ళు ఆయనకోర్లులో కేసులు గెలవడానికి ఈ సూక్ష్మాన్నే కనిపెట్టారు, 
అందుచేత టంకసాలవీథిలోఉన్న ట్‌ టోగంవాళ్ళు చాలామంది ఈ కోర్టులో 
స్ట లై నారు! సి. సి. రామస్వామయ్యరుగారు ఆకాలంలో చురుకుగా 
ముందుకి వస్తూన్న వకీలు. ఆయనకి ఒరిజనశ్‌ సై డులో పని బాగా 
ఉండేది. బోడాంకీ ఆయన అంపే చాలా ఇష్టం. "ఆనాటి సి, పి. రామ 
స్వామయ్యరుగారు తరవాత ఆ బోడాంకి ఒక శిలావిగహం కూడా 
వేయించారు. నేటికి కూడా బోడాం అల్లాంటి గౌరవానికి ఎంత మాత్రం 
అర్హుడు కాడని నా విశ్వానం. ఆరోజుల్లో అంతా కూడా అల్లాగే అను 
రు నేవాళ్ళు. 

ఈరీతిగా oe a జద్రీలతో కిందామీదా పడుతూ 
సౌ అత్మగౌరవానికీ, పృ తీస్వాతం త్రానికీ "భంగం రాకుండా దారిష్టరీ 
న. నులి Seo కొద్దికాలానికి, ప్రముఖులై న 
అాయర్షతో ఆలోచించి, జద్లీలని సరియైన పద్దతిలో ఉంచడానికి పత్రిక 


ఒకటి అవసరమని తలచి, . రామచంద్రన్‌ దగ్గిర లాఖుమ్సు అనే 
లాజర్నలు ఒకటి కొన్నాను. దానికి నెను ప్రధానసంపాదకుణ్ణి. బారిష్టరు 
'దేవదాసు, మాధవన్నాయరు మొదలయినవాళ్ళు సహాయసంపాదికులు. 
ల పత్రికలో జ్రిలనిగురించి నిర్భయంగా (వాస్తూ ఉండే వాళ్ళము. 

పి. ఆర్‌. సుందరయ్యరుగారినిగురించి (వాసిననందర్భంలో 
నామీద కం 'జెస్ట్యప్రొసీడింగ్సువిషయం ఆలోచించినప్పుడు, మ 
న్నాయరుగారు చాలా గడబిడపడ్డారు. ఆయన తన మామగారైన సర్‌ 
శంకరన్నాయరుగారి సలుకుబడితో గవర్న మెంటుస్తడ రై, హెకోర్డుజర్డీ 


కావా లనే అశలో ఉండేవారు. కనక అసలే'భయపడి మిక్కిలి ౨ ఆదుర్దాతో 
స్వార్ధానికి ఆడ్డురాకుండా తమపేరు సంపాదకవర్షంలోనించి తప్పించ 
మన్నారు. వి, “ఆర్‌. కృష్ణస్వామయ్యరుగారు హై హైకోర్టుజడీ పనిలోనించి 
ఎక్షిక్యూటిద్‌ కౌన్సిల రయినస్పుడు కూడా స(త్రకలో చౌలా తీవ్రంగా 


మాటప పట్రింపులు 125 
నిమర్శించాను. న్యాయమూ ర్హులు కార్యనిర్వాహకవర్షంలో క (ప్రమోషన్‌ 
అయ్యే సిద్దాంతం పరిపాలనకి లాయకు అయిన సంగతి కాదని నావాదన. 
సక్‌ అబ్బుల్‌ రహీముగారినిగురించి [వాసినప్పుడు కూడా నా వాదన అదే! 
ఆ వ్యాసం (వాశాక సర్‌ అబుల్‌ గారు తమ ఇంటికి నన్ను భోజనానికి 
పిలిచి తమకి ఉన్న ఆదురా అంతా నాతో చెప్పారు. నడచినన్నాళ్ల 
లాటె కైమ్బు ము దాసులో బడీలకీ, ప్పిడర్ల కీ కొరడాలాగ ఉండేది. 

నా ప్రాక్తీసు హైకోర్టులో నే ae మన రాజధాని అంతా 
వ్యాపించి ఉండేది, విశాఖపట్టణం మొదలు తిరుచునాపల్లి వరకూ అన్ని 
జిల్లాకోర్టుల్లో నూ హాజరు అయ్యాను. ఒకసారి తిరుచునాపల్లి లో ఒర్‌ 
సిప్‌ల్‌ కేసులో మూడుమాసా లున్నాను. వేలకొద్దీ | ఫెజు పృద్చుకున్నాను. 
నను డబ్బు సంనాదించిన రోజుల్లో క ఫజు చాలా “హెచ్చుగానే వృచ్చుకునే 
వాలీ, పాపం! పార్టీలు చాలామంది చాలా డబ్బు నొ "పేరుమీదుగా 
పోగొట్టుకున్నారు! తల! పూర్తిగా నష్ట పడి ఉంటారని కూడా 
అతకంహాను. కొన్ని కేసుల్లో రోజుకి అయద వందకు; వెయ్యో కూడా 
పుచ్చుకున్నాను. తిరుచునాపల్ని ౧ లో సంపాదించిన డబ్బుతోటి ఊటీలో 
కొన్న బంగాళాకి “గోదావరి” అసత పెట్టాను. 

1919 లో రాజమొ హేం[దవరంలో నత్యవో లు గున్నేళ్వ్యరావు 
(ప్రభృతులపై న వచ్చిన ఫోర్డరీ కరెన్సీనో ట్ల "కేసులో మొదటినింగీ.._ 
అం పే కమిటల్‌ కోర్టు దగ్గరనించీ __నేనే ఉండి నడిపించాను. ఆశెనులో 
నాకు సాంబమూ ర్రిగారు 'సహకారిగా పనిచేశారు. నిడదవోలు పార్టి షన్‌ 
కస్త కృజ్లాజిల్లా “రక మొదలయిన డబ్బు పుష్కలంగా 
లభ్యం అమయ్యు కేసులు అన్నీ వచ్చాయి. పానగల్లురాజాగారు చిత్తూరు 
కోర్టులో కాళహ సిజమీందారుగారిమీద తెచ్చిన పివిల్‌ లిటిగేషన్‌లో నేను 
చాలాకాలం పనిచేశాను, అందులో నాకు పి. వి. రమణారావుగారు 
సహాకారిగా పనిచేశారు. ఇల్లాగ మంచి ప్రార్రీసు బాగా రావడంవల్ల నే 
పదిసంవత్సరాల్లో రెండుమూడులక్షల రూపాయలూ, మద్రాసులో ఒక 
ఇల్లూ, ఊటీలో ఒక బంగళా, ఒంగోలులోనూ, రాజమహేంద్రవరం 
లోనూ BS ye ఇల్లూ; ఇంకా రెండులక్షల రూపాయల నిలవగల 


126 నా జీవిత “se 


స్థిరా సీ కూడా సంపాదించగలిగాను. నాకు విశ్రాంతి తీసుకున్న తర వాత 
మూడేసి మాసాలు ఒక్కొ_క్క_చోట ఉండా లని ఒక అశ ఉండేది, 

ఈ కాలంలోనే రెండు కేసులలో పీవీకౌన్సిలు ఎదట వాదింగ్ల 
డానికి ఛెండుసార్లు ఇంగ్ల ౦డు వెళ్ళి అక్కడ ఒక్కొక్క సారిమూడ్షు 
మాసాలడ్‌ తక్కువకాకుండా ఉన్నాను, యుద్దానికి పూర్వం వెస్టుమినిష్టరు 
పాలెస్‌ హోటలులో ఉండగా దక్షీణా(ఫికా పోరాటం సాగిస్తూ ఉన్న 
దారిష్షరు మోహన్‌దాస్‌ కరంచందు గాందీగారిని మొదట చూశాను 
తరత న్‌ ఇండియన్‌ సా ఫ్‌ ట్రీ తరఫున వెడ్డర్‌ బర్న్‌ (పభృతులు ఈయన్ని 
ఆహ్వానించి, ఆ భవనంలోనే కింది అంతస్తులో ఒక పెద్ద విందు 
ఏర్పాటు చేశారు. చిరకాలంనించి ఆ సొసి సై టీతో నాకు సంబంధం 
ఉండడంచేత దానికి నేనూ హాజరు అయ్యాను. అప్పడు గాంధీగారు 
పూర్తిగా పొళ్చాత్య దుస్తులు ధరించారు. 


18 


కంతి ం౭ స్థితిగతులు 


ఆను 1007 లో ఇంగ్నండునించి తిరిగి వచ్చి మద్రాసు చేరే 
సరిక్కి అప్పటి నా కుటుంబం స్ట్‌తి గతులూ అనంతర పరిస్థితులూ 
కొంచెం (వ్రాసాను. నాకు అస్పటికి సంతానం లేదు. నాకోసం ఎంతో. 
మా అమ్మగారికి అది ఒక పెద్ద ఆదుర్దాకి కారణం అయింది, 
అప్పట్లో | చాపల్యంవల్ల నా సంసార జీవితంలో నాకు సౌఖ్యం 
లేదనే “చెప్పవలసి ఉంటుంది. తత్ఫలితంగా నా భార్యకి అనారోగ్యం 
కలిగింది. ఆ రోజుల్లోనే నాకు తొట్టి వైద్యం అంతే బాగా గురి కుది 
రింది. అందుచేత అప్పటికి ఆవి వై ద్యాన్ని గురించి కృషిచేసిన (ద్రోణం 
రాజు వెంకట రమణారావుగారి దగ్గిర ఆ విషయమైన భోగట్టాలన్నీ 
తెలునుకుని, నేనూ నా భార్యాకూడా తొట్టి వె వైద్యం (ప్రారంభించాము. 
తరవాత ఇంగ్ల ండునించి తిరిగి వచ్చి ) మ(దాసులో కొండిచెట్టి 

వీధిలో ఉన్నప్పుడు కూడా ఆ వె వెద్యమే నమ్ముకున్నాను. నేను ఇంగ్ల ండు 


కుటుంబ స్థితిగతులు 127 
నించి వచ్చిన కొద్ది కాలానికే నాభార్య గర్భవతి అయింది. అప్పటి 
వరకూ జీవించి ఉన్న మా అమ్మగారు అవార్తకి చాలా సంతోషిం 
చింది. ఆవిడికి లోకంతోపాకే మనమల్ని ఎ త్రుకోవాలని ఆశ, కాని 
ఆ సంతోషానికి ఆవిడ నోచుకోలేదు. కొండిచెట్టి వీథిలో ఉండగానే 
ఆమె పక్షవాతంవల్ల మరణించింది. అప్పటికి ఆమె వయస్సు 60. 

చనిపోయేటప్పుడు ఆమె నన్ను పిలిచి తను చిరకాలం కిందట 
నించీ జాగ త్రగా దాచి ఉంచుకున్న 800 రూపాయలమూటా నాకు 
అప్పగించింది. ఆమె అతిప్రయాసనం మీద నన్ను, నా తమ్ముల్ని వృద్ది 
లోకి తీసుకురావడమే కాకుండా ఈ రీతిగా ధనం సేకరించి నాకు అప్ప 
చెప్పడం చాలా ఆశ్చర్యకరమయిన విషయం! అమె పడ్డ (శ్రమకి ఆమె 
బుణం తీర్చుకుందాం అంటే ఆఖరికి అంత్యక్రియలలో నై నా ఆ అన 
కాశం లభించింది కాదు. ఆమె ధన్యాత్మురాలు. 

తరవాత మేము. కొండిచెట్టి వీథినించి శుంకురామచెట్టి ఏథిలోని 
జి. ఏ. నపేశను ఇంటిలోకి మారాము. అప్పుడే నాకు (ప్రథమ ప్పరుష 
సంతానం కలిగింది. కాని (ప్రసవ సమయంలో ఫోర్‌ సెఫ్స్‌ ఉపయోగించ 
వలసివచ్చింది. ఆ ఉపయోగించడంలో జరిగిన (ప్రమాదంవల్ల ఆ క్ముర 
వాడు రెండు సంవత్సరాలు జీవించి చనిపోయాడు. మళ్ళీ రెండోసారి 
(ప్రసవ నమయోానికి నేను శాంతోమ్‌లోని సీవ్యూ అనే భవనం ఒకటి 
అద్దెకి తీసుకుని అందులోకి మారాను. మళ్ళీ సాకు మగపిల్ల వాడు కలి 
గాడు. మరి ఒకటిన్నర సంవత్సరాలకి రెండో కుమారుడు జన్మిం 
చాడు.నేను అప్పటికే మదరాసులోని ఎల్ల పదుమాడకోవెల వీధిలో ఉన్న 
ఇల్లు కొన్నాను. నెలకి నూరు రూపాయలు అద్దె యివ్వడంకన్న ఒకో 
ఇల్లు ఉంటే మంచిదనే ఆలోచన కలిగింది. రాని నా దగ్గిర డబ్బు 
నిలవ ఉండే పద్దతి లేదు. అప్పుడే నా మిత్రుడు కె. యస్‌. రామచం[ద 
రావు ఆరువేల 'కూపాయలు ఇచ్చి ఆ యిల్లు నాకోనం కొన్నాడు, అది 
సుమారు రెండున్నర ఎకరాల స్థలంలో ఉందీ: ఆ ఇల్లు అంతా నేను 
తరవాత వృద్ధిచేసి | కట్టినదే. ఆ “తరవాత, చాలాకాలానికి నేను వడ్డీ 


128 నా జీవిత యాత్ర] 


తోనూ, అదైతోనూ రామచంద్రరావుగారికి సుమారు ఇర వై వేలు తిరిగి 

(1 ఆ ఇల్లు పూర్తిగా నాపేర స్వాధీన సరుచుకున్నాను. 
నొ పెద్ద తమ్ముడు (శ్రీరాములు చిన్నప్పటినించీ కొంచెం నెమ్మ 

చి నవాడు. అతను ఒంగోలులో హైస్కూలు చదువు చదివాడు. 
అప్పుడు కొంచెం పేకాట దృష్టిలో పడి మటిక్యులేషన్‌ రెండుసార్దు 
తప్పాడు. నేను రాజమహేంద్రవరంలో ప్రాక్తీసు పెట్టిన తరవాత ( 
రాజమ హేం(దవరం వచ్చాడు. అక్క_డ తుద చదివి: మద్రాసులో 
క్రిస్టియన్‌ 5 కాలేజీలో బి. ఏ. చదివాడు. యఫ్‌, ఏ. రం చురుగ్గా 
చదివి డిగిపొందిన తరవాత ఫస్తు గ్రేడు పాసయి రాజమహే హీందనరంలో 
ప్రాకీ సు చేశాడు. అతని అభిమాన విద్య వేదాంతం. (క్రిస్టియన్‌ కాలే 
జీలో స్కిన్నర్‌ వద్ద ఫిలాన నఫీ చదువుకున్న రోజుల్లో అతను ర. సవ 
సిద్ధాంతంలో కి మారాడు. అతను చదువుకున్న సంతం కేవలం 
పుస్తకాలతో అంతం కానియ్యకుండా ఆచరణలో కూడా పెన్రైవాడు. 
కొంతకాలం నా దగ్గిరే ప్రాక్తీసు చేశాడు. తరవాత, కొంతకాలం 
అత్తవారి ఊరు అయన కాకినాడలో ప్రాక్సీ ఘచేసి మళ్ళీ రాజమహే 
వ. చేరుకున్నాడు. అతను రాజమహే హీం(ద్రవరంలో (ప్రో న? 

రోజుల్లో మంచి బుద్ధి సూక్ష్మతా, వాదనా శ్ర ఆ చూపించాడు. కాని, 
శక ఏమాత్రం న్యాయమూ, నత్యమూ లేకపోయినా వాటిని నిరా 
కరించడంవల్ల న్యాయవాదిగా అంతగా (పయోజకుడు కాలేకపోయాడు. 

స స్ట నేను ఊళ్ళో లేనప్పుడు ఒక ప్రముఖుడై న క్షయంటు 

అతని దగ్గిరికి వచ్చి ఒక "కేసులో సాకులు ఏమి చెప్పాలో ' కొందరి 
క చెప్పించమని అడిగాడు. వెంటనే అతను, “అది నా పనికాదు. 
నేను సాకుల్ని తయారుచేసే ప్పీడర్ని కాను,” అన్నాడు. ఆదీ అతని 
తరహా! అతను సంఘ సంస్కా రాందోళన రోజుల్లో వీరేశలింగంగారి 
శిష్యుడు అయ్యాడు. ఆ రోజుల్లో ఆయనకి ముఖ్యులై న వాళ్ళలో ఒక 
డుగా ఉండేవాడు. కాని తరవాత ఆయనతో తగాదాలు పడిన వాళ్ళలో 
అగ్రగణ్యుడు అయ్యాడు! 


వీరేశలింగంపంతులు కేను 120 


అతనికి షృత్రికా రచన అంతే ఇషం. అప్పుడే “కార్తీ లియను” 
అనే పత్రిక ఒకటి నడిపించేవాడు. ఆ కార్తీ లియను సతికలో భయం 
అనేది లేకుండా మంచి జోరుగా (వ్రాసేవాడు. ఆ ప్యతిక అప్పటి (పజా 
జీవితంలో ఉండే వాళ్ళకి గుండె బెదురుగా ఉండేది. అతను తెలుగులో 
వివేకవర్షని, ఇంగ్లీషులో కార్తీలియను నడిపేవాడు. నేను మద్రాసులో 
ప్రాక్టీసు పెట్టిన "56 సంవత్సరాలకి కాబోలు, ఒక పెద్ద కేసులో 


ఇరుక్కున్నాడు. 
19 


పీరేశలింగంసంతులుకేను 


సారేన్గలిం గంగారికి మంగమ్మ చేసే శుూష అనేక మెన అపారాలకి 

తావు ఇచ్చి, కొంత అపవాదుకి కారణం అయింది. ఆ విషయాన్ని 
గురించి కీ వంగా వాయడంచేత వీరేశలింగంగారు డ్రీరాములుమీద 
జాయంటు యల. రులో లబ వెల్‌ కెను వేశారు, అస్సుడు అ 
(పీవీ ౩"న్భృిలు పనంట అండను వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి గః 
కేను సగం పూర్తి అయింది. అందరూ కూడా Ch జె లకి 
వెళ్ళడం తప్పదని అనుకున్నారు. ఈలాంటి స్పికిలో క్ర శ్రిశేసు ఖః 
చిత పు వెంకటచలంగాదు నాతో “(పరాశ! నువ్వు సరియైన = గ ములో 
వచ్చావు. ఈ "కేసు స్వయంగా చూడు, (శ్రీరాముల్ని గొ కలర్‌ పంప 
డానికి అంతా సిద్దమై ఉంది. ఈ (పోసిక్యూషనులో పెద్దవాళ్ళు తేర 
వెనక నాటకం చాలా ఉందె” అని చెప్పారు. అప్పుడే గ కేసు విచా 
రిసూ ఉన్న జాయింటు మేజస్టటు (టాన్సుఫరు అయి యఫ్‌, డన్లి యు. 
స్తూ ఆర్టు జాయింటు మేజస్ట్రటుగా వచ్చాడు. మెజస్ట్రటు కోరడం 
చేత విచారణ మొదటినించీ జరగాలని వాదించాను. నా వాదన నెగ్గింది. 
స్టూ ఆర్డు నాతోపే లండన్‌లో ఓడ ఎక్కి. ఇండియా వచ్చాడు, టఉలో 


13 


130 నా జీవిత య్యాత్ర-] 


నను ఫసు కాసులోనూ, ఆయన సెకండు కాసులోనూ ఉండడంచేత 
కలునుకోవడానసికి వీలు అమ్మ్యుదికాదు. కాసి, అప్పుడు [కిషమస్‌పండుగ 
అవడంచేత ఆయన్ని ఓడలో కలునుకున్నాను. విచారణ ఆయన ఎదే 
జరిగింది. 

నేను ఇంగ్లా ండులొో ఉన్నప్పుడు ఆలాంటిదే ఒక కేను జరిగింది. 
ఓక్‌ యుసతి డ్రస్సింగుగదిలో ఉండగా కాస్త స వయస్సుముదిరిన ఫాడిరీ 
ఆ గదితో కొన్నినిమిషాలు ఉన్నా డన్న కారణంచేత ఆయన మీద 
Das అరోపించారు. అది తండోపతండాలుగా (పేతకుల్ని 
ఆకర్ష ంచిన చేసు! ఫొదిరీ తాను ఎవిధమైన అసచారమూ చెయ్యలేదనీ, 
అమో మాట్లాడడానికి మా(తమే ఆ గదిలోపల ఉన్నాననీ వాదించాడు. 
కోరువారు i "డస్సులో ఒంటరిగా ఉం దేటప్పుడు ఆమెతో ఒక గదిలో 
ఉండడమే నేర మని నిర్ణయించి ఆ ఫాదిరీని శిక్షించారు. 

ప రశభలింగంగారి సు కూడా ఇల్లాంటిదే. ఆయనమీద ఆమె ' 
ఏకాంతంగా ఉండగా పంతులుగారు ఆమె వీపు నిమురుతూ ఉండే 
వారనీ, బెంగుళూరు (ప్రయాణంలో సెకండు కాసు కంపార్టు మెంటులో 
ఉభయులూ (ప్రయాణం చేశారనీ, వెంగుళూరులో ఇద్దరూ మూడు 
మాసాలు ఒక గదిలోనే ఉన్నారనీ నిందారోవణ చేశారు. "““మయంగమ్మని 
నా అభిమాన పుతికగా చూనుకు నెవాజ్ది, ” అని వీరేశలింగంగారి వాదన. 
పానం! సీరేశలింగం సంతులుగారిని సుమారు గ రోజులు (కాసుపరీత్ష 
చేసీ ఈ పై సంగతులన్నీ ఒప్పించాను. ఆ ఇంగ్రీమ "కేసు నాధారంగా 
చేసుకుని. నా వాదన అంతా ఆ పద్దతులమీద నడిపించాను. 

ఒక పత్రికా రచయిత, తనకి న్యాయం అయినదని తోచే విమ 
ర్శన చెయ్యడానికి తగిన అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో 
మేజస్తీ) టుకి ఒక నిశ్చయం కుదిరింది. అందుచేత మేజస్టిటు “ర్య 
"రేసు "ఏందుకు కొట్టి వెయ్యకూడదో చెప్పమని అడిగాడు. పంతులు 
గారు *ళేనులో వాదించడానికి మద్రాసునించి ఎవ్వరో వస్తారు. అందాకా 
వాయిదా ఇమ్మని అడిగారు; కాని ఇవ్వలేదు. చివరికి మేజస్టీటు "కేసు 
కొటివేశాడు. సూ ఆర్జుకి ముందు ఈ కేసు విచారించిన “గార్లు వెల్‌ 

అ 


కుటుంబ పరిస్థితులు 131 


హైకోర్లు జడ్తి అయ్యాక నేను ఒకసారి ఆయన్ని కలుసుకోవడం తట 
న్టించింది, అప్పుడు ఆయన (ప్రసావన తీసుకువచ్చి, “తన ఎదట 


ముద్దాయి తరఫున కేను సరిగా చెప్పని కారణంచేత నే చార్తీ చేశాను,” 
అన్నాడు. ఎల్లాగ అయితేం (శ్రీరాములు అందులోంచి నెమ్మదిగా 
బయటపడ్డాడు. 


కార్డీ లియన్‌ పత్రిక తరవాత అస్టైకాలం నడవలేదు. దాని పర్య 
వసానం ఏమయినా, పంతులుగారు చెప్పుడు మాటలు విని ఈ వేసు 
పెట్టినందుకు, ఆయన అంటే భక్తి గౌరవాలు ఉన్న నేను ఆయన్ని 
బోనులో నిలబెట్టి చాలా కష్టమైన (పశ్నలతో వాధించాను. అందుకు 
మా(తం నా మనస్సు చాలా 'నొచ్చుకుంది. కానీ, వృ త్రి ధర్మంచేత 


a మాడు 


ఆది తప్పనిసరి అయింది. (శ్రీరాములు రాజమహేంద్రవరంలోనే | 


న్యాయంగా వకీలు వృత్తి చేసుకుంటూ కాలక్షేపం చేస్తూవచ్చాడు. 


20 


రుకుంబ సరిస్తిత అలు 


హారతి తవ మ్సుడు జానకిరామయ్య మదానులో నేను బారి 
షరు అయిన తరవాత యఫ్‌, ఏ. చదివి మెడికల్‌ కాలేజీలో 
జేరాడు. మెడికల్‌ కాలేజీలో రెండుసంవత్సరాలు చదివాక అతన్ని 
స ౦డు పంపాను. అక్కడ ఎడింబరోలో 5 సంవత్సరాలు యఫ్‌ 
ఊర మ. చన లా సర్జన్‌ గా ఉంటూ ఉండేవాడు. ఆ క 
వాత, మొదటి ఐరోపా మహాసం[గామంలో ఐ. యమ్‌, యస్‌. లో 
చెంపరరీ కమిషన్‌ పొంది యుద్దంలోచేరాడు. కాని, 'మెనపొ"పేమియా 
మొదలై నచోట్ల ఫసిచెపి అక్కడి సై నికాధికార్డ తో తగాదాలుపడి తిరిగి 
వచ్చి, "మాను చేరుకుని అక్కడ (పార్టీ సు పెట్టాడు. మొ _త్తంమీద 
అక్కడ (ప్రాక్షిను బాగానే అందుకుంది. అల్లోపతీలో ఉ త్రీరుడు అయినా 
సోమోసతీ అంే అతనికి ఎక్కువ నమ్మకము. తంలో ఆతను 
చాలా కృషిచేశాడు. ఇప్పటికీ అతనికి అది అంటేనే అభిమానము, 


132 నా జీవిత యాత్ర-] 


దారిష్టరుగా "పెరు(పతిష్టలు వచ్చి జీవితపు అంతస్తు పెరగడం 
తోనే ఇంట్లో ఎవరికి ఏ చిన్నజబ్బు వచ్చినా, నేను పగ పెద్ద ఎక్స్‌ 
పర్తుల్ని పిలీచే స్థితిలో పడ్డాను. నాకు ఖూన్‌ తొట్టివై వై ద్యంమీద నమ్మకం 
ఉందికాని ఈ ప్రశోమియోపళీ అంటే ఇషం పండేది కాదు. ఇంత 
(శ్రమపడి అల్లోపతీ చదువుకుని జానకిరామయ్య హో మోపతీ (పోసు 
చెయ్యడం నాకు యిషంగా ఉండేదికాదు. అందుచేతనే నా తమ్ముడు 
వె వెద్యుదై త యింట్లో వై ద్యం యితరుల చేతిమీదుగానే జరుగుతూ 
ఉండని. 
ఒకసారి బహుశః 1921 సంవత్సరంలో అనుకుంటాను___నా 
కొరుకు నరసిం హోనిరి ము సాయిప్‌ జ్వరం వచ్చింది. దానికి కేశవ 
యి వైద్యం చేస్తూపచ్చాడు. కాని వ్యాధి న కాలేదు. ఆ 
ర్య్మరవా వాడి చెవిలోనించి చీము వచ్చేది, అందుచేత అ స్పట్లో చెవి 


J 
o gob 


ee 


ద్యంలో ఘటరకుడై న శంరరనాదం పిస చేత ష్‌ వైద్యం ఎన్‌ 
హం చీము రిట్రైంది కాని అసలు రోగం నివృతి కాలేదు, 
దాని తరవాతే పెఫాయిడ్‌. స పై దులు కడుపుతో జబ్బుకి చికిత్స 
చేస్తూవచ్చారు. రోగి రాఖ్లా, me కొట్టుకు కుంటూ నిస్ఫృ ఫ్రహగా 
ఉండడంచేత భు. అది మెదడుకి నంత ఉంటుందని 
చెప్పాడు. కాని అతనిమాట నేనుగాని, చికిత్నచేసే వై ద్యుడుగాని విని 
పించుకోబేదు. చివరికి రోగి (బతకడని పర మశ్వరుడిమిద భారం పెసే 
సతికి వచ్చాక, డానకిరామయ్య ఎదధ్యం చేశాడు. ఆ జబ్బు స ఫెషన్‌ 
లప్‌ డిస్‌ ఛార్జివల్ల నంథవించి ఉంటుందని ఊహించి, దానికి రస 
సంబంధమైన పోోమియోపతి మందు ఒక్క మోతాదు యిచ్చాడు. 
'దానిరీ సంబంధించిన పుస్తకాలలోని విషయాలు అన్నీ నాకు చదివి విని 
పించాడు. ఆ మందుతో. రెండుచెవులనించి రసి కారి, దానికి దారి 
దాలక be sas రసి వచ్చింది. అప్పుడు శంకర నాదంసిశ్లి 
న్రహాయంతో ముక్కూ చెవులూ శు భ్రపరిచాడు. రోగం మళ్ళింది. కాని 
నాలిక _సంభించిపో యింది. చెవులు వినిపించడం మానేశాయి. ఆ 
స్థితిలో "నేను కలక త్రా ఆలిండియా కౌంగెసు కమిటీకి పోవలపివచ్చి 


కుటుంబ పరిస్థితులు 1 133 
క్ళుర వాణ్లీ అతనికి అప్పజెప్పి వెళ్ళిపోయాను. జానకిరామయ్య నలహో 
మ్‌ద్‌ కలక త్రాల్‌ ఉన్న కొందరు సోమియోవతీ వై ద్యుల నలహాోలు 
తీసుకున్నాను. కాని ఈ లోగానే జానకిరామయ్య కృషివల్ల మాట వచ్చి 
చెవులుకూడా వినిపించడం మొదలుపెట్టాయి. అస్పటినించీ ఆతని 
వె వెద్యం అంటే నాకు నమ్మకం క్ష కలే అనేక సార్లు అతను 
అలోపతీవల్ల కుదరని రోగాలు సాధించడం నేను ఎరుగుదును. ఈ 
వై ద్యసాధనతో ' ప్రయోజకుడై జానకిరామయ్య సుఖంగా ETE 
సాగిస్తున్నాడు. 


నేను రాజమే హేం(దవరంలో ప్రాక్తీసు (పారంభఛించిన కొద్ది 
రోజులకే నా మేనల్లుళ్లు మెనంపాటి నరసింహం, సుబ్బారాపు వగ 
రాలూ, వాళ్ళ చెల్లెళ్ళూ రాజమహేంద్రవరం చేరుకున్నారు. వాళ్ళందం 
చదువూకూడా అక్కడే జరిగింది. నా మేనగోడళ్ళ పెళ్ళిళ్ళుకూడా న 
చేశాను. అందరూ చదువుకుని (ప్రయోజకు లయ్యాక, ఎవళ్ళంతట 
వాళ్ళు గుట్టుగా జీవితయా(త్ర చేస్తున్నారు. 


కుటుంబవిషయ'మైన ఈ (ప్రసావన ముగించడానికి ముందు నా 
జీవితానికి వెలుగు యిచ్చిన హనుమంతరావు నాయుడుగారిని గురించి 
(వ్రాయవలసి ఉంటుంది. గ్‌ రాజమహేంద్రవరం వర్మన్‌ గా ఉన్న 
కాలంలో ఆయన్ని కౌన్సిలు సెక్రటరీగా నియమించాను. నేను 
ఇంగ్రండు వెళ్ళి బారిష్షరు పరీక్షకి చదవడానికి నిశృ్చాయించుకోవడం 
విని ఆయన ఎంతో సంతోషించారు. నేను దారిష్టరుని అయి. తిరిగి 
వచ్చాక, మద్రాసులో (ప్రాను పెట్టిన కొద్దిరోజులకి ఆయన్ని మద్రాసు 
తీసుకువచ్చి కొంతకాలం మా యింట్లో ఉంచుకున్నాను. అప్పట్లో 
ఆయనకి నంట్లో ఖాయిలా ప్రవేశించింది. ఆ భాయిలాకి చికిత్స కూడా 
చేయించాను. తరవాత కొంతకాలానికి ఆయన కీ ర్షిఫమలై నారు. 
ఆయన కుటుంబానికి నేను శ క్రివంచన లేకుండా రోడ్చడ్డాను అనే 
తృ పి క ఉన్నప్పటికీ, ఆయన నా జీవిత భాగానికి చేసిన "నీవ ఎన్నటికీ 
మరవలేను. 


21 
జకియ జీవితం 


గూట్తు అంతో యింతో వెలుగు యిచ్చింది రాజకీయ జీవితం. ఆ 
జీవితమే నేను ఆంధ దేశప్ప సద్భావం పొందడానికీ, ఈ 
చెర్మిత (వాయడానికీ కారణం అయింది. కనక ఈ విషయం కొంచెం 
విపులంగా (వ్రాసాను. నేను ఆదిలో వృత్తి నిర్ణయం చేనుకునే కాలంలో 
నా దృష్ట సీ డరీమీదికి పోవడానికి కారణం (వాస న ఉన్నాను. ఆ 
కాలంలో సీడర్లకి ఉందే ఆర్జన, హుందాతనమూ మాత్రమే కాకుండా 
టి వృత్తి త్రి "స్వతంత్ర వృ లి తి అనే నమ్మకంకూడా నన్ను అందులోకి 
ఈడ్చుకు వెళ్ళింది. హనుమంతరావు నాయుడుగారి కుశూష, రాజ 
హూం ద్రవరంలో వీరేశలింగంపంతులు సంస్క_రణోద్యమమూ, 
కొంతవరకు నాతో రాజకీయాధఛిలాషలు రేక ల్తించాయి. అప్పటికి 
185671 వ వ సంవత్సరంనాటి స్వాతంత్ర్య యుద్దపు 8 కథలు యింకా (ప్రచా 
రరలతోన ఉన్నాయి. ఏమైనా, ఈనాటి క పటు ఇదమిత్త హి 
ఏర్పడక న అనా, నాలో యితర లౌకికావిలాషలతోపాటు 'దేళసేవ 
చెయ్యాలనే అభిలాషకూడా ఉండేది. 
నేను రాజమహే 0(దవరంతో యఫ్‌. ఏ. కాసు చదువుకునే 
కాలానికి కాంగెస్‌ అనే మాట కొంచెంగా వినబడేది. కాని ఆ మాట 


వినిపించుకు నేవాళ్ళ సంఖ్య చాలా న్యల్సంగా ఉండేది. నేను 1800 వ 
' సంవత్సరంలో లా కాలేజీలో చదువుకునే రోజుల నాటికి కాం గైస్‌ 
' మరికొంత వేరు పాతుకుంది. అప్పుడే నేను మద్రానులో బిల్లి గిరి 
అయ్యంగారి ఐస్‌హౌస్‌ భవనంలో డ్రీ) వివేకానందస్వామిని దర్శించి 
ఆయనతో చాలాసేపు చర్చచేశాను. అప్పట్లో బిసెంటమ్మ వర్గంలోని 


ఓల్లు అనే ఆయన దివ్యదృష్టితో అలిపఠతీవిషయాలు చెపుతూ ఉండే 
వాడు. ఆ విషయా లన్ని టినిగురిందీ వి వేకానందస్వామిని అడిగి తెలుసు 
కున్నాను, మానవుడికి జ్జానం పరిపక్వం అయితే అల్లాంటివి అసాధ్య 
విషయాలు కావని అయన్‌ చెప్పారు. ఆయన ఉపన్యాసాలు నాకు కొంత 
ఉ తేజం కలిగించాయి. 


రాజకీయ జీవితం 135 

రాజమహేం[దవరంలో (పాక్తీస సుచేసీ కాలంలో... అంటే 
1894.1900 సంవత్సరాల మధ్యలో చై కాంగెస్సునిగురించి, సంస 
తృరానికోమారు ఉత్సాహంగా చెప్పుకోవడమే ఉండెది కాని, 
స్వాతం త్య స్వరూపంగాని, దానికి అవసర మైన కార్యక్రమ స్వరూపం 
గాని అవగాహనే కాలేదు. సిపాయి విప వం పాలకులగీ, పాలితులకీ 
కూడా అనేకపాఠాలు నేర్చింది. పనత్రకులు కలేలిర జబర్‌ద స్ట సొగదనీ, 
దేశంలో ద్విభాషులతోపాటు మచ్చుపిట్టల్ని మరిగించాలనీ కూడా 


తెలుసుకున్నారు. (ప్రజలు 1857 నాటి విష్లవానంతరం కొంత నిరు. 


త్సాహపడినా, సక్రమమైన ఆందోళన సాగుతూ ఉండాలనికూడా 
(గ్రహించారు. దీని ఫలితమే కాం్యగెనుసృష్టి అని నా అభ్మిపాయము. 
కొంతమంది ఆంగ్ల మిత్రులు, కేవలం ధర్మబుద్దితో రాం(గన స్థాపనకి 
(పోత్సహించిన మాట సత్యమే కాని, మొ త్రంమీద ఆంగ్ల గ్గ రాజసీరిస్టాలు 
ఈ స్మకమాందోళనాసంస్టని అప్పట్లో ప్రోత్సహించడంలో కొంత 
న్వార్గం కూడా లేకపోలేదని నా నమ్మకం. 

అప్పటికే, ఆంతే కాం(గెస్సు [ప్రారంభించిన కాలానికే... 
ఇంగ్నీ మవారు దేశంలో నాణాల చట్టం (వవేళ పెట్టి కరెస్సీనోట్ల చలా 
మణీ ప్రారంభించారు. అప్పుడు బొందాయిలోనూ, కలర్‌ తాలోనూ, 
ఇంకా ముఖ్యమైన వర్తకస్తానాలలోనూ చ చాలా తీవ్రమైన. అలజడి 
బయలుదిరింది. అది ఆ వర్తకుల డబ్బుత్‌ నూ పలుకుబడితోనూ కలిసి, 
చివరికి చినికి చినికి గాలివాన అవుతుందేమో నని మనదేశంలో వున్న 
ఆంగ్ల రాజనీతికోఏదులు కొంచెం భయపడి ఈ ఆందోళనను సక్రమ 
మెన కట్టు కాలనల్లో (ప్రవహింప చెయ్యడానికి ఈ కాం(గెను సంస్థని 
పురిగొల్పారని నౌ "అధి పాయము. 

అమెరికన్‌ స్వాతం(త్య యుద్దంనాటినించీ ఇంగ్రీ సువారికి జయ 
పరంపరలే కాని, అపజయం అనేది లేదు. పరభూమీలు స్వాధీనం 
చేసుకున్నాక, గట్టి వద్దతులమీద తీర్చిన నంనల సహాయంతో తమ 
(ప్రయోజనాలు సొధించుకోవడంలో ఇంగ్లీ మవాళ్ళు ఆరికేరినవాచ్ళు. 


అందుచేతనే వాళ్లు మొట్టమొదట మన రాజ్యాంగ సంస్థలని నిర్మూలింప | 


il 
: 
ఫ్‌ 
ii 


136 నా జీవిత య్మాత-] 


జేసి తమ విద్యా పద్ధతీ, న్యాయ పద్దతీ (సవేశింపచేశారు. (క్రమంగా 
తమ భాష్క నాగరకత, సం పదాయాలూ, సంస్థలూ, అర్థికపద్దతులూ, 
(గామపాలనా సంస్థలూ మొదలై నవి మనకి అంటగట, హో _ర్తీగా 
తమకి వళ్యుల్ని "చేసుకున్నారు. కౌం[ గెస్‌ స్థాపింపబడే క్రో అటే 
ఆంగ్లే యుల (ప్రయత్నాలు చాలావరకు ముగిశాయి. 

పల్లెలలో అనాదిసిద్దంగా ఉండే విద్యాపద్దతులు అంతమై, ఎలి 
మెంటరీ, “ఏయిడెడుస్కూ న ఇర. క్రమంగా, "అవిద్య 
అనేది లేని ఈ పుణ్యభూమిలో అక్షరాస్యులు అరుదై పోయిన కాలం 
వచ్చింది. పాశ్చాత్యవిద్యావిధాన ప్రవేశ మే మనజాతి కంఠానికి తగిలించిన 
మొదటి గుదిబండ. దానికి తమ పరిపాలన సాగించడానికి ఏర్పగచిన 
లాకోర్లులు రెండో గుదిబండ. వీటిలోనించే లెజి స్పెటివ్‌ కౌన్సిళ్ళు అనే 
వాధ్యతిలేని బూటకపుసంఘాలు బయలుదేరాయి. సహజంగా ఇంగీష 
వారి విద్యావిధానంలోనించి తయారైన లాయర్లూ సివిల్‌ నౌఖరులూ 
(ప్రజలకి నాయకులు అయ్యారు. అల్లాంటి నాయకుల యాజమాన్యంలో 
సృష్టించబడిన ఈ రాంగెస్‌ మహాసంస్థ ఆ దాస్య చిహ్నాలన్ని వదులు 
కుని నేటికి గాంతీణీ చలవవల్ల నిజమైన ఏకె క జాతీయ సంస్థగా 
సరిణమించడం మనకీ శుభావహం. ఆ విషయమై ముందుముందు 
వ్రాసాను, ప్రనాపన మధ్యలో ఆంగ్ల విద్యాపద్దతి విమర్శకి వచ్చింది. 

కనక బర్మాలో ఆంగ్లేయులు చేసిన పనికూడా (వ్రాసాను. ను 
11129 లో బర్మా వెళ్ళినస్పుడు ఒక విషయం తెలిసింది. ఆంగ్లే యులు 
తీదారాజుని పదచ్యుతుణ్ణి చేసి, బై దులో వుంచసరికి, బర్మాలో నూటికి 
80 మందికి తక్కువ గాకుండా విద్యావంతులు పరి 0 అంగ్ల 
యులు బర్మాని పూంర్తిగా వశపరుచుకున్న ౨ 50 ఏళ్ళ లొపుగా ఆంగ్ల 
పాఠళాలలు స్థౌపి ంచి, " జాతీయవిధ్యావిధానాన్ని నాశనం చేసి, దేశంలో 
విద్యాగంధం“ ఉన్నవారి సంఖ్య సగానికి పెగా తగ్గించ గలిగారు. 
బర్మాలో విద్యావిధానం అంతా బౌద్దసన్యాసులచేతుల్లో క! వారు 
స్థాపించిన మఠాల్లో (సజలకందరికీ “ధర్మార్థ కామాలు సిద్దింపజే' నమహ 
"శ్రరమైన విద్య “లభించేది. ఆ మఠాలు ఇంగ్రీమ పాఠశాలలు వచ్చాక 


రాజకీయ జీవితం 137 


పశువులకొట్లాలుగా మారిపోయాయి. అవి నేటికీ అక్కడక్కడ 
పొలాల్లో 'సలిచే వున్నాయి. మాండలేలో 150 అడుగుల టద్ధి 
విగహం ఉన్న కొండ బర్మా బౌొద్దుల ఆరాధనకోనం సంపాదించ 
గలిగిన ఉకాంతి అనే ఆయన ఈ విషాదగాథ అంతా నాకు చెప్పాడు. 
ఆంగ్లే యులు (పతిచోటా ఈ తంతే జరిపించారు. రౌండు పేబిల్‌ 
సంపాదకుడయిన కర్ణిన్‌ చెప్పినట్లు, తమ పరిపాలన సాగించడానికి 


అవసర మైన గుమాసాలనీ, ద్విభామల్నీ, వకీళ్ళనీ, యింకా యితర 
నౌఖర్ల సీ తయారుచెయ్యడమే ఆంగ్లేయుల విద్యావిధానంలో వున్న 
సర మోద్దేశం. ఒకవిధంగా మన “విద్యావంతుల్ని ఆంగ్ల మానస 
ప్యతుల్నిగా తయారుచెయ్యడమె వారి ఆదర్శము, అప్పట్లో. మన (సజ 
లకి నాయకులుగా చలామణీ ఆయిన పీ డర్లు అంతా ఇల్లాంటి ఆదర్శం 
వల్ల ఉదృ్భవిం చినవాశ్ళే. దేశంలో ప్రజానీకాన్ని, నిర్వీర్యం న. శాశ్వత 
మైన బానిసలుగా తయారుచేసే (బిటిష్‌ సంస్థలకి అన్నింటికీ అంగ్ల 
విద్యాధికులే నిర్వాహకులు అయ్యారు. క్రమంగా రః నిర్వాహకులకి 
కాడా వాటి ఆంతర్యం గోచరం అవడంచేత కొంచెం ws 
"రేక తింది. 


కాని, ఇంగ్నీను పాలకులు అతి గడనరులు. కాం గెనులో చెరి 
. ప్రజానీకంకోసం వలనో పూనుకుంటే, వారికి ఏదోరీతిగా ఆశలు 
చూపించి, ఉన్నతోద్యోగాలు యిచ్చి, సంతృ ప్రి పిపరిచేవారు. కాం(గెస్సు 
ఉత్ప లి, నృద్దీ యిప్పటికి బాగా లోకవిదితాలు అయ్యాయి కనక, 
యిక్కడ నేను వివరించదలచుకోలేదు, నేను ఇంగ్శండు వెళ్ళడానికి 
ముందుమ్మాతం కాం(గాసు రాజకీయాలు నన్ను ఎక్కువగా ఆకర్షి రచ 
లేదు. ఒకసారి నేను బొందాయిలో వ ర్రకం చేసూవున్న గాల పూడి 
నరసింహం అనే ఒక లక్షాధికారి "కేసుమీద బ్రొంబాయినగరం నంద 
ర్శించాను. అప్పట్లో తీ వవాదిగా ప్రసిద్దిపొంది, (ప్రభుత్వపు అ(గహోనికి 
కూడా గురి అయిన లోకమాన్య తిలకోని పూనానగరంలో దర్శించాను. 

అప్పుడు ఆయనతో అనేకవిషయాలు చర్చించాను. అప్పటికి 
ఆయన రాజకీయాల్లో తీ వవాది. కాని, సాంఘికవిషయోలో కొంచెం 

గ ౧౧ 


138 నా జీవిత యాత్ర] 


om ve అందుచేత వీరేశలింగంపంతులుగారి (ప్రథకి 
లోనైన నారు ఆయనతో విశేషంగా చర్చించవలసిన అనవసరం కలి. 
గింది. ఆయన నాకు హిందూమతం మూలనూళ్రా లన్నీ చక్కగా 
వివరం నున ఆచారవ్యవహారాల్లో వుండే ఆంతర్యాలన్నీ బోధించారు. 
కాని, నేను అస్పట్లో వాటిని “అవగాహాన చేసుకునే స్టితిలో లేను. 
ఇస్పటికి వాటి సర మార్దం (గహించాను. 

అప్పుడే ఆయనకీ, గోఖలేకీ వివాదం జరుగుతూవుండేది. 
ఆయన తమకి యిద్దరికిన్నీ గల అభిప్రాయబేధాలు ఏమీ wees 
లేకండా, గోఖలే" అం'పే అతిగొరవంతో వ్యక్త ర పరిచారు. అస్పట్లో 
గోఖలే ఈయనమీద కశ సాధించడానికి చాలా కష్టపడినట్లుగా నాకు 
అర్తం అయింది. ఆనాటినించీ నాకు గోఖలే అన్నా, ఆయన రాజ 
కీయాలు అన్నా ఒకవిధమైన అనిస్టం బయలుదేరింది. తిలక్‌ మీద 
వచ్చిన (పోసిక్యూషన్‌ లలో శన ఇతర కష్టాలలోనూ ఈ గోఖలే (పభృ 
తులకికూడా కొంత రచన నేను అనుకున్నాను. కాం(గైను 
రాజకీయాలు నన్ను అప్పట్లో ఆకర్షిం నకపోవడానికి ఇది ఒక కారణం, | 
ఆనాటి రార్య(క్రమంలోగాని, నాయకత్వంలోగాని నన్ను ఉ తేజపరచి 
నది ఏమీ లేదు. లాలా లజపతిరాయ్‌, తిలక్‌ వంటివాళ్ళకి ఆ "పోకడలు 
నచ్చినా, వాళ్ళకి కాం(గైస్‌ సంస్థలో ప పలుకుబడి వుండేదికాదు. 

నను ఇంగ్ల ండులో బారిష్టరు చదువుకునే రోజులలో దాదా 
భాయి, శ్యాం జీకృష్ణవర్మ, వెడ్డర్‌ బర్న్‌, రమేశచం(ద్రద త్తు, డబ్దియు. 
సి. టోనర్తీవంటి (ప్రముఖుల సరిచయభాగ్యం సంపాదించుకున్నా ను. ఆ 
దేశంలో" వుండే స్వాతంత్ర్య వాయువులకీ, మనదేశంలో వుండే 
నిర్భంధాలకీ గల తారతమ్యం కూడా కనుక్కున్నాను. స్వాతం(త్యం 
కోసం పెనగులాడిన ఇతర దేశాల చరిత్రలన్నీ జాగ త్రగా చదివాను. 
ఈ పై కారణాలవల్ల నా మనస్సు రాజకీయాలలో లగ్నమైన దని చెప్ప 
వలసి వుంది, కాని, అస్పట్లో (పజానాయకు లనేవారి ఆదర్శమే చాలా 
చిన్నది. స్వరాజ్యమూ, 'స్వాతం(త్ర్యమూ అనే ఆశయాలే లేకుండా 
పుండేవి. అస్పట్లో లండనులో హిందూదేశాన్నిగురించి (ప్రచారం 


రాజకీయ జీవితం 130 
చెయ్యడానికి లండన్‌ ఇండియన్‌ సొ'సె టీవారు ఆహ్వానించిన మిత 
వాద (ప్రముఖుడు, గోఖలే కాడా ముందు తను మాట్లాడదలచుకున్నవి 
(వాసి పంపవలసినస్పితిలో వంచే యిక యితరుల సంగతి prj? 
ఈ మితవాదం అంటే దిటిష్‌ ప్రభుత్వాన్ని ఆశ్రయించి, వాళ్ళ యాజ 
న దయాధర్మ భిక్షంగా, కొంచెం కొంచెం రాజకీయ 
స్వాతం్యత్యం సంపాదించా చాలనే ఆశయం___అప్పటికి విద్యాధికుల మన 
స్సుల్లో బాగా జీర్ది ౦చి వుంది. (బ్రిటన్‌ లోనూ, యితర దేశాల్లో నూ 
స్యాతం(త్యం అన్నా (ప్రజాన్వామికం అన్నా అర్హమయినట్లు మున 
వౌళ్ళకి అర్దం కాలేదు. ఏమంటే స్వార్థపరులై న ఆంగ్ల రాజనీతిజ్ఞాలు 
మనదేశంలో అనేక మతాలూ, కులాలు వున్నాయనీ, ఒక (ప్రజా 
స్వామికంకింద వీళ్ళందరూ ఒక తాటిమీద నడవడం అసంభవనునీ 
(వాశారు. ఇవి వాళ్ల మనస్సులకి బాగా పట్టుకున్నాయి. లండనులో 
డబ్లి యు. సి, బోనర్జీ-_.((ప్రథమ కాంగెసు అధ్యకుడు) పోయినస్సుడు 
శ్మశానంలో ర మేళచం(ద్రదత్తు త్తువంటి విద్యాపేత్తా, బుద్దిశాలీ కూడా తీవ్ర 
వాదుల చర్యల్ని విమర్శించాడంే ఇంక చేదుగా చెప్పేది ఏమిఉంది? 

కౌం(గసు నాయకత్వం స్వల్పసంస్కరణలకోన నం అంప 
నిర్పంధోచిత [పారంభవిద్య, న్యాయశాశా కార్యనిర్వాహకళాఖల విభ 
జనం, దెశీయులకి యివ్వడం, శాసననభల్లో సభ్యుల 
సంఖ్య పెంచడం, ఐ. సి. యస్‌. పరీక్షలు ఇండియాలో “కూడా జరి 
పించడం మొదలై న వ. ఆందోళన జరిపి స్తూ వుండగా 
మహారాష్ట్ర దేశంలో లోకమాన్యుడు, పంజాబ్‌లో లాలా లజపతిరాయ్‌, 
బంగాళా దేశంలో విష్షవ ఏరులు స్వరాజ్యం అనే ఆదర్శాన్ని ధై ధైర్యంతో 
(ప్రతిపాదించి కష్టాలపాలు అయ్యారు. స్వాతం(త్య రథానికి వాళ్ళు 
మార్షధర్శకులు అయ్యారు. దేశంలో వుండే కోర్టులు ఇంగ్ల ండులోని 
స్టార్‌ ఛేంబర్సు మాదిరివే అవడంచేత ఈ దేశభ కలు స్వరాజ్యం కోర 
డమే అపరాధంగా పరిగణింపబడి, వాళ్ళకీ కారాగృహ్మప్రా ప్రి పి కలుగుతూ 
వుండేది. వాళ్ళు పద్దు ఉచ్చరించడం, వాళ్ళు పటాలు ఇంట్లో పెట్టు 
కోవడం ఆఖరికి “వందేమాతరం” అని మాతృ దేవికి నమస్కారం 


140 నా జీవిత యాత్ర]. 


చెయ్యడంకూడా అపరాధం అయిపోయిన రోజులు వచ్చాయి. 1905.8 
సంవత్సరాల (ప్రాంతంలో తిలక్‌ పటంకోసం రాజమహేంద్రవరంలో 
ఎన్నో ఇళ్ళు సోదా చేశారు. రాజకీయాందోళన (క్రమంగా చినికి చినికి 
గాలివాన అయి తమ సా(మాజ్యపు పునాదులకికూడా హోని కలిగిస్తుంది 
అనే భయంతో అంగ్ల పాలకులు దేశం అంతా ___ ముఖ్యంగా 
బెంగాల్లో. నిర్పంధఏధానం [(బారఆలించారు, ఇంత జరుగుతూ 
వున్నా నాయకత్వం వహించివున్న మితవాదనాయకులు తగిన రీతిని 
అసమ్మతులు తెలపలేకపోవడం చేత (పభుత్వం మరింత ధైర్యంతో 
నిరంధవిడానం సాగించింది. 

న్వరాజ్యం అనే పదమే అపరాధంగా పరిగణింపబడుతూ వున్న 
ఆఅ రోజుల్లో నేను లండనులో దాదాభాయి నౌరోజీ సన్నిధిలో ఉండడం 
తటస్థించింది. ఈ వార్తలు చూసినప్పుడు ఒకసారి తేజశ్ళాలి అయి 
యోగీశ్వరుడులా వున్న ఆయన ముఖం ఎగ్రగా కందిపోయింది, 
అప్పుడే ఆయన భారతదేశం వెళ్ళి స్వరాజ్యం అనే ఆదర్శం బహి 
రంగంగా వెల్లడించాలని నిశ్చయించుకున్నారు. 

ఆ నాటి మితవాదులు తరవాత కాలానికి చెందినవాళ్ళ మౌస్ట 
రుగా కాక తమ సిద్దాంతాలు అంటే చాలా పట్టుదల గలిగి వుండే 
వాళ్ళని నా అభ్నిపాయం. (పభుత్వం వాళ్ళ మొరలూ, (వొర్హనలూ, 
ఆ,శయింపుల్తూ అనునయాలూ ఎంతగా పెడచెవిని పెట్టనా, వాళ్ళు 
మాతం మారడం అనేది వుండేదికాదు. మితవాదులు, వె(స్రాయి తమ 
మాట వినకపోతే పోనీ ఇంగ్రీషు దొరగారిమాట అయినా వినకపోతాడా 
అని వె(సాయిగావున్న లార్డు కర్ణన్‌ కాలంలో నర్‌ "హెీ కాటన్‌ ని 
కౌం(గైసు [ పెనిడెంటుగా చేసి, ఆయనదగ్గిరికి సంపించాలని సంక 
ల్పించారు. పాపం! వైస్రాయి ఆఖరికి కాటన్‌ ని చూడడానికి కూడా 
అంగీకరించలేదు. 

బెంగాలు విభజన తరవాత వచ్చిన ఆందోళన దేశంలోని మిత 
వాద తీవ్రవాదశ కుల్ని పూ _్టీగా రెండు సీలికలుగా విభజించింది. నేను 
ఆ కాలంలోనే లండన్‌ నించి తిరిగివచ్చి మద్రాసులో ప్రాక్తీసు (పారం 


రాజకీయ జీవితం 141 


భించాను. (క్రమంగా రాజకీయాల్లో జోక్యం కలిగించుకోవడం (పారం 
భించాను. అప్పట్లో మద్రాసులో రాజకీయంగా (పముఖులై నవారు, సర్‌ 
సి. యస్‌, శివస్వామి, వి. కృష్ణస్వామయ్యరు, న్యాపతి సుబ్బారావు 
పంతులు, జి. సుబహ్మణ్య అయ్యరుగార్లూ, తదితరులూను. 
నిను బారిష్టరుగా ప్రాక్టీసు (పారంభించిన కొద్దిరోజులకే 
బెంగాలు నాయకుడై న బిపిన్‌ చంద్ర పాల్‌ మద్రాసులో ఉపన్యాసాలు 
యివ్వడానికి వచ్చాడు. ఆయన అప్పటికే “గొప్ప వక్ష” అని పేరు 
పొందాడు. అప్పుడు మద్రాసులో భాష్యంఅయ్యంగారు అడ్వశేటు 
జనరల్‌. శంకరన్‌ నాయరుగారు గవర్న మెంటు పడరు, పాల్‌ మద్రాసు 
వీచిలో వరసగా ఉపన్యాసాలు యిచ్చాడు. మొదటి ఉపన్యాసం అయ్యాక 
ఆయన మీటింగుకి అధ్యజడు ఎవ్వరూ దొరకలేదు. నభానిర్వాహకులు 
నన్ను అదిగితే నేను అంగీకరించాను. అప్పుడు పాల్‌ నిజంగా నిప్పులు 
కురిపించేటంత తీవ్రంగా ఉపన్యాసాలు యిచ్చాడు. ఆయన చెప్పిన 
దాంట్లో జో సబబు ఏమీ లేదు. ఎప్పటికప్పుడు ఆ ఉపన్యాసాలు గవర్న 
మెంటు అధికారులకి తెలుస్తూ వుండేవి. భాష్యం అయ్యంగారు సభలో 
కూర్చోడానికి వ్రైర్యం చాలక నీచి ఒడ్డున మామూలుగా షికారుగా 
నడుస్తూ వున్నట్టు మెల్లిగా పచారుచెస్తూ వింటూ వుండేవాడు. కాంగెస్‌ 
_అధ్యతుడై (ప్రభుత్వ (ప్రాపకం సంపాదించిన శంకరన్‌ నాయరుగారు 
పార్‌తో, “మీరు ఉపన్యాసాలు మానివేసి వెంటనే మద్రానునించి 
వెళ్ళకపోతే, మిమ్మల్ని అరెస్టు చేయవలసి వస్తుం” దని చల్లగా 
సలహా యిచ్చాడు. వృద్దిలోకి రాదలచుకున్న దారిష్టరుని, నీ కీ గోపి 
ఎందుకని నాకుకూడా చాలామంది స్నేహితులు సలహ యిచ్చారు, 
ఠః సందర్భంలో అడ్వ కేటుజనరల్‌ భాష్యం అయ్యంగారిని 
గురించి ఒక విషయం చెప్పడం చాలా అవనరం. పాల్‌ ఉపన్యాసాల 
మీద భాష్యం అయ్యంగారి అభిపాయంకోసం గవర్న మెంటు అవి 
అన్ని సేకరించి ఆయన దగ్గిరికి పంపించింది. దానిమీద ఆయన సాహ 
సంచి పాల్‌ చెప్పిన మాటలు ఉదెకపూరితంగా నే వున్నాయి కాని, 
రాజదోహం లే దని (వౌకౌడు. జీవితంలో ఆయన రాజకీయాలో 
: భా 


142 నా జీవిత యాత్ర. 


వాలా నకపోయినా ఈ విషయంలో మాతం అతిధి ధైర్య చూపించాడు. 
రాజకీయాలల్లో కిందుమీదయిన నళ్‌ శంకరన్‌ నాయరుగారు కూడా సమ 


యానికి ఇల్లాంటి అభ్మిపాయమే వెలిబుచ్చాడు. బహుశః భాష్యం 


అయ్యంగారి ' అభిప్రాయం మీదనే మ(ద్రాస్నుపభుత్యం పాల్‌ ఉపన్యాసా 


లగి ను చర్య ఏమీ తీనుకోలేదు అనుకుంటాను. కాని పాల్‌ 
మాత్రం కొంచెం జాగా ఎరిగి బె ల రాయించే మనిషి. నేను యిల్లాంటి 
సొహనమైన పనిచెయ్యడానికి వచ్చినవాడు ఛై ర్యంగానే వుంటాడనీ, 
ఎందుకే న నా సిద్దంగా నే వుంటాడనీ అనుకున్నాను. కాని నాకు చాలా 
ఆశాభంగం కలిగించి, కొన్ని ఉపన్యాసాలు అయ్యాక శంకరన్‌ 
నాయరుగారి సలహా అంగీకరించి మెల్లిగా మద్రానుకి స్వ సిచెప్పాడు. 
ఆయన మీటింగులకి అధ్యక్షత వహించవలసి వచ్చినప్పుడు ఏమి 
వచ్చినా సిద్దపడడానికి సంరల్పించుకునే నేను అంగికరించాను. దానివల్ల 
గడవిడ మాత్రం ఏమీ జరగలేదు. 


22 
సూరతి కాం(గెన్‌ 


తరవాత కొదిరోజులకి సూరత్‌ కాంగ్రెసు అయింది. కాంగెస్‌ 

wee సూరత్‌ సమావేశం చాలా చరి. తాత్మకం అయింది. 
అప్పట్లో “మితవాదులు, “అతివాదులు? అని రాజకీయవే తలో ఏర్పడ్డ 
చీలికలు సూరత్‌లో తీ వమయిన సంఘర్షణకి వచ్చి నిర్దిష్టంగా చేరయ 
పోయాయి. అప్పటికి దేశంలోని “అతివాదులకి oe 'అజనతిరాష 
తిలక్‌, సాల్‌ (ప్రభృతులు నాయకులు. మితవాదులకి సర్‌ ఫిరోజిషా 
మెహతా, గోఖలే, సురేంద్రనాధబెనర్తీ ప్రభృతులు నాయకులు, మన 
సుబ్బారావు సంతులుగారు తత్వంలో మితవాది అయినా కాస్త మధ్య 
స్టులు. ఆ కాలంలో కాం(గెస్‌కి ఫిరోజిషా మెహతా నియంత వంటి 
వాడే. కాంగెస్‌ సంఘాలు sons, (పతినిధుల్ని ఎన్నుకోవడంగాని, 


aT rer nT 


Wek: TV NT Yr REE Me 


Ee ena Td a i తన్కు మం. ఎతిటంళ్ధాన్‌ 


oy రానా 


సూరతు కాంగెస్‌ 143 
(ప్రతినిధులు (పెసిడెంటుని ఎన్నుకోవడంగాని ఏమీలేవు. మెహతా ఎపరి 
మీద కటాక్షవీక్షణం చే స్తే వాళ్ళే కాం(గెసు అధ్యతులు. త్రీ వవాదులై న 
తిలక్‌, లాలాజీలు ఆయన ఆ(గహానికి గురి అయినవాళ్ళలో ముఖ్యులు. 
వాళ్ళకి దేశంలో ఎంత పలుకుబడివున్నా, ' ఎంత గౌరనంవున్నా 
కాం(గెసు అధ్యకులు కావడానికిగాని, తమ వాదన నెగ్గించుకోడానికిగాని 
ఎల్లాంటి అవకాశమూ వుండేదికాదు. 


మితవాదులు 1907వ సంవత్సరంలో సూరత్‌ కాం గెస్‌కి 
కలక తాలో (ప్రసిద్దన్యాయవాది అయిన రసవిహారీఘామని అధ్యకత్లుల్ణి 
చేశారు. ఈ ఎన్నిక (ప్రతిఘటించాలని బాలగంగాధరతిలక్‌ ముందే 
నిశ్చుయించుకున్నాడు. ఆ కాం(గెసుకి నాగపట్నంనించీ, మహారాష్ట్రం 
నించీ వచ్చిన (ప్రతినిధులు సమ_స్రసన్నాహాలతోటి దిగారు. మద్రాసు 
నించి వి. కృష్ణస్వామయ్యరుగారు, జి.ఎ. నకేశనుగారు, యస్‌. చొర 
స్వామయ్యరుగారు, వి. చక్రయ్యచెట్లిగారు, సుబ్బారావు సంతులుగారు, 
యింకా కొందరమూ ఈ కాం(గెస్సుకి హాజరు అయ్యాము. అందులో 
కృష్ణస్వామయ్యరు, సుబ్బారావు పంతులు, నపేశన్‌ (ప్రభృతులు 
మితవాద పక్న్షీయులు. దొరస్వామయ్యరుగారు అప్పట్లో యస్‌. శ్రీనివాస 
య్యంగారి దగ్గిర లొ ఎ(పెంటిస్‌గా వుంటూవుండేవారు. ఆయనా, 
_ చృక్రయ్యచెట్టిగారూ అతివాదులు. అతివాదుల ఆదర్శాలు అంపేనే నాకు 
యిష్టం. 

సమావేశ (ప్రారంభంలో మితవాదులు రాస్‌విహారీఘోష్‌ని అధ్య 
శుణ్తిగా సూచించారు. వెంటనే లోకమాన్యుడు వేదికమీదనించి లేచి 
లాలాలజసతిరాయ్‌ పేరు సూచించాడు. అస్పటికి 22 సంవత్సరాల 
నించి మానవమ్మాతుడు ఎవ్వడూ అల్లాంటి సాహసం చేసి వుండ 
లేదు. కాంగెస్‌ నియంత అయిన మెహతా అధి పాయానికి వ్యతిరే 
కంగా అధ్యకుడి విషయంలో మరి ఒక సూచన రావడమే అలజడి 
కలిగించింది! 

నేనూ, వి.కృష్ణస్వామయ్యరుగారూ వేదికకి ముందుగా కూర్చుని 
వున్నాము. ఆ పక్కనే తిలక్‌ ముఖ్య స్నెవాతుల్లో ఒకడై న కసర్డి 


144 నా జీవిత యాత్ర] 
నిలబడ్డాడు. ఆయన పెద్ద తలపాగా నేటికీ నా కళ్ళకి కట్టినన్తు ఉంది, 
కపర్తి “తరవాత నటు కౌన్సిల్‌ మెంబర్‌ కూడా అయ్యాడు." తిలక్‌ 
ఉపపాదనరీ ఎన్వరో అద్దుచె “ప్పేసరికి సభలో పెద్ద అల్ల కల్లో అం 
(పార ౦ఖం అయింది, నేనై స్త చూడలేదుగాని కపర్తీయే. తన 'కాలిజోడు 


విసిరాడనీ, అది సంకేతంగా (గహించి నాగపుర "పతినిధులు గలాటా 


(పారంభించార నీ చెప్పుగున్నారు. నాగపురంనించి వచ్చిన (ప్రతినిధులు 


లాఠీకర్రలు పుచ్చుకుని “తిలక్‌ మహారాజుకీ వై అనుకుంటూ వేదిక 
మీదికి వురికారు. తరువాత గలాటా పెరిగి), ఉధభయపకిల వాళ్ళూ 
కుర్చీలూ, బెంచీలు కూడా చేతబట్టి విజృంభించారు! అనేకమందికి 
గాయాలు తగిలి ర క్రం (సవించింది. అల్లరి (పారంభం అయిన 
ఒక్క కణంలో, పక్కనే కూర్చుని వున్న కృషస్వామయ్యరుగారు 
లేచి పారిపోయారు. న'టేశనుగారు, “కృష్ణసామయ్యమ ఏమయ్యా?” 
డని కంగారు పడుతూ నం వచ్చాడు, మనకీ యీలాంటి 
అల్లరులు కొ _త్రగాదు! కనక నేను అక్కు డే నిలబడ్డాను. వేదికమీద 
వుండే నాయకులంతా ఒక్కొక్కరే దొద్దివారిని నిష్మ9మించారు. 


చివరికి ఆ కల్లోలం బాగా పెరిగి ఎవళ్ళమట్టుకి వాళ్ళు కాఫీ చేసి వెళ్ళి 
పోయారు. 


తరవాత ఒకళ్ళమీద ఒకళ్ళు సట చేసుకున్నారు. 
వా_స్పవానికి ఉభయులు కొంత అల్లరికి సిద్ధపడే వచ్చారని నా అధి పా 


యము. గడబిడ జరిగేముందు ' తిలక్‌" సకీయుడు ఒకడు మాకు 


దగ్గిరగా వున్న ఒక ఆహ్వాన సం' "ఘోూద్యోగిని పిలిచి అతనికి ఒక 
రౌడీని చూపించి ఈ కాంగెస్‌లో ఈ రౌడీకి ఎల్లాగ ప్రవేశం కలి 
గిందో చెప్పమన్నాడు, ఆహ్వాన సంఘంలో వున్న ఆ పెద్దమనిషి 
సరియైన సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలాడు. తందుజేత శే 
ఉభయులూ కూడా దీనికి సంసిద్దులె వచ్చారని నే ననుకున్నాను. 
ఫిరౌజిషా మెహతా రాజకీయంలో మితవాదే కాని గొప్ప దేశ 
భ కుడు. ఇంగ్లీమవాళ్ళు అంటే ఆయనకి చాలా ఆగ్రహం. ఆయన 
వాళ్ళని చూ స్పైనే కటకట పడేవాడు. ఈ అల్లరి ఆయిన కొంత 


: 
శ్‌ 





సూరతు కాంగను 145 


పాటై య Tere 


ీపటికి ఆయన హోలు ఎదుట థాళీస్టలంలో కూర్చుని కొంచెం 
' విచార (గన్తుడై మితులతో భవిష్య త్తునిగురించి ఆలోచిస్తూ ఉండగా, 
స్వేతముఖుడై. న ఒక పోలీసు ఉద్యోగి. సిబ్బందితో తయారై, ఆయన 
దగ్గిరికి వచ్చి “ఇర్కుడ టో అల్లరి అయిందిట! దాన్ని గురించి 

ఏమైనా రిపోర్రు ఇసారా? అని హన మెహతా ఆయసేసి 

. చురోచుర చూసీ, నందు నిన్ను ఇక్కుడికి ఎవరు రమ్మన్నారో 

| చెప్పు! ఇది అంతా గృహ ns ఇక్కడ నీ(ప్రన క్రీ ఏమీ 
F లేదు,” అని చెప్పాడు. దాంతో ఆఫీసరు మెల్లి బుల్లి గా తగ్గి అక్కడి 
నించి నిష్క్రమించాడు! 


న 
4 
& 
ఓ 
జ 
| 


ఈ సందర్భంలో మన మృదాసు నాయకుల సంగతి కొంచెం 
(వ్రాసాను. సూరత్‌ సమా వేళంలో అల్లరి జరగడానికి పూర్వం మన 
వొరస్వామయ్యరుగారూ, చక్రయ్యచెట్టిగ రూ స (ప్రశ్న పరం 
పరలు కురిపించి కొంత కలవరపరిచారు. అందుచేత వి. కృష్షన్నా 
మయ్యరు (పభృతులకి క్షం కోలిగింది. తర Tee 
 గారుయస్‌, శ్రీనివాసయ్యంగా రిదగ్గిర అ; _బంటిసగా ఉంటున్న ప్‌ హొరన్వామ 
' య్యరుగారిక సర్టిఫికే రేటు యివ్వరు౦డా చేసానని బెదిరించడం జరిగింది. ఆ 
సని జరగలేదు రాని నాయకుల మనోవై ఖరి ఎల్లా ఉండేదో చెన్న 
డానికి మా(తమే ఈ సంగతి (వై స్తున్నాను. దోర స్వామయ్యరుగారు 
మంచి ధైర్యశాలి. తను నమ్మిన సిద్దాంతాలు మ. మంచి పట్టుదల 
; ఉన్నవాడు. గొప్ప (ప్రతిభాశాలి. ఆయన ఈ ెవిరింపులు అత్య పెట్ట 
లేదు. కాని అ కాలంలో మితవాదుల Se అల్లాగే 
ఉండేది. రాజకీయ కారణాలవల్ల జై లవి వెళ్ళవలసిన స్తై iy నర్వెంట్సు 
ఆఫ్‌ ఇండియా సొ'సె టీలో సభ్యుడుగా ఉండడానికికూడా వీలు 
లేదంటే ఇక చెసే ప్పేది ఏమిటి? 





a 


ళ్‌ Fe నలత బలా 





సూరత్తులో కాంగ్రెస్‌ రెండు చీలికలు అయింది. కాం(గెనుని 
చేతుల్తో పెట్టుకున్న మితవాదులు కొన్ని నియమాలు నిర్మించి, ఆతివా 
దుల తత పెరగకుండా రట్టుదిట్టాలు చేళారు. 

T 10 


146 నా జీవిత యాత్ర] | 

మరుసటి సంవత్సరం కాం్యగెసు మద్రాసులో జరిగింది. మళ్ళీ : 
రస్‌విహాకీఘోషే అధ్యక్షుడు. ఆది కేవలం మితవాద మహాసభ. వారు ' 
(పభుత్యంమాట అల్లా ఉండనిచ్చి, జాతీయవాదులపె న తమ తీవ్ర 
వాగాటి అంతా వినియోగించారు. 1908 వ సంవత్సరం మొదలు మరి ' 


శ 
ఏడు, ఎనిమిది సంవత్ప్సరాలు___అం కే లక్నో కాం గెస్‌వరకూ___ 
కాంగెస్సు కేవలం మితవాదులకి రంగస్థలమై (ప్రభుత్వాన్ని యాథా 
లాపంగా విమర్శిస్తూ తీర్మానాలు పాసుచెయ్యడమే కాని, కోట కొలదిగా 
ఉన్న జనసామాన్యాన్ని రాజకీయంగాను, ఆరికంగాను అభివృద్దిలోకి 
ఎ ధి 
తీసుకుని రావడానికి ఎటువంటి కార్యక్రమమూ ఇవ్వలేకపోయింది. 
ఇంక స్వరాజ్యకాంక్షమాట వేరే చెప్పవలసింది ఏమిఉంది? మితవాదుల 


దృష్టి ఎంత సేపూ ఉన్నతోద్యోగాలు, మిరటోజ మార్తీ సంస్క_రణాల : 





వల్ల శాసనసభ్యుల సంఖ్య కొద్దిగా వృద్దిపొందడము, “కొన్ని (ప్రభుత్వ 


కార్యనిర్వాహక సభ్యత్వాలు దేశీయుల అందకాటులో ఉండడము మొద 
లయిన సంస్క రణాలమీదే (ప్రసరించింది. అందుచేత కౌం(గెస్‌ 


ఆదర్శం వృద్ది పొందలేదు. హిందువులైన కాం(గగ నాయకులు ఈ . 
సంస్థద్వారా “ఉద్యోగాలు సంపాదించడం చూచెనరికి ముసల్మానులకి . 
కూడా సహజంగా వాటి విషయమై అభిలాష. బయలుడేరడమూ, | 
తద్వారా హిందూ మహమ్మదీయ - సమస్యకి పునాదులు పడడమూ 


జరిగాయి. లక్నో కాంగెస్‌నాటికి మహమ్మదీయుల ఆంతరంగి 


కాందోళన ఫలించి లక్నో ఒడంబడిక (పొాప్తించినది. ఆ ఒడంబడికే - 
నేటికీ మనకి అన్ని విధాలా అనర్దదాయకంగానూ, జాతీయాభివృద్దికి 
నిరోధకంగానూ, అభేద్యంగానూ ఉన్న హిందూ ముసల్మాను సమస్యకి. 
మూలం అని నా అభ్మిపాయము. అందుచేత, అస్పటినించ కాం్యగెస్‌కి 


ఎప్పుడై నా కులాసాగా వెడుతూ ఉం డేవాజ్డీ. అంతకంె ఎక్కువగా 


కాం[గెస్‌ ఎప్పుడూ నన్ను ఆకర్షి ంచలేకపోయింది. ఆ తరవాత సర్‌ | 


విలియమ్‌ వెడ్డర్‌ బర్ను అధ్యక్షత కింద అలహాబాదుతో జరిగిన 
కాం గెస్‌కి హోజరు అయ్యాను. మ్మడాసులో జరుగుతూ వచ్చిన 


కాంగైస్సులకి హాజరై న విషయం వ్రాయనే అక్కర్తలేదు. 


ససనావోఖ్యా... 


న we 


న నా అజం శజవాభుయ. 
sees nat 
మలల అటల్‌ టరు 


23 


విసెంటవము శ్ర హారాంరూలు ఉద్యమం 


1909 వ సంవత్సరంలో ిటిష్‌వా రిచ్చిన మిందో_మార్డే 

నంస్క_రణాలు 1018లో తిరిగి సంస్కరింపదిడవలసి 
ఉన్నాయి. అంతేకాక, దేశంలో విప్లవ సంస్లలు, విప్పన భావాలు 
వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అందుచేత భారత సమస్య పరిష్కరించ 
డానికి (బ్రిటిష్‌ మంతులు హిందూదేశానికి రావా లని ఉద్ధశించారు. శః 
కాలంలో దేశంలో స్వాతంత్య భావాలు (ప్రసరింప జేసిన కం 
ముఖ్యంగా బిసెంటమ్మకీ, లోకమాన్యుడికీ దక్కింది. 


లోకమాన్యుడు 1914 సంవత్సర (ప్రాంతంలోనే మాండలే . 


జై లులో ఆరు సంవత్సరాల శిక్ష అనుభవించి తిరిగి పూనా చేరుకున్నాడు, 
పమ భారత దేశంలో ఆయన, దక్షిణ దేశంలో బిసెంటమ్మ ఏకమై 
హోంరూలు (స పరిపాలన) అనే ఉద్యమం లేనదీశారు. బిసెంటమ్మ 
వెనకాల దేశంలో అంతటా దివ్యజ్ఞాన సంఘాలు ఉండేవి. ఆ సంఘాల్లో 
ఉండే వారందరూ ససుర్జులు, ఆందోళన శౌత్త్రీయ సద్ధతులమీద నడి 
పించడంలో అందెకేపిన చేతులు. లోకమాన్యుడికి మహారాష్ట దేశం 
తోనూ. మధ్య రాష్ట్రాలలోనూ (దిహ్మాండమైన పలుకుబడి ఉండేది. 
ముందుముందు బిసెంటమ్మ మనరాష్ట్రానికి (ప్రత్యేకంగా చేసిన సేవని 
గురించి వివరిస్తాను. 


దేశంలో రాబోయే సంస్కరణాలలో స్వపరిపాలన సిద్దాంతం 
పూర్తిగా (ప్రవేశ పెట్టడానికి ఆందోళన జరుగుతూ ఉండగా ఈ జాతీయ 
(ప్రవాహానికి అనేకమైన ఆనకట్టలు బయలుదేరాయి. అందులో ఒకటి 
హిందూ మహమ్మదీయ సమస్య. రెండవది మదాసు రాజధానిలోని 
(బాహ్మణ (ద్రాహ్మణెతర సమస్య. పేర్లని బట్టి వాటివాటి ఆదర్శాలు 
తెలు స్తున్నాయి గదా! 


24 
అతివాద సంచలనం 


దెం స మిత వాదుల నాయక త్వానికీ స్వాధీనం అయినప్పటినించి 

అది చాలా సాధారణమైన లాంఛన వ్యవహారం అయిపోయింది. 
మరుసటి సంవత్సరం, ___అంపే 1908 వ సంవత్సరంలో___మదా 
సులో సమావేశమైన కాం(గైను కేవలమూ జాతీయవాదం మీదనే దాడి 
ప్రారంభించింది. "ఆ సంవత్సరమే లోకమాన్యుడివంటి మహనీయుజీ 
రాజ దోహ నేరానికి కారాగారంలో నిర్బంధించారు, జంత్రాబులోను.. 
వంగదేశంలోనూ కూడా నిర్బంధ చర్యలు జోరుగా సాగాయి. అనాటి 
అమృత బజార్‌ పష్మతిక (ప్రభుత్వాగహాోనికి గురిఅయినా ఎప్పుడూ 
పక్కలో బిల్లెంలా ఉండేది. ఎమైనా మ్మదాసులో మాతం మిత వాదా 
సీకే ఎక్కువ. (పాబల్యమూ, పలుకుబడీ ఉండడంచేత నేను అంతగా 
రాజకీయాల్లో! పాల్గొనలేదు, దేశంలో 1814 వరకూ కూడా మళ్ళీ 
వాతీయవాదుల బలం కనబడనేబేదు. 


1915 లో భారత స్వాతం(త్య సమరంలో మళ్ళీ నూతన 
జాతీయ వికాసం కలిగిందని చెప్పాలి. యూరోపులో యుద్ధం అంటు 
కుంది. దేశాన్ని రాజభ క్త పరాయణత్వంతో ముంచి తేల్చిన మితవాద 
నాయకత్వం ఆంటే అందరికీ విసుగు పుట్టింది. (ప్రభుత్వం. నిరంకుక 
త్వమూ, అందులోనూ యుద్దం రావడంతో 'పే సె నికులకోసమూ, 
ధనంకోసమూ అది అవలంబించిన పద్దతులూ చూ స్టే, దెశీయుల్లో 
బాగా సంకోభం కలిగింది. ఇది ఇల్లా వ ఆరు సంవత్సరాలపాటు 
కారాగారం అనుభవించిన లోకమాన్యుడు మళ్ళీ దేదీప్యమానమైన 
(పభతో రాజకీయ రంగంలో (పవేశించాడు.. 1908 వ సంవత్సరంలో 
ఆయన్ని కికించిననాడు జడ్డీ ఒక అప్రస్తుత ప్రసంగం చేశాడు. దానికి 
జవాబుగా ఆయన, * సో స్వాతంత్య్రం కంటనా నిర్పంధమే మా దేశా 
నికి ఎక్కువగా (శ్రేయస్కరం కాగల,"దని అన్నాడు. ఆయన అన్న 


అతివాద సంచలనం 149 


మాటలు అక్షరాలా నిజం అయ్యాయి. దేశం (చేమించిన మహో త్యాగికి 
విధించిన ఆరు సంవత్సరాల శిక్ష, ఎవరి హృదయాన్ని ఆందోళన 
సరచదు! ఇలాంటి స్థితిగతుల్లో" అంతకు ముందు సాంఘిక మత విష 
యాల్లో మాత్రమే పనిచేస్తూ, దివ్యజ్ఞాన సమానానికి అధ్యటరాలై 
ఉన్న ఏిసెంటమ్మ కూడా స. రంగంలోకి ఉరికింది. అంతవరకూ 
ఆమె మత సంబంధమైన గొడవల్లోనే మునిగి ఉండెది. ఆమెకు సహ 
జంగా ఉండిన వాగోరణీ, నిర్మాణపు నై పుణ్యమూ, రాళ్ళని సహితం 
చలింపజేసి ఉ శ్రేజం కలగచేసే శ్రీ రాజకీయ రంగంలో (ప్రమేశిం 
చాయి. దాంతో మ[దాసులోనే రొకుండా దేశమంతటా కొంత సంచ 
లనం [ప్రారంభం అయింది. ఆమె “న్యూ ఇండియా అనే పేరుతో 
దై నిక, వారష్మతికలు నడిపిస్తూ వాటిల్లో చాలా ఉ ర్రజకరా లయిన 
వ్యాసాలు (వాపేది. 


లోకమాన్యుడు జైలునుంచి తిరిగి రాగానే భవిష్యత్సార్య 
(క్రమాన్ని గురించి యోచించి దేశంలో తీవ్రమైన రాజకీయాందోళనం 
సాగించడానికి ఒక రాజకీయ సంస్థ నిర్మించాడు, అదే హోంరూలు 
లీగు. తరవాత కొంతకాలానికి మద్రానులో విసెంటమ్మ గోఖలే 
హాలులో ఒక సమావేశం ఏర్పాటుచేసి, అక్కడ అభిల భారత హోం 
రూలు లీగు స్థాపించింది. బి సెంటమ్మకి నే ౬ సామర్థ్యాల తోపాటు అధి 
కారం చలాయించే అలవాటు కూడా ఎక్కు.న. అందుచేత ఆమె ఒక 
పట్టున ఇతర నాయకుల వెనక ఉండిగాని, కలిపిగాని పని చెయ్యలేక 
పోయేద్ధి. ఏమైనా, ఈ అఖిల భారత హోంరూలు లీగు స్థాపనవల్ల 
పా. ఒక గొప్ప చె చెతన్యం కలిగింది. హైకోర్టు బద్రీపని చే చెసి 
పింఛన్‌ పుచ్చుకున్న సర్‌. సుబ్రహ్మణ్యయ్యరు ప్రభృతులు ఈ సంస్థలో 
చేరారు. దేశంలో ఉన్న దివ్యజ్ఞాన సమాజాలు అన్నీ రాజకీయాల్లో 


(ప్రవేశించాయి. దాంతో తీవ్రమైన జాతీయవాదం విజృంభించింది. Se 
మితవాదులకి పట్టుగొమ్మ అయిన గోఖలే మహాశయుడు ఆ సంవత్స 


150 నా జీవిత యాత] 


రంలోనే స్వర్గ స్టుడు అయ్యాడు. (క్రమంగా మితవాదుల పలుకుబడి 
"ఈ 
జీర్ణ ంచింది, 


విసెంటమ్మ ఆందోళన నన్ను బాగా ఆకరి ంచింది. నను 
అరండేలు, వాడియాల మోస్తరుగా ఆమె అంతర ంగికుల్లోగాని, ప 
రామస్వామి అయ్యరుగారినంటి అభిమానుల వర్షంలో కాసి ఎప్పుడూ చేర 
లేదు. అసలు అల్లాగ చేరడానికి సంకల్పించుకునే మన స్తత్వమే లేదు. 
అంతకు పూర్ణం  మితవాదుల కాం(గెస్‌ నడిచే రాల హిందూ 
ప్మతిక సంపాదకులుగా ఉండి అనేక కష్టనిష్టురాలకీ లోనై న ది. స్నుబ 
హ్మణ్యయ్యరుగారితో నే నప్పుడప్పుడు ఇష్టాగోషి జరుపుతూ ఉండే 
వాలి. ఆయనకి ఆఖరు రోజులలో ఆరోగ్యం" పొడయింది. కాని, 
నిష్కళంకమైన జాతీయవాది అవడంచేత ఎప్పుడూ ఆ ఆలోచనలోనే 
ఉండేవాడు. ఆయనే తరుచు నాతో నాయకుల ఆదర్శాల చిత్త 
వృ త్తులూ ఒక విధంగానూ, (ప్రజల అవసకాలూ, ఆశయాలూ మరి 
ఒక విధంగానూ నడుస్తూ ఉన్నాయి అని అంటూ వచ్చేవాడు. విసెంటమ్మ. 
(ప్రవేశంతో నాయకుల ' చిత్తవృ త్తి కొంచెం (ప్రజల వైపుకి మారిం 
దిని చెప్పాలి. 


బొంబాయి రాష్ట్రంలో లోకమాన్యుడి ఆందోళనా, మద్రాసులో 

బిసెంటమ్మ కలిగించిన సంచలనమూ, యుద్ద తీవతా, ఆ సందర్భంలో 
(బిటిష్‌ పాలకులు చూపిన నిరంకుళత్వమూ కలిసి జాతీయోగ్వేగానికి 
కారణాలయ్యాయి, మితవాదులకి పట్టుగొమ్మ అయిన గోఖలే మరణంతో 
నౌళ్ల పలుకుబడి కూడా క్షీణించింది. ఇంతే కాకుండా, రాజకీయ 
సంస్కరణలు కొన్ని వస్తాయనీ, అందునిమి త్తమె మాంపేగ్‌ ఈదేశం 
వసాడనీ బాగా వార్తలు వ్యాపించి ఉండడంచేత కూడా రాజకీయ వాతా 
వరణంలో వేడి తవం అయింది. . 


లోకమాన్యుడు కారాగారంనించి రావడంతోనే దేశంలోని 
ప్రముఖులు కొందరు కాంగ్రెసు అతివాద, మితవాద కక్షలుగా నీలడం 


అతివాద సంచలనం 151 


దేశానికి క్షేమం కాదని రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. కాని, 
సాగలేదు. చివరికి గోఖలే అనంతరం ఈ (ప్రయత్నం కొంతవరకు 
సాగి లోకమాన్యతిలక్‌ (ప్రభృతులు కాం(గస్‌లోకి రావడానికి అవకాశం 
ఏర్పడింది. 1919 వ సంవత్సరంలో లక్నోలో జరిగిన కాంగెస్‌ 
మహాసభలో ఈ పునసృమ్మెళనం జరిగింది. కాం(గెస్‌ చర్మితలో ఇది 
ఒక మహాఘట్టం. నెను మహమ్మదీయుల ఆందోళనను గురించి ఇది 
వరకే వ్రాశాను. మహమ్మదీయులు ఆనాటి కాం[గ్రస్‌ రాజకీయాలద్వారా 
| (పభుత్వ [పాపఠం పొందుతూ వచ్చిన హిందువులకి పోటీగా (ప్రత్యక 
ఎన్నికస్థానాలూ, (పత్యేకోద్యోగాలూ కావాలని ఆందోళన Se 
నారు, ia ర త్రో ముస్తి ంలీగుకీ, కాం(గెస్సుకీ ఓక రాజీ జరిగిందిః 
లోకమాన్యుడు మహమ్మదీయుల (ప్రత్యేక నియోజకవర్ణాలు రావాలని 
అన్నాడు. తాత్కాలికంగా హాందూ ముసల్మానులకి నే జరిగి 
నప్పటికీ దూరదృష్టితో చూస్తే యీ రాజీమే మన రాజకీయమైన 
అనై కమత్యానికీ, 'పఠనానికీ "మూలకా రణం అయిందని నా అధి 
(పాయము, మనల్ని నేటివరకూ హింస పెడుతూన్న (పత్యేక నియో 
జకనర్గాల సిద్దాంతాన్ని .ఆనాడు కాం గైస్‌ అంగీకరించడంవల్ల నే ఆ 
సిద్దాంతం తాడుబారింది. 


అపుటి కప్పుడే భారత (పభుత్వం దేశంలోని రాజకీయాందోళ 
కుల పోకడలు గమనించి, కొన్ని సంస్కరణలు ఇవ్వడంకోసం ఒక్‌ 
(పణాళిక తయారుచేసింది. కాం(గ౧స్ఫూ, వీగూ ఏకం అయి దానికి 
బదులుగా. తక సంస్కరణ | పకాళిక తయారుచేసి పంసించారు, రాజ 
కీయాల్లో అదే కాం(గస్‌ చీగు (పణాళికగా (ప్రసిద్దిపొందింది. నేడు ఆ 
(పణాళిక చదివితే యీ నాటి స్వాతం కార్యళయాలకి అది ఎంతగా కొర 
వడి ఉందో వేరుగా చెప్పు కర లదు కానీ, అక్కడికే ఆ స. 
ఇలు చాల తీ వ్రమెనవీ, "అసంభవమైనపీ అని చెప్పి తోసివేళా 


జాతీయవాదుల పలుకుబడి 'హెచ్చవడంతో దేశంలో కలిగిన 
సంచలనం నన్ను ఆకర్షించింది. నేనుకూడా బట సెంటమ్మ సహోంరూలు 


152 నా జీవిత యా[త్ర-1 


లీగులో చేరాను. ఆరోజులో గోఖలేహాలులో జరిగే నభలకి హాజరై 
పాల్గొంటూ ఉండేవాల్లి, 


1917 వ సంవత్సరంలో రాజకీయాందోళన మరింత త్మీవం 
అయింది. ముఖ్యంగా చిసెంటు న్యూ ఇండియా పత్రిక ద్యారా 
ము దాసురాష్ట్రింలో ఆందోళన మరింత తీవభాసం ధరించింది. యీ 
ఆందోళన పర్యవనానంగా దేశంతో అంతటా నిర్బంధ విధానం తాండ 
వించింది. చివరకి, బిసెంటమ్మ ముఖ్యశష్యులై న అరండేలు, వాడియా * 
గార్ల ని 1917 జూన్‌ 15 తేదీని ఉదకమండలంలోనూ, కోయంబత్తూరు 
లోనూ నిర్బంధించారు. రాజకీయాందోళనకి ఎప్పుడూ నిర్బంధ: 
విధానమే గొప్ప సహాయకారి, మహ _త్తరమెన దోహదం! అందుచేత 
ఈ నిర్బ్భంథఢాలు మరింత ఆందోళనకీ, సంఛలనాలకీ కారణం అయ్యాయి. 
మళ్ళీ రాజకీయరంగంలో కొత క కొ త్త తారలు కనిపించాయి. నా 
మిత్రుడు సి. పి. క ఆ వర్గంలోవాడు. వీసంటమ్మ 
రాకతో ఆయనకూడా కాం(గెస్‌లో ప్రముఖస్థానం ఆక్రమించాడు. 


ఆమె ఆందోళనసందర్భంలో నే సాత్విక నిరోధం అనే సాధ 
నంతో (ప్రభుత్వ నిర ర ౦కుశత్వాన్ని ఎదుర. నాలి అనే భావం (ప్రచారం 
అయింది. మదద్రాసురాష్ట్ర కారయ్యగెసు సంఘంవారు సాత్వికనిరోధ కార్య 
(కమం ఆమోదించి ఒక (ప్రమాణంమీద దస్క- త్తులు చేయించారు. ఆ 
(పమాణాలమీద దస్క_ త్తు తులు చేసినవాళ్ళలో సర్‌ యస్‌. సుబహ్మ 
ణ్యయ్యరుగారు సి, పి. రామస్వామయ్యరుగారు, కస్తూరి రంగయ్య 
గారు మొదలై న _పముఖులు చాలామంది ఉన్నారు. కాని, నాకు మాతం 
ఎందుచేతనో + ఆ కార్యక్రమం జరుగుతుందనే నమ్మకం కలగలేదు. ఆ 
(పమాణప్యతంమీద నేను దన్కతు చెయ్యలేదు. తరవాత 1916 లో 
గాంధీజి సత్యాగహ (ప్రమాణాలు చేయించినప్పుడు దస్కతు పెట్టాను. 
నాకు బిసింటు ఆధ్వర్యవంకింద జరిగిన వ్యవహారంలో పని జరిగే 
ధోరణి కనిపించలేదు. 


అతివాద సంచలనం 153 


మొ _తంమిద దేశంలో (ప (ప్రన్ఫుట ఎగా పెరుగుతూ ఉన్న తీ వరాజ 
కీయాందోళన (పభుత్వానికి కొంత కంగారు పుట్టంచింది. లండన్‌ 
ఢిల్లీ ల మధ్య టోలెడు (గంథం నడిచింది. ఇండియామం శ్రి మాంజెగ్‌ 
ఆగస్టు 20 తేదీని (ప్రఖ్యాత మైన తన (ప్రకటన వెల్ల డించాడు. అందులో 
బ్రిటీషువారు ఇండియాకి (క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వం ఇవ్వడానికే 
సంకల్పించారనీ, పార్ల మెంటు ఎదట పెట్టబోయే సూచనలు చర్చించ 
డానికి (ప్రజలకి అవకాశం ఇసారసీ (పకటించాడు. అన్నింటికన్నా 
ముఖ్యం అయినది అతను ఈ దేశానికి నచ్చి (సముఖుల అధి 
(పాయాలు తెలుసుకుంటానని కావించిన (ప్రకటన. ఈ (పకటనతోపాటు 
సెపైంబరు 16 వ తేదీని విసెంటు (పభ్బతుల్ని కూడా విడుదలచేశారు... 


మాంచేగ్‌ రాక రాజకీయ నంస్థల్లో ఎక్కడాలేని సంచలనమూ 
కలిగించింది. కాంగెస్‌ తాత్కాలికంగా సంకల్పించిన సాత్విక నిరోధ 
సంకల్పం ఉపసంహరించుకుంది. నిర్బంధంసించి వచ్చిన దిసెంటయ్మే 
దాని (పన క్రి కి విడిచి? పెటింది. దేశంలోని ఇతర రాజకీయసంస్తలు 
రాజ్యాంగ (ప్రకాళికలు "కయారుచెయ్యడంలో మునిగిపోయాయి. అది 
వరకులెని అనేక కొత్త సంఘాలు కూడా బయలుదేరాయి. ఈ కొత 
నంఘాలలో మనరాస్లా9నికి హ్‌ (వొహ్మణేతర మహాసఫఖి. - 


(వాహ్మణతర పక్షొనికి (ప్రధాననాయకుడు డాక్తరు యల 
నాయరు. ఆయన చాలా సరనుడు. (టిప్పి శేనుడివిజనుకి త్రూ గ రెషను 
సభ్యుడు. ఆయన (ప్రజల ఆరోగ్యవిషయాల్లో ఎక్కువగా (శోద్ద 
వహిస్తూ ఉండేవాడు. తిరువళిశే ర్కెైలీ డివిజన్‌లోని చెరువుల్లో బట్రలు 
ఉతికి "అనారోగ్యం కలిగించడంచేత ఆయన పైపనులు ని షేధిస్తూ డ్‌ త్త 


రువులు జారీ చేళాడు. దాంతో (టిప్తి కేనులోని ' అయ్యరు, అయ్యంగారు 
ఆయనమీద కక్షకట్టి మరుసటి కార్పొరేషన్‌ ఎన్ని కలలో ఆయన్ని 
ఓడించారు. 


ఆ తరవాతే, ఆయన (బాహ్మణతరపక్షానికి నాయకుడు 


154 నా జీవిత యాత్ర-] 


అయ్యాడు. ఇతర (బాహ్మజేతర నాయకుల్లో చాలామంది కాం(గస్‌ 
అభిమానులే, అంతకుపూర్వుం కాంగెస్సు “నాయకుల రాజకీయ జీవి 
తానికి ఒక మెట్టుగా ఉండేది. ఇల్లా మెళ్తైక్కినవారిలో ఎక్కువమంది 
అయ్యర్లు, అయ్యంగా రే. అందుచేత ఈ (బాహ్మవతరోద్యమం 
(పారంభం అయింది. దానికి (వాహ్మణులె న కొందరు. రాజ నీతిజ్ఞాల 
సంకుచిత దృష్టి కూడా సహాయపడింది. మాటివర నకి” వ్రాస్తున్నాను. 
(బాహ్మణేతర నాయకులు (ప్రత్యేక నియోజక వర్షాలు కోరారు. నూటికి 
97 గురు ఉన్న (వాహ్మణేతరులు (పత్యేక నియోజకవర్గాలు కోరుకోవ 
డమే ఒక అవ్య క్త కప్పు పని! దాన్ని (ప్రతిఘటించిన రొమచం(ద్రరావు 
పంతులు, కస్తూరి రంగయ్యగార్లు ఆ పక్షపు ఆవశ్యకత సమర్థించిన 
వాళ్ళు అయ్యారు. 


25 
కలకత్తా కాంగన (1917) 


కలకత్తాలో. 1017 తో విసెంటమ్మ  అధ్యక్షతకింద. జరిగిన 
కాం గెస్‌కి నేనూ హోజరు అయ్యాను. ఆ సంవత్సరంలో విసెంటమ్మ 
చేసిన ఆందోళనా, తత్ఫలితంగా ఆమెకి ఇచ్చిన మన్నింపూ ఏకమై 
(ప్రజలలో ఆమెకి ఉన్న పలుకుబడి బాగా వృద్ది చేశాయి, తత్సలితంగా 
(ప్రజల చేతిలో ఉన్న మహ త్రర పదవి అ కౌంగెస్‌ అధ్యక్షత 
ఆమెకి లభించింది. విసెంటమ్మ రాజకీయ తీవత ఆమె విడుదలతోనే 
కొంచెం మార్పు చెందిందని అనేవారు. తరవాత విషయాలని బట్టి 
చూసె ఆ సంగతి నిర్దారణ అయింది. ' 
చి _త్తరంజన్‌ దాన్‌ కలక త్రా కాం(గైసునాటికి బాగా రాజకీయాల్లో 
(ప్రవేశించాడు. యువకుల్లో ఆయనకి బాగా పలుకుబడి వం; అంత 


కలకత్తా కాంగెస్‌ (1917) 155 


వరకూ విఖ్యాతి వహించిన సురెంధ్రనాథ్‌ బెనర్మీ మెల్లిగా వెనకబడ్డం 
(నారంభించాడు. కలక తాలో జాతీ యోద్వెగమె దాగా (ప్రస్ఫుటం 
అయింది. అనాడు లోక మాన్యుడికి జరిగిన సమ్మానం కాంగెస్‌ 
చరితలో అపూర్వమైనది. జాతీయవాంఛ అయిన స్వరాజ్యంకోసం. 
ఆవేశం ఎంత హెచ్చయిందంశే.ఆ సమయంలో మిత 

ద ప్రముఖుడె, బెంగాలులో ఒకప్పుడు అడ్డులేని నాయకత్వం 
వహించిన సురేంద్రనాథ బెనర్తీ మాట వినేవాళ్ళు కూడా లేకపోయారు. 


కలక త్రా మహాసభకి మోహన్‌ దాస్‌ a హాజరు అయ్యాడు. 
దకీకా(ఫికా సత్యాగహ విజయానంతరం గాందీ స్యట్బు 'రాజీ ఆయిన 
తరవాత, గాంది విజేత అయ్యి ఈ దేశానికి వచ్చాడు, ఆయన లక్నో 
కాంగెస్‌లో ర్స ప్రముఖన్హానమూ ఆక్రమించలేదు. విషయనిర్జార ణ సభా 
సభ్యత్వానికి జరిగిన పోటీలో ఓడిపోయినా, లోకమాన్యుడు అయన్ని 
గెల్పించాడు. ఆయన కలక తాల్లో గుడ్డ బొందులు ఇతో వేసుకుని, 
ఫక్తు గుజరాతీ తలపాగాతో. "పేదకమీదే కూర్చున్నాడు. అంత గీ ప్రారం 
వెస్టు మినిష్టరు పొలస్‌ హోటల్లో ఆయన్ని చూసిన నాకు ఈ అవతారం 
ఆశ్చర్యం కలిగించింది. ఆయన కప్పటికి ఉపన్యాస ధోరణి కూడా 
బాగా లేదు. నెమ్మదిగా వినిపించీ వినిపించనట్లు మాట్లాడేవాడు, రాజ 
కీయాల్లో అహింసా సత్యా గహ సిద్దాంతార్ని. గురించి అపూర్వమైన 
ప్రచారం (పారంథించినా, వంగచేశంలోని విప నవాదులు మహత్తర 
మైన దేశభ క్తులే అనీ కాని వారి దేశభక్తి వక్రమార్గం పట్టిందనీ 
బహిరంగంగా చాటగలిగాడు, 


అందుచేతనే దిసెంటు (ప్రభృతులికి కొంత ఆగ్రహం కూడా 
వచ్చింది. ఆయన అప్పటినించే భారత రాజకీయాల్లో కాలు నిలన 
దొక్కు_కోడానికి (పారంధించాడు. కాని, ఆయన అచిరకాలంలి SR 
దేశంలో ఇంత ఆవేశం రక త్తిసాడనిగాని, వేలకివేల (ప్రజల్ని ఈ 
మహో యజ్ఞంలో ఆహుతి చేయగలుగుతాడని ఎవరూ అనుకోలేదు. 
గుజరాతులోనూ, బీహారులోనూ ఆయన ధైర్యం వహించి నడిపించిన 


256 నా జీవిత యాత్ర-1 


సత్యా గహపోరాటాలు స్యుప్రసిద్దాలే! ఆ విజయాలు కూడా అయనకి 
తోడ్పడ్డాయి. ఎంతయినా ఆర్భాటంలేని మనిషి అవడంచేత, ఆయన 
వచ్చిందీ, పోయిందీ కూడా ఎవరూ కని పెట్టలేక షన ల 
నా మ్నితుడు దేశబంధుదాసు సంగతి కొద్దిగా ఇదివరకు (వ్రాశాను. 
ఆయన కక ఆర్షి ంచ్చి వెచ్చించి, బాగా సలుకుబడి సంపాదించాడు. 
ఆయన ీవితపద్దతి అంతా పూర్తిగా ఆంగ్లానుకర ణంగా ఉండేది, 
వీసెంటు తన అధ్యక్షోప పన్వాసంలో, ' కరం నన్ను సె సె న్యాధిపతిగా ఎన్ను 
కున్నారు కనక, నా ఆజ్ఞలు $ర సావహించనలసిందే” అని గరి ంచింది. 
ఆ మాటలకీ దాసు, విపిన్‌చం[దపాలూ కూడా కొంచెం కటక టపద్దారు. 
దాసు నాతో “చూడండి! ఆమె అహంకారం! (వజాస్వామిక కసంఘంలో 
ఇదివరకు ఎవరు ఇల్లాగ అనగలిగారు!” అన్నాడు. నేను “ఆమె మన 
దగ్గిరనించి అటి ?క్షణ ఆశించడంలో తప్పేమిటి?” అన్నాను. కాని, 
జను అధికారపు అభిప్రాయానికి హర్షి ంచలేదు. దానికీ కారణాలని 
గురించి తర్హనభర్హన చెయ్యడంక౦ "టె, ఆయన మన _సత్వం ఆల్లాంటిది 
అని అనుకోవడం మంచిది. అంతేకాదు; నాయకత్వం కో సం అ; స 
"వేసే నాయకుల మన _స్పత్వాలు అల్లాగే ఉంటాయి, ర. అంతగా 
వై పరీత్యం కూడా లేదు. ఎ వృ శ్రి "లోనై నా పోటీ చెయ్యడంకో సం 
ఎ త్తుపె ఎ తులు వెయ్యడం చూస్తూనే ఉన్నాం గదా! అది రాజకీయాల్లో 
మరీ ఎక్కువ. మహా నాయకులై నవారు ఆ నుడిగుండంలో పడిపోయి 
నప్పుడు చూడడంలో మరీ విశేషం ఉంది! 


స్వరాజ్య ష తిక 
oe ర వ తిక 1921 వ సంవత్సరం అకోబరు 29 వ తారీఖుని 


(పొరంభించబడింది. మొదటి సంచిక. ఆ రోజుననే బయలు 
దేరింది. 


స్వరాజ్య షతిక 157 

నాగపూరు కాంగైనులో సహాయ నిరాకరణోద్యమం అవలం 
బించి కోర్లులూ, స్కూళ్ళూ శాననసభలూ బహి ష్క.రించవలసినదనీ, 
నిర్మాణకార్యక్రమం ఒక్క సంవత్సరం పూర్తిగా డేశంలో అంతటా 
సాగించి జయ్మప్రదం చయవలెనసీ, తిలక్‌ స్వరాజ్యనిధి వ! 
సంవత్సరంలోగా కోటిరూపాయలు వసూలు చెయ్యవలసిందనీ, 
అంతటా 20 లక్షల రాట్లాలు (ప "వేళ న పెట్టి నూలు వడి కేటట్టు 
ప. తీర్మాన్‌ ంచబడింది. నిర్మాణకార్య క్రమంలో కీ జొతీయపార 
శాలలు న. ఎక్క_డతగువులు అక్కడనే పంచాయతీకోర్లులద్వా రా పర్‌ 
స చెయ్యడం, ౨, (పభుత్వంమాదిరిగా కౌం(గను నడిపించడం, 
4. నియమాల (ప్రకారం రాష్ట్రీయ కాం(గ్రెస్‌ కమిటీలు, జిల్లా కాంగ్రెస్‌ 
కమిటీలు, తాలూకా కౌం(గసు కమిటీలు, (గామ కౌం(గసు కమిటీలు 
స్థాపన చేసి కాం(గెను (ప్రభుత్వం నడిపించడం మొదలయినవి ఉన్నాయి. 
నాగపూరు కాంగెిను తరవాత 1921 వ సంవత్సరంలో బెజవాడలో 
అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశమై పైన చెప్పిన Sey 
కార్యక్రమం విషయమై (త్రివిధ బహిష్కారాలమీద తీర్మానాలు చేసి, 
దేశంలోని (ప్రజలకి కాం(గెను నిర్ణయించిన (ప్రకారం కార్య(క్రనం 
జరపవలనినదని ఆజ్ఞాపించింది. ఇది చాలా గొప్ప కార్య(కమం. ఆవి 
వరకు | సంవత్సరాలనించి, కాం(గ౧ను మహాసభ పనిచేస్తూ ఉన్న 
ప్పటికీ క్ర, ఇల్లాంటి కాంగ౧ను నియమావళికింద 1021వ సంవత్సరం 
వరకు పనిచెయ్యలేదు. 


నిర్మాణ కార్య(క్రమం ఇప్పుడు ఏర్పరచబడిన సద్దతిమిద అదె 
వరకు ఎప్పుడూ ఏర్పరచలేదు. ఆం(ధ్ర రాష్ట్రము, తమిళ ల 
మళయాళ రాష్ట్రము, కన్నడ రాష్ట్ర ము మొదలయిన ఛభాషాప్రయు ర 
రాష్షా9ిలుగా బిభజనచెయ్యడం హర aN కాం|గెసులో నేజరిగింది. 


దుద్రాను నగరము తెలుగు నగరము. ఇది చంద్రగిరిరాజు 
పరిపాలనలో ఉండేది. ఈ చం(ద్రగిరిరాదే దీనిని (బిటిష్‌వారికి స్వాధీనం 
చేశాడు. బ్రిటిష్‌వారికి స్వాధీన మైనప్పుడు తెలుగు జిల్లాలలో ఉండే 


158 | నా జీవిత యాత-] 


వర్తకులు చాలామంది చెన్న నగరానికి వచ్చి, ఇక్కడనే వ్యాపారం 
చేసుకుంటూ ఉండేవారు. అందుచేత చెన్ననగరం ఆం|ధనగరం అని 
చెప్పడానికి ఎల్లాంటి సందేహమూ లేదు. ఆ కారణం చేతనే చెన్న 
నగరంలో ఏర్పబడిన కాం(గసు కూడా అంధ్ర రాష్ట్రంలో చేర్చబడింది. 
1921 వ సంవత్సరంలో నాగపూరు కాంగనులో దేశమంతా 21 
రాష్ట్రాలకింద విభజన కాక పూర్వం చెన్న నగరం (ప్రత్యేకంగా తమిళ 
అది అని కాని తెలుగువారిది అనికాని, మళయాళసృవారిది అని కాని, 
కన్నడపువారిది అనికాని చెప్పడానికీ, అనుకోడానికీ కూడా అవకాశం 
లేకుండా ఉండేది. ఇది ఇంగ్లీ షువారి చేతుల్లోకి రాకపూర్వం చెన్న 
నగరపు చరిత్ర. ఇది ఇల్లాంటిది అని ఎవరూ అనుకోకుండానే అరవలు, 
తెలుగువారు, మళయాళప్పవారు, గుజరాతీలు అందరూ కూడా ఇక్క_డ 
(ప్రవేశించి వర్తకం చేస్తూ ఉద్యోగాలు సంపాదించుకుని, ఇంకా ఇతర 
మెన వృత్తులుకూడా చేసుకుంటూ ఉండేవారు. మద్రాసులో హైకోర్టు” 
ఉండడంవల్ల లాయర్లు అన్ని భాషా రాష్ట్రాలనించ ఇక్కడికి వచ్చి, 
(ప్రాక్సీను చేసుకుంటూ ఉండేవారు. నా చిన్నతనంలోనే మద్రాసు లా 
కాలేజీలో చదవడమూ, పీ డరీ పరీక్ష పాసుకావడమూ, తరవాత రాజ 

మహేం(ద్రవరంలో ప్రాక్టీన సు చెయ్యడమూ మొదలయిన వాటినిగురించి 
ఇదివరకే (వ్రాశాను. 9, 10 సంవత్సరాలు రాజమహేంద్రవరంలో ఈ 
(ప్రాక్తీసు చేసిన తరవాత 1908 వ సంవత్సరం ఆక్టోబరునెలలో 
ఇంగ్లండు వెళ్ళడమూూ అక్కడ బారిష్టరు పాసైన తరవాత 1000వ 
సంవత్సరం ఆఖరులో మద్రాసు హైకోర్టులో ప్రాక్తీసు (పారంభించ 
డమూ, 14, 15 సంవత్సరాలు ప్రాక్తీసు చేసిన తరవాత 1921 వ సంవ 
త్సరంలో కాం(గైెసు ఉత్తరువు (ప్రకారం న్యాయవాదవృ త్తి వదలి 
వేయడమూ కూడా ఇదివరకే (వాళాను. స్వరాజ్య పత్రిక (పారంభించక 
పూర్వం మద్రాసులో నేను ఎంతకాలంనించి ఉన్నాను అనే విషయాలు 
'చెప్పడానికి ఇవి మళ్ళీ (వ్రాశాను. 1917 వ సంవత్సరం మొదలుకుని 
1921 న సంవత్సరంలో చారిష్టరు వృత్తి విడిచిపెట్టేవరకూ, 'హైకోర్లు 


స్వరాజ్య షతిక 159 


లోను, రాజధానిలోను ఉండే జిల్లా కోర్టులలోను ఎక్కువ ప్రాక్తీసు 
సంపాదించి పనిచేస్తూ ఉండేసంగతి కూడా (వాళాను. నను న్యాయ 
వాదుల్లో ఎక్కు_వ డబ్బు సంపాదించి జయప్రదంగా న్యాయవాద వృత్తి త్రి 
నడిపిస్తూ ఉండే (ప్రధాన న్యాయవాదుల్లో ఒకణ్ణీగా ఉం డేవాళ్లి, నెల 
ఒకటిక్‌ ఆరు, ఏడువేల రూపాయలు ఆర్జన చేస్తూ ఉన్న సంగతీకూడా 
(వ్రాశాను, 


కలక త్రాలో Goss ఉన్న సి. ఆర్‌, దాసు, నేను చాలా 
సంవత్సరాలనించి శే బ్నృహంగా ఉండేవాళ్ళం. ఆయన న్యాయవాదవృ శి తి 
వదలి వేపినప్పుడే పండిత మోతీలాలు న్మెహఃాకూడా దేశంలోని న్యాయ 
వాదుల్లో ముఖ్యుడుగా ఉండి. చాగా ధనం ఆర్షిస్తూ ఉండేవాడు. 
ఆయన్ని కూ డా నేను బాగా ఎరుగుదును. వీరిద్దరూ కొంగెను ఉ తరువు 
ప్రకారం న్యాయవాద వృ తులు ఒదిలి వేశామని (ప్రకటించిన తరవాత, 
సు మద్రాసు నగరంలో టో న్యాయవాదుల్లో మొట్ట మొదట న్యాయ 
వాదవృ త్తీ విడిచిపెట్టి వేశాను. 


అప్పటికి మద్రాసు నగరంలో రాజకీయాలు కేవలం మితవాదుల 
నాయకత్వంకింద నడపబడుతూ ఉండేవి. నాకు లాకాబేజీనో (పొపె 
సరుగా ఉన్న వి. కృష్ణస్వామయ్యరుగారు యొకోర్లున్యాయ వాదవృ త్తి తిలో 
అ(గగణ్యులుగా ఉంటూ మద్రాసులో కాం_గెనునాయకులుగా ఉండేవారు. 
1907 వ సంవత్సరంలో జరిగిన సూరతుకాం(గెనులో మితవాదులకీ, 
అతివాదులకీ తగువులు వచ్చి కాం(గసు విచ్చినం కావడమూ, తల 
కాయలు బద్రలుకావడమూ, కాం(గసుసభ చెల్లాచెదరు అనడమూ మొద 
అయిన వాటిని గురించి ఇదివరకు నవి స్పరంగా (వాశాను. 


ఆ పతక సమయంలో కూడా కృష్ణస్వామయ్యరు 
గారే నాయకులుగా ఉండేవాము. వారి శిష్యులు, స్నేహితులు అందరూ 
మితవాదులే అయి, నాయకత్వం వహించి కాం(గెను (ప్రతినిధులుగా 
ఉంటూ పనిచేస్తూ ఉండేవారు. ఈ కారణంచేత మద్రాసు నగరం జాతీ 


160 నా జీవిత యాత్ర] 


యత అంపే ఏమిటో, నిజం అయిన (పజాస్వాతం[త్యం అం'పే 
ఏమిటో, త్యాగం అంప ఏమిటో ఎర గనట్ట పరిస్థితుల్లో ఉండేది. 
మ(దాసు నగరంలో ఉన్న పత్రిక లన్నీ హల. ప ్రికలే. అవి [పభు 
త్వాన్ని బలపరుస్తూ ఉండడ మెగాని, [ప్రజాస్వాతం[త్ర్యమూ, జాతీయతా, 
త్యాగమూ మొదలై న వాటిని గురించి (వ్రాయడానికి జడుస్తూఉండేవి. 


మదరాను వీచిలో జరిగిన పెద్ద బహిరంగ సభలో కాం(గెసు 
ఆదేశానుసారంగా నేను న్యాయవాదవృ శి తి వదలివేశానని చెప్పినసం గతి 
మద్రాసు పత్రికల్లో ఎక్క_డో మారుమూలగా చిన్న అక్షరాలలో వేశారు. 
ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వక పోవడానికి వొళ్ళు మనస్సుకి నూతన 
కార్యక్రమంలో నమ్మకం వరం ఒక కారణము, అల్లాంటి 
సంగతులకి ప్రాముఖ్యం ఇ సే (ప్రభుత్యం ఏమి చేస్తుందో అనే భయం 
ఒకటి. అందుచేత, నాకు రః స్వల్ప వ్యవహారంలో నే ఈ ప(తికలకి 
ఇంత భయం ఉంటే, ముందు రాబోయే కార్యక్రమాన్ని గురించి (ప్రక. 
టించడానికి వాటికి ఏ మ్మాతమూ సాహసం ఉండదనీ, షృత్రిక సహాయం 
లేనిదే ఇంతటి మహోద్యమం ఈ రాజధాని అంతటిమీదా నడిపించడం 
చాలా కష ష్షమనీ తోచింది. 


అదివరకు మద్రాసు రాజధాని మితవాత నాయకత్వంలో ఉన్న 
ప్పటికీ నూతన కార్య కమానికి. సంసిద్దులు అయినవారు లేరని ఎంత 
మాాతమూ అనుకోడానికి వీలులేదు. కాం(గెసు నూతన కార్యక్రమం 
వెల్లడికావడంతో నే లోపల అంత వరకూ దాగి ఉన్న దేశభ రీ, త్యాగ 
బుద్ద మొదలై. నవి మనుష్యులలో నించి బయటికీ రావడం రు 
అందుచేత, మద్రాసులో నూతన కార్యక్రమం జరపడానికి ఎవరు నం 
సిద్దులు? అనే విషయం తెలుసుకోవడానికి కూడా వెంటనే అవకాశం 
కలీగింది, మొట్టమొదటి పిలుపులో మద్రాసు లాయర్లలో ఎక్కు_వమంది 
ఇవతలికి రాకపోయినా, నేను [ప్రచురణ చేసిన తరవాత నగరంలో 
అనేకమంది వారి వృత్తులు ఒదులుకున్నారు. 


స్వరాజ్య పత్రిక 161 


నగరంలో న్యాయవాదవృ త్తి వదిలినవారిలో టి. వి. వెంకటా 
మయ్యరు అనే స్నేహితుడు కూడా ఒకడు. రాజగోపాలాచారిగారు 
కూడా అస్పుడే వారి న్యాయవాదవృ శ్రి వదులుకున్నారు. రాజగోపాలా 
దారిగారీని నేను మొటమొదట కలునుకోవడమూ, ఆయనతో స్నేహం 
చెయ్యడమూ, కలిసి పనిచెయ్యడమూ, మొదలయినవి అన్నీ కూడా 
1920, 21 సంవత్సరాలలోనే జరిగాయి. రాజగోపొలాచారిగారు గాంధీ 
గారికి మొదటి శిష్యులుగా చేరిన కొద్దిమందిలో ఒకరు. ఆయన సేలంలో 
ప్రాక్సీ సుచేస్తూ ఉండి, ఈ ఉద్యమం (ప్రారంభించడానికి పూర్వం కొద్ది 
కాలం కిందకే న్యాయవాదనృ శత్రికోనం మదరాసు వచ్చారు. రాజు 
గోపాలచారిగారు, నేను, టి. వి. వెంక(ట్రామయ్యగారు వావిళ్ళ వెంక 
-"పేశ్యర శాస్రీగారు కలిసి కాంగైను ఉద్యమం బలసరచడానికి ఒక 
దినష్మతిక స్థాపిస్తే తప్ప ముందు కార్య[గ్రమం నడపడం కస్షకరం 
అవుతుందని ఆలోచించాము. 


అందుచేత ఇంగి మలోనూ, క్రమంగా తెలుగులోనూ, అరవము 
౧౧ 
మొదలయిన భాషల్లోను ప్యతికలు (ప్రచురించడం మంచి దని నిశ్చ 
యించి ఒక లిమిటెగ్‌ కంపెనీ స్థాపించడానికి నిర్ణయించాము. (శ్రీ కాశీ 
రా 
నాథుని నాగశ్వరావుగారుకూడా మూరు ఎక్కు.సగాప్రోత్సాహాం ఇచ్చారు. 
ముఖ్యులైన, (పోత్సాహకుల్లో రాజగోపాలాచారిగారు ఒకట. నేను 
హాకోరులో 15 నంవత్సరాలనించి (ప్రాగీను చెయ్యడంపలైసూ, 
= టె ' యు గా 
కావలసినంత ధన సహాయం ఉండడంచేతనూ మద్రాసు వ కకులో 
Mn) రః 
హిందువులోను, మహమ్మదీయులోను కూడా సెద్దలె నవారు ఈ 
గా c౧ Dl 
(పోత్సాహకులలో చేరి సహాయం చేశారు. 


ఇంతమంది (పోత్సాహకులతో సంస్థ (పారంభించిి ఆరి కల్‌ 
J లు ౧౪ 
T 11 


162 నా జీవిత యాత-] 


ఆఫ్‌ అసోసియేషన్‌, మెమొరాండమ్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ మొదలై నవి 
తయారుచేయించి, స్థాపించబోయే షతికలు, (ప్రత్యేకంగా కౌం్యగెసు 
కార్య కమాన్నీ,. కార గాసు ఆశయాల్నీ అవలంబించి నడిపించడానిశే 
ఉదైశింపబడ్డాయి అని [వాళాము. 


ఆ రోజుల్లో (సజలకీ, నాయకుల్లో ముఖ్యులకీ కూడాకాం(గెసు 
ఆశయాలు, కాం(గెను కార్యక్రమమూ కూడా బాగా తెలియడానికి 
అవకాశాలు ఉండేవికావు. (తివిధ బహాష్క_ ర ణాల్ని గురించి అర్థం 
ఆయింది కాని తరవాత రాబోయే శాసనోల్లంఘనమూ, అది అవలం 
వించడంవల్ల వచ్చే. కష్టాలూ అవీ [క్రమంగా గాందీగారు, కాం(గెన్ఫూ 
వెల్లడిచేసి కార్యక్రమం నడిపించేవరకూ కూడా బోధపడలేదు. అందు 
చేత దేశంలోను, నగరంలోను, (గ్రామాల్లోను ఉండే నాయకులు, ధన 
వంతులు అంతా కూడా ఈ ఉద్యమరి జయప్రదంగా జరపడానికీ, తగి 
నంత సాహాయం చెయ్యడానికీ కూడా పష్మతిక అవసరం అని నిర్ణ 
యించాము. 


పతికకు కరర రతర 


క ప్మతికకి “స్వరాజ్య అని పేరు పెట్టినవారు సి. రాజగోపాలా 

చారిగారే. “న్వరాజ్యము" ఆని నేను చెబితే చివరి “ము” తీసివేసి 
“స్వరాజ్య అని ఉండో లని చెప్పినవారు కూడా వారే. రాజగోపాలా 
చారిగారు (పథమంలో ఎక్కువ ఉత్సాహంతోనూ, స్నేహభావంతోనూ 
ఈ ఉద్యమానికి (ప్రోత్సాహం ఇచ్చారు. ఇంతేకాక ఒకప్పుడు, డాక్టరు 


వ నే 


పత్రికకు నామకరణం 163 


పటాభి సీతారామయ్యగారు, ముట్నూరి కృష్ణారావుగారు, నేను (ప్రార్షీసు 
ర Ea యు 
చేసూ ఎక్కువగా ధనం సంపాదించే కాలంలో మద్రాసు వచ్చి, నన్ను 
కలుసుకుని, “మద్రాసులో మీరు ఇంతకాలంనించీ న్యాయవాద వృత్తి 
సాగిసూ ధనం సంపాదిస్తున్నారు గదా! ఒక్క నాలుగు "పేజీల స(తిక 
ఇంగీ షులో అచ్చు వేయించడానికి శ క్రిలేదా?” అని అడిగారు. 


వారు సహాయ నిరాకరణోద్యమ (ప్రారంభ కాలంలోనే నాకు 
ఈ విధంగా సలహా ఇచ్చారు. అప్పటినించి కూడా నా మనస్సులో అదే 
ఉండిపోయింది. న్యాయవాద వృతి వదలి పూర్తిగా ఉద్యమంలోకి 
దిగిన తరవాత నగర పరిస్టితులూ, నగరంలో ఉండే సతికల పరి 
స్టితులూ కని పెట్టి వెంటనే ఇంగ్లీ మలోనూ, దెశ భాషల్లోనూ దినప శ్రి 
కలు స్థాపించడానికి నిశ్చయించుకున్నాను. పైన చెప్పిన స్నేహితులు 
అంతాకూడా అమితోత్సాహంతోనూ, త్యాగబుద్దితోనూ ధనసహాయమూ, 
ఇంకా కానలిసిన ఇతర సహాయాలూ కూడా ఇచ్చి, షృతిక నడిపించ 
డానికి తోడ్పడ్డారు. అందుచేత ఎల్లాంటి కష్టమూ, లేకుండానే సంస్థ 
(ప్రారంభించి, డబ్బు వసూలు చెయ్యడమూ, డబ్బు అంతా వనూలు 
కాకముందే కావలిసిన సామ(గి "సేకరించడమూ కూడా జరిగాయి. మూడు 
లక్షలు వసూలు చెయ్యడంలో ఎవిధమైన కష్టమూ ఉండదని నాకు 
పూర్తి దిగా నమ్మకం కలిగింది. నా దగ్గిర బాంకులో ఉన్న సొమ్ము 
కరెంటు అక్కొ_ం౦టులో లేకపోయిసా, గవర్న మెంటు (పొవిన్షియల్‌ 
నోట్లు మొదలై. నవాటి రూపకంగా ఉండడంచేత అప్పు పుట్టడానికి ఏమీ 
ఇబ్బంది లేకపోయింది. 


ఆ కారణంచేత, కంపెనీ మూలధనం మూడు లక్షలు వసూలు 
అయ్యేవరకూ కనిపెట్టుకుని ఉండక, నేనూ, టి. వి. వెంక టామయ్యరు 
గారు కలిసి, ఇండియన్‌ బాంకులో ఒక (పామిసరీనోటు(వాసి, 80 వేల 


164 నా జీవిత యాత్ర] 


రూపాయలు బదులు పుచ్చుకుని, ముద్రణాలయ న్లాపసకి కావలిసిన 
నొమ్మగి అంతా నవుకూర్చుకున్నాము. ఆ సమయంలోనే కాశీనాథుని 
నాగేశ్వరరావుగారు ఇంగండునించి 23 చేల రూపాయలుపెట్టి ఒక 
ముద్రాయంతం తెప్పించారు. అది ఇంకా ఓడలో ఉండగానే నాగేశ్వ 
రరావుగారిని కలుసుకుని ఆ 25 వేల రూపాయల రొక్క_మూ మా దగ్గిర 
పుచ్చుకుని ఆ మిషను మాకు ఇన్వవలిసిందని కోరాము, మాకు మొదటి 
నిక) నాగేశ్వరరావుసంతులుగారు కూడా ముఖ్య మైన (పోత్సాహకులుగా 
ఉండడంచేత, వెంటనే ఆ మిషను మాకు అప్పజెప్పి త్వరలో ప, త్రిక 
(పారంభించడానికి కారణభూతులు అయ్యారు. 


నను. 10201 న సంవత్సరం (పారంభంలో న్యాయవాదవృ త్తి 
వదలివేశాను. వెంటనే స్నేహితులూ నేనూ ఈ పత్రిక స్థాపించడానికి 
పూనుకున్నాము. డబ్బు వసూలు చెయ్యడానికి కావలిసిన ఏర్పాట్లు అన్నీ 
చేశాము. అడిగినవారు అందమా లేదు అనకుండా వారివారికి తోచిన 


(ప్రకారంగా వాటాలు కొని మూలధనం సేకరించడానికి సహాయపడ్డారు. 


ఆ సంవత్సరంలోనే డిసెంబరునెలలో అహమ్మదావాదుూ 


రాత్మిగను బజరుగబోతూ ఉంది. నాగపూరు కౌం్యగెసు తీర్మానం (ప్రకారం 
12 మాసాలలో తిలకు స్వరాజ్యనిధికి కోటి రూపాయలు, 20 లక్షల 
రాట్టాలు సిద్ధంగా ఉన్నాయి. అందుచేత శాసనోల్ల ంఘనాన్ని గురించిన 
కార్యక్రమం ఏర్పరచడానికి అహమ్మదాబాదు కాం(గెసు నమావేశం 
కాబోతూ ఉంది. నేను కౌం(గసు సమావేశం అయ్యేలోపుగా స్వరాజ్య 
పిక స్థాపించి అహమ్మదాబాదు కాం(గనుకి వెళ్ళాలని శపథం 
పట్టాను. ఆ దీక్షప్రకారం ముద్రణాలయం స్హాపించి, పత్రిక అక్సోబరు 
26 వ తేదీని (పచురించాను. 


pepe! 


షతికకు నామకరణం 165 


దేశంలో ఉన్న (ప్రజల్హూ నాయకులూ అదివరకు ఎప్పుడూ 
ఇటువంటి కార్యక్రమం ఎరగరు. ఇంతపెద్ద కార్యక్రమం కాం(గ్రెను 
ఆశయాల (ప్రకారం నడిపించడానికీ, ఆశయాల (ప్రకారం పనిచెయ్య 
కాసి, (ప్రజల చేత కూడా పనిచేయించడానికి పూనుకున్న నాకూ, పత్రికకీ 
దేశంలో అంతటా మహా త్రరమెన బలమూ, సాహాయ్యమూ లభిం 
చాయి. పత్రిక (ప్రచురణ అయిన మొదటి మాసంలోనే ఐదువేల (పతులు 
అమ్ముడుపోయాయి. రెండోమాసంలో అంటే మెము అహమ్మదా 
బాదు కారగెనుకి వెళ్ళడానికి ముందు... ఎనిమిదివేల పై చిల్లర అమ్ముడు 


పోయాయి. 


అహమ్మదాబాదు వెళ్ళినప్పుడు రాజగోపాలచారిగారు గాంధీ 

గారికి నన్ను గురించి తెలియజేస్తూ స్వరాజ్య పటిక సాపించడానికి 
ఎం థి 
ఆలోచించడమూూ స్టాపించడమూ, రెండు మాసాలలోగానే 8, 9 పేల 
. పతులు అమ్మడమూ కూడా చెప్పారు, గాంధీగారికి ఆవిషయం చాలా 
సంతోషం 'కలిగించింది. అదివరకు గొంధీగారిక్కీ నాకూ (ప్రత్యేకంగా 
"స్నెహం లేకపోయినా ఈ ప్మతిక మూలంగా వారికి ఎక్కువ దగిర 
Or a 

స్నేహితుల్లో ఒకణి అయ్యాను. 

య ణు 

అహమ్మదాబాదు కాం(గస్సు సహాయ నిరాకర ణోద్యమ ఠౌర్య 
క్రమం మొట్టమొదట తీర్మానించిన కాం(గెస్సు, భారతదేశం మొ తం 
మీద సహాయ నిరాకరణోద్యమం నడిపించడ౦లోను, కాం(గను ఆశ 


యాలు (పబోధించడంలోనూ ఇంత దృఢంగా కంకణం కట్టుకున్న 


166 నా జీవిత యాత] 
పత్రిక మరొక్కటి ఏదీ కూడా ఉండేది కాదు. గాందీగారి ఉద్యమానికి 
అస్పుడు వారపషతికలు తప్ప దినపత్రికలు రస్‌ అహమ్మదాబాదు 
కాంగెసుకి వెళ్ళినప్పుడు ఒకరోజున నేనూ, గాందీగారూ కారులో 
కూర్చుని వెడుతూ ఉన్నప్పుడు ఆయన 'దేవదాసు గాంధీకి వివాహము 
చేయదలచి ఉన్నాననీ, కొన్ని కారణాలచేత ఆ వివాహం జరగలేదనీ 
చెప్పారు. ఇంకా మాకు ఆయన గృహ సంబంధమెన విషయాలు 
కూడా నాతో చర్చించేటంత అన్యోన్యభావం కలిగింది. ఆ దేవదాసు. 
గాంధీకి అప్పటినించీ వివాహం కాకపోవడమూ తరవాత రాజగోపా 
లాచారిగారి కుమా ర్త లక్ష్మీని ఇచ్చి వివాహం చెయ్యడమూ జరిగాయి, 
శాలి! రాజగోపాలాచారిగారి కుమా రెకీ వివాహం జరిగిన 


కాలంలో రాజగోపాలాచారిగారూ నేనూ ఒకరొకరికి కొంచెం దూరం. 
అయ్యాము. 


Sle సంవత్సరాల్లో మేమిద్దరమూ ఐకమత్యంగా ఉండి. 
నిర్మాణ కార్యక్రమం మంచి ఉత్సాహంతో నడిపిస్తూ ఉండేవాళ్ళము. 
28 వ సంపత్సరము ఫిబ్రవరి, మార్చినెలల్లో అభిప్రాయభేదాలు ఏర్పడి 
మెము విడిపోవడం తటస్థించింది. 21 వ సంవత్సరంలో కాంగెసు 
విధానం పూర్తిగా నిర్వర్తించడానికి కంకణం కట్టుకుని బయలుదేరిన . 
పత్రిక “స్వరాజ్య ఒక్కటే అని పెన వ్రాశాను. “స్వరాజ్య” ఆక 
మ్మదాబాదు కాం(గెనులో చేసిన తీర్మానాల (ప్రకారం కాంగనువారినీ, 


(పజలనీ (బ్రహ్మాండంగా ఉద్య్భోధిందింది. ఆ తరవాత కూడా అల్లాగే 


ష్మతికలు నామకరణం 167 
(ప్రబోధిస్తూ వచ్చింది. మొట్టమొదట ఇంగ్లీ మలో “స్వరాజ్య పత్రిక 
(పారంభించబడిన తరవాత కొద్దికాలానికి రాజగోపాలాచారిగారి (పోత్సా 
హంచేత అరవంలో కూడా “స్వరాజ్య” దైనిక పత్రిక (ప్రారంభించి 
తమిళనాడు అంతటా గొప్ప (ప్రచారం జరిపాము. అల్లాగే తెలుగులో 
కూడా పత్రిక (ప్రారంభించి జేగీయ మానంగా కాం[గ్రసు (ప్రబోధం 
చేశాము. 


(పథమ ఖండం సమాప్తం, 


me త బో అ ఇద 


ద్వితీయ ఖండము 


టంగుటూరి (ప్రకాశం 


శి 


NESCO 


ఎమెస్కో (పచురలు - 206 


Gis ఖే అడ్‌ జా 


ముఇిలీపట్తుకాం - మవ్హాము. షకెంనా 





NAA JEEVITA YATRA— Vor. Il 
(Autobiography of Andhra Iesari 
Prakasam Fantulu in four Volumes) 
By 

TANGUTURI PRAKASAM 


Publishers $ 
M. SESHACHALAM & Ci). 


First Edition : 
EMESCO POCKET BOOKS 
July 1972 


Civer Design: 
BAPU 


Printers ; 
KRANTI PRESS, Madras-l. 


Distributors | 
ANDHRA PRADESH BOOK DISTRIBUTORS, 
RASHTRAPATHI ROAD, SECUNDERABAD. 


/ 


Price Rs, 2-50 


Four Volumes bound in one hard Cover Edition Rs, 15/- 





నా జీవిత యా (తః 
ద్విజయ ఖండం 
(పథమఖండ (పసక్తి _ 176 


l. 


కాంగెను అధిజ్ఞానవర్ధ సభ్యత్వం: 

నిర్మాణ కార్య(క్రమ (ప్రచారం 177 
దేశీయ పాఠశాలలు, చరఖాకేం[దాలు - పంచాయతీ 
కోర్టులు - పన్నుల నిరాకరణ విషయమై నంశయాలు, 
అహమ్మదాబాదు కాంగెను: 

వింతలు, విశేషాలు 182 
నాయకుల నిర్బంధాలు 3 (తివిధ బహిమ్మారం న్‌ (పిన్స్‌ 


. ఆఫ్‌ వేల్స్‌ “బాయ్‌కాట్‌”. లార్డ్‌ రిడింగ్‌ - రాజీ పతి 


పాదనలు. 


. గాంధీగారి విచారబు, 
నిర్బంధం 187 


నాయకులలో అభిపాయభదాలు - సి,ఐ.పీ.లు - కంట 
నిరు తెప్పించిన వాజ్మూలం-అనుయాయులకు . ఆదేశం- 
ఆంధలో ఖరు ఉద్యమం - 
అవతార పురుఘడనిపించిన గాంధి - ర్యాలీ పంచాయతి 
కోర్టు - పాలకుల దమన నీతి. 


| హిందూ-మహమ్మదియ 


సాంఘిక సంబంథాలు 194, 
లక్నో ఒప్పదం - ముల్తాన్‌ సంఘర్హఖు, నాదర్యావు _ చక్ర 
వర్తుల వారి వింత చర్య - షహజాన్‌పూర్‌ సంఘటన - 
అఖిలపక్ష మహాసభ - అధ్యక్షుని “వాకౌట్‌” 


172 


+, గుంటూరు జలాల్‌ 


పన్నుల నిరాకరణ 204 
కు నాయకులు - పెదనంది పాడుతో మిలిటరీ 
మార్చ్‌ - టామిలకి మిరప పళ్ళ వరదం కి ర మహర 
మా సలహా - (ప్రభుత్వానికి కనువిప్పు - గుబుహపార ర: 


. కెరళ రాబుయ కాంగెసు 
రు 


తొలి సమావేశానికి అధ్యక్షత 211 
పోలిసువారి జులుం - ఊరేగింపు నార రశ మామీద 
హిచ్‌కాక్‌ దావా -క్‌ కోర్టుల విషయంలో గాంధిగారి సలహా- 
ఇరుకున పెట్రిన సుబ్బరామయ్య అపిలు - మ. 


క మాజ్లా తిరుగుబాటు: నా రిపోర్లు 220 


(పాణాలకు తెగించిన పర్యటన - సైనికశాసనం - ఆ 
గంతుకునితొ గడిపిన రాతి - చెర్చల్‌ చేరీలో - భయో 
త్సాత పరిస్థి తులు- అపూర్వసంఘటన- మూలకారణుం - 
హిందూస్తాన్‌ సెివాదళం: సాంబమూర్తి నాయకత్వం. 


. చిరాల-పేరాల ఉదంతం: 


ఆంధరత్న రానమదధరఠిడు 231 
విచ్శిత యుధం క్ర ఎర చొక్కాల. కఫ (బాహణ త్వ 
(పదానం - అపూర్వదృశ్యం - జస్టీస్‌, ఉపార్టవారి జస్టీస్‌ = 
పాలకుల మొండి పట్టు. 


శాసన సభా (ప్రవేశ నమస్యః 

గాంధివాదులు, స్వరాజ్యవాదులు 236 
గియా కాంగెస్‌లో మా విజయం - తిరిగిపోయిన ఆచారి 
గారు - నా రాజీనామా - శాసనోల్లంఘన ఉద్యమ విచా 


10. 


ll. 


13, 


14. 


అ 
న. 
Ys 


స నస స గ a 


ల - గుంటూర్వళో' క "గార్డ్‌ ఆ ఆఫ్‌ అనరగ్‌ | 
జోస్యం నిజమైంది - “మధ్యమ వనావతరలు. EE: . 


ఆం|ధదేశం నుంచి వాలంటర్లు 248 
నిరుత్సాహ పరిస్థితు లు స అందోళన (ప్రాముఖ్యం - కల 


మిచ్చిన హామీ ఆంధుల ముందంజ - ఒక ఉదా 
ర అ" 





నాగపూరు జెండా సత్యాగహం; 


చరిత్రాత్మక మైన 

కాకినాడ కాంగెస్‌ 253 
వరద బాధితులకు సాహాయ్యం - కాం(గైెసుకు ఖాదీడేరా- 
శాసనసభా [ప్రవేశ వివాదం - రా. కాం. అధ్యక్ష పదవికి 
రాజీనామా - వాలంటీరు పని = చివరికి జయం - మహర్షి 
ఆతిధ్యం. 


. గాంధీగారి విడుదల 


జూహూ సంప్రతింపులు 260 
బెల్లాం కాం(గెస్‌ అధ్యక్షత అ స్వరాజ్యవాదులకు కాంగెస్‌ 
అప్పగింత - కాన్పూరు కాంగెస్‌ - ఎన్నికల సరతరభరః 
గాంధీగారు, స్వరాజ్యపత్రిక 263 
మూసి వెయ్యమని సలహా - నా సమాథానం - నేనువడ 
మథన - ఆనాటి సంకల్పం స్థ అం పరి 
స్థితులు-బాపట్ల కోర్టులో నావా. కథ =చరఖా సనఠఘురి 
వారి మలాక్‌ వ్యవహారం- గాంధిగారి సలహామిద దావా- 
నేను జామినుదారునే-గోపాలశా స్త్రి తరహా-సి. ఆర్‌. దాస్‌ 
అతిథి మర్యాద-మహానాయకుడు, - 


గురుకా బాగ్‌ సత్యాగహ 
'సందర్శనం 77 


174 


15; 


16. 


17. 


అకాలీల మిద ఆంక్ష-వైద్యశాల, వంటసాల-అకాలీ సత్యా 
(గహ(క్రమం - అహింసావతం - ఉద్యమ విజయం - 
“స్వరాజ్య పలుకుబడి. 

కొన్ని ముఖ్య ఘట్టాలు 282 
స్వరాజ్య వాదుల విధానంలో మార్చు - మోతీలాల్‌ 
న్నెహూ నాయకత్యం- పగటి కలల పరిసమాప్తి- పార్టిలో 
విభేదాలు - సబర్మతిలో జరిగిన రాజీ-పదవి స్వికరణ 
సమస్య. 

మతవర్గాల మధ్య మళ్ళీ 

మళ్ళీ కలహాలు 295 
హిందూ వనితను కాపాడిన మహమ్మదీయస్త్ర - న సహజీవన 
సౌభాగ్యం - ఎన్నికలు తెచ్చిన ముప్పు - కాంగెసు పర 
పతికి దెబ్బ - సింధు పర్యటన wo - చేపలతో 
చెలికారం-అవకాశవాదులు రేపిన అల్లర్లు - (బిటిమవారు 
చెసిన తీరని [ద్రోహం - మాలవాాజీ “మనస్తాపం - మేక 
వన్నె పులులు - మిరట్‌ సంక్షోభం క కొట్టాటలపై రో 
టలు-ఐకమత్య సూచనలు - కలకత్తా ఘోరాలు. 


కాంగసువారి తొలి ఎన్నికలు: 
ఆం(ధ దేశం 312 


శాసనసభా [ప్రవేశ కార్య్మకమం- కాం(గెను పార్టీ అయిన 


స్వరాజ్య పార్టీ - ఆం(ధుల రాజకీయ చైతన్యం - కేంద 
సభకునా అభ్యర్థిత్వం- (పజల ఉత్సాహం- కాం(గెను మున 
విజయం - కేంద్ర సభలో 42 గాంధీ టోపీలు - గౌహతి 
కాం(గెస్‌ విశేషాలు - ఆప్రమిత్రుడు శధానంద - సాంబ 
మూర్తి స్వాతంత్ర్య తిర్మానం-యు. పి. లో అపజయం- 


తప్పుడు అంచనా - పేలిన టపాకాయలు - గాంధీగారికి 


నో (ప్రశ్న = ఢిల్లీ సందర్శనం - నాభాసమాచారం. 


18. 


19 


20. 


21. 


175 


మదరాసులో ఎర్పడిన 
'వినామి మంతి వర్గం 331 
మదరాసు శాసన సభలో కాంగెసు బలం - తెరచెనుక 
నాయకులు - డాక్టర్‌ సుబ్బరాయన్‌ స్వతంత్రప్వా ట్రే 
కాం[గెసు బురఖారాయళ్ళు - శాసన సభలో కాంగెసు 
Ct 
౪ 


స్ట 
పక్షం - మూలపడిన విశ్వాసరాహిత్య తిర్మానం. 


శాసనసభ్యుని నిర్బంధం పై 

కేంద సభలో సవాలు 339 
కపటపు పార్లమెంట్‌ - (ప్రతికూల కక్షల దుష్ఫృలితాలు- 
రాజ్యాంగ సంస్కరణల వాయివా - 'బిటిషువారి పన్నా 


Cen అద్బుతమైన ఆరంభ విజయం - అవబోథం 


తక్కువైన (పజ. 

మారకపు రేటు పెంచరాదని 

హోరా హోర పోరాటం 346 
ఆర్హిక (పతిపాదనల ఆంతర్యం - ఊహాతీతమైన కార 
కాలు - కలిగే పరిణామాలు - తీవవాదోపవాణాలు - 
ఓట్లకోసం డాన్సు పార్టిలు జ తటస్టుల తగ 

సెమన్‌ కమిషన్‌ నియామకం 

సద్బుద్దితో కానేకాదు : 354 


. కన్సర్‌వెటివ్‌ల ఎత్తు - పూర్వరంగం - భేద్మోప్రాయం - 


“చావు తెలిపి సమాచారం - ఇర్విన్‌ పకటన - దేశియుల 
నిరసన భావం - వైసాయిగారి విన్నపాలు - DO 
కరాయిలు” - |బిటిషువారి అన. 


నా జీవిత యా (తే 
ద్వితియ ఖండం 


పథమ ఖండ (ప్ర స 


1. (౧౩ 


“నా జీవిత యాతి పథమ ఖండంలో, బాల్యం 
మొదలు పంచాశద్వర్హాల వరకూ నడచిన నా జీవితాన్ని 
గురించి చెపుతూ, 1921—_22 సంవత్సరాలలో నెనూ, రాజ 
గోపాలాచారిగారూ ఐకమత్యంతో నిర్మాఖ కార్యక్రమం ఉత్సా 
హంగా నడపిస్తూ ఉండేవారమని కార్గగను విధానానికి 
అంకితం అయిన నేను ఆ విధానాన్ని ప్రజలలో. బాగా 
(ప్రచారం చెయ్యడానికి “స్వరాజ్య” షుత్రికను ఆం్థోంలో 
స్టాపించాననీ, అనతికాలంలోనే రాజగోపాలాచారిగారి పోత్సా 
హంతోనే అరవంలో కూడా దైనిక షృతికగా “స్వరాజ్య” ని 
రూపాందింప జేశాననీ, అదే (పకారం తెలుగులో కూడా పషతిక 
(ప్రారంభించి జేగీయమానంగా కాం[గెను (ప్రబోధం సాగించా 
మని వ్రాసి ఉన్నాను. అందు అహమ్మదాబాదు కాంగెను 
జరిగిన తొలి రోజులనాటి ముచ్చటలు కూడా కొద్దిగా వాసి, ఆ 
పథమ ఖండాన్ని ముగించి ఉన్నాను, 


అటుపిమ్మట ఇంకొక ఇరవై సంవత్సరాలపాటు నడ 
చిన నా జీవితాన్ని, ఆ హజాతనాలి. కాంగైసు చరితా నా 
నిర్భంధాలూ, జైలు జీవిత విశేషాలూ, అనుభవాలూ వగైరా 
ద్వితియ తృతీయఖండాలలో సింహావలోకనం చేశాను. 


l 
కాం గెసు అధిక్ఞాసవర్గ సభ్యత్వం: 
నిర్మాణ కార్య కము (ప్రచారం 


అహమ్మదాబాదులొ కాం(గ౧సు జరిగిన కొద్దిరోజులలో నే 
'దేశబంధు చిత్తరంజన్‌ దాస్‌గారిని నిర్బంధించడమూ, ఆయనకి 
మూడుమాసాలు జె లుశిక్ష విధించడమూ జరిగింది. ఆకారణంగా నేను 
అఖిల'భారత కాం[గెను సంఘానికి సర్వసాధారణ సహాయ కార్య 
దర్శిగా ఎన్నుకోబడ్డాను. అప్పట్లో విఠల్‌ భాయ్‌ పేర్‌ గారు జనరలు 
"సెక్రటరీగా అన్ని కార్యకలాపాలు చూస్తూఉండేవారు. సహాయకార్య 
దర్శిగా నన్ను నియమించడం నబబుకాదని కే. సంతానంగారు ఒక 
చిన్న అభ్యంతరాన్ని వెలిబుచ్చారు. ఈ అభ్యంతరాన్ని తోసిపుచ్చుతూ, 
విఠల్‌ భాయ్‌ సపేల్‌గార్కే సమాధానంగా, నెలకు ఏ డెనిమిదివేల రూపా 
యలు ఆర్డి ంచగల శ _కీిమంతుడు సహాయకార్యదర్శి పదవికి పనికిరాడా 
అని ప్రళ్నెంచారు. గాందీగారు కూడా ఆ కార్యనిర్వాహకసంఘ సభలో 
ఆసీనులయ్యు ఉన్నారు. సంతానంగారి అభ్యంత రాన్ని (తోసిపుచ్చుతూ, 
నన్ను సహాయకార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. 
అంతేకాదు. దరిమిలా, *దేశభ క కొండ వెంకటప్పయ్య 
పంతులుగారి నిర్పంధంతో, నెను కార్యనిర్వాహక సంఘ సభ్యుడ నూ 
అయ్యాను. చిత్తరంజన్‌ దాస్‌గారి ముఖ్యస్నేహితునిగానూ, ప(తికా 
సంపాదకునిగానూ, కాం(గైస్‌ కమిటీ సహాయ కార్యదర్శిగానూ, కార్య 
నిర్వాహకవర్గ సభ్యునిగానూ, భారతదేశమందలి అన్ని ల 
తరుచు వెడుతూ ఉండేవాడిని. అవసరాన్నిబట్టి కార్యనిర్వాహక సంఘ 
సభలూ, అఖిలభారత కాం(గెసుసంఘ సభలూ, దేశంలో నలుమూలలా 
జరిపేవారం. ఆ కారణంగా దేశం నలుమూలలా తిరక్క తప్పేది 
కాదు. అంతేకాదు. ఆంధ్రరాష్ట్రియ కాం(గెసు సంఘ అధ్యతునిగా 
నిర్మాణకార్య క్రమం ఉత్సాహవంతంగా కొనసాగించడాని కిగాను ఆంధ 
(పాంతాలన్నీ జిల్లాలవారీగా అనేకసార్లు తిర గవలసిన త్ర 





నా తన 


— 52 జాలా 


178 నా జీవిత యా|త్ర.2 


కార్యనిర్వాహకవర్గ సభ్యునిగాగాని, సహాయ కార్యదర్శి హోదాలో 
గాని, ఎ (ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినా, ఆ (ప్రయాణాలకు దారి ఖర్చు 
అయినా ఇచ్చే సంపదాయం అప్పటి కింకా ఆచరణలోనికి రాలేదు. 


anit 

fin tle 

ity 

rar aaa ir r+ rm TTI TE Th Pr TTY గరకు సతత Seon blot 


దేశం నలుమూలలా తిరగడానికీ, ఆ౦(ధ్ర (పాంతం అంతా చుట్లడానికీ 


ధారాళంగానే ధనం వ్యయ మయ్యేది. కాం(గసు ఆదేశానుసారంగానూ, 


గాందీగారి (పోద్బలంతోనూ న్‌ు ప్రాక్తీస సు విరమించే నాటికి* చాలా 


దాగా సంపాదించి ఉన్న కా రణంగా ఈ (పయాణాల కన్నింటికీ విచ్చల 


విడిగా నా సొంత డబ్బే ఖర్చు 'పెళ్టువాడిని. 


se: చరఖా కేం[దాలు 
ఆం(ధదేశంలో అన్నిమూలలా నా స్వంత బాధ్యత పెనా పర్య 


వేక్షణ క్రిందా దేశీయపాఠశాలలు నెలకొల్చాను. ముఖ్యంగా ఒంగో. 


లులో ఆరంభింపబడిన దేశీయ విద్యాలయానికి కాం(గాను నిధులనుండి * 
కాణీకూడా తీసుకోకుండా విరివిగా నెనే ఖర్చు పెట్టాను. అదే(ప్రకారంగా 
ఒంగోలుకు ఎనిమిదిమైళ్ళ దూరంలో ఉన్న గురవారెక్డి పాలెంలో 
స్థాపించబడిన చరఖా శేం దానికీ నేనే విరివిగా ఖర్చు పెట్టాను. అ 


కేంద్రానికి పర్యవేక్షకునిగా (ధారా) గోపాలశాస్రిగారిని నియమించాను. 


ఈ నిర్మాణ కార్యక్రమానికి పదివేలరూపాయలు అఖిల భారత చరఖా. 


సంఘంవారు మంజూరుచేసి ఉన్నప్పటికీ, గోపాలళాస్త్రిగారిని వారు 


సరిగా ఎరుగని కారణంగా ఆ షృ్రంమీద జామీనుదారునిగా నేనూ. 


సంతకం చేశాను. పదివేల రూపాయలూ గోపాలళాస్త్రిగారికి ముట్టాయి. 
ఆ సొమ్ము సద్వినియోగం చేసి శాస్త్రిగారు అవసరమయిన చరోఖాలూ, 


మగ్గాలూ, పశ్తీ వగైరాలు కొని గురవారెడ్డి పాలెం కేంద్రాన్ని యావత్తు 


భారోత దేశంలోనూ ఆ ఆదర్శప్రాయమైందిగా “దూఫొందింప జేశారు. అగి 


భారత చరఖాసంఘం వారుకూడా తమ నివేదికలో యీ విషయాన్ని 


గురించి (ప్రస్థావనచేస్తూ భారతావనిలోకల్లా ముఖ్యమయిన కేంద్రంగా 
గురవా రెడ్డిపోలెం కేంద్రాన్నీ, గోపాలళస్త్రిగారి సేవసీ అభినందించారు. 
ఓంగోలలో నా సొంత బంగాళాలో (పారంభింసబడిన దేశీయ 


i i కనక. 


* 1921 జనవరిలో. 


- ప్ల 


కాంగెసు అధిషానవర్ల సభ్యత్వం: 179 


విద్యాలయంలో బాలురకు శేవలమూ వడకడమూ, నేయడమే గాక, 
ఇతరవిధములై న చేతిసనులనుకూడా నేర్పేవారు. అచ్చటి పార్మిశ్రామిక 
విభాగంలో ముఖ్యంగా చెంచాలూ, చాకులూ, మంగలిక త్తులూ మున్నగు 
సామానులేగాక తాళాలూ, తాళంకప్పలూ వగ కహా తయారు చేసే 
వారు, పై రెండు సంస్థలూ నాసాంత బాధ్యతమీదా, పర్య వేక్షణ్మకిందా 
నడుపబడుతూ ఉన్నా, గోపాలశా స్రిగారి వాదీ ఉత్ప శి త్రి కేంద్రం 'దేళ 
మొ త్రానికే ముఖ్యకేంద్రం అయింది. 


పంచాయతి కోర్టుల స్థాపన 

సంచాయతీలు కోర్తులు అనేక (గ్రామాలలో నెలకొల్పాము. 
అవన్నీ ప్రతిభావంతంగానే పనిచేశాయి. ఇట్లు ఆంధ్రప్రాంతంలో 
(పారంభింపబడిన నిర్మాణాత్మక వ్యానంగాలన్సీ “తిలకు స్వరాజ్యనిధి” 
పె నే ఆధారపడలేదు. భారతావని మొత్తంమీద అనేక (పాంతాఐలో 
బయలుదేరిన నిర్మాణ కార్యక్రమ కేంద్రాల న్ల సాపనకే వసూలయిన కోటి 
రూపాయలూ నము దంలో కాకి రెట్ట అనిపించాయి. కూర ఖర్చు 
కయినా చాలలేదన్న మాట. ఆ ఒక్క సంవత్సరంలోనే యావత్తు భార 
తాపనిలోని కాం(గెసు అభిమానుల, సేవకుల ' సౌంతజేబులనుండి అటు 
వంటి కోట్లు ఎన్ని ఖర్పయ్యాయో! ఒక్క యేడాదిలోనే స్వరాజ్యం 


' వచ్చి తీరుతుంది అనే నమ్మకంతో (ప్రజలు ఎటువంటి త్యాగాలకయినా 
. సంపిద్దులయ్యారు. అనేక [గ్రామాలలో పంచాయతీలు, దేశీయ విద్యా 
' లయాలు, ఖాదీ ఉత్ప తికేం(దాలు నాపించాం. అంటరానితనాన్ని 
నిర్మూలించడానికీ, హిందూ మహమ్మదీయ న సాధించడానికీ వెల 
' లేని కృషి జరిపాము. 


ఈ నిర్మాణాత్మక కార్య సంరంభమూ, దేశం మొత్తంమీద 


సాధించిన విజయాలూ చూస్తూఉంటే ఎటువంటివారికయినా ఏడాది తిరిగే 
నాటికల్లా నూతన రాజ్యాంగ ; తంధశ్రాన్ని నెలకొల్పి, (బిటిమ పరిపాలనా 
యంత్రాన్ని తోసిపుచ్చి, వారికి పోటీగా ఇంకో (ప్రభుత్వాన్ని సాధించి, 
గం క్రి మనకుంది అనే ధీమా, విశ్వాసమూ కుదిరాయి, 


మా దిహిష్కరణ we నిర్మాణకార్య[క్రమాన్నీ, నడిపిస్తూన్న 


180 నా జీవిత యాత్ర 
తీరుచూ స్టే 1921 వ నంవత్సరంలో సాధించిన ఫలితాలు ఒక్క. అయి | 
దారు సంవత్సరాలపాటు నిలబెట్టుకో గలిగిననాడు, [కిందనుంచి పైదాకా. 
అన్నివిధాలా ఆంగ్ల రాజ్యాంగ యం (తాన్ని తోసిపుచ్చి, ఫిర్కా 
(గామీణ (పాంకాలలోనే గాక, తాలూకాలలోనూ జిల్లాలలోనూ కూడా, ! 
ఇప్పుడు ఉన్న (ప్రభుత్వాధికారుల సలహా నంప్రతింప్పలతో గాని, ఆర్ది 
కాది సహకారాలతోగాని నిమిత్తం లేకుండా మనమే పరిపాలించుకో 


గలము అనే ధి ర్యమూ, దృఢవిశ్వాసమూ తాం(గిసువారిలో కుదిరాయి, 

ఆం(ధ, కన్నడ, (ద్రవిడ, మహారాష్ట్ర, మలయాళాది దక్షిణ 
(పాంతాలూ, అంగ, వంగ, కళింగ, కాశ్మీర, అంటూ ఎకరువు పె 
రీతిగా, పంజాబు, సంయు క్ర రాష్ట్రాలు, మధ్యరాష్టా9లు, గుజరాత్తు 


బెంగాలు, ఉత్కళాది (పాంతాలన్నీ, ఉక్‌ DAD కాం(గసను వారి. 
నిర్మాణకార్య క్రమానికి అన్నివిధాలా దోహదాన్నిచ్చి, పోటా పోటీల. 


మీదు మా రాష్ట్రంలో అంచ మా రాష్ట్రంలో అంటూ, ముందు కురి 
కాయి. నేను ఏ (ప్రాంతానికి వెళ్ళినా ఇదే వరన, 


అహమ్మదాబాదులో కాం(గాను జరిగేనాటికి యీ నిర్మాణాత్మక ' 
కార్య( కమం అన్నది అన్నివిధాలా, జయాన్నే సాధించింది. వేలూ, లక్ష : 
'లూగా ఉన్న నిరక్షరాస్యులు కూడా ఉ తేజపూరితులయి, నూత్న శక్తి ' 
తోనూ, తేజస్సుతోనూ విరాజిల్లుతూ స్వరాజ్య సంపాదనకోనం ఎటి - 


ఉత్కృృష్టమయిన త్యాగాలకయినా సరే సర్వసన్నద్దు లయ్యారు. నిర్దీత 
మయిన కాలంలో కౌం(గెను విధానానికి తలయొగ్గి నిర్మాణాత్మక కార్య 
(క్రమం దేశం మొత్తంమీద చాలా ఉద్దుంతంగా నెలకొల్పబడిన పరి 
స్థితిని గమని స్టే, సాలాఖరునాటికి వ్యష్టి సత్యాగ్రహానికే గాదు, సమిష్టి 
సత్యా గహోని కయినా దేశం సర్వసన్నద్ధంగా ఉన్నదని రుజువయింది. 
పన్నుల నిరాకరణ విషయమై సంశయాలు 

కౌని నాకు మాత్రం పన్నుల నిరాకరణ ఉద్యమానికి దేశం 

“యింకా సిద్ధంగా లేదేమోననే ధర్మసంచేహం పీకుతూనే ఉంది. గాందీ 


గారికి కూడా వీలయితే యీ పన్నుల నిరాకరణ అన్నది ఒక్క. దార్దోలీ 
శపాంతానికే పరిమితం జేయాలనే అధి పాయం స్పరంగా యేర్చడింది. 


| 
| 
3 
| 
| 
| 
i 
i 


కాంగెసు అధిష్టాన సభ్యత్వం: 181 


నేను కార్యనిర్వాహక వర్గ నభ్యునిగా ఉంటూవున్న రోజుల 
లోనే బార్ది దోర్రీ (గుజరాత్రులో పన్నుల నీరాకరణ ఉద్యమం నడిపించా 
లనే ప్రతిపాదన కార్యనిర్వా హకవర్ల సభలో (ప్రవేళ పెట్టబడింది. మాలో 
బార్హోలీ (పాంతాన్ని చూడనివారి కందరికీ _అక్క_డి “పరిస్థితులు అవ 
గాహన కాకపోవడాన్నీ_మాలో శ క సంపన్నుడూ 'బలాధ్యుడూ 
అనుకున్న వ్యక్తి సహితం పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 
ప రాగలడా అనే నంశయం ఉత్పన్న మెంది. నిజంగా 
బార్జొలీ (ప్రజలు కష్టనష్టాలకు తట్టుకోగలరా అనే అనుమానం మమ్మల్ని 
జ కసం దానో ఆ కార్య నిర్వహకవర్ల సభలో మహాత్మాగాంధీ 
గారిని యీ సన్నుల నిరాకరణ ఉద్యమం అంటె వారికి వున్న భావమూ, 
అభి పాయమూ యేమిటసనీ, బార్హోలీ (పాంతీయులచేత యీ పన్నుల 
నిరాకరణ ఉద్యనుం (ప్రారంభింపజేసి జయాన్ని చవిచూడగలరా అని 
(ప్రళ్నించాము. అప్పుడు లాలా లజపతిరాయిగారూ కార్య నిర్వాహక 
సంఘ నభ్యులే. వారికీ ఈ బార్హోలీ సత్యాగహ విషయంలో జయం 
సాధించగలం అనే నమ్మిక కుదరలేదు. ఆయన కూడా గాందిగారిని, 
దార్జోవల్‌ ఉద్యమాన్ని ఈ విధంగా సాగించి (ప్రభుత్య విధానాన్ని 
మట్టు పెట్ట గలరని (ప్రక్నించారు. 

అప్పట్లో గాందీగారి హృదయంలో కూడా యీ విషయంలో 
ఒక నిర్నీతమయిన అభి పాయం ఉన్నట్లు లేదు. లజపతికాయిగారు, 
'సమ్మగమయిన తమ విధానాన్ని తేటతెల్లం చెయ్యమని గాంధీగారిని 
అడిగినప్పుడు, గాంధీగారూ కొంచెం నీళ్ళ నములుతూ తమ అభి 
Sas వ్యక్త కపరిచారు. ఆయన యమన్నారో తెలుసా? దానికేముంది, 
మెజస్ట్రీటుగారికంటె ముందుగానే వెళ్ళి వారి కుర్చీలో కూర్చుని ఆ శేసు 
లన్నీ. పరిష్కారం చేస్తానన్నారు. ఆ ముక్కలు నాకుగాని, లజపతి 
రాయిగారికిగాని ఎంతమా(తమూ రుచించలేదు. 

ఇది చాలా స్వల్ప విషయమే అయినా, ఈ సంభాషణ జరిగి 
అప్పుడే పాతిక సంవత్సరాలు దాటినా నాకు మా(త్రం యో సన్ని వేశం 
అంతా దాగా జ్ఞ పిలో ఉండిపోయింది. అప్పట్లొ గాంధీగారికి ఆంగ్ల 
రాజ్యాంగ విభానాన్ని కూల[ దోయడానికి సరియయిన పథకం అకు 


182 నా లన యాత్ర 


ఏదీ లేదని నిశ్చయించుకున్నాం,. పన్నుల నిరాకరణ ఉద పట్ల 
అప్పట్లో మాకువున్న అభ్మిపాయా లలాంటివి, 


అహమ్మదాబాదు కాంగెసి * వింతలు విసెషాలు 
ఆహారు కంల (గుజరాతులో కాంగెసు * పేరిట మేము. 


కలిసేముందు గాంధీగారు ఆ కాం(గెసు చాలా నిరాడంబరంగా . 
జరుగుతుందనీ, గత సంవత్సరాలలో జరిగినట్లు దుబారా ఖర్చులుగాని, | 
అధిక వ్యయాలుగాని ఉండవనీ, ఏకేటా ప్రతినిధులు కూర్చోడానికే 
బెంచీలకూ కుర్చీలకూ అయ్యే ఖర్చుల (క్రిందే కొన్ని వేలు వ్యయం, 
అయ్యేదనీ, అట్టి దుబారాలేవీ లేకుండా (పతినిధులందరూ నేలమీదే. 
నుఖాసీకులయ " కార్యకలాపాలలో పాల్గొంటారని వ్యక్త కపరిచారు, 
అధిక వ్యయం తగ్గించి, ఆడంబరం విడిచిపె పెట్టి, నిరాడంబరంగా జీవించే 
ee అహమ్మదాబాదు కాం(గను నాంది అవుతుందని మేమంతా 
విశ్వసించాం. 

కాని తీరా అక్కడికి వెళ్ళేసరికి మాకు కనబడ్డ దృశ్యం చాలా 
ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కూర్చోడానికి కర్చీలూ? బెంచీలూ లేని 
మాట వా _స్టవమే అయినా, అలంకరణాది విధానంలోనూ, ఇతరత్రానూ 
ఆ పెండాలంతా అతి నూతనంగా కనిపించి వింతసోయగాన్ని వెట్‌ 
జల్లి రవి? కూర్చోవడం అన్నది నేలమీదనే అయినా, కూర్చోడానికిగాను 
నేలమీద విలువయిన ఖద్దరు తివాసీలు పరచబడ్డాయి. ఏ విధంగా పరిశీ 
లించినా గత సంవత్సారలకం కె ఖర్చులు తగ్గాయని తలంచడానికి తావే 
లేదు. గాంధీగారు నిరాడంబరంగా కాంగెసు సమావేశం జరిపించాలనే 
కోరిక వ్య క్త్రపరచి ఉండవచ్చు. కాని నిర్వాహకులు మాత్రం, ఏనాడూ 
ఏ కాం(గెసులోనూ జరగని విధంగా అతి ఆడంబరంగా అలంకరణా | 
దులు జరిపించి ఆ పెండాలును చూడ ముచ్చటగా రూపొందింపజేశారు. 
ఈ యేర్పాట్ల కన్నింటికీ సుమారు రెండులక్షల రూపాయలకు పెగానే 


* 2712041001. 


అహమ్మదాబాదె కాంగెసు 183 


వ్యయం అయింది. 

సర్దార్‌ నల్ల భాయ పకేలూ, గాందీగారూ, వచ్చిన (ప్రతినిధుల 
సుఖసౌకర్యాలను 'స్యయంగా పరిశీలించారు. తరతమ ఛభేదాలూ, వ్యత్యా 
సాలూ లేకుండా పరిశీలించారు. కుల మత తారతమ్యాలు తలయెత్త త్ర 
కుండాను, పారిశుద్ధ్యాది నియమాలు కూడా తర తమ భేదాలకు తావియ్య 
కుండానూ,అందరూ ఆనందంగా ఒకే కుండలో నీళ్ళు ఒ'కేగ్గాసుతో (తాగా 
రంపే అందులో అతిశయో ర్‌ ఎంత మాత్రమూ లేదని ఒన్సుకు తీరాలి. 

ఆహ్వాన సంఘాధ్యకుని ఉసన్యాసమే కాదు, అందరి ఉపన్యా 
సాలూ చొలా క్త ప్రంగానూ, సూటిగానూ ఉన్నాయి. నిజమె, (పత్యవష్ష 
నర్‌ కల అవలంభించడానికి సిద్దమవుతూ ఉన్న సరిస్టితులలో ఉపన్యా 
సాలతో కాలం ఏలంబనం చేయడం అన్యాయం కదూ? చేతలకు పిద్ద 
పడుతూన్న సరిస్టితులలో మాటలకు తా పేది? అప్పటినుంచీ కాం(గెను 
అన్నది ఉ త్రమముయిన వ్యాపార కేంద్రంగా తయారయింది. ఉపన్యా 
సాలలో ఆ. కపకమ ధీమా, ఉత్చే9క్షాది అలంకోరాలూ, అనవసర 
సమాసాల దొర్లి ౦పులూ లేవు. ఉన్నదంతా ఇల్లా ఇల్లా ౬ చెయ్యి, కార్యం 
సాధించుకురా 'అన్న ఆ దేశమూ, (పోళ్సాహమూ, మాత్రమే. 

నాయకుల నిర్భంథాలు 

అప్పటికే, ఈ దేశాన్ని చూడడానికి. రానున్న ప్రిన్స్‌ ఆఫ్‌ 
వేల్స్‌ను (Prince of wales) బహిష్క_రించాలి, ఆయన పర్య 
టన సరిగా సాగనివ్వకూడదు అన్న (ప్రతిపాదనలు ఆమోదింప బడడం 
చేత దేశంలో నలుమూలలా ఉన్న ముఖ్య కాం(గసు నాయకుల నందరినీ 
నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది, నిర్మాణ కార్య(క్రమం విష 
యంలో అవలందించత గ మార్గాలన్నీ నిరీ రి తమయే ఉన్నాయి. నిర్ణిత 
మయి ఉండడం యేమిటీ' అమల్లో శే వచ్చేశాయి. 

చి తరంజన్‌ దాస్‌గారిని 3 అప్పటికే ఖై దుచేసి ఉండడంచేత 

* పిన్స్‌ ఆఫ్‌ వేల్పు” బహి హా రోద్యమం సందర్భంలో 
వంగ రాష్ట్ర (పభుత్వం స్వచ్చంద సెనివల్ని చేర్చడం (కిమినల్‌ లా 
సవరణ చట్టానికి వరుని (పకటించింది. నీ, ఆర్‌ , జాస్‌ గారిని 
భార్వ్యాపుతులతో సహా నిర్బంధించారు, 


184 నా జీవిత యాత్ర 


అధ్యకుడుగా ఆయన చదవనలసిన ఉపన్యాసాన్ని (శ్రీమతి సరోజనీదేవి 
చదివింది. దాస్‌గారి స్థానంలో వారి (ప్రతినిధిగా ఢిల్తీ నివాసి అయిన 
హకీం అజ్మల్‌ ఖాన్‌ 'ఆధ్యక్ష స్థానాన్ని en le 


(తివిధ బహిమ్మారం 

కాంగెసు [బ్రహ్మాండంగా జరిగింది. ప్‌ డర్ల ను తమ వృత్తి తిని 
విరమించమన్నారు. శాసన సభా సభ్యులను రాజీనామా లిచ్చి బె టికి 
రమ్మన్నారు. విద్యార్థులను కళాశాలల నుంచీ, పాఠశాలలనుంచీ వెలు 
పలికి రమ్మన్నారు. రః పోరాటపు దినాలలో ఆర్జన లేక బాధపడే సేడర్ల 
సహాయార్థం సేట్‌ జమన్‌లాల్‌ బజాజుగారు ఉక రూపోతుతు విరాళంగా 
ఇచ్చారు." (బ్రహ్మాండమయిన ఈ (త్రివిధ బహిష్కరణ కార్యక్రమం 
సరిగా అమలు జరిగినట్టయితే సర్వాజ్యాన్ని సాధించడానికి పం డెండు 
మాసాలు చాలని నిర్దరించినా, ఈ లోపునే వచ్చి తీరుతుందనే గట్టి 
నమ్మకం అందరి హ్యాదయాలలోనూ సుస్థిరం అయింది. నిజానికీ 
స్కూళ్ళూ, కాలేజీలూ ఇంకా కొన్ని సంవత్సరాలపాటు బహిష్కరింప 
బడివుం'సే అనుకున్నదానిక౦ ఇ ముందుగానే స్వరాజ్యం వచ్చి ఉండేది. 

వృత్తిని మాని జై ళ్ళకు వెళ్ళినప్ణ డర్ల దీక్షను, దేశవ్యాప్తంగా జన 
బాహుళ్యం కనబర చిన త్యాగశీలత ను నిశితంగా పరిశీలి సే ఈ సంఘటన 
లన్నీ (ప్రపంచ చరిత్రలోనే నిరుపమానమయినవని, ఒస్పుకోవలసి , 
ఉంటుంది. పోరాటంలో పాల్గొన్న జనసమూహమే కాదు, పోరాటం 
జరుగుతున్న విధాన్ని గమనిస్తూ ఉన్న (ప్రతి వ్యక్తీ తర తమ భేవాలూ, 
కుల మత తారతమ్యాలూ విస్మరించి తామంతా సంపూర్ణ మయిన, సమ్మగ 
మయిన స్వరాజ్యాన్నే సాధించి తీరుతామనే నిశ్చయంతో ఉన్నారు. 
లక్షలాది (ప్రజలలో నాటుకుపోయిన ఈ భావానికీ, వారిలో కలిగిన, 
రాజకీయ చై తన్యానికీ ఆనాటి వైస్రాయి “లార్డ్‌ రీడింగ్‌” (Lord 
Reading) % వి స్తుపోయాడు. విస్తుపోవడ మేమిటి, చెతన్య 
హీనుడే అయ్యాడని అనవలసి ఉంటుంది. 


*రీడింగ్‌ (పభువు 1921 ఏపిల్‌ లో వె సాయిగా వచ్చాడు, 


అహమ్మదాబాదు కాం(గెసు 185 
(పిన్స్‌ ఆప్‌ వెల్చ్‌ బాయ్‌కాట్‌” 

(పిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ పర్యటన విషయంలో _ఏర్పాటయిన బహి 
స్కరణ ఉద్యమం చాలా ఘనంగా సాగింది. ఆఖరికి ఆ రై ల్వేపోర్టర్తు 
కూడా వె వె(స్రాయిగారి సామానులుగాని, (పిన్స్‌ ఆఫ్‌ వేర్స్‌ న సామానులు 
గాని ముట్టనయినా ముట్లలేదు. వారు ఎక్కడికి వెళ్ళినా యీ (పకారం 
గానే చుక్క వచకతుం ఇంతకంటే ఘనమయిన నిరసన (పపంచం 
మొత్తంమీద యే జాతీ చూపించి ఉండదు. ఇటువంటి పరిస్థితులను 
గమనించే లార్డ్‌ రీడింగ్‌ తాను నిజంగా విస్తుపోయాయనీ, చె చె తన్య 
హీనుణైే అయ్యాననీ వెల్లడించాడు. అంతేకాదు, భారత దేశానికి గా 
కావలసిన దేమిటో కూడా + తాను నిర్హయించలేని స్పితిలో ఉన్నానన్నాడు. 

లార్‌ రీడింగ్‌ 

వై _నాయ్‌ కాకపూర్వం' లార్డ్‌ రీడింగ్‌ న్యాయవాదిగా మంచి 
నేర్చరితనాన్ని కనబరిచేవాడు. పంజాబ్యుపాంతం తనదేననీ, దానిని 
తనకు ఒప్పగించి తీరాలనీ లండను హైకోర్టులో “దిలీప్‌ పింగ్‌" 
(ప్రభుత్వం వారిమీద తీసుకువచ్చిన దావాలో నేను లార్డ్‌ రీడింగ్‌ తో 
కలిసే దిలీప్‌సింగ్‌ తరఫున పని చేశాను. అప్పటి సరిస్టితులనుబట్టి 
మున్ముందు లార్డ్‌ రీడింగ్‌ హిందూదేశానికి వె వె వై (సాయిగా వసాడనిగానీ 
చాలా చాకచక్యంగా రాజ్యాంగాన్ని నిర్వహిస్తాడనిగాని నేనెప్పుడూ 
కలలో కూడా తలచి పుండలేదు. జన్మత 8 ఆయన “యూదు” శజాశికి 
చెందినవాడు అవడం చేతనే అట్ట కష పరిస్థితులలో సహజంగా ఆ 
జాతికి చెందిన జిత్తులమారి తనంతో, 3m ఆ పరిస్థితులను 
ఎదుర్కో గలిగాడు. 

బెంగాలులో (క్రిమినల్‌ లా ఎమెండ్‌ మెంట్‌ య్‌ కింద అనేక 
మందిని నిర్బంధించ గలిగాడు. వారు ఇస్తూన్న ఉపన్యాసాలను గమ 
నిస్తూ, మహమ్మదాలి, షౌకత్‌ ఆలీ సోదరులనూ, డాక్టరు కిచులూనూ కూ 
నిర్భంధించాడు. పీరినేగాక అనేక మంది * ఫత్వా నో ప. 

సత్యాగహప్ప తొలి మెట్లుగా అమలు పరచిన (పిన్స్‌ ఆఫ్‌ చేల్స్‌ 
బహిష్కరణ ఉద్యమం, అనుకున్న దానికం ఇ ఎంతో ఘనంగా కొన 

T 13 


186 నా జీవిత యాత్ర-2 


సాగడంచేత గాంధీగారి కీర్తి దశదిశలా మార్మోగింది. గాంధీగారు 
మినహోగా య. రాజకీయవే త్త లందరునూ [క్రిమినల్‌ (ప్రొసీజర్‌ కోద్‌ 
144, 108 3 కన 8ిలవనో, "క్రిమినల్‌ లా ఎమెండ్‌ మెంట్‌ యాక్‌ 
కిందనో అరెస్టు. “వెయ్యడం జరిగింది. 


రాజీ (ప్రతిపాదనలు 
(ప్రముఖ రాజకీయ వే త్తల మధ్య ఉన్న .స్వల్చ్బ భేదాభి ప్రాయా 
లను గమనించిన రీడింగ్‌ (ప్రభువు, ఆ అభి పాయభేదాలను ఆధారంగా 
తీసుకుంటూ, వాటికి అనుగుణంగా రూపొందించిన పదకాలతో యు క్రి 
యుక్తంగా కార్యసాధనకు ఉస్మకమించాడు. 


కలక తా సమీపంలోని ఆలీపూరు జైలులో నిర్బంధింపబడి 
వున్న చి తృరంజన్‌ దాస్‌ గారికి కొన్ని రోజీ (పతిపాదనలను సూచించి, 2 
ఆ (పతిపాదనలనే వేరే (పాంతంలో ఇంకో దై లులో నిర్బంధింప 
బడిన పండిత మోతీలాల్‌ నె హూగారికీ అందజేశాడు. 

os 1921 డిసెంబరులో. 

* కరాశవీలో జరిగిన అభిలభారత ఖిలాఫత్‌ మహాసభ 
(1921 జా లె, టో పాలాన్నందుక శికీంపబడిన వీరిని “కరా 
ఖే దీ లన్నారు, మహాసభ చేత వీరు, (బీటిషు (పభుత్వం (కింద 
భారతీయ సెనికులు పని చేయరాద "నే “ అంగీకరింప జేశారు. 
కొందరు ఉలేవూలు ఆ తీర్మానాన్ని “ఫ ERs (శ్రిముఖం) గా 
wah జారీ చేశారు. ఆ సందర్భంలో! శిక్సీతు.లె నవారిని 

“ఫత్వా ఖై ఇదీ” లన్నారు. 
mS అయిన టర్క్హ్‌ సులానువ యుద సమయంలో చేనిన 
Sa భంగ కరంగా (బిటను, ల ముగిశాక, ఇస్లాం మత 
రీ ్ర సా(మాజ్య (ఖిలాఫత్‌ ) శాలను సాహో చేసింది. ఆడి 
'మవామ్ముదియులను కోోపో(ద క్రల్ని చేనింది, భారతీయ మవామ్ము 
వీయులతో హిందువులు చేతులు కలిపి వాటిని తిరిని టర్కీకి 
ఇప్పించ డానికి, ఖిలాఫత్‌. ఉద్యమం నడిపించారు. 


3 


గారితిగారి విణారణు నిర్భంధం 


కబ్రవిహవు ణాళాదు కాం(గను అనంతరం ఢిల్లీలో డాక్టర్‌ 
అన్సారీగారి ఇంటిలో అఖిల భారత కాం(గెసు సంఘ సమావేశం 
జరిగినప్పుడు సి. ఆర్‌, దాస్‌గారికి అందజేయబడిన “రాజీ (పతి పాద 
నలు చర్చించబడ్డాయి. ఆ రాజీ (పతి పాదనలలో లార్డ్‌, (క్రిమినల్‌ లా 
మరద మెంట్‌ చట్టం కంద నిర్బంధింపబడిన వారి సందరినీ విడుదల 
చేసామనీ, లండన్‌లో జరుపదలచిన రౌండ్‌ పేవిల్‌ కాన్ఫరెన్స్‌లో 
భారత దేశానికి అధినివేళ (ప్రతిపత్తి (Dominion status) 
యిచ్చే విషయాన్ని గురించి చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామనీ 
రీడింగ్‌ (ప్రభువు తెలియజేశాడు. దాస్‌గారూ, మోతీలాల్‌ నెహూగారూ 
కూడా ఈ (ప్రతిపాదనలకు సుముఖంగానే ఉన్నారు. కాని కరాచీ ఖైదీ 
లనూ, ఫత్వా ఛై దీలనూ కూడా విడుదల చేయడానికి (ప్రభుత్వం వారు 
అంగీకరింపకపోతే, కొన్ని కష్ట పరిస్టితులకు కాం[గెను లోనవుతుం 
దని మహత్మా గాంధీగారు సూచించారు. ఈ సూచన చిత్తరంజన్‌ దాస్‌, 
మోతీలాల్‌ న్యెహూగార్హను ఆ్యగ్రహా వెశుల్ని చేసింది. 
నాయకులలో అభ్మిపాయ భేదాలు 
ఈ సమయంలోనే హింసాత్మక మైన “వారీ చౌారాొ సంఘటన 
జరిగింది. దాన్తో గాంధీగారు తమ సత్యా(గహ కార్యక్రమాన్ని హఠా 
త్తుగా ఆపివేశారు. ఇది జరిగిన అనతికాలంలోనే తిరిగి డిలీలో డా॥ 
అన్సారీగారి గృహంలోనే అఖిల భారత కాం(గను సంఘ 'సమావేశం 
జరిగింది. దేశంలో ఎక్కదో మారుమూల జరిగిన యేదో సంఘటనను 
సాకుగా తీసుకుని గాంధిగారు తమ ఉద్యమాన్ని విరమించడం శుద్ద 
తప్పని వివరిస్తూ కొన్ని ఠావుల సుడిర్హ నిరనన లేఖను దాసుగారే 
(వాశారు. ఈ "టైపు చేయబడిన ఉ త్రరాన్ని దానుగారి అల్లుళ్ల లో ఒక 
రయిన “రాయ్‌ోగారు స్వయంగా తీసుకువచ్చి గాంధీగారికి “అందజేశారు. 
ఉద్యమ విరమణ విషయంలో గాందీగారు గొప్పు తప్పిదాన్నే చేశా 


188 నా జీవిత యా(త్ర-2 


రంటూ దాసుగారి స్వదస్తూరీతో (వాయబడిన నోటు బుక్కుకూడా ఈ 
సమయంలోనే గాందీగారికి అందించబడింది. ఎన్నో "పేజీలలో 
స్వయంగా మోతీలాల్‌ గారే (వాసిన నిరసనపు టు తరం మోతీలార్‌ గారి 
(ప్రయివేటు సెక్రటరీ ఒకాయన జై లునుంచి తీసుకువచ్చి స్వయంగా 
గాంధీగారికి అందజేశాడు. 


ఐ. ద. లు 

ఈ అఖిల భారత కాంగెను సంఘ సమావేశంలో చాలామంది 
(ప్రతినిధులు పాల్గొన్నారు. మఫ్టీలో ఉన్న సి. ఐ. డి వారు కూడా చాలా 
మంది వచ్చారు. మీటింగులో '1 ము: లున్నారన్న వా ర్త ఒక చిన్న 
"హెచ్చరిక రూపంగా గాంధీగారికి అందజేయబడింది. గాంధీగారి తత్వంలో 
భీతి, భయం, రహస్యం అన్నవి ఎప్పుడూ లేక పోవడంచేత సభలో 
ఉన్న సి. ఐ. డీ. లను వేటాడి తరిమి వేయడమన్నది జరుగలేదు. తనుకు 
జేరిన హెచ్చరికకు గాంధీగారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఈ సభలో 
(ప్రతినిధులు కాని వారు ఎవరయినా ఉం కే వారు మర్యాదగా తప్పుకోవడం 
న్యాయమనే సూచనను మాతంజేసి ఆయన తన పనిలో తాను నిమ 
గ్నుడయ్యాడు. సంగతి సందర్భాలన్నీ (ప్రతినిధులకు బాగా ఆకళింపు 
అవడానికిగాను దాస్‌, మోతీలాల్‌ గారలు [వ్రాసిన ఉత్తరాలు సభలో 
ఆమూలా(గ్రంగా చదువబడ్డాయి. నభలో గాంధీగారి భావాలకు వ్యతిరేక 
_ అభిపాయాలుగల వ్యక్తులు కొందరున్నారనీ, అట్టివారు గాంధీగారి 
సన్నిహిత అనుదరులలోనే ఉన్నారనీ నభికుల కందరికీ సువ్య క్షం 
అయింది, 


కంటనీరు తెప్పించిన వాజ్మూలం 
గాంధీగారి ఒంటిమీద చెయ్యి వే స్టే యేమవుతుందోనన్న ఖీక8ితో 
సరిస్టితులను గమనిస్తూ అవకాశం కొరకు వేచివున్న (పభుత్యంవారు 
ఈ 'సమా వేశం అనంతరం గాందీగారిని నిర్భయంగా నిర్బంధింపగలి 
గారు. కార్యనిర్వాహకవర్గ సభ్యునిగానూ;, నహాయ కార్యదర్శిగానూ 
కూడా నేను యీ సమా వేశాలన్నింటిలోనూ మొదటినుంచీ పాల్గొంటూనే 


గాంధీగారి విచారణ, నిర్బంధం 189 


ఉన్నాను. కాగా గాంధిగారిని నిర్బంధించి విచారణ నిమి త్తం అహ 
మ్మదావాదు సె షన్సు కోర్టులో హోజరు పరచిన; స్పుడు నను “స్వయంగా 
హాజరయి ఆ విచారణ కౌండనంతా పరిశీలించాను. ఆ విచారణ అన్నది 
(ప్రపంచ చరితనే తారుమారుచేసే విధంగా జరిగింది. 

ఆ కోర్టులో గాంధీగారిచ్చిన వాజ్యూలం వినేవరకూ వారి ఘనత 
వారి ఆత్మీయులకు కూడా అర్థం కాలేదనే అనుకోవలసివుంది. లిఖిత 
పూర్వకంగా దాఖలు చేయబడీన ఆ వాజ్మూలంలో గాంధీగారు తమ్ము 
నిర్పంధించినతీరూ, కేసు విచారణచేసిన విధమూ అన్నీ "పేర్కొంటూ 
నిరసనగా తాను చెప్పదలచిన సంగతుల నన్నింటినీ అఎదు పొందు 
పరిచారు. డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిచే దరిమిలా రచి 
యింసబడిన * “కాం(గెను చరి[త”లో ఆ వాజ్యూలం(పముఖ sr 
ఆకమించింది. 

ఆ వాజ్మాలాన్ని గాంధీగారు చదువుతూ వుంటే ఆయన నోటి 
నుంచి వచ్చిన. ఆనాటి వాక్కులు యూనాడు కూడా నా చెపులలో 
మార్మ్రొగుతూ నే ఉన్నాయి. ఆ వాజ్మూల సారాంశం ఇది: “ఈ 
భారత 'దేశప్ప నలుమూల ల్లోనూ యీ మధ్య జరిగిన అల్లర్ల కూ చావు 
లకూ, హత్యలకూ నను స్వయంగా బాధ్యత వహి స్తున్నాను. ఈ 

సహకార నిరాకరణ ఉద్యమాన్నీ, శాసన ధిక్యార (పకాళికనూ నడుపు 
తున్నది నేనే. నా ఉద్యమాల కారణంగా జరిగిన, జరుగుతూన్న కర్మ 
కాండ కంతటికీ నేనే కర్తను, నేనే భ రను. అందువల్ల నేను 
పూ_ర్రీగా శికర్లులి, ee శిక్ష ఏధించినా "Nem స్వీ కరిసాను. 
మీకు యదోచీతమని తోచిన శిక్షను మీరు విధించవచ్చును.” 

ఈ పలుకులు గాంధీగారి నోటినుంచి వెలువడుతూంసే నాతో 
పాటు కోర్టుహాలులో కూర్చుని ఆ కర్మ కాండను తిలకిస్తూన్న యావ త్త 
జనానిక్సీ స్త్రీ పురుష వివక్షత. లేకుండా, కళ్ళంట నీచ్ళకారాయి. 
ఆనాడు అక్కడ అల్లా కూర్చుని కన్నీరు కౌర్చిన జనంలో ఆంగ్లేయ 
ప్రీ, పురుషులు స్త. ఉన్నారు. మానవా తీతులయిన దై వాం॥థ నంభూ 
తులు తప్ప సామాన్యులెన్వరూ అట్టి వాజ్యూలం యివ్వలేరు. 


100 నా జీవిత య్మాత్ర-2 


అనుయాయులకు ఆదేశం 


రాజీ (ప్రతి పాదనల రూపేణా అతిచాకచక్యంగా నాయకుల 
మధ్య భేదాభఖి పాయాలు ప కలతలు రేపాలని రీడింగ్‌ (ప్రభువు 
సిన ఎ తులకూ, గాందీగారి బ్యూల రూపేణా దేశవ్యాప్త పంగా 
మానవ హృదయాంతరాళాలలో సరపీన భావాలకూ ఎంత వత్యాసం 
ఉంది! అయితేనేం ఒక విధంగా రీడింగ్‌ ఆశయాలు us 
అనుకోవచ్చు. (ప్రతి పాదింసబడిన రాజీ నూచనలుచూసి, దాస్‌, మోతీ 
లాల్‌ గార్లు కూడా ఉల్లొ సీదా అయ్యారనే ఆనవలసి ఉంటుంది. సెషన్స్‌ 
జడ్డి విధించిన ఆరు 'సంవత్సరాల కారాగార శికొనుసారంగా యరవాడ 
జైలులో గాంధీగారిని నిర్బంధించేనర కూ నేను గాందీగారిని అనుసరి 
స్తూనే ఉన్నాను. 
ఆఖరు సారిగా జె జైలు ముఖ ద్వారాన్నిదాటి లోపల (ప్రవేశిస్తూ, 
వారు నా ద్వారా దేశానికి 'అందజేసిన సందేశంలో కోరిన దేమిటో 
తెలునా? దేశవ్యాప్త పంగా ఖద్దరును నృద్ధిచేయమనీ, నిర్మాణ కార్యక్రమం 
బాగా కొనసాగించమనీని. "అంతేకాదు ఆ ఆదేశంలో తన్ను ఎవ్వరూ 
అనుసరించవద్దనీ ఉంది. అనగా వారి తర్వాత ఇంకొక రన్వరూ జైలుకు 
పోకుండా నిర్మాణాత్మక కార్య్యక్రమంలోనే నిమగ్నులవ్వాలన్నదే వారి 
ఆశయం అన్నమాట. దాన్లో ఆయన్ని అనుసరించి జై లుకు పోవాలి 
అన్న నా కోరిక విఫలం me అంతవరకూ అనేకసార్లు నేను 
ఆంగ్ల రాజ్యాంగ యంత్రాంగాన్ని ధిక్కరిస్తూ వచ్చినా, ఎందుచేతనో 
గాని ' పహాలకత కటంధ హా స్తం నాపై (పయోగింపబడలేదు. కాగా 
గాంధీగారి పరిస్టితి ఎల్లా సరిణమి స్తుందో గమనించాలనే ఉద్దేశంతో 
మాలో కొంతమందిమి' బై చే ఉండి స్‌ సోవాలనిన్నీ నిశ్చయించుకున్నాము. 
గాంధీగారిని 1022, మార్చి 18వ తేదీనాడు నిర్బంధించారు. 


విచారణా, నేరారోపణా 18 వ తేదీన జరిగాయి. శితకూడా వెనువెంటనే 
ఆనాడే విధింపబడింది. 


ఆంధ్రలో ఖద్దరు ఉద్యమం 
(ప(పథమంగా నిర్మాణ కార్యక్రమం జయ(పదంగా కొనసాగిన 
శే | 


గాంధీగారి విచారణ, నిర్భంధం 191 


కారణంగా పరిపాలకుల హృదయాలలో రేగిన కలకలమూ, (తివిధ 
బహిష్కరణ ఉద్యమం సాధించిన జయ పరంపరలూ కొ స్త గమ 
నిదాం౦. 
ఆంధ్రదేశం మొత్తంమీద అనేక ప్రాంతాలలో దేశీయ విద్యా 
లయాల్తూ వాదీ ఉత్ప త్రి త్రిహానరాలూ , పంచాయతి మ. స్టాపి౦ంప 
బడ్డాయన్న విషయం చదువరుల దృష్టికి యిదివరలోనే నీసుకువచ్చాను. 
భారతదేశం మొత్తంమీద ఇాదీఉద్యమం భారీఎ తున సాగించిన రాష్ట్రా9 
లలో ఆంధ్రరాష్ట్రానిదే ప ఆంధ్రదేశంలో అన్ని 
(ప్రాంతాలలోనూ వందలాది స్త్రీలు ఖద్దరు చీరెలలోనే కనబడేవారు. ఏ 
విధమయిన (ప్రోద్బలమూ. చరఖాసంఘ సహకారమూ లేకుండానే, 
తమతమ స్వంత బాధ్యత లె నే ఖాదీ కార్రర్నకమోస్నా కొననాగించిన 
నా అనుచరులే నాకు అనేకవిధాల గర్వకారణ మయ్యారు, జిల్లాల వారీగా 
అనేక (ప్రాంతాలలో ప్రాక్తీసు విషమించి ఉద్యమంలో జీన లాయ 
ర్ల ందరూ చాలావరకూ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర 
రాష్ట్రాలలోకం పె ఎంతో యెక్కువగా ఆంధ ననీకలు ఈ ఉద్య 
మంలో పాల్గొన్నారని వేరే చెప్పనక్కరలేదు. రాష్ట్ర్రం మొ_శ్రంమీద 
కాలేజీలనూ, ఇతర విద్యాలయాలనూ బహిష్కరించిన మార్లు లంతా 
కాంగెసు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కో అంటే కోటి మంది అన్న 
సామ్యంగా యువక వాలంటీర్ల కు ఎప్పుడూ కొదవలేదు. 

కౌం_గెసుకున్న నిధులా అతి స్వల్పం. ఉన్న నిధులతో దేశ 
వ్యాప్తంగా ఉద్యమం నడవడం వట్టిది, మహానడు స్తే మూన్నాళ్ళ పట్ర 
పగలు; అని కాంగెసే పరుల. పభుత్యంవానా అనుకుంటూ 
వచ్చారు. అట్ట పరిస్థితులలో కాం(గసు కమిటీవారినుంచి సహ కారమూ, 
చరఖా సంఘంనుంచి ధనమూ లేకపోయినా దేశవ్యా ప పంగా యో 
ఉద్యమం యిల్లా కొనసాగడం (ప్రభుత్యంవారినీ కాం(గెసు వ్యతిరి క్వ 
లనూకూడా ఆశ్చర్యసాగరంలో ముంచేసింది. 


అవతారపురుషు డనిపించిన గాంధీ 
గాంధీగారిక్కీ కాం(గెసుకూ ఏర్పడిన అవినాభావ సంబంధంతో 


102 నా జీవిత యాత్ర-2 


గాంధీ అంపే కాంగెన్సు, కాం్యగెస్సం'పే గాంధీ అన్న భావం పబ 
లింది. పరాయ్యిప్రభుత్వ పరిపాలనా విధాన తో బానిన జీవనం గడుపు 
తూన్న లక్షలాది జనానికి గాంధీగారి మాటన్నా, కాం[గెసువారి ఆదే 
మన్నా వేదవాక్కే. అయిపోయింది. సాక్షాత్తూ భగవంతుడే గాందీ 
రూపంతో తమ్ము ఉద్దరించడానికి అవ వతరించాడనే భావం (ప్రజలలో 
నాటకుంది. అంసపే అప్ప టో దేశం గాందీగారిలాంటి ఉ తమ నాయ 
కునికోసం ఎదురుచూసోంద్‌న్న మాట! ఆటువంటి కి ససమయంలో 
గాంధీగారు ముందుకొచ్చి నాయకత్వం వహించేనరికి, సర్యవసానాలత్రో 
నిమి త్రం లేకుండా అగ్నిగుండంలోనికి దూరడానికిగూడా దేశ 
వ్యా పంగా అక్షలావ జనం సంసిద్రులయ్యారు. 
దేశాన్ని ఉద్దరించడాని కి కంకణం కట్టుకున్న ఆనాటి నాయ 
కులు, ఏరుదాటి ముందుకు వేసిన అడుగు వెనక్కి తీసుకుని తిరోముఖం 
పట్టడా స కి వీల లేని విధంగా, తమ్ము దాటించిన తెప్పల నన్నింటినీ 
Se, కళాశాలలను విసర్జించి కాంగెసులో జేరి 
జైళ్ళకు వెళ్ళిన విద్యార్థులు, ఉద్యమాన్ని విడిచిపెట్టి తిరిగి కాలేజీలలో 
జేరడానికి గాన్ని గవర్న మెంటు నౌకరీలను ఆశ్చి.చడానికి గాని అణు 
మా(త్రవు సావకాళంకూడా వుండేదికాదు. వారి జీవితాలు తప్పనిసరిగా 
(పజాసేవకి అంకితం ఆఅయిపోయాయన్న మూట ! 


శాం(గను నాధిస్తూన్న విజయాలు (పభుత్యంవారి కన్ను 
కుట్టాయిం దానో నిర్మాణ కార్యక్రమ నాఫల్యాన్నికూడా వారు నదాంచ 
లేకపోయారు. 1 నిర్మాణ కార్యక్రమం కారణంగా దేశమంతా ఒరే (తాటి 
మీదకు వచ్చేసోందని నకనకలాడారు. (ప్రిన్స్‌ ఆఫ్‌ "వేల్స్‌ రాక నంద 
ర్భంలో శ కనబరచిన నిరననా, బహిష్కరణా అన్నవి మరప్ప 
రానివే కదా! అందువలన ఈ నిర్మాణ కార్యక్రమ విధానాన్ని ఒక పెద్ద 
వెన్నుపోటు పొడవాలని గాందీగారిని కారాగారానికి పంపించక పూర్వం 
నుంచీ పరిపాలకులు పీన పదకాలు వేస్తూనేవున్నారు, 


ర్యాలి పంచాయతీ కోర్టు 
తూర్చుగోదావరిజిలా సెం;టలు డెలా రాజోలు తాలూకాకు 
డా (౮ టె 


గాంధీగారి విచారము, నిర్భంధం 193 


వెందిన “ర్యాలి” గ్రామం యీ నిర్మాణ కార్య(కమ సాధనలో బాగా 
ఘుందంజవేసి ఆదర్శ పాయంగా తయారయింది. ఆ గ్రామంలో 
కాంగెసువారు ఏర్పాటుజేసిన సంచాయతీ కోర్టు న క్తి వంచన లేకుండా 
పనిచేస్తూ న్యాయ (సివిల్యు, రక్షణ (శ్రిమినలు) లకు సంబంధించిన 
ఫిర్యాదుల నన్నింటినీ న్యాయంగానూ, నిష్పాకికంగానూ విచారించడం 
జరుగుతూన్న కారణంగా. ఆ (గామంనుంచి ఒక్క కేసయినా యిటు 
మేజప్తీ)టు కోర్టుకుగాని, అటు ముననబు కోర్టుకుగాని వై లద 
(గ్రామంలోని పార్టీ విభేదాలూ, ప్రరతకరకహా. ఆంత! 
కేవలం నాల్లణాలు కోర్డు ఫీజు (కింద చెల్లి స్తే ఎన్ని వేల రూపాయల 
విలవగల లావాదేవీల యనా పంచాయితీవారు  పరిష్క_రించేవారు. (క్రిమి 
నలు కేసులూ అంతే. ఆ (గామంనుంచి ఒక్క ఫోల్‌సు కంప్ల యిం 
టయినా పె కిపోలేదు. అవసరాలకు కావలసిన ఖ ద్రరుబట్ట యావత్తూ 
(గామంలోనే ఉత్ప త్తి అయ్యేది. 

ఈ [గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని చుట్టుపట్ల (గామాలెన్నో 
యీ విధానాన్ని అనుకరించడం ఆరంభించాయి" దానో ఏదో ఓక 
విధంగా ఈ విధానాలకు స్వస్తి చెప్పించి తీరాలనే 'దృథనిశ్చయం 
(పభుత్వంవారికి కలిగింది, 

పాలకుల దమననితి 

ఆ (గామ పెద్దలనూ, నాయకులనూ ఏదో ఒక సాకుతో ఒక 
సా రెమిటి, రెండుసార్రేమిటి అవనరమని వారు అనుకున్నన్ని సార్లు 
నిర్బంధించి జై జై ళృపాలుజేసి (గ్రామంలో నాటుకుపోతూన్న ఆశయాలకు 
అంకుశ ప్ప పోలు పొడిచి మరీ వదిలారు. దీనినిబట్టి కాం గసువారి 
నిర్మాణ కార్యక్రమం (గామీణుల హృద యాంతరాళాలలో యెంత 
లోతుగా నాటుకుపోయిందో అర్హం అవుతుంది. అంతేకాదు. ఆ జిల్లా 
లోనూ, ఇతర ప్రాంతాలలోనూ, రాష్ట్రాలలో నూకూడా కాం(గెస్సును 
అణగ్యదొక్క_డానికి (ప్రభుత్వంవారు అవలంబించిన బీభత్స విధానమూ 
అర్ధం అవుతుంది. ఈ విధంగా కాం(గెసు నిర్మాణాత్మక విధానాన్ని 
అజగదొక్క_ గలిగిన (ప్రభుత్వంవారు తమ దృష్టిని హిందూ_మహామ్మ 
దీయ మతిని ఛేదించడానికి మళ్ళించారు. హిందూ మహమ్మదీయ 


rm... . 


194 నా జీవిత యాత్ర | 





సఖ్య సాధన కాం గసువారి ఆశయమూ, మూలనూతఘూ, పునారీ | 
అన్న సంగతి మన విరోధులు ఎరగంది కాదు గదా! 


4 
హిందూ-మహమ్మదీయ సాంఘిక సంబంధాలు 


బజవాడలో (విజయవాడలో) జరిగిన అఖిలభారత కాం(గను 

సమా వేశమూ * మహమ్మదాలీ, షౌకతొఆలీల కృషీ, 
మహమ్మదీయ స్వచ్చంద సేవకుల న్యా ఆ౦(ధ్రరాష్ట్రంలోనే గాక 
అనేక రాష్ట్రాలలో హిందూ-మహమ్మదీయ ఐకమత్య సౌధ నిర్మా 
రకానికి శంకుస్థాపన చేశాయి, డాక్టరు కిచులీనీ, ఆలీద్వయాన్నీ, “ఫత్వా 
ఖై దీలనూ విడుదలజే సే సర్యంతమూూ, రీడింగ్‌ (ప్రభువు (ప్రతిపాదించిన 
రాజీ సూచనలను పరిశీలించను అన్న గాంధీగారి తిరస్క్బృతితో 
స్వాతంత్ర్య సంపాదనార్గం దేశం యావత్తూ ఏ (ప్రకారంగా ముందంజ 
వేసోందో ఆంగ్లే తకు ఆశశింపతుంది.. 


భారత దేళం స్వాతం(త్యం నొధించడంకోసం అవలంబించిన 
అవాంనాత్మక విధానం తొలి భట్టాలలోనే సాధించిన విజయాలను 
ఏమాతం సౌమ్యదృప్టితో. చూసివుండినా, కోట్లాది భారత పజ 
స్వాత౦ం(త్యంకోనం ఎంతా తహతహలాడుతూందో (బిటిషువారికి 
అవగాహన అయివుండేది. కాని మన దురదృష్టవశాత్తూ (టిటిషువారు 
హిందూదేశంపట్ల అవలంనించిన రాజ్యతంత్రానికే సౌమ్యదృష్టి అనేది 
పూర్తిగా లోపించింది. లార్డ్‌ రీడింగ్‌ వంటి. వ్యకి కికూడా యీ దేశం 
పట్ల, , దేశీయులపట్ల న్యాయమైన దృష్టి లోపించిందనీ, కుతం(త్రాలతో నే 
అ ప్రతిపాదనలు ప్రతిపాదింపబడ్డాయనీ మాకు ఆకళింపయింది. 
దాస్‌, మోతిలాల్‌ గార్లు తాము గాందీగారికం"టె ఉన్నతస్థాయిలో నివారం 


క 


*1921 మౌర్చి_ వీ పిల్‌ నిర్మాణ కార్య(కమ విషయ మె (తివిధ 
బహీప్క్కా రాల మోద తీర్మానాలు వేసి, చ (పజల త్రో కాం|గాను 
కార్య (కమం జరిపించాలని ఈ సమౌ వేశం ఆదేశం. 


హిందూ-మహమ్మదీయ సాంఘిక సంబంధాలు 195 


అనే అహంభావంతో, ఆదిలోనే వారితో భెదాభి పాయం కలిగివున్నారు. 
నాగపూరు కాం(గసు*లో (పతిపాదింపబడిన అహింసాత్మక సహకార 
నిరాకరణోద్యమ తీర్మానం అత్యధికమైన మెజారిటీతో అమోదింపబడి, 
గాంధీగారి కార్యక్రమానికి (ప్రోత్సాహం లభించిన కారణంగా చిత్త 
రంజన్‌ దాసుగారు తప్పనిసరిగా దానికి తల ఒగ్గవలసి వచ్చింది. తన 
కుమారుడే గాందీగారి (పథమ కిష్యుడయిన కారణంగా, మోతీలాల్‌ 
నెహూగారుకూడా గాంధీగారి విధానాన్ని శిరసావహించవలసి వచ్చింది. 

అందువలన దాస్‌, మోతీలాల్‌ గారకు సహాకార నిరాకర 
ణోద్యమంపట్ల గాంధీగారికున్నంత విశ్వాసం లేదన్న విషయం విశదం 
అవుతూనేవుంది. గాంధీగారి “పిలుపును అనుసరించి, (ప్రా సు ఏర 
మించి ఉద్యమంలో చేరేనాటికి దాస్‌, మోతీలాల్‌ గారలు తమతమ 
రాష్ట్రాలలో చాలా ఉన్నతస్థాయిలో న్యాయవాదవృ త్తి సాగించేవారు. 
అటువంటి (ప్రముఖులే వృత్తులు విడిచి, ఉద్యమంలో చేరి జై ళ్ళకు 
వెళ్ళడానికి సిద్దమవడంచేత, వందలాది వారికి అనుచరులై నారు. గాంధీ 
గారి పిలుపును అనుసరించే ఉద్యమంలో చేరినవారై. నా వారి హృద 
 యాలలో గాందీగారి విధానాలపట్ల న ధర్శనం దేహంలాంటిది 
పీకుతూ వుండడంచేతనే వా రిరువురూకూడా గాందీగారి కార్య(క్రనుంలో 
పూరి విశ్వాసం ఉంచలేకపోయారు. 


లక్నో ఒప్పందం 

స్వాతంత్ర్య సమరదీక్షనూ, సహకారనిరాకరణ విధానాన్నీ అవలం 
వించక పూర్వం కౌంగెసు నాయకులుగా ఉండేవారి కందరికీ గవర్న 
మెంటువారు మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వడం అప్పుడు ఆచారంగా 
ఉండడంవల్ల , నూతనంగా కాం(గెసులో చేరినవారి దృష్టి, ఇటు ఆత్మా 
ర్పణతో కూడుకున్న అహింసాత్మక ఉద్యమవిధానం మీదనే కాక, 
అటు ఉద్యోగా న్వేషణమీద కూడా ఉండేదన్న విషయం మరువకూడదు. 
1916 లో లక్నో, కాం(గనులో ఆమోదింపబడిన కాంగెస్‌.ముస్టి ౦ లీగ్‌ 
ఒప్పందమనే హిందూ. మహమ్మదియ న. బీజం చేశరాజకీయ 


* 1920 లే జరిగినది, 


అచ నాగుల... తాలి 


196 నా జీవిత యాత్ర 


వాతావరణంలో అనుకోకుండా నాటుకుంది. లక్నో ఒప్పందం మహాత్మా 
గాంధీ, తిలక్‌ మహాశయుల దీవనలు అందుకుని, 1921.22 నంవత్స 
రాలనాటికి నత్సలితాలను సాధించింది. ఈ హిందూ . మహమ్మదీయ 
సామంన్యభీజాలు 1917 లో హెచ్‌. ఇమాంగారి అధ్యక్షతను పుంజు 
కున్నాయి, 1818 లో బొంబాయిలో జరిగిన స్పెషల్‌ కాం(గెసు వారి 
ఆమోదాన్ని కూడ కట్టుకున్నాయి. ఆ తర్వాతకూడా ఏపేటా జరుగుతూ 
వచ్చిన వివిధకాం(గెసు సభలలో ఆమోదాలమీద ఆమోదాలు ఆ “లక్నో 
పాక్ష్య"కు అందుతూనే వచ్చాయి. 

లక్నోపాక్త్‌ ఆధార౦గా ఉద్యోగాది హోదాలలో మెట్టుపై మెట్టు 
ఎక్కగలిగిన అనాటి ముస్తి ౦ నాయకులు అంతటితో ఆగక ఇంకా 
ఉన్నతస్థాయిలో ి రావాలసీ, ఇంకా ఎక్కువ ఫలితాలను సాధించాలనీ 
ఆందోళన సాగించారు. ఏపేటా తమ (ప్రయత్నాలను ఉద్దుంతం చేస్తూ, 
లక్నొపాక్స్‌ లో తాము సాధించింది అత్యల్బమనీ, ఇంకా యింకా తను 
హక్కులూ, హోదాలూ సెరగాలనీ వారు ఉత్తర హిందూస్థానం లో 
ఉర్దూ రచనలద్వారా (ప్రచారంచేసి ముస్తి ౦లను శెద్చకొట్టారు.. 

ఈ రచనల పరిణామమూ oe వగ గై రాలన్నీ “హిందూ. 
మహమ్మదీయ సంఘర్షణలు" అన్న శీరి రి కల క్రింద ములాన్‌ లో జరిగిన 
1922 నాటి హిందూ వృహమ్మదీయ సంఘర్షణలను గురించి వ్రాస్తూ. 
వివరించాను. (ప్రస్తు సుతం, యీ విషయాన్ని మనకూ, (పభుత్వం వారికీ 
మధ్య సాగుతున్న పోరాటంతో జతపరున్తున్నాను. రకాన్ని చవి 
చూస్తూ, ఉద్యోగాది హోదాలకోసం ఉద్దుతంగా ద్రచారం నెగించ 
గలిగిన యోధులు, గాంధ్‌గారి నిర్బంధంతో లక్నోపాక్త్‌ను పునఃపరిశీలన 
చేసి తీరాలని గట్టగా పట్టుపట్టారు. 


ముల్తాన్‌ సంఘర్షణ: నా దర్యాప్తు 


నిజానికి మొట్టమొదటి దై న ములాన్‌ సంఘర్షణ* మత ద్వెషం కౌర 
ణంగా గక ర re అప్పట్లో ఆ కషం దానికి అంటగట్టారు. 





శ గర2ల లో, 





హిందూ-మహమ్మదియ సాంఘిక సంబంధాలు 197 


_ కాంగెసు కార్యనిర్వాప హాక సభ్యులుగా వ్యవహరిస్తూన్న మవ అప్పట్లో 
ఆ ముల్తాన్‌ తిరుగుబాటు సంభవించిన వెనువెంటనే ములాన్‌ (పాంతం 
పర్యటించి, సంఘర్షణ కారణాలను పరిశీలింస స. ముఖ్యంగా 
నేను వర్కి౦గు కమీటీ మెంబరుగానేగాక “స్వరాజ్య” సత్రికా సంపాద 
కునిగా: కూడా, సంఘర్షణకు కారణాలను కుణ్లంగా పరిశీలించదలచాను. 
నిజానికి ములాన్‌ సంఘటనకూ, మతో(దేకాలకూ సంబంధమే లేదు. 
ములాన్‌లో పృరపాలకసంఘం అన్నది యేర్పడ్డ నాటినుంచీ, అక్కడ 
క స ప్రవ్యాతులూ, పలుకుబడీ ఉన్న “పరు కుటుంబం వారు పురపాలక 
అధ్యక్షస్థానానికి ఒక వ్యక్తిని సూచించడమూ, ఆ వ్య కే యేక్యగ్రీవంగా 
ఎన్నిక అవడమూ జరుగుతూ వచ్చింది కాని ఆ సంవత్సరం ఒక 
హిందూ కాంగెసువాదికి, పీరు కుటుంబీకులు నిర్ణయించిన మహమ్మ 
దీయునికీ మధ్య పోటీ జరగడమూ, అందు హిందూ కాంగుసు వాది 
నెగ్గడ మూ సంభవించడంతో “పీరు” కుటుంబీకులకు చాలా అవమానం 
జరిగిపోయిందనే కారణంగా అక్కడ ఆ నంఘర్షణ జరిగింది. 


చారీ చౌరా సంఘటన కారణంగా కాంగెసువారు తమ ఉద్య 
మాన్ని విరమించడమూ, దొరికిందే సందుగా యు ర్‌యు కంగా వ్యవ 
హరించిన లార్డ్‌ రీడింగ్‌ నేర్చరితనమూ కలిసి కాం(గెసులో చీలికలు 
కపికపకలు. దాస్‌, మోతీలాల్‌ (పభృతులు గాంధీగారినీ వారి సహా 
' కార నిరాకరణ విధానాన్నీ (తోసిపుచ్చి ఆస్థానంలో “కౌన్సిల్‌ (పవేశ 
పదకాన్ని” అమలుజర పాలనే నిశ్చయానికి 'వచ్చారు. 


చక వర్తులవారి వింత [ప్రవృత్తి 
నేనూ, చక్రవ ర్తుల రాజగోపాలాచారిగారూ కూడా వర్కింగు 
కమిటీ సభ్యులమే. అప్పుడే కలక తా జై లునుంచి విడుదల అయిన 
పండిత మదనమోహన మాలవ్యాగారూ, అబుల్‌ కలామ్‌ అజాద్‌ గారూ 
కూడా మాతోబాటు ములాన్‌లో సమావేశమయిన కార్యనిర్వాహక 


సభలో పాల్గొన్న వారే. ముల్తాన్‌ బాదితులకు వలయు సహాయం చేసి 
తీరాలనే నిశ్చయించుకున్నాం.. పదివేల rs బాధితులకు పంచి 


198 నా జీవిత యాత్ర 


పెట్టడానికిగాను మంజూరు చేశాం. అయితే రాజగోపాలాచారిగారు 
యేమయినా సరే సొమ్ము యివ్వనని బిగుసుకు కూర్చున్నారు. దాస్‌, 
మోతీలాల్‌ గార్హకు వ్యతిరేకంగా క్ష ఛేంజర్స్‌” (శాసన సభా బహి 
రే వాదులు) పార్టీకి నాయకునిగా రాజగోపాలాచారిగారిని నిలబెట్టి, 
వారికి యెంతో మద్దత్తు ఇచ్చాను. కాని నాకు రాజగోపాలాచారిగారి 
తోనూ, వారి పద్దతులకోనూ పరిచయం తక్కువ అవడాన్ని వారి వింత 
(పవృ త్తి నాకు అర్థంకాలేదు. బాధితులకు పంచిపెట్టడానికి యివ్వవల 


సిన ఆ శ. వెంటనే మాలవ్యాగారికి యివ్వకపోతే, 
ఆయనా, అబుల్‌కలాం అజాద్‌ గారూ “నో ఛేంజి” దృక్పథానికి మారా 
రని వారి అంచనా. నిర్బంధానికి పూర్వమూ, నిర్బంధానం కరమూ 
కూడా అజాద్‌ దాస్‌గారికి కావలసిన ముఖ్య స్నేహితుడే. అటువంటి 
పరిస్పితులల్‌' బాధితులకు పంచి పెట్టుటకు యివ్యవ అసిన పదివేలు యిన్వక 


పోతే, అజాద్‌ మౌ నో ఛేంజి” దృక్పథానికి ఎల్లా మారుతారని 
రాజగోపాలాచారిగారు వూహించారో నాకు అర్థం కాలేదు. కానీ నాటికీ 
నేటికీ కూడా బాధితులకు పంచిపెట్టాలనుకున్న డబ్బు, రాజగోపాలా 
చారిగారి చేతినుండి రానేలేదు. వొందూ ముస్టిమ్‌ విచక్షణ లేకుండా 


“బాధితుడు అప్పునా కౌదా అన్న దృష్టితోనే ఆ పదివేలూ సరణి పెట్ల 
దలచాం. కాని రాజగోపాలాచారిగారి కారణంగా యేమీ చెయ్యలేక 
పోయాం. ఏది ఏదయినా గాంధీగారిని నిర్బంధిం ఏన కొద్ది రోజులలోనే 
జరిగిన ముల్తాన్‌ విప్తవం మా కందరికీ కనువిస్పు అయింది. 

హిందూ మహమ్మదీయ మెత్రి మా ఆశయం అంటూ చాటుతూన్న 
కాంగెసు అధినేత మహాత్మాగాంధీ నిర్బంధం జరిగిన తక్షణం మీరు 
నిలబెట్టిన అభ్యర్థిని కాంగైసువారు ఎల్లా ఓడించారో చూచారా అంటూ 
“పరు కుటుంబీకులను రెచ్చకొట్లాలని ' “సానుభూతి సాకుతో కొంత 
ల స్వప్రయోజనపరులు (ప్రయత్నాలు సాగించారు. కొని పీరు 
కుటుంబంవారు అప్పట్లొ అపి పట్టించుకోకుండా ఆత్మనిగహంతో 
శాంతం వహించారు. ఆర్నెల్ల తర్వాత జిల్లాటోర్డు ఉపాధ్యక పదప్‌కి 


ఎన్నిక విషయంలో తిరిగి అదే. (ప్రకారంగా “పీరు అభ్యర్థి కాం(గెసువారి 


హిందూ-మహమ్మదియ సాంఘిక సంబంధాలు 199 


చేతిలో ఓడడం సంభవించే సరికి కథ అడ్డం తిరిగింది. దానో అను 
కోని విధంగా అగ్నిరాజుకుంది. కొద్ది రోజులలోనే కొంప లంటు 
కున్నాయి. తుగ్లక్‌ రోజులలో కూడా జరుగనట్టి యూర పరికామాలు 
జరిగిపోయాయి. ముల్తాన్‌లో కొట్లాటలు ఏిజృంధించాయి. 

ఈ సందర్భంలో నేను సేకరించిన వివరాలన్నీ వెరే శీర్షిక 
[కింద విపులంగా విశద పరుసాను. ఒక్క విషయం మాత్రం పరమ 
సత్యం. ముందుగా యోచించి వేసుకున్న పాను (పకారంగా పట్నం 
నలుమూలలా ఒకేసారి అగ్నిజ్వాలలు లేచాయి. కుటదాఠలు ముందుగా 
పాను వేసుకున్నారన్నది మాతం ఖాయం. ఏమయితేనేం 1922 లో 
గొందీగారి నిర్పంధానంతరం వారి యోచనతో (ప్రార ంభింసబడ్ల దాందూ. 
మహమ్మదీయ ఐకమత్య సాధనికి మా(తం గొడ్డలి పెళ్తు అయింది. 

లక్నోఫాక్స్‌ జరిగిన తేదీనుండీ జాతీయ దృక్పథం రొజబాటను 
వదలి గల్ళీల ద్వారా ఉద్యోగాది అన్వేషణా విధానాలలో సడిపోయింది. 
గాంధీగారు నిర్భంధింపబడేవర కూ, లక్నోపాక్స్‌ పునఃపరిశీలన చెయ్యాలి 
అనే ఆందోళన పుట్టడానికే అవకాశం కలుగలేదు. సందు దొరికే సరికి 
(పభుత్వాధికారంలోనూ, పదవులలోనూ ఉద్యోగాలలో నూ ఉన్న పెద్దలే 
అనేక విధాల [పోదులం యిచి, లకోోపఫౌక్‌లో మారులు వచి 
తీరాలి, వ న... గ. భుక్తం ప 
కాశాలు లభించాలి అనే నినాదాలూ, కోర్కెలూ వగైరా లేవనె తారు. 
అవి హద్దులుమీరి ఉద్దుతంగా విజృంభించాయి. 

గాంధీగారి నిర్బంధంతోనూ వారికి విధింపబడ్డ ఆరు సంవత్స 
రాల కారాగార కిక్షకారణంగానూ, దాస్‌, మోతీలాల్‌, గాందీజీల మధ్య 
ఉత్పన్నం అయిన భేదాభీ(॥ పాయాలతోనూ కాం(గెసుకు దుర్ది నాలు 
ఆరంభం అయ్యాయని ఒప్పుకోక తప్పదు. అప్పట్లోనే ee 
మెల్కా౦చి ముందు జాగ తలు తీసుకోవలసింది. శాంక్షన్‌ అయిన 
పదివేలూ కూడా ఎలాగయినా బాధితులకు ఆందబేసి' ఉండవలసింది, 
కాని రాజగోపాలాచారిగారు అజాద్‌ ను తమ పక్షానికి (తిప్పుకో డానికి 
యిదే అదను అని భావించి చేసిన కాలయాపన కారణంగా నిమిషాల 


200 నా జీవిత యాత్ర 





మీద కొంపలు అంటుకుంటాయన్న నంగతే మాకు స్ఫురించక పోవడం 


దురదృష్టం. అప్పటికీ కొందరు మిత్రులు రాబోవు విపరీత పరిణామాల | 
విషయం హెచ్చరికలు చేశారు. . 


FF 

కకష 

ధన్య రాతర లోన్‌... 

లాల కంల లకర నరాలలో యనే. 


మోతీలాల్‌ రాజాజీగార్హు కలసి సమిష్టిగా హిందూ. మహమ్మ 
దీయ సఖ్యసాధనకు పాటు పడడానికి బదులు, వారిలో వారు “నో 
ఛేంజ్‌” “పో ఛేంజ్‌” విధానాల పేరిట వివాదాలలోపడ్కి తమ తమ 
పార్టీల అభివృద్దుల కోను పాటుపడ్డారుగాని సత్వర చర్యలు తీసు 
కోకుండా * అ త్తగారి మీదకోపం కొద్దీ కూతుర్ని కుంపట్లో కూచో పెట్టం" 
దన్న సామెతగా, ములాన్‌ బాధితులను సమయానికి ఆదుకోడానికీ 
బదులు, మంజూరై న పదివేల విరాళాన్నీ (తొక్కి పెట్టి, ఉద్యమాని కే 
తీరని అపకారం చేశారు. పార్టీల బలాబలాలు వృద్దిచేసుకునే ఉదైెశం 
తోనే దెశవ్యా ప్ప పంగా ప్రచారంచేసి తమ తమ అధీ ప్రాయాల “కను 
గుణంగా లోకుల్ని మార్చాలనే తాపత్రయంతో భారత దేశపు టన్ని 
మూలలకూ వెళ్ళి దాస్‌, మోతీలాల్‌ గార్లు (ప్రచారాలు సాగించారు. 


జ క dau 
PY TET నో? పల్లాల Rare nll Pt: iad 


a Ceri PITH IAF! 
నన ప TENS ను 


షహజాన్‌పూర్‌ సంఘటన 

ములాన్‌ సంఘటనల అనంతరం, పం(డెండుమానాల తర్వాత 
షహజాన్‌ ఉదంతం జరిగింది ఈ రెండు ఉదంతాల మధ్యకాలం 
అంతా, “నో ఛేంజ్‌’, “పో ఛెంజ్‌” పార్టీల స్వంత (ప్రచారాలకోనే 
వ్యథా అయిపోయింది. గాంధీగారు జె జై లుకువెళ్ళిన కార భరీగ్యా: కార్‌ ౪ 
నిర్వాహక వర్షీయులలో ఉత్పన్నమయిన పరిస్థితులు ఇలా పరిణ 
మించాయి. అనుకున్న (ప్రకారం దాధితుల కా సహాయం చేయలేక 
పోయాము. నిజానికి యీ కారణంగా కార్యనిర్వాహక వర్షంనుండి 
తప్పుకోవాలని తలచాను. కాని, రాజగోపాలాచారిగారు తాము చేస్తూన్న 
తప్పును (గహించగలుగుతార సీ, ధనాన్ని ' యిచ్చి తీ రారసీ, తిరిగ 
మన కాంగ్రసు మర్యాద కాపాడగలుగుతామనీ తలుస్తూ కార్యనిర్వా 
హక వర్గంలో ఉండిపోయాను. వీలయినప్పుడల్లా we హంతు. 
గారిని హెచ్చరిస్తూ ఎన్ని తంటాలుపడ్డా రాజాజీగారి కుందేటికి మూడే 


arm wt] 


నారాజా నానా క తతత. cama ee 


ree] Lae saute ae che Ten దున rant R no rs Tt Tome = 


హిందూ-మహమ్మటియ సాంఘిక సంబంథాలు 201 


కాళ్ళవడాన్ని, వారి పట్టు భల్లూకప్పు పట్టయిపోయింది. ఆ నంగతి 
పూర్తిగా నిర్దార ణయ్యేనాటికి షహజాన్‌ పూర్‌ సంఘటనకూడా జరిగే 
సి మాతని? 

వరతన. నను స్యయంగా బయల రి వెళ్ళి అక్కడ జరిగిన 
ఉదంతాన్ని గురించి వివరాలు సేకరించాను. ఇదీ ములాన్‌ సంఘట 
నంత ఉద్దుంతమయిన దే, ములాన్‌ -షహజాన్‌ పూర్‌ సంఘటనల మధ్య 
కాలం పండైండు మాసాలున్నా, మా కౌం(గెసు పెద్దలూ నాయకులూ 
ఏ విధంగానూ కలుగ జేనుకోకుండా చూపిన అలనత కారణంగానే 
షహజాన్‌ పూర్‌ సంఘటన జరిగిందని ఆ _పాంతంలో వుంటూవున్న 
కాం(గెసువారేగాక్క ఏ పార్టీకీ చెందని పెద్దలుకూడా అభిప్రాయం వ్య క్ర 
పరిచారు. ఆ పం(డెండు మాసాలలోనూ పొందూ_ మహమ్మదీయ 
స్పర్హల విషయంలో కాం(గసువారు పట్టించుకోని కారణంగా, లక్నో 
పాక్ట్‌లో మహమ్మదీయులకు తీరని అన్యాయమే జరిగిపోయిందనే 
ప్రచారం బాగా బలపడిపోయి, ఆ లక్నో ప్యాక్స్‌ను తిరగదోసి ముసి ౦ 
లకు ఇంకా ఇతోధికంగా ఉపకరించే విధానంగా ఆ పాక్‌ను మార్చా 
లనే నినాదం బలాన్ని చేకూర్చుకుంది. అంతేకాదు. వృ శ్రి వ్యాపా 
రాలన్నీ హిందువుల చేతులలో ఉండడాన్నే, మహమ్మదీయులలో నీద 
రికం తాండవ మాడుతోందనే (పచారం సాగింది. నా విచారణ సారాం 
శంగా షహడాన్‌ పూర్‌ సంఘటన ఆర్థిక మైన ఇబ్బందులవల్లా, అదిక 
ధరలవల్లా జరిగిందని రుజువయింది. ఈ ఆర్థికప్పు టిబ్బందులకూ, ధరల 
'పరుగుదలకూ మూలకారణం హిందూ వ్యాపారస్టుల దేనన్న నినాదం 
బలపడింది, ఇట్టి విధంగా హిందూ-మహమ్మదీయ సాంఘిక సంబం 
ధాలు క్రిష్టపరిస్టితులకు లోనయ్యాయి. 

గాంధదీగారిని నిర్బంధించేవర కూ అహాంసాత్మ క్ర విధానాను 
గుణంగానే వ్యవహరించిన ఖిలాఫత్‌ వాలంటీర్లూ, మహమ్మదీయ 
స్వభృంద సేవకులూ షహజాన్‌ పూరు సంఘటన నాటికి నూతన పంధా 
(తొక్కి, (కొత్త తీరున వ్యవహరించడానికి నిశ్చయించుకున్నారన్న 

T14 


202 నా జీవిత యాత్ర 


మాట! (ప్రథ్యాత హిందూ కాం(గసు నాయకులవద్దా, (గామంలోని ఇతర 
'పెద్దలవద్ధా న్‌ు స్వయంగా సెకరించిన సాక్ష్యంలో, మహమ్మదీయ 
స్వచ్చంద "సినక దళాలు పనిచే చెస్తూన్న తీరును గురించి విపులంగా 


సమాచారాన్ని సేకరించాను. క శతినామూ, కరసామూలాంటి పొంసా 


త్మ్కరఠ పద్దతులలో మహమ్మదీయ వాలంటీర్ల కు శిక్షణ గర సబడుతోందనీ, | 


పెకి కోం(గెను శాంతి దళ చిహ్నాన్ని “ధరించినా, ఆంత రంగికంగా 
హింసాత్మక విభానాలలో తర్చీదు పొందుతున్నారనీ తెలిసింది, 

1941.42 సంవత్సరాలలో జిన్నాగారూ, ముస్తి ంనీగువారూ 
కనబరిచిన వింత ధోరణి అర్థం చేసుకోవాలం"పె, మనం వెనుకటి 
చరిత పుటలు తిరుగ వేసి, లక్నో పాక్స్‌ దగ్గరనుంచీ జరిగిన సంఘ 
టల నన్నింటినీ నెమరు వేసుకోవాలి. తః రోజులలో నా జీవితమంతా 
నేను కాంగ్రెసు సేవలోనే వినియోగించాను. అందువలననే వారికీ 
మనకీ ఉన్న అభ్మిపాయ భేదాలు ఎల్లా దూరతీరోలకు జేరుకున్నాయో, 
ఏ పిధంగా వారికీ మనకీ మధ్య ఉన్న (ప్రవాహం వి స్పరించిందో, (తోసి 
రాజే అయినా ఆటకట్టని విధంగా పరిస్థితులు మార్పుచెంది విగునుకు 
పోయాయో అర్హం హత ఇట్టి కష ష్ష పరిస్థితులు ఉత్పన్నం అవడానికి 
తోడుసడిన మూలకారణాలూ, “పేరుకుని బై 'టపడ్డానికి వాడబడ్డ చికిత్సా 
విధానమూ ముందు తరాల వారికయినా సరిగా అవగాహన కావడానికి 
గాను, జరిగిన చార్మిత్రక సంఘటనలు వివరంగా వివరింపబడాలి గదా! 

భావి భద్రతకోసమూ, దేశ సౌభాగ్యంకోసమూ, అవలంబింస 
తగ్గ రాజ్యాంగ విధానం విషయమై అనుసరించవలసిన పద్దతులను 
గురించీ ఆఖరునారిగా ఆ కాం(గసు అ ఉద్టవేశతను అడిగే యత్నంలో 
ఆనాడు నేనున్నాను. మత సామరస్యం కొరవడిన కారణంగా ఉత్పన్న 
మయిన పరిస్టితులను గురించి విపులీకరించిన సందర్భంలో ఈ నా తుది 
నిర్ణయాన్ని గురించి విశద పరచాను. 

ఎక్కడ యే [పాంతంలో సాంఘిక సంఘర్షణ జరిగినా వెను 
వెంటనే ఆ (ప్రాంతానికి వెళ్ళి దర్యాప్తు సాగించి అక్కడ ఉన్న పరి 
స్థితులను అవగాహన చేసుకో వడమన్నది కేవలం కౌంగెసు క్షార 


న కోయల దన నా ద ర రాల క 


హిందూ-మహమ్మదియ సాంఘిక సంబం భా లు 203 


నిర్వాహక సంఘ సభ్యునిగా మాత్రమే కాదనీ, న పత్రికా 
సంపాదకునిగా కూడా నా విధిని నిర్వహించాలనే అభిలాషే నన్నల్లా 
లాక్కు పోయేనని లోగడ మనవిచేసి వున్నాను. 1922 ఆరంభంలో 
ములాన్‌ సంఘర్షణ, తర్వాత షహాజాన్‌ పూర్‌ సంఘర్షణ చరిత్రాత్మకం 
అయ్యాయి. 
అఖిల పక్ష సమావేశం 

అటువంటి విప ప్ర వాత్మక దినాలలోనే, ఆ 1922 లోనే సర్‌ 
శంకరన్‌ నాయరుగారి అధ్యక్షత (కింద బొంబాయిలో అఖిల సక్ష రాజ 
కీయ మహాసభ జరిగింది, ఒకప్పుడు సర్‌ శంకరన్‌ నాయరు కాంగెను 
అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన వ్య ౩. ఆయన రాజకీయ విధానానికి 
ఆయనేసాటి. రీడింగ్‌, (పభుపు (ప్రతిపాదించిన రాజీ సూచనలను సరి 
కీలించగల వ్యక్తి సర్‌ శంకరన్‌ నాయరేనని, శొంకరన్‌నాయర్‌ లాంటి 
రాజకీయ వే శే ఆ (పతిపాదనలకు నరియయిన నిర్వచనమూ, స్థానమూ 
ఇవ్యగలడనే "తలంపుతో మాలవ్యాజీ వారిని అధ్యక్ష స్థానంలో నిలిపి 
ఆ బొంబాయి సమావేశానికి (ప్రత్యేకత కలిగించారు. 

నిజంగా ఆయన హృదయాంతరాళంలో శంకరన్‌ నాయర్‌ వల 
కార్యనాధనం అవుతుందనే నమ్మిక ఉంది. కాని గాంధీ విధానాలకు 
శంకరన్‌ నాయరు [ప్రబల వదాకు అన్నమాట మాలవ్యాగారు విస్మరించి 
ఉండవచ్చును. గాంధీగారి విధానాలనీ, కౌంటగెసు చర్యలనూ ఖండించి, 
(బ్రిటిమవారియందు తనకున్న గౌరవాభిమానాలనూ, విశాసాన్నీ రుజువు 
పరచుకోవచ్చుననే ఆలోచనకో శంకరన్‌నాయరు ఆ అధ్యక్ష స్థానానికి 
అంగీకరించాడు. ఆ సమావేశంలో గాందిగారూ ఉపన్యసించారు. 


అధ్యకుని "వాకౌట్‌? 
సర్‌ శంకరన్‌ నాయరు ఉపన్యసిన్తూ, ఉసన్యాసం మధ్యలో ఉ(దేక 
పూరితుడయి తన అధ్యక్ష స్థానం విడిచి, నిరసన సూచకంగా నభా 
మండపాన్ని వదలి, ఆదార విరుద్దంగా బై_టకు వెళ్ళిపోయాడు. ఆ 
ఆవేశంలో తన టోపీని అక్కడ వదలి, ఇంకొకరి టోపీని నె త్తిన 
"పెట్టుకుని బై టకు నడిచాడు, 


204 నా జీవిత యాత్ర 


బొంబాయి పట్టణవాసీ, పెరున్న బారిష్టరూ అయిన జోన 
బాప్పిష్టాగారు వారి వెనుకాలే గట్టిగా కేకవేస్తూ, ee 
మీతలను ఇక్కడవదలి, నాతలను మీ భుజాలమీద ఎక్కి.౦చుకున్నా” 
రని అరిచారు. శంకరన్‌నాయరు గేటుదాపేలోపలే ఆయన్ని పట్టుకుని, 
స సతతం శాస సట్టుకుపోతున్నావయ్యా” అంటూ హెచ్చ 
రించి తన టోపీని తాను తెచ్చుకున్నారు. 

ఈ (ప్రకారంగా నడచిన యీ కాన్ఫరెన్స్‌లో చెప్పుకోదగ్గ 
విషయాలేవీ సాధింపబడలేదు. తర్వాత సర్‌ శంకరన్‌ నాయరు 
“Gandhi 206 Anarchy” అన్న ఒక ప్వస్టకం (వాకాడు. 
ఈ దేశానికి కావలసిన రాజకీయ స్వాత౦త%్యం విషయంలో ఆయన 
కున్న అభ్మిపాయం అది. 

ఈ సంఘటనలన్నీ 1922 మార్చి 19 వ తేదీనాడు జరిగిన 
గాంధీగారి నిర్బంధానికి ముందే సంభవించి వుండడాన్ని, వై (సాయి 
గారికీ ఆయన కౌన్సిల్‌ వారికీ బలం చేకూరింది. ఆర్‌ కంలో యీ 
విషయాలపై వచ్చిన విమర్శనలూ, నిరసనలూ-అవి యేమూలనుంచి, 
ఎవరివద్దనుంచి నచ్చిన వయినా.గాంధీగారు. పట్టించుకోలేదు. పైగా 
అహమ్మదాబాదు "నె సెషన్సు కోర్టులో ఆయన ఇచ్చిన dere 
on the Mount’ వంటి ాజ్మూలంతో ఆయన కీ ర్తి నలుదిశలా 
దేదీప్యమానంగా వ్యాసించింది, 
ర్‌ 
గుంటూరు జాల పన్నుల నిరాకరణ 
1922 వ సంవత్సరం చరిత్రాత్మక మయినదని చెప్పక తప్పదు, 

అది మనవారి కందరికీ చాలా ముఖ్యమయిన సంవత్సరం, 
నాగపూరు కాం(గెసులో * ఆ౦ధ రాష్ట్ర కాంగెసు కమిటీని (ప్రత్యే 
కంగా గు ర్రించారు. అప్పటికే చాలాకాలం (కిందట ఆంధ్రరాష్ట్ర 
* 1920 లో శ త క 


గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణ 205 
ఉద్యమం దేశభక్త కొండ వెంకటప్పయ్య సంతులుగారూ, గొల్లపూడి 
సీతారామళాస్రిగారూ స్థాపించారు. వా రుభయులూ కలిసి 1922లో 
గుంటూరులో పన్నుల నిరాకరణ ఉద్యమం [ప్రారంభించడంతో కాం(గెసు 
ఉద్యమం నూతన సాయిని అందుకుంది. వెంకటప్పయ్య పంతులగారు 
మంచి కీర్తి కెక్కిన హైకోర్టు న్యాయవాదిగా గుంటూరులో (ప్రాక్టీను 
చేస్తూ క య. వ్రజ En "చేద్దామనే సదుదైశంతో, గాంధీగారి సత్యా 
(గహోద్యమానికి ఎంతో ముందుగానే ప్రాక్తీస న్స విరమించుకున్న పెద్దలు 
వారు. వెనుకటి రోజులలో ఆ పాతకాలపు లెజి స్పేటివు కౌన్సిల్‌లో సభ్యు 
లుగా కూడా పనిచేశారు. 
గాంధీగారి కౌంగెసు ఉద్యమ (పారంభ దినాలలో నేనూ, 
వెంకటప్పయ్య పంతులుగారూ బెజవాడనుంచి గుంటూరు వరకూ కలసి 
రైల్లో (ప్రయాణం చేయడం సంభవించింది. ఆ అవకాశాన్ని పురన్క 
రించుకుని వారిని కౌన్సిల్‌ నభ్యత్వానికి రాజీ యివ్వవలసినదని కోరాను. 
వారు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. నేను చాలా దూరం చెప్పాను. 
1921 లోనూ, దరిమిలానూ కూడా వృత్తులను విరమించి ర 
దేరిన న్యాయవాదులను గురించీ ఉద్యమ (పాశస్యాన్ని గురించీ, ఎంతో 
వివరంగా చెప్పాను. నా (పోద్బలం వల్ల ఆయన మనస్సు మార్చుకుని 
గాంధిగారి ఉద్యమంలో జేరడ మే గాకుండా ఆయనకు ఎంతో సన్ని 
హిత శిష్యులయ్యారు. అంతేకాదు. కాం్యగెను కార్యనిర్వాహాకవర్ల 
సభ్యులుగా ఎన్నికయిన (పథమ ఆంధ సభ్యుడు ఆయనే. ఆంధ్రరాష్ట్ర 
కౌం(గెసు కమిటీ అధ్యక్షస్థానం కూడా మొదటిసారి ఆయన్నే వరించింది. 


ఉద్యమ నాయకులు 
గొల్లపూడి సీతారామశాస్ర్రీగారు కూడా గుంటూరులో మంచి 
పలుకుబడీ, 'ప్రాక్షీనూ ఉన్న " "హాక్స్‌ కోర్డు న్యాయవాది. ఆయనా, నేనూ 
కలపి కొన్ని జమీందారీ లావాదేవీలలో ఆ జిల్లాలోని సబార్డినేట్‌ కోర్డు 
లలో పని చేశాము, వృత్తి తిలో ఆయన చాలా స. ఆంధ రాష్ట్ర 
కౌంగెసు సంఘం ఏర్పడిన నాటినుంచీ ఆయనే డానికి (ప్రముఖ కార్య 
దర్శి. గాంధీగారి “పిలుపును మన్నించి, ఆయనా న్యాయవాదవృ తిని 


206 నా జీవిత యాత్ర 


విరమించినవారే. ఆయన వేలాది జనులముందు నిలబడి ఉపన్యసిస్తూన్న 
సమయంలో, వరుమానాలూ, ఖర్చులూ, ఆర్థిక అవసరాలు మున్నగు 
విషయాల (ప్రన క్రి వ స్తే కాగితాలతోటీ, కలాలతోటీ నిమి త్రం లేకుం 
డానే పెద్ద పెద్ద ఆర్జిక వే త్రలను మించి మాట్లాడ గలశ క ఆయన 
కుంది. Sg వెంకటప్పయ్య సంతులుగారూ కలసి డేశస్వాతం శ్రా 
నికి అవసరమయిన యే త్యాగానికయినా సంసిద్దు లయ్యారు. 


గాంధీగారూ, సర్దార్‌ వల్లభాయ్‌ పు ల బార్దోలీలోనే 
పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించా లని నిశ్చయించుకున్న సంద 
ర్భంలో సీతారామళాస్త్రిగారూ, వెంకటప్పయ్య పంతులుగారూ కలిసి అట్టి 
సన్నుల నిరాకరణ గుంటూరులోనే గాక, ఆ ఎ(ధ్రరాష్ట్రపు టన్ని జిల్లాల 
లోనూ ఆరంభించడానికి కుతూహలం చూపించారు. కాని వారి ఉళ్సా 
హంలో, అటువంటి ఉద్యమాన్ని అణగ దోక్క_డానికి (ప్రభుత్వం తీసు. 
కునే తీవ్ర చర్యలకు కృషీవలు అందరూ తట్టుకుని నిలబడగలరా అన్న 
విషయాన్ని బాగుగా ఆలోచించి ఉండి తీరిడలు పన్నుల నిరాకరణ 
ఉద్వమపు పర్యవసానాలన్సీ క్షుణంగా ఎరిగివున్న మహాత్నుడుమా[తం, 
కన శకిసీ ae ye క ల. వ 
లోనికి దిగవద్దని హెచ్చరిస్తూ, (పజలలో ఉండే విశ్వాసాన్నీ శ_కినీకూడా 
గమనించవలసిందని ఆదేశించారు. 


'పెదనందిపాడులో మిలిటరీ మార్చ్‌ 

అప్పట్ల్‌ నేనూ కార్యనిర్వాహక వర్ష సభ్యుడనే అయి ఉన్నా 
నాతోకూడా సం(ప్రతించకుండాా వా రుభయులూ ఉద్యమాన్ని (పారం 
భించారు. ఇట్టి పరిస్టితులలో ఆరంభమయిన ఉద్యమం విద్యుత్‌ వేగంతో 
జిల్లా ose (పాకిపోయింది. ఉన్నవ లక్ష్మీనారాయణగారు పల్నాడు 
(ప్రాంతపు ఆటవికళాఖ పన్నుల నిరాకరణ ఉద్యమంగా తమ స్వంత పర్య 
వేక్షణ కంద (పారంభించారు. ౩ తులందరూ ఈ పన్నుల నిరాకరణ 
ఉద్యమానికి శతవిధాల స్వాగతం చెప్పారు. స్వరాజ్యం వచ్చేసోంది, 
సన్నులు చెల్లి ంచకుండానే హాయిగా మనం జీవించగలం అనే వా రూపొం 
చారు. రివెన్యూ అధికారులు (ప్రజల వద్దనుంచి, రైతుల వద్దనుంచీ 


గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణ 207 


ఏవిధమైన పన్నులూ వసూలు చేయలేని స్తితికి వచ్చేసరికి పరిస్థితులు 
విషమించాయి. గుంటూరు నాయకులంతా 'బాసట్ల తాలూకా పెదనంది 
పాడు ఫిర్కాకు చెందిన సుమారు నూరు (గ్రామాలలో ఈ పన్నుల 
నిరాకరణ ఉద్యమాన్ని ముమ్మరంగా సాగించే కృషిలో నిమగ్ను 
లయ్యారు. గుంటూరు జిల్లాలోని అనేక (గ్రామాలకు చెందిన (గామో 
ద్యోగులందరూ (మునసబు, కరణం, వెట్టవాష్ళ వగ గరా) రాజీనామా 
లిచ్చి ఈ ఉద్యమంతో సహకరించారు. ఉద్యమం ఘనవిజయం సాధిం 
చింది. రివెన్యూ డివార్డు మెంటు ఉద్యోగుల జీతాలకు సరిసడినంత 
ధనం కూడా పన్నుల రూపంగా వసూలు కాలేదు. కలక్షరుగారి 
(ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. 

ఇప్పుడు * (పభుత్వం వారికి సలహాదారుగా పనిచేస్తూన్న రూథర్‌ 
ఫర్డ్‌ అప్పుడు స్పెషల్‌ డ్యూటీమీద, సన్నుల వసూలు నిమి త్తం ఆ 
జిల్లాకు (ప్రత్యేకంగా పోస్టు అయ్యాడు. ఆయన చాలా పతిభానంతుడే. 
కరం, పన్నుల వసూళ్ళ విషయంలో ఆయన చాకచక్యం అంతా 
బూడిదలో పోసిన పన్నీరులా నిరుపయోగమముంది, ఆయన ఒక 
పెద్ద 'మెషన్‌ గన్‌ తీసుకువచ్చి "పెదనందిపాడు మ. మధ్యగా నో సాసిం 
జ్‌ పన్నులు యివ్వకపో తే ఆ (పాంతం అంతా భస్మిసటలం తప్త 
తుందనే భీతికొద్దీ ప్రజలు పన్నులు యిస్తారని ఆయన భావించాడు. 
(సభుత్వం వారి థ్‌ క్రీ సామర్థ్యాలను (ప్రజలు (గహించగలరనే దృష్టితో, 
మిలటరీని పిలిపించి ఆ గ్రామాలలో మార్చి చేయిందాడు. ఎరెస్టు, 
లారీ ఛార్తిలూ విరివిగా జరిపించి, ఆ రీతిగా (పజాహాంన సాగించాడు. 

టామిలకి మిరప పళ్ళ విందు 

రాబోవు విషమ పరిణామాలను ఊహించి, (ప్రభుత్వంవారు 
పెట్ట్లదొయ్యే బాధలను (ప్రజలు తట్టుక కోలేరేమోననే భావనతో, పరిస్థితు 
లను పరిశీలించి, రిపోర్టు చేయవలసినదిగా కోరుతూ (ప్రదేశ కాంగెసు 
కమిటీవారు ఒక ఉససం ఘాన్ని నియమించారు. ఆ ఉపనంఘ సభ్యునిగా 
నేను, కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు, దాట్ల నారాయణరాజు గార్ల తో 


వూ. 





= a వ శరమ! 





ల] 


#194041 


208 నా జీవిత యాత్ర 


కలసి జిలా అంతా పర్యటించి ఉద్యమం సాగించడం విషయమై మా 
అభిప్రాయాన్ని వెల్లడించాము. 

(ప్రభుత్వపు ఒత్తిడితో [ప్రజలలో నై తిక పతనం ఆరంభం 
అయింది. మిలటరీవారు (ప్రజలను పలువిధ హింసా కాండలకు లోను 
జేశారు అని (వాస్తూ మన (ప్రాంతం గురించి మన మిర్చి పంట 
గురించి, మా జీవితంలో మొట్టమొదటిసారిగా జూచిన “టామీలో వింత 
(సవర్తన గురించికూడా (వాయకుండా ఉండలేకపోయాము. అధికా 
రులుగా వచ్చిన ఆంగ్లేయులకు మిరప సండ్లన్నవి మామూలుగా తినే 
పండ్లు కానన్న సంగతి కూడా తెలియదు. ఒకసారి వారంతా ఒక 
పండిన మిరపచేలోపడి, మనోహరంగా ఎరగా పండిన ఆ మిరప 
పండ ను తినాలనే ఆతురతకొద్ది, ఒకచేలోపడి చేతుల నిండుగా మిరవ 
పళ్ళను కోసుకుని గబగబా నోళ్ళల్లో [కుక్కుకున్నారు. కొద్ది క్షణాల 
లోనే నాలుకలు పీక్కుంటూ బాధా నివారణార్హం మురీకీ గుంటల 
లోని నీళ్లని కూడా (తాగడానికి సిద్ధపడ్డారు. య ముక్కూ 
మొహమూ ఎరుగని (బిటిమ సోల్దర్ల “చేతులలో మన దేశీయుల మందీ, 
మర్యాదలు ఎల్లా నిలవగలుగుతాయ? ఈ సందర్భంలో మిలటరీవారు, 
పోలీసువారు చేసిన దుండగాలు వివరంగా వర్డి ౦చడం అనవసరం. కర్త 
కుల స్తితి అధోగతి పాలయిందన్న ఒక్క_ముక్క. చాలు. వారు యీ 
పరిస్తితిని తట్టుకో లకపోయారు. 


విరమణకు మా సలహా 

ఉద్యమం ఒక్క వంద (గామాలలోనే (ప్రారంభింపబడ్డా జిల్లా 
మొత్తం అంతా సానుభూతితో పెద్ద యెత్తున హర్తాల్‌ ఆరంభం 
అయింది. నాలుగు మాసాలు తక జిల్లా మొ త్రంమీద నాలుగు 
అం పన్నుల రూపంగా కమా. కాలేదు. "ఉద్యమం ఇంకా 
గి సే ప్రజలు ఈ పరిస్థితులకు తట్టుకోవడం దుస్సహం అవుతుందనే 
Bn బిల్లా అంతా పర్యటించిన నేనూ, నాగేశ్వరరావు పంతులు 

గారూ కూడా ఉద్యమాన్ని విరమించడ మే మంచిదని సూచించాము. 


గుంటూరు జలాలతో పన్నుల నిరాకరణ 209 


కి ష సమయంలో గుంటూరులో _ప్రారంభింపబడిన యీ సన్నుల 
నిరాకరణ ఉద్యమం గాంధీగారి అభిప్రాయానికి భిన్నంగా ఆరంధింప 
బడ్డది అంటూ డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిచే (వాయ 
a డే తరం ఒకటి “జన్మభూమి” ప్మతిక (ప్రచురించింది. దరిమిలా 
ర్‌! క అయిన థామస్‌ రూథర్‌ ఫర్డ్‌ యీ “జన్మభూమి (ప్రతు 
లను విరివిగా కొని, జిల్లా కేంద స్థానాలలో పెక్కు_చోట్ల తానే 
స్వయంగా ఆ కాపీలను పంచి పెట్టడం ఆరంభించాడు. 


ఈ పరిస్థితుల నన్నింటినీ గమనించే మేము ఉద్యమ విరమణకి 
సలహా యిచ్చాం. మా ఉపసంఘపు రిపోర్డు ఆధారంగా, (పదేశ 
కాం_గెసువారు ఉద్యమాన్ని విరమించి సన్నులను ఇచ్చి వేయవలసిన 
దంటూ ఆదేశించారు. అంతే, వారం రోజులు తిరక్కుండానే కొన్ని 
లక్షల రూపాయలు పన్నుల రూపేణా పూర్తిగా _టజరీలలో జమ కట్ట 
బడింది, 


(ప్రభుత్వానికి కనువిప్పు 

ఇటువంటి ర్తి ష పరిస్థితులలో ఉద్యమం (ద్రవించి (స్రవించి 
పోయినా, పరిపాలకులకు మాత్రం అది ఒక కనువిప్పే అయింది. 
- ఈ ఉద్యమం సాగింది నాలుగు మాసాలే అయినా ఆ నాలుగుమాసాల 
లోనె, ఆనాటి గవర్నర్‌ విల్లింగ్‌డన్‌ గారికీ, వై (స్రాయిగారికీ, (బ్రిటిమ 
కాబినెట్‌ వారికీకూడా పన్నుల నిరాకరణ అన్నది ఎటువంటి -పరీకామా 
లను కలుగజేస్తుందో అర్థం అయింది, ఉద్యోగ విరమణ అనంతరం 
లార్డ్‌ ఏల్లి ౦గ్‌ డన్‌ రెండుమూడు సందర్భాలలో, గుంటూరు సన్నుల 
నిరాకరణ ఉద్యమం యెవిధంగా (బిటిష రాజ్యాంగ విధానాన్ని పునాదు 
లతో సహా కదలించి చేసిందో పబ్లి క్‌ గా ఉద్దాటించారు. 

(ప్రభుత్వం వారి [కూరాతి "కూర వనుటకో (ప్రజానీకం నైతి 
కంగా పతనం కాకముందే మేము తీసుకున్న చర్య సాఫల్యాన్ని సాధిం 
చినా తిరిగి ప్రజలలో శాంతి భద్రతలు నెలకొల్పబడే పర్యంతమూ 
మేము ఎంతో ఆ(తుతతో సంచరించాము. ఉద్యమం అస్పట్ల్‌ విర 


210 నా జీవిత యాత్ర 


మింసజేయకుండా అల్లాగే సాగించిఉం పే, అధికారులు అవలంబించిన 
దమన విధానం ఫలితంగా (పజలలో నిరుత్సాహం బయలుదేరి, నై తిక 
_ పతనం జరిగిఉంయే, తిరిగి వారిని ఉ త్రేజసరచి దారిలో పెట్టడానికి 
యుగాలే స్తిది. సకాలంలో ఉద్యమ విరమణజేసి (సజలలో ఐక్యాన్నీ, 
జాతీయ భావాన్నీ మంచి స్థాయిలో నిలబెట్టి గలిగిన కారణాన్నే, 
19285 సంవత్సరంలో న ధిక్కార సంఘం (Civil Dis- 
obedience) వారి రాక సందర్భంలో జారీ చేయబడిన 144 వ సెక్షన్‌ 


ఉల్లంఘన జర గడమూ, సుమారు మూడువందలమంది వరకూ నిర్బం 
ధింస బడడమూ జరిగింది. 


గుణపాఠం 


ఈ సన్నుల నిరాకరణ ఉద్యమ విరమణ జరిగిన సెక్కు 
సంవత్సరాల అనంతరం లార్డ్‌ విల్లి ంగ్‌డన్‌ గుంటూరు సందర్శించడం 
జరిగింది. గుంటూరు వౌ న్లవ్యులు ఉత్సాహంగానే తనను ఆహ్వానిస్తారని 
అనుకున్నట్లున్నాడు, పాపం! మూయబడిన తలుపులూ, ఖాళీ వీథులూ 
మాత్రమే ఆయన్ని ఆహ్వానించాయి. విరమణ, లొంగువాటు అన్నవి 
ఓటమికి చిహ్నాలు కావు. నిజానికి సకాలంలో తీసుకున్న చర్య లొంగు 
బాటుకే దారితీసిన అది (ప్రజలలో నూతన చైతన్యాన్నీ, బలాన్నీ, . 
ఉ(దేకాన్నీ కలుగజెయ్యడానికి ఎంతయినా ఉపకరిస్తుంది. గుంటూరు 
పన్నుల నిరాకరణ ఉద్యమమూ, విరమణా పై సత్యాన్నే చాటాయి. 
- నిర్మాణ కార్య కమ ఫలితంగా, (ప్రత్యామ్నాయ పరిపాలనా విధానానికి 
(ప్రజలు సిద్దపడ గలిగిననాడు ఎటువంటి ఉద్యమం అయినా ఘనవిజ. 
యాన్ని సాధిస్తుంది. సన్నుల నిరాకరణ, ఆస్తుల జప్పులూ, వేలాలూ 
మున్నగు లావాదేవీలకు దారి తీస్తుంది. ఆందుకలిప "4క్షస్మృతులను 
ఉల్ల ౦ఘించి జై ళ్ళకు వెళ్ళడం అత 1921 లో (ప్రభుత్వం వారు 
తీసుకున్న విసరీత చర్యల ఫలితంగా నిర్మాణ కార్యక్రమం ఆగిపోయి 
ఉండకపోకే, దేశం ఎన్నో విధాల ముందడుగు వేసి ఉత్పన్నం కాటోయ 
పరిస్థితులకు సిద్దపదే ఉండేది. 


6 
రెదథ రాష్ట్ర9య కాం గెసు 
తొలి సమావేశానికి అధ్య రత 


నాగవూరు కాంగెసులో ఆమోదింపబడిన (ప్రతిపాదనల కారణం 

గానే కేరళ రాస్ట్రాయ కాం(గను సంఘంకూడా ఉద్భవించింది. 
ఆ కాంగెసుచే ఆమోదింపబడిన మొదటి కాం(గసు సంఘం ఆంధ్ర 
రాష్ట్రానికి సంబంధించిన దన్న సంగతి చదువరులకు తెలిసినదే. శేరళ 
రాష్టియ (పథమ కాం గసు సమావేశం ఒట్టసాలియంలో జరిగింది. 
మలయాళ మ్నితులు నన్ను ఆ సమావేశానికి అధ్యక్షత వ వహించవలసిన 
దని కోరారు. జార్జి జోసఫ్‌ ఇంకొకచోట అధ్యక్షత వపాంచవలసి 
వచ్చింది. అప్పటికి మలయాళచదేశం కూడా చాలా ఉ ల్రేజపూరితంగానే 
తయారయింది. గాంధీగారి ముందడుగుతో కేరళ రాష్ట్రీయ నాయకుల, 
సెవకుల శ క్తి బాగా పుంజుకుంది. ఖిలాఫత్‌ ఉద్యమానికీ, న్వరాజో a 
ద్యమానికీ "సన్నిహిత సంబంధం సమకూరడాన్ని, ఆ రోజులలో 
హిందూ-మహమ్మదీయ మతి తారస్థాయి నందుకుంది. మలయాళ 
దేశపు అన్ని (ప్రాంతాలనుండి. ఆ సమావేశానికి (పతినిధులు వచ్చారు. 

ఈ రాజకీయ సమరంలో మలయాళ స్త్రీలు బాగా ముందంజ వేశారు, 
ఏ దృకృథంనుంచి చూసినా యీ సమావేశం విజయవంతమయిందనే 
చెప్పాలి. హిందూ మహమ్మదీయ సఖ్య సాధనకు సంబంధించిన 
ఫలితాలు మిన్నుముట్టాయి. 

1921.22 సంవత్సరాలలో ఖాదీ ఉద్యమం బాగా సాగించగలిగిన 
జిల్లాలలో మలబారు ఒకటి. అప్పట్లో హిచ్‌కాక్‌ అనే ఆయన అక్కడ 
జిల్లా పోలీసు నూసరించెండెంటుగా వుండేవాడు. తాను ఆ జిల్లాలో 
ఉన్నంత కాలమూ అక్క_డ రాజకీయ చె చె తన్యం తల ఎ త్త కూడదనేదే. 
ఆయన వాంఛ. మాప్లాల పరిస్టితి కదిపితే రాజుకునేటట్లుగా ఉండడాన్నే 
ఎక్కడ ఏవిధంగా కం కతతట పతాయో అన్న నీతీకూడా ఆయనకు 


212 నా జీవిత యాత్ర. 


ఉండేది. నుఃయాళదేశంలో ముస్ఫయి సంవత్సరాల కొకసారి విప్పవ 
జ్వాలలు (పజ్బరిల్ల డం పరిపాటి అయింది. ఏ దెల్లా ఉన్నా ములబారు 
జిల్లాలో జరిగిన మొట్టమొదటి కాంగ్రెసు సమావేశం ఫల[పదంకావ 
డర ఆయన సహించలేకపోయాడు. 


నేను ఒట పాలియం చేరేసరికి, ఏదో విధంగా పోలీనువాఠు 


ఆ సమావేశం జరక్కుండా అడ్డగిస్తారనే భావం నా మనస్సులో నాటు 


కుంది, కాని అటువంటిదేమీ జరుగలేదు. సమావేశం ముగిసే లోపల 
ఏదో విధంగా శాంతిని భగ్నం చెయ్యడానికి కొందరు వ్యక్తులు నియ 
మింసబడ్డారు. “స్వరాజ్య” ష్మతికా సంపాదకీయవర్షానికి చెందిన అబ్దుల్‌ 
హమీద్‌ ఖాన్‌ నాతోపాటు పై సమా వేశంలో పాల్గొన్నాడు. హమీద్‌ 
ఖాన్‌ దరిమిలా చెన్నపట్నంలో ముస్తె ంలీగు 'నాయకుడు కూడా 
అయ్యాడు. ఆ నమావేశం సాంతం అయ్యే లోపల మేము తలచి 


నట్లుగా ఏ సంఘటనా జరక్కపోవడం మా కందరికీ ఆనందం కలి 
గించంది, 


పోతీసువారి జులుం . 


కాని సాయంత్రపు సమావేశం ముగిసే లోపల కొన్ని. చిన్న 

చిన్న సంఘటనలు జరిగాయి. ఆగామంలో సంచరిస్తూ ఉన్న హిందూ 
మహమ్మదీయ కాం(గైసు పకీయుల్ని కొందరు దుండగులు అల్లరి 
Ce కొట్టడమూ జరిగింది. (గ్రాడ్యుయేటూ, లా కాలేజీ లెక్సె 
పి. గోవిందమేనోన్‌ అల్లుడూ, పెద్ద మనిషీ అయిన (శ్రీరామున్నీ 
ee అనే ఆయన ఆ సవయంరలో మేయిన్‌ రోడ్డు గుండా హమీద్‌ 


ఖాన్‌తో కలిసి వెడుతున్నాడు. కాన్ఫరెన్సు హతే శాంతిని కాపా 


డడం కోసం అంటూ మల్లపురం నుంచి కొందరు పోలీసువారు ఒట్ట 


పాలియంకు రావింపబడ్డారు. కొందరు పోలీసువారు రామున్ని మేనోన్‌ సి, 
హమీద్‌ ఖాన్‌ నీ అపుజేసి, అడ్డదిడ్డపు అసభ్య (ప్రశ్నలు వేశారు. అబ్లుల్‌ 
హమీద్‌ ఖాన్‌ తాత్వికంగా చాలా “గొప్పవాడు. రామున్నీ 'మేనోన్‌ మూర్తీ రీ 
భవించిన సాధుసజ్జనుడు, పోలీనువారు కొన్ని (ప్రశ్నలు వేశాక రామున్నీ 


రాం ంచాడాజశజంాతవాయారాల నాటక రర 
= గు తానాజంందా తారాంతర 


కేరళ రాషంయ కాంగ్రెసు తొలి సమావేశానికి అధ్యక్షత 213 


మేనోనర్‌'' రెండు దవడలమీదా లెంపకాయలు వేశారు. ఎల్లాగో దెబ్బలు 
తినకుండా హమీద్‌ ఖాన్‌ తప్పించుకున్నాడు. రామున్నీ మేనోన్‌నిఉదేక 
పరచడం కషం. ఆయనిది, ఒక చెంపమీద కొడితే రెండో చెంప 
చూపించే తత్వం. వారుభయులూ ఉ(దేకపడని కారణంగా అది అంత 
టితో ఆగింది. కాన్ఫరెన్స్‌ ముగిసే లోపలనే వారిద్దరూ తిరిగివచ్చి 
జరిగిన ఉదంతం అంతా సభలో నివేదించారు. జరినిన ఉదంతాన్ని 
రామున్నీ మేనోన్‌ చెపుతూ ఉంటే, సభలోవారికి ఉద్రేకం జనించింది, 


అదే సమయంలో కొన్ని వీథులలో పోలీసులు మా ష్తాలమీద 
చెయ్యి చేసుకున్నారు. పోలీసుల చేతులలో దెబ్బలు తిన్న “ముంచి 
బలమూ, ఒడ్డూ పొడుగూ ఉన్న ఒక మాస్తాని కొందరు మ్నితులు 
సమా వేశంలోనికి తీసుకు వచ్చారు. ఆయన 'సేజంగా మంచి బలశాలి, 
ఆర్గురు జనం మూక వుమ్మడిగా ఒకేసారి ఆయనమీద విరుచుకు పడ్డా 
నిగహించుకో గల బలం ఆయనకుంది. పైగా ఆయన బెల్లులో El స్త 
రుంది. అదృష్ట వశాత్తూ ఆయన ఆ కె జారుని పోలీసువారిపై (పయో 
గించలేదు. ఆ గలాటాని ఆపృచేయగలిగన కొందరు. వ్యక్తు స్ట... ఆయన్ని 
కాన్ఫ అన్సులోనికి తీసుకువచ్చారు. ఆయన చాలా ఉ(దేకంగా ఉన్నాడు. 
ఒక్క ఉదుటున వెనక్కి వెళ్ళి కక్ష సాధిద్దాం అనే (పయత్నంలో ఆయన 
ఉన్నాడు. కాని కొందరు మిత్రులు ఆయన్ని బలవంతంగా నిరోధిం 
చారు. ఒక్క ఉదుటున బై టకు పోవాలని ఆయన తలచినప్పుడు 
వారంతా కలసి బలవంతంగా ఆయన్ని పడుకో బెట్టారు, కొన్ని సంవ 
త్సరాలనుంచీ రాజ్యనభా సభ్యుడుగా ఉంటున్న సయ్యద్‌ మూ రాజా 
సాహెబుగారు ఆనాటి సభలో మాతోపాటు ఉన్నారు. ; ఆయన తిరుచి 
నివాసి, బలవంతంగా సడుకో బెట్టబడిన ఆ ఆసామీ ఛాతీమీద మూ రాజా 
కూర్చుని శాంతి వచనాలు పలకడం ఆరంభించాడు, నాగపూరు 
కౌర్యగెసు ఆమోదాన్ని పొందిన అహింసా విధానం గురించి బోధచేస్తూ 
మొత్రానికి ఎల్లాగయితేనేం ఆయన్ని శాంత సరచారు. 


ఏశేగాక ఆనాడు అనవసరంగా పోలీనుల చేతలలో దెబ్బలు. 
తిన్నవారు యింకా ఉన్నారు. వారూ కాన్ఫ రెన్సులోనికి పరుగుపరుగున 


214 నా జీవిత యాత్ర-2 


వచ్చి సంగతి సందర్భాలు విన్నవించుకున్నారు. కాన్ఫరెన్సు జరుగు 
తూండగా రిపోర్టయిన యీ సంఘటనలు నమావేశంలో పాల్గొ ౦టూ 
వున్న చాలామంది కీ ప్రీ పురుషులను ఉదేకపరచాయి. అనాటి సాయంత్రం 
మా సమావేశం ముగిసే లోపల ఎల్లాగయినా అల్ల రిపెట్టి ఆఖరు నిమి 
షంలోనయినా సమావేశం గల్ల ంతు కలుగజేసి ప చెయ్యాలన్న 


పోలీసువారి కుత౦(తమె ఈ చ ంఘటనల కన్నింటికీ కారణమన్నది 
అందరికీ అర్గమయిపోయింది. 


ఊరేగింపు నాయకత్వం 


వెరే ఇంకో నభకు అధ్యక్షత వవాంచిన మిత్రుడు జార్జి జోనఫ్‌, 
ఆ నభ ముగించుకునివచ్చి, ఇక్కడ సమా వేశమయిన శ్రీ త్ర కకత 
నందరిసే చిన్న చిన్న జట్లుగా దొడ్డి గుమ్మం ద్వారా బయటికి పంపడం 
మంచిదని నాతో అన్నాడు. నేనా అభిప్రాయాన్ని ఎగతాళి చేశాను. 
సమావేశం సాంతం అయ్యేవరకూ సభ్యులను శాంతంగానూ, నిశ్చలం 
గానూ కూర్చోవలసినదిగా కోరుతూ కొంత తడవు నేను ఉపన్యసిం 
చాను. అంతేకాదు. సమావేశానంతరం ఆయా సంఘటనలు జరిగిన 
ముఖ్యవీథులగుండా ఊ రేగింపుగా సభలోని (ప్రముఖ నాయకులంతా 
వెళ్ళాలనీ సూచించాను. సభను శాంతంగా తుదివరకూ సొగించమనీ,.. 
అంతవరకూ ఎవ్వరూ కదల రాదనీ కోరాను. 


సభానంతరం, నేను స్వయంగా ముందుండి నాయకత్వం 
వహిస్తూ, సభలోని ముఖ్యుల నందరినీ ఊరేగింపుగా ఒట్ల పాలియం 
ముఖ్యవీథులన్నింటిలోనూ నడిపించాను. (ప్రజలలో నాటుకున్న విశ్వా 
సాన్నీ, ఆత్మశ క్రిని అణగ్యదొక్కలేమని పోలీనువారు (గ్రహించారు. 
' సమావేశం సాంతం అయ్యేలోపల పోలీసుల కారణంగా జరి 
గిన యీ అల్లరులను విచారించడానికిగాను ఒక ఉపనంఘాన్ని నియ 
మించాము. స. సంఘానికి నేనే అధ్యకుణ్ణి. కొంతమంది ఇతర 
(పముఖులతోపాటు ఎల్‌. ఐ. సుబ్బధామయ్య ఆశే పాల్‌ ఘాటు న్యాయ 
వాది కూడా యీ ఉప సంఘ సభ్యుడుగా ఎన్నుకోబడ్డాడు. 


కేరళ రాష్ట్రాయ కాంగెసు తొలి సమావేశానికి అధ్యక్షత 215 


' మామీద హిచ్‌కాక్‌ దావా 

సమావేశం పూర్తి కాగానే విచారణ (ప్రారంభించాం, ఒట్ట 
పాలియం వదిలే లోపల సేకరించగల సావ్యాన్నంతా పూర్తి రగా రికార్డు 
చేశాము, విచారణ అనంతరం రిపోర్టు (వాళాము, ఆ జిల్లాలో జత. 
కా పనిచేస్తూ ఉన్న హిచ్‌ కాక్కే, ఆ రోజున కౌం్యగెను వారిమై 
జరుపబడిన చర్యల కన్నింటికీ పూర్తిగా బాధ్యుడనే నిర్ణయానికి 
వచ్చాము. 

కమిటీ మెంబర్హ మందరమూ ఆ రిపోర్టుమీద సంతకాలు 
చేశాము. ప్రచురణార్హం ' దానిని చెన్నపట్న మందలి “హాందూ”షతిక 
వారికిచ్చాము. మా రీపోర్లూ, అందలి అంశాలూ దేశంలో బాగా అల 
జడిని కలు గజేశాయి. కాం(గెనువారిని కొట్రంది పోలీసులే, వారు అలా 
_ కొట్టడానికి పోలీసు డిస్టిక్సు న. (D. S. P. 2) గారి 
(పోద్బలమే కారణమనీ, ఆయన పరోక్ష చర్యల మూలంగానే యీ 
సంఘటనలూ, పోలీసు చర్యలూ జరిగాయని మా రిపోర్టులో ఉంది. 


- తర్వాత కొంతకాలానికి హిచ్‌కాక్‌ నాకూ, తదితర కమిటీ 
సభ్యులకూ, మా రిపోర్టులో తనపై (వ్రాసిన పరువు నష్టప్ప వాక్యాలు 
మర న. శొలగించని పక్షంలో పరువునష్టం దావా మా 

"పె వేయబడుననీ ఇప్పించిన లాయరు నోటీసు మా కందింది. నోటీను 
మా కందిన అనంతరమే మా రిపోర్టు కాపీ ఒక దానిని గాందీగారికి 
పంపించడం జరిగింది. నోటీసు ప్రకారం మా పె పై తీసుకొనదలచిన 
చర్యకు ఎదురు చూస్తున్నామని నెను వారికి జవాబు వ్రాశాను, సత్య 
గోవుల లాంటి కాంగెను వారిని తన (ప్రోత్సాహంతో పోలీసువారు 
కొట్టారంటూ మా రిపోర్టులో వ్రాసి, తనపై అనవసరంగా నిందమోపి 
తనకు పరుపు నష్టం కలుగజేసిన కారణంగా, ముం పతుపు నష్టం 
(కింద ముస్పదివేల రూపాయలు యివ్వవలసి ఉంటుందని, కాలికట్‌ 
సబ్‌ కోర్టులో పొచ్‌ కాక్‌ మాపె దావా వేశాడు. చట్ట రీత్యా తన దావా 
చెల్ల దఠటూ నేను (వాసిన లిఖిత వాజ్మూలాన్ని పరిశీలనార్థం గాందీ 
గారికి పంపించాను. 


216 నా జీవిత యాత్ర-2 


కోర్టుల విషయంలో గాంధిగారి సలహా 


నిను వ్రాసిన శే "సీట్‌ మెంట్‌ చాలా చిన్నదే. అందులో చట్ట బద్ద 
మయిన మెలికలున్నాయి (legal pleas). నెను వాపిన డ్రాఫ్ట్‌ మీద 
గాంధీగారు రెండు అడ్డ గితలుగీసి “ఇది చట్టాన్ని అనుసరించి తీసుకో 
దలచిన రక్షణ చర్య, తే రక్షణ చర్యలకు నేను అంగీకరించను. 
ఆ కోర్డువారికి యీ కేసు విచారణ చెయ్యడానికి హక్కు. ఉందో లేదో 
మాత్రమే చూచుకోండి” అంటూ వ్రాసి నా కాగితాలు నాకు త్రిప్పి 
పంపించి చేశారు. నాగపూర్‌ కాం గెసులో నిర్ణయించుకున్న (త్రివిధ 
బహిష్కరణ కార్యక్రమానికి అనుగుణంగానే, గాంధీగారు నా కాగితం 
మీద (వ్రాసిన సూచన ఉంది. ఈ విషయం మొదట్లో నాకు గుర్తుకు 
రాలేదు. నిజానికి గాంధీగారే కదా కాం్యగెసుకు కర్త "ర, భర్త అన్నీను. 
అందుకనే ఆయన అభిప్రాయాన్ని కోరుతూ నా కాగితాలు ఆయనకు 
సంసించాను. గాందీగారి అధిపాయంకో నేనూ ఏకీభవించాను. “నాకు 
సంబంధించినంతవరకూ ఈ కేసు విచారణ చెయ్యడానికి మీకు అధి 
కారం లేదంటూ (వాయబడిన సైట్‌ మెంట్‌ మాత్రమే నేను దాఖలు 
చేశాను. రెండవ (ప్రతివాది అయిన ఎల్‌. ఐ. సుబ్బరామయ్య కాం|గెను 
సభ్యుడు కాదు గదా! తాను కాంగెసు నియమావళికి బద్దుడను అంటూ 
ఎప్పుడూ యొ విధంగానూ కాం(గసులో జేరని వ్య క్రి ఆయన. అందు 
వలన లా పాయింట్లు ఆధారంగా, దావా చెల్లదంటూ ఆయన వాదన 
తీసుకువచ్చాడు. సుబ్బరామయ్యగారి వాదన కారణంగా ఆయనకు సంబం 
ధించి నంతవరకూ దావా విచారణ జరిగింది. పిచ్‌ కాక్‌కు అను 
కూలంగా దావా డ్మికీ అయింది. 


ఇరుకున పెట్టిన సుబ్బరామయ్య అప్పిలు 
(కింది కోర్టువారి తీర్చు న్యాయమయినదీ, చట్టబద్దమయినదీ 
కాదంటూ సుది: సరామయ్య గారు “హైకోర్టులో అప్పీలు. చేశారు. నా 


ప్రాక్టీసు ముమ్మరంగా సాగ రోజులలో నా సహచరుడుగా ఉంటూ 
ఉండే కీ. శే. టి. ఆర్‌. రామచంద్రయ్యరు, నుబ్బరామయ్యగారి ప్లీడరు. 


కేరళ రాష్ట్రియ కాంగెంస్‌ తొలి సమావేశానికి అధ్యక్షత O17 


కింది కోర్టులో సుబ్బరామయ్యగారు మా దర్యాపూూ, (| రిపోర్లూ 
అంగీకరించివున్న కారణంచేత, [క్రింది కోర్టు తీర్చుమీద అపీలు చేయ 
డానికి సావకాశం లేనందువల్ల, రామచం(ద్రయ్యరు ఒక [కొత్త ఎత్తు 


ఎ తాడు. “ఏచారించాము, రిపోర్టు (వాశాము'” అన్నంత మాత్రాన 
క క్త యింటు దోషికాడు, ఆయన ఆ రిపోర్టు మీద సంతకం చేళాడా 


లేదా "అన్నదే ముఖ్యం అంటూ వాదన ల అంతే సుబ్బ 
రామయ్యగారు పెట్టకపోయినా, అనుమతించకపోయినా, వారికి తెలియ 
కుండా, వారి సంతకం నేను ఫోర్తరీ చేశానన్న మాట! ఆ వాదన 
సారాంశం అంతేగా? కేను విచారణ జరిగిన వ కోర్టులో యో 
వాదన రాలేదు, మొట్టమొదటి సారిగా యీ వాదన అపీలు “కోర్టులోనే 
వచ్చిన కారణంగా, ఈ పాయింటును మేము చర్చించము అని ఖండి 
తముగా హైక్‌ కోర్టువారు చెప్పడం న్యాయం. ఈ అప్పీలు ఇరువురు 
జడ్దల సమక్షంలో విచారణ కావాలని కోరివుండిన కారణంగా ఇది 
ఇద్దరు జడ్దిల ముందుకు వచ్చింది. ఆ ఇద్దరు జద్దీలలోనూ ఒకరు 
రామేశంగారు. ఆ రిపోర్టులో తన క్ష యింటు ఎప్పుడూ సంతకం 
పెట్టి యుండ కేడరటూ (వాసిన అఫిడవిట్టును టి. ఆర్‌. రామచం।డ్ర 
య్యరు దాఖలు చేయడానికి ఇరువురు జడీలాూ అంగీకరించారు. ఈ 
అఫిడవిట్లు కోర్టులో చచివదిడిన సందర్భంలో కోర్టులో విచారణకు 
గాను కూర్చున్న రామేశంగారుు, తన జద్ది స్థానంనుంచే, అప్పటి 
వరకూ ఈ సహాయ నిరాకరణ ఉద్యమ నాయకులమీద తనరు మంచి 
విశ్వాసం ఉండేదనిన్నీ, ఈ అఫిడవిట్లు విన్నాక కాం(గెసు, నాయకు 
లపై తనకు ఎర్చ్బడిన సదభి ప్రాయం మార్చుకోవలసి వసోందసీ 
అన్నాడు. 
సాగుతూ ఉన్న కోర్డు ఏఛారణ ఎప్పటి కప్పుడు అన్ని పే 

లోనూ రిపోర్లయ్యేది. న. నా పరిస్థితి చాలా ఇరుకున 
(బిటిషువారి కోర్టులలో ఎంతమాత్రమూ నమ్మకము లేదని అంటూ, 
కిందికోర్టులో నేను హాజరుకాని కారణంగా, ఇప్పుడు నేను హైకోర్టులో 


TI 


/ 


మౌవ్లా తిరుగుబాటు £ నా రిపోర్టు 


పులబారురు సంబంధించిన ఇంకో ముఖ్యమయిన ఉదంతం 
1921 నాటి మాపా తిరుగుబాటు. ఒటపాలియం సమావేశ సంద 
ర్భంలో హిచ్‌కాక్‌ను గురించీ, ఆయన విధానాలను గురించీ ఉద్దా 
టించి ఉన్నాను. నిజానికి ఒట్టపాలియం సమావేశం జరిగిన రోజుల 
లోనే మాసా తిరుగుబాటు జరీగి ఉండవలసింది. కాని అప్పట్లో మేమం 
దరమూ కోలిసి కట్టుగా అవలంవించిన పద్దతులూ, తీనుకున్న ఆనశ్యక 
చర్యలూ, జాగ త్త తపక మున్నగునవన్నీ "అనాటి వాతావరణాన్ని (పశాం 
తంగా ఉంచడానికి సహాయపడ్డాయి. ఆ కారణంచేత అప్పట్లో ఏవిధ్ర 
మయిన అల్లర్లూ ఉత్పన్నం కాకుండా చూడ గలిగాము. 
కొంతకాలం తర్వాత కాం(గెస్‌, ఖిలాఫత్‌ ఉద్యమ (ప్రచారాలు 
ముమ్మరమయి హిందువుల, మహమ్మదీయుల దృష్టిని ఆ కు సమ 
యంలో, ఎల్లాగయినా ఈ ఉద్యమాలమ (తోసి రొజనాలనే 'ఉద్దేశం 
హెచ్‌ కాక్‌ "బుర్రలో (వవేశించింది. ఈ ఆలోచనలో హిచ్‌ “కాక్‌ 
తిసుకున్న ప్రప్రథమ సత్వర చర్య 144 న సెక్షను (ప్రకారం ఆంక్షలు 
విధించడం. రీ _ర్రీశేషులయిన మౌలానా యాకుబ్‌ హు 'స్పేన్‌, ౩, మాధ 
వన్‌ నాయర్ల కూ, . ఇంకొక (పథ్యాత న్యాయవాది గోపాలన్‌ మేనోన్‌ కూ, 
మొహిద్దీన్‌ కోయాకు ఆ 144 వ సెక్షన్‌ కింద విధించబడ్డ ఆంక్ష 
(ప్రకారం, వారు మలయాళ దేశమందలి ఇతర (ప్రాంతాలకు వెళ్ళ 
రాదంటూ ఆర్డర్లు జారీచేశాడు. వారు నలుగురూ కూడా ఆ ఆంక్షను 
ఉల ఘించి, తలో ఆరుమాసాల జైలు శిక్షకు లోనవడమూ జరిగింది. 
ఈ నిర్పంధాలూ, శిక్షలూ అన్న వి మలబారులోని కౌం(గెస్‌ ఉద్య 
మానికి దోహదాన్ని ఇచ్చాయి. 
నాకూ, మలబారుకూ ఉన్న సంబంధాలు కాలం గడచిన కొద్ది 
ఇంకా ఇంకా సన్నిహితం అయ్యాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత్‌ 
ఇప్పుడు ఆ 1921.22 నంవత్సరాలలో నేను మలవారులో ఏఏ తావు 
లలో, ఏయే సభలలో పాల్గొని ఉపన్యసించానో ee దుర్గ భమే, 


కేరళ రాష్ట్రాయ కాంగెంస్‌ తొలి సమావేశానికి అధ్యక్షత 219 


డిక్షను లేదంటూ వాదించిన నా విధానమూ, తన్ను తాను డిపెంగ్‌ 
చేసుకుంటూ కింది కోర్టులో సుబ్బరామయ్య తీసుకువచ్చిన తిక 
మకలూ, హైకోర్టులో తీసుకురాబడ్డ అబద్దపు అడ్డంకులూ, మున్నగు 
నవన్నీ హిచ్‌కాక్‌కు బాగా అవగాహన అయిఉండాలి, క్రిందికోర్టు 
లోనూ, హెకోర్టులోనూ తన పక్షాన్నే ఇవ్వబడిన తీర్చూ, నా జ్యూరిస్‌ 
డిక్షన్‌ అభ్యంతరమూ గమనించికూడా, నా పెన డ్మికీ అమలుపరచ 
డానికి హొదచ్‌ కాక్‌ ఎప్పుడూ (ప్రయత్నించలేదు. డి క్రీ హోల్తరు తన 
చేతులతోనే డి కీని చంపుకున్నాడన్న మాట. సుబ్బరామ య్యమీద డిక్రీ 
అమలు జరిగిందో లేదో దాని గతి యేమయిందో తెలుసుకోవడానికి 
నేనెప్పుడూ (పయత్నించలేదు. ఏదో అయిఉంటుంది, ఏమయితే మన 
కెందుకు అనే భావమే ఆ డిక్రీ విషయంలో నాకు కలిగింది. ఏది 
ఏమయినా జీవితంలో ఇది ఒక మంచి అనుభవం. 


సహాయనిరాకరణ ఉద్యమ (ప్రారంభదశలో గాంధీగా రిచ్చిన 
ఒక ఉపన్యాసంలో, పె ఉదంతాన్ని పేర్కొంటూ, ఆ సందర్భంలో 
ఆయన, నాకు, సలహాహాపంగా సివిలు కోర్టులలో పెట్ట తగ్గ వాదనా 
విధానాన్ని సూచించానని చెప్పారు. బ్ర. ఈ కోర్డులలో నాకు 
నమ్మకం లేదు. ఈ కేను విచారించడానికి ఈ కోర్డు వారికి హక్కు. 
లేదు మున్నగు నినాదాలన్నమాట! ఆ సందర్భంలో ఆయన (తివిధ 
బహిష్కరణ అం పె యేమిటో చెబుతూ, సహాయ నిరాకరణ వాదుల పై 
ఏవేని కేసులు కోర్టులలో మోపబడినప్పుడు,: కౌం(గసువారు అవలందింప 
వలసిన విధానానికి ఉదాహరణగా, ఆనాటి కేనూ, తానిచ్చిన సలహా ఆ 
సందర్భంలో ఉటకించారన్నమాట! ఈ ఉదంతాన్ని గాంధీగారు తమ 
ఉపన్యాసంలో చెపుతూన్న సందర్భంలో నా (ప్రక్కనే నిలిచిఉన్నవల్ల 
భాయ పెల్‌గారు, “ఏమిటి నిన్నుగురించి అంటున్నారు అంటూ 
అతి మెల్లిగా రహస్యంగా అడిగారు. ఇట్టి ఉదంతాల కారణంగానే 
గాంధీగారికి సన్నిహితుడ నవడమూ, 1922 లో ఆయన అరెసయి 
నిర్పంధింపబిడే వరకూ ఆయన్ని వెన్నంటి ఉండడమూ సంభవించాయి. 


/ 


మౌవ్లా తిరుగుబాటు £ నా రిపోర్టు 


పులబారురు సంబంధించిన ఇంకో ముఖ్యమయిన ఉదంతం 
1921 నాటి మాపా తిరుగుబాటు. ఒటపాలియం సమావేశ సంద 
ర్భంలో హిచ్‌కాక్‌ను గురించీ, ఆయన విధానాలను గురించీ ఉద్దా 
టించి ఉన్నాను. నిజానికి ఒట్టపాలియం సమావేశం జరిగిన రోజుల 
లోనే మాసా తిరుగుబాటు జరీగి ఉండవలసింది. కాని అప్పట్లో మేమం 
దరమూ కోలిసి కట్టుగా అవలంవించిన పద్దతులూ, తీనుకున్న ఆనశ్యక 
చర్యలూ, జాగ త్త తపక మున్నగునవన్నీ "అనాటి వాతావరణాన్ని (పశాం 
తంగా ఉంచడానికి సహాయపడ్డాయి. ఆ కారణంచేత అప్పట్లో ఏవిధ్ర 
మయిన అల్లర్లూ ఉత్పన్నం కాకుండా చూడ గలిగాము. 
కొంతకాలం తర్వాత కాం(గెస్‌, ఖిలాఫత్‌ ఉద్యమ (ప్రచారాలు 
ముమ్మరమయి హిందువుల, మహమ్మదీయుల దృష్టిని ఆ కు సమ 
యంలో, ఎల్లాగయినా ఈ ఉద్యమాలమ (తోసి రొజనాలనే 'ఉద్దేశం 
హెచ్‌ కాక్‌ "బుర్రలో (వవేశించింది. ఈ ఆలోచనలో హిచ్‌ “కాక్‌ 
తిసుకున్న ప్రప్రథమ సత్వర చర్య 144 న సెక్షను (ప్రకారం ఆంక్షలు 
విధించడం. రీ _ర్రీశేషులయిన మౌలానా యాకుబ్‌ హు 'స్పేన్‌, ౩, మాధ 
వన్‌ నాయర్ల కూ, . ఇంకొక (పథ్యాత న్యాయవాది గోపాలన్‌ మేనోన్‌ కూ, 
మొహిద్దీన్‌ కోయాకు ఆ 144 వ సెక్షన్‌ కింద విధించబడ్డ ఆంక్ష 
(ప్రకారం, వారు మలయాళ దేశమందలి ఇతర (ప్రాంతాలకు వెళ్ళ 
రాదంటూ ఆర్డర్లు జారీచేశాడు. వారు నలుగురూ కూడా ఆ ఆంక్షను 
ఉల ఘించి, తలో ఆరుమాసాల జైలు శిక్షకు లోనవడమూ జరిగింది. 
ఈ నిర్పంధాలూ, శిక్షలూ అన్న వి మలబారులోని కౌం(గెస్‌ ఉద్య 
మానికి దోహదాన్ని ఇచ్చాయి. 
నాకూ, మలబారుకూ ఉన్న సంబంధాలు కాలం గడచిన కొద్ది 
ఇంకా ఇంకా సన్నిహితం అయ్యాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత్‌ 
ఇప్పుడు ఆ 1921.22 నంవత్సరాలలో నేను మలవారులో ఏఏ తావు 
లలో, ఏయే సభలలో పాల్గొని ఉపన్యసించానో ee దుర్గ భమే, 


మావ్లా తిరుగుబాటు: నౌ రిపోర్టు 221 


కాని ఆ సమావేశాలలో వందలూ వేలూగా మాస్తాలు పాల్గొ నేవారని 
మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఆ రోజులలో కాం(గెసు.ఖిలాఫతీ 
ఉద్యమాల మూలంగా, దినదినాభివృద్ధి గాంచుతూన్న హాందూ.మహా 
మ్మదీయ సామరస్యం వలన అత్యల్పకాలంలో నే మనకు స్వరాజ్యం 
సిద్ది స్తుందని మాతం మనస్ఫూ_ర్లిగానూ, (తికరణ శుద్దిగానూ నమ్మాను. 
దక్షణ హిందూ దేశానికి సంబంధించి నంతవరకూ మలబారే 
ముఖ్యమయిన మహమ్మదీయ కేంద్రం. అక్కడ అతి విసారంగా 
మహమ్మదీయులున్నారు. పిందూ-మహమ్మదీయ సామరన్య సాధన 
కృషికి 1921.22 లో ఊఉ త్తర హిందూస్టానంలో గట్టి దెబ్బ తగలకుండా 
ఉండి ఉంకునూ, 1917 లో మాంటేగో గారికి సమర్పించిన, రార గెస్‌_ 
లీగ్‌ (పతిపాదనలతో మహమ్మదీయులు సంతుష్టి చెంది ఉంపేనూ, ఈ 
దేశం డెమినియన్‌ సైటస్‌గాని, పూర్ణ స్వాతంత్ర్యాన్ని గాని యేనాడో 
పొంది ఉండేది. ఈ సందర్భంలో మలబారులో హందూ _ మహమ్మ 
దీయ సామరస్య సాధన యత్నాలు ఏలా విచ్చిన్నం అయ్యాయో 
కాస్తంత విస్తరిసాను. 
(పాణాలకు తెగించిన పర్యటన 
మలయాళ డేశంకతోటీ, చేశీయులతోటీ నాకు మొదటినుంచీ 
సన్నిహిత సంబంధం ఉండడంచేత, ఈ మాప్తా తిరుగుబాటుకు సంబం 
ధించిన కారణాలన్నీ సమ్మగంగా పరిశీలించాలనే ఉద్దేశంతో అనో 
(ప్రాంతం అంతా ఆ రోజులలో పర్యటించి ఉన్నాను. ఆ పర్యటిం 
చిన [ప్రాంతాలలో _ మిలిటరీ హయాంలో ఉన్న (ప్రాంతం కూడా ఉంది. 
మాస్తా తిరుగుబాటు ఇంకా అప్పటికి ఆరంభ దశలోనే ఉంది. ఆరంభం 
అయందనే తొలివో ర్త అందగానే తిన్నగా కాలికట్‌ పట్టణానికి వెళ్ళా 
లనే ఉదేశం కలిగింది. “స్వరాజర్థా ష్మత్రికా స్థాపనలో నారు చాలా 
సన్నిపాతుడుగా. ఉన్న టి. వి. వెంక ట్రామయ్యర్‌ నాతోపాటు యీ పర్య 
టనలో పాల్గొనడానికి నన్ను అనుసరించాడు. అప్పట్లో తంజావూరులో 
మౌలానా యాకుబ్‌ హుస్సేన్‌ గారి ఆధిపత్యాన, తమిళనాడు (పాంతా 
నికి చెందిన రాష్టీ§ీయ కాం|గసు సమావేశం జరుగుతోంది. వెంక 


222 నా జీవిత యాాత్ర-2 


(టామయ్యరూ, నేనూ తిన్నగా తంజావూరువెళ్ళి, యాకుబ్‌ హుే స్సన్‌ ని 
కలుసుకుని, మలబారులో (పారంభం అయిన మాప్లా తిరుగుబాటును 
గురించి చర్చించాము. వారూ మాతోబాటు ఉంకే మంచిదని సూచిం 
చాము, తాను యీ కాం(గెస్‌ సమావేశంలో ఇరుక్కున్న కారణంగా 
మాతో కలిసి ఆ (ప్రాంతాలకు రాలేననీ, మమ్మల్ని ద్దరినీ తప్పకుండా 
వెళ్ళి సంగతి సందర్భాలు గమనించమని ఆయన (పోత్సహించాడు. 


సెనిక శాసనం 
మా కెవ్వరికీ ములబారులో ఉన్న పరిస్థితులుగాని, మార్షల్‌ లా 
అమలు పరచబడిన _పొంతం ఎల్లా ఉంటుందనిగాని యె మో(తమూ 
తెలియదు. సైనిక శాననం అమలులో ఉన్న (పాంతం ఎల్లా వుంటుందో 
ఊహించడానికయినా నాకు పూర్వానుభవం ఏమీలేదు." తంజావూరు 


నుండి తిన్నగా కాలికట్టుకు టిక్క.ట్లు తీసుకున్నాము. షోరనూరు చేరే. 


వరకూ మాకు ఏ విధమయిన అడ్డంకులూ లేకుండా (పయాణం చాలా 
సాఫీగానే సాగింది. మేము కాంగ్రెసుకు సంబంధించిన వ్య కులమన్న 
కారణంగా ఆ (పాంతాలలో అడుగు పెట్టడానికి పీలుబేదనీ, వెంటనే 
వెనక్కు వెళ్ళమనీ మమ్మల్ని ఒర మిలిటరీ అధి కారి ఆజ్ఞాపించాడు. 
మా కష్టాలకు ఆ ఆజై నాంది అయిందన్నమాట. 


“షోరనూరు సైషనులోని మొదటి తరగతి విశ్రాంతి గదిలో కూడా 
మమ్మల్ని కూర్చోనిద్వలేదు. మిత్రులు కొందరు సహాయం చేయడానికి 
ముందుకొచ్చారు. మేము సెషన్‌ ఆవరణ దాటి ఊళ్ళో ఉన్న ఒక 
ధర్మశాలలో (పవేశించాము. ఆ రాత్రికి అక్కడ ఉండి, పరిస్తితులు 
గమనించి, అవలందబించ వలసిన విధానం నిర్ణయించుకోవాలని మాకోరిక. 
కాని మిలిటరీ అధికారులు మమ్మల్ని వెన్నం'కే ఉన్నారు. మేమొక 
న్యతంలో మకాం చేశామన్న సంగతి (గ్రహించి వారు ఆ సృతం అధి 


కార్డ దగ్గరకు వెళ్ళి ఆ సృత్రపు పరిసరాలలో కూడా మేము ఉండడానికి. 


వీలులేదనీ, వెంటనే ఖాళీచేసి బయటికి వెళ్ళిపోవాలనీ మాకు నోటీసు 
ఇవ్వవలసిందిగా వారికి ఆజ్ఞాపించారు. ఆ వూళ్ళో మాకు కావలసిన 
కౌంగెసు మిత్రులూ, అభిమానులూ ఉన్నా, మార్షల్‌ లా "పేరుమీద 


నన జ క 


మాపఫ్లా తిరుగుబాటు: నా రిపోర్టు 223 


మిలటరీవారు అమలు పరుస్తూ ఉన్న ఉద్దత విధానాలకు జడిసి, వారు 
మాకు నిలవసీడకూడా యివ్వడానికి నిరాకరించారు. 

షోరనూరులో కాంటగెనువారికి (ప్రత్యేక స్థావర మనేది ఏది 
లేదు. కా స్త్‌ నమహీసరలో ఉన్న ఒట్టపాలియంలో మాత్రం కాంగెసు 
వారు తమ కార్యక్రమాలు సాగించడానికి వారి అధీనంలో ఒక యిల్లు 
ఉంది. మెము ఇరువురమూ ఎల్లాగో తంటాలుపడి సరిచయస్థుల న సహో 
యంతో ఒటపాలియంబజేరి, అక్కడవున్న “కాంగెస్‌ కాన్‌ లో 
విశమించాము. 

ఆగంతకునితో గడిపిన రాతి 

అదే సమయంలో పళ్చిమ గోదావరిజిల్లా నరనాపురం సివారు 
మత్సప్పరి నివాసి, గుడిమెట్ల ఆచారి అనే యువకుడు ఏలాగో తంటాలు 
పడి ఒట్ట పాలియంలోని “యీ ప్రాంతానికి రాగలిగాడు. _ మిలిటరీ 
(ప్రాంతంగా నిర్ణయింపబడకపోయినా ఒట్టి పాలియంలో కూడా 
కాం, గెసువారిని 'అనేక బాధలకు గురిజేశారు. " పోలీనువారి చేతులలో 
బాగా దెబ్బలుతిని ఎల్లాగో తప్పించుకు వచ్చి అతడు ఆత్మరక్షణకోసం 
ఈ “కాంగెస్‌ సౌన్‌”లో దూరాడు. మేము ఉభయులమూ, అచ్చటి 
కాం(గెసువారూ కూడా ఆ యువకుడు సి. ఐ. డి, పెద్దలలో ఒకడయి 
ఉండవచ్చుననీ పోలీసువారు చితిగ్గ ట్రారనే సాకుతో" కాంగెసు ఆఫీ 
నులో చూరాడనీ అనుకున్నాము, నన్ను నమ్మించాలని అతడు ఎంతగా 
(ప్రయత్నించినా అతని పలుకులు విశ్వసించలేకపోయాను. కాని అదే 
రోజున మిలిటరీవారి చేతులలో మేము అనుభవించిన ఇక్కట్ల దృష్ట్యా 
అతణ్ణి వెళ్ళగొట్లలేక పోయాము. 

ఆ రాతి అతను అక్కడే పడుకుంటానని కోరితే కాదనలేక 
పోయాము. అవలంబించ తగ్గ విధానానికి మెము ఆర్మాతి ఒక పంథా 
వేసుకోవాలని అనుకున్నాము కాని అతడు సి. ఐ. డి. యేమోననే కార 
ణంగా మొ సంపతింపలూ, తరన భర నలూ మరునాటి ఉదయానికి 
వాయిదా వేసుకున్నాము. మము ఒట్ట పాలియం చేరేసరికి, వెంక 
(టామయ్యర్ని వెంటనే సట్నం రావలపీనదని కోరుతూ, అతని భార్య 


ల 


224 నా జీవిత యాత్ర 


దగ్గరనుంచీ, కుమారుని వద్దనుంచీ కూడా మూడు టెలిగ్రాములు 
వచ్చాయి. కొని ఇంకా కొంతకాలం నాతో ఉండి, పరస్పరం సహ 
కరించుకుందామనే అభ్మిపాయం వెంకటామయ్యరు వెళ్ళడించాడు. 

తిరుగుబాటు సరిస్టితినీ, మిలిటరీ చర్యలనూ బాగా ఆకళించుకుని 
ఉన్న ఆ (ప్రాంతీయులు, మోటార్లు మున్నగునవి యేవీ రోడ్లమీద సడ 
వడానికి వీలుకాని పరిస్థితిని కలుగ జేయడానికి అవలంబించిన "విధానాన్ని 
(గహించి, మేము ఒప్ప పాలియంనుంచి కాలికట్టుకు కాలినడకనే జేరా 
లని నిక్నయించుకున్నాము. ఆ రోడ్డువారిని కాలికట్టూ, ఒట్ట పాలియం 
(గామాల మధ్య దూరం అరవై మళ్లు. 


మేము ఉభయులమూ నన. ఉదయాన్నే బయల్లై రాము, 
మాకు అచ్చటి విషమ పరిస్థితులు తెలియపు. కాలి నడకనే ఆ అరవది 
మైళ్ళు ప్రయాణం చెయ్యాలంటే కలిగే ఇబ్బందులూ, ఆటంకా లేవీ 
మాకు తెలియవు, 

అల్లా బియల్లేరి ఒక అయిదు మైళ్ళు వెళ్ళేసరికి మాకు ఆ దారిని 
నడచి వెళ్ళడంలో ఏంత కష్టమున్నదో బోధపడింది. మాప్తాలలో చాలా 
మంది మిలిటరీలో పనిచేసి రితైరయినవా రున్నారు. వారు లోగడ 
యుద్ధాలలో విదేశాలలో కూడా పనిచేసి ఉండడంవల్ల వారికి మిలిటరీ 
విధా నాళు కొన్ని తెలుసు. అందువల్ల వారు మున్ముందుగా రోడ్డు కిరు 
(ప్రక్కలా వుండే దాగా ఎదిగిన చెల్లనన్నింటినీ నరికి, వాటిని. దారికి 
అడ్డంగా, అడ్డదిడ్డంగా పడేశారు. ఆ అరవై మెళ్ళ పొడుగునా చెట్లన్నీ 
నరకబడి దారికి అల్లా అడ్డంగా పడ వేయబడే ఉన్నాయి. ఆ దార రన్న 
యే విధమయిన బహ్ళా నడవడానికి వీలులేని పరిస్థితిలో ఉన్నాయి. "అల్లి 


పరిస్టితులలో సాయం(తం దాకా నడచినా ఇరవ్‌ మెళ్ళయినా వెళ్ళ 
శేక్రపోయాం. 


చెర్చల్‌ చేరీలో 


మై “చెర్పల్‌ చేరీ” (గామం చేశేసరికి సూర్యా స్త సమయం 
అయింది. ఉభయులమూ ఖద్దరు దుస్తులలోనే ఉన్నాము. దారీలో తటస్థ 


పడిన వారందరూ మమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఆ రాత్రికి అక్కడే 
\ 


మాప్లా తిరుగుబాటు: నా రిపోర్టు 225 


విశ్రాంతి తీసుకోమని. సలహా యిచ్చారు. గ స్తీలోవున్న మిలిటరీ వారికీ 
మాకూ సంఘర్షణ జరుగవచ్చునని కూడా మమ్మల్ని హెచ్చరించారు. 

మెయిన్‌ రోడ్డువదలి, (పక్కగా, రెండు మూడు ఫర్ణాంగుల 
దూరంలో ఉన్న ““దెర్చల్‌ చేరి” (గ్రామం, నిజంగా, మేము "అదృష్ట 
వళొ శె చేరామని భావించవలసి ఉంటుంది. మెయిన్‌ రోడ్డువదలి (పక్కా 
నున్న బండిబాటని మేము నడక (ప్రారంభించిన కొద్ది సేపట్లోనే 
గురాలమీద వచ్చిన మిలిటరీవారు ఆ [ప్రాంతం అంతా “గాలించారోనీ, 
నిజంగా మేమే గనుక మా ఖద్దరు దుస్తులతో వారి కంటబడి ఉంటే 
తక్షణమే మమ్మల్ని కాల్సేే సేవార సీ, మా వెనకాలే ఆ (గ్రామానికి నచ్చిన 
వారు చెప్పారు. ఆ రాత్రికి మేము అక్కడే వ్మిశమించాం. 

తెల్లవారేసరికి వెంక_టామయ్యరు తాను మద్రాసు వెళ్ళిపోవడా 
స నిశ్చయించుకున్నాననీ, అందువలన నాతోబాటు యింక ముందుకు 
సాగలేననీ కచ్చితంగా చెప్పేశాడు. ఆయన నాకంళు వయస్సులో 
పెద్దవాడు, విద్రోహ చర్యలుగా దారిలో ఏర్పడిన అడ్డంకుల నన్నింటినీ 
అధిగమించి ఆ'వయస్సులో ఆ యాత్ర ముగించలేనని ఆయన వ్యక్త 
పరిచాడు. ఆయన వెనక్కి. వెళ్ళడానికి నేను అంగీకరించాను, ఇద్దరు 
మిత్రుల సాయంతో ఆ సాయంత్రానికి ఒట్ట పాలియం చేరుకుని, 
ఆయన రాతి బండికి పట్నం వెళ్ళిపోయాడు. 


ఏమయినా సరే మేము మీతో వచ్చి తీ రాము అంటూ బయల్రే 
రిన నలుగురు మిత్రులతో నేను చెర్చల్‌ చేరీ (గామంనుండి కాలికట్టుకు 
బయల్లేరాను. దారి పొడుగునా రోడ్డంతా ఒకే మాదిరిగా ఉంది. రెండవ 
రోజు సాయం|తానికి యింకో యిరవై మెళ్ళు నడవ గలిగాము. 
మూడవనాటి సాయం తానికిగాని నేను ౩ కాలికట్టు చేరలేకపోయాను, 


భయోత్సాత పరిస్థితు లు 
ఉదెక పూరిత పరిస్టితులలో ఉన్న కాం(గెను మ్మితులు నన్ను 
ఆహ్వానించారు. విప్లవ (పాంతంలోని ముఖ్య కాంగసు నాయకులంద 
రినీ పోలీసువారు అరెస్టు చేశారు. విప్లవ (ప్రాంతంలో పర్యటించిన 
బార్‌యట్‌ లా కే. పి . కేశవమేనోన్‌ అప్పుడే తిరిగి వచ్చాడు. ఒక 


296 నా జీవిత యా[త్ర-2 


ప్రక్క మాప్పాలూ, రెండవ (ప్రక్క పోలీసు మిలిటరీ అధికారులు 
కలుగిసూన్న | భయోత్సాతం గురించి వివరించాడు. అసలు విస్త వం 
అతి స్వల్పకారణం మీదనే ఆరంభం అయిందనీ, ఆరంభంలో అంత 
ఉద్దుతంగా లేకపోయినా, వారం రోజులలోపలే మాప్లాలు అటు ఇంగ్లీషు 
వారినీ, ఇటు కార్యగెసు వారినీ కూడా తమ శత్రువులుగా భావించ 
డంతో విప్లవం తారస్థాయిని అందుకుందనీ తెలియవచ్చింది. 


అప్పటివరకూ అతికషంమీద నిర్మాణమయిన హిందూ _ మహ. 


మృదీయ సమైక్య సాదర కునాతునకలయింది. మౌస్తాలు ఇంగ్నీ మ 
వారినీ, హిందువులనూ హింసించి తీరాలనే దృఢసంకల్పంతో ఉన్నారు. 
ఆ (పాొంతం అంతటా మార్షల్‌ లా అమలు సరచబడింది. వెనువెంటనే 
విచారణ జరపడానికిగాను మిలిటరీ కోర్టులు తెరవదిద్దాయి. సాధారణంగా. 
మరణ శిక్షే విధించేవారు. 


అలీ ముసలియార్‌ అనే ఒక మాప్తానాయకుడు తన స్వతంత్ర 
సతాకం ఎగుర వేశాడు. ఒక వారం రోజులపాటు సివిలు, |క్రిమినలు 
న్యవహారులలో సర్వస్వత౦(తం౦గా వ్యవహరించాడు. ఆయన కూడా 
' మరణ శిక్షలూ, ఆ ప్తి జప్పులూ విధించేవాడు. 

మార్షల్‌ లా  (పకటింపదిడి నప్పటికీ, (బ్రిటిషు ఆఫీసర్హూ, వారి 
క ఏ క్షణాన ఎటువంటి ఇక్క ట్రకు లోనవుతా మోవనే భీతి 
తోనే (పాణాలు బిగపట్టుకుని క్షణాలను యుగాలుగా గరు పరిస్థితిలో 
ఉన్నారు. ఇంగ్లీ జారు ఏ మాప్తా అయినో ఎదురయితే వెంటనే వాని 
కుత్తుక ఉ త్తరించి చం చేసేవారు. 


ఒకొక్కప్పుడు మౌస్తా యువకులు జరిపిన చర్యలు చాలా 
"ఘోరంగానూ, అమానుషంగానూ ఉండేవి. ఒక చిన్న మాపా కుళ 
వాడు చేతిలో క్తిపట్టుకుని నడుస్తూ ఉన్న బస్సులోకి ఉరికి ఒక 
(సయాణీకుళ్ణి అప్పటీ కప్పుడు చంపివేశాడు. డ్యూటీలో ఉన్న మిలిటరీ 
ఆఫీసరు స ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. అడ్వకేట్‌ 
అయిన యం. పి. నారాయణమేనోన్‌, దెబ్బలాట ముమ్మరంగా సాగు 
తూన్న ఒక ss అమాయిక (ప్రజల్ని రక్షించాలని చేసిన 


TET TET AT TA nh eas 


Farnam ITE 





226 నా జీవిత యా|త్ర-2 
ప్రక్క మాప్టాలూ, రెండవ (ప్రక్క పోలీసు మిలిటరీ అధికారుల 
కలుగిస్తూన్న భయోత్సాతం గురించి వివరించాడు. అసలు వివ నం 
అతి న్వల్పకారణం మీదనే ఆరంభం అయిందనీ, ఆరంభంలో అంత 
ఉద్దుతంగా లేకపోయినా వారం రోజులలోపలే మాసాలు అటు ఇంగ షు 
వారినీ, ఇటు కాం్యగెసు వారినీ కూడా తమ శ్మతువులుగా భావీంచ 
డంతో విప్లవం తారస్థాయిని అందుకుందనీ తెలియవచ్చింది. 

అప్పటివరకూ అతికష్టంమీద నిర్మాణమయిన హిందూ = మహ 
మ్మదీయ సమైక్య సౌధం. తునాతునకలయింది. మాపాలు ఇంగి మ 
వారినీ, హిందువులనూ హింసించి తీరాలనే దృఢసంకల్పంతో ఉన్నారు. 
ఆ పాంతం అంతటా మార్షల్‌ లా అమలు సరచబడింది. వెనువెంటనే 
విచారణ జరపడానికిగాను మిలిటరీ కోరులు తెరవబడాయి. సాధారణంగా. 
మరణ శిక్షే విధించేవారు. ల స్ట 

అలీ ముసలియాల్‌ అనే ఒక మాపానాయకుడు తన న్వతం(త 
పతాకం ఎగుర వేశాడు. ఒక వారం రోడోలపాటు సీవిలు, [్రీమినలు 
వ్యవహారులలో సర్వన్వతం( తంగా వ్యవహరించాడు, ఆయన కూడా 

' మరణ శిక్షలూ, ఆస్తి జప్తలూ విధించేవాడు. 

మార్షల్‌ లా (ప్రకటింపబడి నప్పటికీ, (బ్రిటిము ఆఫీసరూ, వారి 
కుటుంబాలూ ఏ క్షణాన ఎటువంటి ఇక్క_టకు లోనవుతామోస్‌నే భీతి 
తోనే ప్రాణాలు బిగపట్టుకుని క్షణాలను యుగాలుగా గడిపే పరిసితిలో 
ఉన్నారు. ఇంగ్లీ మవారు వ మాప్పా అయినా ఎదురయితే వెంటనే వాని 
కుత్తుక ఉత్తరించి చంపేసేవారు. 

ఒకొక్క ప్పుడు మాస్తా యువకులు జరిపిన చర్యలు చాలా 
“ఘారంగానూ, అమానుషంగానూ ఉండేవి. ఒక చిన్న మాష్తా కుత్ర 
వాడు చేతిలో క_త్తిపట్టుకుని నడుస్తూ ఉన్న బస్సులోకి ఉరీకీ ఒక 
(పయాణీక్షజ్ణి అప్పటి కప్పుడు చంపివేశాడు, డ్యూటీలో ఉన్న మిలిటరీ 
ఆఫీసరు జాక్సన్‌ ని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. అడ్వ కేట్‌ 
అయిన యం. పి. నారాయణమేనోన్‌, దెబ్బలాట ముమ్మరంగా సాగు 
తూన్న ఒక సందర్భంలో, అమాయిక ప్రజల్ని రక్షించాలని చేసిన 





1 
్‌ 
| 


rr రయ యాంాలల్థ 


ఆ రాలకు చ సిరా ల రా రఖకాట కటలా 0 శంతన 





మాజ్లా తిరుగుబాటు: నా రిపోర్టు 227 


(ప్రయత్నానికి (ప్రతి ఫలంగా మిలిటరీ కోర్డువారు ఆయన్ని అరెస్టుచేసి, 
ద్వీపాంతర వాస శిక్ష విధించారు. 

.హౌకోరులో నా దగిర జూనియర్‌గా పనిచేసిన (శ్రీ కె. పి. 
శేళవమేనోన్‌ తన ప్రాణానీకి తెగించి యెంతో సేవచేశాడు. అదృష్ట 
వశాత్తూ ఆయన్ని ఆరెస్టు చేయలేదు. నేను కౌలికట్టు చేరిన మూడో 
నాటికి కేశవమేనోన్‌ అక్కడకు వచ్చాడు. జరుగుతూన్న సంఘటన 
లను గురించి ఆయన వ్రాసిన ఒక రిపోర్టు చెపు కాగితాలు నా 
కిచ్చాడు. నారాయణ మేనోన్‌ అకఠెస్టయిన కారణంగా ఆయన్ని నేను కలు 
సుకోలేకపోయాను. 

చాలామంది కాంథగ్రెనువారు ఒక (ప్రక్క. మాప్తాల చేతుల 
లోనూ ఇంకొక (ప్రక్క మిలిటరీవారి చేతులలోనూ ఎన్నో యిక్క_ 
టకు పాల్పడ్డారు. .కాంగైసుతో సంబంధం ఉన్నా లేకపోయినా 
అనేక హిందూ కుటుంబాలవారు, ఆ విప్లవ ప్రాంతంనుంచి (ప్రాణా 
లకు తెగించి సకుటుంబంగా పలాయనం చిత్తగించారు. 

అపూర్వ సంఘటన 

ఈ పరిస్థితులలో కొన్ని వింత సంఘటనలూ జరిగేవి. ఒక 
హిందువు మాపా వేషంతో (ప్రాణాలని కాపాడుకో గలిగాడు. ఆయన 
ఒక లక్షాధికారి.” ఒక మాపా గుంపు ఆయన ఇంటిమీద దాడిచేసింది. 
మాస్తా వేషంలో ఉన్న ఆఆసామీ, యజమాను లందరూ పారిపోయా 
రనీ, తాను ఆ యింటి నౌకర్ననీ, దాడి చెయ్యడానికి వచ్చిన ఆ 
గుంపుతో విన్నవించుకుని (ప్రాణాలు దక్కి_౦చు కున్నాడు. కాని ఆయన్ని 
మిలిటరీ. కోర్డువారు పట్టుకుని అరెస్టుచేసి మరణ దండన విధించారు. 
ఆయన మిలిటరీ వారితో తన మాసా నామాన్నే చెప్పాడు. అయన్ని 
మాప్లాగానే అకెన్షు చేశారు. మాప్లాగానే విచారించారు. మాప్ప్తాగానే 
ఆయనికి మరణ శిక్ష విధించారు. శిక్ష విధింపబడిన వెంటనే ఆయన. 
ఈ కోర్టులలో న్యాయం జరగడం లేదనీ, తాను మాప్లాను కాదనీ, 
స్వప్రాణ రక్షణార్ధం మాప్లా వేషం వేసుకోవలసి వచ్చిందనీ గట్టిగా 
అరిచాడు. జడ్డి ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆచార ప్రకారం వెంటనే 








298. నా జీవిత యా|త్ర-2 


అమలు జరుసబడే మరణ శిక్షను ఆపుచేళారు. ఆయన నిజంగా హిందువే 
అనే విషయం తేల్చుకోవడానికి విచారణ ఆరంభించారు. నిజం బయట 
పడ్డాక తాము విధించిన శిక్షను రద్దుపరచి ఆయన్ని విడుదల చేశారు, 

ఇది ఒక అపూర్వ త జ్‌ అయినప్పటికీ, మార్షల్‌ లా 
(పాంతంలో, ధనానికీ, (పాణానికీ ఎటువంటి రక్షణ ఉర మురదో. 
వాటిని కాపాడుకోవడం ఎంత కష్టమో అర్దం అవుతుంది. అవి భయో 
తాతం సె పైర్‌ విహారం చేసిన గడ్డు పనై య 


మూలకారణం 

నా విచారణ సందర్భంలో అసలు ఈ విప్ప వానికి మూలకారణం 
ఏమయి ఉంటుందని పరిశీలించాను. డి. ఎస్‌. ప హిచ్‌కాక్‌ తో ఏకీ 
భవించిన (పభుత్వోద్యోగులంతా ఈ తిరుగుబాటుకు కారణం కాంగ్రెస్‌ 
ఖిలాఫత్‌ సంఘాలవారి చర్యలేనని నిరూపించే (ప్రయత్నంలో ఉన్నారు. 
లోగడ ఒట్ట పాలియం సమావేశ సందర్భంలో, హిచ్‌ కాక్‌ 
అవలంబించిన విధానమూ, మా పె ఆయన వేసిన పరువు నష్టం దావా, 
సంగతీ, యాకుబ్‌ హుస్సేన్‌ En కోయా, మాధవన్‌నాయరు, 
గ్‌ హెతల్‌ మేనోన్‌గార్హ వె పై ఆయన విధించిన ఆంక్ష, ఆ 144 న సెక్షను 
ఉల్లంఘించిన కారణంగా + వారికి విధింపబడిన 4క్షా మున్నగు అంశారిన్నీ 
లోగడ వివరించే ఉన్నాను. 


ఇటువంటి పరిస్థితులలో ఆంగ్లే యాధికౌర్త్షు, కాంగెస్‌, ష్య... 


క 1 నవు (0 
రశ లాల ఉదాన దివం ంంరాన యనా tie 


ప! 
శి 


నా) ఉక్త 


సంఘాలవారి కార్యక్రమాల కారణంగానే ఈ మాప్పా సంరంభం ' 
ఆరంభం అయిందని నమ్మడంలో ఆశ్చర్యం ఏమీలేదు. 9295 


జరిగిన ములాన్‌ విస్తవ సందర్భంలోనూ, ఇప్పుడూ కూడా సత్యానికీ, 


అధికార్ల చె 'ప్రచారర ఏ) చేయబడ్డ కారణాలకూ ఎక్కడా సంబంధం లేదు. 


నా విచారణలో రికార్లయిన అంళాలనుబట్టి, హిందూ జమీం 
దార్ల కూ, మాప్లా రె తాంగానికీ మధ్య కొన్ని తారకలు ఉత్సన్నం 
అయ్యాయన్న నంగతి తేలింది. మాప్లాల జీవనోపాధి పొలాలమీదనే 
ఆధారపడి ఉంది. వారు రహితులుగానూ, పాలేర్ణ గానూ (బతి కేవారు. 
అప్పట్లో నేను సేకరించిన సమాచారాన్నిదిట్ట తేలిన అంశం ఏమిటం పే, 


మాజ్ఞా తిరుగుబాటు: నా రిపోర్టు 229 


నిలంబూరు ఎ'సైటు (పొంతంలో పాలేరుగా ఒక ఇంట పనిచేస్తున్న 
ఒక మాసా యువకుడు దొంగతనం చేశాడనే అనుమానం పై శిషింస 
బడ్డాడు. po మారుమూల గామంలో జరిగిన యీ చిన్న సంఘటనతో 
ఆరంభం అయిన గలాటా 1821 నాటి మౌస్తా తిరుగుబాటుకు కారణం 
అని కొందరి ఊహ. 

మాప్పాలకు సంబంధించి నంతవరకూ ఎ చిన్ని సంఘటన 
అయినా రాజుకుందంటే థాండవ దహనమే, వారి సంఘీభావమూ, 
కట్టుబాట్లు, మూర్గత, పట్టుదలా అల్లాంటివి. సాధారణంగా ఎవ్వరూ 
ఇటువంటి సంఘటనల నీ తీరుగుబాట్ల నీ పట్టించుకోరు. అందులో 


కాం(గెను వారా కలుగదేనుకునేది? అయినా పదో ఒక చిన్న గృహ 

కలహం౦ లాంటి పరిస్టితులలోనా? కసీ రను. ఈతోగక వివరించినట్లు, 

ఆ రాష్ట్రంలోని కొం(గైసువారి థ్‌ క్తి సామర్థ్యాలు విదిత మేకదా. తరగ 
రు 


వల్ల రాష్ట్రియ కౌర్యగెను తే శాంతిని నెలకొల్చ డానికి సత్వర 
చర్యలు తీసుకోకుండా ఎల్లా ఉండగలరు? కాంటగెను కార్యనిర్వాహక 
సంఘ సభ్యుడనై న నేను, నా (పాణానికి తెగించయినా, ఆ (పాంతంలో 
ఉరికి చేయగలిగిన “సేవకు సంపిద్దుళ్లి కావడం నా విధే గదా! నా విచా 
రణ ముగిసిన తర్వాత క్షు కు ప్తంగా రిపోర్టు (వ్రాసి కలక త్రా క్యాంపులో 
ఉన్న మహాత్మా గాందీగారికి పంపించాను. అదే ఆ 1921 నాటి మాసా 
తిరుగుబాటు చరిత్ర. 
తర్వాత కాం(గనువారు బాధితుల సహాయార్థం ఎనభయివేల 
రూపాయిలు మంజూరు చేయడమూ, అచ్చటి పరిస్థితులు సమ్మగంగా 
విచారించి నివేదించడానికిగాను ఒక సంఘాన్ని నియమించడమూ జరి 
గింది. హిందూ. మహమ్మదీయ సమైక్య సాధనకు ఎంతో ఉత్సాహం 
తోనూ, ఎన్నో ఆశలతోనూ ఆరంభింపబడిన కృషి మలబారులో జరి 
గిన యీ విప్ణవం కారణంగా దక్షకాదిని కూడా దెబ్బతింది. 


హిందూస్తాన్‌ సేవాదళం: సాంబమూర్తి నాయకత్వం 
నాగపూరు కాం(గసులో కాం(గెసు నియమావళితో పాటు 
జాతీయ స్వయం సేవక దళానికి కావలసిన నియమానళిని కూడా 


230 నా జీవిత యా|త్ర.2 


రూపొందించాం. కాం(గైసుతలో ప్యాసయిన తీర్మానాను సారం 
నిర్జీతమయిన 21 భాషా రాష్ట్రాలలోనూ, కాం(గసు ఖిలాఫత్‌, 
స్వయం సేవక దళాలు ఏర్పడడమూ, జాతీయ న్వయం సేవక దళం 
ఆవిర్భవించడమూ జరిగింది. అల్లా ఆరంభింపబడ్డ జాతీయ స్వయం 
"సేవక దళం హిందూసాన్‌ సే ఇవా దళ నామాన్ని స్వీకరించి, కొద్ది దినాల 
తోనే. బ్రహ్మాండమయిన సంస్థగా రూపొందింది. 

ఈ హిందూసాన్‌ సేవా దళం వారిచే శిక్షణ గరపబడుతూన్న 
వేలాది స్వయం సేవకులను చూడడం చాలా ముచ్చట గొలిపేది. ఈ 
సేవా దళం దేశీయ శాంతి దళ స్థాపనకి (ప్రాతిపదిక అయింది. ఇది 
దినదినాభివృద్ది చెంది కాయ్యగెసు జరుగుతూన్న (ప్రతి (ప్రాంతంలోనూ 
ఎంతో సేవ "జేసింది. కాని కొన్ని దుష్టగ్రహ కూటాలవల్ల ఈ సేవా 
దళం మూలపడి విచ్చిన్నం అయింది. 

ఈ హిందూస్తాన్‌ సేవా దళానికి బులును సాంబమూ ర్తిగారు 
కొంతకాలం అధ్వర్యవం వహించారు. 

సనా దుష్టఘడియలలో అనాలోచితంగా ఆ దళాన్ని విచ్చిన్నం 
చేసి ఉండకపోతే, 1922 లగాయితు నిత్య సంఘటనలుగా పరిణమించిన 
హిందూ- పన ంఘర్షణల సందర్భంలో ఆ దళంవారు ఆయా 
(ప్రదేశాలలో ఉరికి, శాంతిస్టాపనాది కార్య(క్రమాలలో ఎంతయినా ఉప 
యోగపడి ఉండేవారు. 

కాగా, మిలిటరీలో చేరే సోల్పరూ, సిపాయీలూ, ఆఫీసర్లు 
వగ రా అందరూ ఏ (ప్రకారంగా దేశ 'రక్షణాది విషయాలలో ఆత్మ 
త్యాగానికి సర్వత్రా సిద్దం అనే (ప్రమాణాన్ని తీసుకుంటారో అల్లాగే 
శాంతి భదతలను కాపాడడం కోసం శాంతియుతంగా, అహింసాత్మక 
పద్దతుల (ప్రకారం నూనవసేవ్క దేశా సేవా చేస్తామనే (పమాణాన్ని తీసు 
కున్న యా హిందూసాన్‌ సే సవా దళం వారికి pee (డ్రిల్లూ: డిసిప్లి నూ 
ఉండేవి. 


అహమ్మదాబాదు కాంగ్రెసు సందర్భంలో ఈ దళం వారికి 


చీరాల పేరాల ఉదంతం: ఆంధంరత్న రామదండు 231 


ప్రత్యేక మెన సూచనలు ఇవ్వబడ్డాయి. సత్యాహింసలకు సదాబద్దులం 
అనే (ప్రమాణాన్ని (సతి స్వయం సేవకుడూ విధిగా తీసుకునేవాడు 

1021 నాటి నిర్మాణాత్మక కార్యక్రమమూ పిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ 
పర్యటన సందర్భంలో చూపించిన నిరననాత్మక బహిష్క్టర ణా విజయ 
వంతం అనడానికి యీ స్వయం "సేవక లూ, వారి నిన్సార్హ నిరాడం 
బర సేవా, ఎంతగానో ఉపకరించాయి. 

అలాంటి ఉపయుక్త సంస్థని విచ్చిన్నం చెయ్యడం పొరపాట 
న్నది ఈనాడు మన కందరికీ అవగాహన అవుతోండి. మత సామ 
రన్యం కొరవడిన కారణంగానూ, (ప్రస్తు సుతం జరుగుతూన్న యుద్దం 
* కారణంగానూ సంపా ప ఫమెన పరిస్తితులలో హందూసాన్‌ సేవా 
దళంవారు ఎంతయినా సేవచేసి ఉండేవారు. NED ఆనాడు 
(పభుత్వం వారికీ, కాం(గను వారికీ మధ్య ఉత్పన్న మైన చిక్కుల 
మూలంగా ఏర్పడిన ఎన్నో విసరీత పరిస్టితులను నవ్యంగా ఎదుర్కో 
గలిగేవారేమో కూడా. 


8 


చరాల శురాల ఉదంతం; 
ఆం ధరత్స ఈసా ర తయ 


ఆంధ దేశానికి సంబంధించి నంతవరకూ 1921 లో జరిగిన 


(బహ్మండమయిన చరిత్రాత్మక సంఘటన ఇంకొకటి ఉంది. ఇది 
చాలా ముఖ్యమయినదీ, మరప్పరానిదీ. ఇది చీరాల పేరాల ఉదంతంగా 
బాగా (ప్రసిద్ధి కెక్కింది. 

వతి (గామం గుంటూరుజిల్లా కోస్తా (పాంతంలోనిది. అక్క_డ 
జననమంది పేరుగాంచిన తవ ఆం[ధరత్న దుగ్గిరాల 


వ 


* ద్వితీయ (పపంచ మహాయుదం. 
రు 





232 నా జీవిత యా।త్ర-2 


గోపాలకృష్ణయ్య. ఆయన మాంచి స్ఫురద్రూపి, సత్యసంధుడూ, 
విద్వాంసుడూ కూడాను. ఆయన ఎడింబరో 'విశ్వావిన్యాలయంలో విద్యా, 
భ్యాసం ముగించుకుని వచ్చిన తర్వాత కొంతకాలం రాజమహ హాం[ద్ర. 
వరంలోని గవర్నమెంట్‌ ్యటెయినింగ్‌ కాలేజీలో ఆచార్యుడుగా 
_ ఉండేవాడు. 

ఈయన చాలా స్వతంత్ర భావాలు గల వ్య కి. అచ్చటి ప్రిన్సి, 
పొల్‌ ఆర్‌, డబ్ల్యు. రాస్‌ దొరగారు చూపించిన నిరంకుశత్వానికి నిర 
సనగా తమ ఆచార్య పదవికి స్వ స్లీచెప్పి, బందరు జాతీయ కళాశాలలో 
కొంతకాలం అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత పదవి పరిత్యాగం 
చేసి దేశమాత పిలుపును ఆకర్షించి, ఆమె సేవలో నిమగ్నుడయ్యాడు. 
చీరాల దూరతీరాలలోని ఇసుక వృ ర్రలలో రామనగర (గామ నిర్మాణానికి 
పూనుకున్నాడు. 

విచిత యు ధు 0 

అసలు విషయం యేమిటంచే ఆ 1921 వ సంవత్సరంలో పాన 
గలు రాజాగారి జస్టిస్‌పార్టీ వర్గానికీ, చీరాల ప్రజలకూ మధ్య పెద్ద 
యుద్దమే (ప్రారంభం వ Hees పేరాల పంచాయితీ యూని 
యన్‌ని పురపాలక సంఘంగా మార్చాలని మం,త్రివర్శంవారి పట్టుదల. 
గోపాల కృష్ణయ్య గారి ఆధ్వర్య వాన దానిని పురపాలక సంఘంగా 
రూపొందించకుండా, ఎప్పటిలా యూనియన్‌గా నే ఉండనియ్యమని 
(ప్రజలకోరిక. (ప్రజల కోరికను మంతి మండలివారు మన్నించక పోవ 
డంతో, (ప్రజలకూ మంత్రివర్గం వారికీ మధ్య ఒక రకమయిన యుద్దమే 
ఆరంభం అయింది. 

ఇది చాలా విచిత్రమయిన యుద్దం. ఆం(ధరత్న (ప్రజలందరినీ 
కూడ గట్టుకొని, చీరాల (ప్రాంతాన్ని మునిపిపాలిటీగా రూపొంది శే స్తే 

ఆగ్రామాన్ని పూర్తి రిగా విసర్జించి, వేరే తావులకు వలసగా వెడలి పోతా 

మని తెలియజేశాడు. ఇది క చాలా (బ్రహ్మాండమయిన [పయత్నం,. 
చీరాల _ పేరాల (ప్రజలు పది హేడువేల మందికి 3 పైగా ఉన్నారు. వారం 
దరినీ ఒకే (త్రాటిమీద నిలబెట్టి, వారిచేత కళత్ర రాజనాహారు వుంటూ 


చీరాల- పేరాల ఉదంతం: ఆంధ్రరత్న రామదండుి 233 


వున్న ఇళ్ళనీ, వాకిళ్ళని విడిచి పెట్టించి, వారిని రామనగరు పరినర 
(పాంతాలకు తీసుకుని పోవడం అంపే మాటలా? 

చీరాల వానులతోటీ, ఆం(ధరత్నతోటీ నాకు మంచి ఐక్యతా 
భావం ఉంది. వారి కోరిక న్యాయమెనదేనన్న భావమూ నాకు ఎర్చాడింది.. 
ఆ (ప్రాంతమంతా పురపాలక (పాంతంగా మార్చబడే పక్షంలో (గ్రామీ 
ణులకు గోరంత లాభం చేకూరకపోయినా, కొండంత భారం, పన్నుల 
రూపేణా, నెత్తిన పడడం అన్నది ఖాయం. అటువంటి కష సమయం 
అది. అప్పట్ల చీరాల పేరాల వాసులకూ, ఆం(ధరత్నకూ ఇవ్వగలిగి 
నంత చేయూత ఇచ్చాను. నేను లక్షలమీద సంపాదిస్తూన్న కారణం 
గానూ, బ్యాంకులలో నా ధనం మూలుగుతూన్న కారణంగానూ, నేను 
ఆఅ ఉదంత విజయానికి చాలా విరివిగా విరాళం ఇచ్చాను. 

వర చొక్కాల సేన 

ఆంధ్రరత్న “రామ దండు” అన్న పేరుమీద" ఎర చొక్కాల 
నినన (పోగుచేళాడు. గాంధీ మహాత్ముడు యావ త్తు భారత దేశాన్నీ 
ఉదరించాలని (సయత్నిస్తూ ఉన్న ఆ కాలంలో, ఆంధరత్న చీరాల. 
చీరాల (పజల కోసం “రామ దండు” సాపనతో ఒక విశ్వామిత్ర 
సృ చేశాడు. 1] 

1921లో గాంధీగారి అఖిల భారత సంచార కార్య కనుం 
సందర్భంలో నేనూ వారితోపాటు చీరాల వెళ్ళాను, గాంధీగారు సహాయ 
నిరాకరణ ఉద్యమ (ప్రథమ దినాలలో “కాం గెస్‌ నోట్స్‌ అన్న "పేరు 
మీద భారత దేశంలో కాం(గాను కారణంగా జరిగిన నంఘటన లన్నిం 
టినీ వివరించేవారు. ఆ సద్దతులమీదే అఆం(ధరత్న “నీరాల. పేరాల 
నోట్స్‌”ను (పారంభించాడు. 


(బాహ్మ ల త్వ [ప్రదానం 
ఆయన కుణంగా సంస్కృతం నేర్చినవాడూ, విద్యావే తా, 
పండితుడూ అవడంచేత హిందూమత సద్దర్మాలనూ, మూలసూ శ్రా 
T 16 


234 | నా జీవిత యాత్ర-2 


అనూ బాగా ఎరిగి ఉన్నవాడు. [బాహ్మణ, (బాహ్మణేతర సామరస్యం 
చెడి, వారి మథ్య రాజుకుని (పజ్యరిల్లుతున్న భేద భావాభావాలనసీ, వారి 
మధ్యనున్న అగాధాన్నీ అంత మొందించడానికి సులభోపాయంగా, 
(బ్రాహ్మణేతరు అందరిచేత యజ్లోపవీతధారణ చేయించ్చి వారినీ 
(బాహ్మణులగానూ, వారితో సమానస్తాయిని అనుభవించే వారినిగానూ 
మారుసా నని వారి కందరికీ వలసిన “క్షానబోధచేసి (బాహ్మణత్వం ఇస్తా 
ననీ ఒక (క్రొత్త పథకాన్ని (పచారంలోనికి తీసుకువచ్చాడు. ఆయన 
కొంతకాలం కౌం|గెస్‌ జనరల్‌ "స్మెకటనీగా కూడా పనిచేసాడు. ఆ 
హోదాలో భారత దేశమంతటా తిరిగే రోజులలో క్షయ రోగానికి గురి 
అయి, చాలా చిన్న వయస్సులోనే సరమపదించాడు. 


అపూర్వదృశ్యం 
చీరాల పేరాల ఉదంతం ఆ పాంతానికే చెందిన సమస్యే 
అయినా దాని చండ (ప్రభావంవల్ల ఆది ముఖ్యమయిన రాష్ట్ర సమస్య 
గానూ తర్వాత సాటిలేని మేటి. ఉదంతంగానూ రూపొందడం చేత, 
అది యావత్తు భారతావని దృష్టినీ ఆకర్షించింది. 


ఆ పోరాటం ముమ్మరంగా సాగుతూన్న రోజులలో నేను 
చీరాల (పాంతానికి వెళ్ళాను. అచ్చట ఒక అపూర్వ దృశ్యాన్ని 
చూశాను, ఆ (గ్రామాలకు చెండిన యావత్తు జనమూ వీదాసాదా, ముసరీ 
ముక్కీ, (దాహ్మణ అ(బాహ్మకాది విభేదాలు యీషక్యా(త్రమూ లేకుండా 
ఏకగీవంగా, ఆ (గ్రామాన్ని వదలి ఇతర (ప్రాంతాలలో స్థావరాలు 
ఏర్పాటు చేసుకోవడానికి, ఆనందంగా బయలైేరారు. వీదవారు తమకు 
చెందిన తట్లాబుట్లా తమ నె త్రిమీద పెట్టుకుని "స్వయంగా మో స్తున్నారు. 
ఇరత కరు. అనా. సంఘటన ఉంటుందా? 


స్‌పార్టవారి "జ స్టిస్‌' 
స (ప్రజ, ఒక్కుమ్మడిగా ఒక మాటగా కోరిన 


కోరికను న్యాయానికి పానుగలు మం|త్రివర్గంవారు మన్నించి, వారిని 
ఇటువంటి ఇక్కట్ల పాలుగాకుండా చూచి ఉండవలసింది. కాని జసిస్‌ 
2 aE స లయ 


చీరాల- పేరాల ఉదంతం: ఆంధరత్స "రామదండు 935 


మంత్రివర్గ ంవారు చూపించిన జస్టిస్‌ అటువంటిది. వారు తమ సద్దతి 
(ప్రకారం చాలా (క్రూరాతిక్రూరంగా (సవరించారు. 

అశుత పూర్వ పరిస్థితులలో, (ప్రజలకూ సరిపాలకులకూ మధ్య, 
ఈ సంఘర్షణ ఇల్లా ఒకటి రెండు సంవత్సరాలపాటు సాగింది, ఆ 
తర్వాత పాలకుల సట్టుదలకే (ప్రజలు తల ఒగ్గవలసి వచ్చింది. ఇది అను 
_ శుతంగా వస్తూవున్న హైందవ దుర్చులతా సరిణామం. ఇంకా కొంత 
కాలం యీ పోరాటం (ప్రజలు సాగించగలిగి ఉంటే, (సభుత్వంవారు 
కాళ్ళబేరానికి దిగుకుండా ఉండగలిగేవారు కారు. (ప్రజలలో రవ్వంత 
ఆత్మశ క్రీ లోపించిన కారణంగా విజయం సాధించలేకపోయారు, 


MISO ముతత SR 


క్‌ ర్‌ 


కాని చీరాల పేరాల ఉదంతం మా(తం, గుంటూరు పన్నుల 
నిరాకరణ ఉద్యమంలాగే, హైందవ ఆత్మశ క్రికి తార్కాణంగా నిలిచి 
పోయింది. జయం కనుచూపుమేర దూరంతో ఉంటూన్న సమయం 
లోనే, (పభుత్వంవారి బాధ్యతా రహిత మైన మూర్ణపు పట్టుద లలవల్ల 
(ప్రజలు ఇక్కట్ల పాలవడం తస్పలేదు. వీరాల- పేరాల యూనియన్‌ 
పరిపాలనను, స్వల్ప వ్యయంతో, (ప్రజోనవయోగకరంగా రూపొందిసా 
మనీ, మునిపిపాలిటీగా మార్చని కారణంగా, (ప్రజలకు ఏ విధమయిన 
కష్టనష్టములూ రానీయమసీ ఎన్ని విధాల హామీలు ఇచ్చి ఉన్నా, పరి 
ప తోద కోర్కెలను తోసిపుచ్చారన్నది పాలకుల పట్టుదల నీ, 
మూర్గతనే తెలియజేసింది. 


తమకు ఉపయోగకర మైన విధంగా తమ పురపాలక విధానాన్ని 
సవరించుకుని, పాలన సాగినామని అంతే, ఆడి _త్రమమైన కోర్కెను 
మన్నించడం తమ ప్రాథమిక ద్ర ర్లవ్యమైనా పావ్‌గలు | (పభుత్వంవారు 
పట్టుదలే (ప్రధానంగా పెట్టుకుని, (పజలను ఇక్కట్ల పొలుచేయడ 
మన్నది మరవడానికి వీలులేని విపరీత సంఘటన. ఈ విషయంలో 
(ప్రభుత్వంవారి మూర్హతే బయటపడింది. 


9 
శాసన సభా (పవెశ సమస్య; 
గాంధీ వాదులు, స్వరాజ్య వాదులు 


గాంధగారికి కై జైలు ప్రా పించిన తరవాత, కలకత్తాలో జరిగిన 

అఖిల భారత కాం(గసు సంఘ సమావేశం * లో కాం(గెసు 
పేరిట రాజ్యాంగ చట్టాన్ని చేపట్టి ఎందుకు పరిపాలన సాగించకూడదు 
అన్న (ప్రశ్న వచ్చింది. ఆ విషయమై తర్జన భర్జనలు చిన నిర్ణయం 
తరవాత జరుగనున్న _గయా కాం(గెసుకి వదిలివేశారు. త న 
నాయకత్వం వహి సున్నంతకాలం రాజ్యాంగ చట్టాన్ని చేపట్టడం అన్న 
ప్రస ౩ కే రాలేదు. 

ఉద్యమనాయకజ్లి నిర్బంధించిన కొద్ది దినాలలోనే, సి.ఆర్‌,దాస్‌, 
మోశీలాల్‌న్నెహ్రూ గార్హను జై జైలునుంచి విడుదల చేశారు. వా రిరువురికీ 
గాందీగారి పద్దతులపట్ల “విముఖత ఏర్పడింది. లార్డ్‌ రీడింగ్‌ అందజేసిన 
రాజీ ప్రతిపాదనలకు గాంధీగారు ఒస్పుకోకపోవడమూ, చౌరీచౌరా 
ఉదంతం జరిగిన వెనువెంటనే గాంధీగారు ఉద్యమాన్ని విరమించడమూ 
అన్నవి ఈ విముఖత్రకు కారణాలు, సాధ్యమయినంత త్వరలో ఈ స 
కార నిరాకరణ పద్ధతికి స్వస్తి సి చెప్పాలని వారి తహతహ. 

మున ee అరెస్టయిన వెంటనే కార్యక్రమంలో మార్పు 
తేవడమన్నది నాకు ఎంతమాత్రమూ ఇష్టంలేదు. ఎల్లాగయినా దాస్‌ 
గారిని ఒప్పించి, రాజ్యాంగాన్ని చేపట్టడం. అనే పద్దతికి వారిని విము 
ఖులుగా చేపితీరాలనే దృఢసంకల్పంతో, వారిని కలును$ డానికని నేను 
కలక త్రా వెళ్ళాను. ఆయన దాపరికం లేకుండా తమ మనస్సులో ఉన్న 
దంతా నాతో చెప్పారు. “నీవు సహకార నిరాకరణ పద్దతికే అంటి పెట్టు 
కుని ఉంటా ననడం శుద్ద మూర్చత. ఆయన కేమో ఆరేళ్ళ కిక్ష విధించారు. 
ఈ ఆరు సంవత్సరాలలో నూ మి జరుగనుందో ఆ భగవంతునికే తెలి 


* 1922 నవంబరులో 


శాసన సభా (ప్రవేశ సమస్య... 237 


యాలి. ఈ ఆరు సంవత్సరాలు నను (దితికి ఉంటాననే నమ్మకం 
యేమిటి?” అన్నారు. నన్ను తమ పద్దతికి (తివ్వుకోవాలని చాలా 


తంటాలు పడ్డారు. కలక త్రాలో జరిగిన we భారత కాం(గెసు కమిటీ 
మీటింగులో pa ఎన్ని "విధాలో (ప్రయత్నించారు. 


గాంధీగారికి శిక్ష విధింపబడడమూ, దాస్‌, మోతీలాల్‌ గారలు 
కౌన్సిల్‌ ఎం(టీకి అనుకూలంగా (ప్రచారం ఆరంభం చేయడమూ గమ 


నించిన లేటు ఎస్‌, శ్రీనివాసయ్యంగారు కాం్యగెనులో చేరారు. గాందీ 
గారి సహాయ నిరాకరణ పద్దతి నచ్చక ఆయన అంతవరకూ కౌం(గ 
సులో చర లేదు. అప్పట్లొ ఆయన చెన్న రాజధానికి అడ్వ కేటు జనరలు. 
కాగా సి.ఐ.యి. బిరుదు పొందినవారు. ఆయన తన బిరుదును విసర్జించి, 
పదవికి రాజీనామా చేసి, దాస్‌, మోతీలాల్‌ (సభృతుల కౌన్సిల్‌ ఏంటీ 


పదకానికి కావలసిన చేయూతనిచ్చి తీరాలనే ఉద్దేశంతోనే కాం(గెనులో 
చేరాడు. 


కాని దాస్‌, మోతీలాల్‌ గార్లకు మనస్సులో ఒక చిన్న బెదురు 
ఉండిపోయింది. సత్యాగహం, సహాకార నిరాకరణం అన్న వాటిని 
ఆరంభమయిన కొద్ది రోజులలోనే విరమించినట్ల ముతే, దేశంలోనూ, 


(పజలలోనూ తమసట్ల ఏం దురభిప్రాయం యేర్పడుతుందో నన్న 
భయంతో, సహకార నిరాకరణ అంటూనే తమ పదకాన్ని కొంత 


మార్చుతోనూ, మెలికతోనూ అమలు జరపాలని తలచారు. ఆ ఇరు 
వరూ మేధావులు, లాయర్లు. అట్టి వారికి సదకాలకూ, మెలికలకూ, 
మార్గమే దొరకదా? కౌన్సిల్‌ "ప్రవేశ మన్నది మంత్రిపదవుల కోనమూ, 
తప (ప్రవేశ పెడతా మన్న సంస్కరణలు అమలు జరపడానికీ కాదు 
అనీ మేము లోపల (ప్రవేశించి వారి కార్యక్రమాలు _స్పంభింప జేస్తామనీ, 
దానో వారి పరిపాలనా విధానాన్ని సాగకుండా చేస్తామనీ చెప్పసాగారు. 


నిర్బంథానికి ముందు గాంధీగారు వారి పదకానికి ఒప్పుకోలేదు. ఆయన 
జైలులో ఉన్న కారణాన్ని కాంగెసులో తమ పదకం అంగీకరింప 


౨౨8. నా జీవిత యాతత్ర-2 


బడుతుందని వారు భావించారు. 


వీరు వేసిన పదకానికి (శ్రీనివాసయ్యంగారు కొద్ది మార్పులను 
సూచించారు. లోగడ ఐర్లెండులో ఐరిషు రిపబ్లి కన్‌ పార్టీ వారు అవలం 
బించిన విధంగా క్‌ కౌన్చిల్‌లో (ప్రవేశించి, దాని కార్యక్రమాలకు హోజరు 
కాకుండా ఉంతే (ప్రభుత్వ విధానాలు స్తంభినాయన్నారు. కలక తా తాలో 
జరిగిన అభిల భారత కాం(గెసు కమిటీ సమావేశం ఈ విషయాలన్నీ 
రాబోవు గయా కాం(గైసు నిర్ణయానికి వదిలెయ్యడానికి నిశ్చయించారు, 

1828 లో కార్యనిర్వాహక నర్గ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చే 
వరకూ నేను రాజగోపాలాచారిగారితో బాటుగా “నో.ఛేంజరు” గానే 
ఉండేవాడిని. 1922 లో జరిగిన ముఖ్య కార్య(క్రమం యేమిటని యీనాడు 
విలియా వేసుకుంటే, కాంగెసులోని ఉభయపకొల వారమూ (నోఛేంజ్‌, 
((పోభంజి మా మా పకొలకు బలం చేకూర్చుకోవడానికి జరిపిన 
(ప్రచార మేనని ఒప్పుకోక తప్పదు. 

దాస్‌- మోతీలాల్‌ గార్ల కు తమ విధానంపట్ల ప= వలలో ఆదరణ 
అధికమవుతుందనే విశ్వాసం ఉంది. ఎందుకంకే...తమ విధాన 


ప్రకారం, చేయవలసిన త్యాగాలు ఆ-టై ఉండవు గనుక. నేనూ, రాజ 
గోపాలాచారిగారూ మా(త్రం వారి పదకానికి అంగీకరించలేకపోయాము, 


అందువల్ల గయా కాం(గైెసు నాటికి ఉభయపక్షాలవారమూ రెడీ అంతే 
రెడి డీ అంపేడీ అనేటట్లుగానే ఉన్నాము. 


గయా కాంగెసులో మా విజయం 


గయా కాం(గసులో మాకే విజయం లభించింది. దాస్‌- మోతీ 
లాల్‌గార్హ (ప్రతిపాదనలు వీగిపోయాయి. వా రుభయులూ బహిరంగ 
సమావేశంలోనే ఆ(గహో వేశులయ్యారు. కార్యనిర్వాహక వర్గంనుండి 
వెంటనే వె దొలగుతామనీ, మొత్తం దేశం ఆంతా తిరిగి విశేష 


(వచారంజేసి, రాబోవు కాం(గెసునాటికి తమ భావాలే (ప్రజలంతా బల 


బహళ సభా ప పవేశ సమస్య... 239 


పరచే లాగున (పబోధం చేసామనీ వ్యక్తం చేశారు 

గయా కాంగెసు న 1.1.1923 న జరిగిన అభిల భారత 
కాంగ్రెసు సంఘ సమావేశంలో వ్మపిల్‌. 80 వ తేదీనాటికి 25 లక్షల 
రూపాయలు వికాళాలుగా (ప్రోగుజేసి, గాంధీగారు జైలులో ఉన్నంత 
కాలం, యాభై వేల స్వచ్చంద సేవకులద్యారా, ఆయన విధానానుసారం 
సహకార నిరాకరణ ఉద్యమ (ప్రచారం ముమ్మరంగా సాగించడానికి 
నిశ్చయించుకున్నాము. ఈ సహకార నిరాకరణ ఉద్యమం సవ్యంగా 
సాగించడానికి కార్వనిర్వాహకవర్గం వారికి అధికారం కూడా ఇవ్వ 
బడింది. + గయా కాంగెసువారి తీర్మానాలకు అనుగుణంగా ముమ్మ 
రంగా (పచారం చేయడానికి నిశ్చయించుకుని, రంగంలోకి దిగడానికి 


సిద్దం అవుతున్నాం. 
తింిగిపోయిన ఆచారిగారు 


ఆ సమయంలో రాజగోపాలాచారిగారు తమ మనోదౌర్చల్యం 
కారణంగా మారిపోతారని ప అనుకోలేదు. ఆ మరుసటి నెల 
లోనే ఆయన పదకంలో మార్పు వ న్తుందని అనుకోలేదు, ఎప్పుడు, 
ఏ విధంగా రాజగోపాలాచారిగారికి, దాస్‌-మోతీలాల్‌ గార్లు రాజీ (పతి 
పాదనలు అందజేశారో నాకెంత మాతమూ తెలియదు. నేనూ, దానూ 
ఎప్పుడూ చాలా సన్నిహితంగానే ఉండెవారము. రాజకీయ విధానాలలో 
మాకు భదాభి పాయాలున్నా, మాలో మేము ఎప్పుడూ హృదయాలు 

విప్పే మాట్లాడుకు నేవారం. తాము రాజగోపాలాచారిగారికి అందించిన 
రాజీ ప్రతిపాదనలను గురించి దాస్‌గారు నాతో ఎప్పుడూ గనం 


ద 2 క 0. 


* నీ ఆర్‌, దాస్‌ తన, అధ్య. ఖో “'పన్యాసంతో. పాటు 
స్వరాజ్య పార నిబంధ నావళిని, తన రాజీ నామానూ కూ-డా తయారు 
చేసుకు నే మహాసభకు వచ్చారుట. ఈ విధంగా కాం|-గసులో 
“స్వ రాజ్య] కక ఏర్పడింది, 

+ అధ్యతులు సీ, ఆర్‌, దాస్‌ తన రాజీనామూ షృతం 
సమౌ వేశం ముందు Eras ఆ విషయం ఫె| ఎవరి నమా వేశానికి 
వాయిణా వెయ్యడం జరిగింది, 


240 నా జీవిత యా(త్ర-2 


నిజానికి దాస్‌- మోతీలాల్‌ గార్లు చాలా (పజ్ఞావంతులు గనుకనే, మరుసటి 
నెల తిరక్కుండానే రాజగోపాలాచారిగారిని తమ (ప్రక్కకు (తిప్పి 
చేసుకుని, రెండు మాసాలపాటు (త్రివిధ బపిష్కార (ప్రచార విరమ 
ణకు, రెండవ కంటివానికి తెలియకుండా, సుముఖుణ్లి చేసుకోగలిగారు. 
ఈ లోపున తాము దేశాన్నిచుట్టి, తమ ప్రధారాన్ని సాగించి దేశీయు 
లను తమ ఉద్దేశాల కనుగుణంగా (తిప్పుకో వడానికి అవకాశం ఉంటుం 
దని వారు త రెండు మాసముల వ్యవధిలో తమ (ప్రచార 
_ దిలంతో (పజలను తమ పక్షొనికి (తిప్పుకుని తమ వాదనలో ఉండే 
శక్రి పః సత్యాన్నీ (పజల ముందు పెట్టలేకపోతే, తాము మనస్ఫూ రి దిగా 
సహాకార నిరాకరణ ఉదగమానికే తమ కకిని ధారపోసి గయా 
కాం|గసువారు పునఃపరిశీలనానంతరం అమలుపరచ నిశ్చయించుకున్న 
(త్రివిధ దిహిష్కార కార్యకమంతోటీ, గాంధీగారి రాజకీయ విధానం 
తోటీ సహకరించగలమని వారు ఒప్పందానికి రాగా, ఆచారిగారు 1-1-23 
నాటి తమ సుముఖ భావాన్ని 27-2.='29 నాటికి సులభంగా మార్చుకో 
గలిగారు. ఈ పెద్దమనిషి రెండు మాసాలలో మునిగిపోయేదేముందనే 
ధీమాతో, ఆ నాయకులకు ఆ అవకాశం ,కలిగించారు. ఫిబవరి 7వ 
తేదీని ఆలహాబాదులో అఖిల భారత కార్నగెను కమిటీ మీటింగు జరిగే 
ముందు, కార్యనిర్వాహకవర్షం సమావేశ మైంది. ఆ మీటింగుకు రాజ 
గోపాలాచారిగారు ఆలస్యంగా వచ్చారు. ప్రవేశ పెట్టబోయే తీర్మానం 
విషయంలో అభి పాయభేదాలు లేకుండా ఉండడానికి,  పునఃపరిశీలనార్హం 
దాస్‌. మోతీలాల్‌ గార తో రాజగోపాలా చారిగారిని జతపరచడాన్ని పురస్క 
రించుకుని దాస్‌గారు, మోతీలాల్‌ గారు తమ పొగ డల ద్వారా (త్రివిధ 
బిహిష్కార కార్యక్రమాన్ని తాత్క్మా_లికంగా విరమిరచాలనే తీర్మానాన్ని 
రాజగోపాలాచారిగారే ప్రతిపాదించేటట్లుగా చేయగలిగారు. ఈ తెర 
వెనుక భాగవతం నా కేమాత్రము తెలియనివ్వలేదు. రాజగోపాలాచారి 
గారు వచ్చి సభలో పాల్గొంటూ, తమకూ (ప్రత్యర్థుల కూ ఒక ఏధంగా 
రాజీ కుదిరిందనీ, దానిమీదట రెండు మాసాల పాటు త్రివిధ బహిష్కార 
... కార్యక్రమాన్ని వాయిదా చేయాలనే (ప్రతిపాదన తానే మహాసభలో 


శాసన సభా ప్రవేశ సమస్య .... 241 


తీర్మాన రూపంగా (పవేశ పెట్టనున్నానసీ చెప్పేవరకూ తెర వెనుక ఎంత 
(గంథం నడిచిందో అవగాహాన చేనుకోలేకపోయాను. 


నా రాజినామా 


కార్యనిర్వాహకవర్గ సభ్యులను ఎవ్వరినీ ముందుగా కలుసుకో 
శుండా, రాజగోపాలాచారిగారు అటువంటి (ప్రతిపాదన (పవేళ పెట్టడానికీ 
అంగీకరించడం నాకు చాలా విచార హేతువే అయింది. త్రివిధ బహొ 
బర కార్య కమం హళుచాొ వెయ్యాలన్న (పతిపాదనలో గర్భిత మై 
ఉన్న అపాయాన్ని సూచించాను. కీడు మేళ్ళు బేరీజు లేస్తూ విషయాన్ని 
వివరించిన నా [శమ అంతా రాజగోపాలాచారిగారి విషయంలో బూడిదలో 
పోసిన పన్నీరే అయింది. దాస్‌- మోతీలాల్‌ గార్లు పన్నిన వలలో ఇరు 
క్కున్నారన్నాను. ఎంతో తెలివిగా వారు (తవ్విన గోతిలోకి అనుకో 
కుండా నవ్వుతూ వెడుతున్నారన్నాను. దిగగొట్లడానికి వీలుగా మలచ 
బడిన సీలయొక్క మొన. వారి వాదన, అన్నాను. రెండు మాసాల 
విరమణ అన్నది శాశ్వత విరమణకే (పాతిసదిక్కా నాందీ అన్నాను. 
' నా వాదన అంతా కంఠళోషే అయింది. ఆయన చాలా మొండిగా తయా 
రయాడు. జరిగే (ప్రతి సమావేశ సారాంశం, తీర్మానాలు (వ్రాసే రికార్డు 
పు స్తకం(మినిట్స్‌ బుక్‌ )లో ఈ మాకే వాపి, నా సభ్యత్వానికి రాజీ 
నామా ఇచ్చాను, 

తరవాత, అ. భా. కాం. నం. సమావేశంలో (ప్రత్యర్థుల (పతి 
పాదనను (ప్రవేశ పెప్టే గౌరవం రాజగోపాలచారిగారు దక్కించుకున్నారు. 
వాక్‌ మో తల్‌ నంట ఆ (ప్రతిపాదనను బలపరిచారు. కొన్ని నిమిషా 
లలో అది సభవారి ఆమోదాన్ని పొంది తీర్మానమె అయిపోయింది, 
నిజానికి అది గాంధీగారి కార్యక్రమ నాశనానికి నాందే అయింది* 


 * ఈ సమావేశంలో వీపిల్‌ 80వ శేదీవరప ఉభయ 

_ పతూలవారు శాసన సఫా ప వేశాన్ని గురిం-చి (పచారం నిలిపి వేసే 

టట్టుగా “తాత్కాలిక సంధి కదిరింది. ఈ రాజీ కుదిర్చి నజారు 

అబుల్‌ కలామ్‌ అజాద్‌ ,పండిత జవవార్‌ లాల్‌ నె హూ, 
సభనాటికి వారు జైలునుంచి విడుదలయారు. 


242 నా జీవిత యాత్ర 


దాస్‌. మోతీలాల్‌ గార్డు అంతకు పూర్వం దేశం నలుమూలలా పర్యటించి, 
తమ భావాలను ప్రజలలో చాటి చెప్పారు. దానో దేశంలో చీలికలు 


ఏర్పడ్డాయి. 
శాసనోల్లంఘన ఉద్యమ వచాగతు 

అంతేకాదు. అదే కాలంలో శాసనోల్లంఘన ఉద్యమ విచారణ 
సంఘం* అంటూ ఒక ఉపసంఘాన్ని వారు నియోగింపజేశారు. దేశంలో 
గాందీగారి సహకొర నిరాకరణ ఉద్యమం విజయవంత మయిందా లేడా 
అన్న సంగతి పరిశీలించి, చేశక్షేమం దృష్ట్యా ఆ ఉద్యమాన్ని సాగిం 
చడం మంచిదా లేక దానికి స్వస్తి చెప్పడం అవసరమా అన్న విష 
యాన్ని సమ(గంగా తేల్చుకోవడానికి కావలసిన సమాచారాన్ని సేక 
రించవలసిందిగా ఆ సంఘానికి ఆదేశించారు. 


అప్పటికే దేశీయు లందరికీ దాస్‌. మోతీలాల్‌ (ప్రభృతులు గాంధీ 
గారి విధానానికి విముఖులనీ, గాంధీగారు విడుదల అయ్యేలోపల, ఎల్లా 
గయినా ఆ విధానానికి స్వ ప్తి సిచెప్పడానికే నిశ్చయించుకున్నారని, విశదం 
అయింది. శాసనోల్లంఘన ఉద్యమ విచారణ సంఘాన్ని నియోగింప 
జయ్యుడం, గయా కాం(గెసు తీర్మానాన్ని వెనక్కీ. నెటెంచడం, అఖిల 
భారత కాం.గెను సంఘంవారు 1.128 న ప్యాసుచేసిన తీర్మానాన్ని 
రద్దు చేయించడం.__ఒక దాని కొకటి తోడయి దేశీయుల హృదయా 
లలో కల్లో లాన్ని రేపాయి, 


రాజగోపాలాచారిగారి బలహీనత వల్ల నే ఇలాంటి పరిస్టితి ఉత్చన్న 
మయిందని అందరూ (గ్రహించారు. శం ను బై టలేని టు 
దేశానికి నో ఛేంజి, (ప్రో ఛేంజి విధానాలలో ఏది ఉసయోగకరమయిన 
విధానమో తేలదని కాంగెసు సేవకులు భావించారు. దాస్‌- మోతీలాల్‌ 
గార్లు తమ పార్టీ గురించి (పచారం చేస్తూ ఊరూరా తిరిగి ఉపన్యానా 


* -గాంధి-గారు నిర్బంధితు లయాక లక్నోలో జరిగిన అఖిల 
భారత కాం|గెసు సంఘ సమా వేళం (1922 జూన్‌ )లో, 


శాసన సఖా (పవెశ సమస్య... 243 


లిసూ ఉంటే, చాలాచోట (పజలు, ఏ పారీకి విరాళాలి సై దేశానికి 


అల (oa) 
కేదుం కలుగుతుందో నిర్ణయించుకో లేక, తాము యివ్వదలచిన విరా 
కాన్ని ఆ రెండు పార్టీ లవారికీ సమంగా పంచి యిచ్చేవారు. 


సహకార నిరాకరణ విధానం దేళానికి ఎంతవరకూ ఉపకరిం: 
చింది అన్న విషయాన్ని తేల్చడానికి నియోగింపబడిన “శాసనోల్లంఘన 
ఉద్యమ విచారణ సంఘంినత్యాగహ విధానాన్ని విరమింపజేయడానికే 
(ప్రాతిపదికగా ఏర్పాటయిందన్న నమ్మకం జనంలో బాగా నాటుకు 
పోయింది. ఆ సంఘ నభ్యుడుగా తనను కూడా ఎన్నుకున్నారని, రాజ 
గోపాలాచారిగారు చాలా సంతోషించారు. సహాయ నిరాకరణ ఏధానానికి 
స్వ స్తిచిప్పాలనే ఉద్దేశాన్ని కడుపులో పెట్టుకునే, రాష్ట్రా) లవారీగా, (ప్రజా 
భిపాయ సేకరణ కంటూ, (పయాణాలు సాగించారు. దాస్‌-మోశతీ లార్‌ 
గారలు తమ పన్నుగడ మనస్సులో పెట్టుకునే, కార్యక్రమం సొగిస్తు 
న్నారన్న సంగతి నేను గ్రహిందాను. ఈ విషయంలో (ప్రజాభిప్రాయం 
అవిచ్చిన్నంగానూ, ఏకగివంగానే ఉంది; వచ్చిన చిక్క.ల్లా నాయకుల 
మధ్య ఎర్పడిన స్వల్పమైన తగాదాలేనన్న విషయాన్ని రుజువు చెయ్య 
లనే తలంపు నాకు గట్టిగా కలిగింది. 


గుంటూరులో దర్యా ప్ర 

ఆ సంఘంవారు, విచారణ నిమి త్రం ఆం(ధ రాష్ట్రానికి విచ్చే 
సిన సందర్భంలో, నాకు ఒక అవకాశాన్ని కల్పించారు* గత సంవ 
'తృరమే పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ముమ్మరంగా సాగించ గలిగిన 
ఆ గుంటూరు (గామాన్నే ఆంధ్రదేశ కేంద్రంగా భావించి విచారణ జరి 
పీసాం అన్నారు. నిజానికీ, గాంధీగారు బైట ఉన్నప్పటి కంటే, 
నిర్చ్భంధింపబడిన తర్వాత నే దేశంలో అలజడిీ, ఉత్సాహమూ, ఎక్కువ 
య్యాయన్న సంగతి అక్కడ రుజువయింది. 
గుంటూరుజిల్లా పోలీసు సూపరించెండెంటు (ప్రగెశ కాం(గాను 


ద తం చ కాయ బత 


ద ద ద ద ద ద 


* అప్పుడు పంతులుగానే ఆంధ రాప్త్రాయ కాం| గను 


సంఘానికి అధ్యక్షులు. 


244 నా జీవిత యాత్ర 


కమిటీ (పెసిడెంటుగారికీ, బిల్లా కాం(గసు అధ్యకులయిన ఉన్నవ లకీ 
నారాయణగారికీ, విచారణ సంఘం వచ్చిన సందర్భంలో, (వాలంటీర్ల 
చేత) ఊరేగింపులూ, సభలూ జరిపించరాదని ఆదేశిస్తూ నోటీసులు 
జారీ చేశాడు. మీ నోటీసును పాటించమనీ, మా వాలంటీర్లు కార్యక్రమా 
లలో పాల్గొంటారసీ ఆ జిల్లా హోలన్వునూప కధశారజెంటుగారికి నేను 
సమాధానం ఇచ్చాను, 


విచారణ సంఘంవారు వస్తూన్న రై రలు రెండు గంటలాలస్యం 
అయింది. చాలామంది వాలంటీర్లు. అరెస్టుకు సిద్దంగా డ్యూటీమీదే 
ఉన్నారు. పోలీసు సేషను సమీపంలో వాలంటీరుగా ఉన్న డి, వి. రాజు 
తలమీద ఉన్న గ. టోపీని పోలీసువారు బలవంతంగా ఊడలాగి, 
ఆతనిని అవమానించారు. పోలీసువారు, తాము జారీ చేసిన ఆర్డరును 
వాలంటీర్లు వ్యతిరేకించే లోపలే, ఏదోఒకరకంగా గిల్లి కజ్జా “తెచ్చి 
ఆశాంతిని కలుగ జేయాలని దృఢంగా సంకల్పించుకున్నారన్న సంగతి 
నిశ్చయం అయింది, నేను పోలీసు సూపరించెండెంటుకు ఇచ్చిన సమా 
ధానాన్ని పురస్కరించుకుని ముందుగా నన్నూ, లత్మీ నారాయణగారినీ i 
పోలీసువారు అరెస్టు చేయవలసి ఉంది. కాని మమ్మల్ని ఇద్దరినీ వదిలి, 
బాచీల వారీగా వాలంటీర్ల ని అరెస్టు చేయడం ఆరంభించారు. ఆ 


(పకారంగా ఆ రై లు వచ్చే లోపల మూడువందల మంది వాలంటీర్లు 
అ ఠెస్టయ్యారు. 


ఈ వాలంటీర్ల ను అరెస్టుచేసి తీనుకు వెడుతూన్న సందర్భంలో 
నేను అక్కడే ఉన్నాను. ఉన్నవ లక్మీనారాయణగారు, తాను అరెస్ట 
అవ్వాలనే తహతహ కనబరు స్తున్నా, పోలీసువారు ఆయన . జోలికి 
పోవడము లేదు. అరెస్టు చేయబడిన ఒక వాలంటీర్ల బాచిని ఒక గుండ్రని 
గుంపుగా నిలబెట్టి, కోందరు పోలీసులను ఆ గుంపుకు కాపలాగా నియ 
మించారు. లక్ష్మీనారాయణగారు, ఆ గుంపు చుట్టూరా రెండు మూడు 
సార్లు తిరిగి తనను నిర్బంధించడానికి పోలీసులు పళంగా ఉన్నారని 
గ్రహించి, బలవంతంగా ఆ వాలంటీర్ల గుంపులోనికి (పహోంచి, అరెస్ట 
యిన వారిలో తాను కలిపిపోయాడు. ఏ విధమయిన ఆలజడీ చేకుం 


శాసన సభా ప్రవేశ సమస్య... 245 


డానే ఆయన అరెస్టవడానికి చూపించిన ఉత్సాహాన్ని చూసి పోలీసువారు 
ఆశ్చర్యపోయారు. 
నా ర్డ్‌ ఆప్‌ ఆనర్‌” 

కమిటీవారు వచ్చేసరికి మేము వారిని పూలతోటీ, మాలలతోటీ 
కాదు అహ్వానించింది. వారి రాక సందర్భంలో గౌరవ షప రర 
అరెస్టయిన మూడు వందలమంది వాలంటీర్ల గుంపే వారికి * “గార్డ్‌ ఆఫ్‌ 
అగర్‌” అయింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమింప “శ్రేయా 
లనే ఉద్దేశంతో వచ్చిన “సివిల్‌ డిసావిడియన్స్‌ ఇంక్వయిరీ కమిటీ” 
వారిక, గాందీగారి ఉద్యమాన్ని (ప్రోత్సహించి, అనుసరించాలని దేశీ 
యులు ఎంతగా తహతహ లాడుతున్నారో Fs సాక్ష్యం అవసరం 
లేకుండానే రుజువయింది. 

నాటి సాయంగతం విచారణ సంఘ పు ఒక బహిరంగ 
సభలో ఉపన్యసించారు. ఆ సభకు పూర్తిగా ఖద్దరు ధారులయిన జనం 
సుమారు లక్షమందికి పైగా హాజరయ్యారు. సభానంతర౦ వారి వారి 
మకొములకు వారు చేరుకున్నాక, ఆ సంఘ సభ్యులే అయిన రాజగోపా 
లాచారిగారు, ఆ స్యచ్చంద సేవకులను ఎందుకు నిర్బంధించారో, సబ్‌ 
డివిజినల్‌ మాజి స్రటుగారిని అడగమని అన్నారు. మాజిస్ట్రైటుగారు 
జారీచేసిన ఆర్షరును వ్యతిరెకించిన కారణంగా వారిని అరెస్టు చేసినస్పుడు, 
ఆ విషయమై (పించడం అనవసరమూ, అర్హంభేనిదీ అని నేను 
చెప్పాను. 'ఇంశేవిధమయిన సంజూయిష్షీనీ పీకరించకుండానే ఆ 
సంఘంవారు ఇతర (ప్రాంతాలకు వెళ్ళిపోయారు. చివరకు వారి రిపో 
రులో దృక్పథాలలో తేడా లున్నాయని సూచించారు. రాజగోపాలాచారి 
గారూ, కస్తూరి రంగయ్యంగారూ, అందులో ఏ విధమయిన మార్పులూ 
చేయడానికి అంగీకరించలేదు.* 


క. క. 





* ఈ విచారణ సః సంఘం తమ ని వేదికను అఖిల భారత 
కాం| గాను సంఘానికి సమర్పించింది. కలక తాలో ఆగస్టు(1922)లో 
జరగవలనిన అ, ఫొ. కాం. సం. సభ నవంబరులో జరిగింది. శాసన 
సభా (ప వేళ సమస్య గయా శాం్ర్రసుకు విడిచి వేసింది_.ఈ 
సమా వేళ మే, 


246 నా జీవిత యాత్ర 


న్‌ా జోస్యం నిజమైంది 


1923 వ సంవత్సరం మె 26.27 తేదిలలో బొంబాయిలో 
అఖీల భారత కాం్యగెసు సంఘం వారు సమావేశమయ్యారు. 


ఈ సభవారు గయా కాం(గైసులో శాసన నభా బహిష్కా_రానికి 
అనుకూలంగా ఆమోదింసబడిన తీర్మానాన్ని రద్దుచేశాం అన్నారు. ఆ 
విధంగా లోగడ నేను చెప్పిన జోస్యం, తు చ. తప్పకుండా. నిజ 
మయింది. రెండు మానాల విరమణ శాశ్వత విరమణకు డారితీ స స్తుం 
చనీ, అలాంటి అవకాశం కలుగజేస్తూన్న కారణంగానే నేను నా కార్య 
నిర్వాహకవర్గ సభ్యత్వానికి రాజీనామా యి స్తున్నానని చెప్పిమరీ రాజీ 
నామా యిచ్చాను గదా! ఆ తాత్కాలిక విరమణ, నేను అన్నట్లుగానే, 
శాశ్వత విరమణ అయివూరుకుంది, ఈ శాశ్వత విరమణ అంగీకారం 
పొందిన కారణంగా, వర్కింగ్‌ కమిటీనుంచి ఆర్లురు సభ్యులు తప్పు 
కున్నారు.* వై దొలగిన వారందరూ నో ఛేంజి '' దృక్పథంవారే. వీరి 
ఆకిహహారలో కాప చిత్తరంజన్‌ దాస్‌గారి రాజీనామా కూడా అంగీ 
కరించబడింది, 


మధ్యమ వరావతరణ 
దానో డాక్టరు అన్సారీ నాయకత్వాన ఒక నూతన కార్యనిర్వా 
హకవర్గం "అవతరీంచింది. దాస్‌- మోతీలాల్‌ నె హూగార్ల పార్టీలో నైక 
నేనూ, డా॥ అన్సారీ, సరోజనీదేఏీ కలసి, యింకా ఇద్దరు. ముగ్గుర్ని 
కూడదీసుకుని, ఇంకో (కొత్త త కక్షి లేవదీశాము. మే నేలలో * తాత్కా 





వలా టా క. 


* కారణం: గయా ss ఆమాదిం-చిన శాసన సభా 
బహిష్కారం గురించి [ప్రచారం నిలుపు జేస్తూ ఈ "సమౌ వేశం తీర్మా 








నించింది. కాం(ౌనును సమెక్యం-గా ఉఊంవాలని మధ్యమ క్షీ 
చారు ఈ తీర్మానానికి మువ్షతు ఇచ్చారు. దానిమోద రాజీనామా 
"ఇచ్చినవారు: సి, కాని రాజేం| దపసాడ్‌, జమ్న 
లాల్‌ బజాజ్‌, వల్లభ్‌ భాయ్‌ పుల్‌, బృజకిశోర్‌ (వసాద్‌, 
జి. వి. చేళ్పాంచే, 


శాసన సభా |పవేశ సమస్య., 247 


లిక విరమణికి ఒప్పందం అయ్యాక, దాస్‌_ మోతీలాల్‌ గారలు, తాము 
ఇంకా *నో చేంజర్ఫ్‌' మేనని డబాయించలేరు గదా! “నో భెంజర్స్‌”, 
“పఫోఛభేంజర్స్‌" మధ్య సామరస్యం తీసుకువచ్చి, వారి మధ్యనున్న విఖే 
దాలు ని _స్పరించకుండా చూడడము మా (కొత్త త రడి ఆశయం. దానికి 
4-స్పెంటర్‌ = పార్టీ” అని నామకరణం శేశాము. 


పై ఉదంతాల అనంతరం, జండా నత్యాగహం సాగుతూన్న 
నాగపూరులో, అఖిల భారత క సంఘ సమావేశం (1020 
జూలె లై) జరిగింది, ఆ మీటింగులో “సెంటర్‌. పార్టి" నప కులమయిన 
మా అందరిపై నా, నో ఛెంక్‌ పకంవారు విరుచుకు సడ్డారు. నకోప్రస్‌ 
దేవి డా॥ అన్సారీ విమర్శించిన వారిని భావగర్భితమూ, నునిశితమూ 
అయిన తన ఉపన్యాసంతో చెరిగి విడిచి పెటింది. డా॥ అన్సారీ అంత 
గుండె నిబ్బరం ఉన్న మనిషి కాకపోవడంచేత తనపై వచ్చిన విమర్శ 
లకు తట్టుకోలేక నిజంగా మూర్చపోయాడు, ఆయన్ని మేమందరమూ 
క్రలిసి బయటికి 'మోసుకునిపోయి ముఖంమీద నీళ్ళు చల్తి, తెలివి వచ్చే 
దాకా తంటాలు పడ్డాము. ఈ దెబ్బతో ఆయన భయవడేపోయి, తాను 
కొత్త పార్టికి అధ్యతుడుగా ఉండ నిరాకరించాడు. 


అనుకున్న (ప్రకారం ముందు కార్యక్రమం జరిపించడానికి, 
అఖిల భారత కాం(గెసు సంఘ అధ్యజడుగా కొండ వెంకటప్పయ్య 
పంతులుగారిని ఎన్నుకోవడం జరిగింది.ఈ సంఘంవారు శాసన సభలను 
దహిసష్క_రించడం విషయమై అభిప్రాయ "సేకరణకుగాను ఒక ఉప 
సంఘాన్ని నియమించారు. దాస్‌.మోతీలాల్‌ గార్ల (పభకు తట్టుకో లేక, 
రాజగోపాచారిగారి నోఛేంజిపార్టీ కోభగోలో యిన కరర కలా 
ఎండి రాలిపోయింది. ఆచారిగారికి, ఏ విధంగా తమ శ క్తుల్ని మళ్ళి సే న 
గాంధీగారి కార్యక్రమం పునరుజ్లీత మవుతుందో తెలుసు, ఆ రాజకీయ 
ధురంధరు లందువల్ల, గాందిగారికి కుడి భుజం అనత గ్గ రాజగోపొ 
. లాచారిగారి మీద మొదటి బాణం విసిరారు. (త్రివిధ బహిష్కాార కార్య 
క్రమానికి రెండు మాసాలపాటు విరామం నీవల్లనే కలిగిందన్నారు. 
తర్వాత, సత్యాగహోద్యమాన్ని 9 చేయ్యడానికి సహాకార 


248 నా జీవిత యాత్ర 


నిరాకరణోద్యమ సంఘం అంటూ ఒక దాన్ని లేవదీశారు. we 
శాసన సభలను బహిష్కరించడం విషయమై అభి పాయ సేకరణ 
కంటూ ఇంకో ఉప సంఘాన్ని సంత ఈ ఆ తర్వాత, అఖిల. 
భారత కాం(గెను సంఘం వారిచేత శాసన సభా బహిష్కాార విధానానికే 
తిలోదకా లిప్పించారు. 
ఈ (త్రివిధ పద్దతుల మీద వారి బలగాన్ని నడిపించి, తాము 
పన్నిన వలలో న తాలి టట. చేశారు. ఈ 
దెబ్బతో గాంధీగారి సహకార నిరాకరణ విధానానికే స్వ స్తి చెప్పించి, 
ఆ స్థానంలో శాసస సభా ప్రవేశ కార్యక్రమాన్ని (ప్రవేశ పెట్టారు. 

ఈ కథను పొడిగించే ముందు నాగపూరు జెండా సత్యాగ్రహ 
విషయం కాస్త చర్చించడం న్యాయం. 


10 


నాగపూరు జెండా సత్యాగ్రహం: 
ఆం ధ్ర అరరతని వాలంటిర్హు 


లోగడ అలవాటయిన విధానంగా నాగపూరు వీథులలో తిరుగుతూన్న 
స్వచ్చంద సెవకుల్ని, కొన్ని కొన్ని వీథులగుండా యికముందు 
తిరుగ రాదంటూ 192 మే మాసంలో 144 సెక్షను [క్రింద ఆంక్ష విధిం 
చారు. జమన్‌లాల్‌ దబిజాజ్‌ మున్నగు నాయకులు ఈ ఆంక్షను ఉల్లం 
ఘించాలనే నిశ్చయంతో సత్యాగ్రహం [పారంభించారు, ఈ ఉద్యమా 
నికి నాగపూరు జెండా సత్యాగ్రహం అన్న పేరు నార్హకం అయింది, 


నిరు త్సా హ పరి స్ట్‌ తు లు 
గాందీగారి జైలు శక్త దేశంలో స్వాతంత్ర్య సమరాన్ని అణగ 


(దొక్కడానికి (ప్రభుత్వంవారు అవలందిసూన్న పద్దతులూ గమనించిన 
మధ్య పరగణా వాసులలో మ నళించిన కొరణంగా, కౌంగెసు 


నాగపూరు జెండా సత్యాగ్రహం... 249 


వారు విచారగగ్రసు లయ్యారు. దేశనాయకులలో చీలికలు బయలుదేరి, 
గాందిగారి సహకార నిరాకరణ విధానం సాగించాలా నద్దా అన్న మీ 
మాంసతోవారు తృగవులాడుకుంటూ ఉం కే గవనించిన కాం(గెసు 
వా రెవరయినా నిజంగా మానసిక వేదనకు లోనయారం పే ఆశ్చర్యం లేదు. 


జమన్‌ లాల్‌ బజాజ్‌ లాంటి ఉత్తమ నాయకుల నాయకత్వంలో 
నడుస్తూన్న మధ్య పరగణాల లో ఉత్సాహం చచ్చిపోయిందం పె, నాకు 
నిజంగా చాలా బాధనిపించింది. 


నొగపురంలో జెండా సత్యా(గహా విషయం గమనిద్దామని మేము 
నాగపూరు వెళ్ళేసరికే 81 మంది అరెస్టయ్యారు. బజాజ్‌ లాంటి 4 త్తమ 
నాయకుడు అరెస్టయి శికింసబడిన సందర్భంలో 3 అరెస్టుకు సిద్దమయిన 
82న వ్యక్తి క్రి లభింపలేదనే విషయం మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని 
దడి 


ఇలా అన్నానని మధ్య పరగణా మనుష్యులు ఇతర ప్రాంతీ 
యులకం పె దేశభ క్రిలోనూ ,ఉత్సాహంలోనూ, రీసికట్టనిగాదు నా ఉదేశం. 
గత 20 సంవత్సరాలుగా నడుస్తూన్న స్వాశం త్ర సమరం సంద 
ర్భంలో వెనుకంజ వేపిన వారెవరూ తేరు. అన్నీ[పాంతాల భారతీయుల 
లోనూ వున్నవి ఒకేరకపు ర క్షమాంసాలే. వారి ఉత్సాహోతిశయాల 
లోనూ తేడాపాడాలు లేవు, 


కాని దశీయులలో ఆ ఉత్సాహం సన్నగిల్లి నప్పుడు, క రష పరి 
స్థితులలోనూ (ప్రజలలో ఉక్సాహో దేకాలను రేకై _తించగలవి నాయకుల 
చ ధైర్య శైర్యాలూ, వారి ఉద్బోధనా పద్దతులూ మ్యాతమే. సరిఅయిన 
నాయకులు ముందడుగు వేపి జనులలో " ఉత్సాహాన్ని రేక _తించవలసి 
ఉంది. నాగపూరులో అఖిల భారత కార్యగెను కమిటీ మీటింగులకు 
హాజరయి, పరిస్థితులను గమనించిన మా కందరికీ ఒకే అనిపించింది. 
ఈ నిరుత్సాహానికి కారణం నాయకులమధ్య ఏర్పడిన అభి పాయ 
భేవాలూ, కుమ్ములాటి వే అని, 

T 17 


250 నా జీవిత య్మాత్ర-2 


ఆందోళన (పాముఖ్యం 

నాగపూరు జెండా సత్యాగహ ఉద్యమం ఘనవిజయానిక్రై జను 
లను ఉ _కేజపరచి, వారిలో నవచె చెతన్యం కలుగజేయాల నే ఉద్దేశంతో 
ననూ "విళల్‌ భాయ్‌ పకేలూ, సరోజినీదేవి కలిసి నాగపరంలో దిహి 
రంగ సభలలో ఉపన్యసించాము. మన జాతీయ పతాక గొరవం కాపాడ 
డానికి ఆరంభం అయిన ఈ ఆందోళన అన్నది, సరిగా ఆలోచించి 
చూస, మానవుడు మానుషంగల మనిషిగా (బతకడానికి అవసర మైన 
జీవన్మరణ సమర మె అవుతుంది. అప్పట్లో నాగపూరులో జాతీయ 
పతాకం అణగ్యదొక్క బడిఉంయటే, అది కాంర్యగెను జీవితానికే గొడ్డలి 
పెట్టయి స్వతం[తోద్యమం అధఃపొతాళానికి దిగిపోయి ఉండేది. 

ఆ రాష్ట్రంలో జమన్‌ లాల్‌ బజాజ్‌ లాంటి ఉ త్రమనాయకునివెంట 
80 మంది కంటె ఎక్కువగా జై ళ్ళకు వెళ్ళలేకపో యిన సరిస్టితులు 
ఉతృన్నమయినప్పుడు, అట్ట జనాన్ని ఉ(దేకపరచి, జాతి గౌరవ 
మర్యాదలు నిలుస్పకోవడానికి ప్‌ పద్ధతుల మీద,ఏ యె విషయాలు చర్చిస్తూ, 
ఎలాంటి ఉపన్యానాలు, ఎవ రెవరిచేత ఇప్పించడ మన్నది సమసే స్య 
అయింది. 

మె మిచ్చిన హామి 

ఆ విషమ పరిస్థితులను (గబారిచ్కి నేనూ, ఇతర Mw 
కలసి ఆ రాష్ట్ర ప్రజలతో యెమన్నామో తెలుసా? ఇటువంటి 
జాతీయ సమరంలో ఇలాంటి విషమ ఘట్టాలలో 5 రాష్ట్రంలో 81వ 
వాడిని అనుసరించడానికి మనుష్యులు దొరక్కపోతే, ఇతర రాష్ట్రాల 
మంచి తండోప తండాలుగా జనాన్ని క పంపించి, మీమా గొర 


వాలు కాపాడుతాము అన్నాము. “నా మట్టుకు నను. “మా ఆం(ధ 
రాష్ట్రంనుంచి జెండాలతో సహో వేలాది వాలంటీర్ల ను పంపించగలనని 
హామీ ఇస్తున్నాను. ఈ హామీ నేను వ్యక్తి కిగతంగానే గాక, ఆంధ 
రాష్ట్ర కాం(గెను కమిటి అధ్యక్షునిగా కూడా స. ” అని నమ్మ ' 
బలికాను, 


నాగపూరు జెండా సత్యాగహం ,., 251 


నాగపూరు నివాసి అయిన ఒక పెద్దమనిషి మేమంతా మధ్య 
రాష్ట్రాల సెంట్రల్‌ ((ప్రావిన్ఫెన్‌) లోని ముఖ్య నగరాల నన్నింటినీ 
చుట్టి (ప్రచారం చేయడానికి వలసిన యేర్పాట్ల న్నీ చేయించాడు. అను 
కున్న (ప్రచారం అన్ని 'కేంద్రాలనూ చున ముఖ్యులలో నేనూ 
ఉన్నాను. వెళ్ళిన చోటల్లా మనుష్యులు కరువయిన కారణంగా ఉద్యమం 
కుంటువడిందంచే అది మీ రాష్ట్ర} యుల కందరికీ సిగ్గుచేటని న్‌ 
వక్కాణించాను. చాలామారంలో ఉన్న మా ఆం|ధదేశంనుంచి 
మీ గౌరనం కాపాడడానికి మా మనుష్యులు రానై ఉన్నారనీ చెప్పాను. 
మా దేశంనుంచి వచ్చేవారు రాకుండా ర ళ్ళలో ఇబ్బందులు కలుగ 
జేసే మా వ. కష్ట నష్టాలకు ఓర్చి అంతదూరంనుంచీ నడిబె 
అయినా సరే వచ్చి మీ మా గౌరవాలు కాపాడుతారని చెప్పాను. మా 
నాగపూరు యాత (పబోధాత్మకంగా విజయాన్ని సాధించిందనే చెస్పాలి. 


కాని (ప్రజలలో నిజమయిన ఉత్సాహాన్ని అనేక కారణాలవల్ల 
కలుగజేయలేకపోయాము. ఈ జెండా సత్యాగహాన్ని అఖిల భారత 
సమస్యగా పరిగణించాలని 10.728 న (పతిపాదించడమూ, దానో 
దేశం నలుమూలలనుండీ జనం తండోపతండాలుగా రావడమూ జరిగే 
సరికి దేశంలో నూతనోత్సాహం, వై తన్యం, వగై రాలన్నీ కలిగాయి, 


అంధుల ముందంజ 


చెప్పిన పద్ధతిగా చేయడానికి మున్ముందుగా తయారయింది 
మేమే. మన ప్రాంతానికి మెము తిరిగి వచ్చిన వెనువెంటనే రాష్ట్ర] య 
కాంగెసు సంఘ సమావేశాన్ని జరూరుగా ఏర్పాటుచేసి, అందులో 
ఈ నాగపూరు జెండా నత్యా(గహ పరిస్థితులను తర్జన భర్జన చేశాము, 
సభలో ఉ(దేక పూరితమయిన ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. “ఆంధ్రరత్న 
దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు, నున వాలంటీర్ల ని నాగపూరు సంపించ 
డానికి వీలులేదని ఘంటాపథంగా వక్కాణించాడు. కాని కమిటీవారు 
మన వాలంటీర్ల ను నాగపూరు పంపించాలనే నిర్ణయాని కి వచ్చి, అత్య 
ధిక మైన మెజారిటీతో తీర్మానాన్ని నెగ్గించారు. 


252 నా జీవిత యా(త్ర.2 


ర లు (ప్రయాణాలకు ఆటంకాలు కల్పించబడే పరిస్టితులలో 
నడిచే వెళ్ళి తీరాలనే విషయం సుస్పష్టం చేయబడింది. మన రాష్టం 
నుండి చాలామందే వెళ్లారు. రె లు ఫయాణానికి చాలామందికి అడ్డం 
కులు కలుగజేయ బడ్డాయి. అడ్డంకులు కలిగిన (పాంతంనుంచి a 
నడకనే మనవాళ్ళందరూ (ప్రయాణాలుచేసి ఆ జెండా సత్యా గహంలో 
పాల్గొన్నారు. 


ఒక ఉదాహరణ 


నాకు భమిడిపాటి సత్యన్నారాయణగారి అవస్థ ఇంకా జ్ఞాపకం 
ఉండిపోయింది. పెక్కు ఉద్యమాల అనంతరం ఆయన కొంతకాలంగా* 
నరసాపురంలో ప్లీడరుగా ఉంటున్నారు. ఆయన అ రోజులలో 
నాగపూరు సత్యాగ్రహంలో పాల్గొనడానికి గాను తనకు తప్పని సరిగా 
కావలసిన బట్టలు వగ గె రాలన్నీ ఒక గంపలో నె _త్తిన పెట్టుకుని, మొ త్తం 
దూరం అంతా కాలినడకనే నడచి వెళ్ళారు. 


ఇతర రాష్ట్రాలుకూడా ఈ సత్యాగ్రహ సమరానికి ఇతోధికంగానే 
వాలంటర్ల ను పంపించాయి, 

అప్పట్ల అలముకొనిఉన్న నిరుత్సాహ సరిస్టితు లలో కూడా నాగ 
పూరు జెండా సత్యాగ్రహ సమరం (బహ్మాండంగానే సాగింది పభుత్వం 1] 
వారు తమ ఓటమిని ఒప్పుకుని, దేశీయులు తమ జెండాను నిరభ్యంత 
రంగా ఎ అడ్డంకులూ లేకుండా ఎగుర వేసుకో వచ్చునని అనుజ్ఞ యిచ్చే 
పర్యంతమూ, ఈక యుద్దకాండంతా జోరుగానే నడిచింది. 


నాయకులకు, [పలా పరస్పరం విశ్వాసం కుదిరి, నాయ 
కులు తమ కీచులాటలను తగ్గించుకుని నడిఏంచగలిగిననాడు సహకార 
నిరాకరణ ఉద్యమంకూడా విజయవంతం అవుతుందని 1828 నాటి 
నాగపూరు జెండా సత్యాగహ సమరం రుజువు చేపింది, 


* తరవాత oe వకీలు-గా తూరు తూర్పునోదావరిజిల్లా 
రాజోలు కాప్రురస్తులు. 


ll 


చరిత్రాత్మకమైన కాకినాడ కాంగ్రెస్‌ 


1923 డిసెంబరులో కాకినాడలో కాం(గైసు జరుప దల 


చాము, దురదృష్టవశాత్తూ ఆ సంవత్సరం గోదావరినదిలో 
ముమ్మరంగా వరదలు రావడమూ, అక్కడి (పాంతాలన్నీ చాలా 
వరకూ తుపాను దెబ్బతినడమూ సంభవించింది. తిరిగి 1807. ఏర8లలో 
కూడా ఆం(ధదేశపు పలు (పాంతాలు అలాంటి ఇక్కొ_కు ఎదుర్కోవలసి 
వచ్చింది. కాని అప్పటి పరిస్థితులు వేరు. ఆ సంవత్సరాలలో మేము 
రాజ్యాంగాన్ని కాం(గెను పేరిట నిర్వహిస్తూన్న కారణంగా నను 
రివిన్యూ మంత్రిగా ఉంటూ కరువులూ, వరదలూ మొదలై న అరిష్టాల 
వలన కలిగిన సరిస్టితుల ను కూడా సరిదిద్దవల సిన బాధ్యతను 
వహించాను, 
వరన బాధితులకు సహాయ్యం 
నిజానికి 1929 లో కాంగను కమిటీవారు ఇవ్వగలిగిన సహాయం 
_అత్యల్చుం అయింది. కాని నేను ఆ (ప్రాంతనికి వెళ్ళి (పజల చేయూతకో 
ఎంతో సహాయం చేయగలిగాను. జిల్లా అధికార్లూ డివిజన్‌ ఆధికార్లూ 
కూడా మాతో చేతులు కలిపి చేయగలిగినంత “సహాయం చేయడానికి 
సంసిద్దు అయ్యారు. నేరుగా గవర్న మెంటు బొక్కసంలోంచి క్రాక 
పోయినా, అక్కడ ధనాన్ని విరివిగానే ఖర్చు పెట్టగలిగాము, జమీందార్లూ, 
భూన్వాములూ, సామాన్య (పజలూ కూడా తమ శ _ీవంచన లేకుండా 
ఇచ్చిన ధన కనక వస్తు వాహన సంస త్తితో, నిలువనీడలేని వేలాది 
- జనానికి లక్షలాది వెదుళ్ళూ, కోట్లాదిగా "తాటాకలూ సప్పయి చేయ 
గలిగాము. 
ఆనాడు మెము ఎంత సేన చేయగలిగినా, 1937-38 సంవత్స 
రాలలో తుఫాను బాధితులకు యివ్వగలిగిన సహాయంతో పోల్చిచూ స్తే 


1028 లో మేము చేపిన సహాయం అత్యల్పం అని ఒప్పుకోకతస్పదు. 


వార్తా గ్గ నై 


254 నా జీవిత యాత్ర 


ఒక్కటిమ్మాతం నిజం. 1928 లో జనం అంతగా బాధపడడానికి 
కారణం, ఆనాటి (ప్రభుత్వం, జాతీయమైన (ప్రజాప్రభుత్వం కాక. 
బోదతముననీ నొక్కి వక్కా-ణించగలను. అందువల్ల నే, అవకాశం. 
చిక్కి రాజ్యాంగాన్ని కాం్యగెను పేరిట 1887.88లో స్వీకరించ గలిగిన | 
సందర్భంలో, కరువులూ, వరదలూ,. తుపానులూ లాంటివి నా పోర్టు. 
ఫోలియోలోకి తీసుకుని, అవసరం అయినప్పుడల్లా బాధితులకు కావల 
సిన సహాయం అవిచ్చిన్నంగా చేయగలిగాను. అంతేకాదు. అవసరాలకు . 
ఆర్థిక శాఖవారు ధనాన్ని మంజూరుచేసి యిచ్చేలోపలే నేను ఆయా. 
ప్రాంతాలకు వెళ్ళి (ప్రజల సహాయ్య సహకారాలతో, శ_కివంచన 
లేకుండా చేయగలిగిన సేవ చేస్తూండేవాడిని. 


కాం[గెను సుకు ఖాదీడేరా 


నాటి వరదల్హూ తుపానులూ కూడా కాకినాడ కాంగెసుకు కావల | 
పిన యేర్చాట్లు సవ్యంగా చేయడానికి వీలులేకుండా చికాకులూ, ఇబ్బం | 
దులూ కలుగ జేశాయి. కాంగెనుకు ఆవసరం అయే ఖర్చుల కార్‌ సర్మ్మ 
కాం(గెసువారు ధనాన్ని సేకరించడంలో నిమగ్నులయ్యారు. ఈ కారణం 
వల్ల కూడా వరద బాధితుల సాహాయ్యానికి కావలసినంత జోరుగా ' 
ధనాదులను సంపాదించలేకపోయాము. కాని ఆం|ధ (ప్రజానీకంలో వెన- 
కాడే గుణం లేకపోవడాన్ని, వారికున్న ఆరి రి కపు టిబ్బందులను వీస్క | 
రించి వలసిన ఆర్థిక సహాయాన్ని అనందంగా జేశారు. 


Ce TTR TTT TR TRY ARETE ATTIRE TI rr కాగా. 


ఇటు “రిలీఫ్‌? పనులూ, అటు కాం(గసు_ కార్యకలావాలూ 
చాలా విజయవంతమే అయ్యాయి. అంతేకాదు. కాంగెసు అనంతరం 
కాం(గసు ఎక్కడ జరిగినా చేసుకోవడానికి సువిశాలమయిన పెద్ద డేరా, 
ఆ డేరాకు కావలసిన హంగులూ శాశ్వతంగా సమకూర్చి సమర్పించ 
గలిగింది ఆంధ్ర దేశమే. ఆ రోజులలో ఆశాదీ డేరా ఖరీదు లక్ష 
యాభై వేలపై చిలుకు ఉంటుందని అంచనా వేశారు. దురదృష్టవశాత్తూ, 
ఈ డేరా వగ రాలు, అయిదారు సంవత్సరాలు వాడుకున్నాక, అనుకో 
కుండా పరశురామ (పీతి అయ్యాయన్నది వేరే విషయం. 


న న స |. 


sre rc ట్‌ 


Tr లం NT TTT 


చర్మితాత్మక మైన కాకినాడ కాం(గెస్‌ 255 


శాసన సభా [ప్రవేశ వివాదం 

సత్యాగహ సమర (ప్రారంభ కాలంనుంచీ దాస్‌గారూ, నేనూ 
సన్నిహితులంగానూ, ముఖ్య స్నెహితులంగానూ ఉంటూ ఉన్నా, 
ఇంతవరకూ ఆ యా సందర్భాలలో చెప్పినట్లు, గాంధీగారి పద్దతులకు 
భిన్నంగా ఆయనా, మోతీలాల్‌ న్నెహూగారు కలసి పన్నిన కుట్రలో 
నేను యిరుక్కో_లేదు. కాగా వారు (ప్రారంభించిన స్వరాజ్యపార్టి అన్న 
దాంట్లోనూ నేను కలుగ చేసుకోలేదు. ఆ న్వరాజ్యపార్టీ యే కాల|కమేణా 
కాం(గైను కౌన్సిల్‌ పార్టీగా మార్చు చెందింది, 


గాంధీగారు ఈ సత్యాగహ ఉద్యమాన్ని దాస్‌- మోతీలాల్‌ గార్ల 
సలహా సంప్రతింపులతో (ప్రారంభించి ఉండడంచేత వారికి తన విధా 
నాలపట్ల విముఖత గలుగుతూన్నట్లు విశదం అవుతూ ఉన్నా, వారి 
మానాన్ని వారిని వదిలి, తన మానాన్ని తాను, తను నమ్మిన పద్దతిలో, 


(ప్రజల సహాయంతో, ఉద్యమాన్ని నడుపుకుంటూ ముందుకు పోలేక 
పోయారు. రాజగోపాలాచారి మొదలై న కార్యనిర్వాహకవర్గ సభ్యు 
లందరూ కలిసి, (త్రివిధ బహిష్కార విధానానికి రెండు మాసాలపాటు 
ఏరామం ఇవ్వడమూ, శాసన సభల విషయంతో ఉన్నటువంటి బవాష్క. 
రజను పూర్థిగా న త్రివేయడమూ,తరవాత శాసన నభా (ప్రవేశ కౌన్సిల్‌ 
ఎంటీ విధానానికి అంగికరించడమూ ఇత్యాదుల న్నీ, ఏదో విధంగా 
జైలులో ఉన్న గాంధీగారితో సం(ప్రతించే చేస్తున్నారని చాలా మంది 
నమ్ముతున్నా, నిజానికి రండు నంవత్సరాలకు పైగా నిర్బంధంలో 
ఉన్న మహాత్మునికి బై ట ఏం జరుగుతూందో ఈషణ్మా తమూ తెలియదు, 


గాంధీగారినీ, వారి తత్వాన్నీ ఎరిగి ఉన్న నేను, ఈ పనులన్నీ 
వారి ఎరుకతోటీ, అనుమతితోటీ (కాగితంమీద లేకపోయినా జరుగు 
తున్నాయని ఎప్పుడూ నమ్మలేదు. 1928 ఫ్మిబవరి మాసంలో వర్కింగు 
కమిటీతో నాకున్న సంబంధాన్ని తెంచుకున్నాను. అప్పటికి గాంధీగారు 
నిర్బంధింపబడి ఏడాది అయి ఉంటుంది, వర్కింగు కమిటీనుండి 
వై దొలగిన తర్వాత నాకు దాస్‌గారి (ప్రోగ్రాంతోగాని, రాజగోపాలా . - 


256 నా జీవిత యాత్ర 


చారిగారి ప్రోగాంతోగాని సామరస్యం కుదరలేదు. లోగడ విన్నవించి 
నట్టు, నేనున్నూ కొంతమంది మితులమున్నూ కలసి, నో ఛేంజ్‌ 
(పో ఛేంజ్‌ పార్టీల మధ్య ఏర్పడిన అగాధం విస్తరించకుండా చూడా 
లనే ఉదేశంతో ' సెంటర్‌. పార్టి ని నెలకొల్చాం.* 


రా. కాం. అధ్యక్ష పదవికి రాజీనామా 


డిల్లీలో మహమ్మదాలీగారి అధ్యక్షత ను జరిగిన స్పెషల్‌ కాం(గెస్‌* 
ఆవరణలోకి కూడా నేను ఇన్‌ప్తాయంజా కారణంగా. వెళ్ళలేక 
పోయాను. నేను ఢిల్లీ చేరిన వెంటనే పట్టుకున్న ఈ ఇన్‌ప్లూ 
యంజా, కాంగెసు పూర్తి అయిన వారం శన రోజు లదాకొ 
నన్ను వదలనే లేదు. అందువల్ల ఈ స్పెషల్‌ కాంగ్రెస్‌లో దాస్‌పార్టీ 


వారికి 1924 లో జరుగబోయే ఎన్నికలలో అభ్యర్థులుగా నిలిచి పోటీ 
చేయడానికి ఇవ్వబడిన అనుమతి విషయంతో నోట్‌ విప్పి మాటలాడే 
సావకాశం కూడా నొకు లభించలేదు. 


కాకినాడ కౌంగెస్‌లో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు నేను 
దాస్‌పార్టీ వారికి వ్యతిరేకంగా వ్యవహరించి, ఢిల్లీలో "స్పెషల్‌ కాం(గైెస్‌ 
వారు దాస్‌గారికి అనుకూలంగా చేసిన తీర్మానాన్ని కాకినాడ కాం గెసు 
వారిచే తిరగ తోడించాలో, దాస్‌పార్టీ వారితో చేతులు కలపాలో ' నిర్గ 
యిందుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ bu కంగన హర్‌ 


* మేలో జొంపాయిలో ఆ ఫా కాత ముం శౌనిన తిర్మా 
నాన్ని కొన్ని రాష్టిరయ సంఘాలు ధిక్కరించిన మోిదట, జూలైలో 
నాగపూరులో మళ్ళీ అ. భా.కాం,సం. సమౌ వేళం జరిగింది. ళొసన 
సభా బహిప్మా_ర విధానాన్ని పునర్విచారణ చెయ్య డానికి ఒక 
(పత్యేక కాం|గేసును సమావేశ పరచాల"నే తీర్మానాన్ని మధ్యమ 
కత వారు అంగీకరింప జేశారు. సెపెంబరులో ఢిల్లిలో సమా వేళ మెన 
ఆ (పత్యేక కాంైసు శాసన సభా పవేశాన్ని ఆనుమతీనూ 


తీర్మానం చేనింది. ఆ విధంగా శాసన సభా (పవేళ వాదులు తమ 
పట్టు సాధింణారు 


చరితాత్మక మైన కాకినాడ కాంగ్రెస్‌ 257 


దాస్‌ పార్టీ వారికి “కౌన్సిల్‌ ఎంటీ)”కి అనుమతి నిచ్చి, రెండు మాసా 
అయినా కాకుండానే, దాన్ని తిరగ తోడించడం అన్నది అవివేకం అనే 
కారణాన్ని, ఆంధ్ర మిత్రుల నందరినీ ఢిల్తీ తీర్మానాన్ని బలసరచవల 
సిందని కోరాను. కాని యువక బృందం 'గయా తీర్మానాన్నే పట్టుకు 
కూర్చున్నారు. ఈ విషయంలో మేము చీలిపోయాము. ఈ విషయం 
చర్చకి వచ్చినప్పుడు నేమ ఒక్క వోటు మెజారిటీతో ఓడిపోయిన కార 
_ అంగా, అంధ ప్రదెక్‌ కాం(గెను కమిటీ అధ్యత న్రానానికి రాజీనామా 
ఇచ్చాను. 
వాలంటిరు పని 

ఈ వ్యతిరి క్త క భావాలతో వాలంటీర్ల లో ఉండవలసిన క్రమశిక్షణ 
. కుంటువడింది. కాంగెస్‌ సెషన్స్‌లో నాడ్డి వేసుకుని పనిచేయడానికి 
వాలంటీర్లు కవ. అప్పుడు నేను ఒక వాలంటీరు దొడ్డి తగి 
లించుకుని పనిచేయడం (పారంభించాను. దానో ఇతరులు కూడా నన్ను 
అనుసరించారు. 

ఆరోగ్యం పూర్తిగా చెడుటవలన విడుదలయినః గాందీగారు 
 ఆస్న్కతిలో చికిత్స పొందుతూండగా నేను సకుటుంబంగా. చూడడానికి 
వెళ్ళినప్పుడు, గాంధీగారు యీ ఉదంతాన్ని గురించి కూడా మాట్లాడారు. 

నా సహచరులయిన నాయక బృందం ఒక్క ఓటు మెజారిటీతో 
నన్ను ఓడించినంత మాతం చేత, ఇతర డెలిగేట్ల సె నః  (ధ్రజలిపెనా 
ఉన్న నా విశ్వాసం సడలలేదు. నేను చాలాసేపు కాం(గైసు సమా 
వేశంలో మాటలాడవలసి వచ్చింది. చివరికి నాతో అభ్మిపాయఖేదం 
ఉన్న డాక్టరు సుబహ్మణ్యంగారు కూడా మాటలాడవలసి వచ్చింది, 


చివరికి జయం 
చివరికి నా దృక్పథమే అధిక సంఖ్యాకుల ఆమోదాన్ని పొందింది. 
ఢిల్లీలో “స్పెషల్‌ కాంగ్రస్‌” వారిచ్చిన అనుమతి దృఢతరం అయింది. 
ఈ 5 విషయంలో ఎంతో ఆతురతతో ఉన్న దాస్‌గారూ సంతసించారు. 


క డా ోవనుగానాాంతలానో. 





జ 1924 1 ఫ్‌, బవరిలో. లై ] 


258 ' నా జీవిత యా(త.2 


దాస్‌గారు తమకు లభించిన ఢిల్లీ అనుమతి కాకినాడలో తిరగ 
తోడబడుతుందేమోననే భయంతో, అంతనరకూ చాలా ఆదుర్దాగా 
ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ బెంగాలు శాసన సభలో కాంగెను 
పారీకి నాయకుడుగా ఉంటూ ఉండిన కిరణ శంకర్‌ రాయుగారు, నన్ను 
కలుసుకుని మాటలాడి ఎల్లాగయినా ఢిల్తీ (పతిపాదన నిలబడేటట్లు 
చూడమని కోరారు. ఈయన్ని ప్రత్యేకంగా ఈ పనికోసం నియోగించి 
దాస్‌గారు పంపించారు. ఆయన వందలాది మైళ్ళు ప్రయాణం చేసి ఈ 
పనిమీదే బెజవాడ వచ్చారు. 


మా వ్య కిగత స్నెహ బాంధవ్యాలు, వ్యక్తిగత అభ్మిపాయా 

లతో ఎప్పుడూ ముడిపడి ఉండలేదు. మా రాజకీయాలన్నీ రాజకీయాలు 

bl స్నేహోలు స్నేహాలుగానే ఉండేవి. అయినప్పటికీ ఆయనకో 

హకరిసానని వాగ్దానం చేశాను. గాందిగారు నిర్బంధంలో ఉండగా, 

స. వ్రేలు కారణంగా దేశంలో పరిసితులు కి షతరం 
కావడం వాంఛనీయం కాదనే నా ఊహ. స్‌ — 


వరదలతోనూ, తుపానులకోనూ ఆ సంవత్సరం (పజలను ఎటు 
వంటి బాధలకు గురిచేసినా, 1928 రాజకీయంగా మాత్రం ఉపకరించింది. 
ఏ దృక్పథంతో చూసినా కాకినాడ కాం(గైసు (బ్రహ్మాండమయిన విజ 
యాలు సాధించిందనే చెప్పాలి, ఆం(ధులమయిన మనకు ఆ కాం(గెసు 
నిజంగా గర్వకారణమే. ఆహ్వాన సంఘ అధ్యతులుగా దేశభ క్త కొండ 
వెంకటప్పయ్య పంతులుగారు, తమ అధ్యక్షోపన్యాసాన్ని హిందీలో 
ఇచ్చారు. ఆం([ధ యువతీ యువకులు శ కివంచన లేకుండా సహాయ 
పడ్డారు. ఆంధ్ర దేశానికి జెందిన అన్ని “జిల్లాలలోని ప 
వ “రకులూ, కృషీవలులూ లేదనకుండా వారికి ే త్రోచిన సహాయం 
కంగానే గాక అనేక విధాల సహాయపడ్డారు. 


మ హరి ఆతిథ్యం 


కాకినాడ కాం(గెను చరిత్ర (మహర్షి బులుసు సాంబమూ ర్తి 
గారిని తల పెట్టకుండా ముగించకూడదు, కాం(గెసు ఏర్పాట్లన్నీ ఆయన 


చరిత్రాత్మక మైన కాకినాడ కాంగెస్‌ 259 


భుజస్కంధాల పై జ మోపబడ్డాయి, సాంబమూ ర్తిగారు కూడా నాకు _ 
మళ్లే నే ప్రీడరీలో బాగా ఆర్షి ౦చిన వారే అయినా, ఉద్యమంలో చేరాక | 
మా యిద్దరి స్థితీ ఒక్కలాగే నడిచింది. ఇద్దరమూ పకీర్ల మే. ఇద్దరమూ | 
'దేళ ద్రిమ్మర్ల మే. అయితేనేం, లేమితో " ఎప్పుడూ "మేము బాధసడ | 
లేదు. అడగడం తడవుగా డబ్బు అల్లా పు్రేది. వారి ప్రయత్నం | 


సఫలం అయింది. 


ఆంధ దేశపుటన్ని మూలలనుంచీ ధారాపాతంగా వచ్చిన _ 
సరుకులతో, .గాదెలూ, కందా కొట్టూ కూడా నిండాయి. కాంగ్రెసు _ 
అయిపోయినా అవ్‌ పూటుగానే ఉన్నాయి. అందువలన కాంగెసుకు | 
వచ్చిన (ప్రతినిధులూ, (పేక్షకులూ కూడా జరిగిన, జరుగుతూన్న ఏర్పా ః 
బ్లకు విస్తుపోయారు. వచ్చిన వారి కందరికీ అనుకున్న దానికంటె | 
ఎన్నో రెట్లు అధికంగానే ఆదరణ లభించింది. ఆయన చేసిన (పతి కార్యం 
అమోఘంగానే నిర్వహింపబడింది. సాంబమూ ర్తిగారు తమ నేర్పుతో | 


ఆంధ్ర దేశీయుల నందరినీ ఒక “కామధేనువు”గా మార్చగలిగారు. 


ఆయన ఇట్టి ఏర్పాట్లన్నీ పుకైడు దుఃఖంతో ఉండి కూడా 
చేయగలిగాడు. ఆయన స క పుత్రుడు, కాంగగెసు కొద్ది రోజులలో | 
ఆరంభం అయ్యే ముందర, , కన్నుమూశాడు. ఆయన ఆశలన్నీ ఆ న 
యిరవై సంవత్సరాల యువకుని పైనే కేంద్రీకరింపబడి ఉన్నా, ఆ 
విచారాన్నంతటిసీ దిగ్మమింగి, ఉత్సాహం _ తెచ్చుకుని అన్ని | 
(ప్రాంతాలూ తిరిగి కాం(గెసుకు అవసరమైన రంగాలన్నింటికీ కావల | 
సిన సహాయం పుట్టించ గలిగాడు. సాంబమూ ర్తిగారి తండ్రి సుచ్చావ . 
ధానిగారు. ఆయన ఆం(ధ్రావనిలో శే ఎరుపడ్డ మహాపండితుడు, మంచి , 
జ్ఞాని, వేదాంతి. ఆయన, వృద్ధాస్యంలో ' మరణ శయ్యమీద ఉండగా, . 
కాకినాడలో వారి స్వగృహంలో 'దర్శించుకోగల భాగ్యం నాకు లభించింది, న 
సాంబమూర్తి ఆ తండ్రికి తగిన బిడ్డే, అందువల్లనే ఏకైక పుత్రుని మర |! 
ఇంతో కృంగి పోకుండా, కోక భారాన్ని హృదయంలోనే ఇముడ్చుకుని, | 
కార్యరంగంలో (ప్రవేశించి సాధించుకు రాగలిగారు. “జాతస్య మరణం! 


_.ధ్రువంో అన్న నుడే ఆయనికి శాంతినీ, శక్తిని ఇచ్చియుంటుంది. 





oy 
Es 
Fore 
గ ణ్‌ 
‘ న్‌ 


నక 


ada 


12 


' గాంధిగారి విశుదలః జూహూ సం పతింపులు 
' ఆ రొజులలోనే గాంకిగార్నా అపరేషన్‌ నిమి త్తం యరవాడ 


Me 
Se ల అల ted 
యన హద. _ మ 


semis 
వు మ మ్‌ 


న జై లునుంచి “*సెసూన్‌” హాస్పిటలుకు మార్చారు. దరిమిలా విడు 
(దల చేశారు, ఆయన విడుదలై జైలునుంచి బయజికివచ్చి పరిస్థితు 
3 అను విలియా వేసుకునే దాకా అవి ఎలాంటి పరిణామాలను ఫొంద్ర 
+ ఎల్లా ఎల్లా మారాయో అన్న నంగతి అర్ధం కాలేదు, తన సన్నిహిత 
వ అనుచరులూ, దేశ సేవకులూ ఎల్లా వ్యవహరించి ఆయన తల పెట్టిన 
న విధానాలకు ఎటువంటి వీఘాతాలు తీసుకు వచ్చారో అప్పటికిగాని ఆయ 
+ నకు అర్థం కాలేదు. విడుదల అయ్యాక విశాాంతి కోసం, బొంబాయికి 
E సమీపాన ఉన్న జూహూ సముద్ర తీరాన కొంతకాలం ఉండమని ఆయ 
స నకు డాక్టర్లు సలహా యిచ్చారు, 

+] గాంధీగారు జూహూ మకాంలో ఉండగానే, ఆ విశాంతి రోజు 
వ జరిపారు. ఆ సం(ప్రతింపులన్నీ 
| “జూపహాక్రా సం్రతింపలనే పేరుతో ఒక అధ్యాయాన్నే రూపొందిం 
. చాయి. గాంధీగారు తన కౌర్యక్రమానికి అనుగుణంగా తనదే (పతి 
1 పాదింపబడిన దబిహిష్క్టరణ విధానాల నన్నింటినీ పునరుద్దరించమన్నారు. 
కొని, దాస్‌-మోతీలాల్‌ గారలు దానికి వ్యతిరేకించారు. " ఆ ఇరుపక్షాల 
మధ్యా నడచిన ఉత్తర (ప్రత్యు త్తరాలన్నీ “జూహూ విభేదొలన్న 
పేరున (ప్రచురింపబడ్డాయి, 


i 


“లలోనే అనేకులతో సంప్రతింపులు 


ల్ల 





జి లొ కగు అ ధ్య-.క్ష త 


ఆ తర్వాత అహమ్మదాబాదులో అఖీల భారత కౌం్యగెసు కమిటీ 


వ్‌ 

(| 
a 
. వి గ్‌ ry పై 
12 


స 
' 


గలు ఆ మీటింగులో గాందీగారి సానం తిరిగి (పతిష 
అ 
చేయబడింది. ఆ సంవత్సరంలో బెల్లాంలో జరుపదలచిన కాంగ్రెసుకు 





Fo 194 mI, 


గాంధీగారి విడుదల: జూహూ నం పతింపులు 261 


గాంధీగారిని అధ్యక్షత వహించ వలసినదని అనుచరులందరూ కోరి 
ఒప్పించారు. కాని ఆయన ఆ కాంగ్రెసు అధ్యక్ష పదవి అంగికరించ 
కుండా ఉండవలసింది. అయన శ్రి సామర్థ్యాలు కాంగను పసి 
డెంటు పదవి నలంకరించనంత మాత్రము చేత తరిగిపోయేవి కాదు. 
ఆయన్ని కాం(గెసు అధ్యక్ష పదవికి అంగీకరించమని, ఎవరెవరు (ప్రోత్స 
హింవారో, ఏ ఉదేశంతో (పోత్సహించారో నాకు తెలియదు. గాందీ 
గారితో తనోతుగాని, ఈనాడుగాని (త్రివిధ బహిష్కాార విధాన తాత్కా 
లిక విరమణకు కారకులు ఆనాడు వర్కింగు కమిటీలోనున్న ఆయన 
ముఖ్య అనుచరులయిన నమ్మినబంశై నన్న సంగతి ఎవరయినా 
చెప్పారో లేదో నాకు తెలియదు. కౌన్సిల్‌ యెం(టీ” విధానంలో దరి 
మిలా జరిగిన అల్ల కల్లో లా లన్నీ ఆయన చెవిని పడాయో లేదో నాకు 


G 
తెలియదు. బహుశ; “ఆయన ఆ క్షణంలో మనో ద్‌ దౌర్బల్యం వల్ల అనా. 


లోచితంగా కాం(గైను అధ్యక్ష పదవిని అంగీకరించి ఉంటారు. 'దరిమిలా 
10801 లో కూడా ఆయన అటువంటి అనాలోచిత కార్యానికే అంగీ 
కరించారు. రెండన రౌండ్‌ టేబిల్‌ సమావేశానికి వెళ్ళడానికి ఒప్పు 
కోవడమే ఆ "81 నాటి అవివేక కార్యం అని నా ఊహ. 
స్వరాజ్యవాదులకు కాం(గెసు అప్పగింత 
గాంధగారికి వ్యతిరేకంగా పనిచేసే శ కులు ఎంత మాత్రంగా 
ఉన్నాయో (గ్రహించి, వాటిని (పోత్సహించి తమ వైపు _తిప్పుకోవా 
లనే ఉగ్లళంతో దాస్‌- మోతీ వాల్‌ గారలు బెల్గాం కోం; (గెనుకు హాజర వు 
తూన్న ప్రతినిధుల నందరినీ పలకరించి చూశారు. నిజమే. గాంధీగారు 
నిర్బంధంలో ఉన్న ఆ రెండు సంవత్సరాలలో నూ దేశంలో ఏర్పడిన 
చీలికలు, కలిగిన పరిణామాలూ, నాయకుల * మధ్య నడచిన వాదోస 
వాదాలూ, పరిస్థితుల మార్పులూ మొదలయినవన్నీ చేశీయులలో మాన 
సిక ఆందోళన కలిగించాయన్న సంగతి నిశ్న్చయ'మే. అనుమానం 
యెంత మాత్రం లేదు, కాని గాంధీగారు స్వయంగా హాజరయిన ఏ 


సభలోనూ, ఎటువంటి కీ ష పరిపితులలోనూ కూడా, ఆయనకు ఆస 


జయమన్నది లేనేలేదు. bea 


SER FST: FOO FAs CY MM: FP UT WT PY MAS రాణా WA FOES LFS SORT Th 0 4 TID SMET D1 WIR TE చవక TRS a2 mao mn nn nm mn 





బెల్గాం కాం(గెస్‌లో పోటీ తీ వరూపం దాల్చింది. ఓటింగు 
చాలా ముమ్మరంగానే సాగింది. దాస్‌- మోతీలాల్‌ గార్ల పై గాందీగారికే 
విజయం లభించింది. అయినస్పటికీ కూడా, తనకు లభించిన విజయం 
అత్యల్బమైన మెజారిటీతో లభించినదన్న కారణంగా కాం(గాసును 
దాస్‌-మోతీలాల్‌ గారల పరం చేయడానికి తాను సంసిద్దుడననీ, వారు 
తమ “కౌన్సిల్‌ యెం(టీ” ప పదకాన్ని నిశ్చింతగా అమలు “ జరుపుకోవచ్చు 
వ్‌ చెప్పి ఆయన నాం 

కా న్సూ రుకాం(గెస్‌ 

అఖిల భారత చరఖా నంఘ స్థాపన కర్త మహాత్ముడే. ఆ 
చరఖా సంఘాన్ని సై సాపించి ఆయన థాదీ విభాగాన్ని కాం(గసునుండి 
విడదీసి, దానికి ప్రత్యేక ని సాయిని సంపాదించారు. తాను అఖిల భారత 
చరఖా సంఘ అధ్యక్ష పదవిని స్వీకరించి, కార్యగెనును న్వరాజ్య వాదు 
అకు అప్పగించారు. ఈ విధంగా గాంధీగారు నిర్మాణ కార్యక్రమ విభా 
గానికి ఒక విధంగా అంకితమె అయ్యారు. 
దాస్‌_మోతిలాల్‌ గారలు, ధి ధి ర్యంగా ముందుకు వచ్చి, వెంటనే 
“కౌన్సిల్‌ ఎం(టీ” విధానాన్ని కాం(గెను అంగీకరించెటట్లు చేయలేక 
పోయారు. వారు మరుసటి సంవత్సరం సరోజనీదేవి అధ్యక్షతను జరి 
గిన కాన్పూరు కౌం(గెస్‌* వరకూ ఆగవలసి వచ్చింది. ఆ కాన్పూరు 
కాంగెస్‌లో తాము "కౌన్సిల్‌ ఎంట్రి విధానాన్ని అవలంబించి, 
కాం(గసు టీక్కెట్టుమీద ఎన్నికలలో పాల్గొనడానికి నిశ్చయించారు. 


ఎన్నికల సంరంభం 


1926లో జరిగిన జనరలు ఎన్నికలలో గేశం మొ త్తంమీద 
ఎన్నో (పాంతాల నుంచి కాం(గెసు టిక్క_ట్లుమీద రాట నన. యెన్నిక 
* కాన్పూరు కాం|గసు (1925) లా WI 


స్వరాజ్య పార్టి వారి శాసన సభా (ప వేళ కార్య కమౌన్ని వేత 
ఎన్నికలలో షాలానడానిక్షి నిశ్చయించారు, 


గాంధీగారి విడుదల: జూహూ సంప్రతింపులు 263 


అయ్యారు. నేను గుంటూరు, కృష్ణా, తూర్పు-స్సామ గోదావరి జిల్లా 
లకు ప్రతినిధిగా రాజ్యసభకి ఎన్నిక అయ్యాను. రాజ్యసభకే అన్న 
మాజేమిటి, శొనన సభలకు కూడా చాలా రాష్ట్రాల లో అనేక అభ్యర్దులు 
కాం గసు టిక్కె_ట్లుమీద నే ఎన్నిక అయ్యారు. నిజంగా కాం_గైసువాళే 
తలుచుకుని వంటే మం(తులయి పరిపాలనా యంత్రాన్ని చెబట్టి, 
1021 నుంచీ వ న జస్టిస్‌ పార్టీ వారికీ వారి పం 
పాలనా విధానానికీ స్వ వ సృవారుః కాని కాంగ్రెస్‌ వారికి మంత్రు 
అమవుదాం అనే ఉద్దేశం లేదు. 

చెన్నరాజధానిలో మా(తం, అధిక సంఖ్యాకులుగా కాం(గస్‌ 
వారు శానన సభకు ఎన్నిక అయిన కారణంగా, మం(తి పదవులు 
సంపాదించి, రాజ్యాంగాన్ని చేపట్టి, చేపట్టిన రాజ్యాంగ చక్రాన్ని నడవ 
కుండా, బినామీగా ఉండాలనే లంహక్ష “జనించింది. జనించిన అభి 
లాషకు తల ఒగ్గారు. ఈ విషయాన్ని మున్ముందు బాగా వి న్రరిసాను. 


బెల్లాంలో కాం(గను జరిగిన తర్వాత మొదటిసారిగా అఖిల 
భారత కాం(గ్రసు కమిటీవారి మీటింగు పాట్నాలో జరిగింది. గాంధీ 
గారు ఒక్క సంవత్సరం పాటు అన్నిరంగాలనుండి రిటయిరవుతా 
నన్నారు. ఆ (ప్రకారం, పాట్నా కాంగెనుళో, తమకూ కాం[గెసుకూ 
మధ్యనున్న వ్యవహారాలన్నిటినీ చక్క పెట్టుకుని, స్వరాజ్యవాదుల 
అంగీకారాన్ని కూణా లాంఛన (ప్రాయంగా తీసుకున్నారు. 


13 
గాక చార న్వరాజ్య పష్మతిక 


నేను కాం గెసు మీటింగులన్ని టికీ హాజరయి, చేయగలిగిన 

యథోచిత "సేవ చేస్తూ ఉండేవాలి, కాగా “న్వరాజ్యి పత్రికలో విషయా 
లన్నీ వివరిస్తూ, కాం(గెను అభివృద్దికీ, 'దేశక్షేమానికి పాటుపడేవాలి, 
ఆంతే కాదు-మోతీలాల్‌ నెహూ లాంటి నాయకుణ్ణి కూడా, a దారిని 


264 నా జీవిత యా(త్ర.2 


పట్టారని తోచినప్పుడు, చాలా తీవ్రంగా ఏమర్శించవాలి. నేను బర్మా 
చేశంనుంచి తిరిగి వచ్చిన తర్వాత, మోతీలాల్‌ నెహూూగారు స్వయంగా 
యీ సంగతే చెప్పుకున్నారు. “స్వరాజ్య” చాలా త్మీవంగా విమర్శి 
సోందని వాపోయారు. 


మోతీలాల్‌ మంచి వ్యవహ ర్త, లోకజ్డాని అవడాన్ని స్వరాజ్య 
పేపరుకు విరాళం యిసానని కూడా అన్నారు. అంతే కాదు, ఆయన 
తన సెక్రటరీ రామస్వామి అయ్యంగారిని పిలిచి, నాకు రు 5,000 /-లకు 
ఒక చెక్కు ఇవ్వవలసిందని చెప్పారు. ఆయన ఇచ్చిన డబ్బు పేపరు 
కాతాకు జమ కటకపోతే లంచం [కింద జమ అవుతుంది గనుక, 
ఆయన్ని ఆ అయిదుచేల రూపాయల విలువగల వాటాలు తీసికోవల 
సిందని కోరాను. వాటాలు కొన్నట్లు ఆయనకు సర్టిఫికేటు ఇచ్చాను. 
__ ఆమరణాంతం ఆయన వాటాదారుగానే ఉన్నారు. 


మూసి వె య్యమని సలహా 

గాంధగారి విడుదల అనంతరం, ఆయన్ని నేను హాస్పిటల్‌లో 
కలుసుకున్నప్పుడు, ఆయనా నేనూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. 
ఆ సందర్భంలో “స్వరాజ్య” పేపరు ప్రస్తావన వచ్చింది. తాను జైలులో 
ఉన్న రోజులలో, “స్వరాజ్య” చేసిన సేవను గురించి అడిగారు. తాను 
జై లుకు వెళ్ళిన తర్వాత దేశం పరిస్థితుల గురించి నన్ను ఏమీ అడుగ 
లేదు. “పాలసీలో ఏమయినా మార్చు వచ్చిందా, వచ్చి ఉంచే యెందు 
వల్ల వచ్చిందని కూడా నన్ను అడుగలేదు. ఎటువంటి (పక్నలు వేయ 
కుండానే, “స్వరాజ్య పత్రిక మూసే సే మంచివని నూచించారు. ఆ 
పలుకు నిజంగా నాలో సంచలనాన్ని కలిగించింది. 


._ దేశం మొత్తంమీద కాం(గెసు “పాలసీకి కట్టుసడి కాంగ్రెసు 
కార్యకలాపాలను ఎప్పటికప్పుడు (ప్రచురిస్తూన్న పత్రిక అది ఒక్కటే, 
గాంధీగారి కార్యక్రమ విజయానికి కూడా ఆ పత్రిక, (పారంభింపబడి 
నది లగాయితు, ఎంతగానో సేవ చేసింది. పైగా ఆయన కార్యక్రమా 
దులనూ, విధానాలనూ ఖండించడంగాని, అ. భా. కాంగ్రసు కమిటీ 


గాంధీగారు న్వరాజ్య పష్మతిక 265 


వారిచే అంగికరింసబడక పూర్ణమే (ప్రచురించడానికిగాని మా స్యత్రిక 
యెప్పుడూ పూనుకోలేదు, 

ఆయన “పాలసీ లను నై టపెట్టి, ఆయన వ్‌ మారక 
అడ్డంకులు కలుగజేసి, ఆయన్ని చికాకు పెట్టింది “స్వరాజ్య” కాదు; 
ఇవన్నీ ఆయన ముఖ్య స్నేహితుడూ, నమ్మిన బంటూ, సన్నిహిత 
శిష్యుడూ అయిన రాజగోపాలాచారిగారూ ఆయనచే ఏర్చురుపబడిన 
వర్కి౦గు కమిటీని. వారే అటువంటి పనులను చేసినవారు. నిజానికి 
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రెండు మాసాలపాటు విరమిసామన్న 
తీర్మానాన్ని సహస ప్రళు న వారిన్‌ చైను ఒక్కడినే. ఆ ఛెవాభి పాయాల 
మూలకంగా, “సెం(టలు పార్తీ' అంటూ లేనతీసి, ఆ రెండు పా అవారి 
మధ్యా సామరస్యం తీనుకు రావాలని తంటాలు పడింది నేను, కాకినాడ 
కాంగ్రస్‌లో దాస్‌గారిని “నపోరు' చేయడం కూడా, లోగడ ఢిల్లీ 
కాంగసువారు అవలంబించిన విధానం సమర్ధి ంచడ మే. 

ఇటునంటి సరిస్టితులలో నొచే ప్రార ంభింసబడి, నడు పబడుతూన్న 
షశత్రికను వెంటనే ఆపివేయవలపిందని గాంధీగారు అనడానికి కారణం, 
బహుశః నాపైనా, నా పత్రికపె నా గతో నగ్వార్థ పరులు నిందలు మోపి 
నాషత్రిక మూలంగానే వారి కోరి (కరర భంగమయిందనీ, నా సతికే 
. అందుకు కావలసిన దోహదం చేసిందనీ, చెప్పి ఉంటారని నేను విశ్వ 
సించాను. 

నిజానికి యీ పరిస్థితుల కన్నింటికీ మూలకారణం వారి అను 
చరులలో యేర్పడిన పత దురక్పలత్యమేననీ, ఆ దుర్చులత్వ కొర 
ణఅంగానే వారు దాస్‌-మోతీలాల్‌ గార్హతో వివాద పడి రచ్చ 'కెక్క_కుండా, 
వారికి అనుగుణంగా (ప్రవర్తించి ఉన్నారనీ ఆయనకు తెలియకపోవచ్చు 
ననే నేను భావించాను. అప్పట్లో ఆయన అనారోగ్య సరిస్టితినీ, శరీర 
_దౌర్చాల్యాన్నీ గమనించి నేను “ఆయనతో వాదనకు దిగలేదు. 
నాసమాధానం౦ 
క కాని పూర్తిగా స్థిరపడిన స్యతికను మూసివేయడమన్నడి = 
అంత చులాగ్గా జరిగే పని కాదనీ, గత మూడు = KR 

T 18 న 


1 


266 నా జీవిత యా త్రి 


అవిచ్చిన్న సేవచేస్తూ, నిర్షశింపబడిన మూడు లక్షల మూలధనాన్నీ 
పకరలర్ని దారిలో పడిన పత్రికను మూసివేయడం మాటలతో హస్‌ 
కాదనిన్నీ మాత్రం చెప్పాను. ఆది నా ఒక్కడికీ చెందిన స్వంత 


వ్యవహార మె అయి ఉంకే, నిమిషాలమీద ఆయన ఆజ్ఞను పాలించే 
వారినసీ వ్యక్త కం చేశాను. ఈ స, (తిక (ప్రజలచే స్తాపింపబడినదనిన్నీ, 


నేను (ప్రజలపట్ల విశ్వాసంతో దినిని నడుపుతున్నాననీ చెప్పాను, 


ఇన్ని సవ్యమయిన సంగతులు చెప్పినా ఆయనకు సంతుష్టి 
కలిగినట్లు లేదు. ఈ విషయంలో మితులతో సంపతించి నారి డోర 
వ్రాసానని చెప్పి, సెలవు తీసుకుని వచ్చేశాను. 


ఆయన ఇచ్చిన ఆదేశం విషయం సుదిర్హ ౦గానే ఆలోచించాను. 
ఆ రోజున ఆయన సలహో పాటించి ఉండి యుంజే, ఈ రోజున చాలా 
లాభాలు పొంది ఉండేవాణ్ణి, నా సొంత పూచీ పెన బ్యాంకులలో 
అస్పులు తెచ్చి పేపరులో పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. 
ఆనాడు ఆయన నా కిచ్చింది, ఆత్మీయులై న అన్నదమ్ముల సలహా 
లాంటిది. సుమారు అయిదు లక్షలవరకూ ఉన్న బ్యాంకి నిలవలూ, 
రాజమండీ% నుంచి నీలగిరులవరకూ ఉన్న స్థిరా స్తులూ చెక్కు. చెదర 
కుండా ఉండేవి. 1024 తర్వాత నెనూ వ్‌. కటురటీకులూ ఇక్కట్ల 
_ పాలయెవార మే కాదు. 


గాంధీగారి సూచనను గురించి, చాలామంది స్నేహితులతో 
సం(ప్రకించాను. కొంతమంది వారి సలహా పాటించమనీ, ఇతరులు ఆ 
సలహా పాటించినట్ల యితే .చెన్న రాజధానిలో కాంగొసు మనుగడకే 
మోసం వస్తుందనీ. సూచించారు. ఒకప్పుడు హా. దక్షిణ ఆఫ 
కాలో వారు  నడుపుతూన్న వారపత్రిక మూసి వేయవలసిన సందర్భంలో, 
మూయడం మంచిది కాదు ఆంటూ, వెలువరించిన కారణాలన్నీ నాకు 
స్ఫురణకు వచ్చాయి. వారప(తిక మూయడం విషయంలో వారు 


సూచించిన కారణాలన్నీ, ఇప్పుడు స్వరాజ్య ప్మతిక మూసివేయడం 
విషయంలో నా హృదయంలో భారంగా నాటుకున్నాయి. 


గాంధీగారు, స్వరాజ్య పష్మతిక 267 
mee పజ్జ మథన 
చెన్నపట్నంనుంచి వారి పెర సుదిర్హ మైన లేఖ (వాస్తూ 
అందులో, పెద్ద యె త్తున నడుస్తూన్న ఒక సంస్థను అకన్మా త్త తుగా 
మూయడంలో కశ కష్టనష్టాలను గురించి సూచించాను. ఏ. ధలంగ్యా 
ఎన్ని తంటాలుపడి, షు. దేశీయుల నుంచే గాక్క విదేశీయుల నుంచి 
కూడా ధనం ఎలా సేకరించబడిందో వివరించాను. అంతేగాక, ఆ రోజు 
వరకూ ఆయన ఆరంభించిన. కాంగ్రెను ఉద్యమం చెన్నరాష్ట్రంలో 
బాగా నాటుకు పోవడానికి నా పత్రిక ఎల్లా ఉపకరించిందో కూడా వివ 
రించాను. 
అది ఓక * (టెస్టు ప్రాప్తి లాంటిదనీ, దానినే గనుక యిస్పట్లో 
మూసివేస్తే తన చర స్ట్‌ ఆస్తుల నన్నింటినీ జాగ్రత్తగా కాపాడు 
కుంటూ, స్వలాభం కోనం ఈ8 ౩ సంస్థను మూసేశాడనే చెడ్డ "పేరు కూడా 
నాకు వస్తుందని తెలియబరిచాను, నన్ను టో బాధ పెట్టిన విషయం 
నిజంగా we ఆ (ప్రజాభిప్రాయమే. అదాటుగా స్మతికను ఆపుచే సే సే 
(ప్రజలలో నా కీ రి ప్రతిష్టలు ఎల్లా భగ్నమయి పోతాయోన నే చింతే 
“నన్ను వాధించింది. (ప్రా సు విరమించడమూ, (పపంగ చరిత్ర కే 
వినూత్నమయిన విధంగా ఈ దేశంలో వ రాజ్యం సంపాదించాలనే 
వాంఛతో కాం(గెసులో చేరి నేను చేసిన సేవా, అన్నీ యూ పత్రిక 
మూసివేసిన కారణంగా మట్ట నువుతాయనే బాధే నన్ను బాగా పీడించ 
సాగింది, 


PA 


ఆనాటి సంకల్పం 


(పజాక్షేమంకోసం దక్షిణ ఆఫికాలో (పార ంభింపబడిన వార 
పత్రికను మూపివేయడం విషయంలో సరిగా ఇటువంటి ఆలోచనలే 
వచ్చి, గాంధీగారిని చికాకు పరిచాయి. ఆనాడు ప్రాక్తీను విరమించి 
నేను ఉద్యమంలో దిగినప్పుడు, నా జీవితంలో వెనక్కి అడుగు వేయ 
కూడదన్నదె, నా సర్వస్వం, నేను సంపాదించిన ఆ స్తిపాస్తులస్నీ 
సమూల౦గా నాశనం అయినా, చేపట్టిన దేశసేవ విరమించరాదన్న దె 


268 నా జీవిత యాత్ర 


నా సంకల్పం. నేను సంపాదించినదంతా (పజల డబ్బే. ఆ (పజల 
కొరకే ఆ ధనాన్ని వ్యయపరచ గలగడం అన్నది ఒక ఘన కార్యమే 
ననే ఊహ నన్ను బాగా ఊపింది. అవసరాలనుబట్టి, అనుకున్న 
విధంగా, (ప్రజాసేవలోనే ఉన్నదంతా వ్యయపరచ గలిగాననే సంతుష్టి 
నాకుంది, | 


ఉద్యమంలో చేరే రోజున, సత్యాహింసల పునాదితో (వారం 
భింపబడిన సహకార నిరాకరణ ఉద్యమాన్ని గురించి గాంధీగారు చెప్పి 
నప్పుడు, ఆ ఉద్యమంలో ఉండే సావకాళాలూ, దాని వి _స్తీర్లాది ఘన 
పరిణామాలూ నాకు నిజంగా తెలియవు. అప్పటికి నను "భగదీతగాని, 
హైందవ చేదాంతాది (గంథాలుగాని చదివి ఉండలేదు. ఆ ఉపనిష త్తులూ, 
భగవదీతా మున్నగునవి చదివి ఉండి ఉంసే, మన మతమునకూ, 
సాంఘీక జీవనానికీ ఉన్న లంకె, పుట్టిన వ్య కీ తన ఫొట్టనింపు 
కోవడానికి మాత్రమే పుట్టలేదనీ, పం మున. చూనవ నా దేశ శే బువా 


అన్నవ్‌ ' (ప్రతి వ్య కీ క్రీ Sst విధులనీ (గ్రహించగలిగి 
ఉండేవాణ్ణి, 


గాంధిగారు ఈ కాంగ్రసు ఉద్యమ స్తాపన, కెవలమూ ఆర్థిక 
రాజకీయ స్వాతంత్య్ర సంపాదన కోసమే కాదనీ, మతానికి బానినలమె, 
మరచిన మానవత్వం ఉద్దరింపబడాల న్నది కూడా గాంధీగారి ముఖ్య 
సూత్ర మేననీ అర్ధమయి న. భగవదితలోనూ, పురాణ ఇతిహో సాది 
డ్‌ త్తమ: మత గంంథాలలోనూ, అంతర్గత ంగానూ, సూత పాయం 
గానూ నిర్రేశింపబడిన క్ర ర్రవ్యాదులూ, అనాస కాది యోగాలూ. గంహించ 
గలిగిన ష్‌ రాజులు కూడా, ఎలా కనన న దక నిస, సరము 
బో చేస్తూ, సత్యాహింసల కోసం పా౦కులాడుతూ, తమ యావ త్తు 
ధన, కనక, వస్తు, వాహనాదుల నే గాక, (ప్రాణాలను కూడా తృణ 
పాయరిగా భావించి కీర్తి గాంచారో అర్థమయి ఉండేది, ' 


గాంధీగారి స్యూతాల (ప్రకారం నడుపబడిన కాం[గెసు ఉద్యమం 
కారణంగా మన ఉత్తమ. (గ్రంథాల ఆశయాలన్నీ ఈ 20 ఏళ్ళ కాంగెసు 


గాంధీగారు, స్వరాజ్య షత్రిక 265 


జీవితంలోనూ అర్గమయ్యాయి. కాని, దురదృష్టవశాత్తూ ఇంకా మత 
సాంఘిక ఈష స్వాతంత్యాంలు మనకు లభించలేదు. దానికి కారణం 


మనకు సరి అయిన పదతుల మీద శిక్షణ లేకపోవడమే. మన వాంఛలూ, 


కోరికలూ, మనల్ని ఇంకా పీడి స్తున్నాయి. పోటా పోటీలమీద, లాభ 
సాటి వ్యాపారాల మీదా, ధనార్హన మీదా వ్యామోహాలు తగ్గలేదు. రాజ 
కీయాలత్రో సహా, ఏ రంగంలో (ప్రవేశించినా, ఏ పని చేద్దాం అన్నా, 
లాభాలమీద లాభాలు గణించాలనే వాంఛ చావలేదు. 
ముంచుకు వచ్చిన పరిస్థితులు 
“స్వరాజ్య” షత్రిను గురించి వినరించబోయే (పకరణమున్నూ 
చాలా మనోరంజకంగానే ఉంటుంది. దుర దృష్ట వశాత్తూ, హైకోర్టు 
జడ్రిగారి తీర్పు (ప్రకారం ఆ సంస్థను మూసివేసే వరకూ (వాసిన విష 
కత చదువరుల హృదయాలకు దాగా హ తుకుంటాయి, హైక్‌ కోర్టులో 
నాపైన తేబడిన ఒక ' సమ్మరీ పీటీష నో మీద ఇవ్వబడిన తీర్పు “కార 
ణంగా స్మతిక విరమించవల సి వచ్చింది. ఆ గాథంతా వేరే (ప్రకరణంలో 
వివరంగా తెలియజేశాను. నా శతువులు దుర్చుద్దితో పన్నిన కుట 
కారణంగా పతిక మట్టు పెట్టబడిన వెనం పూర్తిగా ఆ (పకరణంలో 


' వివరించాను. ఆ వివరణ అంతా సరిగానూ, 'సవ్యంగానూ చేశాననే 
- నా భావన. 


ఒక (ప్రఖ్యాత నాయకునిగా, ఒక సన్నిహిత మిత్రునిగా గాంధీ 
గారు 1922 లోనూ, 1921 లోనూ కూడా పత్రికను విరమించమని, 
సలహా ఇచ్చి ఉన్నారు. నేను పష్యత్రికను ఆపుచేయడానికి అంగీకరించని 
కారణంగా, వారికీ నాకూ మధ్య స్వల్పమయిన అధిప్రాయభేవా లేర్చడి, 
మాకు ఉన్న పూర్వపు సన్నిహిత్యానికి అనరోధాలు కన్పించాయి. ఈ 
సందర్భంలో గాంధీగారికీ, నాకూ మధ్య నడచిన ఒక ఉపాఖ్యానం 


", చెప్పడం న్యాయము. 


. 
' 
న 


బాపట్ల కోర్టులో దావా కథ 
ఒంగోలు తాలూకాలో ఖాదీ ఉద్యమాన్ని సక్రమంగా నడుపు 


_ టకు అఖిల భారత చరఖా సంఘం వారిచ్చిన పెట్టుబడి పదివేలూ వారికి 


270 నా జీవిత యా|త-2 


తిరిగి యిచ్చి చేస్తామని, నేనూ గోపాలశాస్తీగారూ ఉమ్మడిగా రాసి 
యిచ్చామనే అంశం పాఠక లోకానికి తెలును. మా ఉభయుల అలి 
(పాయం ఆ పుచ్చుకున్న డబ్బు మా స్వంత ఉపయోగాలకు ఇవ్వబడింది 
కాదనీ, ఆ ధనాన్ని వాపసు యిచ్చే సందర్భంలో దానిని ధన రూపంగానె 
గాక వస్తు రూపంలో కూడా చెల్లించవచ్చుననీ. ఈ వ్యవహారమంతా, 
(తివిధ బహిష్కార విధానం. అమలులో నున్న రోజులలో జరిగింది. 
ఒక సాదా కాగితంమీద, పెన ఉదహరించిన షరతుల (ప్రకారం, మేము 
ఒప్పందం రాసుకోడం జరిగింది. 


ఆ అఖిల భారత చరఖా సంఘ అధినేత శంకర్‌లాల్‌ బ్యాంకర్‌ 
గారికి ఒంగోలులోనూ, ఇంకా యితర రాష్ట్రాలలోని కొన్ని (ప్రాంతా 
లలోనూ ఈ ఖాదీ ఉద్యమం విరమించాలనే అభిపాయం కలిగింది. 
ఆయన మాకు ఇచ్చిన పదివేలూ రొక్కం రూపంగా జమ కట్టవలసిం 
దని తాఫీదు సంపించాడు. మేము ఆ ధనమంతా, చరథాలమీదా? మగ్గాల 
మీదా (ప్రత్తి, నూలు వగై రాలమీదనే గాక తయారయిన బట్టమీద 
కూడా మదుపు పెట్టి ఉన్న కారణంచేత, అప్పు తీనుకున్న రొక్కాన్ని, 
రొక్కంగానే జమ కట్టమనడం భావ్యం కాదు గనుక, ఈ సంస్థని 

వతూ ఓక నడుస్తూన్న సంస్థగా స్వాధీనం చేనుకుని, వారిచ్చిన 
డబ్బు క్రమేణా రాబిట్టు కోవడం న్యాయమని, వారిచ్చిన పెట్టుదిడి 
మేరకు సరుకు ఉన్నదో లేదో విలియా వేసుకోవచ్చుననీ, నష్టం అనేది 
ఏదయినా ఉంటే మేము భరించడానికి సంసిద్దుల మెననీ విన్నవించాము. 


చరఖా సంఘంవారి లాక్‌ వ్యవహారం 


శంకర్‌ లాల్‌ బ్యాంకర్‌ గారు “= చలాకి” లాగ “అదేం కుదరదు, 
అనుకున్న (ప్రకారం ఇవ్వవలసిన "పేరు | మాంసం ఇచ్చి తీరవలసిందే” . 
అన్నారు, నేను కుదరదన్నాను. 


ఈ విషయమంతా mots వద్దకు వెళ్ళింది. నేను అ.భా.చ. 
సంఘంవారిని ఎందుకు చికాకుల పాలుచే స్తున్నానో అర్థం కావడం 








గాంధీగారు, స్వరాజ్య జ్య షతిక 271 


లేదంటూ గాంధీగారు నా పేర ఒక ఉత్తరం (వ్రాశారు. నేను ఉన్న 
సరిసితులన్నీ వారికి వివరించాను. ఈ విషయంలో వారికీ, మాకూ 
మధ్య ఉత్తర (ప్రత్యు ల్రరాలు నడిచాయి. దక్షిణ ఆ(ఫికాలోని ఒక 
లక్షొధికారి, ఒక తగాయిదా పరిష్కా_రానికిగాను, తాను సూచించిన 
(ప్రకారం, కోర్టు (ప్రమేయం లేకుండా ఏలా వందలూ, వేలూ కుమ్మ 
రించాడో ఆ సంగతి ఉదహరిస్తూ, ఈ విషయంలో ఆఖరి ఉత్తరం 
గాంధీగారు (వాశారు. 


ఆ ఉదంతానికీ, ఈ ఉదంతానికీ నంబంధం లేదనీ; పుచ్చుకున్న, 
డబ్బుతో పెట్టవలసిన పెట్టుబడులన్నీ సవ్యంగానే పెట్టబడిన కారణంగా, 
ఆవ స్తువులన్నీ వారు స్వానథీం చనుకుసి. రన రూసంలోకి మార్చు 
కోమని కోరడములో, మేము న్యాయంగానే పవ ర్తి స్తున్నామనీ, నష్టం 
యేమయినా ఉంటే ఇవ్వడానికి సిద్దంగానే ఉన్నామనీ, తిరిగి ఇంకో 
సారి తెలియజేశాను. అంతేకాదు. మా అధీనంలో ఉన్న సమ స్త వస్తు 
వాహనాదులన్నీ అ. భా, చ, నంఘంవారు ఆ పదివేల హ్‌. జప్పు 
ss ఉన్న కారణంగా, వాటిని ఏ విధంగానూ అన్యా(కాంతం చేయగల 
శక్తి మాకు ఉండదనీ సూచించాను. 


గాంధిగారి సలహామీవ దావా 


గాంధీగారు ఈ విషయాలు నాతో ముఖస్థంగా చర్చించి ఉంస్పే 
బహుశః వారు కాదన లేకపోయే వారేమో! ఈ త్రర (ప్రత్యు తరాల 
వల్ల నేను చికాకులు పెడుతున్నాననీ, సవ్యమయిన_ వ్యక్తిని "కాదనీ 
భావించారో యేమో తెలియదుగాని, మా ఉభయుల మీదా దావా వేయ 
వలసిందిగా బ్యాంకర్‌ గారికి సలహో ఇచ్చారు. 


దానో తీసుకున్న డబ్బు వాపసు యివ్వవలసిందంటూ, మా ఉభ 
యులమీద బా బాపట్ల సద్‌ కోర్ట్‌లో దావా వెయ్యబడింది. నను మో సైట్‌ 
మెంట్‌ లో, న్యాయబద్ద మైన" అన్ని సూచనలూ చేస్తూ, కాం(గెసువారు, 
త్రివిధ బహిష్కార వీధానం అమలు పరుస్తూన్న 'రోజులలో ఈ వ్యవ 
హోర కాండ అంతా నడచిన కారణంగ్కా ఆ కోర్టువారికి ఇట్టి దావాలను 


272 నా జీవిత యాత్ర 


విచారించడానికి “హత (Jurisdiction) లేదనిన్నీ వాదించాను. 

ఈ విషయం మా ఇరువురి మధ్యా చాలా రగడే రేకొల్పింది. 
శంకర్‌ లాల్‌ బ్యాంకర్‌ కూడా చింకాకాంతుడయ్యాడు. మధ్యవర్తి 
పరిష్కారానికి ఒప్పుకోవలసిందని ఆయన నన్ను కోరాడు. మధ్యవ ర్రి 
సేరడిగాను. గాందీగా రన్నాడు. లోగడ జరిగిన ఇంకొక 
ఉదంతం కారణంగా గాందీగారి మధ్యవ ర్తి త్వానికి నము ఓఒస్పుకోలేదు. 
అప్పట్లొ రాజగోపాలాచారిగారికీ, నాకూ వచ్చిన ఒక లావాదేవీలో 
గాందీగారు, నా వాదన వినకుండానే, రాజగోపాలాచారిగారికి పదివేలు 
ఇవ్వమని చెప్పిన చొప్పంతా వివరించాను. ఆయన చేతిలో ఒకప్పుడు 
నష్టపడిన కారణంగా ఇస్పుడు తిరిగీ ఆయన మధ్యవ ర్తిత్వానికి అంగీ 
కరింపజాలనని తెలియబరచాను. 


ఆ కేసు నడుస్తూన్న రోజులతో నేను బర్మా, మలయా మున్నగు 
(పాంతాలలో సకుటుంబంగా పర్యటిస్తూ, జరుగనున్న కాంగసు సమా 
చేశాలకు ముందుగా పట్నం చేరుకున్నాను. 

నను జామీనుధారునే 

నేను స్వయంగా అ, భా. చ. సంఘం. వారితోటీ, గాంధీగారి 
తోటి తగాయిదాలోనికి దిగి వ్యవహార కాండంతా నడిపిస్తూ ఉన్నా, 
గోపాలళాస్త్రిగారికి బాధగానే ఉంది. అ. భా చ నంఘం నుంచి 
స్వయంగా డబ్బు పుచ్చుకున్నది ఆయన. నేను కేవలం జామీను 
దారునే. అందువల్ల ఒక (ప్రక్క గాంధీగారూ, అ. భా. చ. సంఘం 


వారూ ఉండడమూ, రెండవ (ప్రక్క. మెము ఇరువురమూ ఇరుకో. 
వడమూ గమనించి, ఈ కీచులాటను తప్పించాలని ఆయన తలిచారు. 


దావాసడే ముందు మేము సవ్యంగా వ్యవహరించాలనే భావనకో, 
గోపాలశా స్ర్రిగారికో' ఉన్న సామానులన్నీ _ రాట్నాలూూ మగాలూ, 
దూదీ, నూలూ, వస్తాలు, ఏ రూపంలో ఉన్నా సరే. ఉన్నవి ఉన్నట్లుగా, 
సరిగా, మాటలు గట్టి, అ. భా, చ. సంఘంవారి' పాంతీయ (ప్రతినిధి 
కొండ వె వెంకటప్పయ్య పంతులుగారికి స్వాధీనం చేయమన్నాను. ఆ 


గాంధీగారు, స్వరాజ్య పషతిక 279 


ప్రకారం చే స్తే అ. భా. చ. సంఘం వారికి సంబంధించిన పూచికపు ల 
కూడా మావద్ద ఉండదన్న మాట, 


మా వాదన నది అయినదనీ, అ. భా. చ. నంఘంవారి 'కెయిము 
లా (ప్రకారం చెల్ల నేరదనీ నాకు బాగా తెలుసు. అందుచేతనే వేసిన 
దావాను (పతిఘటించమని సలహా ఇచ్చాను. 


ఏది యెల్లా ఉన్నా దావా కోర్టులో నడుస్తూన్నంత కాలమూ 
ఇది ఒక అవాంఛనీయమైన చికాకు పసంచాంగంగానే మేము భావిం 
చాము. గాంధీగారి సద్దతులు ఒకొక్క_స్సుడు (బిటిమవారు అవాంతర 
పరిస్థితులలో తక తరంలో పద్ధతుల లాంటివే. కేంద్రంలోగాని, రాష్ట్రా 
లలోగాని కొన్ని కొన్ని పరంకక పరిస్టితు లేర్పడినప్పుడు, వొరోర , 
పద్దతిని అవలఅంవబిం చేవారు. వదయనా " అవాంతరాలు వచ్చినప్పుడు 
లాయరు నలహో తీసుకోవడమూ, వెంటనే ఆ సలహాను పాటించి 
అవసర చర్యలు తీసికోవడము మామూలు. అంతేగాని, వారు చేస్తూన్న 
పని న్యాయమయిన దవునా కాదా అన్న విచారణ ఉండేది కాదు. వారట్టి 
పద్ధతి అవలంబించడానికి కారణం వారికి లాయర్ల యందుండే విశ్వా 
సము ఎదతుసా గడ్డు పరిస్థితి యెర్చడినప్పుడు, తాము ఒక నిశ్చయా 
నికివచ్చి కార్యక్రమం సాగించడమూ, అనుమానం వస్తే వెంటనే 
లాయరు సలహో తీసుకుని వ్యవహరించడమూ వారికి మామూలు, వారం 
తట వారు ఆలోచించరు. ప్రీ డరు చెప్పిందే వేదవాక్కు. గాంధీగారి 
పద్దతి కూడా ఒకొక్క_స్పుడు అల్లాగే ఉండేది. తానే స్వయంగా లాయ 
రయి సంగతులు సవ్యంగా అవగాహన చేనుకుని ఒక మార్గాన్ని 
(తొక్కితే మంచిదనే ఊహ పుట్టినప్పుడు, బాధ్యత లను విస్మరీంచ 
కుండా, దర్జాగా కోర్టుకు వెళ్ళాలి. అవును. దర్హాగానే వెళ్ళాలి. కోర్టు 
ఖర్చులు సామాన్యమా మరి! 

ఎవరయినా దగా చేసినా PR దారి చూపించాలని 
కాదు నా ఉదేశం. న్యాయం తమదన్న నిశ్చయం ఉన్నప్పుడు ధీమా 


గానే కోర్టుకు వెళ్లాలిగాని, అన్యాయాలను న్యాయాలుగా నిరూపించ ల 


డానికి కోదు. 





274 నా జీవిత యా(త్ర-2 


గో వాల శా స్త్రి తరహా 


అనవసర మైన చికాకులకు లోనుగాకుండా పడాలనే ఉద్దేశంతో 
గోపాలశాస్రిగారు, తమ స్వంత ఆ స్తే విక్రయించి కస రూపా 
యలు పోగుచేసి ఆ సొమ్ము కూడా లోగడ జమ కట్టిన సామ్యగ్రు 
లకు తోడుగా జమ కట్టడంతో, లావాదేవీ లన్నీ సక్రమంగా, De 
మయిన చికాకులూ చేకుండా అంతమయ్యాయి. 


నేను అంధ్ర దేశానికి తిరిగివచ్చి, కాంగెనుకు వెళ్ళడానికి సిద్ద 
పడేలోపల గోపాలకశాస్రీగారు ఈ డబ్బును నమకూర్చుకునిి, గాంధీ 
గారితో మాటలాడి తగాయిదా పరిష్కరించవలసిందని నన్ను కోరారు. 
నేను ఈ నాలుగువేల రూపాయలు కాం గెసు పెండాలులో గాంధీగారి 
చేతులలోనే స్వయంగా పోళాను. దాన్తో, అంతా ఒకప్పుడు తలచి 
నట్లు, నేను దుష్టుణీ, దొంగనీ కానని ఆయన తలచి ఉండాలి. 


అప్పటికే నా సర్వస్వం దేశానికి అర్పణ అయిపోయింది. నాదీ 
అనుకోతగ్గ సెంటు భూమి కూడా మిగులలేదు. నాకు కాణీ వరుమానం 
వచ్చే ఆస్పిపాస్తు లేవీ మిగల్లేదు. ఏ మాత్రం ఆస్తి మిగిలి ఉన్నా ఆ 
నాలుగువేలూ నేనే నా సొంత డబ్బునుంచే యిచ్చేవాడిని. ఈ నాలుగు 
వెలు రూపాయిలూ గాంధీగారి చేతిలో పెట్టిన తర్రాకత, దావా ఉస, 
సంహరించదిడింది. ఆ లావా దేవీలన్నీ ఆ ప్రకారం కరకు 


ఇటువంటి విషమ పరిస్టితులలో నేను ఉన్నా, ఎప్‌ స్వలాభ 
పరులు “స్వరాజ్య” పత్రిక తన “ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని 
చెప్పిన కల్పిత కథలు విని గాంధీగారు నాపై దండె త్తినా, నేనెప్పుడూ 
బహిరంగంగాగాని, ఆంతరంగికంగాగాని బాధపడలేదు. నిజం నిలకడ 
మీద తెలియకపోదనే నమ్మిక నా కుంది. నన్ను అనేక విధాల చికాకుల 
పాలుచేపి, అల్లరి పెడదామని గట్టగా తల పెట్టిన (ప్రత్యర్హులు ఉన్నా, 


నను కాంగ్రెసును వదలకుండా. అంటి పెట్టుకుని త్రందనల. ఈ నిజంగా 
ఒక గొప్ప విశేషమే. 


గాంధీగారు, స్వరాజ్య షతిక 275 


సి, ఆర్‌. దాస్‌ అతిథి మర్యాద 


చిత్తరంజన్‌ దాస్‌గారు తన స్వంత రాష్ట్రంలో నే, రాజకీయ 
(ప్రత్యర్థుల చేతిలో ఎల్లా యిరుక్కు_ని, ఎన్ని రకాలుగా బాధలు పడ్డారో, 
ఆర్జికంగా ఎలాంటి చిక్కు లకు లోనయ్యారో కాస స్ట విచారిద్దాం. న్యాయ 
వానిగా సంపాదించడంలోగాని, సంపాదించినదంతా చాలక అప్పులు 
చేసి కూడా ఖర్చు పెట్టడంలోగాని, ఆయనకు ఆయనే సాటి. ఆయనా 
నాకుమల్తే చాలా దుందుడుకు మిహ నను “స్వరాజ్య” స త్రిక స్థాపిం 
చిన కొ లోనే, అయన దక్షిణ దేశంలో పర్యటించడానికి వచ్చాడు. 
నా పత్రిక విజయవంతంగా (పజాదరణ పొందుతూన్న సంగతి గమ 
నించి, ఆయన కలక తాలో లిబర్టీ ' అనే దె నిక పత్రిక స్థాపించారు. 
అదే దరిమిలా “ఫార్వర్డ్‌” సిక అతల. ఆయన “ఏకాకులలో 
సనం... ప. వాదులకు ఇతోధికంగానూ, ఉచితంగానూ సహా. 
యాలు చెసే 


గాంధిగారు నన్ను స స్వరాజ్య "ను మూసివేయమని సలహా యిచ్చి 
నప్పుడు, ఆయన నాతో దాస్‌గా రనుభవిస్తూన్న బాధలను గురించి 
కూడా వక్కాణించారు. ఏమయిశేనేం, దాస్‌గారు మాంచి ఠీవితో, 
(బ్రతికి ఉన్నంత కాలమూ రాజాలాగే (బతికాడు. పోయిననాడూ * అంత 
రీవితోనే పోయాడు. ఆయన భోజనశాలలోని బల్ల (Dining 
table) పెద్ద పెద్ద హో శేల్బు ఉండే బల్ల లకం"టి పెద్దది, (డెస్సులో 
ఉండే వెయిటర్సు. కరూడా ఒక పెద్ద 'హోటలులో "ఉన్నంతమందీ 
ఉండేవారు. 


ఆయన ప్రాక్టీసు విరమించక ముందు తరుచుగానూ సహాయ 
నిరాకరణ ఉద్యమంలో చేరాక మరీ యెక్కువగానూ ఆయనకు అతిథిగా 
ఉం దేవాళ్ణి. ఉద్యమంలో ' చేరాక ఆయన తన ఖర్చులు తగ్గించుకుని, 


ఆ వెయిటర్ల నీ వాళ్ల నీ తీసేసి, సాధారణంగా హిందువులు భుజించే పద్ధ 
తిగా నేలమీద పీటలు వేసుకునే కూర్చునేవారు. ఆ (ప్రకారంగా కూర్చో 


* 16_6_1925. 





తా మకా దా. న దానా. లా... 


౨76 నా జీవిత యా|[త-2 


పెట్టి నాకు యెన్నోసార్లు వారింట భోజనం పెట్టారు. ఆయన కుమా ర, 
మేనకోడలూ నాకు ఎదురుగా కూర్చుని, వండిన రకరకాల వంటకాలన్నీ 
నాచేత బలవంతంగా మొహమాట పెట్ట మరీ తినిపించేవారు. 


మహానాయకుడు 


ఆయన జీవించి ఉన్న రోజులలో ఆయనతో తుల్యమయిన 
నాయకుడు లేడు. ఆయన తర్వాతకూడా అంతటి నాయకుడు ఉండ. 
డనే ఘంటాపథంగా చెప్పవలసి ఉంటుంది. ఆయన పోయింది లగా 
_యితు ఈ రోజువరకూ బెంగాలు రాష్ట్రం, ఏ శని గహచ్చాయలలోనో 

ఇరుక్కుని తబ్బిబ్బవుతోందని అనక తప్పదు. 

నేను వర్కింగు కమిటీలో ఉంటూన్న రోజులలో, అనగా. 
దాసుగారు మంచి ఉచ్చస్థితిలో ఉన్న రోజులలో, ఆయనకు రాజకీయంగా 
చాలామంది పోటీదార్లూ, విరోధులూ ఉండేవారు. వారెప్పుడూ వర్కి_౦గు 


మ. దాస్‌గారి మీద త్మీవమయిన ఆరోపణలూ, ఫిర్యాదులూ 
చేసేవా 


ఆయన కౌం్యగెసు మెంబర్ల లిస్టును ఇష్టంవచ్చిన చేర్పులూ, 
మార్పులూ, కొట్టివేతలతో నింపి చాలా “అయోమయంగా ఉంచేవాడని, 
పిర్యాదు తనే. ఈ విషయంలో వర్కి౦గు కమిటీవారు విచారణ 
చేయక తప్పలేదు. ఆయనా వర్కింగు కమిటీ 'మెంబరే అయినా, 
ఆయన విషయంలో విచారణ జరుగనున్నదని తెలిస్తే వెంటనే బయ 
టికి వెళ్ళి ఆ విచారణ పూర్తయ్యాకే తిరిగివచ్చి కమిటీతో కలిసేవాడు 
ఆ విచారణ కాలాన్ని బాగా సాగదీశారు. అనేక (పాంతాలలో జరిగిన 
వర్కి౦గ్‌ కమిటీ మీటింగులలో దాసుగారు పై మోపబడిన ఫిర్యాదులు 
విచారణకు రావడమూ, అట్టి విచారణ సమయాలలో ఆయన మీటింగు 
నుంచి నిష్క్రమించడమూ, మామూలే అయింది. ఏదయిదేనేం, 
చివరికి ఆయనపట్ల ఆరోపించబడిన లోశ్లేవీ ఆయనవద్ద లేవనీ మోప 
బడిన నేరాలన్నీ గాలిమూటలే నని గౌరవ పురస్సరంగా తెలియ 
జేశారు. 


గురుకాబాగ్‌ సత్యాగహ సందర్శనం 277 


ఆయన మరణానంతరం బెంగాలు పూరిగా తేరుకోలేకపోవ 
డానికీ కారణం అక్కడ ఉన్న పార్టీ పళ తపం. చిలికలూను. త 
కొన్ని కొన్ని విషయాలలో భేవాభ్యిపాయంతో ఉంటూ ఉన్నా, మా 
ఉభయుల మధ్యా వ్యకి కిగత గౌరవాలూ, ఆదరాభిమానాలూ కించిత్తు 
కూరా తగ్గలేదు. 


14 


గంరఫరాతాగ్‌ సత్యా గహ సరటల్‌ సత 


దో సత్యా గహం * అకాలీలచే (పారంభింసబడింది. వారిని ఒక 


సిక్కుల ఆలయంలోకి రానివ్వని కారణంగా తమ హక్కులను 
ష్‌ సుస్టిర పరచుకొనడంకోనం అకాలీలు ఈ సత్యాగ్రహ సమరం ఆరం 
కం వాలు; ఆ ఆలయాధికార్లు ఈ అకాలీలకు అందులో (ప్రవేశించే 
అర్హత లేదని నిర్ణయించారు. అకాలీలు ఆ తీర్చు నవ్యమయినరి, 
న్యాయమయినదీ కాదనినీ , అందువలన తాము ఆలయంలో (ప్రవేశించి 
తీరుతామనీ చెప్పి అలయ (పవేశానికి సిద్ధపడ్డారు. 


ఆకాతీల మీద ఆంక్ష 


ఆ ఆలయ పాలకులు (పభుత్వంవారి సహాయం య. 
అకాలీల ఆలయ (పవేశాన్ని నిషేధిస్తూ (సభుత్వంవారు సి.ఆర్‌, పి 
144 వ సెక్షను (క్రింద ఆర్డరు వేశారు. ఆ ఆంక్షను ల 
ఆలయ (పవేశం చేసితీరాలని అకాలీలు నిశ్చయించుకున్నారు. కాగా 
వారు గాంధీగారి అహింనాత్మక సత్యా(గహా పద్దతులను అనుసరించారు. 
కేవలం అనుసరించడమే కాదు, ఆ పద్దతులకు మెరుగు దిద్ది వాటిని 
ఎంతో పకడ్‌ బందీగా తయారుచేశారు. సత్యా గహ విధానాలకూ, మిలి 
టరీ పద్దతులకూ జత కలిపారు. 


ష్‌. 


EY T WL UR TOY REET TRY 


278 | నా జీవిత యాత్ర-2 


చాలామంది ఆకాలీలు పింఛను పృచ్చుకున్న సిపాయిలు, మిలి 
టరీ వారు. తీవ్రమైన పోరాటాలలో పొొణాలు తృణపాంయంగా 
అర్పించడానికి వెనుకాడిన బాపతు కానేకారు. అనేక యుద్ధాలలో అంగ్లే 
యుల తరపున పాల్గొన్నవారే వారు. కాని వారికి ఆంగ్ల పరిపాలకుల 
తోనూ, వారి ఉద్యోగస్టులతోనూ తగాయిదా ప్రారంభం. అయిన కార 
ణంగా, వారు తీవ యుద్ద విధానాలకం కె గాంధీగారి అహింసాత్మక 
సత్యాగ్రహ విధానమే ఉ "త్రమమయినదని భావించారు. 


వైద్యశాల = వంటసాల 


వారిపై ఆంక్ష విధింపబడిన వెంటనే వారు దానిని ఉల్లంఘించి 
తీరుతామని తెలియజేశారు. తమపై ఆంగ్లే యులు హింసాకాండ సాగి 
సారని, దానిని ఒక యుద్దంగాగే భావించాలనీ వారికి తెలును, ఆ 
పరిస్థితులలో తీవ్రంగా గాయపడడానికి బాగా అవకాశం ఉన్నదని 
తం అందువలన వారు ఆ పోరాటం జరుగుతున్న స్థానానికి సమ 
పంగా పెద్ద ఆస్పతిఏని ఏర్పరచుకున్నారు. అవసర మైన వె వెద్యం చేయ 
డానికి నర్సలూ, డాక్టర్లూ కూడా కాణీ ఇవ్వనవసరం లేకుండానే 
తయారయ్యారు. ఆస్పతి సమీపంగానే ఒక “లంగర్‌ ఖానా” 
(వంటసాల) ఏర్పాటు చేసుకున్నారు. ఆ లంగర్‌ ఖానాలోని యేర్చాట్లు 
బాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 

దాస్‌గారూ, నేనూ, బాబూ రాజేంద్ర ప్రసాద్య మరికొంత 
మంది కాంగెసు కార్యనిర్వాహక వర్గ సభ్యులు వెంటరాగా, ఆ లంగర్‌ 
ఖానా ఆస్పతి, వగైరా యేర్చాట్ల స్నీ చూశాము. 

పృభుత్వంవారు చేసిన యేర్చాట్ల ప్రకారం అకాలీలు ఆలయ 
పా౦ంగణంలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం లేదు. ఆలయం చుట్టూ 
పోలీసు నిఘా వేశారు. పోనీసుల చేతులలో దిట్టముయిన లాఠీలున్నాయి. 
అకాలీలు ఎవరయినా ఆలయ సమీపానికి వచ్చినా, ఆలయ ప సి వేళానికి 
ప్రయత్నించినా, వారి యెముకలు చిత గ్గొటడానికి ప్రభుత్వంవారు 
సర్వసన్నద్దు లయ్యారన్నమాట, అక్కడ 'అకాలీలు సత్యాగ్రహ పద్ద 
తులమీద చేసుకున్న యేర్చా ట్రస్నీ మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి. 


గురుకాబాగ్‌ సత్యాగహ సందర్శనం 279 


సత్యాగహ (కమం 

మున్ముందుగా వారు ఆలయ పొొంతానికి వెళ్ళే తీరు గమనిద్దాం. 
భజన కీ ర్రనల తో, పాటలతో ఉత్సాహంగా ఆలయ ద్వారం దగ్గరకు 
బియల్లేశె కేదారు. పృతిసారీ, నలుగు cl దుగురు వ్యక్తు కులు మాతరమే 
ఒక చిన్న బాచ గా వెళ్ళేవారు. వారి మెడలో పూలమాల లుండేవి. 
“దెబ్బలు తగలనీ, (ప్రాణాలు పోనీ. భగవదాల యంలోకి వెళ్ళి తీరుతాంి 
అన్న భావంవ్య కంచేసే కీ ర్రనలు అందరూ ఏకగ)వంగా పాడుకుంటూ 
వెళ్లేవారు. “మీరు ఈ భౌతిక దేహాన్ని కించ పెట్టగలరు. హింసింస 
గలరు. చంపగలరు. కాని మా ఆత్మలు మాతరం ఏవిధమయిన అడ్డం 
కులూ లేకుండా ఆ భగవత్సాన్నిథ్యాన్ని చేరుకుంటాయి. ఆ ఆత్మలు 
భగవంతుని జేరకుండా మీరు ఆసలేర్తు”” అని ఆ పాటల ఆఖరు చర 
కాల అర్థం. 


మము పెన ఉండి చూస్తున్నాం. బాచ్‌ తర్వాత బాచ్‌ గా 
వస్తూన్న ఆ అకాలీలను నిర్ణాకీణ్యంగా బాదేవారు. శరీరమంతా కుళ్ళు 
నొడిచేవారు. చివరికి స్మృతి తప్పి పడిపోయే వరకూ వారికి దెబ్బమీద 
దెబ్బ తగులుతూనే ఉండేది. దెబ్బలు తగిలిన వారిని తమ అస్పకికి 
తీసుకు వెళ్ళడానికి వారి సొంత యాంబ్యులెన్సుకారు సిద్ధంగానే 
ఉండేది. పోలీసువారి యాంబ్యులెన్సు కార్లూ ఉండేవి. ఆ ప్రభుత్వపు 
' యాంబ్యులెన్సు కారులో ఎక్కించడానికి ' మోసుకునివచ్చే లోపల, ఏ 
సత్యాగహిక్రై నా కర్మంచాలక అనండి, అదృష్టవళాతూ అనండి. 
తెలివిగనుక వ స్తే ఆతను ఆ (ప్రభుత్వపు కార్లలో ఎక్కడానికి నిరా 
కరించేవాడు. “మమ్మల్ని మా కారులోనే పడేయవయ్యా!” అని ఆరిచే 
వారు ఆ క్షత(గాతులు. ఆ (ప్రకారమే జరిగేది. 


అహింసా [వతం 


అక్కడనుంచి వారి ఆస్స(తి చూడ్డానికి వెళ్ళాం. మును 
లోపలికి వెళ్ళేసరికి దెబ్బలు తిన్న (ప్రతి వ్య క్రి మంచంమీద వెల్ల 


280 . నా జీవిత యా|[త్ర_2 


క్రి త్తలా, మిలిటరీ పద్దతిగా పడుకుని ఉండేవాడు. ఆ దెబ్బలు తిన్న 
వ్యక్తు కులలో ముగ్గరు వయోవృద్దుల్ని, “మీ పటకాలలో కృపాణ్‌ 
ఉండగా మీకు ఇన్ని దెబ్బ లెల్ల తగిలాయి?” అని అడుగులే. ఆ 
ముగురూ కూడా ఒకే వీధంగా సమాధానమిచ్చారు. మ్య 
శాంతంగా ఉండడానికి కారణం మమ్మల్ని అహింనాత్మకంగా మెలగ 
వలసిందని మాకు ఇవ్వబడ్డ ఆడ” అని. అడిగిన దాస్‌గారికీ, సమా 
ధానాలు విన్న మాకూ విస్మయమే కలిగింది. సుశిక్షత మైన ఈ పద్దతిలో 
ఆ అహింనాత్మక సమరం చాలా రోజులే నడిచింది. 


అక్కడనుండి మేము లంగర్‌ ఖానా చూడ్డానికి వెళ్ళాము. నను 
అంతవరకూ అంత భారీఎత్తున ఏర్పాటయిన వంటసాలలను చూడలేదు. 
(పతీ పావుగంటకీ గుర్రాలమీదనో, గాడిదల మీదనో కానలసిన వస్తు 
సముదాయం సస్ప్సయి అమే యేర్చాట్లు చేయబడ్డాయి, వంటసాల 
లోనూ, సాన్ను గ్రని శు భపరిచే జాగాలోనూ కూడా, ఘరానా కుటుంబా 
లకు చెందిన స్త్రీలు అహ్తాదంతో సేవ చేయడం గమనించాము. నిజంగా 
అది ఒక ఆదర్శ ప్రాయమైన యేర్పాటు. లంగరఠ్‌ఖభానాలో తయారైన 
ఆహారము మాకు వడ్డించి భోజనం పెట్టారు. 


ఉద్యమ విజయం 


ఆకాలలకు తమ ఉద్యమాన్ని విరమించి దెవాలయాధికార్ల 
తోనూ, (ప్రభుత్వంవారితోనూ రాజీ పడవలసిందని చాలామంది సూచిం 
"చారు. కాని వారు వికమించడానికి ఎంతమ్మాతమూ అంగీకరించ 
లేదు. ఉద్యమం చాలా త్మీవతరం అయింది. అక్కడ పోలీనులు 
నాగిస్తూన్న హింసాకాండని పెద్దలు సహించబేకపోయారు. చూపిన 
పెద్దలూ, రాజకీయ వే త్తలూ క్షా ఆ హింసా కాండ సహించలేక 


భారత ప్రభుత్వంవారికీ, పంజాబు (పభుత్వంవారికీ కూడా దానిని 
వెంటనే ఆసవలసిందని చెల్నిగాము' లిచ్చారు. పెద్దలయొక్క, (ప్రజల 
యొక్క ఒ తిడి అంతకంత కధికమయింది. దానో (ప్రభుత్యం వారూ, 


గురుకాబాగ్‌ సత్యా(గహ సందర్శనం 281 


దేవాలయాధికారులూ కూడా లొంగక తస్పలేదు. అకాలీలకు దేవాలయ 
ప్రవేశానికి అర్హత లున్నాయని ఒప్పుకున్నారు. 

నిక్కు లలో అకానీలది ఒక శాఖ. వారు నల్లటి తలపాగాలు 
ధరినారు. సిక్కుమత స్థులకు మత సాంఘికాది విషయాలలో బోధ 
చేయడమే వారి విధి. అట్లు బోధలు చేస్తూ జీవితాలు సాగిస్తామని వారు 
(ప్రమాణ స్వీకారం చేస్తారు. 

మము అమృతసర్‌ వెళ్ళినప్పుడు బంగారు దేవాలయం చూశాం. 
అది సిక్కుల (ప్రఖ్యాత దేవాలయం. ఆ రోజులలో కొందరు సిక్కు 
నాయకులకూ, నాకూ మంచి పరిచయమూూ, స్నేహము ఉండేది. 

(ప్రభుత్వంవారు వారిపై తీసుకుంటూండే చర్యలు చాలా తీవంగా: 
ఉందేవి. పంజాబులోని ఏ ఆచ్చాఫీసులోనయినా నరే వారి (గంధాలు 
అచ్చు వేయకుండా న్‌ ఇధౌడ్ల జారీచేశారు. కాని, వారు ఎట్టి పరిస్థితులలో 
నె నౌ సరే, ఎట్టి అడ్డంకులు వచ్చినా సరే పట్టినపట్టు విడువని దీరులు. 

స్త డో య్య పలుకు బ డి 

పంజాబులోని అచ్చాఫీనులో తమ (గ్రంథాలు అచ్చు వేయుటకు 
వీలులేని కారణంగా, కొంతమంది అకాలిలు దూరాభారాన్ని లెక్క 
చెయ్యకుండా, చెన్నపట్నం వచ్చి వారి పు స్తకాల నన్నింటినీ “స్వరాజ్య” 
(పెస్‌లో అచ్చు వేయించుకునేవారు. ఒకమాటు, వచ్చినవారు ఆరడజను 
మంది అకాలీలే అయినా, వారు చెన్నపట్నం జార్డి టవున్‌లో, ముకరు 
నల్హము త్తు వీధిలో ఒక యిల్లు అద్దెకి తీసుకుని, వారికి కావలపిన రీతిగా 
డాబా నా వేసుకుని, అచ్చు పనులన్నీ పూర్తయ్యువరకూ, క 
నెలలపాటు అక్కడే ఉండిపోయారు. పట్నంనుంచి అచ్చయిన పు స్ప 
కాలను వేలకొదీ ఇంగ్లాండు అమెరికా మొదలై న దేశాలకూ, పార్ల 
మెంటు మెంబిర్ల కూ, "బ్రిటిము కాబినెట్‌ వారికీ పంపించారు. ఆ రోడ 
లలో స్వరాజ్య 'పెస్‌ ఎంత పలుకుబడి సంపాదించిందో, ఎలాంటి 
స్వాతంత్యాాభిలాష కనబరచిందో ఈ ఉదంత౦వల్ల తెలుస్తూంది కదా! 

ఆ అకాలీ పద్దతులు బాగా ఆకరి ర్లి ంచడాన్ని తర్వాత కొంత 


rT 1౧ 


282 నా జీవిత యాత్ర 


కాలానికి చెన్నపట్నంలో ఉప్పు సత్యాగహం ఆరంభించిన సందర్భంలో 
నేను గురుకాబాగ్‌ పద్దతులను, భారీ యెత్తున కాకపోయినా అమలు 
పరచడానికి పూనుకున్నాను. 

ఆ ఉప్పు సత్యాగ్రహపు రోజులలో, చెన్నపట్నంలో ఆ అకా 
లీల పద్దతులమీద ఆరంభింపబడిన “ఉదయవనంి కాంప్‌ కొన్ని నెలల 
పాటు మద్రాసు వాస్తవ్యులు ఉచితంగా ఇచ్చిన విరాళాలతో మేమం 
దరం అరెస్టు అయ్యేదాకా చాలా బాగా నడిచింది. దీనిని గుంంని 
ముందు ముందు చెపుతాను, 


15 
కొన్ని ముఖ్య ఘట్టాలు 


నేను 2.210128 వ తేదీని వర్కింగు కమిటీ సభ్యత్వానికి అలహో 

బాదులో రాజీనామా ఇచ్చిన సందర్భంలో, వర్కింగు కమిటీవారి 
మినిట్సు బుక్కులో, ఇల్లా (వాళాను; “చి త్తరంజన్‌ దాస్‌, పండిత 
మోతీలాల్‌ న్నెహూగార్హ (ప్రోద్బలంతో, (త్రివిధ బహిష్కా_ర సూశ్రాన్ని 
రెండు మానాలపాటు విరమించ దలుచుకున్నారు. మంచిదే, కాని 
వారు కకైను చీల్చడానికి నాటిన గొడ్డలి మొన ఆ కమైను ఏల్చడానికే 
ఉపయోగపడేటట్లు ఈ విరమణ అన్నది నిర్విరామంగా సాగుతుంది.” 
సరిగా అ (ప్రకారమే జరిగింది. దాస్‌_ మోతీలాల్‌ గారలు రెండు మాసాల 
పాటూ |ప్రజల్నీ, (పజాహృదయాన్నీ “కౌన్సిల్‌ ఎంటీ” విధానానికి అను 
కూలంగా ఉండేటట్లు, (తిస్పుకోవడానికిగాను, దేశమంతటా పర్యటిం 
చారు. (త్రివిధ బాపు గ్రార విధానానికి విరమణ అన్నది జరగడం 
తోనే (ప్రజల్లో ఆ విధానంపట్ల ఉన్న గౌరవ భావం సన్నగిల్లి ౦ది, 
ఎప్పుడయితే, 'దాస్‌-మోతీలాల్‌ గార్లు ఆ విషయంలో (పజాభ్మిపాయాన్ని 
తమ వైపు Sas ఆకతో యాత్రకు బ మల్లెరారో, అస్పుడే 
మిగిలిన కాస్త న గారివమూ. ఫూ ర్తిగా దెబ్బతింది. సర్వెంట్‌ ఆఫ్‌ 


282 నా జీవిత యా(త్ర.2 


కాలానికి చెన్నపట్నంలో ఉప్పు సత్యాగహం ఆరంభించిన సందర్భంలో 
నేను గురుకాబాగ్‌ పద్దతులను, భారీ యె తున కాకపోయినా, అమలు 
పరచడానికి పూనుకున్నాను. 

ఆ ఉస్పు సత్యా గహపు రోజులలో, చెన్నపట్నంలో ఆ అకా 
లీల పద్దతులమీద ఆర౦భింపదడిన *“ఉదయవనంి క్రాంప్‌ కొన్ని నెలల 
పాటు మద్రాసు వాస్తవ్యులు ఉచితంగా ఇచ్చిన విరాళాలతో మేమం 
దరం అరెస్టు అయ్యేదాకా చాలా బాగా నడిచింది. దీనిని గుంది 
ముందు ముందు చెపుతాను. 


15 


కొన్ని ముఖ్య ఘట్టాలు 


నేను 20.2108 వ శేదీని వర్కింగు కమిటీ సభ్యత్వానికి అలహో 
బాదులో రాజీనామా ఇచ్చిన సందర్భంలో, వర్కింగు కమిటీవారి 
మినిట్సు బుక్కులో, ఇల్లా (వాళాను; “చి త్తరంజన్‌దాస్‌, పండిత 


మోతీలాల్‌ న్నెహ్రూూగార్డ (పోద్బలంతో, (తివిధ బహిష్కాార నూశ్రాన్ని 
రెండు మాసాలపాటు విరమించ దలుచుకున్నారు. మంచిదే; కాని 
వారు కశైను చీల్చడానికి నాటిన గొడ్డలి మొన ఆ కశ్చైను చీల్చడానికే 
ఉపయోగపడేటట్లు ఈ విరమణ అన్నది నిర్విరామంగా సాగుతుంది” 
సరిగా ఆ (ప్రకారమే జరిగింది. దాస్‌. మోతీలాల్‌ గారలు రెండు మాసాల 
పాటూ |ప్రజల్నీ, (పజాహృదయాన్ని “కౌన్సిల్‌ ఎంట్రి విధానానికి అను 
కూలంగా ఉండేటట్లు, త్రిప్పుకోవడానికిగాను, దేశమంతటా పర్యటిం 
చారు. (త్రివిధ బిహిష్యార విధానానికి విరమణ అన్నది జరగడం 
తోనే, ప్రజల్లో ఆ విధానంపట్ల ఉన్న గౌరవ భావం సన్నగిల్లి ంది. 
ఎప్పుడయితే దాస్‌_మోతీలాల్‌ గార్డు ఆ విషయంలో (ప్రజాభిప్రాయాన్ని 
తమ వై పు త్రిప్పుకోగలమనే ఆక్షతో యాత్రకు బయల్దేారో, అప్పుడే 
మిగిలిన కాస్త గౌరవమూ పూర్తిగా దెబ్బతింది. “సర్వెంట్‌ అఫ్‌ 


గా 





కొన్ని ముఖ్యఘట్టాలు 


కలక త షత్రికా సంపాదకులు శ్యామనుందర చృక్రవర్షిగారు ఈ విష 
యాలన్నీ చక్కగా వివరిస్తూ తమ పత్రికా ముఖంగా (ప్రచురించేవారు. 

ఆయన అన్నారు: “దాస్‌, నె హూగార్లు బహిరంగ నభలో 
విరాళాల కోనం విజ్ఞప్తి చేసినప్పుడు, దాతలు తాము ఇచ్చే విరాళ్లంలో 
సగం వారు తీసుకుని, మిగతా సగం గాంధీగారి నో ఛేంజ్‌ పార్టీవారికి 
అందచేయాలంటూ వచ్చారు” తర్వాత కొంత కాలానికి నేను బొంబా 
యిలో ఎస్‌. పి, బొమ్మంజీ ఇంటిలో దాస్‌- మోతీలాల్‌ గార్ల ను కలును 
కున్నప్పట్టి ఉందంతం వినండి. వారు తాము తను పార్టీకి విరాళాల 
కోసం వచ్చామని చెప్పారు. “నేను మీ పార్టీ వారికి రు, 500 /-లు నిర 
భ్యంతరంగా ఇస్తాను. కాని కాంగెను పార్టీ వారికికూడా, వారు అడక్క_ 
పోయినా అదే (ప్రకారం రు. 500 /-లు ఇవ్వ నిశ్చయించుకున్నా” 
నన్నారు టొమ్మంజీ. 

కాకినాడలో 1929 డిసెంబరు మాసంలో, కౌొంగసు సమావేశం 
అమ్యేలోపల, గయా కాం(గైను తీర్మానం దాస్‌- మోతీలాల్‌ గార్లు ఛిన్నా 
భిన్నం చేయగలిగారు. గయా కాంగెసు తీర్మానానికి ఢిల్లీ "స్పెషల్‌ 


కౌాం(గెసువారు తిరుక్షవరం చేశారన్న సంగతీ మరువరానిదే. స్వరాజ్య 


పార్టీవారికి నవంబరు 23 న జరుగనున్న ఎన్నికలలో పాలొనడానికి 
టి వ 0 
అనుమతి ఇవ్వడం, గయా తీర్మానానికి తిరుక్షవరమే కదా! 


స్వరాజ్యవాదుల విధానంలో మార్చు 
కాకినాడలో డిసెంబరు మానంలో జరిగిన కౌంగైనులో ఢిల్లీ 
తీర్మానాన్ని ఒక షరతుమీద బలపరిచారు. స్వరాజ్య పార్టీ వారు కౌన్సిల్‌ 
ఎంట్రీ పోగాంను అన్ని విధాలా అమలు సరచుకోవచ్చు. ఎన్నికలలో 


నెగ్గి కౌన్సిల్‌లో (ప్రవేశించ వచ్చును, కాని వారు ఒక్క విషయాన్ని 
గా nN 


మాతం విస్మరించరాదు. ఎన్నోవిధాల అడ్డంకులమీద అడ్డంకులు 
కల్పిస్తూ పరిపాలన సాగకుండా, కౌన్సిల్లో కూర్చునికూడా సహకార 
నిరాకరణ అస్త్రాన్ని (ప్రయోగించాలి. వ 
తమ రాష్ట్రంలో ప్రభుత్వ విధానం కొనసాగకుండా కోంత 





284 నా జీవిత యాత్ర 


వరకూ దాస్‌గారు మాత్రమే తంటాలు పడగలిగారు. ఒకమాటు దాస్‌ 
గారు ను ఫ్రీగా ఉండి అసెంపీకి వెళ్ళలేని పరిస్టితి ఏర్పడినప్పుడు, 
ఆయన పార్టీవారు సందిగ్గంలో ౩ పడి, కింక ర్రవ్యతా మూఢులయి ఊగీస 
లాడారు. “సంగతులు న పరిజమిసాయనో, పరిణమించాయనో 

కనిపెట్టిన దాస్‌గార్ని స్రెచ్చర్‌మీద అసెంబ్లీకి తీసుకురావడంతో 
పరిస్టితి చక్కబడీ, సహకార నిరాకరణం చక్కగా సాగింది. ఆ వ 
లలోకూడా సహకారాభిలాష ఉండేది. 


ఈ విధంగా, లోపల డిండి అడ్డంకులు సర 


స్వరాజ్యవాదుల అభిలాష, క్రమేపీ 1924. 25 సంత్సరాల నాటికి, తమ 
ఉదేశాలకు, ఆదర్శాలకూ అనుగుణంగా, దేశసౌభాగ్యానికి దోహదం 
చేపే తీర్మానాల విషయంలో సహకరించాలనే పద్దతికి మారిపోయింది, 


లార్డ్‌ బర్కెన్‌ హెడ్‌ అప్పట్లో సెక్రటరీ ఆఫ్‌ సైట్‌ గా 
ఉండేవాడు. "తియ్యటి మాటలతో స్వరాజ్య పార్టీ వారిని మెల్లి మెల్లిగా 
మ పు (తిప్పుకోగలిగాడు. “భారతీయులు మాకు హృదయపూర్వక 
హకారం ఇచ్చిననాడు, మేము పిసినిగొట్లలా బేరాలాడం”” అన్నా 
వ. ఇలాంటి కబుర్లతో మానవ పృాదయాలను ఆకట్టుకోగల 
శక్తి ఆయనకుంది. 1026 (పారంభ దినాలలో, దక్షిణ ఆఫ్రికా భార 
త్రీయుల తరపున వె వె(స్రాయితో (ప్రసంగించడానికి, పండిత మోతీలాల్‌ 
నెహూగారూ, లాలా అజపతిరాయిగారూ కలిసి వై నాయి మందిరానికి 
వెళ్ళినప్పుడు ఆ మాటలు మళ్ళీ విన్నారు. అప్పటికి సహకార నిరా 
కరణ ఉద్యమం ఆరంభమయి అయిదు సంవత్సరాలయింది. 
1022 లో గాంధీగారి నిర్భంధంతో పాలకులు కాంగెనులో 
విభేదాలు తీనుకు రాగలిగారు. గాందీగారికి దేశంలో పలుకుబడి తగ్గిం 


దసీ వారికి గ్రాహ్యం అయింది, దాస్‌- మోతీలాల్‌ గార్లు ఎప్పుడయితే 


తాము నిర్బంధంలో ఉంటూ కూడా, గాందీగారిని విమర్శింప సాగారో, 
అప్పుడే గాంధీగారి పలుకుబడి. దేశంలో సన్నగిల్లుతోందని నిర్దారణ 
అయింది, కాగా ఆ పరిస్టితుల్ని గమనించే, జె జై ళ్ళల్లో ఉన్న 'దాస్‌= 
మోతీలాల్‌ గార్లకు, గాందీగారిని కాదని, రాజీ స౦తిపాదనలు సూచిం 


క్ష 


కొన్ని ముఖ్యఘట్టాలు 285 


చారు. అప్పుడే, ఆ రాజీ సూచనల కారణంగానే, దాస్‌- మోతీలాల్‌ 
గార్హ కూ, గాందీగారికీ మధ్య విభేవాలకి అంకుర్చారణ అయింది. 
స్వరాజ్యవాద నాయకులకు నిరవధికంగా ఆశలు కల్పిస్తూ, వై వై సారియి 
తన బుద్ది చాతుర్యం ఉపయోగించి దేశ నాయకులలో చీలికలు తీసుకు 
రాగలిగో డన్నమాట. ఈ (ప్రకారంగా దేశీయుల ఐకమత్యాన్నీ, 
కాంగెసు బలాన్నీ తీణింపజేయడం పాలకుల విధానం అయింది. 
బర్కెన్‌ హెడ్‌ సెంట్రల్‌ అసెంబ్లీ ప్రాంగణంలో చేసిన (1-7-1925) 
(ప్రసంగంలోని ఆశాజనక వాక్యాలు 20.1.1926న భారత శాసన సభను 
(పారంభిస్తూ రీడింగ్‌ (ప్రభువు పునశ్చరణ చేశాడు. 

(పిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ పర్యటన సందర్భంలో 1921 లో దేశీయులు 
అవలంబించి, నడిపించ గలిగిన బహిష్కరణ విధానం, లార్డ్‌ రీడిం 
గ్‌సీ, ఆయన పరిపాలనా యం[త్రాంగాన్నీ ఊపి పారేసింది. అప్పటి 
నుంచీ అలోచనా సాగరంలో ములిగిన ఆ రాజకీయ వే త్తలు, మెల్లి 
మెల్లి గా స్వరాజ్యపార్టీ నాయకుల హృదయాలలో దౌర్చల్య వీజాలు 
నాట్‌, వారికి లేనిపోని ఆశలు కల్పించి మొత్తంమీద మూడు సంవ 
తరాలలో, వారిని మెత్త పడేటట్టు చేశారు, వారి ఉద్యమాన్ని (తొక్కి 
పారేశారు. వారి కా! 18.0. 1922 లో గాంధీగారి నిర్పంధంతో 
ఆరంభమయి, ఆయన్ని 5.41924 న విడుదల చేసిందాక అవిచ్చి 
న్నంగా సాగాయి. 


మోతీలాల్‌ నె హూ oe 

1926 వ సంవత్సరం మార్చి 6, 7 శేదిలలో అఖిల భారత 
కాంగ్రెసు కమిటీ మీటింగు ఢిల్లీలో జరిగింది. నేనా మీటింగుకు హోజ 
రయ్యాను. అంత [క్రితం సరోజనీ దేవీ అధ్యక్షతను కాన్బూరులో జరి 
గిన కాంగెస్‌లో తీర్మానించబడిన సంతిపాదనలన్నీ ఈ మీటింగులో 
బలసరుప బడ్డాయి. అంతేకాదు, స్వరాజ్య సంపానకై తాము చే స్తున్న 
కృషికి అవరోధంగా, పాలకులు అవలంబి స్తున్న విధానాల నన్నింటినీ 
ఖండించి, వాటిని శాంతియుతంగా ఎదుర్కోవాలని నిశ్చయించబడింది, 
ఇంకొక స్పెషల్‌ తీర్మానంలో కాం(గైను కార్యక్రమానికి నిరోథక మైన 


286 నా జీవిత యాత్ర 


ఉద్యోగాలను వేటినయినా (ప్రభుత్వంవారు ఇసామని సూచించి నప్పుడు, 
వాటీని స్వీకరించడానికి ఏ కాయ్యగెనువాదీ ముందుకు రాకూడదనే (ప్రత్యేక 
తీర్మానమున్నూ ఆమోదించబడింది. పైగా, ఆ కాంగొసు జరుగుతూన్న 
రోజులలోనే హిందూస్టాన్‌ 'సేవాదళ నిర్మాణానికి అంకురార్పణ జరి 
గింది. సేవా దళాన్ని గురించి వివరంగా తర్వాత తర్వాత వి స్పరిసాను. 


స్వరాజ్యపార్టీ నీడరుగా రాజకీయ రంగంలో పరుగన్న మోతీ 
లాల్‌ నె పహూగారి దుర్చలత్వం, ఆయన స్కీన్‌ (skein) కమిటీ 1 
“'మెంబరుగా ఉండడానికి అంగీకరించడంతో బయల్పడింది. వారి పార్టీ 


సభ్యులు పార్టీ మూల సూ[తాలనే ఉల్లంఘించే సందర్భంలో, మోతీ 
లార్‌గ రే సీన్‌ కమిటీ సభ్యత్వం అంగీకరించగా లేనిది మేము 
చేసింది ఏ విధంగా తస్పవుతుందో చెస్పమనడానికి అది వీలిచ్చింది. 
నిజంగా స్వరాజ్య పార్టీ వారే గనుక సంపూర్ణ సహకార విధానాన్ని 
చేపట్టి ఉంచే వారు ఇతోధికంగా జయాన్ని సాధించి ఉండేవారు. 


కొన్ని క్రొ త్త స్కీములను (ప్రవేశ పెట్టాలనే సదభ్శిపాయంతో, 
"సెంటిల్‌ అసెంబ్లీ స్వరాజ్య పార్టీ వారు చేసిన ప్రతిపాదనానునార౦గా 
ఏర్పడిన మడ్డిమన్‌ (Muddiman)’ కమిటీ సభ్యత్వం కూడా 
వారిని వరించి “ఉరదేకః 

పూర్తి సహకార విధానానికే గనుక్క దాస్‌-మోతీలాల్‌ గారలు ' 
అనుమతించి ఉండి ఉంటే, వారినీ వారి విధానాన్నీ, సహాకార నిరా 
కరణ ఉద్యమ మూలసూతాిలకే మోసం కలుగుతుందనే మిషమీద, 
కాంగ్రసువారు తోసిపుచ్చేవారు. వారుభయులూ బాగా తెలివి గల 





i నతన“. 


ls మౌంట్‌ ఫర్‌ సంస్క_గణలు పనిచేస్తూన్న విధానం 
గురించి వివారించడానికీ 1924లో ఈ కమిటీ నియమించబడింది, 
2. శాండర్స్‌ (Sandhurst) కళాశాలలతో సమానమైన 

ఒక సెనిక కఫాశాల మన దేశంలో కూడా వ పతి 


పసం సాధక చాధశాలు విచారించడానికి శ కమిటీ నియమించ 
బడింది, 


కొన్ని ముఖ్యఘట్టాలు 287 


లాయర్లు. పె స ఉండి సహకార నిరాకరణ చెయ్యవలసిందని చెప్పిన 
గారకీగ పూ, లోన జొరబడి సత్యాగిహం సాగించమని ps 
దాస్‌- మోతీలాల్‌ గార్లూ ఉద్యమాలు సాగించి ఉండి ఉంటే, కౌన్సిల్‌ 
లోపల ఉండిన వారీ సహకారం కాంగ్రనును ఛిన్నాభిన్నం చేయడానికి 
మాత మె ఉపకరించి, బై టనుంచి గాంధీగారు నడిసించే సహకార 
నిరాకరణ విధానానికి పెద్ద దెబ్బగా ఉండేది, 
పగటిక లల పరిసమాప్తి 

స్వరాజ్యవాదులు లోన ప్రవేశించి పరిపాలనా యంతాంన్ని బల 
హీనం చేయడమన్న సనయథలో అపజయాన్ని పొందినా, కాంగ9 
సున్తూ గాందీగారినీ బలహీనంచేసి, కాంగ్భసు వ్యవస్థను ఛిన్నాభిన్నం 
చేయడంలో మాతం జయాన్ని సాధించారు. వాదోపవాదాలు సాగించే 
సందర్భంలో వారు, తాము అవలంబించే విధానానికి లక్షలాది జనుల 
అనుమతిని పొందలేర నే విషయాన్ని గ్రహించ లేకపోయారు. పైగా 
అసెంబ్లీ లోని తోటి వారంతా కలసినా, వారికంపె బలవంతులు కక 
రన్న సంగతి కూడా వారు గంహించి ఉండరు. అంతేకాదు, వారికున్న 
దుర్భలత్వంచేత కం మేపీ వారి పార్టీ శ కి హీనమయి, క్షీణించి కీణించి 
నశించేది. లార్డ్‌ రీడింగ్‌ స్వరాజ్యపార్టీ నాయకులతో ఇంకా బేరాలు పెడు 
తూన్న నాటికీ" వారి పరిస్టితి అల్లా ఉండేది; 

1926 పారిరంభ దినాలలో, సెంటర్‌ అసెంన్లీలో జరుగు 
తూన్న బడ్జెట్‌ మీటింగులకు మోతీలాల్‌ నెహూరిగారు, తమ పార్టీతో 

సహో వెళి ఛనప్పుడు వారి - కళ్ళు పూర్తిగా తెరువబడి, అంతవరకూ 

వారు కంటూ ఉన్నవి పగటి కలలేనని "శలిసికో గలిగారు. పభుత్వం. 
వారు సకాలంలో సవ్యంగా సహకరించి సంచరించకపోతే దేశం అంతటా 
“రకరకాల సంఘాలు" ఏర్పాటవుతాయి, జాగరిత! ' అని హెచ్చరిస్తూ, 
వారూ వారి పార్టీ వారూ అసెంబ్లీ చర్చలలో పాల్గొనకుండా వై టకు 
వచ్చేశారు. 

మోతీలాల్‌ న్నెహఃూగారు, తానూ తన పార్తీవారూ తిరిగీ 


288 నా జీవిత యాత్ర 


సహకార నిరాకరణ కార్యక్రమానికి దిగుతాం అని చెప్పడానికి బదులు, 
రహన్య సంఘాల స్థాపన (ప్రసావన తీసుకు వచ్చారు. ఆయన ఆవేళ 
వూరితు లయినప్పుడు, తాను ఉచ్చరిస్తూన్న సదాలు ఎటువంటి పరిణా 
మాలకు తీసుకు వెడతాయోనన్న ఆలోచనలేకుండా, తొందరపాటుతో 
ఇల్లా కాస్త తబ్బిబ్బు అవడం మామూలే. అప్పట్లో బెంగాలులో 
నిస్తవ వాతావరణం తల ఎ తడమూ, దానిని [పభుత్వం దయాదాక్షి 
ణ్యాలు లేకుండా ఛిన్నాభిన్నం చెయ్యడమూ జరిగాయి. చైనా, జపాను 
మొదలై న దేశాలలో ఉన్నట్లుగా మన దేశంలో అలాంటి -రహన్య 
సంఘాల స్థాపనకు అనువై న వాతావరణం లేకపోయినా అలజడి 
మాత్రం కలీగంది. అంతేకాదు, అటువంటి విప్లవ వొద సంఘాలను 
గురించి 'మోకఠీలాల్‌ వంటివారు (ప్రసావించారం శే వారికి అహింసా 
తత్వంమిద అపనమ్మకం ఉందా అనే అనుమానం కలుగుతుంది. 


ఆ రోజులలో నేను విస్తారంగా విదేశాలలో పర్యటిస్తూ 
ఉన్నప్పుడు, ఇలాంటి రహస్య సంఘాల, సంచలనాల వా ర్రలు చెవిని 
బడుతూనే వుండేవి. నేమ సింగపూరులో 1920 లో పర్యటిస్తూండగా 
సరిచయం ఉన్న ఒక డాక్టరుగారి కారులో, ఆయనతో కలిసి ఆ పరి 
సరాలలో ఉన్న ఒక 'గామానికి వెళ్లాను. ఆ కారు స్వయంగా 
డాక్టరుగా 6 నడుపుతున్నాడు, ఆ రాత్రి తిరుగు (పయాజంలో రోడ్డు 
మీద మాకు ఒక శవం కనబడింది. ఆయన కారు re ao 
ఉభయులమూ దిగి ఆ శరీరాన్ని పరీక్ష జేశాము. శరీరంనిండా తుపాకీ 
తూట్లు కనబడ్డాయి. డాక్టరుగారు ఆ విషయాలన్ని తమ నోటు 
బుక్కులో నోటు చేసుకున్నాకనే ముందుకు నాగాము. కొంతదూరం 
వెళ్ళాక మాకు దారిలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. 

డాక్టరుగారు కారు ఆపుజేసి, భోగట్టా "చేశారు. అంత క్రితమే రోడ్డు 
హర రెండు రహస్య సంఘాలమధ్య ఘర్షణ జరిగిందనీ, sus 
మధ్యా బాహాటంగా కాల్పులు జరిగాయనీ "వారు చెప్పారు. సాధారణంగా 
సంఘర్షణ జరిగిన వెంటనే చనిపోయినవారి శవాలను అంతు వ 
కుండా" తొలగించేస్తారని వారు అన్నారు. ఆ దేశం మొ త్తంమీద 


కొన్ని ముఖ్యఘట్రాలు . 289 


చాలా రహన్య సంఘా లున్నాయనికూడా వారు చెప్పారు, బెంగాలులో 


తల యె తిన విప్తవ సంఘాలను ఆంగ్లేయ (ప్రభుత్వంవారు భారతీయ 


ఉద్యోగుల చేత నే “వెనువెంటనే అణగ(దొక్కించారు. 


ఆ విప్తవోద్యమం అంతం అవుతూన్న రోజులలోనే, 
న్నెహూగారి పూర్తి సలహా సంప్రతింపులతోనే గాంధీగారు 
అక్కడ ఈ అహింసాత్మక సహకార నిరాకరణ ఉద్యమం స్థాపించడం 
జరిగింది. కాని, కొద్ది ae పుంజుకున్న గాంధీగారి సత్యా(గహ 
విధానం మాతల నరక: అతనా నచ్చలేదు. నిజానికి గాంధీగారి 
విధానపు బలిమి (పిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాక సందర్భంలో రుజువై నా, 
తాము చెప్పినా గాంధీగారు వైస్రాయి రాజీ (ప్రతిపాదనలకు ఒప్పుకోక 


పోవడంచేత, మోతీలాల్‌ గారికి గాంధిగారి విధానంపట్ల విముఖత్వం ' 


ఏర్పడింది. గయా కాంగెసు తరువాత గాంధిగారి కార్యక్రమం 
క్రమంగా మూలబడింది; ఆయన జైలుకు వెళ్ళిన ఏడాదిలోపలే త్రివిధ 
బహిష్కారోద్యమం రెండు మాసాలపాటు నిలుపు చేయబడిన సంగతి 
1924 ఫి బవరిలో విడుదలై. వచ్చిన గాంధిగారు తెలుసుకుని తన ముఖ్య 
అనుచరులే తన విధానానికి అనుకూలంగా లేరనే విషయాన్ని, అప్పటి 
పరిస్తితిని (గ్రహించి, ఆయన శాసన సభా (పవేళానికి ఒప్పుకున్నారు. 
అయినప్పటికీ మోతీలాల్‌ గారికి పూరి రగా సంతుష్ని కలుగలేదు. 


గాంధిగారిని 1924 లో హాస్పిటల్‌ నుంచి విడుదల చేశాక 
అహమ్మదాదాదులో జరిగిన అఖిల భారత కాం(గెను కమిటీ సమావేశ 
సందర్భంలో ఆయన్ని కలిసికొని, ఆయన జై లుకు వెళ్ళినదాదిగా 
జరిగిన సంఘటనల నన్నింటినీ నేను ఎరుక పరిచాను, ఆయన సన్ని 
హితులే ఆయన మార్గానికి నిరోధకులవుతున్నారన్న విషయాన్ని 
సూచిస్తూ, మహమ్మదాలీ మున్నగు వారందరూ ఆయన్ని (దోహం 
చేశారని చెప్పాను. కాని నామాటలయందు వారికి అంతగా విశ్వాసం 


కలిగినట్లు లేదు. సింధు 'దేశీయుడై న చొత్రాంగారు ఈ సంగతే. తిరిగి 


చెప్పిన "తర్వాత సభలోనే. గాంధిగారి కళ్ళనుండి నీళ్ళు రారాయి. 


సన్నిహితులయిన అనుచరుల సంగతి సందర్భాలు ఎల్లా ఉన్నా, . 


న క న. 
న తానం ల రాక కలవటం తం మక 


క న ద కవ జం క దల 


290 నా జీవిత యాత్ర 


దేశం మట్టుకు ఎప్పుడూ గాంధిగారి సక్షంగానే ఉన్నదన్న సంగతి 
బెల్గాం కాం[గెనులో రుజువయింది. బెల్లాం కాం(గసులో దాస్‌. 
మూర్‌ నెహాగార్డని కౌదని, వారి 'పార్తీని వోడించి గాంధి 
గారి విధానాన్ని పునః ప్రతిష్టదేశారు. పనే క తాను తక్కువ 
మెజారిటీతో గెలవడంచేత గాంధిగారు, తమ పార్టీ వారికి ఏదో ీతి 


ఉన్నదనే నిర్దారణకు. రాక తస్పదంటూ, కాంగ్రెసును దాస్‌. మోతీ 
లాలుల పరం చేశారు. 


పా ర్ట లో విభేదాలు 

స్వరాజ్య పార్టీవారు శానన సభా (ప్రవేశంచేసి రెండు సంవత్స 
రాలు (1924.25) వ్యవహరించిన నందర్భంలో వారిలో వారికి అభి 
(పాయభేదాలు వచ్చి, పేచీలు, కీచులాటలు, పిల్ల నమ్మేరీలు ఆరంభం 
అవడం మూలంగా ఆ పార్టీ తన పలుకుబడిని కోల్పోయింది. కౌన్సిల్‌ 
లోసల ఉంటూనే దానిని తిరగతోడుదాం, దాని కార్యక్రమం, రాజ్యాంగ 
విధానం సాగకుండా వ్యవహరిద్దాం అంటూ వచ్చినవారే (క్రమేపీ సళ్ళు 
కారిపోయి పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంతం అనడంలో అర్థంలేదు, 

తమ ఉదైెశాలకు ఆదర్శాలకూ అనుగుణంగా-దేశ క్షేమానికి ఉప 
కరించే వ్యవహారాలలో ప్రభుత్వంతో సహకరిస్తూ, అనుమానాన్పద మైన 
విషయాలలో (పాతికూల్యం వహిస్తూ “పతిస్పందన సహకారిత్వం”” 
(responsive co-operation) అనే నూతన విధానాన్ని 
స్వరాజ్యవా దులు చెన్నరాష్ట్రంలోనె గాక్క ఇతర రాష్ట్రాలలో కూడా 
చేపట్టడం జరిగింది. కాగా, కొంతమంది కౌంగెసు సేవకులకు (ప్రభు 
త్వోద్యోగాలమీద మోజు కలిగింది, మొ శ్రానికీ, ఏదో విధంగా స్వరాజ్య 
పార్టీ వారు రాజకీయంగా దిగజారిపోయారు. లోసల ఉండి దెబ్బతీసాం, 
రాజ్యాంగ విధానాన్ని సాగనివ్వం, తిరగతోడుతాం అంటూ వీరాలు 
పలికిన స్వరాజ్య పార్టీ వార్కే వారి మధ్య ఉత్పన్నమైన భేవాభి పాయా 
లకు తట్టుకో లేక, దెబ్బతిని, పార్ల మెంటరీ పద్దతికి దిగజారి, రాజ్యాం 
గాన్ని తామే చేపట్టి తంటాలు పడేవరకూ వచ్చారు. 


కొన్ని ముఖ్యఘట్టాలు 291 


సబర్మతిలో కుదిరిన రాజీ 

(పజాభి పాయంతో నిమి త్రం లేకుండా ద్వంద్వ (పభుత్వ పద్ద 
తిని రాజ్యాంగ విధానాన్ని నడపడానికి ముగ్గురు మంతులు ఏర్పడడం 
అంటూ జరిగాక, ఈ పెద్ద నాయకు లంతా తనులో ఏర్పడిన అభి పాయ 
జేదాలనీ, చీలికలనీ సరిదిద్దుకుని తిరిగి ఒకే తొటిమీదకు రావడానికని, 
గాంధిగారి సబర్మతీ అశమంలో సమావేశం అయ్యారు. 

స్వరాజ్యపార్షి కు త్తంమీద మూడు విభాగాలయింది: కొందరు 
అసలు అనుకున్న ప్రకారం (ప్రభుత్వం సాగకుండా అడ్డంకులు తేవా 
అనేవారు, అవసరం అని తోచినస్పుడల్లా దేశానికి క్షేమకరమయిన 
(పతిపాదనల విషయంలో సహకరించాలనే “ప్రతిస్సంద సహకార 
పద్ధతివారూ, పూరి రిగా (ప్రభుత్వానికి అన్నిరంగాలలోనూ సహకారాన్ని 
ఇప్వాలనేవారు. 

అందులో అవసరాన్నిబట్టి సహకరిద్దాం, పూర్తిగా సహకరిద్దాం 
అనే వర్గాలవారు తమ ప్రణాళికనుండి స సహకార నిరాకరణం, సత్యా 
(గ్రహం, శాసన ధిక్కారం అనే పదాలను ఎ త్తి వేద్దాం అనే నిశ్చయించు 
కున్నారు. 

దరిమిలా 21.4.1926 తెదిన సబర్మతీలో నే జరిగిన సభలో 
పై "రెండు వర్షాల వారూ ఒక విధంగా ఒప్పందానికి వచ్చి, మంత్రు 
లకు (ప్రజాభిపాయాన్ని మన్నించగల శకి కలిగిననాడు ద్వంద్వ 
(ప్రభుత్వ విధానంగా సహకరించి పరిపాలన నొగిద్దాం అనే నిశ్చయా 
నికి వచ్చారు. కాని అఖిల భారత కాం(గెసు కమిటీవారు ఈ విధానానికి 
ఒప్పుకుంటే నేగాని నిర్ణయం అమలు పరచరాదని భావించారు, విటిషు 
గవర్న మెంటువారు మంతులు ప్రజలకే జవాబుదారీ అనే సూత్రాన్ని 
అంగీకరించి నట్ల యితే, వారు 1924 ఫిబ్రవరిలో తాము వెలిబుచ్చిన 
కోరిక * ఒప్పుకున్నట్లుగా, భావిసామన్నారు. వారిలో రాజ్యాంగాన్ని 


* ఛారత చేశంలో సంవూర్ల _వాధ్యతాయుక (పభుత్వ 
(వణాళికను సీఫార్సు చేసే నిమి త్తం కాండు యేవిలు సభను 
నమా వేళ పరచాలని కోరారు. | 


292 నా జీవిత యాత్రం 


చేపటాలనే కోరిక అంత ముమ్మరంగా ఉందన్న మాట. 
(అ) 


ఈ విధానానికి తోబడిపోతూన్న స్వరాజ్యవాద నాయకులను, 
1925 లో కాన్బూరు కాంగ్రసు తీసుకున్న నిర్ణయాన్ని పునరుద్దాటించి, 
పతనం ఎంతవరకూ వచ్చిందో గ౦హించి బరీ వ్యవహరీంచమని 
హెచ్చరించకుండా, ఉండలేకపోయాను నేను. 

కాన్పూరు. కాంగొసువారి మొదటి తీర్మానానికి పండిత 
మాలవ్యాగారు సవరణ సూచించారు. ఆ సవరణను జయకర్‌గా రంగీ 
కరించి బలపరిచారు. దాని పికారం, దేశానికి అనువయిన పరి 
పాలనా విథానాన్ని అమలు పరిచే నిమిత్తం శాసన సభా కార్యకలా 
పొలు ఉ తేజ పరచాలనీ, అస్పుడే ప్రతినిధులు ప్రభుత్వం వారితో 
సహకరించడమో, రాజ్యాంగాన్ని నిరసించడ మో త్వరగా తేలుతుం 
దన్నారు. ఈ సవరణ ఆమోదించబడింది. 

జయకర్‌, హోల్కాంర్‌, మూంజీగారలు స్వరాజ్య సక్షీయులలో 
వచ్చిన విభేవాలవల్ల రాజ్యాంగ సభా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. 
దీనికి ముందుగా అఖిల భారత స్వరాజ్యపార్షి కమిటీవారి మీటింగులో 
స్వరాజ్యవాదుల మధ్య రాజీ (పతిపాదన ప్రసక్తి కి వచ్చింది. మోశీలాల్‌ 
నెహూూగారు మంత్రి పదవిని చేపట్టడం విషయంలో తానున్న పరిస్థితినీ, 
తన సాధక బాధకాలనీ వ్యక్త క పరిచారు. 


పదని స్వీకరణ సమస్య 
ఆ తరవాత మోతీలాల్‌ గారు పదవీ స్వీకరణం గురించి, స్వరాజ్య 
వాదుల పద్దతి (ప్రకారం ఈ దిగువ షరతులు. అంగీకరింపబడా లన్నారు. 


1. (పభుత్వం వారికి మంత్రులపై ఎలాంటి ఆధిపత్యమూ ఉండ 
కూడదు. మంతులు శాసన సభా మర్యాదలను పాటిస్తూ వాటికి అను 
గుణంగా నడవాలి, 


ar 2. జాతీయ (ప్రణాళికావసలకు కావలసిన ధనం (ప్రత్యేకింప 
డాలి, 


ర. తమ అదీనం చేయబడిన అంళాల నిర్వహణ / సవ్యంగా 


కొన్ని ముఖ్యఘట్టాలు 293 


సాగించుకొనడానికి మం(తులకు వాటికి సంబంధించిన (వభుత్యోద్యో 
గులపై అధికారం ఉండాలి. 

సబర్మతీలో అంగీకారం పొందిన విధానాలకు ఈ విషయం. 
అనుగుణంగా లేదంటూ జయకర్‌ గారు ఈ (ప్రతిపాదనను వ్యతిరేకిం 
చారు. ఇలాంటి పరిస్టితులలో నే నేను కాన్పూరు తీర్మానాలకన్నా 
సబర్మతీ నిర్ణయాలు హీనంగా ఉన్నాయని అనవలసి వచ్చింది, 

1926 మే 5 వ తేదీన అహమ్మదాబాదులో జరిగిన అఖిల భారత 
కాంగెసు సంఘ సమావేశంలో ఈ తేడా పాడాల వల్ల నే స్వరాజ్య 
పార్షీ లోని రెండు ముఖ్య విభాగాల వారికీ పొత్తు కుదర లేదని మోతీలాల్‌ 
నెహూగాలే బహిరంగపరిచారు. ఈ పరిస్తితులలో మ దాసువారు సబర్మతీ 
నిర్ద యాలకు వ్యతి రేకు లయ్యారు. అప్పుడు షక తర్‌ ఫాటీ అనిది 
సెంట్‌ గారి కామన్‌వెల్త్‌ ఆఫ్‌ ఇండియా బిల్లును ఆమోదంకోనం 
అఖిల భారత కాంగగెను. సంఘం వారిముందు (ప్రతిపాదించారు. దానికి 
"మేము వ్యతి రేకించాము. 

1925 లో చిత్తరంజన్‌ దాస్‌గారు ఫరీద్‌ పూరులో స్వరాజ్య 
పార్టీ పేరుమీద కొన్ని షరతులు (ప్రతిపాదించి, వాటిని (ప్రభుత్వం 
వారు అంగీకరించాలని హుంకరించే ఉన్నారు. పైగా తన (ప్రతిపాదనలు 
అంగీకారం కాకపోతే (సభుత్వంవారికి తాము ఇస్తూన్న సహకారం 
ఆపివేయబడుతుం దన్నారు. ఆంగ్లేయ సరిపాలకులు తమ శ క్తి సామ 
రాలను (గ్రహించి గౌరవిసార నె "యోచనతో ఆ స్వరాజ్య పార్టీ నాయ 
కులు ఇలాంటి ద్వంద్వ విరుద్ద (పతిపాదనలతో చాలా తికమకలు 
కలుగజేశారు. ఈ (ప్రకారంగా అన్ని విధాలా స్వరాజ్య పార్టి వారు దెబ్బ, 
తిన్నారు. సహకార నిరాకరణానికి వ్యతిరి కృ కత (పకటించినంతమా[త్రాన 
గాసి దానిని గురించి (ప్రబోధం చేసినంత మా(త్రానగాని ఆంగ్ల యులు 
లొంగిపోరన్న విషయం ఆదిలో దాస్‌_మోతీలాల్‌ న్నెహళాగార్త కు అవ 
గాహన కాలేదు. స్ట 

1024 ఫిబవరిలో స్వరాజ్య పార్టీ వారు కేంద్ర శాసన సభలో. 
అధికారరీత్యా తమ కోరికలు వెలిబుచ్చారు. 1925 లో జరిగిన : 


294 నా జీవిత యాత్ర 


కాన్పూరు కాంర్యగెసులో కూడా వాటిని వ్య కపరిచారు. కాగా, వారిలో 
ఉన్న రెండు విభాగాల వారికీ పొత్తు కుదిరిన కారణంగా, మూడు. 
నాలుగు మాసాలలో తిరిగీ “హెచ్చరిక జేశారు, 


మంతులు శాసనసభాసభ్యులకుపూచీదారు లయితే, తాము 1924లో 
వ్యక్తపరిచిన కోరిక ప్రభుత్వం వారికి సమ్మత మైన'పే భావిసామన్నారు. 
తిరిగి ఫరీదుపూర్‌లో దాస్‌గారు తమ కోర్కెలను సవ్యంగా తీర్చకపోతే 
సహకారం అన్నది మృగ్యం అయిపోతుందనీ బెదిరించారు. ఈ (ప్రకా 
వంగా స్వరాజ్య పార్టి వారు అనేక విధాల తబ్బీబ్బులయ్యారు. 

' గాంద్‌గారి ఆధ్వర్యవంలో (సారంభమైన సత్యాగహోద్యమపు 
ఉ(ది క్త పరిస్టితులలో స్వరాజ్యవాదులు చాలా త్యాగాలు చేశారన్నది 
నిజమే అయినా, వీరికీ, పాతకాలపు మితవాదులకా దృఢసంకల్సం 
తక్కువ, దేశావసరాలను గు రించీ, (ప్రజాతి కేమం లక్షించీ కాంగెసు 
వారు వెల్లడిస్తూ వచ్చిన కోర్కెలను మన్నించడానికి న 
ధి ర్యంగాని పీరిలో లేవనే అనవలసి వస్తుంది. పాతకాలపు సే స్వచ్చా 
వాదుల విషయంలోలాగే ఈ స్వరాజ్య పార్టీ వారి (పతిపాదనలకూ, 
(వజాల్మిపాయాలకూ సంబంధం తక్కువే. 'వాటికి పొంతన లేదనే 
చెప్పాలి. కౌగాా అటు ఆంగ్లేయ అధికారుల వరస చూ స్తే = లార్డ్‌ 
వేడింగూ, బర్కెన్‌ హెడ్డూ అఖండులు. ఈ ఆంగ్ల తప, 
న త్త కుత్సిత పు వాగ్గానాలు పయోముఖ విషకుంభాలే అ మన 
వారికి త౦(త్రజ్ఞత తక్కువ అవడంచేతనో యేమోగాని, లేనిపోని 
ఆశలు వారి “హృదయాలలో cE తాయి. (ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాక 
సందర్భంలో దెశీయులలో కనిపించిన ఐకమత్యానికి కలవరపడి, (కొందు 
మీదయిన రీడింగ్‌ (ప్రభువు తన జి త్తులమారితనంతో ఎత్తు పె ఎత్తులు 
వేస్తూ, తాను రకైరయ్యేనాటికి కారగెసు మ చీలికలు లు "కల్పించి 
కృతకృత్యుడయ్యాడు. 

ఈ (ప్రకారంగా కాంగ్రెసులో బయల్లెరిన అభిప్రాయ భేదాలూ, 
వీలికలూ ఒక FE హిందూ మహమ్మదీయ కలహోలూ, క్రల్లో 


మతవరాల మధ్య మళ్ళి మళ్ళి కలహాలు 295 


లాలూ ఇంకో (పక్కనుంచి జాతీయోద్యమాన్ని దిగలాగాయి. లార్డ్‌ 
రీడింగ్‌ వై (సాయిగా రిటయిరె ఇర్విన్‌ (ప్రభువునకు రాజ్యాంగాన్ని 
ఒప్పగించిన రోజు ఎటువంటిదోగాని, ఆనాడే ఆ 1926 ఏ పియల్‌ 
'6 వ తేదీనాడే, ఆదే ఘడియలలో హిందూ మహమ్మదీయ సంఘర్ష 
అలు చెలరేగి, ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. 


16 
మతవర్గాల మధ్య మళ్ళిమళ్ళి కలహాలు 


సరుల్తాన్‌లో 1922 తో హిందూ మహమ్మదీయ సంఘర్షణలు 

సంభవించింది మొదలు, ఏచిటా వివిధ (ప్రాంతాలలో హిందూ 
మహమ్మదీయ కలహాలు జరుగుతూనే వచ్చాయి. నెను కెంద్ర సభలో 
సభ్యుడుగా ఉంటూ కూడా, “స్వరాజ్య సతిఏకా నిర్వహణ చూసే 
వాడిని, ములాన్‌ కొట్లాటలు లగాయితు దేశంలో ఎక్కడ ఏ మారు 
మూల కల జరీగినా అక్కడికి హుటాహుటీ వెళ్ళేవాడిని. 
ములాన్‌ సంఘటనలు జరిగి సంవత్సరం తిరగకుండానే షహజాన్‌ 
పూరులో కొట్లాటలు చెలరేగి, తర్వాత మీరట్‌ లోనూ, బెరిల్లీ లోనూ 
జరిగిన కొట్లాటలు ఇతర (ప్రాంతాలకు (ప్రాకి, నాగపూరు, లాహోరు, 
కలక త్రాలలో కూడా సంఘర్షణలు జరిగాయి. 

ముల్తాన్‌ కొట్లాటల' నాటికి నేనింకా వర్కింగు కమిటీ 
మెంబరుగా as ఉండడాన్ని, ఇతర మెంబర్ల తో కలసి ములాను 
వెళ్ళానని లోగడ తెలిపి ఉన్నాను. మదనమోహన మాలవ్యా, హకీం 
అజ్మల్‌ ఖాన్‌, అబ్దుల్‌ కలాం అజాద్‌, రాజేం[ద్యప్రసాద్‌, జమన్‌ లాల్‌ 
బజాజ్‌, వల న్‌భాయి పుల్‌, సీ. రాజగోపా లాచారిగార్లు, నేను కలిసే 
ములాన్‌ వెళ్ళాము. అక్కడి సంగతులన్నీ స్వయంగా విచారించి 
సంగతి సందర్భాలు సవ్యంగా (గహించాలనేదే మా ఉదేశం. స్వరాజ్య 
పతికా సంపాదకునిగా కూడా నాకు ఈ విషయాలు ఆమూల్యాగంగా 
గృహించాలనే ఆదుర్దా ఉండేది. 


296 నా జీవిత యాత్ర 


మాకు కనబడిన దృశ్యం చాలా వీభత్సంగానూ, భయో 
త్పాతంగానూ ఉంది. తగల బెట్టదిడిన షాపులూ, హత్యలు జరిగిన 
తావ్లలూ, కొల్ల గొట్రబడిన తరరూతూః విర గొట్రబడిన వఏ(గహోలూను, 
ఎక్కడ చూచినా ఇవే దృశ్యం. ముఖ్యంగా" అరు అడుగుల ఎత్తూ, 
మూడడుగుల వెడల్పూ గలిగిన సుందర విగహం ఒకటి రెండు 
ముక్కలుగా పడి ఉండడం ఇంకౌ, ఇన్ని సంవత్సరాల తర్వాత 
కూడా, నా కళ్ళకు కట్టినశ్తు ఉంది. అందమయిన ఆడవారు తమకు 
జరిగిన అన్యాయాలను గురించి విన్నవించుకోడానికి మమ్మల్ని చుట్లు 
ముట్టారు. వారు ప్రీ జన. సహజమయిన సిగూ, లజ్జా వదలి బాహా 
టంగా కమిటీవారి ఎదుట తమకు జరిగిన 'అవమానాలూ, మానాప 
హరణాలూ చెప్పలేకపోయారు. పాపం, వారు ఆ సద్మాషుల చేతులలో 
ఎంతెంత బాధలు అనుభవించారో కదా! ఆ హృదయ విదారక విష 
యాలన్నీ స్వయంగా విన్న వారిలో ఒక్క మాలవ్యాగారు మ్మాతమే 
నిగహించుకో గలిగారు. 


హిందూ వనితను కాపాడిన మహమ్మదీయ స్త్రి షై 

ఒక మహమ్మదీయ స్తీ సాక్ష్యాన్ని తీసుకోవడానికి మమ్మల్ని 
ఒర మహమ్మదీయుని ఇంటికి తీసుకు వెళ్ళారు, ఆమె పరదా వెనుక 
నుంచే సాక్ష్యం ఇచ్చింది. ఒక హిందూ యువతిని రౌడీలు ఎల్లా 
తరిమారో, ఆమె ఎల్లా ఎల్లా తప్పించుకుని తన యిల్లు వొచ్చి 
రక్షణ కోరిందో అన్నీ వివరించింది. ధైర్యం వహించి ఎల్లా తను 
ఆ అమ్మాయి లోపలికి పృ ఫేశించిన వెంటనే గభాల్న తు 
బిగించి, గూండాల రాకను అరికట్ట గలిగిందీ వరించింది. ఆ అమ్మా 
యిని బై టకు సంపించకపోతే వారు ఇలె లె క్కి os ఊడదీసి 
అల్లరి పేడతాం అని - యెంత బెదిరించినా లొంగక ధైర్యంగా ఆ 
పిల్లకు రక్షణ యిచ్చింది. ఆమె చెపుతూన్న యీ గాథ విన్న మా 
కమిటీ మెందిర్హ కందరకూ కళ్ళవెంబడి నీళ్ళు కారాయి, మేము 
ములాను వదిలే లోపల మాకు విడిదిగా ఇవ్వబడిన ధర్మశాల ఆవ 


మతవరాల మధ్య మళ్ళిమళ్ళి కలహాలు 297 


రణలోనే ఒక నభ యేర్పాటు జేశాం. స్త్రీల గోడంతా విన్న మాలవ్యా 
గారు సుదీర్గ ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాస మధ్యలో ఆయన 
కళ్ళవెంబడి "రారాపాతంగా నీళ్ళకారాయి, హిందువులకు (ప్రభుత్యం వారి 
చేతులలో రక్షణ కలగడం దుర్గ భమనీ, మున్ముందు (ప్రజలే జట్లు 
జట్లుగా ఏర్పడి ఆత్మరక్షణ చేనుకోవాలనీ సూచిస్తూ. టాంనను హింస 
తోనే ఎదుర్కొని అయినా ఆత్మరక్షణ చేసుకోవాలనీ, బలవంతంగా 
. మతం మార్చుకోవలసిన కుటుంబాలవారు “శుద్ది” (క్రియతో తిరిగి 
హిందూ మతంలో పూర్వన్తానాలు పొంది, ఆయా కులాలకే చెందే 
లాగున చేయాలనీ ఉద్దాటంచారు. అటువంటి పరిస్టితులలో ఆ (పకా 
రంగా శుద్ది అన్నది కోం గెనువారి (పాసకంలో స, చేకూ ర్పుకుంది, 


SECs నాటా (9 


వా ర్లాపతికలలో ప్రచురించబడిన వా _ర్హలనుబట్టి “రంజాం” 
_ పండుగ సందర్భంగా ఏర్పాటయిన ఉత్సవాలమీద రాళ్ళ పడడంతో 
యీ రగడంతా ఆరంభం ఆయినట్లు కనబడుతుంది. వార్తలలోని నిజా 
నిడాలు గృహించాలనే తలంపుకో మున్ముందుగా వ Nei 
పూర్వం హిందూ మహమ్మడీయ (పజల మధ్య సామరస్యం ఏ తీరున 
ఉంది అనే విషయం (గ్రహించాలని తలచాము. పరిస్థితులు అనుకూ 
లించినప్పుడు "సేకరించిన నమాచారమంతా సమగ్రంగా నా “స్వరాజ్య 
ప్మత్రికలో ప్రచురిద్దాం అనే ఉదేశంతో వివరంగా తెలియవచ్చిన 
వార్తలూ, (గహించగలిగిన సత్యాలూ (వ్రానుకున్నాను. అచ్చట 
హిందూ మహమ్మదీయుల మధ్య మె(త్రి చాలా మంచి స్థాయిలోనే 
ఉండేది అన్న గట్టి నమ్మకం మా కందరికీ కలిగింది. 
ఒక మసీదుకూ (ప్రభ్యాత (ప్రహాద డేవాలయానికీ మధ్య సరి 
హద్దుగా ఒక మామూలు గోడ మాత్రమే ఉం౦ధనీ, మసీదులోని ప్రార్థ 
నట ఆలయంలోని అర్బ్చనలూ అంతరాయాలు లేకుండా యుగయుగా 
లుగా సాగుతూ వచ్చాయనీ (గ్రహించాం, (ప్రహ్లాదుని జన్మస్థానం 
ములాన్‌. అచ్చటి (ప్రహ్లాద ఆలయం చాలా పురాతన మయినదే. ఆ 


T 20 


298 నా జీవిత యాత్ర-2 


ఆలయం సరిహద్దులలోనే మసీదు నిర్మాణం కాకతాళీయంగా జరిగింది, 

ఆలయపు అర్చనలూ, మసీదు (ప్రార్దనలూ ఎన్ని సంవత్సరాలనుంచో 

అవిచ్చిన్నంగా సాగుతున్నాయన్న విషయమై ద్వంద్వాభిపాయం లేదు, 

పొందూ మహమ్మదీయ నామరన్యం సవ్యంగానూ, ఆదర్శవంతంగానూ 

ఉండేదన్న విషయానికి ఇంతకన్నా (ప్రబలమయిన సాక్ష్యం ఏముం 

టుంది? 
ఎన్నికలు తెచ్చిన ముప్పు 


ఈ సంగతి తెలుసుకున్నాక ఈ అల్లరులకు అసలు కారణాలు 
ఏమయి ఉంటామా అని సుదీర్గ ౦గా విచారణలు జరిపాం. సేకరించిన 
సమాచారంవల్ల పురపాలక సంఘపు ఎన్నికల కోలాహలమే ఈ 
తగాయిదాలకు మూలకారణమని తేలింది. అంతకు ఆరుమాసాల క్రితం 
జిల్లాబోర్లు ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడి 
పురపాలక సంఘం చాలా పురాతన మయింది. అనేక సంవత్సరాలుగా 
అక్కడి 'పరు కుటుంబంవారు పురపాలక సభ్యుల పేర్లు సూచించడమూ, 
(ప్రజలు వారినే ఎన్నుకోవడమూ ఆచారంగా ఉండేది. ఈ ఆచారానికి 

విరుద్దంగా ములాన్‌ కొం్యగెసువారు “పిరు అభ్యర్థి కి (ప్రత్యర్థిగా 
ఇంకొకరిని నిలబెట్టారు. అల్లా నిలబెట్టబడిన కౌం(గాను అభ్యర్థికి జయం 
చేకూరింది. 

అంతకుముందు బోర్లు వై స్‌ పెసిడెంటు ఎన్నిక విషయంలోనూ 
అలాగే జరిగింది. ఆ రోజులలో సహకార నిరాకరణ ఉద్యమం 
ముమ్మరంగా సాగుతోంది. అప్పటికి ఇంకా గారధిగోర్నీ నిర్బంధం 
లోకి తీసుకోలేదు. వీలు చిక్కితే దానిని అణగ్నదోక్కు_దామని 
కాం(గెసు వ్యతి రేకులు తలచేవారు. 

వారు ఈ సంఘటనను సాకుగా తీసుకుని పీకు కుటుంబంవారికి 
పురెక్కించారు. గాంధీగారి హిందూ మహమ్మదీయ మతి అన్న 
(ప్రబోధం బూటకపు (పచారమన్మీ అది మహమ్మదీయులను ఓడించి 
అణగ(దొక్క-డానికే పుట్టినదనీ నమ్మబలికారు. అదే మొట్ట మొదటి 
సంఘటన అవడంచేత కాం(గసు వ్యతిరేకులు ఎంతగా. బోధించినా పీరు 


మతవర్గాల మధ్య మళ్ళి మళ్ళీ కలహాలు 299 


కుటుంబంవారు పట్టించుకోలేదు. పారు వ్యాకులత చెందినమాట సత్యమే 
అయినా, ఆ నోటమి తమ కుటుంబ గౌరవాన్ని మట్టు పెట్ల డానికి ఉదే 
శింప బడిందని మాతం విశ్వసించలేదు. కాగాతమ పశోదా చెడిందనీ 
నమ్మలేదు. 

ఆరుమాసాల అనంతరం వచ్చిన పురపాలక సంఘపు ఎన్నిక 
లలో కూడా అదేరీతిని “పీరు కుటుంబీకులు నిర్ణయించిన అభ్యర్థికి 
పోటీగా కాంగైసువారు ఇంకొకర్ని నిలజెట్టడమూ, “పీరు అభ్యర్థి ఓడి 
సోవడమూ జరిగేసరికి, “పీరు కుటుంబీకులకు ఆది తలవంపనే అభి 
(పాయం దాగా నాటుకుంది. కాం|గస్సును కూల(ద్రోయాలని వాంఛిందే 
అధికొాం వర్షంవారు కూడా ఇదే మంచి అదను అని తలచి, ఆ “పీరు” 
కుటుంబపు 'పెద్దలను కలసి, హిందూ మహమ్మదీయ మెతి అన్నది 
ఒక బురఖా అనీ, ఆ బురథా [కింద కాం(గాసువారు తమ పరుపు 
తీస్తున్నార నీ, మహమ్మదీయులను శ కిహీనుల్ని చేస్తున్నారనీ, నిజా 
నికి కాంగెసువారికి హిందూ మహమ్మదీయ మైత్రిపై విశ్వాసం లేదనీ 
బోధించారు. 

ఈ (ప్రకారంగా ఆ మహానగరంలో హిందూ మహమ్మదీయ 
కలహాలు తలఎ త్తడమూ, ఐకమత్య (ప్రయత్నాలు అడుగంటడమూ 
సంభవించాయి. రంజాం ఊరేగింపు మీద రాళ్ళు రువ్వబడ్డాయన్న 
ఫిర్యాదులోని నిజానిజాలు ఎల్లా ఉన్నా, ఈ ముల్తాన్‌ కొట్లాటలు లోకలు 
బోర్డు మునిసిపల్‌ ఎన్నికలలో తలయె త్రా యన్నది “మాత్రం నిర్వి 
హో రశర. 

నిజంగా రాళ్ళు రువ్వడ మె కాయం అయితే, ఆ గలాటా ఆ 
(పాంతంలోనే అంత మయ్యేదిగాని, ఒకేసారిగా వూరులోని అన్ని 
మూలలా అంటుకునేదికాదు. హిందువులను అవమానించడానికీ, ఆల 
యాలు కొల్ల గొట్టి, విగ్రహాలు ధ్వంసం చేయడానికి ఏవిధ( ప్రాంతాలలో 
ఏక కాలమంచే చేరిన గుంపులూ, ఆ పనికోసం సేకరించి జాగ త్త త్ర 
చేపిన గునపొలూ పలుగులూ వగ రాలు ఊరేగింపమీద రాళ్ళ 
పడడం అన్నది వట్టిదని రుజువు చేస్తున్నాయి. ఈ కొట్లాటలు తరిగిన 


300 నా జీవిత యాత్ర-2 


కొలది దినాలలోనే వెళ్ళి విచారణ సాగించిన మాకు మాత్రం, పట్నం 
మొ తంమీద ఏకకాలంలో జరిగిన విధ్యంసక పు "పేర్పాట్ల న్నింటికీ మూల 
కారణం మ్యునిసిసల్‌ ఎన్నికలే అన్న దృఢవిశ్వాసం కలిగింది. 
కాంగొసు పరపతికి దెబ్బ 
ఈ విచారణ ముగిశాక అక్కడే ఒక మీటింగు పెట్టుకుని కుల 
మతాలతో నిమిత్తం లేకుండా, బాధితుల తక్షణ సహాయార్థం 
సదివేల రూపాయలు మంజూరు చేశాం. అంతేకాదు ఆ ధనాన్ని 
మౌలానా ఆబ్లుల్‌ కలాం అజాదుగారికీ, పండిత మదనమోహనమాలవ్యా 
గారికీ అందజేయాలనిన్నీ తీర్మానించాం. పము ములాన్‌లో కొద్ది 
రోజులు ఉన్నా ఆ ధనం పై వారికి అందజెయ్య బడలేదు. తతత. 
అప్పటికీ యిప్పటికీ కూడా ఆ డబ్బు బాధితులకొరకు లవలేశమూ విని 
యోగపడలేదు. .జమన్‌లాల్‌ బజాజ్‌ కోళాధిపతి అయినా కీలకం 
రాజగోపాలాచారిగారి చేతులలో ఇరుక్కుంది. 1028 లో నేను 
వర్కి౦గు కమిటీ సభ్యత్వం వదులుకునే పర్యంతం నాకూ, రాజగోపా 
లాచారి గారికీ ఉంటూ వచ్చిన సాన్నిహిత్యం పురస్కరించుకుని, నేను 
ఆ ధనాన్ని వెంటనే విడుదల చేయవలసిందని స్వయంగా కోరినప్పటికీ, 
దానిని ఆయన మంజూరు చేయలేదు. దాస్‌- మోతీలాల్‌ గార్ల కూ, గాంధీ 
గారికీ మధ్య 1921 నాటి ఒప్పందాల విషయంలో ఏర్పడిన భేదాభి 
ప్రాయాలను గురించి ఇదివరలోనే చెప్పిఉన్నాను. చి _త్రరంజన్‌దాస్‌ 
గారితోపాటు మౌలానా అబ్దుల్‌కలాం ఆజాదుగారున్నూ జైలులో 
ఉన్నారు. మిత్రులు రాజగోపొలాచారిగారు ఎల్లా గయినా అజాదుగారిని 
నో ఛెంజర్‌ వర్గానికి (త్రిస్పుకోవాలనే పట్టుదలతో, ఆయత్నం కొన 
సాగేదాకా ఆజాదుగారి చేతీకి ఆ డబ్బు యిన్వకూడదని విగించుకు 
కూర్చున్నారు. ఆ (ప్రయత్నం విఫలమయిన తర్వాతనయినా ఆ ధనం 
వినియోగవడుతుందని నేను వాంఛించాను. కాని నాఆశ నిరాశే 
త ఆ (ప్రకారంగా బాధితుల కివ్వదలచిన ధనరూపక సహాయం 
పంపకందార్ల చేతులలో కయినా రాకుండానే ఆగిపోయింది. వర్కింగు 
వ. “తీర్మానం: వమ్మయిపోయి మూలపడింది. 


మతవర్గాల మధ్య మళ్ళిమళ్ళి కలహాలు 301 


నిజానికి మేము ఇవ్వగలిగిందీ, ఇవ్వదలచిందీ ఆతి స్వల్పమే 
అయినా అదనుకి ఆ సొమ్ము పంపకంచేసి ఉండిఉంచే కాం(గెసు 
సదుద్దేశొన్ని రుజువుచేసి కాంగైను గౌరవాన్ని కాపాడగలిగేవారం. 
(ప్రజలలో కొంగు సుపట్ల విశ్వాస గౌరవాలు వర్తిల్లే వి. అవసరమయి 
నప్పుడు ఆ రులకు చీవచేయ గలగడం నిజంగా ఎన్ని విధాలో కాం(గైసు 
భావికి తోడ్పడేది. హిందూ మహమ్మదీయ మెత్రి దృఢతరం అవడానికీ 
ఉపన్యాసాల ద్వారానే గాక (కియాత్మకంగా కూడా దోహదం చేసినట్లు 
అయేది, బహుశః పండెండు మాసాల అనంతరం షహజాన్‌పూరులో 
కొట్లాటలు జరగకుండా ఉందేవి. ఎప్పుడయితే ఇసామన్న ధనాన్ని 
పంచి పెట్టలేక పోయామో, అప్పుడే నాయకుల గొరవం మంటకలసింది, 


పార్టీ విభేదాలు తెచ్చి పెట్రన ముప్పు 
ఇలాంటి పరిస్తితులలో నో ఛేంజ్‌, (పోఛేండ్‌ పార్టీ లవారు తమ 
- హక్కుల గురించీ ఆదర్శాల విషయమై ఆర్భాటాలు చేస్తూ, కక్షలు 
పెంచుకుంటూ ఉండేవారన్నమాట! 

ఈ రకమయిన అలజడులూ, ఎత్తు పైఎళ్తులూ లక్నో ఒడం 
బడిక జరిగిన నాటినుంచీ, అనగా 1916 నుంచీ, 1922 లో ములాన్‌ 
కొట్లాటలు జరిగే పర్యంతమూ తలఎతుతూ నే ఉన్నాయి, ములాన్‌ 
ఉదంతం యీ పై కారణాల వల్ల నే అంత ఉద్దుంత౦గా సాగిందని 
అనడానికి ఏలులేకపోయినా, ఆ అలజడికి ఈ ఒడంబడికలు కారణాలు 
కౌవనిమాత్రం అనలేము. 

ముల్తాన్‌ కొట్లాటలు జరిగిన తర్వాత, లక్నో ఒడంబడికలో 
మార్పులు చెయ్యాలనే వాదం (పబలమైంది. కాంగెసు నాయకులలో 
'పెచ్చుపెరిగిన అలసత, ములాన్‌ ఉదంతమూ మహమ్మదీయులలో 
అసంతృ ప్రి పిసి రశ తించడానికీ, అవకాశవాదులు ఆందోళన చెయ్య 


డానికి తోడ్పడ్డాయి. ఆ రోజులలో అచ్చయి పంచి పెట్టబడిన సారస్వతం 
అంతా అవకాశవాదుల ఎత్తుగడలను రుజువు చే స్తుంది. ఒకవంక 
కౌం(గెసును మట్టుబెట్టాలని (ప్రభుత్వంవారు, ఇంకొకవంక హాందూ 


302 నా జీవిత యా(త్ర-2 


మహమ్మదీయ మైత్రి (పాతిపదికగా (ప్రారంభింపబడిన సహకార నిరా 
కరణ ఉద్యమాన్ని తుదముట్టించాలని ఎదిరి పార్టీ వారు యత్నాలు 
ముమ్మరంగా సాగిస్తూఉం పే, ఈ నో ంజ్‌-(ప్రోఛేంజ్‌ కక్షలవౌరి కల 
హాలు అలనాటి సిర? ఉదంతాన్ని స్ఫురణకు తెచ్చేవిగా ఉన్నాయి. 
రోమునగరం తగులబడిపోతూంపే, చీకూ చింతా లేకుండా నీరో 
ఫిడేలు వాయించుకుంటూ కూచున్నాడట! 

పం(డెండు మాసాల అనంతరం మళ్ళీ షహాశాన్‌ పూర్‌ లో 
హిందూ_మహమ్మదీయ కలహాలు సంభవించాయని చెప్పిఉన్నాను. 
ఈ ఉదంతం వివరించేముందు, “సింధు (ప్రాంతంలో మా పర్యటన 
విశేషాలు ఎరుక పరచడం అవసరం అనుకుంటాను. అవి ఆ సంఘ 
టనలను సరిగా (గ్రాహ్యం చేసుకోవడానికి తోడ్పడతాయని నా తలంపు. - 

సింధు పర్యటన ముచ్చటలు 

నేనూ, (శ్రీ విఠల్‌భాయ్‌ పటేల్‌ గారూ, డా. చేతాం మున్నగు 
(పముఖులతో కలసి యేఒక్క ముఖ్యప్రాంతాన్నీ వదలకుండా యావళ్తు 
సింధు రాష్ట్రాన్నీ చుట్టివచ్చాం. లోలోపల చిల్లర కణాయరాలురీలూ 
ఉన్నా, ఖాదీ మాత్రం పింధు పంజాబు (పాంతాలలో దాగా నాటుకుంది. 
దక్షిణ పంజాబు (పాంతాలలోనూూ, సింధు రాష్ట్రంలోనూ ఉన్న (ప్రతి 
“ఖాదీ” భాండారాన్ని పరిశీలించాం. ఖాదీ ఉద్యమం 1921.22 సంవత్స 
రాలలో దేశం మొత్తం మీద చాలా ఉన్నత స్థాయినే అందుకుంది. 
పంజాబు ఖద్దరు సున్ని తానికీ, మన్నికకూ మా(తమేగాక పలు రంగు 
లలో చూడ ముచ్చటగా తయారుచేయబడుతోంది. యాన త్తు సంధు 
రాష్ట్రంలోనూ ఖాదీ మంచి ఉన్నత స్టాయిలోనే ఉంది, 

మేము పర్యటించిన కరాచీ, సక్కరు, హైదరాబాదు సింధు 
మున్నగు ముఖ్య నగరాలలో హైందవ నారీమణుల జీవితాలు ఎంత 
దుర్భరంగా ఉన్నాయో మున్ముందుగా బై టప పడింది, రాష్ట్రం "మొ త్తం 
మీద మహామ్మదీయులే జాస్తి. మ ఆ అత్యల్ప సంఖ్యాకులుగా 
దుర్భర జీవితం సాగిస్తున్నారు. హిందూ యువతులను అసహరించడ 


మతవర్గాల మధ్య మళ్ళీమళ్ళీ కలహాలు 303 


మన్నది మహవమ్మదీయులకు వెన్నతో బెట్టిన విద్య అయింది. (బ్రిటిషు 
రాజ్యాంగం వారు ఆస్వల్ప వి స్తీర్ణంగల సింధు (ప్రాంతాన్ని ప్రత్యేక 
రాష్ట్రంగా రూపొందించడం అన్నది నిజానికి అనుచిత కార్యం. అది 
బొంబాయి రాష్ట్రంలో కలసి ఉన్నంతకాలమూ, హిందువులు ఆ 
(ప్రాంతంలో అల్పనంవ్యాకులే అయినా _ వారికి అసంతృప్తులూ, 
బాధలూ అన్నవి ఆకే ఉండేవికావు. 

మేము సింధుతో ఉండగా అబ్దుల్లా హరూన్‌గారిని కలుసు 
కున్నాము. ఇప్పటిలా అప్పట్లో వారికి మతోన్మాదం లేదనే అనాలి. 
సరస్సరం అభ్నిపాయాలు వెలిబుచ్చుకోడానికి మా సన్ని వేశాలు ఎంత 
గానో ఉపకరించేవి. రాష్ట్రం మొత్తంమీద ఎక్కడకు "మేము వెళ్ళినా 


మాకు హృదయపూర్వక స్వాగతాలే లభించేవి. 


చేపలతో చెలికారం 

మాకు ఒక నది ఒడ్డున నీటిని ఒరుసుకుని ఉన్న బంగాళాలో 
మకాం యిచ్చారు. ఆ నది తీరంలో ఒక అపురూప దృశ్యం మా కంట 
బడింది. నదిలోని చిన్న పెద్ద చేపలన్నీ మా చేతులలో ఉండే ఆహా 
రాన్ని (గహించాయి. ఆ చేపలకి చాలా కాలంగా ఈ అలవా టుందిట! 
నదీ తీరానికేమిటి, ఒడ్డుమీదకు కూడా కొంతదూరం నచ్చి గబుక్కుని 
ఆహారాన్ని అందుకుని “సిట్రిలోకి పోయేవి. కంటితో చూచిందాకా నమ్మ 
డానికి వీలు లేని దృశ్యం అది. ఆ (సాంతీయులు అంత అహింసొత్మ 
కంగా ఆ చేపలతో సహజీవనం సాగించేవారని అన్నా అందులో ఈష 
కక్మా(తమూ అసత్యం ఉండదు. 

(పభుత్వ్యంవారు అణగ (దొక్కాలనుకున్నా, నాయకులను జైళ్ళు 
పాలు జేసినా కాంగెను గౌరవం మకుటాయమానంగా ఉంటూన్న 
రోజులవి. అందువలన మేము రాష్ట్రం అంతా తిరిగి హిందూ మహమ్మ 
దీయ మెతి వలని లాభాలను గురించి ఉపన్యాసాలిచ్చాం. హృదయ 
వదక పతి ములాన్‌ ఉదంతాలు రేపిన హృదయ తాపం చల్ల్తార 
కుండానే మాకు ఆ ప్రాంతాలన్నీ తిరగ గలిగిన అవకాశం చిక్కింది. 


304 నా జీవిత యా త్ర-2 


ఆ ప్రాంతాలన్నీ అధిక సంఖ్యాకులయిన మహమ్మదీయుల ఆధిపత్యం 
లోవే. అలాంటి విషమ పరిస్థితులలో ఆ (పాంతాలలో పొందూ 
మహమ్మదియ మె తిని గురించి “ఉపన్యాసా లివ్వగలిగాం అంటే, అవ 
కాశ వాదులు: రెచ్చకొ ట్రకుండా ఉండి ఉంపే హిందూ మహమ్మదీయ 
విభేదాలకీ, కొట్లాటలకూ తావు లేదనే అనవలపసి వ స్తుంది, చేజిక్కిన 
అవకాళాన్ని చిక్కబట్టుకుని, కౌంగెసు నాయకులే గనుక ధనాన్ని బోగ 
జేసి వీదసాదలకూ బాధి తులకూ పంచి పెట్టడానికి= కిక్‌ గజ సంజాబురోనే 
అక ఇటు బెంగాలులోనూ, “మహమ్మదీయులు ఉద్దతంగా 
ఉన్న యు. పి. మున్నగు రాష్ట్రాలలోనూ కూడా. అవసరమయిన 
ఏర్పాట్లుచెసి ఉద్యమాన్ని సక్రమంగా నడపగలిగి ఉంచే, పిందూ 
మహమ్మదీయ విభేదాల్ని మొగ్గ తొడక్కు౦డానే తుంచే సేవారం. 
ములాన్‌ దున్సంఘటనల కారణంగా, ఎన్నో పాంతాలు పర్యటించి, 
అక్కడి పరిస్థితులు పరిశీలించి, సాధక చాధకాలను (గ్రహించి ఒక 
బరువై. న హృదయంతో అము ఇండ్ల కు చేరాం. గయా కాం|గసు 
సమీపిస్తూన్న కొద్దీ తమ తమ సక్షలశే (ప్రాముఖ్యం రావాలనే అశ్రు 
తతో, 'నో.చేంక్‌, [వ చేంజ్‌ పార్టీ లవారు తంటాలు పడుతూన్న 
రోజులవి. వీటిని ' గురించీ, గయా కాం్యగెసు అంతర్నాటకాలను 
గురించ లోగడ సుదీర్హంగా తెలియపరచే ఉన్నాను. 


అవకాశవాదులు రేపిన అల్లర్లు. 


షహజాన్‌ పూర్‌ కొట్లాటలను గురించి కాస్త విపులంగా 
యోచిద్దాం. పనికి ముఖ్యకారణం లక్నో ఒడంబడీకలకు మించిన, 
సదుపాయాలు తమకు' కావాలంటూ కొందరు మహమ్మదీయ నాయకులు 
లేవదీసిన (ప్రచారమే. వాందువులు స్వత స్ఫిద్దంగా పిరికి వారనీ, తాము 
గనుక అల్లర్లు లేవదీ స్తే ఇతోధికంగా తమ కోర్కెల్ని మన్నించి తీరక 
యేం జేయగలరన్నదే ఈ ఆ మహమ్మదీయ నాయకుల విశ్వాసం. ములాన్‌ 
ఉదంతం జరిగిన తర్వాత సంజాబులో సుహృద్భావం వృద్దిగావడానికి 
కౌం్యగెను వారు తగు చర్యలు తీసుకోలేదు గదా! అందువలన ఆ శెండు 
మతాలవారి మధ్యా పొగ రాజెయ్యడానికీ, దుష్టళ కుల్ని రేపడానికీ ఇదే 


మతవరాల మధ్య మళ్ళీమళ్ళీ కలహాలు | _ 30 


అదనని అవకాశవాదులు తలచారు. ములాన్‌ సంఘటనల తరవాత, 
కాం[గెసువారి _్లబ్దతవల్ల నె, మళ్లీ షహజాన్‌ పూర్‌ అల్లర్లూ, కలతలూ 
 తలయె త్రాయని చెప్పాలి, 

షహజాన్‌ పూరు సంఘటనలకు ఆర్టిక కారణాలే మిక్కుటం. 
ఆహార వస్తువుల ధరలు ఆధికారులు అదుపులో పెట్టకపోవడమే యో 
చికాకులకు ముఖ్య కారణం అనక తప్పదు, అంతేకాదు, అల్బసంథ్యా 
కులయిన హిందువుల చేతులలోనే విసారంగా ఈ వ్యాపారాలు ఉండ 
డమూ ధరల కంటటోళ్ళన్నీ ఆ హిందువుల చేతులలోనే ఉండడమూ 
బలవ తర కారణాలయ్యాయి. ధరలు తగించడానికి హిందూ నర్తకులు 
ఎంత మా(కం ఒప్పుకో లేదు. దానో అక్కడా అక్కడా లూటీలు, 
దోపిడీలు ఆరంభం అయ్యాయి. కొంపలు కూడా కొన్ని కొన్ని (పొంతా 
లలో తగల పెట్టబడ్డాయి. ఇటుక, సిమెంటు, రాతి గోడల మధ్య 
భ(దపరచబడిన పెద్ద పెద్ద ఇనుప పెటైలే వూరివెలసలకు, మూడు 
నాలుగు మైళ్ళ దూరాన పున్న మారు అ తరలింపబడి పగల 
గొట్టబర్జాయి. | 

ఒక విధంగా, లక్నో ఒప్పందాలు పునఃపరిశీలన చెయ్యాలి. 
మహమ్మదీయులకు ఇతోధికంగా హక్కులూ, అధికారాలూ, ఆర్థిక 
సౌకర్యాలూ కలుగ జెయ్యాలి అన్న (ప్రచారమే యీ కలతలకు మూల 
కారణం అన్నది నిర్వివాదాంశం. లక్నో ఒడంబడిక లోప భూయిష్ష 
మనే మాట (ప్రతి మహమ్మదీయుని నోట ఉండే దన్నమాట! నిజానికి 
1916లో జరిగిన యీ ఒడంబడిక తర్వాత రెగిన దుమారాన్ని 
కౌంగెసువారూ, సహకార నిరోధక వర్షాలవారూ, స్వరాజ్య పార్తీవారూ 
గమనించి అవసర చర్యలు తీసుకుని ఉండి ఉంటే, ఇంత అసహనం, 
గందరగోళం, ౮ కపాతం వగైరా ఉండేవి కావు. ఇది యేదో ఒక 
రోజున, ఒక నెలలో, ఒక సంవత్సరంలో తలయె త్రిన తగవులాట 
కాదు. ఆ లక్నో ఒడంబడిక మూలంగా లాభాలు పొంది, ఉద్యోగాదు 
లలో పె మెట్లు ఎక్క. గలిగిన ఆ జనానికి ఆశ యెక్కువయి, ఇంకా 
సంక్షోభాలు తీసుకు రాగలిగితే తు ఇంకా లాభాలూ, కేమాలూ 


306 నా జీవిత యా|త-2 


దక్కుతాయనే ఉద్దేశంతో ఈ గలాటాల వెనుక ఉండి ఉద్రేకాలు రెచ్చ 
గొట్టి నాటక మాడారని తెలియ వచ్చింది. 


బ్రిటిషువారు చేసిన తీరని (ద్రోహం 


ఈ లక్నో ఒడంబడిక ఆధారంగా కాం(గెసూ, ముస్లిం లీగూ 
కలిసి తయారు చేపిన స్వపరిపాలన (పణాళిశే 1918 లో మాం పేగ్‌. 
ఛెల్మ్‌స్ఫర్ష్‌ గార్లకు అందజేయబడ్డాయి. కాని అప్పట్లో ఆ సూచనలు 
తిర స్కరించబడ్డాయి. ఈ ఉమ్మడి (ప్రతిపాదనలలో జిన్నాగారి చెయ్యి 
కూడా ఉంది. ఈ (ప్రతిపాదనలను మాంచేగ్‌ త్రోసిపుచ్చిన కారణంగా 
లక్నో ఒప్పందాలు రద్దయి పోయాయనే సాకుతో, ఆ ఒడంబడిక సవ్య 
మయింది కాదు, అందులో మహమ్మదీయులకు ఉపకరించే షరతులు 
లేవనే ఆందోళన లేవతీయబడింది. సరళమైన సూటి మార్గాన్నే అవ 
లంబించాలనే కొత్త నాయకుల విధానం పె విషయాన్ని అ అంతగా 
పట్టించుకోలేదు, పైగా వారికి ఈ మితవాదుల ప్రాధేయ పూర్వక 
యాచనా విధానమూ నచ్చలేదు. ఇలాంటి పరిస్టితిలో, 1918 లో, 
కాం(గను మితవాదుల చేతులనుండి అతివాదుల చేతులలోకి మారింది. 


నిజంగా మాంపేగ్‌-= ఛెల్మ్‌ స్‌స్ఫర్డ్‌ గారలు 1018లో ఆ (ప్రతి 
పాదనలను అంగీకరించి, ఒక నూతన (ప్రణాళికను రూపొందించి 
ఉంపే, ఈ దేశంలో ద్వంద్వ పరిపాలనకి స్థానం ఉండేది కాదు. 
హిందూ మహమ్మదీయ కలహాలూ చెలరేగేవి కావు. అంతేకాదు, అటు 
పిమ్మట సుమారు పాతిక సంవత్సరాలపాటు నడచిన హిందూ మహమ్మ 
దీయ సంఘర్షణలలో ఏ పాపమూ ఎరగని నిరపరాధుల రక్తం (ప్రవ 
హించి కచ సకష ఉభయవర్షాల వారూ సమర్పించిన ఆ ప్రతిపాదన 
లను 1917 నవంబరు మాసంలో మాంపేగ్‌ బృందం (తోసిపుచ్చారు. 


అవి భారతీయ రాజకీయాలలో గాంధీగారు తలదూరుస్తూన్న 
రోజులు. ఆయన కూడా ఎలాగయినా మాంచేగ్‌ (పభృతులచేతా, 
(బ్రిటిషు షుగవర్నమెంటు వారిచేతా ఈ ([పతిపాదనలను అంగీకరింప 
జేయాలని చాలా తంటాలుపడ్డాడు, ఆయన ఈ కాం(గెస్‌.లీగ్‌ (పతి 


మతవరాల మధ్య మళ్ళిమళ్ళి కలహాలు 307 


పాదనలను దేశభాషలలోకి తర్జుమా చేయించి, ఆ విన్నపంమీద లక్షకు 
పెగా సంతకాలు సేకరించి, “917 లో జరిగిన కలక తా కౌంగెసు 
నాటికే [పభుత్వం వారికి అందజేశాడు. 

నాటినుంచి నేటివరకూ హిందువలకూ మహమ్మదీయులకూ 
సామరస్యం కుదరలేదంటూనే కాలయావనచేస్తూ వస్తూన్న యీ బ్రిటిషు 
వారు ఆనాడు ఆ (ప్రణాళికను (తోసిపుచ్చి, మనకూ మనదేశానికీ తీరని 
(దోహన్ని చేశారు. పెగా వారు ఏ నోటితో భారతీయులు సంపూర్ణ 
స్వరాజ్యానికీ అనర్హులని చెప్పతున్నారో అర్థంకాదు. నిజానికి ఆ 
(పజాళికను అంగీకరించని కారణంగా ఈనాటివరకూ దేశంలో చెల 
రేగిన హిందూ మహమ్మదీయ కలహాలకు బాధ్యులు వారే. వారి మూలం 
గానే యీ చికాకులన్నీ దేశంలో _పబలుతున్నాయని వారిపై నేరా 
రోపణ చేయడం నమంజసం. కాం(గసును చేపట్టిన నూతన వర్గీయులు 
కూడా ఈ పరిస్థితులకు కొంతవరకూ బాధ్యులు. వారు సత్వర చర్యలు 
తీసుకుని, అవసరమయిన (ప్రబోధాలూ, (ప్రవారం చేస్తూ బాధితులకు 
ఆరి కాది సహాయాలు చేసి వుండివుంజే పరిస్థి శులు చక్కబడే ఉండేవి. 
తపు (ప్రభుత్వంవారూ, ఇటు కాం(గెనువారూ కూడా స్వలాభా సుకు 
తోనూ, అలసతవల్ల నూ అవసర చర్యలను తీసుకోకపోడం చేత 
దేశంలో దుష్టశ కులు వీరవిహారం చేశాయి. కలహోలు రెచ్చకొట్లగల 
పుణ్యాత్ములు ముందుకు రాగలిగారు. 


మాలవ్యాజీ మనస్తాపం 


1922 ముల్తాన్‌ కొట్లాటలనాటి హిందూ se మత 
వర్గాల వారి నోరార షహజాన్‌పూరులో 1028లో జరిగిన కలహాల 
నాటి వారి మనోభావాలకీ వున్న కేడాపాడాలు విలియా వేసుకోవడం 
ఇప్పట్టన న్యాయం. ముల్తాన్‌ కొట్లాటల నాటి నిరాశా, షహాజాన్‌ 
పూర్‌ కలహాల నాటి నిస్సహాయతా (గహించిన మాలవ్యా మహా 
శయుడు ఆత్మరక్షణ కోసమూ, దేశభ(దతకోసమూ (పాయచ్చి త్తాలూ? 
కుద్దులూ, పుకక్యాహవచనాలూ, హోమాలూలాంటివి జరిపించి, ఆత్మ 


308 నా జీవిత యాత్ర. 


రక్షణకోసం బలవంతంగా మతాలు మారవలసివచ్చిన హిందువులు 
తిరిగి తమ మతంలో, సంఘంలో, పూర్వుకులంలో (స వేళించడానికి ' 
సావకాశం కల్పించాలన్నాడు. మాలవ్యాలాంటి సదాచార సంస 
న్నుడూ, సనాతనుడూ కూడా హఠాత్తుగా హిందూమతంలోకి పునః 
(ప్రవేశానికి అవకాశం కల్పించాలని అన్నాడంచే, ఆనాటి అమానుష 
పరిస్థితులకి ఆయన ఎంతగా పరితపించాడో అర్ధం అవుతుంది. అంతే 
కాదు. ఆయన నిగూఢంగా అహింసా సిద్దాంతాల మతలబును విస్త 
రించి విశదపరచాడం టే, అందులో ఆ సిద్దాంతాలను (ప్రబోధించిన 
గాంధిగారు జై లులో ఉన్న రోజులలో త్ర. వాటిని పరిస్థితుల కను 
గుణంగా వ్యాఖ్యానించబూని, అహింస అుసే హింసను సహించడం 
మాాత్రమేకాదనీ, ఎదుర్కో వడంవల్ల సిద్దాంతభంగం కాదనీ హితవు 
చెప్పాడం జే, ఆ నాటి కల్లోలాలు ఆయన సవిత హృదయాన్ని ఎంత 
కల్లోలపరచాయో అర్థం అవుతుంది. ఆ నాడు మాలవ్యా మహాశయుడు 
ఇచ్చిన సలహో యాన్‌ త్తు భారతదేశంలోని హిందువులకూ ఎంతో 
నం ధైర్యాన్ని ఇచ్చింది. 

నిజానికి “శుద్ది, “సంగత౦*, అన్నవి మాతమే ఉంకే సంఘ 
సుఖజీవనానికి చాలదు. తిండీ, గుడ్డా అన్నవి కూడా, మతంతో నిమి త్తం 
లేకుండా, హిందూ మహమ్మదీయాదుల కందరికీ సమంగా కావలసిన 1 
అత్యవసర వస్తుసముదాయ మె కదా! వీటిని మ పగ 
త్మక కృషి, (ప్రచారమూ అక్యవసరం. సహనం, పరస్పర స 
కారం మొదలైన వాటితో కూడిన ఖా. కృషి జరగక 
పోవడంచేత సంఘజీవనం కుంటుపడిందన్నది సత్యదూరం కాదు. 
అసలు ములాన్‌ కలతలు (ప్రజల సుఖజీవనాన్నీ మనోభావాలనీ చికాకు 
పరచి వారిని నికృష్ణజీవనానికి దిగజార్చిన స్థితి గమనార్హ మే కదా! 


మెకవన్నె పులులు 
మత సామరస్యానికి కావలసిన సత్వర చర్యలను విస్మరించి 
మాలవ్యా మహాశయుడు “శుద్ది “సంగతం అంటూ వాపోతూఉంటే, 
వీలు చిక్కి నప్పుడల్లా దెబ్బతీయాలనీ, కల్లోలాలు లేవదీసి హింసా 


మతవర్లాల మధ్య మళ్ళిమళ్ళి కలహాలు 309 


కాండ సాగించాలనీ మహమ్మదీయుల బ్నురలకి బాగా పట్లిపోయింది. 
ఇంకా తమాషా యేమిటంటే, అలాంటి హింసాభావాల్ని పెంపొం 
దించుకున్న వారిలో కొందరి భుజాలమీద అహింసా చిహ్నం కొటొచ్చి, 
నట్లు కనబడుతూ వచ్చింది. కాగా అటువంటి వారంతా కాంగ్రేసు 
యూనిఫారంలో తిరుగుతూన్న (ప్రబుద్దులే! ఈ విషయం, షహజాన్‌ 
పూర్‌ ఉదంతాల అనంతరం అక్కడి పరిస్తితులను పరిశీలించి కారణా 
లను (గహిద్దాం అని మము ఆ ప్రాంతంలో పర్యటిస్తూన్న సంద 
ర్భంలో బయల్పడింది. కాం(గెను స్వయంసేవక సంఘం తాలూకు 
వాలంటీర్ల, కాంగెసు యూనిఫారంలో నడయాడుతూన్న మహమ్మ 
దీయ స్వయం సేవకులూ, కత్తిసామూ, కరగ్రసామూ వగ్లె రాలలో 
తర్చీదు పొందుతున్నారన్న విషయం అప్పుడు పటు... ఈ 
విషయం మనస్సులో ఉంచుకుంపే పాఠకలోకానికి ఆనాటి హిందూ, 
మహమ్మదీయ మ సిష్కాలలో ఎటువంటి ఊహలు కలిగేవో, 1828 
నాటి షహజాన్‌ పూర్‌ సంఘటనలు ఎలా సంభవించాయో అన్నీ బాగా 
అర్థం అవుతాయి. 
మీరట్‌ సంక్షోభం 

మూడవ దఫా సంభవించిన హిందూ మహమ్మదీయ సంక్షోభం 
మీరట్‌ లో. అస్పట్ల్‌' అక్కడ పేరూ, పలుకుబడి ఉన్న రాజకీయనాయ 
కులలో నా మితులయిన బారిష్టర్లు కొందరున్నారు. అక్కడ ఆ 
కొట్లాట జరిగిన మరుక్షణమే నేను అక్కడికి వెళ్ళాను. కాని ఉభయ 
పకొల నాయకుల ఆవేశాలు దాగా పెరిగిపోయి ఉండడం చేత అప్పటి 
కప్పుడే నిష్కపటంగాన్తూ ధారాళంగానూ, స్వేచ్చగానూ, మా మనోభావా 
లను మరుగుపరచకుండా వారితో చర్చించగల అవకాశం మృగ్యమ 
యిందనే అనవలసి ఉంది. చర్చించాం, బాగా లోతుగానే తర్భ నభర్ణ నలు 
సాగించాం. కాని ఎంత సేపూ అవతలివారిదే దోషము అనే దోరణి 
లోనే నడిచింది వారితో చర్చ. మీ వల్ల నే కొంప లంటుకున్నా యని 
హిందువులంటపే, మీ వల్ల నే సర్వనాశన ; పరిస్టితి ఏర్పడిందని మహమ్మ 
దీయు లన్నార న్నమాట! " 


310 నా జీవిత య్యాత్ర=2 


లోగడ నేను మొదటి రెండు కొట్లాటలకూ (ప్రధానమయిన 
కారణాలను వివరించే ఉన్నాను, నేను కార్యనిర్వాహక సంఘ సభ్యుడ 
నయ్యుండీ కూడా మంజూరయిన ధనాన్ని ఏ కార ణాలవల్ల ఆత్మార్పణ 
చేసిన ఆ బాధితులకు అందచేయలేకపోయానో హైగా వివరించే 
ఉన్నాను. ఏ'పేటా (పో ఇంక జనో ఛంజ్‌ తెగల మధ్య రగులుతున్న 
మంటలు రాజుకుంటూనే ఉన్నాయనీ చెప్పే ఉన్నాను. ఈ నో ఛేంజ్‌, 
(పో చేంజ్‌ పార్టీ లతో విసిగిపోయిన డాక్టర్‌ ఆ. సరోజనీడేవీ, 
నేనూ కొంతమంది ఇతర మ్మితులతో కలసి “సెంటర్‌ పార్టీ” అనే 
మధ్యమ వర్ల సంఘాన్ని సాపించాం. మా ఉదేళం పై రండు కక్షల 
వారినీ సన్నిహితులను జేసి వారి మధ్య సామరస్యం కుదర్చాలనే. 
ఈ మధ్యే మార్గపు మనిషిగా నేను ఎక్క_డయినా పాందూ మహమ్మ 
చీయ కలహం జరిగిందని తెలసిన తక్షణం ఆ తావుకు వెళ్ళి సంగతి 
సందర్భాలు విచారించే వాడిని. 


కొ బ్రాటలపై కొ బాటలు 
సొంత ఖ్‌ పెట్టుకుంటూ ఏపేటా ఈ అల్లర్లు 
జరిగిన తావులన్నీ సందర్శిస్తూ వచ్చాను. ఇక్కడ 1924.27 సంవత్స 
రాల మధ్య జరిగిన అల్లరులను గురించి (పస్తావిసాను. 1925 మే 
మానంలో కలక క్రాలోను, 1925.27 సంనత్సరాలలో బొంబాయిలోను 
అల్లర్లు జరిగాయి. 
బహుశః. 1927 ఈ సంకోభాలకు చాలా చెడ్డ సంవత్సరం అని 
అనవలసి ఉంటుంది. 1927 ఆగష్టు 20 వ తేదీన లార్డ్‌ ఇర్విన్‌ "కేం! (ద 
శాసన సభలో సభ్యుల కందించిన సమాచారాన్నిబట్టి, 4 త్తర ప్రదేశ్‌, 


బొంబాయి పంజాబు, మధ్యప్రదేశ్‌, నీహారు, బెంగాలు రాష్ట్రల 
లోనూ, ఢిల్లీ లోనూ జరిగిన కొట్లాటలు మొత్తం 26 అన్మీ అవి ఆగష్టు 


ఏ5 నాటికి గత 18 మాసాల లోపలనే. జరిగినవనీ తెలియవచ్చింది.. 


పంజాబులో రెండు, ఢిల్లీలో రెండు, బెంగాలులో రెండు, ఉత్తర 
_చదేక్‌లో పది, మధ్య ప్రదేశ్‌లో రెండు, వీహారులో రెండు, బొందా 


ల అం ను... రుల 
దాం నా 1 


మతవర్థాల మధ్య మళ్ళిమళ్ళి కలహాలు 311 


యిలో ఆరు కొట్లాటలు జరిగాయి. ఈ కొట్లాటలలో నిహతులయిన 
వారి సంఖ్య 250 క్షతగాత్రులు 2,500 మంది. 


ఇంచు మిందుగా కలతలు రేగి, అల్సర్లు జరిగిన అన్నిప్రాంతా 
లకూ నేను వెళ్ళాను, ఎటొచ్చీ ఆ వూరి అల్లరికీ, ఈ వూరి అల్ల రికీ 
మధ్య వ్యవధిలేని సందర్భాలలో ఒకొక్క ఊరు వదలి వెయ్యవలసి 
వచ్చింది. నేను అల్లర్లు జరిగిన వెనువెంటనే వెళ్ళ సంగతి సంద 
ర్భాలు విచారించి, ఇరుసక్షాలవారివ ధా సంజాయిషీ సేకరించి, జరిగిన 
సంగతులన్నీ సకారణంగా నోటు “చేసుకు నేవాణ్ణి చాలా ఘోరంగా 
జరిగిన నాగపూరు కొట్లాటల సంగతి విని అక్కడికి వెళ్ళాను. నాగ 
పూరులోనూ, లాహోరు కొట్లాటల్లో నూ కూడా చాలామంది చంప 
బడ్డారు. 'పెక్కుమందికి సూత Er | (ప్రతీ (పాంతంలోనూ 
శాంతిని నెలకొల్పి, మత సామరన్యాన్ని పునరుద్దరించ డాని క్ర శాంతి 


సంఘాలు సాపింపబణాయి. 
థి Q 
అక ము త్య సూ నలం 


అఖిల భారత కాం(గసు కమిటీవారు కలక త్రాలో 1927 అక్టోబరు 
29, 30 తేదీలలో కలుసుకున్నప్పుడు, కాం(గెసు (పెసిడెంటు 
ప. (పోద్చలంవల్ల జరిగిన ఐకమత్య మహాసభవారు 
హిందూ మహమ్మదీయ సంఘీభావానికి చేసిన సూచనలు ఆమోదించ 
బడ్డాయి. మసీదుల ముందు బాజా భజంత్రీల వాయిద్యం విషయంలోనూ, 
గోహత్యా విషయంలోనూ కొన్ని నియమాలు పాటించి, వాటిని (క్రమ 
బద్ధం చేయించాలని (శ్రినివాసయ్యంగారు చాలా (శ మపడ్డారు. నిజానికి 
స కావలసింది మసీదుల ముందు మేళతాళాలు వాయిస్తున్నారా, 
తాందువుల ముందు గోహత్య సాగిస్తున్నారా అన్న మీమాంసకం జే, 
అందరికీ కడుపు నిండా అన్నం ఉన్నదా అన్న యోచనేనని నా నమ్మిక. 
ఈ అభిప్రాయమే నాకు ముఖ్య మితులయిన శ్రీనివాసయ్యంగారి 
ముందు వెలిబుచ్చాను. కాని వారు తాము సూచించిన మసీదు ముందు 
వాయిద్యాలు, గోవధ క్రమబద్దం అయితే చాలనే తలచారు. 


312 నా జీవిత యా।త-2 


కలక త్ర: పరా రాల 
అంతవరకూ జరిగిన కొట్లాటల కంటే కలకతా సంక్షోభమే 
చాలా ఘోరంగా పరిణమించింది. తాము దానిని అణచగలమనే ఏశ్యా 
సంతో మహాత్మా గాంధీగారు, సేన్‌ గుపాగారితో కలిసి ఆ (ప్రాంతానికి 
హడావిడిగా వెళ్లారు. కాని అక్కడి పరిస్తితులు ఏనాడో చెయ్యి దాటి 
పోయి అదుపులో ఉంచడానికి వీలులేని సరిస్టితిక దిగజారిపోయాయనీ, 
ఈ పరిస్థితులు ఇల్లాగే ఇంకా కొంతకాలం సాగితే ఇరువెష్ట వైపులా వేలాది 
జనం నీహతు లవుతారనీ, బహుశః అప్పటికిగాని వారు కళ్ళు తెరవర నీ 
వాపోతూ, తన నిస్సహాయ సతిని గాంధీగారు ఒప్పుకున్నారు. ఆ 
తర్వాత వారు. ఒక పనికి మాలిన హింసాకాండలో ఇరుక్కుని, అన 
వసర ర క్రపాతానికి కారకుల మయ్యామన్న సంగతి (గహాంచారు, 
ఇది 1924 లో గాంధీగారి విడుదల అయిన తర్వాత 'రెండెళ్ళకు జరిగిన 
సంఘటన. 


17 


కౌంగెసువారి తొలి ఎన్సికలు: ఆం| ధదేశం 


శి 


ద్వంద్వ (ప్రభుత్వం ఎలా పరిణమిస్తుందో కూడా స్వరాజ్యపార్షి 

వారికి అనుభవం అయింది. గాంధీగారి విడుదల అనంతరం 
రెండు సంవత్సరాల కాలంలోనూ కాంగైెసు కార్యక్రమ సాఫల్యానికి 
ఎంత మాత్రమూ కృషి చేయలేక పోయారు. అయినప్పటికీ 1924 లో 
బెల్లాంలో తమకు గాంధీగారి ద్వారా హ_స్సగతమయిన కాం(గసను నాయ 


కత్వాన్ని వదులుకుని దానిని తిరిగి గాంధీగారి హస్తగతం చేయడానికి 
వారికి మనస్సు రాలేదు. 


శాసనసభా పృవేశ కార్యక్రమం 
“మా కోర్కెలను మన్నించకపోతే మంతి పదవులను కూడా 
| చేపట్టి తీరుతాం, సఫలీకృతుల 'మవుతాం” అనే స్వరాజ్య పార్టీ వారి 


కాంగెసువారి తొలి ఎన్సిక లు: ఆం|ధథదేశం 313 


విశ్వాసాన్ని అనుసరించి 219.1925 న పాట్నాలో జరిగిన అఖిల: 
భారత కాంగెసు కమిటీ మీటింగులో స్వరాజ్య పార్టీవారి శాసనసభా 
(పవేశ కార్యక్రమం ఆంగీకరించబడింది. *కొని దురదృష్టవళాత్తూ 
వారు తీసుకున్న నిర్ణయం అఖిల భారత కాం్యగెసు కమిటీవారి పూరి 
అనుమతిలేని'దే అతన రచడానికి అవకాశం లేకుండా పోయింది." 

నిజానికి అఖిల భారత కాంగెసు కమిటీవారు మె తబడి ఉంటే 
మంత్రిపదవులు చేపట్టడానికి అనుమతి చిక్కి ఉండేది, ఈ మం(తులు 
శాసన సభా నియమావళిని మన్నించాలా, ధిక్కరించాలా అన్నది 
తేలనే లేదు. 

1926 లో గాంధీగారు కౌం(గెసునుండి తాత్కాలికంగా విర 
మించిన సందర్భంలో ఈ స్వరాజ్య పార్టీవారు తమ యిష్టం వచ్చినట్లు 
కార్యగైెసును మలచగలిగేవారే. కాని శ్రీనివానయ్యంగారూ, మ।ద్రాను 
శాసన నభా సభ్యులయిన స్వరాజ్యపార్టీ వారు సబర్మతిలో కుదిరిన సమా 
ధానమునకు ఎప్పుడూ విముఖులే కడా! మోతీలాల్‌ న్నెహూగారు 
వారిలో వారికి ఉన్న కలహోలను విస్మరించి కొంత కాలమయినా శాంతంగా 
ఏ(శాంతి తీసుకోవడం కోసమని ఇంగ్లాండు వెళ్ళిన సందర్భంలో 
(శ్రీనివాసయ్యంగారు. వారి అడుగు జాడలలోనే నడవాలని నిశ్చయించు 
కున్నారన్న విషయం గమనార్గ 0. 

అట్టి పరిస్థితులలో నే "926 లో గొహాతీ కాం(గెసి అధ్యక్ష 
పీఠాన్ని (శ్రీ నివాసయ్యంగారు అలంకరించారు. 

కాం|గెను పార్ట అయిన స్వరాజ్య పార్టి 

స్వరాజ్య పార్టీ నాయకులు తమ ఆశయం విఫలం అవడానికి 
కారణం కాంర్యగైెసేననీ, కాంగెసే కనుక తమతో ఏకీభవించి తమ 
ఆశయమె త తన ఆశయమే తమదిగా ఎంచి అవసర మైన 


సహకారం ఇచ్చి ఉంటే తాము తమ ఆశయ సిద్ధిని సాధించేవారమని 


* ఈ తీర్మానం కాన్పూరు కాం గను ఆమోదించింది. 
f సబర్మతిలో కుదిరిన సమా ధానం (పశారం. 
Tro 





a het, i. ea వటుడు A క 
నాలా Ea Tis rr PLANT మహం వాన తపో 
+ £్‌ ర మ క య... 


గట న ప్రజ లారా స్ట గల. త మకా 
వి కా 


ణు 
OE 
న్‌ 
సం 
Wy 
3 
i 
|. 
షే; 
b 0] 
a 
bi 


314 నా బీవిత యాత్ర 


అనడం ఆరంభించారు. కాగా, వారు కాంగసులో విరినమసడానికి 
ఆవకాశం అధ యె, వారి పార్తీ సురును “కాం(గినుపార్టి "గా మార్చు 
టకు అంగికరి స సె తాము అద్బుత ఫలితాలు చూపించగలమన్నారు. 

గాంధిగారు విశ్రాంతిగా ఉండడమూ, కాం(గెను స్వరాజ్య 
వారి అధీనంలో నడవడమూ జరుగుతున్నప్పుడు, “స్వరాజ్యపార్తీ "పే 
కౌం(గెసు పార్తీగా మారడం నులభమే కదా! అందువలన గొ హ్‌ 
కాం(గెసుకు పూర్వమే స్వరాజ్యపార్ప కాం(గైసుపార్తీ అయిపోయింది, 
ఈ మార్చు, 1926 నవంబరులో జరుగనున్న ఎన్నికలకు ముందుగానే, 
(పాట్నాలో జరిగిన) ఆభిల భారత కాం(గసు కమిటీ మీటింగులో 
అంగీకరించబడింది, 

1885లో కాంగెసు సంస్ద ఏర్పడ్డాక అది ఎన్నికలలో పాల్గొ 
నడం అన్నది అంతవరకు జరగని కారణంగా, ఈ 1926 నాటి ఎన్ని 
కల సంరంభమే కాం(గను జీవితంలో మొట్టమొదటి దయింది. 
"ఈ ఎన్నికలు దేశవ్యా ప్ప పంగా అన్ని రాష్ట్రాలలోనూ జరగడమూ, 
వాటిలో మొదటిసారిగా కాంగెను పాల్గొనడమూ అన్నది భారత 
చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం అన. 


ఆంధు9ల రాజకీయ చెతన్యం 

ఆం(ధులూ, ఆం(ధదేశమూ కూడా 1920 నుంచీ, ఎటువంటి 
పరిస్టితికయినా తట్టుకుని నిలబడి, సరిఅయిన సూటి మార్గంలో నడవ 
డానికి కావలసిన క్రమశిక్షణకు అలవాటుపడే ఉన్నారు. ఆంధ్రరాష్ట్రంలో 
నగా రాష్ట్రం మొత్తంమీదా కూడా పేరుపడ్డ సుప్రసిద్ధ 
వాణక లున్నారు. నాయకుల మాటకేం _ ఉంటూనే ఉంటారు. 
ఏ దేశంలోనయినా రాజకీయంగా వచ్చిన విప్ప వం జయపదం కావా 
లంపే పృజలలోనూ చై తన్యం రావాలి. ఉన్నత రాజకీయ చై తన్యం 
పృజలలోనూూ, ప్రజా 'సేవకులలోనూ కూడా దాగా పాదుకోవాలి, 
అప్పుడే నాయకుల నాయకత్వం బాగా రాణిస్తుంది. అదృష్టవళాత్తూ 
అటువంటి వై తన్యం ఆంధ్ర ప్రజా హృదయాలలో బాగా నాటుకుంది. 


కాంగసువారి తొలి ఎన్నికలు: ఆం|ధదేశం 315 


ఆంధ దేశం అంపే నేనే, నేనంపే ఆంధ దేశ మే అన్నంత ఇదిగా 
దేశానికీ నాకూ అవినాభావ సంబంధం ఏర్చుడి ఉంది. అంతేకాదు. 
అంధులు 1907 నుంచీ దేశంకోసం త్యాగాలు చెయ్యడానికి ఎప్పుడూ 
సంసిద్దులే. అందువల్ల నే ఆంధుులకు ఏనాడో భారతరాజకీయ చరిత౦లో 
సుస్టిర ని సానం లభించింది, 
1921.22 సంవత్సరాలలో ప్రపంథమంగా పా9రంభథించబడిన 
సహకార నిరాకరణ ఉద్యమంలో అనేక పాంంతాల వారు జై లుకు పోవ 
డానికి సంసిద్దులయ్యారు. 1922 లో గుంటూరులో పారిరంభించబడిన 
పన్నుల నిరాకరణ ఉద్యమం పట్టుదలతో సాగింది. వందలాది గామాధి 


కొరులు తమ ఉద్యోగాలకు క లిచ్చారు. పభుత్వం సాగించిన 
హింనాకాండను, కాంగొసునూందాని విధానాల నూ అణగదొంక్క_డానికి 
ప్రభుత్వం తీసుకున్న చర్యలనూ ఎదుర్కొనడంలో ఆంధు9లు కన 
బర చిన పరవాడ పట్టుదల, త్యాగశీలం మెచ్చి భారతీయులందరూ 
ఐక్యకంఠంతో “ సెహబాస్‌ ఆంధా91” అన్నారు. 

అదే ఉత్సాహంతో 1926 నాటి ఎన్నికల సంరంభంలోకూడా 
ఆంధ్రులు ఎల్లా పాల్గొన్నారో ఇక్కడ చెప్పాలి. మామూలు ఎన్నికల 
(ప్రచారం హి మన పది పదికూను తెలుగు జిల్లాలోనూ త్యాగం, 
సహనం, వ్యకి సత్యాగహం అంటూ ఉపన్యాసాలనిచ్చి (పజలను 
ఉ కేజితుల్ని చేయడం ఎంతో తేలిక. 


దేశం మొత్తంమీద తమ తమ (ప్రాంతాలకు (ప్రతినిధులను 
ఎన్నుకోవాలి కదా! అలా (ప్రతినిధులను ఎన్నుకోవలసిన నియోజక 
నర్షాలు బహు వి _స్పర్తం కలవై వేలాది ఓటర్ల ను కలిగి ఉండేవి. ఎన్ని 
ళం విషయంలో "కొంగను రికి అనుభవం లేదు. దేశవ్యాప్త పమెన 
ఈ ఎన్నికల సంరంభంలో ఏ విధంగా పాల్లొనాలో, వోట్లం టే ఏమిటొ, 
వాటిని వేసే విధానాలేమిటో, అవలంబించ'' వలసిన పద్దతు లేమిటో 
(పజలకు తెలియదు. 


ఇంగ్లండు మొదలై న (ప్రజా ప్రభుత్వ దేశాలలో వలెనే అభ్యర్థు 
లందరూ (ప్రచారం నిమి త్రం, ఎజంట్ల కసీ పనివారిక నీ అపరిమితంగా 


316 నా జీవిత యాత్ర 


=r 7 Tr tr 


తమ జేబుల్లో నుంచి వందలూ, వేలూ ఖర్చు పెట్టవలసి ఉంటుందని 
ఆఫీసర్ల భావన. (పభుత్వంవారూ, కార్మగెసు వారికి వ్యతిరేకంగా నిల 
బడ దలచిన అభ్యర్థులు కూడా కౌంగసువారు చాలా నీదవార సీ, తమ 
కున్న ఆర్థిక సోమతా, పలుకుబడీ, ఎప్పటికీ వారికి కలుగజాలవనీ తల 
చారు. నీజానికి వారిలో పెద్ద పెద్ద భూస్వాములూ, అజ్షొధికారులూ | 
కూడా ఉన్నారు. అంతేకాదు ఈ ఎన్నికల విషయంలో వారికి కావ 
లసినంత పూర్వానుభవం ఉంది, 


కేందసభకు నా అభ్యర్థిత్వం 


i 
== ల కాసాని దనక. ' 


నన్ను కృమ్లౌ గోదావరీ మండలాల నుంచి కేంద శాసన 
సభకు అభ్యర్థిగా నిర్ణయించారు. నాకు (ప్రత్యర్థి దివాన్‌ బహదూర్‌ 
మోచెర్ల రామచంద్రరావు పంతులుగారు. ఆయనకు మంచిపేరూ, ' 
సలుకుబడీ ఉన్నాయి. అప్పటికి చాలా సంవత్సరాలుగా ఆయన 
- కేంద్ర శాసన సభాసభ్యులుగా ఉంటున్నారు. ఆయన అజేయులనే 
౦ సంది. సౌ దాల్యమి తుడు, (శేయోభిలాషీ అయిన లేట్‌ 
సీ ఏవి. ఎస్‌. నరసింహరాజుగారు అటు మోచర్ల వారికీ ముఖ్య 
స్నేహితుడే, “రామచందరావు సంతులుగారికున్న సోమతూూ పలుకు, 
ఐడీ సీకు తెలియదు. ఆయనతో పోటీ యేమిటి నీవు? కటిన ధరావతు ఇ 
సొమ్ముకూడా నీవు కంటచూడజాల”వని నన్ను హెచ్చరించారు. చ 
నరసింహరాజూ, రామచం(ద్రరావుగారూ మితవాద కక్షకు చెందిన రాజ _ 
కీయవే త్తలు, వారు ప్రజలలో ఈ సహకార నిరాకరణ ఉద్యమం ప 
ఎటువంటి వై తన్యాన్ని కలిగించిందో, దేశంలో (పజాహృదయాన్ని న 
కాం(గిసు ఏ విధంగా చూరగొందో (గహించలేదు. దేశీయులలో ఇటు '! 
వంటి మహత్తరమైన మార్పు రావడానికి మొదటినుంచీ కాం(గను 
. వారు (నాయకులూ, "సేవకులూ, అభిమానులూ ఎటువంటి (ప్రబోధం 
చేసి (ప్రజాహృదయాన్ని ఆకర్షి ంచి ఆకట్టుకో గలిగారో కదా! అక్ష 
రాస్యులూ, నిరక్షరకుకులూ = హతం న విచక్షణ జ్ఞానంతో వ్యవ 
హరించారు. దీర్గ కాలం పట్టినా న్యాయమైన, సుస్టిరమయిన క్షేమాన్నే 





కాంగెసువారి తొలి ఎన్నికలు: ఆంధదెశం 317 


వారు కాంక్షించారు గాని, రోజులమీద లభ్యమయ్యే అళాశ్వత లాభాల 
మీదికి వారి దృష్టి మళ్ళలిదు. 


నేను, ఆంధ్ర రాష్ట్రాయ కాం్యగెసు కమిటీ అధ్యక్షడనై న కార 
ణంగా, నా నియోజకవర్గంలో నేగాక, ఆంధ్ర దేశం మొ _తంమీద ఉన్న 
నియోజకవర్షాలన్నింటి నూ, తిరిగి ఎన్నికల (ప్రచారం ముమ్మరంగా 
సాగించవలసిన విధి యెర్చడింది. చేయవలసిన పని (బహ్మాండమంత 
ఉంది. 
పం జల ఉత్సా హం 
ఆంధ్ర రాష్ట్రీయ కాంగెసు సంఘంవారు ఆయా నియోజక 
వర్గాలకు ఎన్నిక చేసిన అభ్యర్థులందరూ సామాన్య కుటుంబాలవారె. 
వారికి సొంతడబ్బు ఖర్చుచేసుకోగల సో సోమతు లేదు. మేము ఎన్నికచేసిన 
అభ్యర్థులలో చాలామంది ముందుగానే ఒక షరతు పెట్టి మరీ నిలు 
చున్నారు. ఎన్నికలు సాంతం అయ్యేలోగా ఏ సందర్భంలోనూ, 
ఎప్పుడూ వారిని కించిళ్తు కూడా స్వంత ధనాన్ని సయ. 
కోరకూడదన్నదే వారి షరతు. కాం(గెసు వారికీ ఖర్చు పెట్టడానికి కావ 
లసిన అర్థిక స్రోమళు లేదు, 
| నేనా. “స్వరాజ్య” పత్రికా (పచుంణాది బాధ్యతలలో చిక్కుకునే 
ఉన్నాను గదా! (ప్రజలే తగు సహాయం చేసి, (ప్రోత్సాహం ఇచ్చి 
కాంగైసువారి విజయానికి తోడ్చడాలని నేనూ, ఇతర నాయకులూ, 
కాం|గెసు సేవకులూ అన్ని (పాంతాలలోనూ మెము ఇచ్చే ఉపన్యానా 
లలో విన్నపాలమీద విన్నపాలు చేసుకుంటూ వచ్చాం. మేమంతా 
ఎంతో ఉత్సాహంగా, వాయువేగ మనోవేగాలతో అన్ని (ప్రాంతాలూ 
చుట్టబెట్టాం. రోజూ సాధారణంగా ఇరవై (ప్రాంతాలలోనె నా ఉస 
న్యాసా లిచ్చేవారం, (ప్రజలు ఈ ఉద్యమాన్ని వారి “న్వంతంిగానే 
థావ్‌ంచ్చి కాం్యగెసు విజయమే తమ విజయం అని తలచి, కావలసిన 
ఆర్థికాది సహాయాలు చేసారన్న దృఢవిశ్వాసం నాకు ఉంది. ఎన్నిక 
లలో కలిగే జయాపజయాల పెన దేశపు భావి అంతా ఆధారపడి 


౨18 నా జీవిత యాత్ర 


ఉన్నదన్న విషయం వారికి ఎప్పటి కప్పుడు మా ఉపన్యాసాలలో తెలియ 
చెపుతూ అవసరమైన (ప్రోత్సాహాన్నీ, ఊఉ తేజాన్నీ కలుగజేస్తూనే 
వచ్చాం. ఈ సంరంభం అంతా తమ కోనమేననీ, దీని జయాపజయా 
లన్నీ వారివేననీ న్పష్టీకరించాము. ఏ మాత్రమైనా సోమత ఉన్నవారు 
తమ స్వంత ఖర్చుమీద, తమకు అందుబాటులో ఉన్న కార్లూ, బస్సులూ 
మొదలై న వాహనాలలో వెళ్ళి ఆయా జిల్లాలకు చెందిన "వివిధ నియో 
జక వర్గాలలో ఉత్సాహంగా పనిచేశారు. ఈ (పకారంగా (ప్రజలే నడు 
ములు బిగించుకుని, ముందుకొచ్చి, తమ ఖర్చులు తామే పెట్టుకుంటూ 
ఎన్నికల తతంగం అంతా నడిపించు కొచ్చారు. 


కాం (గ సు SO న. 


నుమారు అన్నిస్థానాలలోనూ కాంగ్రెసు పెరిట జయం సాధించ 
గలిగారు మూ గెలుపు "ఆంధ్ర రాష్ట్రానికే ఎంతో కీ ర్తినీ, ఘనత సీ 
చేకూర్చింది. నా నియోజకవర్గంలో సుమారు ఉన్న ఓటర్ల ౦దరూ ఓటు 
చేశారు. మోచర్ల వారు సదిచేల వోట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన 
అనుచరులకుగాని, ఆయనకుగా ని, ఇతర నియోజక వర్గాలలో కౌం(గెసు 
వారికి ప్రత్యర్థులుగా నిలచిన అభ్యర్థులకుగాని, అంతవరకూ దేశంలోనూ, 
(పజల లోనూ" కాం(౧సు ఎంత పరివర్తన. తీసుకు రాగలిగిందో, _ 
కాంగసువారు ఎంత గౌరవమూ, సలుకుబడీ సంపాదించ గలిగారో 
అర్థం కాలేదు. 


సహకార నిరాకరణం పేరిట గత ఆరు సంవత్సరాలుగా జరిగిన 
ప్రచారం ఫలితంగా ఆంధ రాష్ట్రంలో వలెనే, మద్రాసు, దక్షిణ 
కన్నడ, మలయాళ (పాంతాలలో కూడా కాంగెసు అఖండ విజయం 
సాధించింది. ఫలితాలు (ప్రచురిస్తూన్న కొడి, పరిపాలకులకూ, [బిటిమ 
వారికీ, (ప్రపంచం అంతటికీ కూడా కాంగ్రెసుకు భారత దేశంలో ఉన్న 
స్తానం, బలిమి, కలిమి మొదలై నవన్నీ తెలియ వచ్చాయి. 

1926 లోనే ఇంత ఘన విజయం సాధించిన కాంగగెను, తన 
“నాయకులలో భేదాభిపాయాలు లేకుండా అంతా ఒకే (త్రాటిమీద నడవ 


నా తొలి ఎన్నిక లు: ఆంధ వేశం 319 


గలిగి ఉంటె తన ఆశయం ఏనాడో సిద్దింస చేనుకోగలిగేది. 19021 


నుంచి 1927 వరకూ ఆరుసంవత్సరాల పొటు మా కార్యక్రమం లో 
(ప్రచారం చేస్తూ (పజలను రాగలిగిన మేము.మా మోజు 
సహకార నిరాకరణం పరద సహకారం మీదనా, అంటే సరిగా 
చెప్పలేని “తిశంకు స్వర్గంిలోనే వ సై అనిపించ సాగింది, 
కేంద సభలో 42 గాంధీ టోపిలు 

ఎన్నికల అనంతరం (క్రొ త్ర తగా ఎర్పడిన కేంద శాసన సభలో 
మా సంఖ్య 42, మద్రాసు మొదలై న వివిధ రాష్ట్రాలలో కాం(గసువారు 
అత్యధిక సంఖ్యాకులుగానే ఎన్ని కయ్యారు. కేంద శాసన సభలో ఒక్క 
సారిగా నలభై రెండు గాంధీ టోపీలు కనబడ్డం ఆశ్చర్యకర మైన 
విషయం, కాంగ్రసుపార్తీ వారి ధాటీకి తట్టుకో లేక, అప్పటివర కూ నిరం 
కుశంగా పరిపాలించిన పెద్దల కందరికీ కాళ్ళల్లో వణుకు పుట్టింది, 

ఈ దిగువ త్ర తకు చర్మితాత్మక మైన క 'కేనాజఖి 
జరిగాయి: (పశాకేమం _ రిజర్వు బ్యాంకి సావన = మారకపు . విలువ 
కే త! పెన్నీల నుండి, 1.షి 5 'పెన్నీలకు హెచ్చించే విషయం. 

మా పార్తీ వారికి నాయకుడు మోతీలాల్‌ నెహఃూగారు. ఆయన 
మంచి నెర్చ్వరి “వివ్యాపారంగతుడు, సమర్థుడు. ఏ విషయం.. మీదో 
చర్చ వచ్చినా, ఎట్టి క్ష్‌ ష్షపరిస్టితి ఉత్సన్న మయినా నిలబడగల శ క్తి 


ఆయనకుంది. ఆసాటి భారతావనిలో సాటిలేని మేటి (ప్రతిభ వారిది. తల 


పెట్టిన కార్యం ఘనంగానూ, గౌరవ (పదంగానూ నిర్వహించగల 
శక్తి వోర్‌ 

కాని ఆయన చాలా ఆత్మాభిమానమూ, పట్టుదలా గల మనిషి. 
తన పార్టీ సభ్యుల నందరనూ కూడగట్టుకుని తనవైపు పు ఆకర్షించుకో 
గల సహనమూ, ఓరిమి, నేర్చు ఆయనకి ఉన్నట్లు కనిపించలేదు. 
ఆయనకీ (శ్రీనివా సయ్యంగారికీ మధ్య స్ప ఉండేది, "న్య కి గతమయిన 
అధి పాయ భదాలవల్ల మోతీలాల్‌ గారికీ, సి. ఎస్‌. రంగయ్యరుగారికీ 
పడుతూండేది కాదు. ఈ విషయాలు Lior. 29 నాటి సంఘటనలలో 
రుజువయాయి.. 





నాలాలు అణాల వయ వలు. 


320 నా జీవిత యాత్ర 


గౌహతీ కాం[గెస్‌ విశేషాలు 

1926 లో జరిగిన ఎన్నికల వేడి తగకుండానే అస్సాం 
కౌం(గెసు ఆరంభం అయింది. ఎన్నికల సంరంభంతో శరీరం పులిసి 
పోయినా నేను కొందరి మి, (తులతో కలసి గొహతికి వెళ్ళాను, అన్నాం 
దేశపు పేరుపడిన లోయలలో ఈ గెహతి అన్నది ఒక చిన్న 
(గామం. 

పులులూ మొదలై న అడవి మృగాలకు ఆటపట్టని చెప్పబడే 
అడవి (ప్రాంతానికి ఆనుకునే, కౌం్యగెను పెండాలు నిర్మించబడింది. ఆ 
(పాంతం పులులకే గాక అడవి యేనుగులకు కూడా అటపట్లనీ, అవి 
తరుచుగా వచ్చి ఆ చుట్టుపట్ల వారికి తీరని నష్టాలు క్‌లు గజేస్తూండం పరి 
పాటనీ తెలియ వచ్చింది. pa 'పెండాలు నిర్మాణానంతరం, అనుకీశేమూ 
వాటిల్లో భీతి కలిగించి వాటిని చూరంగా పారద్రోలాలనే ఉద్దెళంతో 


(పతీ రాత్రి, (ప్రతీ ఉదయమూ డప్పులూ, దండోరాలూ హు 

ఆ (ప్రాంకం ఎంతో (ప్రఖ్యాతి వహించిన పిమాలయాలపాదాల ' 
దగ్గర ఉండడాన్ని చాలా మనోహరంగా ఉంది. ఎక్కడో దక్షిణా 
పథం నుంచి వచ్చిన ఆ కాం గెసు అధ్యక్షుణ్ణి క్‌? ఏనుగులు లాగే 
బండిమీద ఎంతో ఘనంగా ఊరేగిఫార నీ, ఆ ఊరేగింపులో పాల్గొంటూ 
ఆనంద పారవశ్యంలో be ఉప్విళ్ళూరాం. 

ఆ తరుణంలో అక్కడ ఢిల్లిలో గ్రద్దానందుని కాల్చి చంపుతా 
రని మేమెవ్యరమూ కలలో కూడా 'ఊహించేలేదు. దానో కాంగసంతా 
అంధకార బంధుర మెన దుఃఖ సముద్రంలో మునిగి పోయింది. అధ్య 
కుని ఊరేగింపు ఆగిపోయింది. హృదయాలు బరువెక్కి నా ఆ కార్య(కమ 
మంతా నిశ్చల దీక్షతో, సంకల్పించిన (ప్రకారం నడుపబడింది. 


ఆప్తమిత్రుడు (శద్రానంద 


వ. . శద్దానందస్వామిది చాలా నిండయిన గంభీర విగ్రహం. నిష 
పట సరళ హృదయుడు. ధైర్య మ గల వ్యకి కి అంతేకాదు 


. దేశంకోసం ఏ క్షణాన్నయినా ప్రాణాలు సమర్పించడానికి వెనుదీయని 





320 
నా జీవిత యాత్ర_2 
గౌహతీ కాం[గెస్‌ విశేషాలు 
1020 లో జరిగిన ఎన్నికల వే 
డి క్ష 
స ్ని ; తగ్గకుండానే అస్సాం 
a 5 యింది. ఎన్నికల నంరంభంతో శరీరం పులిసి 
యినా నెను కొందరి మితులతో కలసి గౌహతికి వెళ్ళాను అస్ఫా 
ge 9 


చే పు "పేరుపడిన వనోయ రో ర నాం ధు త్రి న ది 
| న్‌ లి ౧ ల అగు ఒక చిన్న 


ల పులులూ మొదలైన అడవి మృగాలకు ఆటపటని చెప్పబడే 
అడవి (ప్రాంతానికి ఆనుకునే, కాంగెసు పెండాలు నిర్మించబడింది ఆ 
(పాంతం పులులకే గాక అడవి యేనుగులకు కూడా ఆటపటనీ | 
తరుచుగా వచ్చి ఆ చుట్టుపట్ల వారికి తీరని నషాలు కలు గజ్జేష గ 
Sas బ్దిసట్లీ వా గాలు లుగజేస్తూండం పరి 
we ఏంది. ఆ పెండాలు నిర్మాణానంతరం, అనుదినమూ 
_ భితి కలిగించి వాటిని దూరంగా పారద్రోలాలనే ఉదేశంతో 
(ప్రతీ రాత్రి, (పతీ ఉదయమూ డప స 

లూ, దండోరాలూ ; 
ఆ(పాంకం ఎంతో వ — 
ద ఉండడాన్ని చాలా మనోహరంగా ఉంది. ఎక్కడో. దక్షిణా 
పథం నుంచి వచ్చిన ఆ కాం గెసు అధ్యకుణి 52 ఏను 
బండిమీద ఎంతో ఘనంగా ఊరేగిసారనీ, ఆ హశేనం _ 
సాంబ, ఆ ఊరెగింపులో పారొ 
ఆనంద పారవశ్యంలో ఓలలాడాలనీ ఉవ్విళ్ళూరాం మం 


ఆ తరుణంలో అక్కడ డిల్లీలో శదానందుని కాల్చి చంపుతా 


ర 
ని 'మేమెవ్వరమూ కలలో కూడా ఊహించలేదు. దానో కౌంగెసంతా 


అంధకార బంధు5 మెన దుఃఖ నము 
మె దంలో మునిగి 
కుని ఊరేగింపు ఆగిపోయింది. హృ . ప క 


దయా 
త వ న లు బరువెక్కి. నా ఆ కార్యక్రమ 


సంకల్పించిన ప్రకారం నడుపబడింది. 
ఆప్తమిత్రుడు (శద్ధానంద 

. , (శద్దానందస్వామిది చాలా నిండయిన | 
SE గంభీర వి,గహం. 
ర సరళ హృదయుడు. ధైర్య థైర్యాలు గల ప అ 
..హోంక్లోవం ఏ క్షణాన్నయినా (ప్రాణాలు 


నిష్క 
తేకాదు 
సమర్పించడానికి వెనుదీయని 








ఖ్యాతి వహించిన హిమాలయాలపాదాల * 








శాం[గెసువారి తొలి ఎన్నికలు: ఆం|ధదేశం 321 
వ్యక్తి. సుప్రసిద్ద దేశభక్తుడు. నాకు ఆస్హమిత్రుడు. మేము సన్ని 
హితులం. ఎప్పుడు కలుసుకున్నా హృదయాలను విప్పి మాట్లాడుకునే 
వాళ్ళం. హిందూ-మహమ్మదీయ సఖ్యం విషయంలోనూ అధి ప్రాయాలు 
ఒకరి కొకరం చెప్పుకునేవారం. కాం(గెస్సులలో నూ, హిందూ మహో 
సభా కాన్ఫరెన్సులలో నూ తరుచు కలుసుకునే వారం. 

1022 లో జరిగిన ముల్తాన్‌ గొడవల్ని పురస్కరించుకుని 
మదనమోహన మాలవ్యాగారూ లజపతిరాయిగారూ, స్వామీ శ్రద్దా 
నందా కలిసి స్థాపించిన హిందూ మహాసభ దినదిన (ప్రవర్ధమాన మై, 
(క్రమేపీ దేశంలో ప్రముఖ స్టానాన్నే ఆ(క్రమించింది. కలకత్తాలో 
హిందూ-మహమ్మదీయ కలహాలు జరిగిన దరిమిలా మేమ ఉభయ 
లమూ ఒక ఉపన్యాస వేదికపై అనుకోకుండా కలుసుకున్నాము. ఈ 
హిందూ మహమ్మదీయ సంక్షోభాన్ని గురించి తర్కి౦చాం. 

ఆయన బెంగాలులో ఉన్న హిందువుల మహమ్మదీయుల జనాభా 
లెక్కలతో సమన్వయం చేస్తూ బెంగాలు చరిిత్రంతా నాకు తెలియ 
జేశాడు. ఏ పుస్తకమూ తిరగ వేయనలసిన అవసరం లేకుండానే కావల 
సిన సమాచారమంతా ఆయన నాలిక చివరే ఉండేది. ఆదిలో అత్యధిక 
మైన హిందూ జనాభా కలిగితండే ఆ బెంగాలు రాష్ట్రంలో మహమ్మ 
దీయ (ప్రాబల్యం వృద్ది అయిన కొద్దీ, ఏ'పేటా ఎల్లా హిందువులు 
మహమ్మదీయ మతాన్ని స్వీకరించిందీ, ఇప్పుడు ఏ ప్రకారంగా ఆ 
హిందూ జనాభా అంతా క్షీణించిన అల్పసంఖ్యాక వర్షంగా రూపొందిందీ 
వివరిస్తూం టే నాకు నిజంగా ఆశ్చర్యం చేపింది. ఆయన గత 70, 15 
సంవత్సరాలలోనూ జరిగిన యీ మతాల మార్చిడుల చరిత్ర సమగ్రంగా 
వివరించి చెప్పాడు. 

స్వామీ (్రద్ధానంద తాను ఆర్యసమాజ సంఘ సభ్యుడననీ, 
తానూ తన అనుచరులూ కలసి హిందూ సంఘ సముద్దరణకో సం ఎల్లా 
పాట్లు పడుతున్నదీ వివరించాడు. మహమ్మదీయుల బారినుంచి హిందు 
వులు తప్పించుకునే శ్తికూడా లేక, ఆత్మరక్షణకూడా సరిగా చేసుకో .. 
లేని స్టితిలో ఉన్నారనీ, ఇస్లాంనుంచి, తిరిగి హిందూమతంలోకి మారా. 





322 నా జీవిత యాత-2 


లన్నా మార్గాంతరం లేక అవస్థలు పాలవుతున్నారనీ ఏవరించాడు' 
సదాచార సంపన్నులై న హీందువులు మహమ్మదీయ మతంనుంచి 
హీందూమతంలోకి పునఃప్రవేళానికి ఒప్పుకోని కారణంగా హిందూ 
మతం క్షీణిసోందనీ, దీని కంతటికీ హిందూ నాయకుల ఉదాసనత్తే 
కారణమనీ అన్నాడు. 


లాలా లజపతిరాయి, స్వామీ (శ్రద్దానందుల ఆధిపత్యంలో పని 
చేస్తూ ఉన్న ఆర్యసమాజంవారు నిర్భయంగానూ, దృఢ చి తంతోనూ 
అవసర మైన "క చేస్తున్నారు. ఆహితాగ్నులలో ఆహితాగ్నిగా పేరు 
పొందిన మదన మోహన మాలవ్యాగారు తక్కిన కార్యనిర్వాహక న్గ 
యులతో కలసి ములాన్‌లో జరిగిన దురంతాలూ [ప్రత్యక్షంగా చూసి, 
అక్కడ కూల్చబడిన ఆలయాలూ, విరగగొట్రదిడిన మిగహోలూ కలి 
గించిన మానసిక కేశంతో, మొట్ట మొదటి సారిగా తన నోటమ్మట తానే 
హిందూ సంఘ సంరక్షణకోసం సర్ది సంగతం” అవసర మన్నాడు. 
అప్పటి వరకూ ఆర్యసమాజీకులు చేస్తూ వచ్చిన (ప్రచారం తాను అందు 
కున్నాడు. యావ త్తు భారత దేశాన్నీ. ఆవరించి ఉన్న ఆర్యసమాజం 


తాలూకు మళాచార్యులకు స్వామీ (శ్రద్ధానంద (ప్రారంభించిన “గురు 
కులమే” దీక్ష నిచ్చి తరిఫీదు నిచ్చింది. 


రాజకీయ (పపంచంలో కూడా స్వామీ శ్రద్దానంద సేరుసడ్డ 
నాయకుడే. కౌంగెసు అధ్యకులకూ, వీరికీ ఎస్పుడై నా అధి పాయ 
భేదాలు వస్తే, అంచే.కాంగ్రెసు అధ్యకులకు స్వామీ (శ ద్ధానందుని 
దృక్పధం సరిగా అర్ధంకాని పరిస్థితులలో, ఆ సంగతి (గ్రహించి 
స్వామీజి, స్సర్గలూ వాగ్వివాదాలూ పెరక్కు_0డా,, చల్లగా బై టకు వెళ్ళి 
పోయేవాడు. ఆయన అటువంటి పరిస్థితులలో చల్ల గా జారుకోవడం 
కలక త్రా కాం(గెనులోనూ జరిగింది. ఆ ఉదంతం మాత్రం నాకు బాగా 
జ్ఞాపకం ఉంది. స్వామీ శ్రద్దానంద లేని లోటుకు నేను ఎన్నోసార్లు 
బాధపడ్డాను. అది ఎప్పటికీ తీరేలోటు కాదు. 


నా జీవిత యా(త-2 


లన్నా మార్గాంతరం లేక అవస్థలు పాలవుతున్నారనీ వివరించాడు" 
వూ సంపన్నులై న హిందువులు మహమ్మదీయ మతంనుంచి 
హిందూమతంలోకి పునఃప్రవేశానికి ఒప్పుకోని కారణంగా హిందూ 


మతం కీణిసోంచనీ, దీని కంత 
EN స తటికీ హిందూ నాయకు న్‌ 
కారణమనీ అన్నాడు. ర 


లాలా లజసతిరాయి సామీ |శ ప న స 
mh మీ (1 ద్దానందుల ఆధిపత్యంలో పని 
స్తూ ఉన్న ఆర్యస జంవారు నిర్భయంగానూ, దృఢ చి తంతోనూ 
భ్‌ సేవ చేస్తున్నారు. ఆహితాగ్నులలో ఆహితాన్నిగా "పేరు 
ందిన మదన మోహన మాలవ్యాగారు తక్కిన కార్యనిర్వాహక వరీ 
యులతో కలసి ములాన్‌లో జరిగిన దురంతాలూ (ప్రత్యక్షంగా క 
అక్కడ కూల్చబడిన ఆలయాలూ, విరగగొటబడిన విగ్రహాలూ కలి 
గించిన మానసిక కేళంతో, మొట మొదటిసారి 
ee * మొట్టమొదటిసారిగా తన నోటమ్మట తానే 
సంఘ సంరక్షణకోసం ోశుది సంగతం” అవసర మన్నాడు 
అలి శో | i గ్‌ ' 
says ఆర్యసమాజీకులు చేనూ వచ్చిన ప్రచారం తాను అందు 
pe అలి 
డు. యావత్తు భారత దేశాన్నీ ఆవరించి ఉన్న ఆర్యసమాజం 


వా మతాచార్యులకు స్వామీ [శద్దానంద (ప్రారంభించిన “గురు 
కులమే” దీక్ష నిచ్చి తరిఫీదు నిచ్చింది 


రాజకీయ (ప్రపంచంలో కూడా స్వామీ శ్రదానంద పేరుపడ 
నాయకుడే. కాంగ్రెసు అధ్యకులకూ, వీరికీ ఎస డెనా అధి|పా ర 
భేదాలు వసే, అంపే=కా గన న న 
సె -కాంగైసు అధ్యకులకు స్వామీ శదానందుని 
దృక్పధం సరిగా అర పరిసి /. 
ంకౌని పరిసితులలో స వి 
సం ర స్థ 3, ఆ సంగతీ (గ్రహించి 
మిజి, స్పర్థలూ వాగ్వివాదాలూ పెరకు 
పోయేవాడు. 
కలక త్రా కాం(గె 


క్‌ గండా,, చల్లగా బె టకు వెళ్ళి 

ఆ అటువంటి పరిసితులలో చ -రుకో 

సులోనూ జరిగింది. ఆ ee 
౦ది. ఆ ఉదంతం మాతం నాకు బాగా 


జ్ఞాపకం ఉంది. స్వామీ (శదానంద లేని లోటుకు నేను ఎన్నోసారు 


1 శ ద 
1 బాధపడ్డాను. అది ఎప్పటికీ తీరేలోటు కాదు. 


కాం(గెసువారి తొలి ఎన్నికలు: ఆం|థదేశం 


సాంబమూర్తి స్వాతంత్ర్య తీర్మానం: 
కాన్ఫూర్‌ కాం(గాసులో 1925 వ సంవత్సరంలో తీర్మానించ 
బడిన కౌన్సిల్‌ ప్రోగ్రాం తిరిగి గౌహతీలో చర్చించబడి, ఆమోదం 
పొందింది. ఆ తీర్మానం (ప్రకారం- ఎన్నికలలో నెగ్గి శాసన సభలలో 
సభ్యత్వం సంపాదించినా, హోదాలేవీ చేపట్టకుండా వరిసూ, కార్గగెసు 
వారి కోర్కెలు సఫలం చెయ్యబడేవరకూ (ప్రభుత్వంవారి కార్యక్రమానికి 


"అడు తగులుతూండడమే అనుసరించవలసిన విధానం. అంతేకాదు, 


బడ్జెట్‌ ప్యాసుకాకుండా చూడాలనీ, మంత్రులు జీతాలు పుచ్చుకోకుండా 
ఉండాలనీ దేశవ్యాప్తంగా (గ్రామ పునరుద్దరణ జరగాలనీ కొన్ని తీర్మా స్‌ 
నాలు చేయబడ్డాయి. : 
ఈ దరిమిలాను మద్రాను శాసనసభా స్పీకరు పదవి నధిష్టించిన | 
బులుసు సాంబమూ ర్హిగారు, ఆనాడు దేశానికి 'స్వేచ్చాస్వాతంత్రాల ' 
విషయంలో (ప్రప్రథమంగా అలజడి తీసుకువచ్చారు. ఆయన. 1820కు 
పూర్వమే, ఆంధధ్రరాష్ట్రీయ _ కాంగైను సంఘ సమావేశాలలో ఈ 
స్వేచ్చా స్వాతం త్రాలను గురించిన ఉద్బోధ ఆరంభించారు. ఈ (ప్రసక్తి 
ఎత్తుకుంటూ కాకినాడలో జరిగిన 1921 నాటి తూర్చుగోదావరిజి ల్లా 
కాంగైసు సమావేశంలో ఒక తీర్మానాన్ని (ప్రవేశ పెట్టారు. అప్పుడు 
ఆయన్ని నేను అడ్డుకున్నాను. కాని ఆయన ఈ అంశాన్ని అఖిల 
భారత కాం(గెసు కమిటీవారి ముందు ఉంచారు. గౌహతీలో ఈ విషయం 
మీద గాందీగారికీ, సాంబమూ ర్రిగారికీ తీ వమయిన వాదోపవాదాలు 
జరిగాయి. గాంధీగారు ఈయన్ని లొంగతీసుకోవాలని (ప్రయత్నించారు 
గాని, ఈయన లొంగలేదు. దేశాన్ని త్యాగాలమీదా త్యాగాలు చెయ్య | 
డానికి సంసిద్దం చేయాలన్నదే ఆయన వాంఛ. నిజానికి సాంబమూ_రి | 
మూర్తీభవించిన త్యాగం. . గాంధీగారు ఈయన్ని ఎగతా! చేస్తూ ఈ 
(బహ్మపుత్రానదిలో మనమంతా కట్ట కట్టుకుని దిగినా దేశానికి స్వేచ్చా... 
స్వాతంత్ర్యాలు లభింపవన్నారు. దానో సాంబమూ ర్తిగారి స్వాతంత్ర. 
తీర్మానం (త్రోసి వేయబడింది. గాంధీగారికి దేశ స్వాతంత్ర్యం విషయంతో! 





324. నా జీవిత యా(త్ర-2 


వచ్చిన తీర్మానాలని (త్రోసివెయ్యడ మన్నది ఇదే మొదటిసారికాదు. 
అనేకసార్లు అట్టి (త్రోపివేఠలు జరిగాయి, 

కాన్ఫూరు కాం(గసు అనంతరం ఒక సంవత్సరం వి(శాంతి 
తీసుకుంటానన్న గాంధీగారు గౌహతీ కాంగనుకు హాజరయ్యారు. 
కాంగైస్సును తిరిగీ చేపట్టాలనే ఆతురత ఆయన ఎంతమాత్రమూ 
చూపించలేదు. మోతీలాల్‌ నెహ్రూ. శ్రీ నివానయ్యంగార్ల కు కాం|గెసును 
తిరిగి గాంధీగారి సరం చెయ్యాలన్న అభిలాష లేదు. కాగా ఎన్నికలలో 
కాంగెసు తరపున అభ్యర్థులను నిలబెట్టి, ఎన్నికల తతంగమంతా నడి 
పించడానికి వారికి అధికారం కూడా ఇచ్చారు, 


యు. పి, లో అపజయం 


దేశవ్యాప్తంగా జరిగిన యీ ఎన్నికలలో మద్రాసు రాష్ట్రం 
లోనే కాదు.ఇంకా ఎన్నో రాష్ట్రాలలో కాం్యగెసు అభ్యర్థులకే విజయం 
పరంపరలు లభించాయి. కాని యు. పి. లో మోతీలాల్‌ నెహూగారి 
నియోజకవర్గంలో తీవ్రమయిన అశాభంగం కలిగింది. ఆ రాష్ట్రంలో 
(ప్రజలను (ఫబోధించి, ఒకే త్రాటి మీదికి వచ్చేలా చేయడానికి ప్రచారం 
సరిగా జరగలేదు. అనలు అక్కడి _పచారశాఖే సరిగా యేర్పాటు చేయ" 
చేయబడలేదు. నిజానికి ఆ నియోజకవర్గం జమీందారీ పాింతం, ఆ 
పాొొంతీయులకు జమీందార్ల ను ఎదిరించి నిలబడగల శ క్తి లేదు. దానికి 
సరిపడ్డ ప్రచారమూ లేదు, 

మోతీలాల్‌ గారు ఈ ఓటమికి కారణం పృత్యర్దులు వ్య డ్రి 
గతంగా తన్ను గురించి చేసిన దుష్ప్రచార మే నన్నారు. తాను గామా 
లమ్మట తిరిగి, తనపై జరుగుతూన్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొన 
డానికి పృయత్నించలేదని ఒప్పుకున్నారు. అందువల్ల నే ఓటమి సంభ 
వంచింది. స్రత్యర్జుల తాలూకు ప్రచారకులు ఆయనపై మోపిన నేరా 
లను, గురించి తపనే కై చెప్పారు. తాను గోమాంసం తింటున్నాడని, 
శనకు కావలసిన గోమాంసం లభ్యం. కాదనే కారణంగా తాను గోవధను 
కొషేథించడనీ, మసీదులముందు ఊరేగింపుల లోని బాజాభజంతీల ను 


కాంగైెసువారి తొలి ఎన్నికలు: ఆంధ్రదేశం 325 


మోరిగింసనీయడ నీ, ఆయన హిందూ ధర్మ వినాశనకారి అనీ, ఇంగ్లీషు 
జిందితింటూ, ఇంగ్లీషు వారిలాగే తాను ద౦తుకుతున్నాడనీ ప౦త్యర్జులు 
ఆయనపై నేరారోపణ జేశారన్నారు. ఇవన్నీ తనపై తీసుకరాబిడిన 
అబద్దపు ) ఛార్జీలని తనకు తెలుసు. కాని వాటిని ఖండించడానికి తాను 
గాంమాలమ్మట తిర గలేకపోయానన్నారు. 
త తప్పుడు అంచనా 

తాను స్వయంగా ఏ (గ్రామానికీ వెళ్ళకపోయినా, (గ్రామీణు 
లందరూ ఓటు చేసి తనను గెలిపిసారనే తప్పుడు అంచనా వేసుకున్నా 
'రాయన. బటిష్‌ క్యాబినెట్‌, సెక్రటరీ ఆఫ్‌ సైట్‌, రీడింగ్‌ ప్రభువూ 
మన (పత్యేక ఘనతలనూ, అంత స్తులనూ (గ్రహించి దఫ 
దఫాలుగా కోరుతూ ఉన్న మన కోర్కెలను మన్నించి తీరుతారని 
తలచడం ఎంత పొరపాటో, _ నియోజక వర్గంలో తిరక్కుండానే, 
ఓటర్హను కలుసుకోకుండా నే, మన పేరు ప్రతిష్తలను, (గ్రహించి వారి 
ఓట్లు మన కినారని తలంచడమూ అంత సోరపాపే. 'గాంధీగారితో 
వ్యతిరేకించి కాంగెంసును చేత పట్టగలిగిన ఈ మేధావులు “పాపం, వారిది 
వీద దేశం, అక్కడ ఉన్నవారు లలు అర్చకులూ” అని ఆలో 


చించి, వారి యందు దయాదాక్షిణ్యాలు కలిగి (బిటిమవారు ఏవేనో 


సదుపాయాలూ వగైె రాలు చేసారనీ ఎల్లా తలచారో అరం కాదు. 


(ప్రజాదాహుళ్యం నాయకులకు అండగా నీలవందే, నాయకులు కోరిన. 
కోర్కెలు మన్నించబడడం జరగదని, 1885.1821 సంవత్సరాల . 


ఎవ పత టితంరా రా వ. నారాల న 


మధ్య జరిగిన అనేక సంఘటనలను విలియా వేసుకుని సంగతి నంద. 


రాలు మన మితవాద నాయకులు గంహించి ఉంటే, కథ అడ్డం తిరిగ్కి 


ఆంగ్లే యుల ఆట కట్టయ్యేది. గాంధీగారిని ఓడించి, కాంగెంసును తమ, 
వశరి' చేయమని అడగగలిగిన ధీశాలురు, వారి కార్యక్రమ వివరాలను, . 


శాసన సభా (ప్రవేశ ఉద్దేశాలను సవ్యంగా (ప్రజల ముందు పెట్టి జ్యా 


హృదయాన్ని అకట్టుకోవలసి ఉంది. 
1921 సి కాంగ్రెసు సటుత్వం, నిర్మాణ కార్యక్రమం, 


పాందూ మహమ్మదీయ మెతతి అనే సూతాాలమీద న 


న జ గ. ame 


mE 
క్ల జ సః 


నే 
ఖీ 
| 
శ 


396 నా జీవిత యా।త్ర.2 


మనకు (ప్రతికూల మైన పరాయి ప్రభుత్వం మన ఆశయాలను సర్వ 
నాశనం చేస్తూఉం'పే, మనవాళ్ళు శాసన సభా పి వేశం అనే నిరపాయ 
కరమైన మార్గమును పట్టుకుని, నవ జీవన విధానంగా నూతన నిర్మాణం 
సాగించి తమ' స్థాయిని 'నిలుప్పకోవడానికయినా జనులను (ప్రబోధించి, 
అర్జిక, కక స్యాతం(త్య సంపాదనకు పాటుపడివుండవలసింది. 
స్ట ఎత్తు పై యెత్తులు చేసుకుంటూ (ప్రజలలో ప ప్రచారం, (ప్రబోధం 
చేసిం టే, సు క రాష్ట్రాలలో పండిత మోతీలాల్‌ నెహళా) గారు 
ఆ ఎన్నికలలో ఓడిసోమేవారేకాదు. ఈ సంగతి. వారి కుటుంబీకులు 
నిర్మాగమాటంగా ఒప్పుకున్నారు. 

గాంధీగారి అనుచరులుగా ఖాదీ ఉద్యమంలో తల దూర్చిన 
వారు, తమకున్న చిక్కులతో కొట్టు మిట్రాడుతూ, తిరిగి కౌం(గ౧సు 
గాందీగారి చేతులలోకి వ స్టేనే “బాగుండును _ ఆ శుభముహూ ర్రం 
ఎప్పుడో కదా అని ఎదురు చూస్తూ ఉండేవారు. (పజలలో ఓటింగు 
విధానొన్ని గురించి కాని, తద్వారా కలుగగల కీడు మేళ్ళను గురించి 
గాని, పరిపాలనా విధానాలను గురించిగాని (పజలకు బోధించడంలో 
వారికి ఆస కే లెదు. నిర్మాణ కార్య క్రమవాదులు తదితరములై న రాజ 
కీయాది కాం్యగెను విధానాలలో పాల్గొనడం తమకు తనేషనరం అని 
తలచేవారన్నమాట! వారికి తెలిసినదల్లా ఒక్క_కే_గాందీగారి శ క్రిసామ 
ర్భ్యాలు బహుళం అనీ, వారి కహా నిరాకరణమూ, శానన ధిక్కా_ 
రోము మొదలై న విధానాలన్నీ విజయవంతం అవుతాయనీ. ముందు 
ముందు ఎప్పుడో ఒకనాడు (ప్రజలే రాజ్యాంగాన్ని చేపట్టి, పరిపాలనా 
యం[తాన్ని నడిపించగలర నే దూర దృష్టి వారికి ఉన్నట్లు కనిపించలేదు. 


పెలిన టపాకాయలు 
ఈ రెండు రకాల కాంగ్రెసు కార్యక్రమాల మధ్య పడి నలిగి, 
నాయకులలో నెలకొన్న అలసతాభావం కారణంగా (ప్రజలు చిక్కుల 
పాలయ్యారు. తమ నాయకులు ఎన్నికలలో నెగ్గారు నిజమే, కాని అవ 
గ రాజకీయ చె చె తన్యం వారు కలిగించక పోవడాన్ని (ప్రజలకు 


కాంగెసువారి తొలి ఎన్నిక లు: ఆం|ధదేశం 327 


తమకు ఏకం కావాలో, తమచే ఎన్నుకో బడ్డ వారిద్వారా దేశానికీ, 
తమకూ సమకూరవలసిన లాభా లేమిటో కేలియకపోయింది. శాసన 
సభ్యులు కాంగ్రెసు విధానాన్ని విస్మరించరాదనీ, తమకు కష్టనష్టాలు 
కలుగచేసే ఏవిధమైన కార్యః కమాలలో నూ తల దూర్చరాదనీ ఎక 
గల సోమతు వారిలో లేకపోయింది. (ప్రజల దృక్పథంలో అటువంటి 
సరిణామమూ, వారిలో ఆ శ కలిగించవలసింది నాయకులే అయినా, 
శాసన సభ్యులను శాసించగల శ క్రి (పజలలో లేని కారణంగా, వారు 
Fagen టపాకాయల్లా నిశ్శబ్దంగానూ, నిర్తీవంగానూ తయా 
రయ్యారు. ద్వంద్వ పరిపాలనపు రాపిడిలో ఇరుక్కున్న మంతులు 
కేవలం దిష్టిబొమ్మ ల్లా తయారయ్యారు. 

ద్వంద్వ (ప్రభుత్వ విధానంలోని శాసన సభ్యుల పరిస్టితిక్రీ 
1937 లో ఎర్పడిన కాం ,గెసు మంతివర్షాల సరిస్టితికీ తేడా లేదనే 
అనాలే మో! నాయకవర్షం నిర్మాణ కార్య క్రోమపు టవసరాలనూ, లాభ 
నస్టాలనూ గురించి, 1922 నుంచి ఈ రోజు వరకూ, ఏదో ఆలసత్వం 
తోనె వ_రీంచిందని అనక తప్పదు. 

గాంధిగారికి నా (ప్రశ్న 

వార్డాలో జరిగిన అఖిల భారత కాం(గెసు కమిటీ మీటింగునకు 
అధ్యకులవారు అందజేసిన (పత్యేక ఆహ్వానం సె సె నేను వెళ్ళి, ఆనాటి 
కార్యనిర్వాహకవర్ష సభలో పాల్గొన్న సందర్భంలో, సభ్యులందరి 
సమక్షనుందూ మహాత్మా గాంధిగారికి ఈ దిగువ విషయాలు స్పష్ట 
పరిచాను, 

“మీరు 'ఈ దేశానికి స్వాతం(త్యం సంపాదించడానికి పాటు 
పడుతున్నారు. కాని మీరు సఫలత పొందలేకపోవడానికి కారణం, 
కులు మప కార్యక్రమంలోనూ, మీ యోచనా కొశ లాదులందూ నమ్మకం 
లేనటువంటి, మీ నిర్మాణాత్మక _విధానమందు విశ్వాసం లేనటువంటి 
వారికో కలసి పాటుపడడ మే కడా?” అని (పళ్నించాను. 

ఎన్నికలలో అధిక సంథ్యాకులుగా కాంగెసువారు గెలిచి, శాసన. 
సభాస్తానాలను ఆ(క్రమించుకొనడం అన్నది కేవలమూ ఒక బూటకమే జే 


328 | నా జీవిత యాత్ర_2 


కదా? నాయకులలో ధీమా లేదు. అనుచరులలో శ క్‌ లేదు. వీలయితే 
ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలదే గదా (ప్రతివారి తాపతియం? 
కాంగసు ఉద్యోగస్వీకారం చేయరాదనీ, బడ్జెట్‌ (ప్రతిపాదనలను 
ns దేశానికి నిరుసయోగమని భావించిన విషయాలలో 
హకరించకూడదనీ ఆదేశిస్తే, శాసన సభా (ప్రవేశం చేసిన కాంగైను 
ప సర్వసాధారణంగా కిష్టపరిస్థితలలో నిర్వీర్యుల్లా బలహీనతనే 
వ్యక్త కపరచి ఉన్నారు కదా? a7 28, 29 సంవత్సరాలలో శాసన 
సభలో జరిగిన అనేక సంఘటనలు, = పై పె విషయాలను రుజువు చేస్తు 
న్నాయి కదా? 
ఇటువంటి పరిస్థితులకు కరకర వారిని ఆదేశించిన విధానమే 
కదా? వారు ఆయా సంవత్సరాలలో ఏమీ సాధించలేని స్దితిలో ఉంటే, 
వారిని నిందించడానికి వీలులేని విధంగా, కేంద్ర శాసన సభలలో బాధ్యత 
అన్నది లేకుండా వ్యవహరించడమూ, రాష్ట్ర శానన సభలలో (ప్రభు 
త్వాన్ని ఎదిరించమని ఆదేశంచడమే కదా కారణం? మంతులు (ప్రజా 
ిప్రాయానికి భిన్నంగానూ, నిష్పూబీగానూ వ్యవహరించడమూ జరి 
గింది కదా? పండిత మోతీలాల్‌ న్నెహ్రళాగారూ, వారి పార్టీ వారూ కలిస్కి 
వారికి ఒస్పగించదిడిన (ప్రతి స్యల్పవిషయంలోనూ పజాహృదయానికీ, 
అభి ప్రాయానికీ బాధ్యత వహించి వ్యవహరింసవలసిన పరిస్థితులలో, 
శాసన సభలో వాగ్వివాదాలతో విలువైన కాలాన్ని పై కారణాలవల్ల 
వృథా చేయడం అవివేకమే కదా? 


నిజానికి 1927-1930 సంవత్సరాల మధ్య ఈ శాసన సభలలో 
ఉన్న మన కాం(గెను సభ్యులు ధీశాలురూ, శకి మంతులూ, రాజ్య. 
తం(తజ్ఞాలూ, పార్ల మెంటరీ పద్దతిని పరిపాలన నాగించగల నేర్ప 
రులూ, అధికారం హ _స్తగతం "అయితే తమ శక్తి సామర్థ్యాలను 
నీరూపించగల యోధులు అని పేరుగాంచారు. రిజర్వు బ్యాంకి "బిల్లును 
గురించీ కరెన్సీని గురించీ, మారకపు విలువలను గురించీ శేంద 
-_ శాసన సభలో జరిగిన చర్చలు గమనార్హ మయి, మనవారి శ క్తిసామ 


కార్యగెసువారి తొలి ఎన్నికలు: ఆం|ధదేశం 329 


ర్యాలను (ధువపరచాయి. అదే. ప్రకారం, రాష్ట్ర శాసన సభలలో కూడా 
మనవారు తమ విజ్ఞానాన్ని (పదర్శించారు. 

ఈ కౌన్సిల్‌ (పోగ్రాం రోజులలో (1927-30) నిర్మాణ కార్య 
కమం దెబ్బతింది. కాం(గెసులో వెనుకటివలెన కేంద్రంలోనూ, 
రాష్ట్రాలలోను చీలికలు ఎర్పడ్డాయి. మనం 1927 నాటి ముచ్చటలు 
తెలుసుకునే లోపల, గాంధీగారివద్దకు తిరిగీ వచ్చే సందర్భంలో జరి 
గిన కొన్ని సంఘటనలను గురించ్‌ తెలుసుకుందాం. 

ఢి త్తీస సందర్శనం 

గొహతీనుంచి బరీ వచ్చేటప్పుడు, స్వామీ (శద్దానంద హత్య 
విషయంలో సమాచార సంగ్రహణ కోసమని, అచ్చటి సంఘటనలను 
గురించి స్వయంగా విచారిద్దామనే వాంఛ గలిగి ఢిల్లీ చేరుకున్నాను. 
నేను స్వామీజీ గృహానికి వెళ్ళాను. ఆయన కుమారుడు నాతో వచ్చి, 
హత్యకు సంబంధించిన సంగతులు చెపుతూ, ఆయా తావులన్నీ చూపిం 
చాడు. నిజానికి వారి గృహం ఒక పవిత్రమైన యాత్రాస్థలం, అలా 
దానిని రూపొందించడం న్యాయమే. లాలా లజపతిరాయిగారూ 
స్వామీజీ కలిసే ఆర్యసమాజ కార్యక్రమాలు నిర్వహించేవారు. లజపతి 
రాయిగారు గౌహతీ కాం(గెసులో పాల్గొనడానికి వస్తూ, దారిలో స్వామీజీ 
హత్యా విషయం వినడంతోనే విషాద భరిత హృదయంతో, ఆగని 


కస్నీటి కాల్వతో వెనక్కి మళ్ళారు. స్వామీజీని దొంగపోటు పొడిచి 
చంపారు. 


నాలా సువ చార. 6 
బ్రిటిష్‌ గవర్నమెంట్‌. వారితో నాభా మహారాజుగారికి వచ్చిన 
భేటీలో ఆయన, మోతీలాలు న్నెహూగారిని తమ న్యాయవాదిగా నిర్ల 
యించుకుని, వారికి వకాలతు ఇచ్చారు. అప్పట్లో కేంద్ర శాసన సభా 
సభ్యుడుగా ఉంటూ ఉన్న సి . ఎస్‌, రంగయ్యరు మహారాజావారి ఆ ప్త 
మి(తుడు, సల హాదారుడూను. మహారాజావారికి మోతీలాల్‌ గారి కిచ్చిన 


T-22 


330 నా జీవిత య్మాత్ర-2 


వకాలతు రదుచేయాలనే ఊహ జనించింది. కాంగెను వేదికమీద ఈ 
నాభా విషయం చర్చకువచ్చి ఉంటె అది ఒక చికాకు పందాంగంగా 
తయార య్యేది. కాని ఈ విషయాన్ని కాం ంగిసు షక చర్చ. 
సీయాంశంగా (వవేశశ పెట్ట కూడదని పట్టుపట్టన గాంధీగారివల్ల, ఇది 
కౌం(గెసులో చర్చకు రాలేదు. 

ఆఖరి రోజులలో నాభా మహారాజు, తనకు ఎవరివల్లనై నా 
ఉపకారం జరుగుతుందే మోనన్న (భ్రమతో, తోచిన వారి నందరినీ సలహా 
అడిగేవాడు. శానన సభలో ఈ విషయంలో నేను కొన్ని (ప్రశ్నలు 
వేశాను తర్వాత యీ కేసుకు సంబంధించిన పత్రాల నన్నింటినీ తిరిగే 
శాను. నుహోరాజు చిన్నతనంలో చాలా స్వతంత్రంగా వ్యవహరించి, 
(బిటిషు వారితో తగాయిదాలు కొని తెచ్చుకున్నటున్నూ, హ్‌ స్వతంత్ర 
వ ర్రనమే ఈ తగాయిదాలకు మూల మనిస్నీ నాకు దృఢ విశ్వాసం కలి 
గింది. వీరి ప్రత్యర్థి వీరికంచె శక్తి, పలుకుబడీ కలిగిన ఇంకొక 
మహారాజు. 

నేను శాసన సభలో ఈ (ప్రన్తావన తీసుకువచ్చి చర్చనాగిస్తూన్న 
. రోజులలోనే, మద్రాసుకు రావలసి వచ్చింది. అప్పుడు నాభా మహా 
రాజు కొడై కౌనలు కొండలలో వ్మ్‌శాంతి తీసుకుంటున్నారు. మహా 
రాజును నేను స్వయంగా కలుసుకుని సమాచారం అంతా (గ్రహించాను. 
ముఖ్యంగా నేను కేంద్ర శాసన సభలో పృచ్చచేసిన అంశాలన్నీ 
కుణ్లంగా పరిశీలించాను. ఆయన వాదన సరి అయినదీ, న్యాయమయినదీ 
అయినప్పటికీ (ప్రభుత్వంవారు తమ పట్టు విడువలేదు. 

మహారాజావారి చె ప వెపు న్యాయం ఉన్నా, ఆయన వ్యాజ్యం వేయ 
డానికి ఇష్టపడలేదు. సక్క_ మార్గాల గుండా ఒత్తిడులు తీసుకువ పై 
చాలని తలచాడు. మంచి హోదా, పలుకుబడీగల శ పెద్దలను కలునుకుని, 
వారి ద్వారా (ప్రభుత్వం వారికి నచ్చచెప్పించి నట్ల క తనకు ఉపకారం 
జరుగుతుందని గట్టగా నమ్మాడు. నిజానికి పలకపికీ క. తమ 
కున్నదనుకునే వారంతా రాజావారి చుట్టూ చేరారు. ఆ పెద్దల (పయ 


త్నాలన్నీ విఫలం అయ్యాయి. ఆయన నమ్మిన వారెవఠూ లేశమాతు 


మదరాసులో ఏర్పడిన “బినామీ? మంత్రివర్గం 331 


మైన ఉపకార మైనా చయలేకపోయారు. భార్య, బిడ్డలూ కూడా ఆయ 
“నకు దూరమయ్యారు. ఆయన ఎన్ని తంటాలు పడినా, ఎంత ఓ తడిని 
తీసుకురాగలిగినా, చివరకు వారి అంత సుక్కు హుందాతనానికి "తగిన 
రక అ కోసరనోరిని (పః భుత్వంవారు ఇంగ్లాండు పంపించేశారు. మహో 
రాజావారు కొడై కానలు దాటి బయటికి రాకూడదన్న ఆంక్ష జారీచేశారు. 


18 
తరదరొసులి' ఏర్పడిన “బినామో” మంతివర్గం 
1927 సు సంవత్స రారంభంలో 1926 నవంబరులో 


జరిగిన ఎన్నికలలో నెగ్గిన శాసన సభా సభ్యుల పథమ 
సమావేశం జరిగింది. సభ్యులా సంవత్సరం (ప్రజాహితార్హం కౌన్సిల్లో 
(పవేళ పెట్ట దలచిన ముఖ్య విషయాలను గురించి చర్చించి == 

[ కాంగెొసు వివిధ కక్షుల (క్రింద ఏర్పడి, కేంద్ర, రాష్ట్రియ 
శాసన సభా సమావేశాలకు హోజరయి తీరాలనీ; 

2 వద్రాసులో bls పార్తీ పెద్దగా డాక్టర్‌ పి. సుబ్బ 

౯ ove ముఖ్యమంత పదవి స్వీకరించి, ఒక “నినామిీ” ప 
ఏర్పడాలని; 

8. పార్ట మెంట్‌ మెంబర్‌గా షాకతాలీగారి రాక సందర్భంలో 
కోరి Mo ఫలహారం, శాసన సభా భవనంలోనే ఏర్పాటు 
చేయాలనీ; 

4. శాసన సభ్యుడై నస సి. మిళా9 గారిని అరెస్టుచేసిన సంద 

లా ర్భంలో, మిశ్రా గారిని వంటక సభా మందిరంలో హాజరు పరచాలని 
మోతీలాల్‌ గారు శాసన సభలో (ప్రతిపాదించార నీ, దానిపైన తీవ మైన 


వాగ్వివాదం దుమారంగా లేచిందనీ, ఆంత హడావిడికి కారణం మోతీ 
లాల్‌ గారు ప వేళ పెట్టిన ప్రతిపాదన చరితారిత్మకమయినదనీ, అది 


332 నా జీవిత యాత్ర 


అమలునందున్న రాజనీతి స్వభావానికి విరుద్దమై ఒక నూతన నంప్ర 
దాయ సాపనకు నాంది అనే కారణం వల్లనే వివాదం 'రేగిందనీ___ 

అందువలన, అఖిల భారత కాంగ్రెసు కమిటీవారు, రాజ్య 
తంత విధానంలో అవసర మైన మార్వులూ, చేర్చులు చేస్తూ, ము 
దేశానికి అనువై న పద్దతిని, ఒక నూతన రాజ్యత౦త9 విధానాన్ని 
ఈహోరవరకాలో తీర్మానించారు. 

1927 అక్టోబరు 27 వ తేదీని అఖిల న. కాంగసు కమిటీ 
వారు సమావేశ సరచిన ఐకమత్య మహోనభవారు సాంఘిక నమన్యను 
గురించి చేసిన తీర్మానం మదరాసు కాంగెసు (26.12.1927) మహా 
సభలో స౦ వేశ పెట్టబడి ఆమోదించబడింది. కాగా ఈ దిగువ ఉద 
హరించిన అంశాలకు సంబంధించిన తీర్మానాలూ అంగీకరించబడ్డాయి: 

ky సెమన్‌ కమిషన్‌ “బాయికాట్‌ "కి నిర్ణయం; 

2. పండిత జవహర్‌లాల్‌ గారి స్వాతంత్య్ర) లక్ష్యపితిపాదన; 

9. స్కీన్‌ కమిటీనుంచి మోతీలాల్‌ నెహూ9గారు తప్పుకొనుట; 

1, మద్రాసు శాసన సభలో కొందరి సభ్యుల అసభ్య పవ రన 

మదరాసు శాసన సభలో కాంగెసుబలం 

ఆంధి, తమిళనాడు, మళయాళ, కన్నడ కాంగిసు శానన 
సభ్యులు శాసనసభలో “కాంగొసుపారి న్‌ స్థాపించడము, అందులో 
ఆంధ, తమిళనాడు సభ్యులనే ఎక్కువగా కాంగ్రసు పార్ట్‌ సభ్యులుగా 
ఎన్నుకోవడమూ జరిగింది. అప్పటి ఎన్నికలలో ఈ రాష్ట్ర 
శాసన సభకు కాంగెొసు తరఫున 45 గురు ఎన్నిక అయారు. మొ త్తం 
104 గురు సభ్యులు మాతం మె కల మదా౦సు అసెంబ్లీలో పెద్దపార్టీ 
కాంగోసువారి దే. ద్వంద్వ ప్రభుత్వ విధానంలో కం తుటు ప్రజలకు 
పూచీదారులన్న విషయం ఒప్పుగోకపోయినా, బొహ్యాడం౦ంబరాలూ, 
ఆనమాయితీలు మాతం అమలు సరచారు. గవర్నరుగారు కౌంగెసు 
పార్టీ నాయకుణ్ణి పిలిచి, మంత్రివర్గాన్ని ఏర్పరచవలసిందని కోరవలపి 
ఉంది. | 


మదరాసులో ఏర్పడిన 'బినామీ మంత్రివర్గం 383 


అయితే కౌంగొసువారు పదవులు స్వీకరింపర న్నది బాహాటంగా 
అందరూ ఎరిగిన విషయమే, కాంగ్రసు మెజారిటీ వచ్చిన అన్ని 
రాష్ట్రాలలోనూ (మద్రనుతో సహా నహకార నిరాకరణమే వారి 
ఆశయం అయినా మంతిపదవులను స్వీకరిస్తే ప్రజలకు ఉపకరించే 
సందర్భాలలో సహకరిస్తూ, గోడమీద పిల్లి వాటంగా సహకారమో, 
సహకార సా. సందర్భానుసారంగా అవలంబిస్తూ ఆ నాలుగు 
రాష్ట్రీయ కాంగొసు కమిటీల ఆజ్ఞలు పాటించవలసి ఉంది: 
మామూలు పరిస్థితులలో దక్షిణ హిందూదేశానికి సంబంధించి 
నంతవరకూ, ఆ నాలుగు gas కాంగరసు మెజారిటీ వచ్చిన 
ఇతర రాషాల వారితోపాటు పదవీ స్వీకార విషయంలో . చికాకులూ, 
చిక్కులూ లేనేలేవు. అస్సాం (గౌహతీ) కౌంగి9సు “మంతి సదవులు 
స్వీకరింసరాదు? అని ఆదేశం ఇచ్చే ఉంది. కాం గ సుప లీడరును 
పిలిచి, మంతులను ఎన్నుకుని, రాజ్యాంగాన్ని చేపట్టమని గవర్నరు 
ఆహ్వానినాడన్న సంగతి అందరూ ఎరిగి ఉన్నదే. 'విశాఖపట్నవాసి, 
కీర్తిశేషలై న పి. వి ఎస్‌. నరసింహరాజుగారు ఆనాడు కాంగ్రెసు 
పార్టీ నీడరయిన కారణంగా, ఆయన్ని గవర్నరుగారు పిలిచి మంతు 
లను ఎన్నుకుని, రాజ్యాంగాన్ని చేపట్టమని కోరినప్పుడు, తాను 
గవర్నరుగారి కోరికను మన్నించరాదని అప్పటికే ఆయనకు కాంగ్రెసు 
వారిచే హుకుం జారీ చేయబడింది. 


తరవెనుక నాయకులు 
తమిళరాష్ట్ర నాయకులై న (శ్రీనివాసయ్యంగారు, రాజగోపా 
లాచారిగారు పె కేమీ తేలలేదు. మంతిగిపదవులు స్వీకరించి, రాజ్యాం 
గాన్ని చేపట్టాలనే ఆశ తమకు లేదని పృత్యకంగానూ, పరోకంగానూ 
చెప్పవలసిన విధి వారీపై ఉంది, కాంగ్రసుపార్తీ సురుమీద మంతి 
పదవులను స్వీకరించడానికి పీలులేకపోయినా, తమ సాంతపేరుమీద 
కాని పక్షంలో, ఏదో ఒక “పేరుమీద, ఏదో ఒకవిధంగా “బినామి 
మంతిపదవులనై నా స్వీకరించి తమ వాంఛలను తీర్చుకోవాలనే కోరిక 

ఆ యిరువురి నాయకులకూ మిక్కుటంగా ఉంది. 


834 నా జీవిత యాత్ర 


చృక్రవ ర్తుల రాజగోపాలాచారిగారికీ, ఎస్‌. శ్రీనివాసయ్యంగారికీ . 
వారి హృదయాలలో మంత్రిపదవులను చేపట్టాలనే వాంఛ ఉన్నా, 
ఆంధ్రరాష్ట్ర శాసన సభ్యులను సంప్రదించకుండా వారంతట వారే తుది 
నిర్ణయం తీసుకోలేక పోయారు. అందువలన ఆం(ధ్రరాష్ట్రియ కౌం(గెను 
కమిటీ అధ్యక్షునిగా నాతో వారు సం(పతించవలసి ఉంది. 1927 జనవరిలో 
(శ్రీనివాసయ్యంగారు నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు. వారింటి 
వద్దనే రెండుమూడు రోజులపాటు ఈ సంప్రతింపులు జరిగాయి. ఆఖరి 
రోజున జరిగిన తర్జన భర్జనలు తెల్లవారగట్ల 2, 8 గంటల వరకూ 
నడిచాయి, నిజానికీ తరుణ తర్ణన భర్షనలు చేయవలసిన అవసరం 


ఉందని నేననుకోను. కాని నన్ను వారి ఉద్దెశానికి అనుకూలంగా 
Vs వాలనే తాపతంయంతో కే వారికి కాలం నన్‌, గడచిపోయింది, 
(పతీ కారీ, “కాంగసువారి ఆశయం అదికాదు.” అన్న వక్క_ముక్క_తోనే 
నా అభిప్రాయం తెలిపేవాడిని. లాయరుగా ఆయనకి ఉన్న పం౦తిభా, 
చాకచక్యమూ వగా గై రాలన్నీ, పాపం, ఆయన నాపై పియోగించారు. 
వారిపట్ల నేను కొరకరాని కొయ్యనే అయి ఆఖరు సౌరి గా మంతి) 
పదవులు స్వికరించడానికి నా సహకారం ఎంత మాత్రం ఉండదని 
స్పష్టపరిచాను, 


వారికి మాతం ఎలాగయినా “బినామీ” మంకి) వర్షం యేర్చర 
చాలనీ, ముఖ్యమంతిం గా - ఒక వ్యకిని ఎన్నుకోవాలనీ చాలా ఉబ 
లాటంగా ఉంది, కాంగ్రసు వారికి గర్భ విరోధి అనీ, ఆ ఎన్నికలలో 
కాంగెసువారిని గెలవనీయరాదని ఎన్నో రకాలుగా (ప్రయత్నాలు చేశా 
డనీ ఎరిగిఉన్న వారికి ఆ డాక్టర్‌ సుబ్బరాయన్‌ వారికెల్లా నచ్చాడో నా 
కర్ణం కాలేదు, డా, సుబ్బ 'రాయన్‌ కాం(గెసుకు ఎంతగానో ఉపకరిసాడు, 
అందువల్ల నే న్వతం త్రపార్ట అని ఒకదానిని సృష్టించి, దానకి ఆయన్ని 
నాయకునిగా స్థరపరచామని (శ్రీనివాసయ్యంగారు. నాతో చెప్పారు. 


నేను త్మీవంగా ప్రతిఘటించి, నౌ అసమ్మతిని స్పష్టం చెయ్యడం 
చేత, అలాంటి చర్య కాం(గెసుకు విదోహచ ర్యే అవుతుందని హెచ్చ 


మదరానులో ఏర్పడిన 'బినామి మంత్రివర్గం 335 


రించడంచెత వారు తమ (పయత్నంనుంచి నిరమించుకుంటార నే నేను 
భావించాను. 


డా॥ సుబ్బరాయన్‌ “స్వతంత్ర పొర” 


రు 

డాక్టర్‌ సుబ్బరాయన్‌కు “స స్వత ౦త పార్టీ "' అనే సాంతప్పా 
యేదీ లేదు. ఆయన వెనకాల ఉన్న ఆ నలుగురూ, sm 
ఎవరు ఉంనే వారి పార్టీ వారిగా నే చెలామణీ అవుతూ, వారి వెనుకనే 
చేతులు నలుపుకుంటూ తిరిగేరకం. కాని రాజగోపాలాచారిగారూ, 
(శ్రీనివాసయ్యం గారూ కూడో కాం(గైసుపార్టీ యావత్తు సహాకారమూ 
ఉంటుం దని హోమీ ఇచ్చారు. ఆ మద్దతు చూసుకుని, ఈవార్త 
ఆయన మెల్లిగా గవర్నర్‌ గారి చెవినిచేసి, తనకు కాం(గెసు వారి 
సహకొరం ఉంటుందనీ, తన సహచరులను తాను ఎంచుకుంటాననీ 
విశదపరచాడు, “స్వతంత్రపార్టీ మంత్రివర్గం” అన్న "పేరుమీద ఆయన, 
మంత్రులను ఎంచుకుని, రాజ్యాంగాన్ని చేపట్టారు. 


ఆంధ్రరాష్ట్రియ కాంగెను స మలబారువారూ, ఈ 
ఏర్పాట్ల కు మొదటినుంచీ వ్యతిరి కు కులే. (బిటిమ. గవర్న్‌ మెంట్‌ వారి 
దృష్టిలోనూ, వారి (ప్రత్యర్థుల “దృష్టిలోనూ, దేశీయులలోను కూడా 
కాం(గెసు ఎంత చులక నై. 'సోతుందోనన్న విచాకంగాని, ఆలోచనగాని 
ఆ అరవ నాయకుల కిరువురకూ లేకపోయింది, సూక్ము బుద్ది, దూర 
దృష్టి గలవారని పేరున్న ఆ నాయకులు (ప్రజల దృష్టిలో కాం్యగెను 
ఎంత హీనమై పోతుందో తెలుసుకోలేక పోయారనలేము. పర్యవసా 
నాల ప్రస శే వారికి పట్టలేదని మాతం అనవలసివస్తుంది. వారి హృద 
యాంతరాళాలలో పదవీవ్యామోహం బాగా నాటుకుపోయిన కారణంగా 
గత్యంతరంలేక వారు పెనాటకం అంతా ఆడవలసి వచ్చింది. 


కాంగెసు బురఖారాయళ్ళు 


రాజగోపాలాచారి (ప్రభృతులు ఆడిన ఈ నాటకంవల వారికి = 
గాంధీగారియందుగాని, వారి కార్యక్రమమందుగాని, వారి సహకార. 


336 నా జీవిత యాత్ర. 


నిరాకరణాద ఉద్యమాలయందుగాని ఏ విధమయిన విశ్వాసమూ ఉండి 
ఉండదనీ, విరోధ భావమే ఉండి ఉండాలనీ అనుకోక తస్పదు., 
స్వరాజ్య పార్టీ పేరుతో వ్యవహరించిన సి. ఆర్‌, దాస్‌- మోతీలాల్‌ 
నెహూ, శ్రీ నివానయ్యంగారు మొదలై న వారు గాందీగారి ఉద్యమానికీ, 
వారి కార్యక్రమానికీ, మొ తానికి వార్‌ విధానానిశే గొడ్డలి పెట్టుగా తమ 
“కౌన్సిల్‌ ఎంటీ” (పోగ్రాం రూపొందగలదన్న విషయం విస్మరించినట్లు 
(గాహ్యం అయింది. కాగా రాజగోపాలాచారిగారు శాసన నభా బహి 
ష్కార (పచారం రండువానాలపాటు విరమించాలంటూ 1020 ఫ్మిబ 
వరిలో తెచ్చిన (ప్రతిపాదన, స్వరాజ్యపార్చి వారివిధానానిక సహకరించింది, 
న్యాయానికి అత్యధిక సంఖ్యాకులయిన కాం(గసువారు అనుసరించ 
దలచిన విధానానికి వ్యతిరేకభావాలు ఉండిఉం పే, వీరు కాం్యగెసు నుంచి 
తస్పుకుని తమకు ఇష్టమయిన ఏదో ఒక పేరుతో తమ కార్యక్రమాలు 
కొనసాగిందుకుని ఉండవలసింది. కౌని రెండుసంవత్సరాలపాటు వారు 
పడిన తంటాలలో కాం(గను నహకరించందే ముందడుగు వేయజాల 
మనే సంగతి వారికి విశద మైంది. అంతే కాదు, కాం(గెసులోనే గనుక 
వారు ఉండదలి స్తే, వారికి కలిగిన పదవీ వ్యామోహం వారు వదులుకుని 
ఉండవలసింది. ఇటూ అటూ గాకుండా, హృదయాంతరాళంలో 
కాం(గసు విధానాలయందు నమ్మికలేకపోయినా, అవసరానికి తప్పని 
సరిగా కాంటగెసు బురఖా తగిలించుకుని నాటకమాడడ మె స్వరాజ్యపార్షి 
వారి మనోభావం అని తేలిపోయింది. 


సర్వసాధారణంగా, [సపంచం మొత్తంమీద, “అధికారం మీద 
అంచగొండితనపు ఛాయ్మాపభావం సతక మానదని ఒప్పుకోక తప్పదు 
కదా! అందులో మాన్‌ ఫర్డ్‌ రాజ్యాంగ సంస్కరణలను అనుసరించి 
పదవులు చేపట్టిన నిరంకుశ మంతుల చేతులలో లాభాలు పొందాలనీ, 
హోదాలు సంపాదించాలవీ వాంఛించే కాం(గెసే తరుల౦దరూ 
కాం(గెసు లో జేరడం సంభవించింది, పాపం, అలా బురఖాలు తగిలించు 
కున్న వారిలో ఇద్దరో, ముగ్గురో మాత్రమే మంతులవడానికి అవకాశం 
ఉంటుందని వారు తలచా రో లేదో గదా! ఎప్పుడయితే స్వరాజ్యప్వా 


మదరాసులో ఏర్పడిన “బినామీ మంత్రివర్ధం 337 


వారు తమ పార్టి పేరును “కాంగ్రెసు'పార్తీగా మార్చుకుని ఎన్నికలలోకి 
దిగారో, సేవ. చాలామంది కాంగెసేతరులకు తాము కాం(గెసు 
పార్చి లో చేరినట్ల యితే చులాగ్గా జయాన్ని సాధించవచ్చుననే నమ్మకం 
కుదిరింది. కార(గెను పిద్దాంతాలలో విశ్వాసంలేని ఎరతరో మహాను 
భావులు సభ్యులుగా ఎన్నీ కయి, కాంగెసు ఆదేశానుసారం శాసన 
సభలలో అవలంధించవలసిన విధానాలయందూ కార్య కమాలయందూ 
ఎంతమాత్రమూ నమ్మకం లేకుండానే, కాం గైసుపార్టీ సభ్యత్వాన్ని 
స్వీకరించారు. ఈ కార ణా€ వల్ల పార్టీలో సభ్యులు పెరిగారుగాని వారి 
_గుణగణాదులు, విధానాలూ ఎంతమా(తమూ మారలేదు. 


కాం(గసువారి పిలుపును మన్నించి వ్శళ్తు తులను విసర్జించి, 
సహకార నిరాకరణ ఉద్యమంలో చేరి అనేక కష్టనష్టాలకు గురి అయి, 
త్యాగాలుచేసీ, నాయకులైన పెద్దలే స్వరాజ్యపార్డీ స్థాపించి, ఆ పార్టీలో 


ఉ త్రమనాయకులుగా పరిగణింపబడిన ఆ పెద్దలే అధికార న 
ఏడాదితిరక్కుండానే కాంగె గెసుకార్య క్ర మాడులలో మార్పులు తీసుకువచ్చి 
బురథారాయళ్ళ పొత్తుతో ఎలా దిగజారిపోయి, తమ పార్తికి ఇంకా 
బలం చేకూర్చుకోవాలనే వాంఛతో ఆడ్డమయినవారినీ పార్టీలో ఖ్‌ 
కుని ఎలా పతనం అయ్యారో (గ్రహించడం న్యాయం. నా సలహాను 
పాటించకుండా, వివిధ కాం(గసు కమిటీల వారికి సకాలంలో సమా 
చారం అందజేయకుండా, ఆఖరికి సవ్యంగా ఏర్పడిన కాం(గసుపార్టీ వారి 
కైనా తెలియజేయకుండా ఒక “బినామీ” మంత్రివర్గాన్ని చెన్నపట్నంలో 
నిలబెటారు, 
| ఉట 
శాసన సభలో కాంగెసు పక్షం 

1927లో ఇంకా కాం(గెసు (పెసిడెంటుగానే చెలామణీ అవు 
తూన్న (శ్రీనివాసయ్యంగారి ఇంటిలో, ఎన్నికలలో విజయాన్ని చేపట్ట 
గలిగిన కాంగ్రెసు సభ్యులందరూ హాజరయ్యారు. వారు విశాఖపట్న 


వాస్‌ సు మ ఎస్‌ నర సింహారాజుగాోరివి పార్టీనాయకునిగా, Je సత్య 
మూ ర్తిగారిని ఉపనాయకునిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత శాసనసభా 


338 నా జీవిత యాత్ర 


ధ్యక్షుడుగా ఎవరుం టే బాగుంటుందని మీమాంస వచ్చింది. కాంగెసే 
గనుక రాజ్యాంగాన్ని చేపట్టడానికి అంగీకరించి ఉండిఉం పే, ఎన్నుకో 
బడిన నాయకుడే ఏకబిగిని ముఖ్యమంతి అయ్యేవాడు. కాని ఇటువంటి ' 
పద్దతులకు కాం(గెసు కార్యనిర్వాహణ విధానంలో తావే లేదుకవా! అందు 
వలననే తాను అధ్యక్షస్థానం వహిసానని నరసింహరాజుగారు ముందు 
కొచ్చారు, 
రౌం్యగెసు కార్యక్రమాన్ని సవ్యంగా నడప శ కిలేని పరిస్థితు 
లలో వారు ఒక “బినామీ మంత్రివర్గాన్ని యేర్చరచారు, కౌం్యగను. 
అ దేశాలకు విరుద్దంగా, దానికి అవసర నహకారం అందిసానున్నారు. 
మంతుల జీతాల విషయమూ, బడ్జెటూ చర్చకు వచ్చిన సందర్భంలో 
సందిగ్ధ స్థితిలో పడ్డారు. చేయగలిగింది లేక, కొంతమంది శాననసభా 
(పాంగణం నుంచి వెలుపలకు వెళ్ళిపోయారు. ఈ (పకారంగా బడ్జెటు 
చర్చ ఆరంభదశలోనే మ(దాసు శానన సభ కాం(గెనుపార్టీవారు కాం 
సుక్కూ దేశానికీకూడా (ద్రోహం చేశారు, 
మూలపడిన విశ్వాసరాహిత్య తీర్మానం 

ఇలాంటి పరిస్తితులలో కాంథగెసువారికి పార్టిని రద్దుచేసే అధి 
కారం ఉందిగాని అల్లా జరుగలేదు. బొంబాయిలో జరిగిన (మే 15-16) 
అఫ్‌ల భారత కౌంగను సంఘ సమావేశంలో మృదాను శాసన సభా 
సభ్యులుగా ఉంటూన్న కాం(గెసు వారిమీద ఉ. గోపాలమేనోన్‌ విశ్వాస 
రాహిత్య తీర్మానం తీసుకువచ్చాడు. ఇల్లా కాం్యగైెసువారు పతనం 
అవడానికి మోతీలాల్‌ నె హూగారిదే బాధ్యత అన్నాడు. ఆయన పార్తీ 
నాయకుడు. పైగా “స్మ్కీన్‌' కమిటీలోనూ, ఇంపీరియల్‌ కౌన్సిలులోనూ 
సభ్యత్వం స్వీకరించడానికి ఒప్పుకున్నారు, గోపాలమేనోన్‌ తీసుకు 
వచ్చిన తీర్మానానికి శ్రీనివాసయ్యంగారు సవరణ (ప్రతిపాదించారు. 
ఒక ఉపసంఘం మదరాసు శానన నభలోని కౌంగెను పక్ష సభ్యుల 
కార్యకలాపాల విషయమై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని 
ఆ సవరణ, ఏదోరకంగా కాలయావన చేప్పి విశ్వాసరాహిత్య తీర్మా 


న. 


శాసన సభ్యుని నిర్బంధంపై కేందసభలో సవాలు 339 


నాన్ని (ప్రక్కకు నెట్టాలనే అభిలాషతో యు_క్తియ కంగా చేయబడిన 
సవరణ తీర్మానం ఆపః 

ఈ పరిస్థితులలో మెంబర్ల ఆతోచనలన్నీ “సర్‌ జాన్‌ సెమన్‌" 
ఆధిపత్యాన్ని రానున్న రాయల్‌ “కమీషన్‌మీద కేం దీకరింస బడ్డాయి. 
నిజానికి హిందూదేశానికి “ఇ సెమన్‌ కమిషన్‌” రావడానికి ఇంకా “ఏడాది 
గడువుంది. ఆయితేనేం, 'పజాభి ప్రాయాన్ని అన్యమార్షాలు పట్టించ 

డానికి, తర్జన భర్జన చేయవలసిన విళ్వాసరాహిత్యతీర్మానాన్ని టక 
(తోయడానికి ఈ సైమన్‌ కమీషన్‌ ప్రసావనకి ప్రాముఖ్యం ఇస్తూ, 
. మద్రాను శాసన సభలోని కాంగసువారిపై రానున్న అభియోగాన్ని 
చల్లచల్లగా జార విడిచారు. 

"ఎల్లాగయితేనేం, మొ తానికి డాక్టరు సుబ్బరాయన్‌ గారి మంతి 
వర్షం, కాంగెసువారి స హకారంతో, పూరా మూడు సంవత్సరాలపాటు 
ఈడ్చుకుంటూ కొనసాగింది. 1929 ఆఖ౨ రోజులలో, ఉప్పు సత్యా 
(గ్రహం పేరుమీద కాం(గెసువారి కందరికీ వచ్చిన “పిలుపు కారణంగా 


అంత నుయింది, 
19 
శాసన సభ్యుని నిర్బంధంపై 
కేం దసభలో సవాలు 


1928.29 బద్దయమి మీటింగులో కాం(గసువారు మం(తుల 
ల్ల వ్యతిరి క్త కంగా ఓటు చేయలేదు. అల్లా 
అల్లా కాం(గైెసుపా ర్లీవారి సహకారంతో సాగిన ఆ మంత్రివర్గ ౦ 
యగావత్తు భారత దేశంలోనూ అసంతృ స్తి పి కలిగించింది. 
కేంద శాసన సభ సంగతులు 
కేంద్ర శాసన సభా సమాచారాలు కూడా కొంతవర 


కూ తెలుసు || 
కోడం న్యాయం కదా! యు. పి. లో. జరిగిన ఎన్నికలలో పూర్తి. 1 


జ WT he 
జలాల లాట చర ర rc ct LEA, Tr TT mens aa నవయుగ 
bes st eK ate TTP RD eT Te Tr 


గ్‌ ఎ వనన. MT Fh ఫట్‌ అలు - ఫ్‌ 
డాం వాన వదాకు మస 
టట్‌ Mimi లి ద కాల ద యా ౮ గాం కా దావాదననా దా సాగా నా బా 


SR BEEP rE క క 
age: Ein న 


TCT TT PT SRT Pp; యక న 
నా జా ాంరాడా దకతల రామ పం 4 న్యా శుద 







340 నా జీవిత యా;త్ర-2 


అసజయం కలిగినా మేము ఆ కేంద్ర శాసన సభలో మొత్తం 
నలభై యిద్దర ౦ ఉన్నాము. కెంద్ర ప్రభుత్వం ఛాయామాత్రంగానై నౌ 
మం(శులను ఏర్పరచడం వగ రా కార్యకలాపాలలోకి దిగకుండా విది 
నిర్వహణను విస్మరించింది. “దేశ సౌభాగ్యానికి భిన్నమయిన (ప్రతిపాద 
నలు ఏవి నచ్చినా వాటిని చిత్తు. చెయ్యాలన్న దే మా ఆశయం, 
కపటపు పార్లమెంటు 

మాదొక కపటప్ప పార్ల మెంట్‌ కదా! ముందుముందు నిజంగా 
రాజ్యాంగం చేపట్టవలసిన పరిస్తి కులలో నడదుకోవలసిన తీరులకు ఈ 
రోజులలో నడుస్తూన్న పార్ల పటే విధానం కొంత అనుభవాన్ని 
సమకూర్చింది. సభ్యులూ, “నాయకులూ కూడా వాదోపవాదాలలోనూ, 
పార మెంటరీ విధానంలోనూ నేర్పరులయిన కలహ[పియులుగా రూపొం 
దారు ఆంగ్ల దేశపు పై9ంమినిష్టర్ల కంచే మోతీలాల్‌ న్నెప్రలాగారు చాక 
చక్యంగా వ్యవహరింపగల నేర్చరులని ేరుపడ్డారు. ఆంగ్ల దేశపు 
పార్ల మెంటు మెంబర్ల కంటె మన సభ్యులకు సమ _స్స సమాచారములూ 
అందజేయబడడాన్ని "మనవారి హోదా ఎంతో "మెరుగ్గా ఉండేది. 
ఏ విషయాన్నయినా కుణ్ణంగా తర్జన భర్జన చేయగలశ దునవారికుంది. 

మనవారి తెలివిశేటలూ వగ రా ss అఖండంగా ఉన్నా (పజల 
బాధ్యత (పభుత్వం వారిది కానప్పుడు లాభ మెమిటి? కెందంలో ఉన్న 
కాం(గసువారు ఇదివరకటికంటె ఎంతో ఎక్కువగా (ప్రభుత్వంవారి 
“నటనలనుబై టపెట్టగలిగారు. వాదోపవాదాలు చాలా పటుత్వంతోనూ, 
(చజాహృదయాన్ని చూరగొనేవిగానూ, రాజ్య తం(తాన్ని నడపగలిగేవి 
గానూ ఉండేవి. కేంద్ర శాసన సభలోని కాం గసు పార్టీ వారు (ప్రభుత్వం 
వారి “నటనా” విధానాన్ని వెనకటికంచె ఎంతో శ క్రియ కృులతో బైట 
పెట్టగలిగారు.. వాదోపవాదాలు చాలా ఉన్నతస్థాయిలో నడిచేవి. ఎల్ల 
స్పుడూ గవర్నమెంటు విధానాన్ని కించపరిచేవిగానే ఉండేవి. (పభుత్వం 


వారికి ఎప్పుడో ఒకప్పుడు పరిపాలన (పజల హా హస్తగతం చెయ్యక 
తప్పదని అర్థమయింది. 


శాసన సభు; కని నిర్బంధం పె కెందసభలో సవాలు 341 


(పతికూల కక్షల దుష్పలితాలు 


నిజానికి కాంగ్రసుపార్టీవారే గనుక తమ విధానంలో నిబ్బరమూ 
నేర్చూ కనబరుస్తూ, (గ్రామాలలో నిర్మాణ కార్యక్రమం సరిగా కొన 
సాగించి ఉండిఉం టే, కొద్ది సంవత్సరాలలోనే అది బాగా బలాన్ని 
పుంజుకుని _పభుత్వంవారి ముక్కు నలిసి మరీ అధికారం చెపట్టగలిగి 
ఉండేది. కేందంలోనూ, రాష్ట్రా లలోనూ, అధిక సంభ్యాకులుగా ఎన్నిక 
అయిన కాం(గసువారు, గటిగా తలపెడితే దేశంలో ఉన్న జన బాహు 
ళ్యాన్ని సరిఅయిన (త్రోవను నడపి, వారికి మంచి చెడ్డలు తెలిపి, 
(గామాలను పునర్నిర్మించడానికి వారు శానన సభ్యులుగా చేస్తూన్న 
"సేవకు భంగం రాకుండానే, ఎన్నో విధాల దేశాన్ని పునరుద్దరించ గలిగి 
ఉండేవారు. 

కాని గాంధీగారి నాయకత్వాన నడుస్తూన్న నోఛంజర్లూ, మోతీ 
లాల్‌ నె హూగారిని అంటిపెట్టుకుని ఉన్న (పోఛేంజర్లూ భిన్నాఖివాయులై 
ఉండడాన్ని, ఒకరి దృష్టికి ఆనింది రెండవవారికి ఆనకుండాపోయింది, 
నో ఛేంజర్లు శాసన సభల మూలంగా నూలు వడకడమూ, నేయిం 
చడములాంటి నిర్మాణ కార్యకలాపాలుగాని, పొందూ మహమ్మదీయ 
ఐకమత్య సాధనకు కృషిగాని చేయలేని స్టితిల్‌ కి దిగజారారు. (పోఛెంజ 
ర్రెప్పుడూ నో ఛెంజర్ల ను అనుమాన దృష్టితోనే చూసేవారు. కాగా 
ఖాదీ కార్యక్రమం అంటే వారికి ఒకవిధమయిన అలసభావం ఉండేది, 
ఈ రెండు రకాల కాంగసు వారి మధ్యా నలుగుతూన్న జనం తాము 
ఏం చెయ్యాలో ఆర్థ ంకాని స్టితిలో ఉన్నారంటే ఆశ్చర్యపడనవసరం 
లేదు. శాసన సభ్యులు (పజలతో సంబంధ బాంధవ్యాలు లేనివారిలా, 
తటస్థ "విధానంగా (బ్రతకజొచ్చారు. ఈ పరిస్థితులలో నో ఛంజర్లు 
కౌన్సిల్‌ కార్యక్రమం ఎప్పుడు ఛిన్నాభిన్నం అవుతుందా ఎప్పుడు 
సహకార నిరాకరణోద్యమం నాగిద్దామా అన్న ఆలోచనలో పడ్డారు. 
ఉస్పు సత్యాగహం కారణంగా శాసన సభ్యులను బై టకు వచ్చివెయ్యం 
డని ఆదేశం: ఇచ్చే పర్యంతమూ ఇలాగే నడిచింది. 


huts Ve Pe CY) అ యనా = = 


శె 


342 నా జీవిత యా|త_2 


రాజ్యాంగ సంస్కరణల వాయికతో 

(బిటిషువారు బహు నేర్పరులు. మామూలుగా అవసరాన్నిబట్టి 
రాజ్యాంగంలో తీసుకు రావలసిన చిన్న చిన్న మాద్చులను పైత 
వాయిదాలు వేయడమూ, (ప్రజలలో లేనిపోని ఆశలు కల్పించడమూ, 
హిందూ మహమ్మదీయ సరలూ, (బాహ్మణ |దాహ్మణేతర వివాదాలూ 
తలలె త్తకు౦ండా a mu వాటికి 
[ద్రోహం చెయ్యడమూ జరిగేవి. చురుక్కుమనిపించే మింటో _ మారె 

సంస్కరణలు 1909 లో అమలు పరచి, మతావేళాలనూ, మత కలహ 
లనూ తీవ్రతరం చెశారు. ఈ మత కలహాలు మాన్‌ ఫర్డ్‌ సంస్కరణల 
కాలం (1916. -17) లో మరీ ఉద్దుుతంగా జరిగాయి, అవి 1985 దాకా 
అల్లా అల్లా వేన్ళు నాటుకుంటూనే ఉన్నాయి. అప్పుడు కళ్ల తుడుపుగా 
“గవర్న్‌ మెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌” అని ఒక చట్టాన్ని అమలు 
పరచి, దాని క్రింద “ప్రొ విన్లియల్‌ అటానమీ” అనే కన్న 
అమలు పరిచారు. 

1926.30 ల మధ్య హిందూ మహమ్మదీయ కలహాలు ఏపేటా 
జరుగుతూ ఉండడమూ, పట్టపగలే వందలాది అమాయిక (ప్రజలు 
హత్యలకు గురి అవుతూండడమూ జరిగేది. అందు 1927 లో అట్టి 
హత కాండ మరి ముమ్మరంగా నాగింది. లాహోరులో మే 
మాసంలో తీవ్రమయిన హిందూ మహమ్మదీయ సంఘర్షణలు జరిగాయి. 
1926.30 ల మధ్య ఏటేటా ఉత్తర హిందూస్థానంలో అఖిల పక్ష 


సమావేశాలు జరగడమూ, అందు మత కలహాలు అంతం అవడానికి 
సూచనలు చేయబడడమూ, భారత దేశానికి అనువయిన కటుబాటతో 

లు ఉత 
“కాని ఎట్యూషి నొకటి తయారు చెయ్యడానికి (పయత్నాలు జర గడమూ 


మామాలయింది. 


(బటి కవే శారి" ప న్నా గం 
1926.27 లో భారత డేశపు రాజకీయ అవసరాలను గు రించి, 


వలపిన సలహా లివ్వడానికి సూచనలు చెయ్యడానికి “నె వమన కమి 


సాసన సభ్యుని నిర్బంధంపై కేందసభలో సవాలు 343 


షన్‌” ఇండియాకు రాగలదనే నాన్సుడు మాటలతో భారతీయులను 
సంతుష్టి పరచాలని ఆంగ్ల యులు ఒక పన్నాగం పన్నారు. మాంట్‌ 
ఫర్డు సంస్క_రణలను నిరాకరించి (త్రోసివేసిన కాం్యగెసువారు, రాజ 
కీయంగా ముందడుగు వేయడానికి సన్నాహాలు చేయజొచ్చారు. (టిటిమ 
వారికి కాం(గనువారి సూదనలు ఎప్పుడూ ఏకోశానా కూడా నచ్చలేదు. 
స్వరాజ్య పార్టీ నాయకులు సూచించిన ద్వంద్వ (ప్రభుత్వ విధాన (పతి 
పాదనలనయినా పరిశీలించాలనే వివేకం కూడా వారికున్నట్లు కనిపించి 
లేదు. ఈ పరిస్థితులను (గ్రహించి కాం(గసువారు 1926 లో గొహతీ 
కాం(గైసులో ప్‌దవీ స్వీకారం చేయరాదసీ, మదరాసు కాంగెసులో 
"సె మన్‌ కమిషనును బహిష్కురించాలనీ నిశ్చయించుకోవలసివచ్చింది. 
1021లో (పిన్స్‌ అఫ్‌ వేల్స్‌ బహిష్కరణ ఉద్యమం తర్వాత 1928. 
29 లలో సెమన్‌ కమిషన్‌ బహిష్కరణ అన్నదే (బ్రహ్మాండ మయిన 
ఉద్యమంగా రూపొందింది. మదరాసు కాంగెను, సైమన్‌ కమిషన్‌ 
భారత దేశంలో అడుగుపెట్టింది మొదలు (బహ్మాండయిన బహిస్కు. 
రణ ఉద్యమం సాగించాలని ఆదేశం ఇచ్చింది. వారు భారత దేశంలో 
అడుగుపె పెట్టిన నాడు దేశవ్యాప్తంగా హ రాలు జరపాలనీ, వారు ఏ 
రాష్ట్రంలో, ఏ (ప్రదేశానికి వెళ్ళినా వారిని బహిష్క-రించవలసిందే అని 
కాంగసు మహాసభ నిశృయించింది. 
అద్భుతమైన ఆరంభ విజయం 

మద్రాసు శాసన సభా కాంగెసు పక్షం ఏర్పుడిన అనంతరం, 
అనగా ఫిబ్రవరిలో, నేనూ (శ్రీనివాసయ్యంగారూ కలిసి ఢిల్లీకి 
వెళ్ళాము. విఠల్‌ బాయ్‌ పటేల్‌ అధ్యక్షతను ఆరంభం అయిన కేంద 
శాసన సభ సమావేశం తొలి ఘట్టాలలోనే ఏర్పడిన ఉద్రేక పూరిత 
వాతావరణం భారతీయ దృష్టిని పూర్తి రిగా ఆకర్షి ౦చింది. సమావేశం 
నడచిన విధానం, సభ్యులు కనబరచిన నేర్పరితనం, కాం[గెసు పార్టీలో 
కుదిరిన ఏకత్వం (ప్రజాహృదయంలో బాగా నాటుకు పోయాయి, 

బెంగాల్‌ నివాసి సత్యేం్యద్ర చంద్ర మిత్రాగారిని ఆయన జైలులో. 
ఉండగానే, కేంద్ర శాసన సభా సభ్యునిగా ఎన్నుకున్నారు. మితాగారు 


( 


344 నౌ జీవిత యాత్ర 


వు 


జై లులో ఉన్నప్పటికి, ఆయనకు సభా కార్యకలాపాలలో పాల్గొనే 
హక్కు ఉన్నదని కాం(గను పార్టీ వారి వాదం. (సభుత్వంవారు 'నిర్ల 
యించే విధానానికి అనుగుణంగా 'మి తాగారు శాసన సభా కార్య| కమా 
లలో పాలొన గలిగే పర్యంతం సభ వాయిదా సడాలని పార్టీనాయకుడు 
స్వయంగా pe (పతిపాదన తీసుకువచ్చాడు, అసెంబ్లీ కార్యక్రమ నాయ 
కుడయిన నర్‌ అలెగ్జాండర్‌ మడ్డిమన్‌ ఆ తీర్మానాన్ని తీవ్రంగా (పతి 
ఘటించాడు. మోతీలాల్‌ నె హూగారి వాదం చక్కగా మాంచి హుందాగా, 
తిరుగులేనిదిగా ఉండి, అలెగ్జాండర్‌ గారికి సమాధానం చెప్పడానికి 
మాటలు కరువయాయి. ఆయన తాను లేవదీసిన వాదానికి సిగ్గు చెంద 
డానికి బదులు, ఆంగ్ల దేశంలో హౌస్‌ ఆఫ్‌ కౌమన్స్‌వారు శౌసన సభ 
వారికి ప్రభుత్వాన్ని ర్‌ తిడిచెసే హక్కు_లేదనే ఆచారాన్ని పాటిసారు 
గనుక్క ఆ పద్దతినే ఇక్కడ కూడా పాటించాలని వాదించారు. తర్వాత 
ఆ (పతిపాదన ఓటుకు పెట్టబడింది. అన్నివర్గాల నాయకులూ, ఈ 
విషయ. నిరూపణలో ఉన్న “గాంధీర్యానికీ, అకర్షణకీ ముగ్గులయి, అను 
శుంతంగా వస్తూన్న ఆంగ్లేయ ఆచారానికి విరుద్ధంగానూ, తీర్మానానికి 
అనుకూలంగానూ ఓటు పద్దెనిమిది ఓట్ల ఆధిక్యంతో ఆ (ప్రతి 
పాదన నెగ్గింది, కాసి తమకు సభవారి సూచనలను అమలు పరచి 
తీరాలనే సు లేదు. కనుక, ఆ తీర్మానాన్ని అమలు పరచడం 
. తమ విధి కాదంటూ ప్రభుత్వం వారు తో౦సివేశారు. 

ఏదో సాకుతో నెగ్గిన తీర్మానాన్ని ప్రభుత్వంవారు (తోసి 
పుచ్చినా కాంగసువారి కది ఘనమైన విజయమే కదా! అందువల్ల 
దేశం అంతా ఉల్లాస పూరితం అయింది, ఆరంభంలోనే, ప్రథమ 
(ప్రయత్నంలోనే కౌంగెసు వారికి లభించిన ఆ ఘన విజయానికి అనంద 
సాగరంలో ఓలలాడింది. కాంగెసుపార్షీ వారు కనబరచిన సంఘీభావా 
నిక్కీ చూపించిన కిమక్షణకీ సితివారూ ఆశ్చర్య చకితులయ్యారు, 
నిష్పూచీగానూ, నిరంకుశ౦గానూ వ్యవహరిస్తూన్న (పభుత్వంవారూ, 
అక్ర ఆఫ్‌ "సైట్‌ కూడా ఈ కాంగెంను పార్టీ అన్నది మంచి [క్రమ 


శాసన సభ్యుని నిర్బంధంపై కెందసభలో సవాలు 345 


కక్షణతోనూ, సకడ్‌ బందీగానూ ఏర్పడిందనీ, భారత దేశంలో ఇంత 
(బ్రహ్మాండమయిన పార్టీ ఇంకొకేదీ లేదనీ (గ్రహించారు. 


అవబోధంతక్కు వైన (పజ 

శాసన సభకో సందింధం ఉన్న రాజకీయ కౌం్యగిసు నాయకు 
లంతా నిర్మాణ కార్య(క్రమంపట్ల చిన్నచూపు చూసి ఉండకపోతే, 
దేశమూ, దేశంలోని (గ్రామాలూ ఆ 1028-1080 మధ్య కాలంలో, 
పరిస్థితులను సరిగా గంహించి, సకిమమయిన మార్గంలో పొందికగా 
ముందడుగు వేయగలిగి ఉండేవి. నాయకత్వం నో ఛేంజర్ల చేతిలో 
" ఉన్నా, కౌన్సిల్‌వారి చేతిలో ఉన్నా, (ప్రజలకు | విజ్ఞానం 
కలిగించ గలిగి ఉన్ననాడు, పృజలు తమ చేతులలోనే పూర్ణ మైన 
హక్కులున్నాయనీ, కౌన్సిల్స్‌వారూ, మంతులూ వారి క్షేమాన్ని 
కాంక్షించే పరిపాలన నిర్వహించవలసి ఉన్నదనీ, వై (సాయిగారితో 


సహా యావత్తు పరిపాలనా యంతాంగమూ వారి చెప్పు చేతులలోనే 
నడవవలసి ఉంటుందనీ [గ్రహింప గలిగేవారు. 


కాని ఓటర్లు దురదృష్టం కొద్ద, కాం(గెసులోని ఇరుపక్షాల 
వారూ, ఎవరికి తోచిన విధంగా వారు ఏ దూర తీరాలకో కొట్టుకుని 
పోతూ వచ్చారు. 1924 వ బెల్గాం కౌం[గెసులో స్వరాజ్య పార్రీవారి 
చేతుల లోకి కాం్టగెసు వచ్చిందీ లగాయితు, ఏపేటా దిగజారడమే. 
కనబడింది. ఎటొచ్చి 1926, 1930 సంవత్సరాల మధ్యకాలం 
లోనూ, దరిమిలానూ మ. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కట 
ర్తకు ఏమేమో -నూరిటో సేవా ఆ చెప్పిందై నా ఓట్లు ఎల్లా 
వెయ్యాలి అన్న విషయం య [ కృత మై ఉండేది. క 
నిజానికి అది ఒక జాతి నిర్మాణానికి చాలని (ప్రబోధం. సహకార నిరా 
కరణ ఉద్యమం ఎప్పుడు ఆరంభమయినా అరెస్టిలూ, జై బ్భా తప్పవు 
గనుక, అక్కడె ఆ జై ళ్ళలోనే ఆ రెండు పార్ట్‌ లవారికీ | ఒకరి 


T 23 


౨46 | నా జీవిత యాత్ర-2 


(పేమించుకోవడానికై నా, ద్వేషించుకోవడానికై నా వీలుగా ఉండేది. 
ఇల్లాంటి అవకాశాలూ, సందర్భాలూ ఆ 19261930 సంవత్సరాల 
మధ్య వస్తూ ఉండేవి గనుక, పై విషయాలు ఆ నాలుగ దు సంవత్స 


రాలకు సంబంధించినవే అనుకోవచ్చును. 


20 


మారకప్తురేటు పెంచరాదని 
హౌారారాహెరారి పోరాటం 


1927 నాత్ర శాసన సభా కార్యకలాపాలవై ష క్ష మళ్ళీ ఒక నారి 
దృష్టి సారిద్దాం. ఆ రోజులలో మాకు కరెస్సీమీదా, 


రూపాయి మారకప్ప ఏలుపలమీడొ, రిజర్వుబ్యాంకి బిల్లుమీదా (ప్రభుత్వం 
వారు (పవేళ? పెట్టిన (పతిపాదనలమీద తర్గ నభర్ణన చెయ్యడం తప్పనిసరి 
అయింది. తర్జనభర్జన తప్పనిసరి అయిందనడంకం'పె, మంచి 
హుషారుగా సొగిందనడమే న్యాయమేమో: 


రూపాయి మారకపు విలువలను గురించీ, ఎక్సేంజిని గురించీ, 
ఇండియా (ప్రభుత్వంవారిచ్చే ఆదేశాలను ఆ నాటి శాసన సభవారుగాని, 
రాజకీయ నాయకులుగాని అంతగా పట్టించుకోవలసిన అవసరం ఉండేది 
కాదు. ఆ విషయాలను కరఠరినమయిన చిక్కు సమస్యలుగా, కొరకరాని 
కొయ్యలుగా ఎంచి విస్మరించేవారు. ఎంతో అనుభవమూ, లోకజ్ఞానమూ 
ఉన్నవారికేగాని అర్హంగాని సమస్యలవి. ఆ జటిలమైన ఆరిక విష 
యాలను గురించి ఎంత చదివినా, ఇంకా ఎంతో ఉంటుంది కీలునుకో 
వలసింది, లేకుంపే తబ్చిబ్బే. ఆ సమస్యలు సరిగా అర్థంచేసుకుని 
వాటిమీద తర్గనభర్షనలు వస్తే నిలిచి మాట్లాడగలిగేవారు ఆ రోజుల్లో 
చాలా కొద్దిమందే ఉండేవారు. ఆ అల్బ సంథ్యాకులలో ఘనులు, 
(ప్రముఖులు అనదగినవారు సర్‌ పురుషో _త్తమవాస్‌ ఠాకూర్‌ దాస్‌గారు. 
వారి తర్వాత అనండి, వారికి ముందే అనండి__జమ్నదాస్‌ మెహాత్రా 


మారకపురేటు పెంచరాదని.... 347 


గారొకరున్నారు. ఆ యిరువురూ పెద్ద వ్యాపార సంస్థల కధిపతులు. 
వాణిజ్యం వారి చేతులలో ఉండేది. అందువల్ల, తమకు సందింధించీ 
నంతవరకు, అంపే ఆ మారకపు విలువల మార్పులవల్ల తమ వ్యాపా 
రానికి ఏవయినా కష్టనష్టాలు వ్‌ అనుకున్నప్పుడు ఆ సమస్యల 
మీద వారు తర్షనభర్జనలు చేసి ఆం ేవారి లాభనష్టాల మేర కే 
నన్నమాట! క ఇండియన్‌ చట్టబద్దం చేయడం." (అ చట్టం 
లోని విషయాలపైన, దానినుంచి ఉత్పన్నమయ్యే విషయాలపైన 
 తర్షనభర్ణనలు రావడం అన్నది 1908 నుంచీ ఉంది. దాని చరిత 
ప్రంక్లీ “వెనక్కి వెళ్ళాలన్నమాట. నేను వ్రాసిన “షహిందూదేశపు 
ఆర్హిక విధానము” (Indian Monetary System), 
“(పపంచ ఆరిక విధానము” (World Monetary System) 
అన్న పు స్తకాలలో ఈ విషయాలు బాగా లోతుగా చర్చించి ఉన్నాను. 


ఆర్థిక (ప్రతిపాదనల ఆంతర్యం 


ఇక్కడ ౪ 1927. 28 నాబి ఆర్థిక (ప్రతిపాదనలను గురించి 
కొంచెం విపులంగా వివరిసాను. దేశీయులకు నష్టదాయకంగానూ, 
తమకు లాభకరంగాను మారకపు విలువలు మార్చాలని (ప్రభుత్వం 
వారికీ బుద్దిపుట్టినప్పుడ ల్లా, వారొక జిత్తులమారి నాటకం ఆడేవారు. 
. ఆర్థిక విధానాన్ని చర్చించి, అవసర మైన సూచనలు చేయడానికంటూ 
“కరెన్సీ కమిషన్‌” అనే పేరున ఒక సంఘాన్ని నియమించి, వారి 
సూచనలను పాటి స్తున్నామనే వంకని, తమకు లాభదాయక మైన 
రీతిని (మనకు నష్టంవచ్చినా సరె మారకపు విలువలు మారుస్తూ 
ఉండేవారు. 

ఆనాడు మారకపు రేటు 1షి. 4 సెన్నీలు, “హిల్టన్‌ 
యంగ్‌ కమిటీ” వారు ఆగస్టు 26న విడుదల చేసిన రిపోర్డులో 
సూచించిన మారకపు రేటును 1 షి. 6 పె.లకు మార్చబోతున్నామని 
(ప్రభుత్వంవారు శాసన సభలో వెల్లడించారు. ఆ మార్చు ఆంగ్లే యుల 
కెంతో లాభదాయక మైందిగానూ, "హైందవ వాణిజ్య (ప్రముఖులకూ, 
కర్గకులకూ ఎంతో నష్టాన్ని కలిగించేదిగానూ ఉంది, 


348 నా జీవిత యాాత్ర=2 


1926 లో స్వరాజ్య పార్టీ వారు తమ OE (పకారం 
అసెంప్రీ య నడవకుండా “ వాకౌట్‌” (ప్రదర్శనలు చే స్తున్నారు, 
తతదనులో కరెన్సీ రిజర్వుబ్యాంకి బిల్లులు (పవేళ పెట్టి సులువుగా 

ప్యాసు చేయించుకుందా మనుకున్నారు ప్రభుత్వంవారు. ఒక్క 
ఉదుటున వాటిని (ప్రవేశ పెట్టడమూ చట్టంగా రూపొందించడమూ . 
జరిగిపోతుందని భావించారు. స్వరాజ్య “పార్టీ వారు అసెంబ్లీ నుంచి 
బై టకు వచ్చేసినప్పుడు ఈ పని జరుగుతుందని ఊహించలేదు. కాని 
ఎస్పుడయితే (ప్రభుత్వంవారి పన్నాగం వారు ససికట్టారో ఆ క్షణాన్నే 
sl లోపలికి చక్కావచ్చారు. వీరు బిల్లును (ప్రతిఘటిసారని 
వారికి (గాహ్యం అవడాన్ని, తెలివిగా, (కొత్త త కౌన్సిల్‌ ఏర్పడే 
పర్యంతం దీనిని చర్చించరాదంటూ, (పభుక్వంవారే దానిని వాముదా 
న్‌ సిద్దపడ్డారు. 


ఊహాతీతమెన కారణాలు 


1926 జనరల్‌ ఎన్నికల అనంతరం స్వరాజ్యపార్షీ మరింత 
(ప్రభుత్వంతోనూ, జాగరూకతతోనూ వ్యవహరించసాగింది. ఈ మారకప్ప 
"రేటును పెంచడానికి (ప్రభుత్వంవారు ఉటంకించిన కారణాలు చాలా 
వింతయినవీ, ఊహాతీతమయినవీను, ఈ బిల్లు (ప్రవేశ పెట్టక సూర్యం 
కొన్ని సంవత్సరాలుగా ఉంటూన్న మారకప్పరేటు ” రూపాయికి 
1 షి. 4 పెన్నీలు. సర్‌ బేసిల్‌ బాకెట్‌ (Sir Basil Backet) 
అప్పట్లో అర్తిక సభ్యుడు, ఆయన చాలా గట్ట వాడు. మంచి వాగ్గాటి 
గలవాడు. శాసనసభలో అన్న స్వరాజ్య పార్టి మవ ఎంతే, ర. 
చులాగ్గా దాటుకుపోతాం అనుకున్నాడాయన. హోం ఆయన మాలో 
ఒక డజను మందిమి, అన్ని కోకాలనుంచీ ఆ, విషయాన్ని తర్జనభర్జన 
చెపి ఆట కటిసామని కలలోకూడా అనుకోలేదు. 

ఈ దేశపు (ప్రజల గతి ఏమయినా, తన దేశీయుల కేమలాభాలే 
చూసుకునే రకం సర్‌ బేసిల్‌, పెనాన్స్‌ మెంబర్‌గా కొ తగా నిర్మాణ 
మైన స్‌ రిజర్వు బ్యాంకి బిల్లూ, ఎ'క్ఫేంజి బిల్లూ ఆయన (ప్రతిపా 


మారకపురేటు పెంచరాదని,.. 349 


దించాడు. మారకపు విలువలు పెంచాలి అన్న కరెన్సీ కమిటీ సిఫార్సు 
సవ్యమయిన నేనని రుజువు చెయ్యగల స్దితిలో ఆయన ఉన్నట్లు 
తోచలేదు. అలాంటప్పుడు ౨ బిల్లు (పవేశ పెట్టకుండా ఉండవలసింది. 
కాని ప్రతిఘటన వస్తుందని తలచలేదుగా! కాగా, వారికి కావలసిన 
దల్తా డబ్బు! దానినీ. షట సంపాొది స్తున్నట్లు కనబడేటట్టు 
చేయడమేగా (ప్రధానం! కాస్పేపు మెంబర్లు నిద్రపోవడమో, బె టకు 
వెళ్ళడ మో, పట్టించుకోకుండా కూచోవడమో జరగాలి. అంతే. అది. 
చట్టం అయి క. దానో అంతా న్యాయం అవుకుంది 
అన్నదే ఆయన తలంపు దానికోసమే ఆ తాపత్రయం. కాని కథ 
కాస్త అడ్డం తిరిగింది, అంతే! 

అప్పటికి అమలునందున్న మారకపు రేటు, ఏవయినా కొన్ని 
కారణాలచేత, కొంతకాలం పాటు 1షి, 4 పె.లకు_1 షి. 6 పె 
లకు మధ్య ఊగిసలాడి ఉంటే, వారు చేయదలచిన పని ఛాయా 
మా(తంగానై నౌ సవ్యం అయి ఉండేది. నిజానికీ ఎంత కాలంగానో 
ఆ మారకపు విలువ 1 షి. 4 పె.ల దగ్గర అలాగే నిలిచిపో యింది. 
ఆ స్వత స్పిద్ధపు విలువ న. శేష్యా 'పెరగడానికీ మార్గాలేవీ 
కనబడని కారణంగా, ఆర్థిక సభ్యునికి స్వాభావికంగానో, అస్వోభావి 
జక ఠగానో: ఏదో ఉక పద్దతిని విలువ పెంచాలని బుద్ది పుట్టింది. నేను 
సర్‌ బేసిల్ని అడిగాను: “తమరు గత 12 మహతో అస్వాభావికంగా 
ఆ విలువని 4 షి. 6 పె.ల దగ్గర ఉంచడానికి నిజంగా ఎంత ఖర్చు 
పెట్టార ని? “మస్ఫయికోట్ల కాపాయలు మాత్ర మోనని చెప్పాడు... 
అస్వాభావికంగా పం|డెండు మాసాలపాటు ఆ విలువను అలా ఉంచ 
డానికి ముప్ఫయికోట్లు ఖర్పయి ఉంచే, ఇంతకాలంగా ఆ విలువను 
అల్లా నిలబెట్టడానికి " ఎన్నికో ట్ల యిందో గదా!....తిరిగి నేను, ఆ 
మారకపు తట మార్చువల్ల దెబ్బతినే మన ఆ స్తులన్నింటి మీదా ఆ 
మార్పు అమలు జరిగిననాడు వచ్చే నష్టం ఏ మాతం ఉంటుందని 
అడిగినప్పుడు, సుమారు 48 కోట్ల రూపాయ లుండవచ్చునని నమా 
ధానం ఇచ్చాడు. 


350 నా జీవిత యాత్ర-2 


కలిగే పరిణామాలు 


సూలంగా ఆ కరెన్సీ Eee పరికామాలు ఎంతవరకూ 
వాలి. చదువరులకు కాస్త అర్థం అవడానికగాను ఈ విషయం 


ఇంత వివరంగా చెప్పాను. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ పన్నుల 
రూపకంగా కొంత డబ్బు వనూలు పరచి, కేవలం తమ బలగానికి 
జీత భత్యాల [కింద ఖర్చు పెట్టడానికి మాతమే కొద ఇంగ్లీ షువారు 
ఇండియాని తమ చేతులలో పెట్టుకున్నది. వారికి ఈ పన్నుల వసూళ్ళ 
కోసం కొన్ని వేలమంది జీతగాళ్ళు (బతకడం కంపే ఎంతో విలవ 
యిందీ, ముఖ్యమయిందీ ఇంకొకటి ఉంది. ఎంతసేపూ వారికి కావల 
సింది ఇండియాతో వర్తక వాణిజ్యాల పెరుగుదల మాత్రమే. అదే 
అన్ని విధాలా తమకి వాంఛనీయమైన విషయం. ఆ వాణిజ్యాదుల రక్షణ 
కోసమే మిగతా తతంగమంతా. నిజంగా వారు మనతో సమాన 
ఫాయాలో వర్తక వాణీజ్యాలు సాగించి ఉంచే, మన పరిస్టితి ఎంతో 


మెరుగ్గా ఉండేది. ఈ సీచమయిన వీదరికంతో దేశమూ, ప్రజలూ ఇలా 
ఇక్కట్ల పాలయ్యువారు కాదు. 


( 

ఈ విషయాన్ని బాగా అర్హం చేసుకోవాలం కే దానిని కొంచెం 
లోతుగా పరిశీలించాలి. మారకపు విలువ 1షి॥ 4 పె॥ ల చొప్పున. 
మన రైతు ఒక బస్తా సరుక్కీ 15 రూపాయలు సంపాదిస్తూ ఉంపే, 
అదే సరుక్కి మారకపు రేటు 1 షి॥ 6 పె॥లకు పెరిగిన కారణంగా 

మన రైతుకి ముస్టేది. రూ 18.544 లు మాత్రమే. ఈ ఒక్క చిన్న. 
కారణంగా 1020 నుంచీ ఏటా 40 కోట్ల మేరకు మనకు నష్టం అన్న 
మాట! అం'పే, ఇప్పటివరకూ (1941 "వరకూ మన రై తుకి వచ్చిన 
నష్షం ఎంతో తెలుసా! 40% 13, అంచె 520 కోట బ్ర న్నమాట! ఈ 
మదింపు 1925 లో మన దేశంనుంచి ఇంగ్ల డుకు ఎగుమతి ఆయిన 
సరుకు రు 818 కోట్ల విలువగలదని తేల్చిన అంకెపై ఆధార పడింది. 


' మనకి ఈ నష్టాల సంగతి ఇల్లా ఉండగా, వారి దేశం నుంచి 
మన దేశానికి వచ్చే సరుకు (దిగుమతులు) సంగతి గమనిద్దాం, వారి 


మారకపురేటు పెంచరాదని.... 3511 


దేశానికి, వారి సరుక్కీ “చవక బజారుగా, వారి సరుకు అమ్మకానికి 
మన దేశం అమరాలి. ముఖ్యంగా, మనం సహకార నిరాకరణం కార 
అంగానూ, స్వదేశాభిమానంతోనూ పై దేశాలనుంచి. దిగుమతులు తగ్గిం 
చేస్తూ ఉం పే, పె రీతిని ధరల తగ్గింపు బేరంతో మన నెత్తిన ఎక్కువ 
సరుకు రుద్దడానికి వారు తంటాలు పడుతున్నారన్నమాట. మారకపు 
రేటు విలువ హెచ్చింపుతో అల్లా వారు “బజార్ని” చేబడుతూ ఉంటే, 


మన (గామీణ పరిశ్రమలూ, మన వాదీ ఉత్పల త్త దాని అమ్మకమూ 
దెబ్బమీద దెబ్బ తింటాయన్న మాట. 


తీవ్రవాదోపవాదాలు 

ఇన్ని విధాలుగా మనం నష్టపోతూ ఉంటే, రూపాయలలో 
జీతాలు పుచ్చుకునే ఆంగ్లే యులూ, రూపాయలలోనే లాభాలార్జిస్తూన్న 
ఆంగ్రేయ వర్తకులూ మునుపటివలె ఖర్చు పెట్టకుండా రూ 13.5.4 లకు 
రూ 15'.ల విలువగల పౌనును కొని, వారి వరుమానంతో మునుపటి 
కంటె ఎక్కువ పొనులు కొనగలిగి, వారి బ్యాంకి నిఇవలు పౌన్లలో 
అభివృద్ధి చేసుకో జొచ్చారు. అంతే కదా అంటూ ఈ వాదన అంతా 
- కెంద్ర శానన సభా వేదికపై చేసేసరికి అది ఒక చరిత్రాత్మక వాదన 
అయింది. మా మతులు అన్ని వై పులనుంవీ తర్జన భర్ణన చేసి చూపిం 


చారు. సర్‌ పురుషోత్తమ దాస్‌, ఘన శ్యాందాస్‌ బిర్లా జమ్నదాస్‌ 


మెహతా మొదలై న వారంతా ఈ విషయాన్ని గురించి కుణంగా చది 
వారు. నేనూ, నా పరిళోధనను క్షుణ్ణంగా సాగించాను. 1908 నుంచీ 
వీలు చిక్కినప్పుడల్లా, స్వాభావికంగా ఉంటూ ఉన్న రేటును పెంచుతూ, 
ఆంగ్ల దేశవాసులు అక్రమ లాభాలు సంపాదించాలన్నప్పుడల్లా, వారు 
అవలంబిస్తూ వచ్చిన పద్దతులన్నింటినీ ఎత్తి చూపించగలిగాను. 

ఆ తూర్పు ఇండియా కంపెనీ పరిపాలన దినాలలో వారి 
అక్కా౦టు పద్దతి అంతా బంగారు నక్షతం మార్కు పగోడాలన్నీ 


1 


| 


352 నా జీవిత యా।త-2 


' వెండి రూపాయల [కిందకు మార్చుకోవడంతో సరిపోయేది. పగోడా 
విలువ 2కే రూపాయిలు ఉండేది. 

ఉభయపత్తెల వాదనలూ తీవరూపం దాల్చి, తారస్టాయినందు 
కున్నాయి. సర్‌ బేసిల్‌ వాదనలన్నీ వాగ్గాటి ప్రదర్శనలేగాని సరు 
కున్నవి కాదని తేలిపోయింది. ఎప్పటి కప్పుడు ఆయన వాదనలలోని 
లోట్లు ఎ త్రి చూపించి, “వాటిలో బలంలేదు, అవి నిలువవు' అని నిరూ 
పించేశాం. పృజాభిప్రాయం అంతా కాంగనుపార్తీ వైపూ, ఆ పార్తీ త్రో 
చేళులు కలిపిన వారివై పూ మొగ్గిపోయింది. వాదనల మధ్య సర్‌ బేసిల్‌ 
రాజీ సూచనలు చెయ్యడం మంచిదనుకున్నారు. రెండు ఉత్తరాలు 


[వాళాడు: ఒకటి నాక్కు రెండవది మొదటినుంచీ వాదన బాగా నడి 
పిస్తూన్న ఇంకొక మ్యిత్రునికీను. ఆయన రాజీ (ప్రతిపాదనలు మాకు 
నచ్చని కారణంగా చర్చలు సాగాయి, 


ఓట్టకోసం డాన్స్‌ పార్టలు 

(ప్రతిపాదనలు ఓటుకు పెట్టాలి కదా! తమ పక్షాన ఓట్లు కోన, 
మని (ప్రభుత్వం ఎన్నో ఎత్తులూ, జి త్తులూ ఉప యే గించవలసివచ్చింది. 
మా పక్షాన ఓటు వేసారనుకునే వారిలో గుండె దిటవులేనివారు ఉండాల 
వచ్చు కదా! (పభుత్యంవారు అటువంటి వారినల్తా ఆశ్రయించారు. గవర్న 
మెంటు పార్టి వారు మా పార్టీ బలాన్ని “తగ్గించడానికి ఓటింగు 
ముందు రాతిళ్ళ డిన్నర్లు, వందర నక టు చేశారు. పాట కచేరీలు, 
డాన్స్‌ పార్టీలూ, బోగం మేళాలూ కూడా ఏర్పాటు చేశారు. చదువరు 


లకు హుషార్‌! ఆళ్చర్యపోకుండా సంగతులు (గహించమని వారికి 
నా మనవి. 


ఆంగే యులలో వ్భ దులు, తామవలంబిస్తూన్న విధానాలన్నీ 
గ © 


శాస్త్ర సమ్మతమేననీ, అటువంటి కష _పరిస్టితులలో, వారి దేశంలో 
ఇరు పకొలవారూ ఓట్ల సంపాదనకు 'అనలంటేంచే నామాన్య సద్దతులనే 


on పెంచరాదని... 353 


తాము అమలు జరుపుతున్నామనీ, ఇందులో అసాధారణ పద్దతులేవీ 


లేవనీ చెప్పారు. ఓటింగు జరిగే ముందు, మెంబర్లు లోపలికి" వెళ్ళే, 


ముఖవ్వారం దగ్గిర వేచి ఉండి, (ప్రభుత్వ సభ్యులు. ఇకర సభ్యులను 
తమ పక్షానికి రావలసిందని ఎంతో ఒ తీడి చేశారు. కొంతమంది ఒంటి 
మీద చేతులు వేసికూడా తమ బూత్‌లోకి దారి జూపారు. రాజకీయ 
సమాచారాధికారి (Public Information Director) గా 
మెంబర్ల కు సలహా చెప్పి దారి చూపించవలసిన ఆసామీ (Whip గ్రా 
తనకున్న హోదాను దుర్వినియోగం చేస్తూన్న సంద్భూల నన్నింటినీ, 
సభాధ్యక్షుని దృష్టికి నేను తీసుకు రావలసి వచ్చింది. 


తటస్టుల దగా 


ఈ విధంగా (పభుత్వవారి కాన్వాసింగ్‌ త్మీవరూపం దొల్చ 
డంతో, మా (గూపునుంచి ఒకరిద్దరు మెంబర్లు జారిపోతారేమోననే 


భయం వేసింది. మేము భయపడినంతా జరిగింది. చివరికి గవర్న 
మెంటువారికి 68 ఓట్లూ, మాకు 65 ఓటూ వచ్చాయి. తటసంగా 
౧౧ ang) థి : 


ఉంటామన్న వారు గవర్నమెంటువారి ఒ తిడికి లోనయి, మమ్మల్ని .. 


దగా జేశారు. అది ఒక తీ(వాతి తీవము మున పోటాపోటీ. మా కింకొక 
రెండు ఓటు వచ్చి ఉన్నా, వె (సాయ్‌గారు తన ఓట్లు వేసి గెలి 
గా a ౧ 
పించేవారు. 
అంత బలవ_త్తరమయిన (పభుత్వంకూడా, ఏ విధంగానె న్యా 
ఒక్క ఓటు మెజారిటీతోనై నా, నెగ్గాం అనిపించుకుని ముఖం ఎత్తు 


కుని తిరగడానికి ఎంత తాప్యత్రయ ' పడిందో! గవర్నమెంట్‌ నామ |. 
మాత్రంగా తన పరువు నిలబెట్టుకో గలిగిందంతే. దేశంలో అందరికీ | 
గవర్న మెంటు పద్దతులూ, విధానాలూ బాగా అవగతమయాయి, (ప్రభుత్వ || 
విధానాలు (పజాహృదయాన్ని గాయపరచాయి, (సభుత్వం రాజకీయంగా i i 


గెలిచినా, నై తికంగా దెబ్బతిందన్నమాట! 
C 


ITI 





21 


సుల ప కమిషని Joe నూవుకం 


నాలా 


సద్భుద్ధికో కానేకాదు 
19275 ర వచ్చిన రెండవ పెద్ద సమస్య సై సెమన్‌ కమిషన్‌ 


నియామకం. భారత దేశానికి. అనువైన రాజ్యాంగ చట్ట 
సవరణలూ, సంస్కరణలూ సూచించడానికని బ్రిటిష్‌ (ప్రభుత్వం వు 
సై మన్‌ కమిష నొకటి వెయ్యడమూ ఈ నాటకం సాగకుండా చూడా 
లని కౌంగెసు వారు తలచడంతో సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ 
ఉద్యమం ఆరంభం కావడమూ జరిగాయి. అది ఈ రోజులలోనే ఎందు 
- కొచ్చింది? అసలు కమిషన్ని వెయ్యమని ఎవరు కోరారు? ఇలాంటి 
(ప్రశ్నలు ఈ సందర్భంలో చాలామంది వెయ్యడమూ, వారికి తోచిన 
సమాధానం చెప్పడమూ జరిగింది, 


Te కంటు పడప” వె 


అయిన మవ టమాణ*! 


న. 


గత యాభై _ అరవై సంవత్సరాల కాలంలో అనేక దేశాలు 
సాధించిన విజయాలూ, సంపాదించిన సంస్క-రణాదులతో పోల్చి 
చూ సే స్పై. మన స్వాతంత్ర్య సమరం అనవసరంగా ఎండ్లూ పూండ్రూ 
పట్టి "ఏమీ సాధించకుండా నడుసోందెమో ననిపి స్తుంది, “మున జ్ఞాపక 
శక్తులు కుశలమే అవడాన్ని సెమన్‌ కమిషన్‌ విషయంలో ఉత్పన్న 
మయిన రెండు (ప్రశ్నలకూ రకరకాల సమాధానాలు వచ్చాయి. 


జమ ఆమం వమ చెయాపేని శశ యటం కం జంటల చాయం 


Me PT yon 


_ కొంతమంది ఈ సెమన్‌ కమిషన్‌ అన్నది మనకి అనవసర 
మయినదీ, నిరుపయు_క్రమయినదీ అన్నారు. 1929 లో ఇంగ్లండులో 
జనరల్‌ ఎన్నికలు జరుగనై ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని 
చిరమిస్తూన్న (ప్రభుత్వం తాము భారత దేశాన్ని గురించి ఎంతగానో 
(శ్రద్ద వహించి, దాని పురోభివృద్ధికి ఎంతో చేశామని అనిపించుకోవ 
వ డానికే ఈ bw a వరి కొంద రన్నారు.. | 








సమరసత కతు క క 355 


కన్సర్‌ వెటిప్‌ ల ఎత్తు 


దేశంలో అప్పట్లో నడుస్తూన్న కన్సర్వేటివ్‌ * (పభుత్వం జన 
రంజకంగా లేకపోవడాన్ని ఎన్నికలలో లేబర్‌ పార్టీ వారిదే పె చెయ్యి 
అయి, వారే రాజ్యపాలనలోకివచ్చి, ఆ వెంటనే హిం దేశానికి నేరుగా 
పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చేసారేమోననే భీతి కన్సర్వెటివ్‌లకి కలిగింది. 
లోగడ ఉపన్యాసాలలో రామ్బెమేక్స్‌ నాల్డ్‌ లాంటి లేబర్‌ పార్సీ నాయకులు 
తమ అభ్మిపాయాలను ఆ (ప్రకారంగా వ్య క్ర కపరిచారు కూడాను కన 
'ర్వేటివ్‌లకు భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేసి చేతులు 
దులుపుకుని కూచోవడం ఇష్టంలేదు. అటువంటి పరిస్థితులు రాకుండా 
ఉండడానికి కన్సర్వేటివ్‌ (ప్రభుత్వంవారు ఈ కమిషనును ఎర్చరిచారు. 
ఈ కమిషనువారు తొందర తొందరగా తమ విచారణ ముగించి, చేసే 
సిఫార్సుల (ప్రకారం ఇండియాకి పూర్తిగా డొమినియన్‌ సేటస్‌ ఇవ్య 
కుండా తంటాలు పడవచ్చు కదా అన్నదే వారి ఊహా. “కన్సర్వేటివ్‌ 
గవర్‌్స్న్‌ మెంట్‌ వారికి కూడా “భావొమీద దృష్టి లేకపోలేదు. కాని 
ఇండియా లేకపోతే ఇంగ్లండే లేదనే నమ్మకంతో ఉన్నవారు వారు. 


ఇండియాలో కూడా, వివిధ రాజకీయ సంఘాలవారు, రక 
రకాలుగా ఆశాభంగాలు పొంది, ఏదో ఒక రకంగా మనకు ఉపకరించే 
ఏ కొద్దిపాటి సూచనలనయినా ఇంగ్ల షువారి నుంచి పిండి రాబట్టుకోవా 
అనీ, "వారేమి ఇచ్చినా మహభాగేనపీ అనుకుంటూన్న స్టితిలో ఉన్నారు. 


| పూర్వ రంగం 
గత పది సంవత్చరాలలోనూ రాజకీయ సమరంలో సంతో 
భాన్ని కలుగజేసే ఎన్నో నూతన విషయాలూ, పోకడలూ తలయె తాయి, 
వెనక 1917లో రాష్ట్రాలలో ద్వంద ఆల చెర్చాట్లంటూ రు 
* కన్సన్వేటివ్‌ లంకు మార్పులు ఇష్టం లేనివారనీ, లేబర్‌ 
పార్టీ అంటు (శామిక సంఘీయులు కశుక సానుభూతి కలిగి 
ఉంటారనీ. ల తల ri 


=e Gai ను 
న 


క Ard arg జలే 
న లవ! న. ట్‌ bss శీ Men We Ris ig: 










356 నా జీవిత యా త్ర_2 


వారు తయారు చేసిన పదకాలు చాలా అసంతృ ప్రికరంగా ఉన్నా, 
వాటిని 1921 లో (పవేళ3ె పెట్ట నారంభించారు. అదే రోజులలో సహ 
కార నిరాకరణ, శాసన ధిక్కారాది ఉద్యమాలు ఆర ౦భించబడ్డాయి. 


1921కి పూర్ణం, జనరల్‌ డయ్యర్‌ కారణంగా జలియన్‌ 
వాలాబాగ్‌ దురంతంలో వేలాది జనం క్రూరంగా హింసింప బడ్డారు, 
కాని ఆ ఉదంతం ఆంగ్లే యుల దృష్టిలో న్యాయ సమ్మతమే అయింది. 
ఆ దుష్క్యృత్యాన్ని “సాహసోశే పెతంగా చేశాడని గౌరవ సూచకంగా 
ఆంగ్ల యులు జనరల్‌ డయ్యర్‌ కు ఖడ (సదానం కూడా చేశారు, 
దేశంలో ఎంత తీవ్రమైన అసమ్మతి ప్రకటించబడ్డా “రౌలట్‌” చట్టం 
ప్యాసయింది. ఆ చట్టం అంతం అమ్యేదాకా ధిక్కౌరాలూ, సవాభ్ళా 
జరుగుతూనే వచ్చాయి. 


1918.20 సంవత్సరాలలో కాం(గెసు నాయకత్వం క్రమేణా 
గాంధీగారి హస్తగతం అయింది. కాంగెస్కు భాషను (ప్రాతిపదికగా 
తీసుకుని, 21 భాషా రాష్ట్రాలుగా దేశాన్ని విభాగించింది. కాంగైసు 
కమిటీవారు అతి సులభమైన, అతి వి స్టీర్లమైన పదకంతో, నాలుగు 
అణాల చందాతో తమ సభ్యుల సంఖ్యను వృద్ద పొందించు కున్నారు. 
నిర్మాణ కార్యక్రమం . దేశవ్యా ప్ప పంగా అతల జరిగింది. పన్నెండు 
మాసాలలోనే ఉద్దుతంగానూూ, నిర్దష్టంగానూ అమలు జరిగిపోయింది. 
ఆ నిర్మాణ కార్యక్రమం, సహకార నిరాకరణ ఉద్యమం హిందూ 
మహమ్మదీయ సంఘిభానంమీద ఆధారపడి అభివృద్ది గాంచాయి. 


స్వాతంత్రం కోసం నోరు తెరుచుకుని కూచున్న జన బాహు 
_ క్యాన్ని సక్రమ మార్గాన్ని నడపించడం కోసం, నిర్మాణ కార్యక్రమం 
"సవ్యంగా అమలు పరచడం కోసం ఒక కోటి రూపాయలు నిమిషాల 
మీద వసూలయ్యాయి. కా సంవత్సర ౦పాటు (శమపడితే దేశంలో 
స్వాతం.త్యం స్థాపించ గలుగుతాం. స్వాతం(త్యం ఒక్క. ఏడాది 
3 లోపల్నే వచ్చే స్తు సంది అని అందరం నమ్మాం. ఈ ఆశతోనే, ఎన్నో 
య ల చెందిన జనం అంతా, కాంగసు పిలుపును మన్నించి, 





శతు కమర్‌ నూక 857 


(పిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాకపట్ల డెశవ్యా పంగా నీరసన చూపిస్తూ, (ప్రజలు 
ఆయన రాకను అనుకున్న దానికంటె ఎంతో విజయవంతంగా బహి 
ష్కరించారు. 

“దారీ చౌరాి” దుూగతం కారణంగా గాంధీగారు ఉద్యమాన్ని 
నిలుపు చెయ్యకుండా ఉండి ఉంపేనూ, లోలోపల స్వయంపాకాల 
వల్ల కాం గెనులో శీలికలు రాకుండా ఉండి ఉంపేనూ, డెమినియన్‌ 
స్టేటస్‌ అన్నమా పేమిటి_ ఆ 1921 లో సంపూర్ణ స్వరాజ్యమె మనకు 
లభించి ఉండేది. (పిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాక సందర్భంలో దేశవ్యాప్త పంగా 
జరిగిన హరాలూ, ఆయన రాకను నిర సిస్తూ మనం చేసిన బహాష్కా 
రమూ, వైస్రాయ్‌ అంతటి వానికే ర లనుంచి బయటికి సామాను 
మోయడానికి రైల్వే హోర్డర్లు దొరక్కపోయిన తీరూ గమనించిన 
ఆంగ్లే యులకు = ఇక్కడి. వారికి, ఇంగ్లండ్‌లో వారికి కూడా- కను 
పప అరక భారత దేశానికి, జాతికీ విమోచనకాలం సమీపించింది, 
వారు స్వాతంత్రానికి అర్హులు అనే నమ్మిక పుట్టుకొచ్చింది. ఆనాటి 
భారతీయ సమైక్య శక్తి యావత్తు ప్రపంచాన్నీ ఊచి, “భేష్‌ _ సెహ 


. బాసి, అనిపించింది. 


బు దపా యం 


జై లునుంచే దాస్‌, మోతీలాల్‌ గారలు గాంధీగారిపె తిరుగుబాటు 

చేసి ఉండకపో కే, మనం కొద్దికాల మైనా ఐకమత్యం (ప్రదర్శించగలిగి 
ఉం పే_ పూర్ణ న్వరాజ్య గమ్యం కాకపోయినా, దాని దరిదాపుల్లోకి 
ఆ 1021. 92 సంవత్సరాలలోనే చేరి ఉండేవారం. ఆనాటి వె వై సాయ్‌ 
రీడింగ్‌ (ప్రభువు దేశీయులలోని సంఘీభావానికి విస్తుపోయి, 'విభ్రాంతు 
డయి, రాజీ సూచనలనే రొట్టి ముక్కని మాటడేని, జైలు గోడల 
మీదుగా విసిరాడు. నిజానికి గాందీగారి (వ్రమేయం లేకుండా ఆ ఇరు 
వురూ ఏమీ చెయ్యరెమో, అసలు చెయ్యలేరేమో అనుకుంటూనే ఆ 
పన్నుగడ పన్నాడు. అలా అనుకోకుండా విసిరిన ఊహా చాతుర్యపు 


353 నా జీవిత యాత-2 


ఉచ్చుతో, కాం[గెసులో చీలికలు తేవడానికీ, గాందీగారిని అరెస్టు 
చెయ్యడానికీ ఆంగ్లేయులకు ఏలిచ్చింది. 


పైన చెప్పిన (ప్రకారం వై (సాయి, సెక్రటరీ ఆఫ్‌ సైట్‌ 
జాపిన చేతినుంచి ఆశామృతపు చుక్కలు రాల్బకుండానే కాంగెసు 
లోని స్వరాజ్యపార్టీ నాయకులను ఆళాపాశ బద్దుల్ని చేయగలిగారు. 
ఈ [ప్రకారంగా ఆ రెండు కాం(గైను విభాగాల మధ్య పొత్తు అన్నది 
కుదరకుండా 1924 నుంచి 1926 వరకూ అన్న మాశేమిటి, సుమారు 
1930 వరకూ కూడా, ఆపు చేయగలిగారు. ఈ తం(తం అంతా, 
ఇంగ్ల ౦డులో ఉన్న కన్సర్వేటివ్‌ గవర్న మెంట్‌ వారు చాకచక్యంతో, 
1921 నుంచి 1927 వరకూ, వెనకనుంచీ చక్కగా నడిపించగలిగారు. 


అంతేకాదు... 1926 లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో 
కౌం(గెను సాధింఛిన విజయాలనూ గమనించారు. ఎనిమిది సంవత్స 
రాలపాటు కాంగెసులోని స్వరాజ్యపార్తీ వారిని ఆశాపాశ బద్దుల్ని చేసి 
విడిగా ఆడించినా ఉభయపడాలవారూ సన్నిహితంగా వచ్చి జాయింటుగా 
ఆంగ్ల పరిపాలనా విధానంమీద విరుచుకుపడబోతున్నారన్న సంగతీ 
గహీం వారు, రాష్ట్ర కేంద శానన సభలలో కాం(గెసువారు చేస్తూన్న 
గడదిడలూ, చూపిస్తూన్న రాజకీయ తం(త్రజ్ఞతా, అవలంబిస్తూన్న పధ 
నమూ గమనించి, మనం సందిగ్దపితిలో వస్తున్నాం, ఒక పెద్ద గండాన్ని 


ఎదుర్కోక తవ్పదు అని గు రించారు. ఒకవేళ ఏ కారణంచేతనై. నా 
1929 తర్వాత ఇంగ్లండులో "జరగబోయే ఎన్నికలలో లేబర్‌ పార్టీ 


వారే అధికారాన్ని చేపట్టగలిగి, భారతదేశానికి ఏదయినా ఇచ్చిపోతా 
రేమోనన్న బాధ పట్టుకుంది వారికి. తద్చ్బాధా నివారణార్హం, ఇల్లా 


గయినా, ఒక అడ్డుపుల్ల వెయ్యలేకపోతామా అనే ధీమాతో వారు సెమన్‌ 
కమిషన్ని ఏర్పరచి మన నెత్రిని రుద్దడం సంభవించింది. ఇటువంటి 
కమిషన్ని అస. "జారీ అభి పాయాన్ని ఆంగ్ల (ప్రభుత్వం మన్నించక 
తప్పనిసరి అయ్యే ఏర్పాట్లు చేసి తద్వారా, హిందూదేశానికి ఎవరైనా 


ద మాము విదా తోద లాడ మామా లా 


నన 


353 నా జీవిత యా(త్ర_2 


ఉచ్చుతో, కాంగెనులో చీలికలు శతేవడానికీ, గాందీగారిని అఆరెను 
చెయ్యడానికీ ఆంగ్లేయులకు వీలిచ్చింది. ఖై 

పైన చెప్పిన ప్రకారం వె వై సాయి, సెక్రటరీ ఆఫ్‌ సైట్‌ 
జాపిన చేతినుంచి ఆళామృతపు చుక్కలు రాల్చకుండానే కాం(గెను 
లోని న్వరాజ్యపార్టీ నాయకులను ఆళాపాళ బద్దుల్ని చేయగలిగారు. 
ఈ (ప్రకారంగా ఆ రెండు కాంగెను విభాగాల మధ్య పొత్తు అన్నది 
కుదరకుండా 1924 నుంచి 1926 వరకూ అన్న మాచేమిటి, . సుమారు 
1080 వరకూ కూడా ఆప్ప చేయగలిగారు. ఈ తంత్రం అంతా, 


ఇంగ్ల ండులో ఉన్న కన్సర్వేటివ్‌ గవర్న మెంట్‌ వారు చాకచక్యంతో, 
1927 నుంచి 1927 వరకూ, వెనకనుంచీ చక్కగా నడిపించగలిగారు. 


అంతేకాదు. 1926 లో దేశవ్యాప్త ప్పంగా జరిగిన ఎన్నికలలో 
కాం(గను సాధింఛిన విజయాలనూ గమనించారు. ఎనిమిది సంవత్స 
రాలపాటు కాం(గైసులోని స్వరాజ్యపార్టీ వారిని ఆశాపాశ బద్దుల్ని చేసి 
విడిగా ఆడించినా ఉభయపకాలవారూ సన్నిహితంగా వచ్చి జాయింటుగా 
ఆంగ్ల పరిపాలనా విధానంఘమీద విరుచుకుపడబోతున్నారన్న సంగతీ 
(గ్రహింవారు, రాష్ట్ర కేంద్ర శాసన సభలలో కాం(గైసువారు చేస్తూన్న __ 


గడవిడలూ, చూపిస్తూన్న రాజకీయ తంత్రజ తౌ, అవలంబిస్తూన్న విధా & 


నమూ గమనించి, మనం సందిగ్ధస్థితిలో వస్తున్నాం, ఒక పెద్ద గండాన్ని 
ఎదుర్కోక తప్పదు అని గు రించారు. ఒకవేళ ఏ కారణంచేతనై. నా 
1929 తర్వాత ఇంగ్ల ౦డులో "జరగబోయే ఎన్నికలలో లేబర్‌పార్టీ 
వారే అధికారాన్ని చేపట్టిగలిగి భారత దేశానికి ఏదయినా ఇచ్చిపోతా 
రేమోనన్న బాధ పటుకుంది వారికి. తద్చాధా నివారణార్ధం, ఇల్లా 


గయినా, ఒక అడ్డుపుల్ల 'వెయ్యలేకపోతామా అనే ధీమాతో హాట్‌ శ సెమన్‌ 
కమిషన్ని ఏర్పరచి వున నె _ీని రుద్దడం సంభవించింది. ఇం 
కమిషన్ని వేసి, వారి అభి, ప్రాయాన్ని ఆంగ్ల ప్రభుత్వం మన్నించక 
తప్పనిసరి అయ్యే ఏర్పాట్లు చేసి తద్వారా, హిందూదేళానికి ఎవరై నా 


PM ఎంకో 


సైమన్‌ కమిషన్‌ నియామకం... 359 


ఏదై నా ఇవ్వడానికి పూనుకునే రోజును ఎంత ఎక్కువ వెనక్కి నెట్ట 
గలిగితే అంత మంచిదని వారి ఆలోచన. 
“చావు తెలివి సమాచారం 

ఈ మాదిరి కమిషన్ని ఏర్పాటు చేద్దాం అన్న ఊహ, “చావు 
తెలివిలా,హకా త్తుగా పుట్టిన కారణంచేత మన దేశానికి న్యాయంగా ఇవ్వ 
వలసిన గడువు ఇవ్వకుండానే ఆ కమిషన్ని మన నె శ్రీని రుద్దారు. భారతీ 
యులు తమని ఏ విధంగా అర్థం చేసుకుని, ఎటువంటి విమర్శలకు గురి 
చేస్తారో అని కూడా యోచిం చినట్లు లేదు. దేశంలో కలిగిన ఊది క్త 
పరిస్తితులను శాంతపరచాలనే ఉద్దేకంతో ఏర్పరచే ఏ రాయల్‌ కమిష 
న్నయినా, ఆ కమిషన్‌ ఆశయమూ, దాని కిచ్చే అవకాశమూ, అది 
అవలంబించబోయే పద్ధతి మొదలై నవేగానీ, ఆ కమిషన్‌లో ఫలానా 
ఫలానా వారుంటారన్న విషయం కూడా ముందుగా తెలియచెయ్యందే 
ఏర్పరచడం సాధారణంగా జరగదు. ఉభయదేశాలలోనూ లభ్యమైన 
సాక్షాలవలన, ఈ కమిషన్ని ఏర్పరచిన యోధులు (Constitu- 
tion Commission) పై విషయా లన్నింటిలోనూ తప్పటడు 
గులు వేస్తూనే దీనిని నియమించినట్లు కనబడుతుంది. వేసే కమిషన్ల కు 
(ప్రాతిపదికగా పాటించవలసిన (ప్రధాన స్యూతంగా ఆ కమిషన్‌లో భారతీ 
యులే పర్లు కూడా కొన్ని ఉండాలి అన్న దృ షే వారికి లేకపోయింది. 
ఈ దేశీయుల నామాలు కొన్ని ఆ కమిషన్‌లో ఉండి ఉంటే, ద్వంద 
(ప్రభుత్వపు "పేర్పాట్లు ఏ విధంగా పరిణమించాయో సరిగా అంచనా 
వేసుకోవడానికై నో వారికి వీలుండేది. ఈ చిన్న పొరపాపే దేశంలోని 
అన్ని వర్గాలవారూ ఒక్క తాటిమీదకు వచ్చి, కమిషన్‌ వారి రాకను ' 
దిహిష్కరించాలనే నిర్ణయానికి రావడానికి సహాయం చేసింది. 


ఇర్విన్‌ | పకటన 
ఈ కమిషనుకు సంబంధించిన ఉద్దేశాలూ, ఆరేశాలూ, స్థాయీ 
లాంటివి కాస్త విచారిద్దాం. ఇర్విన్‌ వభువే విడుదల చేసిన ఒకో (ప్రకట 








360 నా జీవిత యాత్ర-2 


నలో సెమన్‌ కమిషన్‌ వారవలంబింపవలసిన విధానమూ, పద్దతీ, 
మొదలై నవి ఏవీ రాయల్‌ కమిషన్‌వారు నిర్హ్ణయించలేదని ఒప్పుకున్నారు. 
అంతేకాదు, ఎలక్త యిన కేంద శాసన సభ్యులూ, కౌన్సిల్‌ ఆఫ్‌ సైట్‌ 
వారూ కలసి ఒక జాయంట్‌ కమిటిగా ఏర్పడి, ఆ రాయల్‌ కమిషన్‌ 
వారితోపాటు (ప్రయాణం చేసి సాక్ష్యాన్ని సేకరించి, సెవున్‌ కమిషన్‌ 
వారి పరిశీలన నిమి త్రమో, సూచన (ప్రాయమైన సలహాగానో, వారు 
యే దృష్టితో స్వీకరించినా తమ " అభి పాయాన్ని మాత్రం అందజేయ 
డానికి తావుందని వె వై (నాయిగారు ఒప్పుకున్నారు. 


లార్డ్‌ ఇర్విన్తూ ఆంగ గ రాజ్య తం(త్రజ్ఞాలూ కూడా తాము తప్పే 
చేశామని ఒప్పుకున్నారు. కోనీ ఇవి యేవీ కూడా భారత నాయకులకు 
సంతృ ప్రిని కలుగచేయలేదు. వేయబోయే ఇండియన్‌ సబ్‌ కమిటీ 
వారు కేవలం ఎ సెన్సర్హ-యి, బొమ్మలలాగ జరుగుతూన్న కర్మకాండను 
ఏీక్షి స్తూ ఉంటారన్న మాట, వీరి అధి పాయంతో వారికి ఎటునంటి 
సంబంధమూ ఉండకపోవచ్చునం కే పరిస్టితి ఎల్లా ఉంటుందో ఆలో 
చించండి. విషమించకుండా ఏలా ఉంటుంది? 


భారత దేశంలో అడుగు పెట్టిన మూడవనాడు సర్‌ జాన్‌ సై మన్‌ 
(దరిమిలా లార్డ్‌ అయ్యాడు) వై(సాయ్‌ ఇర్విన్‌ పేర (వ్రాసిన ఒక 
లేఖ ఆధారంగా, ఇర్విన్‌ (ప్రభువు ఈ సూచన చేశాడు. ఆ ఉత్తరంలో 
సైమన్‌ గారు ఏమని వ్రాశారంచే. సెంట్రల్‌ అసెంబ్లి లోనూ, కౌన్సిల్‌ 
లోనూ ఉండే సభ్యులనుంచి, ఏడ్డురు సభ్యులు ఒక ఉప సంఘంగా 
ఎర్పడవచ్చుననీ, తమ సంఖ్య ఆరు నొక్కటవడాన్ని వారూ ఏడ్డురు 
ఉండడం న్యాయమనీ, వారు తమతో సమానస్థాయిలో నే పర్యటిస్తూ 
సాక్ష్య సేకరణ చెయ్యవచ్చుననీ, రాష్ట్రాలలో ఉందే శానన సభ్యులు 
కూడా అదె (ప్రకారం ఉస సంఘాలను ఏర్పరచుకుని రాయల్‌ కమిషన్‌ 
వారికి సహకారులుగా ఉండవచ్చుననీ. శ 


సెమన్‌ కమిషన్‌ నియామకం... 361 


దేశీయుల నిరసన భావం 

ఈ ఉ తరమూ, వె వై _సాయిగారి (ప్రకటనా పరిస్థితిని మెరుగు 
పరచడానికి ట్ర దేశంలో నాటుకున్న అనుమాన వీజానికి మరింత 
దోహదం చేశాయి. ఎన్ని విధాలుగా అశ చూపించి పురికొల్పాలను 
కున్నా, అసెంబ్లీలో ఉన్న కాంగెసు పార్టీవారు ఎంతమాత్రం 
చలించలేదు. సహకరించడానికి ముందడుగు వెయ్యలేదు. ఇంత అను 
భవం ఉన్న వై _స్రాయిగారూ, ఆంగ్ల కాబినెట్‌ మం(తులూ కూడా 
ఏదో ఇంత “ఎరి చూపి భారతీయుల నోరు కట్టుపడుతుంవని ఎల్లా తల 
చారో అర్థం కాలేదు. 

ఆహ కకక జస్టిస్‌ పార్టీవారు మినహా, భారతదేశంలోని 
వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీల వారందరూ, పేరు బడ్డ యావన్మంది 
నాయకులూ (బిటిమ (ప్రభుత్వంవారి భావాన్నీ, హృదయాన్నీ కూడా 
శంకించారు. అందులో జనరల్‌ ఎన్నికలు ముందు పెట్టుకుని, ఇలాంటి 
కమిషన్ని ఆంగ్లేయులు ఏర్పరచడాన్ని (ప్రతివారూ గర్వించారు. 
పెద్దలు చాలామంది కమిషన్‌ పట్ల నిరసన తెలిపారు. 


దేశం యావత్తూ ఒకే విధంగా వ్యతిరేకంగా ఉన్నా, ఎలాగో 
ఒకలాగు ఆ (చదు మా(త్రని భారత దేశీయుల చేత మింగించి తీరతాం 
అన్న పట్టుదలమీద నే ఆంగ్ల యులున్నారు. వై సాయికి దేశం ఎంత 
విగిమీద ఉన్నదీ పూ పూ_ర్టిగా Fara 1927 డిసె ంబర్‌లో ఈః కమిషన్‌ 
బాయ్‌కాట్‌ (ప్రధాన ఉదైశంగా, చెన్నపట్నంలో కాంటగెస్‌ జరుగనున్న 
దన్న సంగతి తెలుసును. వెనుకటి వై (స్రాయ్‌ రీడింగ్‌ కాలంలో ఎంత 
విరుమీద, ఏకగ్రీవంగా యావత్తు దేశమూ (ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాకను 
బహిష్కు రించిందో ఇర్విన్‌ ఎరగనిది కాదు. తన ఏలుబడి కాలంలో ఈ 
సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ ఆన్నది ఎంత తీ వంగా ఉంటుందో 
కూడా ఇర్విను (ప్రభువు ఊహించుకునే ఉన్నాడు. 


362 నా జీవిత యా|త్ర-2 


వసాయిగారి విన్నపాలు 


కాని ఆయనా, సెక్రటరీ ఆఫ్‌ సైట్‌ లార్డ్‌ బర్కెన్‌ హెడ్డూ 
సైమన్‌ కమిషన్‌ వారి యాత్ర కగతుం చేసి నహ పట్టుదలమీద 
ఉన్నారు. డిసెంబరు 27 న కాం(గస్‌వారు సెమన్‌ కమిషన్‌ “బాయ 
కాట్‌” తీర్మానం ప్యానసు చేయడం కోనమే మద్రాసులో కలు స్తున్నా 
రన్న సంగతి ఎరిగిఉన్న ఇర్విన్‌ (ప్రభువు నవంబర్‌ మొదటి వారంలో 
కొన్ని ముఖ్యమైన విషయాలమీద భారతీయ నాయకులందరితోటీ సం(ప్ర 
దించడానికి తాను సిద్ధంగా ఉన్నానసీ తెలియసరిచారు. అస్పటో 
సెంట్రల్‌ అసెంబ్లీలో కారీ కకలాపొలు సాగుతున్నాయి. అసెంబ్లీ 
నడుసోందన్నమాట! ఈ పిలుపు "సెంట్రల్‌ అసెంబ్లీలో ఉన్న సభ్యులం 
దరికీ అందజేయబిడింది. సైమన్‌ కమిషన్‌ విషయంలో సహాకారం. 
అర్జించడం కోసమే ఈ పిలుపు వచ్చిందన్న సంగతి అందరూ 
ఎరిగినదే. కౌంగెస్‌వారు వై (సాయ్‌గారి పిలుపును మన్నించి, వారితో 
సంప్రతించడానికి ఎప్పుడూ నన్నద్దులుగా లేరు. కాని గాంధీగారు 
ఆయన్ని కలుసుకుని తన మనోగత అభి పాయాన్ని సువ్యక్రం 
చేశారు, 


ఇది జరిగాక కూడా వై(సాయ్‌గారు నాయకులనీ, (ప్రజలను 
కూడా రాయల్‌ కమిషన్‌ వారి సంచార కార్యక్రమంతో సహకరించమని 
కోరుతూ ఒక విన్నపాన్ని (ప్రకటించాడు. ఒక్క దేశీయుడికి కూడ 


అందులో సాధనం లేని ఆ కమిషన్‌ దెశవ్యా ప్పంగా బహిష్కరించ 
బడింది. 


వై స్రాయ్‌గారు ఇంకో విన్నపాన్ని (ప్రకటించాడు. (పజలచేత 
ఎన్నుకొనబడి సెం(టల్‌ అసెంపీ లోనూ, రాష్ట్ర అసెంబ్లీ లలోనూ 
రాష్ట్ర అసెంబ్లీ లలోనూ ఉంటున్న నాయకులు చెప్పింది (సజాభి 
(పాయంగా స్వీకరించి, దానిని పరిశీలించి, వారి సదభిప్రాయాలను 
మన్నించి, ఉభయ దేశాల మధ్యా సుహృద్భావం పెంపొందిస్తూ దేశీ 


న 


సెమన్‌ కమిషన్‌ నియామకం.... 363 


యుల కోర్కెలను మన్నించే సదుద్దేశంతోనే (బ్రిటిమవారు కమిషన్ని 
నిరయించారు గావున, ఆ కమిషను వారిని కలుసుకుని సం|పతించడం 
దేశీయుల క్షేమ లాభాలశేననీ నూచించారు. వై (సాయిగారి విన్నపాలన్నీ 
బుట్టదాఖలయ్యాయి. 


అ జ్‌ మాయు లు" 


కాని (పతి దేశంలోనూ కొంతమంది విఫీషకాయి లుంటూ 
ఉంటారుకదా! ఆ విభీషణాయిలు తమ చెశాన్ని మట్టు పెట్టడానికి ఎప్పుడూ 
రెడియే. అలాంటి వారు కొందరు కమిషన్‌ వారిని కలిశారు. తదితరు 
లెవ్వరూ వారి ముఖం చూడలేదు. 


డా॥ అన్సారీగారి అధ్యక్షతను 1927 డిసెంబర్‌ ఆఖరి రోజులలో 
మదరాసులో కాం(గెసు మహాసభ జరిగినప్పుడు, సైమన్‌ కమిషన్ని 
బాయకాట్‌ చేయవలసిందన్న తీర్మానం ఆమోదించబడింది. కమిషన్‌ 
వారికి ఎలాంటి సహకారమూ ఇవ్వరాదనీ, వారి విచారణ సందర్భంలో 
వారికెలాంటి సమాచారమూ అందజేయరాదనే దేశవ్యా ప్తంగానూ, విశదం 
గానూ కాం(గసు సంస్థ | లన్నిటికీ, (పజానీకానికీ కౌం(గనసువారు 
విజ్ఞప్తులు చేశారు. కమిషన్‌వారు బొంబాయిరేవులో దిగిననాడే దేశ 
వ్యాప సంగా హరాల్‌ జరపాలనీ, వారు ఏ (పాంతానికి వెళ్ళినా వారిరాక 
పట్ల అసమ్మతి (క ఆ (పాంతీయులు తగు (ప్రదర్శనలు జరపా 
లనీ, దేశవ్యాప్త పంగా సూచనలు ఇవ్వబడ్డాయి. అసెంబ్లీ మెంబర్ల 
కందరికీ, కమిషన్‌వారికి ఏ విధమైన సహకారాన్నీ అత తూ 
ఆదేశాలు వెళ్ళాయి. వీలయినప్పుడల్లా, వీలయిన విధంగా, వారి రాక 
పట్ల అసమ్మతి (ప్రకటించాలని కూడా సూచనలు ఇవ్వబడ్డాయి: 


(బిటిమువారి ఆశ 


సెక్రటరీ ఆఫ్‌ సైట్‌ కూ, (బిటిమ క్యాబినెట్‌ వారికీ, గవర్నర్ల కూ 
కూడా (పజాహృదయం హా ర్దిగా తెలిసే ఉంది. వారందరూ 1921లో 
(ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ఏవిధంగా బహిష్క-రించబడ్డాడో ఎరిగే ఉన్నా, 


364 నా జీవిత యా|త-2 


ఎంత అణిచి పెట్టనా, కాం్యగెసులో నీలికలు తీసుకొని వచ్చేందుకు 
యత్నించడంతో ఎన్ని చేయగలిగినా, కాంథగెస్‌నించి పిలుపు వచ్చేసరికి 
(ప్రజలూ, నాయకులూ కలిసి ఎటువంటి త్యాగాల నయినా చేయడానికీ 
సన్నద్దులవుతార న్నది వారు ఎరగందికాదు. అయినా కాంగెసులో 
చీలికలు కేగలం అనే దీమా వారికుంది. కాగా, (ప్రజలకు కావలసిన 
“బోధి జరగలేదనీ, వారి ఐకమత్యానికి చేయవలసిన కృషి మృగ్యమెననీ, 
నిర్మాణ కార్యక్రమం అసలు షై చెయ్యడం లేదనీ, ఈ పరిస్థితులలో 
సెమన్‌ కమిషన్‌ బాయికౌట్‌ అన్నది నిస్సంశయంగా విఫలం అయ్యి 
తీరుతుందనీ వారు భావించారు. 


(ప్రజలు అక్షరాస్యులు కారనీ, తాము జరిపించిన దారుణకాండ 
లన్నీ వారి మనస్సుల్లో భయోత్పాతాన్ని ఇంకా పచ్చగానే ఉంచి ఉంటా 
యని |బ్రిటిమవారి నమ్మిక. నిజమే. నిర్మాణ కార్యక్రమాలేవీ కొన 
సాగని పరిస్థితులలో (ప్రభుత్వంవారు అల్లా తలచడంలో ఆశ్చర్యం 
లేదు. కాని వారికి భారత పొరులయొక్క- అఖండ అ, నరనరాల 
లోనూ నాటుకుపోయిన వారి అహాంనాతత్వం, అహింసామార్షాన్నె 
. దేనినయినా సాధించగలమనే వారి అచంచల విశ్వాసం అర్ధం అయి 
_ ఉండవు, అక్షరాస్యులూ, నిరక్షర కుకులూ అన్న పదాలకు చెప్పబడే 
అర్జాలు ఏవయినా, (ప్రజాబాహుళ్యం మాత్రం, కమిషన్‌వారు దేశంలో 
అడుగుపెట్టిన ఆ మొదటిరోజునుంచీ అవసరమయిన త్యాగాల కన్నిం 
టికీ సంసిద్దులయ్యే ఉన్నారు. అందుకు నిరక్షరాస్యతగాని, శిక్షణ లోపం 
గాని అడ్డురాలేదు. 


ద్వితీయ ఖ౦డం౦ సమాపము 


నాశ యాత్ర 


తృతీయ ఖండము 





ఎమెస్కో (పచురణ - 207 


సీ మం శేషాచలం అక్ష 


మజిలేవకుణం . మనా వాసు. దై దాబా 





T 24 


NAA JEEVITA YATRA—vVorL. II 
(Autobiography of Andhra Kesari 
Prakasam pantulu in four volumes) 
By | 

TANGUTURI PRAKASAM 


Publishers ; 
M. SESHACHALAM & CO. 


First Edition : 
EMESCO POCKET BOOKS 
July 1972 


Cover Design : 
BAPU 


Printers : 
KRANTI PRESS, Madras-1l. 


Distributors : 
ANDHRA PRADESH BOOK DISTRIBUTORS, 
 RASHTRAPATHI ROAD, SECUNDERABAD, 


Price Rs. 2-50 


_ Four volumes bound in one hard cover edition Rs. 15/- 





నా జి ఏత యా (తః 
తృతియ ఖండం 


1. తిరిగిపో సెమన్‌! 371 
నల్లజెండాలు - అపురూపదృశ్యం-పూ ర్తిహర్తాలు - అయ్యం 
గారి వెనుకంజ - అపూర్వ తిర్మానం అ నా నిర్ణయం వ 
మదరాసు పౌరుల పొంగు - పోలీను కాల్పులు - గుండెకి 

బారు చేసిన తుపాకీ - లారీ ఇ ఛార్జి - మోతీలాల్‌ సవరణ- 
అసలుకు మోసం - త త్తరపాట్లూ; గాబరాలూ - ఇండియన్‌ 
కమిట్‌ - య సదోలర = కృతక్ళ తు(లైన కన్సర్వే 
టివ్‌లు - గాంధిజీ నమ్మినబంట్ల వరస - విశ్వనాథం గారి 
'ఏతిపాదన. 

2. మదరాసు కాం గెస్‌ - మ. తీర్మానం. 389 
హజారత్‌ మొహని అభిలాష - "స్వరాజ్య పదం”వెనక 
చరిత - సాంబమూర్తి ఉబలాటం - జవహర్‌ లాల్‌ చొరవ- 
కమిషన్‌ బహిష్కరణ తిర్మానం జ సక్తత్‌వా లాకి సరత 

కి. విఠల్‌భాయ్‌ పకేల్‌ విజ్ఞత. | 395 
డిన్నరు పార్టిలు, రంగయ్యర్‌ సవాలు - చరిత సృష్టించిన 
చతురుడు - (పెసిడెంట్‌ కార్యాలయ వివాదం - హోమ్‌ . 
మెంబర్‌ క్షమాపణ - పబ్లిక్‌ సెట్టి బిల్లు - వైసాయికే మంద 
లింప్పు = మూడు రోజుల ఉపన్యాసం - మోతీలాల్‌గారి 
పరిహాసం - నా అభ్యంతర తీర్మానం - రాజీ (పతిపాదన. 

4. పెద్రల మధ్య రగడ. 405 
స్వాతం త్ర్యంకో సం పార్టి - కాకలు తేరిన లజపతిరాయ్‌ - 
దీర్త దర్శిత్వం - మోతీలాల్‌ తో పడని కారబుం - తండడి పై 
జవహర్‌ ప్రభావం - హోదాలమీద పెద్దన్నెహూ మోజు- 
మా శాసన సభానుభవం - దిగజారిపోయిన సందర్భాలు- 
తలవంపులైన సంఘటన. 


368 


5. (టిటిష్‌ పథకానికి (పతిపథకం. 417 
నూతన పథకానేంషణ - అఖిలపక్ష సమావేశాలు - మిత 


వాద వథకం - చేవ చెడిన కలకత్తా తీర్మానం - జినా 
కపుదాటు - కాంq్మగెను పార్ణిలకు తాకీదు - కలకత్తాలో 
కార్మిక (పదర్శనం - కాంగెసు సంఘాల చక|త - వ్యవ 
సాయ (శ్రామికుల స్థితిగతులు - కేంద సభలో కష్టజీవుల 


6, (బిటిషి వారికి పెట్టిన గడువు. 428 
యం లా. జవహర్హ సవరణ- శాసన ధిక్కారానికి ఉద్యు క్తత- 
బిటను కిచ్చిన అభ్రిమటం - గాంధీగారికి తిరిగి కాంగెసు 
అప్పగింత _ 1929 లో దేశ పరిస్థితి - దండీయాత = 
లాహోర్‌ కాంగెస్‌ అధ్యక్షత - గాంధీగారి నిర్ణయం - 
ఇండిపెండెంట్‌ పార్టి - క్రీనివాసయ్యంగారి తత్వం. 


7. కాంగెసుపె నా తిరుగుబాటు, 438 
మోతీలాల్‌గారితో భేదాభిపాయం - రాష్ట్ర కాంగెసు 
సంఘంలో చర్చ - పొంత టికెట్‌మీద పోటీ లెకుండా. 
ఎన్సిక - సభ్యాపవేశం పట్ట నిరుత్సాహం - పోలిసు గార్డ్‌ 
ఉదంతం - విఠల్‌భాయ్‌ పంపిన కబురు - ఢిల్లి (పయాణం- 
మా లవా్యగారి పార్టీలో చేరడంలో ఉధైశం - మాలవ్యా 
పభృతులతొ కలిసి రాజీనామా - విఠల్‌భాయ్‌గారు రాజీ 
నామా - విషాద మరణం. 

నా సత్యాగహ సమర శంఖారావం. 448 
కాసవ సభా వాతావరణం-సంశయాళువులకు సమాధానం- 
'అత్మపబొధం జ రాష్ట్రయ కాంగైసు ఆహ్వానం - నా 

. సత్యాగహ పథకం - ఆంధధుల కాంగాసు ఆఅశయసాధన- 
రైతుల. ఆందోళనకి నాయగత్వం - కాంగెసు సంఘ 
నివేదిక - పెంచిన పన్నుల వాయిదా, 


os 


369. 


దక్షిణాదిని ఉప్పు సత్యాగహం 458 
ఉదయవనం క్యాంపు ఎ అరటరుతో ఉప్ప పాద్దాల 
అమ్మకం - గుం[ టూరులో ఉప్పు తయారి - మదరాసు 
పౌరుల ఉత్సాహం పరి జట్రులో దేశో ధారకుడు క 
సముదపవు బొడ్డున ఉప్పువట - దుర్గాజా యె "సన్నద్ధత న 
మీటింగు మధ్యనుంచి రౌతుల స్వారీ - అబద్రమ మున 
మరణ వార్త - [కమంగా ఇళ్ళల్లో నే ఉప్పు వంట -నా 
అరెస్టు, తంగచి సవాలు - లాఠీ చార్జిలు, కాల్పులు 

స ఆ జ జైళ్ళ పాలెన తల అ ఖెదులో అనారోగ్యం - 
మ. మా౬న భాష్యం - ఆం, ధదేశంలో wr 
సత్యా గహం - దేవరాంపాడు బిర కం - కమలాదేవి 
చాక చక రం. 


10. జెయిలు అనుభవాలు. 479 


ll. 


పుకు నరీలో మిస్టర్‌ హూతో - తిరుచీ జెయిలుకి సత్యా 
గ్రహుల వెల్లి - యువక ఖైదికి అంత్యక్రియలు జ కుం 
కూడు” - జస్టిస్‌ పార్టి మహాశయులు” = అెల్టకార్‌.5 జెయిల్లో 
నిటి ఎవ్వడి - “తలవంపు పధ్దతి - మేజర్‌ఖాన్‌ చతురజ్ఞత- 
జెములులో (వాసిన పుష్త సకాలు - కన్ననూర్‌ జెయిలుకు 
బదిలి - చిన్నచిన్న దొంగతనాలు - లాతీ చాప అ ఉడ్చ్‌ 
గారి రాక, 
గాంధీ - ఇర్విన్‌ ఒడంబడిక, మా విడుదల. 496 
రాజీ వవంతులు - మా ఊహగానాలు - బెల్లం కొట్టిన 
వెను వట్టి 'పపరు వార్తలు - రాజకీయ ఖైదీల విడు 
దల - విడుదలకి అసలు కారణం - కాంగెనువారి కాళ్ల 
వెరము-పాత పాకే - 1918 లో నడచిన చరి త-1928 లో 
జరిగిన కథ -సహపూ, జయకర్‌ రాయబారాలు - గాంధీగారి 
(పతిపావనలు-వై -వెసాయి వెనకడుగు-జెయిలునుంచి గాంధీ 
గారి స్టెట్‌ కంత్‌ = అ(గనాయకుల విడువల, ఇర్విన్‌తో 
ఒడంబడిక. 


3/0 
12. 1932 లో నా అరెస్టు. 516 


అరెస్టుకు కారణాలు - తప్పుడు కను రౌండ్‌ నేటల్‌ 
కోరిరి = మికు షా యిల = తిరిగీ వెల్లూరు జె జెయిలుకి, 


13. “స్వరాజ్య షతిక: చరమా ధ్యాయం. 5921 
సూ.నా. రావు తం|తం - ముందు (టాన్సెఫర్‌ ప క 
తరవాత తనఖా దస్తావెజు - అపెని మాకోర్లు ఫలితం 
వక్కని విజయం. 

14. వ్యక్తి క్రి సత్యాగ హోదంతం. 532 


రెండవ క యుధ్దం జ కాంగ్రెసు మం|తివరాల రాజీ 
నామా - పూనా సభలో నా జ్‌ జోస్యం - మళీ జెయిలుకి - 
అహింసా విధానానికి రాజాజీ వ్యతిరి కత - గాంధీగారికి నౌ 
Se: ఆహో వ నార ల అభ్యంతరాలు - 
అభ్యంతరాలకు గాంధీజీ జవాబు - గాంధీ అనుయాయుల 
క్‌ి నాలు, 


15 ఎ.ఎస్‌ నాదం గురించి వివాదం 543 


రాజాజీ అపహాస్యం, పోటి నినాదాలు - గాంధీగారి మంద 
లింపు-గిరిగారికీ రాజాజీ అభ్యర్థన - గిరిగారి సమాథానం- 
ఆఖరి మాటగా ఉత్తరం, 


16. జెయిళ్టై (గ్రూపు రాజకీయాలు 549 


త పట్టు - ఒకరి వెంట ఒకరు - మేజి3 శ్రమ చిత్తం, 

మా భాగ్యం - తలకి చమురు [పళ్ళు మౌ జ్‌ మంత్రిపై న 

వినురు. బధిర నం న్యాయం-డా॥ రాజన్‌ నైట్‌ మెంట్‌, 
17. అకాంక్ష, 557 


తిరిగిప్తో మైమని! 


చమిని రమిషన్‌ దిహిష్క- రణ సంఘటనల గురించి చదువరు 

సక సరిపూర్ణమయిన అధిపాయం కలగడం కోసము, జరిగింది 
యథాతథంగా తెలియడం కోసము, దక్షిణా పథానికి చెందిన అంధుల, 
తమిళులూ, మలయాళీలూ, కన్నడిగులూ ఆ ఉద్యమంలో ఎల్లా ఎల్లా 
తమతమ పాతలు నిర్వహించారో ఏవర౮ంగా చెప్పి మరీ యీ కమిషన్‌ 
కథను సాంతం చెయ్యాలని ఉంది. 


దక్షిణ దేశానికి సంబంధించి నంతవరకూ ఈ ఉద్యమాన్ని 
ఆంధ (ప్రాంతంలో నేనూ, చెన్నపట్నంలోనూ. దక్షణాదిన నా 
మి(తుడు సర్షీయ (శ్రీనివాసయ్యుంగారూ నాయకత్వం వహించి నడిపిం 
చాము. నా నాయకత్వాన నడుస్తూన్న ఆంధ్రరాష్ట్ర కౌం్యగసు కమిటీ 
వారికీ, (శ్రీనివానయ్యంగారి నాయకత్వాన నడుస్తూన్న తమిళనాడు 
కాం(గసు కమిటి వారికీ మధ్యని ఎటువంటి స్ఫర్గలూ లేవ కొన్ని 
(పత్యేక పరిస్తితులలో తప్ప, పరస్పరం సం పతించుకునే, పరస్పర 
సహాకారంతో నే, ఉద్యమం నెగించా లన్నది మా వాంధభ. ఆ (పత్యేక 
సరిస్టితులన్న వి ఉభయ భాషల వారికీ ఉండుకున్న (పత్యేక గుణగక౯కా 
లకు సంబంధించిన సున్నితమయిన సమస్యలన్న మాట. 


నల జె౦డాలు 
లా 


సైమన్‌ కమీషన్‌ వారు మొదటిసావగా * పట్నం వచ్చిన సంద 
ర్భంలో వారికి నల్ల జెండాలతో స్వాగతం ఇవ్వబడింది. ఇటువైపు 
తిరిగినా ఏ మూల చూసినా నల్ల జెండాలే ఎదురయ్యాయి. ఆనాటి 
కార్యక్రమంలో ఇతర నాయకులతో కలిపి పాల్గొని ఉద్యమాన్ని జయ 


i 


ఈ 1928 ఫ్ర బవరి ఆఖరి వారంలో, 


§79:. నా జీవిత యాత్రకి 


(పదంగా నడిపించాలనే ఉత్సాహంతో దేశభ క్ర కొండ వెంకటప్పయ్య 
పంతులుగారు గుంటూరునుంచి వద “బాయ్‌కాట్‌” పూర్తిగా విజయ 
వంతం చేయడానికి ఎంతో తోడ్పడ్డారు. 


అపురూపద్భృక్యం 

సెమన్‌ కమిషన్‌వారు బొంబాయిలో 1928 ఫిబవరి 8 వ తేదీని 
రీడ్‌ దిగారు. ఆ రోజున, శ్రీనివాసయ్యంగారూ, నేనూ ఇతర పము 
ఖులతో కలిసి ఊరేగింపులు" సాగించాం.* చెన్నపట్న వాసులు 
ఎస్పుడూ చూడని అపురూప దృశ్యం అది. (శ్రీనివాసయ్యంగారూ, 
ఆయన అనుచరులయిన స్వచ్చంద 'సెవకులూ మొదటి (శేణిలో ముందు 
నడుస్తూ ఉంటే, నేనూ = నా అనుచరులూ ద్వితీయ (శ్రేణిలో నడు 
స్తున్నాం. ఊరేగింపు జార్జిటొనలో ఆరంభించబడింది. అక్కడనుంచి 
మౌంట్‌ రోడ్డు గుండా, మెరీనా నీచికి చేశే పర్యంతం అంతదూరమూ 
నడిచే వచ్చాం. 


అక్కడ పోలీస్‌ కమిషనర్‌ సి. జె. కన్నింగుహామ్‌ మమ్మల్ని 
అటకాయించాడు, పెద్ద పోలీసు బలగంతో మమ్మల్ని చుట్టుముట్టి, 
రోడ్డంతా ఆక్రమించాడు. నిజానికి మెము చులాగ్గా ఆ సోరీసు కార్ల 
న్‌ని కాదని తప్పించుకుని ముందడుగు వేయవలసిన పరిస్టితే అయి 
నప్పటికీ అటువంటి ఉద్రిక్త పరిస్తితులలో కౌర్షన్‌ ని లెక్క చెయ్యకుండా 
ముందడుగు వేయవలసిందనే ఆదేశం కాం(గెను ఇచ్చి ఉండలేదు, 
అందుకని కా స్ట స తటపటాయించాం. 


sss అటువంటి సరిస్టితులకు అలవాటు పడి 
ఉండలేదు. కన్నింగహామ్‌ వెనక్కి తిరగమనీ భతకే. సంజ్ఞ నలిన 


* 1929 లో సెమన్‌ కమిషన్‌ రెండవతూరి మద రాసు వచ్చి 
నప్పుడు ఈ సంఘటనలు జరిగినట్టుగా కీ. శే, వావిళ్ళ వేంక కుళ్ళ 
రులుగారి మ కాళము పంతులు-గారి జీవితము” (పి 09)లో చెప్ప 
బడింది, 


తిరిగి పో, సైమన్‌! 373 


తక్షణం శ్రీనివాసయ్యంగారు నిశ్శబ్దంగా ఆ ఆజ్ఞను పాటిస్తూ వెనక్కి. 
తిరిగారు, 

చెప్పానుగా. మొదటి (శ్రేణిలో (శ్రీనివాసయ్యంగారూ, వారి 
వాలంటీర్లూ నడవగా, ద్వితియ (శేణిలో నేనూ, నా అనుచరులూ ఉన్నాం 
అని. అకటా వెనుదిరగడాలూ అయ్యాక, ఆ సము(ద తీరా 
నికివెళ్ళి అక్కడ సావకాశంగా ఇసుకలో మీటింగు పెట్టుకున్నాం. 
ఆ సభలో, పోలీసువారు ఊరేగింపును ఆ (ప్రకారం నడి “రోడ్డుమీద 
నిలుపు చెయ్యడం అన్యాయమనీ, 'ఇంకోసా రెప్పుడయినా క 
లను అటకాయించడం జరిగితే, నొరీసు కార్డన్‌ ని కాదని ముందుకు 
నడునాం అనీ నేను (పకటించాను. మాలో “ఒక వెయ్యిమందికి పె పెగా 
అరెస్టుకు సిద్ధంగానే ఉన్నాం. అటువంటి అరెస్టులే జరిగి ఉంటే. ఆ 
వచ్చినవారికి ఎంతో కనువి ప్పయ్యేది. కాని అలా జరగడానికి వీలులేని 
పరిస్థితి అయింది, 


పూర్తిహరాలు 

ఏమయితేనేం, కమిషన్‌వారు పట్నంలో మొదటిసారిగా అడుగు 
పెట్టిననాడు జరిగిన బహిష్కరణ జయ్మపదంగా జరిగిందని ఒప్పుకోక 
తప్పదు. పట్నంలో హరాలు సంపూర్ణంగానూ, సమ్మగంగానూ, 
(బహ్మాండంగానూ సాగింది. కమిషన్‌ వారు ఎక్కడకి వెళ్ళినా నల్ల 
జెండాలే ఎదురయ్యాయి. ఒక్కొక్క చోట అమిశ ఉత్సాహం గల 
యువకులు నల్ల జెండాలను నడుస్తూన్న సర్‌ జాన్‌ సె మై మన గారి కారు 
లోశే విసిరి చేశారు. 

సైమన్‌ కమిషన్‌ మదరానుకు రానై ఉంది. ఫలానా రోజుకు 
వారు వస్తున్నారు అని తేదీ కూడా నిర్ణయం అయింది. 'సెంటల్‌ 
అసెంబ్లీలో బడ్జెట్‌ సెషన్స్‌ నడుసోంది. అప్పట్లో నమూ (శ్రీనివాస 
య్యంగారూ కాత అసెంబ్లి పనిలోనే నిమగ్నులమై ఉన్నాం, ఎప్పు 
డయితే తారీఖు నిశృయమై,. (వకటింపబడిందో ఆ తక్షణం మోతీలాల్‌ 
న్నెహూగారి ఆధిపత్యాన అనిల భారత కాంగెసు కమిటీవారు ఢిల్లీలో 


874 నా జీవిత యాత్ర-8 


కలుసుకుని, సె మన్‌ కమిషన్‌ వారు మద్రాసు చేరే రోజున పూ ర్తి 
హర్తాలు జరపాలని నిశ్చయించారు. 

తర్వాత మద్రాసు (ప్రభుత్వంవారు (సియార్‌. వ్‌ సి) 144 
సెక్షన్‌ కింద మీటింగులూ, ఊ రేగింపులూ మొదలై న ఏ విధమయిన 
కార్య(కమాలలోనూ కౌం|గసువారు పాల్గొన క్ల) ఎక్ల ఆ౦క్ష విధిం 
చారు. ఈ వా ర్త తెలిపిన వెంటనే తిరిగి. కాం్యగెను పెద్దలు కలుసుకొని 
శ్రీనివసయ్యంగారూ, నేనూ సకాలంబటో మదరాను చేరుకుని, 144 
సెక్షన్‌ ధిక్కరించి, “బాయెకౌట్‌” విజయవంతంగా సాగించాలని 
తీర్మానించారు. 


అయ్యం గారి ee 


నేను, మదరాను వెళ్ళడానికి అవసర మైన సనా ఎహాలన్నీ చసు 
కుని, (శ్రీ నివాసయ్యం గారితో కలిపి బయలు చేరడానికి సిద్దమయాను, 
శ్రీనివాసయ్యంగారూ, నేనూ అనుదినమూ కలుసుకుంటూశే ఉన్నాం. 
ఉభయులమూ కలిపి వెళ్లామని అనుదినమూ అనుకుంటూనే ఉన్నాం, 
కాసి, ఆఖరు క్షణం వరకూ, ఆయన, తాను రావడం లేదనీ, తన 
భార్య అనుదినమూ పట్నం రావద్దని, బాయ్‌కాట్‌ సందర్భంగా అక్కడ 
చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని బెలిగాములు ఇస్తున్న 
దనీ, నాతో చెప్పలేదు. ఆ రోజున మేము ఉభయులమూ కలిసి బయ 
ల్రేరవలపిందే. చెలి గాముల కారణంగా తాను రావడం లేదని ఆయన 
అనడంచేత, ఆ నంగతి మోతీలాల్‌ గారితో చెప్పి, నేను ఒంటరిగానే 
బయలేరాను, 

OO 
అపూర్వ తి ర్మానం౦ 

నను కలక త్రా చేరేసరికి, కాం(గసు కార్యనిర్వాహకవర్గంవారు, 
తిరిగీ అర్జంటుగా కలుసుకుని, చెన్నపట్నంలో చేద్దామనుకున్న ప హ రాలు, 
వగైరా జరుపకూడదని తీర్మానించారు. అఖిల భారత కాం(గెసు కమిటీ 
కార్యనిర్వాహకవర్లంవారు చసిన అపూర్వ తీర్మానం అది. మదరాసు 
కాం(గెస్‌ ఆదేశానుసారంగా హరాలు జరిపించడానికి నేను నగం 


తిరిగి పో సైమన్‌! 375 


దూరం వెళ్ళాక, హరాలు జరుపవద్దని ఆ కార్యనిర్వాహకనర్గం వారే, 
తాము చేసిన మొదటి తీర్మానానికి భిన్నంగా, ఇంకో తీర్మానం చేశా 
రంచే. అది కార్యగెసు చరిత్రలోనే అపూర్వం. ప. 
కార్యనిర్వాహక వర్ష సభ్యులే! 

కార్యనిర్వాహకవర్గం తాము ప్యాసుచేసిన క తిరగ 
తోడవలసిన అగత్యం ఏమీ కనబడదు. అందులోనూ నేను ఢిల్లీ వదలిన 
24 గంటలలో ఇంత మార్చా? దీనినిబట్టి కార్యనిర్వాహక వర్మం ఎంతటి 
బలహీనుల చేతులలో పడిపోయిందో తెలుస్తూనే ఉంది. 


నాని ర రు: 

నేను వెనక్కి. ఢిల్లీ వెళ్ళాలో, మొదట్లో నిశ్చయించుకన్న 
(పకారం ముందుకు వెళ్ళి న్‌్‌! చేరాలో నిర్ణయించుకో లేని పురి 
స్తితిలో పడిపోయాను. చివరికీ వెనక్కి తిరిగి ఢిల్తి వెళ్ళడం తలవంప్పగా 
భావించి, ముందుకు చెన్నపట్నం వెళ్ళడానికే నిశృయించుకున్నాను. 
హ రాలు ఆపుజేయబడడంతో (ప్రభుత్వం వారి ఆంక్షకూడా రద్రయిన ఫై 
గదా! అయినా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అని నా ప్రయాణం 
ముందుకే సాగించాను. 

నిజానికి, ఎటువంటి ఉద్రిక్త ర్త పరిస్తితులలో నయినా, వెనుకంజ 
వెయ్యడమన్నది ఈ జన్మలోనే లేదు చునకి! చాలా లోతుగానూ, 
దీర్ల ంగానూ ఆలోచించాను. దారి పొడుగునా ఆలోచిస్తూనే ఉన్నాను, 
కార్యనిర్వాహకవర్గంవారి ద్వితీయ తీర్మానం చాలా పొరపాటుగా చెయ్య 
బడిందనీ, అటువంటి తీర్మానం న్యాయసమ్మత మై మెంది కాదనీ, అందువల్ల 
కార్యనిర్వాహకవర్ల ౦వారి (ప్రథమ తీర్మానం (పకారం హ రాలు జర 
పడమే న్యాయమనీ నిశ్చయించి, మద్రాసు పౌరులకు" హర్రాలు జరుప 
వలసిందిగా ఆ దెళిసూ సందేశం ఇచ్చాను.* 











* మదరాసులో 144వ సెక్షన్‌ న్‌ ఉల్ల ంఘేంచరాదని ఆంధ త తమిళ 
కాం గెసు కార్యనిరా హక వర్షాల కత క్త సదూ వేశం నిర్ణయిం 
చిన సంగతి కీ శే, వావిళ్ల “వంక జీళ న. “౯ ఫశెశము 
పంతులుగారి జీవిత ము (పే, . 98, 99లో ఏవరించబడింది. 


శ76 నా జీవిత యాత్ర-8 


అసలు కాం(గెస్‌ మహాసభ సెమన్‌ కమిషన్‌ రాకను బహి 
గారించవలసిందని, దెళవ్యా ప్తంగా అన్ని రాష్ట్రాాలవారూ వారి రాక 
విషయమై హా రాలు మొదలై నవి చేయవలసిందసీ- ఆజ్ఞాపించి ఉండగా, 

కార్వనిర్వాహకవర్గ ంవారు కాం(గెస్‌ ఆడేశానిశే విరుద్దంగా సైమన్‌ 
కమిషన్‌ రాకను బహిష్క.రించవద్దని అనడం చాలా వీచి త్ర మైన విష 
యమనీ, ఈ విషయంలో. కార్యనిర్వాహకవర్గంవారు కేవలం పొరపాశే 
చేశారనీ, అందువల్ల కార్యగెస్‌ ఆదేశ మే ముఖ్యమూ, అనుసర ణీయమూ 
గనుక అఆచేళన నార హ రాలు జరుప“లసిందనీ మద్రాసు పి పౌరు 
లకు విన్నవిస్తూ నేను ఒక (ప్రకటన జారీ చేశాను, * 


మదరాసు పౌరుల పొంగు 
నా విన్నపాన్ని మన్నించిన మద్రాసు పౌరులు (బ్రహ్మాండ 
మయిన హరాలు జరిపారు. అది ఎంతో విజయవంతంగా జరిగింది. 
పూర్తి విజయాన్నే సాధించింది. ఇంత ఘనంగా, భారత దేశం మొత్తం 
మీడ, మరే రాష్ట్రంలోనూ హ రాలు జరుగలేదు. అన్ని కులాలకహా, 
మతాలకూ చెందిన మద్రాసు పౌరులందరూ తమ తమ వ్యాపారాలను 
పూర్తిగా బందుజేపి, సముద్రం కెరటాలలాగ, కెరటంమీద కెరటంలా, 


భూమి ఈనిన విధంగా, చెన్నపట్నపు పురవీథుల్లోకి వచ్చేశారు.. 


సుమారు పదిమైళ్ళు పొడుగూ, పదిమైళ్ళు వెడల్పూ గల పట్నం వీథు 
లన్నీ జన ప్రవాహంతోనూ, కోలాహలంతోనూ నిండిపోయాయి. 
చెన్నపట్టణానికి దూరతీిరాలు వ్యాపించిన పట్నం అని ర 


ఆ నాడు చెన్నపట్నంలో నస్‌ (పెసిడెస్సే మేజస్రైట్‌ క క 





వ (పకాళం గారు కాం|గెసు ప్రునర్ని 
ర్రయం నిరసించి, (పకటన జారీచేశారు గాని, వారి తీర్మానాన్ని 
త ల్ల ంఘీంచ అద ని “మునిం సాం కమీషన్‌ బారు మదరాకు వచ్చి 
కప్పుడు జక లారీఛార్తీ కూడా జరగ లేదనీ డా॥ జి. ర దయ్య చౌదరి 
తమ “| పకాశం:! ఎ 'పాలిటికల్‌ స్తీ? ఆన్న పు సకం (పి, నిరం 
ఫుట్‌ నోట్‌ 2లో (వాశారు, 


woman మల 2hhmis వాం అం tran TELAT SSIS FRA EIA, 


తిరిగి పోో సెమన్‌! 377 
పండాలే గారని ఒక బారిస్టరు. ఆయన స్మాల్‌ కొజ్‌ కోర్డు జడ్జిగా నియా 
ముకం గాకపూర్వం, ఆ 'వెనుకటి రోజులలో, నా వద్ద జినియర్‌గా 
సని చేశాడు. నేను వద్దని ఎన్ని విధాల చెప్పినా శ స్రీ (పభుత్వం 
ఉద్యోగాన్ని స్వీకరించారు. మొదట్లొ నెలకు వెయ్యిరూపాయల _ 
మీద స్మాల్‌ కాజ్‌ కోర్డు జడ్తిగా ఆన (ప్రభుత్వపు కొలువులో (ప్రవే 

శించారు. ఆయన మంచి కిలివితేబలు గలిగి, బారిస్టరుగా బాగా రాణి 
సూన్న వ్య కే. కాలేజీ చదువులు మంచి ధ్రీమాగానే పూ ర్తి చేళాడు. 
అయితేనేం, ఎందుచేశనో అడ్వకేట్‌ గా రాణించనేమోననే. భయం 
పట్టుకుని, ఆయన (ప్రభుత్వ ఉద్యోగాల పై మోజు పడ్డాడు, ఆయన 
స్మాల్‌ కాజ్‌ కోరు వ జడ్రి అయిఉంకే, అది ఆయన శారీరక మానసిక 
(ప్రవృ త్తు తులకు అ నసతళ ఉండేది. కాని ఆయన. బీఫ్‌ (పెసిడెన్సీ 
మేజే మిట్‌ మా(తమే. చెన్నపట్నంలాంటి మహానగరాలకు చీఫ్‌ (పెసి 
డెస్సీ మెజ స్ట్రైట్‌ అంచే సామాన్యంకాదు. అవసరం అయితే, ఎటు 
వంటి ఉద్రిక్త పరిస్థితులలో నయినా, శాంతంగా మంచి చెడ్డలు 
(గ్రహిస్తూ, (ప్రశాంత వదనంతో గుంపులను కం(టోలు చెయ్యగలగాలి. 
పౌర రక్షణ శాంతి భద్రతల రక్షణ సరిగా నిర్వహంప గలగాలి. 
ఎంతో నిదానం మీదగాని క కాల్పులకు అనుజ్ఞ ఇవ్వకూడదు. కూర్చుని 
కేసులు విచారించి తీర్పులు వ్రాయడానికి శే సండాలే దిట్టమయినవాడే, 


పోలిసు కాల్పులు 

శాంతి భదతలు కాపాడడంకోనం పోలీసు బందోబస్తూ, మిలి 
టరీ సహకారప్ప "చర్చాట్లు చాలా ముమ్మరంగా జరిగాయి. సుమారు 
11 గంటల వేళ్ళ హారాలు పరిస్టితి ఎలా ఉంది, (పజల సహాకారం 
ఎలా ఉంది అనే విషయాలు స్వయంగా పరిశీలిద్దాం అనే ఉదేశంతో 
నేను నా కారులో బయల్లేరాను. నేను బీచికి వెళ్ళేసరికి సెనేట్‌ హౌస్‌ 
వద్ద ఉంచబడిన పోలీసువారు దారిని అడ్డగించారు. అప్పుడు వెనక్కి 
తిరిగి, మౌంట్‌ రోడ్డు దారిని వెడదామని తలి స్తే, ఆ రసాకూడా మూసే 
శారు. . నేను అప్పుడు ఎగ్మూరు మీదుగా కలస అడితీలవరకూ వెళ్ళిః 


378 నా జీవిత యాత్ర. . 


అక్కడనుంచి జారిబౌనుకు వెడదామని తలచాను. నేను ప్రవర బిడారు. 
పీధికి వచ్చేసరికి, నా కౌరు అపుజేశారు. అక్కడ కారు వదలి కౌలినడ 
కన హైకోర్లువె పు బయల్లేరాను. 


హైకోర్టు దగ్గర "యేవో కొన్ని గడవిడలు జరుగుతున్నాయని 
విన్నాను, ఈ రసాలన్నీ యిల్లా మూసి వేయడానికి కారణం, చేరుతూన్న 
గుంపులలోని కొందరు దుండగిండ్లు (బాడ్వేలో కొన్ని దుకాణాల 
కిటికీ అద్దాలు పగలగొ టడం. హెకోర్ట ఆవరణలో ఉన్న ఒక సాలి 
సిటరుగారి కారుకు నిప్పటించడంతో పరిస్థితులు కాస్త విషమించాయి, 
చిఫ్‌ (పైసిడెస్సీ మేజస్రట్‌ పరకలు అక్కడకు వచ్చి, ఆయన 
కున్న శ_కినంతా కూడదీసుకుని, శాంతిని నెల "కొ ల్పడానికి (ప్రయత్నిం 
చాడు. నేను నడచి వెడుతూంటే యీ సంగతులన్నీ నాకు వివరించ 
బడ్డాయి. కేవలం పోలీసు రిపోర్టు ఆధారంగా ఆయా (ప్రదేశాలను 
చూడకుండానే కాల్పులు జరగడానికి అనుమతులు ఇవ్వబడడమూ. 
మంచి చెడుగులు విచారించకుండా కాల్పులు జరపడమూ కూడా జరిగింది, 
ఈ గడబిడలు జరిగిన కొన్ని గంటల తర్వాత, (బ్రాడ్వేలోనూ, 
కోర్డు ఎదుట ఎస్స్సనేడులోనూ గుంపులు గుంపులుగా జనం వెడు 
మ ఆ చివర. మిల్లరు విగ్రహం దరిదాపులలో, కాల్పులు జరప 
డానికి చీఫ్‌ (ప్రెసిడెన్సీ మేజ స్ట్రేట్‌ ఆర్డరు జారీ చేశాడు. ఆయన కూడా 
తనంటత తానుగా గాక, ఒక యూరోపియన్‌ హైకోర్టు బెడ్డిగారి 
సలహా ననుసరించి కాల్పులకు అనుజ్ఞ యిచ్చాడు, ఆయన ఆ 5 కాంపౌండ్‌ 
_ చివరకు వచ్చి గుంపులను చెదరగొ శ్రే నిమిత్తం కాల్పులు సాగించ 
వలసినదని పండాలేగారికి సలహా యిచ్చాడట! "అదృష్టవశాత్తూ అక్కడి 
కక్క_డే ఎవ్వరూ మరణించలేదు. 


గుండెకు బారుచేసిన తుపాకి 
పారీస్‌ కార్నర్‌ దగ్గిర మాతం రోడ్డు మధ్యగా' ఒక స్తూల 
కాయుడు చచ్చిపడిపోయాడు. అప్పుడు గుంపులన్నీ చెదిరిపోయాయి. 


ఆ కూడలి దగ్గరి బీచికి వెళ్లే రస్తా, కష్టమ్‌ హౌసుకు వెళ్ళేదారీ, ఆర్మీని. 


యన్‌ వీథినుంచి హైక్‌ కోర్టుకు "వెశ్ళేదారి- అన్నీ పోలీస్‌ కార్షన్‌తో 


తిరిగి పో సైమన్‌! 379 


బందయిపోయాయి. నేను ఒక కార్డన్‌ దగ్గరకు వెళ్ళి, అక్కడ ఉన్న 
సిపాయిని ఆ చనిపోయిన వ్యక్తి కిని మూడడానికి దారి యిన్వవలసిందని 
కోరాను. దారి ఇవ్వడానికి వ్‌ దన్నాడు. 

ఒక సిపాయి నొ గుండెకు బారుచేసి తుపాకి పట్టుకున్నాడు. 
నాకు దారి ఇన్వవలసిందని వానిని నేను కోరాను. “మీరు చ 
వెళ్ళదలి స్తే మేము కాల్చవలసి వ స్తుంిదన్నాడు వాడు. నా (ప్రక్కన 
గుంపులో ఉన్న ఒక మహమ్మదీయ యువకుడు, “ఛి ధైర్యం ఉంటే 
కాల్సు మేమంతా సిద్దంగానే ఉన్నాం! ఆయన ప్రక. నీకు తెలియ 
దల ఉంది” అని అరిచాడు. 
కొద్ది క్షణాల తర్వాత వాడు తప్పుకుని దారి ఇస్తూ దయ 
యుంచి ఏ గడబిడా చెయ్యవద్దని గుంపును కోరవలసిందని ప్రాధేయ 
పడ్డాడు. నను వచ్చేవరకూ కౌంతంగా ఉండవలసిందని గుంపును కోరి 
ముందుకు నాగి, గుండుదెబ్బలతో పడిఉన్న ఆ మృతదేహాన్ని చూసి, 
ఆ రోడ్డుకి ఎదుటి రోడ్డున, హైకోర్టులో వెనుకభాగాన ఉన్న ఒక 
భవనంలో ఆసీనుడయి ఉన్న చీఫ్‌ (పెసిడెన్సీ మేజస్రైట్‌ ను చూడ 
గోరాను. 

లాధీభా ర్తి 

ఆ రోజంతా * పట్నం అట్టుడికిపోయి ఉచి రక్త పరిస్తితిలో నే 

ఉంది. సైమన్‌ కమిషన్‌ వారికి ఎదుర్కోలు కక నల్ల ణెండాలతోనే 


* ఈ పోలీసు కాల కాల్పులు ఇతర సంఘటనలు జరిగింది 1928 
ఫీ బవరి 3 వ తేదీనని కీ. శే, పట్టాఖి-గారి “కాంాను చరిత” 
(పే, 466)ను బట్రి డా॥ జి, ఆర్‌, చౌదరి “(పశాశం: ఎ పొలిటి 
కల్‌ సడి” (క "56_ఫ్రుట్‌నోట్‌ 21) అన్న (గంథంవల్ల తెలు 
స్తూంది. ఆనాడే సెమన్‌ కమిషన్‌ బొంబాయి శేవులో దిగిందె__ 
న అలో హరాల్‌ జరిగింది, ఆగాడు మదరాసు సంఘ 
టనలలో మరి యిద్దరు మరణించారని కాం గెసు. చరి తశారుల 
కథనం. కమిషన్‌ వారు "మొదటిసారి మదరాసు వచ్చింది ఫె బవరి 


380 నా జీవిత యాత్ర 


ఆగలేదు. నినాదాలతోటీ, కాల్పులతోటీ, ఒక చావుతోటీ జరిగిందన్న 
మాట! నడుస్తూన్న గుంపులమీద అనవసరంగా లాలీఛార్తీలు అవీ జరిపి, 
గుంపులను ఉద్రిక్త పరిచారని విన్నాను. 

జనం మా(తం పూర్తి హారాలు జరిపి శాంతి భద్రతలు దాగా 
పాటించారని ఒప్పుగోక తప్పదు. హరాలు నడచిన తీరూ, (ప్రజలు 
చూపించిన సహనం, వారు శాంతి భద్రతలు కాపాడిన విధం, అన్నీ 
కూడా కాంగెనులోనూ, కాంగెనుయొక్క అహింసా తత్వంలోనూ 
(పజలు ఎంత విశ్వాసంతో వ్యవహరిస్తున్నారో, కౌం(గసు ఆదేశాలు 
ఎంత బాగా (ప్రజలలో నాటుకునిపోయామో బాగా విశదం చేశాయి. 

1927 డిసెంబరులో మదరాసు కాంగైసే, సెమన్‌ బాయ్‌కాట్‌ 
(ప్రతిపాదనని ఆమోదించింది. ఆ మదరాసులోనే, మాకు అవసరం 
లేదు మొర్రో అంటూన్న ఆ సైమన్‌ కమిషన్‌ కారణంగా, అస్తి 
నష్టం, (ప్రాణ నష్టం కూడా సంభవించాయి. ఎప్పుడయితే కాంగ్రెస్‌ 
బహిష్కరణ తీర్మానాన్ని ప్యాసు చేసిందో, ఆ తీర్మానం సక్రమంగా 
అమలు జరిగిందీ.లేందీ చూడవలసిన పూచీ కాంగను నాయకుల మీద 
ఉంది, 


మోతిలాల్‌ సవరణ 
సెం(టల్‌ అసెంప్రీలో 1928 ఫిదివరి 16 వ తేదీని లాలా 
లజపతిరాయుగారు సక్‌ కమిషన్ని పూ ర్సిగా బహిష్క_రించవలసిం 
దంటూ "కేంద శాసన సభలో ఒక తీర్మానాన్ని (పతివాదించాడు, 
మోతిలాల్‌ న్నెహూగారు దాని కోనవరణ (పతివాదించారు. సెమన్‌ 


ఆఖరి వారంలో, మౌర్చ 51 వ తేదీని తల సాంభాయిశేవ్రు. విడే 
కూత, మళ్ళీ 1929లో ఇచి రోజులలో ఇండియాకు. వ చ్చారు. 
ఏపిల్‌ 14 నాటికి వారి విచారణ ముగినీంది. మదరాసులో హారాలు 
జరిగింది మూడు సార్లని తెలియవస్తూంది: క మహన ఇతదెతహాలో 
దిగిన నాడు మదరాసుకు వచ్చిన రెండు దఫాలు, 


తిరిగి పో, సెమన్‌! 381 
కమిషన్‌ని రాయల్‌ కమిషన్‌ వారు ఏర్పాటు చేయలేదనీ, అలా భావించ 
బడుతున్న ఆ ఇండియన్‌ కమిటీని రాజుగారే ఏర్పాటు చేశారనీ, ఆ 
సవరణ తీర్మానంలో చెప్పబడింది. 

రాయల్‌ కమిషన్‌ వారి (ప్రకటన రాజుగారు చేసినచ్తై నన్న 
భాష్యం నిజంగా ఏ యిరువ్లరి వ్యక్తు కుల మధ్యనయినా వివాదం వచ్చిన 
సందర్భంలో బాగా వ ర్తిస్తుంది గాని, రాయల్‌ కమిషన్‌ వారి పదాలకు 
అటువంటి భాష్యం చెప్పడం అంపే, ఈపట్టున సెక్రటరీ ఆఫ్‌ సైట్‌ పలికిన 
పలుకులకు భాష్యం చెప్పినచే. 

మోతీలాల్‌ న్నెహూగారికి రాయల్‌ కమిషన్‌ అన్నది రాజుగారు 
నల ఎన్నుకున్నది కాదనీ, రాజుగారి స్థానే మాట్లాడే సెకటరీ 
ఆఫ్‌ సైట్‌ దానిని రాజుగారి తరఫున నియమించాడసీ, రాజుగారు 
ఇప్పటున రాజ్యుతం (త్ర (ప్రధానమయిన ఒక “రాజు కాని, “నిజంగా 
రాజు కాదనీ బాగా తెలుసు. కాని ఇది ఒక రాజనీతిక్తీ ర జ్యతం౦(తానికీ 
సంబంధించిన “లా? పాయింటుగా తోచడాన్ని, ఆ సవరణ ఆయన 
(ప్రతిపాదించారు. 

అసెంబ్లీలో కొంత తర్జన భర్జన జరిగాక ఓటుకు పెట్టగా, 
మోతీలాల్‌ గారి సవరణ పకిపాదనే $8 ఓట్లు అనుకూలంగా. 62 
ఓట్లు (ప్రతికూలంగా నెగ్గింది, తాను తీసుకువచ్చిన ఈ సవరణ తీర్మా 
నంతో అసలు లజపతి రాత్‌గారి (ప్రతిపాదన వెనక్కి నెట్టబడుతోందన్న 
సంగతి మోతీలాల్‌ గారికి స్ఫురించలేదు. 

అసలుకు మోసం 

ఆ (ప్రకారం కాంథగెసువారు, తమ వేలితో తమ కన్నే పొడుచు 
కున్నట్లు, తమ్ముతామే దగా చేసుకున్న ట్లయింది. సెకటరీ ఆఫ్‌ సేబ్‌చే 
నామినేట్‌ చేయబడిన ఇండియన్‌ లెజ స్టేచర్‌కి సంబంధించిన ఇండియన్‌ 
మెంబర్లు, వై సాయ్‌తో సలహో సంప్రతింపులతోనే నియమింపబడ్డా, 
వె వెస్రాడుచే 4 నియమింపబడ లేదన్నట్లు, అం"కే '“తిట్టుకాదు ౮ హ్‌ 
కొడుకా” అన్నట్లు అయి, అసలుకు మోనం చేసుకున్నా రన్నమాట! 


125 


382 నా జీవిత యాత్ర 


బాయ్‌కాట్‌ తీర్మానానికి (పతిపాదించబడిన ఈ సవరణ తీర్మానం 
నెగ్గడంతో, కాం _గెసువారు, తమ పార్టీకి బలాన్ని చేకూర్చుకో 
లేదు సరికదా, వారి "స్థాయిని మాత్రం కించపరచుకున్నట్రయింది. 


ఈః పరిస్తితులు ఇల్లా ఉండగా, లాయలిష్టులు నూత్రం సెమన్‌ 


కమిషన్‌ విషయంలో ఆ కమిషన్‌ తో ఎంత మాత్రమూ సహకరింప 
జాలం అనే ఒక్క ముక్క_తో ఎక్కువ శ కి కి సామర్థ్యాలు (పకటించారు. 


"సెంట్రల్‌ అసెంబ్లీలో వీడరూ, సభ్యులూ కలిస, సె(కటరీ 
ఆఫ్‌ సైట్‌ నీ, వె స్రాయ్‌నీ కలుసుకొని, ఇండియన్‌ కమిటీని నామి 
ఐల "చేయించమని కోరుతూ ఉంటే, మద్రాసు శాసన సభ్యులుగాని, 
ఇతర రాష్ట్ర శాసన సభ్యులుగాని మరో రకంగా ఎల్లా వ్యవహరింప 
గలుగుతారు? మెంబర్లు ఎప్పుడూ నాయకుణ్ణి అనుసరించాలి. నాయకుణ్ణి 


వ్యతిరేకింప దలచినసాడు, మెజారిటీ ఉండక, చెరువులో చేనలలాగ 


బయటపడిపోతారు. 


ఆ (పకారంగా అవలందించ దలచిన పద్దతిని నిర్ణారణచేసికో లేని 
స్థితిలో ఉన్న ఆ కాం(గెసు పార్టీ అనబడే స్వరాజ్యపార్తీ వారు (పెరు 
మార్చుకున్నారుగా!), బలాన్ని ేకార్చుకుని పుంజుకోవడానికి కావల 
సింది పాలో, నీళ్ళో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో పడిపోవడంచేత, 
(టిటిషువారు. పీరు ఎన్నికలలో బలం చేకూర్చుకోవడానికి కాంగా 
'సయ్యారుగాని, వీరి కందరికీ హృదయాంతరాళాలలో తమపట్ల పూర్త 
విశ్వాసమే ఉన్నదనీ, ఈ నాటకం అంతా బేరాలు ఆడే విధానంలోని 


భాగమెననీ, ఇసామన్న వాటి కంచి మరికొన్ని సదుపాయాలకోనం 


పీకులాట తప్ప "మశేమీ కాదనీ తలచడానికి కారణం అయింది. 


స్వరాజ్యపార్తీ పుట్టింది లగాయితూ, 1928 నుంచి అయిదు 
సంవత్సరాల కాలంలోనూ వ్యవహరించిన తీరునుబట్టి, సెక్రటరీ ఆఫ్‌ 
"స్టేట్‌ గౌరవాన్ని ఎంత మాతం సొందలేకపోయారు. కాగా ఆయన 
మరింత బిరబిగియడమే జరిగింది. “మే మేది స్తే దానినే తీసికోవాలిగాని, 
ఏమి టిదంతా? ఈ అట్టహాసం అంతా ఏమిటి?” అనే స్తితికి ఆయన వెళ్ళి 
పోయాడన్నమాట! 


అస్‌ వరయ వందన కంర యందున? Te ier 


తిరిగి పో, సెమన్‌! 383 


తత్తరపా ట్రూ, గాబరాలూ 


ఉభయ(త్రా త త్తరపాట్లూ, గాబరాలూ, అల్ల కల్లోల పరిస్థితే 
సంభవించింది ఈ కమిష్షన్‌ నియామకంవల్ల. దానిని ఏర్పరచిన బిటీమ 
వారు ఇండియా పరిస్టితి, కాం(గసు నాయకుల స్పితిగతులూ (గ్రహించ 
కుండా ఎల్లా తొందర్‌ తొందరగా న్యవహరించారో, అదే విధంగా 
కాం(గసు sa చిందర వందర పరిస్టితిలో నే ఉన్నారు. కాం(గెసు 
బహిరంగ సమావేశాలలో (పజల తరప్పనా, అఖిల పక్ష రాజకీయ 
పకెల తరపునా 1028 ఫిబ్రవరి = మార్చి రోజులలో రూపొందించిన 
కోరికను చెల్లించనలసిందిగా గట్టిగా అడగ గల శకి, ధెర్యమూ 
కౌం(గెసు వారికి లేకపోయింది. ఎక్కడకు వెళ్ళినా ఆ పై వమన కమిషన్‌ 
వారికి చుక్క ఎదురవుతూ వచ్చిన ఆ రోజులలో, కాం; ౦(గెసువారికి ఆ 
విషయమై ఆసక్తి లోపించింది. 


అఖిల పక్ష నాయకుల కోరిక, నిజానికి, అతి ముఖ్యమయిందీ, 
వాంఛింప తగ్గదీని. అన్ని విధాలా పూర్తిగా పూచీ వహించగల (ప్రభు 


త్నాన్నే (Full responsible government) భారతదేశంలో 
వెంటనే స్తాపించి తీరాలని ఏకగీవంగానూ, స్పష్టంగానూ, ఆ అఖిల 


పక్ష తజ ఈ సభవారు (All parties’ Conference) కోరిన 
ప మిన్న అయింది ఇంకొకటి ఉండటోదు కదా! 1927 

సెంబరులో కాంగసువారు ఆమోదించిన స్వాతం(త్య తీర్మానానికీ, 
hs ఫిబ్రవరి = మార్చి రోజులలో ఈ అఖిల పక్ష నాయకులు కోరిన 
కోరికకీ భేదం లేదనే అనాలి. 


1928 లో అర్హ సంవత్సరంపాటు మాకు ఉ తర హిందూ 
స్థానంలోనే గడిచి పోయింది, ఆల్‌ పార్టి కాన్ఫ రెన్సులూ, అఖిల భారత 
కం(గెను కమిటీవారి మీటింగులూ అన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా 
ఆ ఉత్తర హిందూస్థానంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ అఖిల పక్ష 
సభవారే 1928 ఫిబ్రవరి - మార్చి మాసాలలో 25 సార్దు కలుసుకున్న ట్లు 
రికార్లుంది. 


384 నా జీవిత యాత్ర. 


అందులో డా॥ అన్సారీ అధ్యత్షతను నడచిన ఒక మీటిం 
గులో, ఒక (క్రమమయిన, యుక్తి యు క్రమయిన రాజ్యాంగ పథ 
కాన్ని (Constitutional scheme) తయారు చెయ్యడానికి 
“నెహూ కమిటీ” అన్న పేరుతో ఒక ఉప సంఘాన్ని ఏర్పరచడం జరి 
గింది, ఈ న్నెహూ కమిటీవారు తమ నివేదిక జూన్‌ 1028 నాటికి, 
తయారుచేసి సమర్పించాలని నిర్ణయించారు. ఈ లోపుగా సైమన్‌ 
కమిషన్‌వారు రావడమూ, పర్యటించడమూ, తిరిగి వెళ్ళడమూ, తిరిగి 
1929 లో వసామని చెప్పడమూ జరిగాయి. నెహూ కమిటీవారి రిపోర్టు 
ఏమయిందీ మున్ముందు చెప్పతాను. 


ద రది యు. న్‌ "క శాం 


1927 నాటి ఇతర విషయాలను గురించి చెప్పేలోపల, సైమన్‌ 
కమిషన్‌ ని గురించి విశదీకరించడం న్యాయం. 

మోతీలాల్‌ నెహూగారి సవరణతో వెనక్కి నెట్టబడిన లాలా 
లజపసతిరాయ్‌గారి “బహిష్కరణ తీర్మానము, కాం(గ్రెసుపార్టీ నాయ 
కుడు రాయల్‌ కమిషన్‌ ఏర్పాట్లలో తికమకలున్నాయంటూ చేసిన నిర్వ 
చనమూ మొతానికి నేల విడచి సామయిన కారణంగా, వె వై సాయ్‌, 
తాను ఎన్నుకోమం టే కాం్యగెసు పార్షీ వారు ఎన్నుకోలేదని నెపం వేస్తూ, 
తన చెప్పు చేతలలో ఉండే నలుగురు" అసెంబ్లీ మెంబర్ల ను ఎంచి, 
వారికి . “ఇంకో ముగ్గుర్ని జత గూర్చి, భారతీయ సహకార సంఘం 


(Indian Committee of Assessors) అంటూ ఏర్పరచి, 
ఆ సంఘం రాయల్‌ కమిషన్‌తో స సహకరిస్తుందన్నాడు, 


వెస్రాయస వాలు 


బొంబాయిలో కమిషన్‌వారు అడుగు పెక్తు లోపల ఎలాగయినా 
. వారికి సహకారం సంపాదించి తీరాలని వె వై సాయ్‌ చాలా తా సతయ 
పడ్డారు. ఫిబ్రవరి 2 వ తేదీని అంటే తెల్ల వారితే కమిషన్‌వారు కాలు 
పెడతారనగా, తాను ఎన్ని విధాల (ప్రయత్నించినా సహకారం రాని 
కారణంగా, సహకారం ఉన్నా లేకపోయినా కమిషన్‌వారు తమ 


తిరిగి పో సెమన్‌! 885 


సనిని తాము చేసుకుపోతారసీ, దేశంయొక్కా, దేశీయులయొక్కా. 
సహకారంతోగాని, సహాయ నిరాకరణంతోగాని, వారికెట్టి సంబంధమూ 
ఉండబోదని తెలియజేశాడు. అంశే. మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వ్యవ 
హరించండోయి, మా పని మాత్రం మానకుండా మేము చేనుకు 
పోతాం అనే సవాల్ని విపిరాడన్నమాట! 

వైస్రాయ్‌ చేసిన ఈ సవాలు కాంగెను నాయకుల వెన్నుమీద 
చరచి, ముందడుగు వెయ్యండోయి అనే హెచ్చరికగా పనిచేసి, సర్వత్రా 
(బ్రహ్మాండమయిన విజయాన్ని సాధించిన ఆ బహిష్కరణ ఉద్యమా 
సీక్‌ దోహదం. ౩ సంద; మార్చి ఆఖరువర కూ దేశంలో పర్యటించిన 
ఆ సెమన్‌ కమిషన్‌వారు, మార్చి మాసం పూర్తిగా వెళ్ళకుండానే, 
బొంబాయిలో ఓడ యెక్కారు. ' 


1929 లో, సుమారు అదే రోజులలో, ఆ కమిషన్‌వారు తిరిగి 
వచ్చినప్పుడు, గత సంవత్సరంలో లాగే, ఎక్కడకు వెళ్ళినా వారికి 
చుక్కెదురయింది. ఆ నల్ల జెండాలే ఎదురయ్యాయి. 

కాని లోగడ చెప్పాను చూడండి _ (ప్రతి దేశంలోనూ ఎల్ల 
ప్పుడూ కొందరు విఫీషణాయిలు ఉంటారని! అట్టి వారినే, ఆ “లాయ 
లిస్టు'లనబడే ఆ విఖీషణాయిలనే కొంతమందిని కలుసుకుని, 1929 ఏప్రిల్‌ 
14 నాటికి తమ విచారణ ముగింపు జేనుకున్నారు. ఏదయితేనేం, విర 
మించనున్న కన్సర్వేటివ్‌ (ప్రభుత్వంవారు విరమించే లోపలనే, వారు 
కోరుకున్న (పకారమే, సైమను కమిషన్‌వారు తమ రిపోర్టు తయారు 
చేసి సమర్చించ గలిగారన్నమాట! 


కృతకృత్యులైన కన్ఫర్వేటివ్‌లు 
కన్స ర్వేటివ్‌లు అనుకున్నట్లుగానే, ఎన్నికలలో అ స 
డమూ లేబరు పార్టీవారు రాజరి కాన్ని చెపట్టడమూ జరిగింది. చేయ 
బడిన సూచనలూ, ఇవ్వబడిన సలహాలూ ఎంత అసభ్యంగా, అవక తవ 
కగా ఉన్నా అవి భారతదేశంలోని కేంద్ర, రాష్ట్రీయ దృకృధాలతోనే 
చేయబడ్డవన్న కారణంగా, అధికారంలోకి వచ్చిన లేబర్‌ పార్టీ వారికి 


386 నా జీవిత యాత్ర] 


(పతిబంధకాలై, వారి కౌళ్ళూ చేతులూ అనుకోని విధంగా బిగించేశాయి. 
భారత దేశ విషయంలో వారు ఏమీ చేయలేని స్టితిలోనికి వచ్చారన్న 
మాట! ఎలాగో ఒకలాగ లేబర్‌ పార్టీవారు భారత దేశానికి ఏదయినా 

సహాయం చేసిపోతారేమోననే దుగ్గతోనే కదా, కన్న ర్వేటివ్‌లు (పజాభి 
(పాయానికి భిన్నంగా, [ప్రజలు కనబరచిన నిరసన అన్నింటినీ 
సహించి తంటాలుపడింది! 


భారత నాయకత్వం దిహునాయకత్వమూ, బాల నాయకత్వము 
అయి పప్పులో కాలువేసింది. వచ్చేవారు లేబర్‌ పార్టీ వారయినా, లిబ 
ర్‌ పార్టీవారయినా, కన్సర్వేటివ్‌ లే అయినా, ఇచ్చేవారు మాత్రం 
ఇంగ్లీషు "వాలేననీ; ఇండియాకు సంబంధించినంతవరకూ, వి పార్టి వార 
యినా హ్‌ చూపించేది తొంటిచెయ్యేననీ; ఇంగీ గీ షువా రెప్పుడూ, తమ ప్రత్యర్థి 
బలా బలాల విలువలు విలియా వేసుకుని, వాడు బలవంతుడయితేనే 
తప్ప కాళ్ళబేరానికి రారనీ, పాపం, భారత చాయకులు (గ్రహించలేదు. 
భారతీయ నాయకు లరచిన ఆ అరపులలోని వీదతనాన్నీ, అర్భకత్వాన్నీ, 
ఆది కావా లిదికావా లనే యాచక మన స్తత్వాన్నీ ఆంగ్లేయు డెప్పుడూ 
మన్నించి గౌర వించలేడు. భారతీయ మన సత్వం అం గ్లేయులకు బాగా 
అర్ధమయిన కారణంగాన్నే చాకచక్యంగా వాయిదాలమీద వాయిదాలు 
వేసుకుంటూ దాటుకు రాగలిగారు. 


గాంధీజీ నమ్మినబంట్ర వేతస్‌ 

భారతీయులందరూ, గాంధీగారియందు సంపూర్ణ విశ్వాసం గల 
వారై, ఆయన తెలిసిగాని తెలియకగాని పొరపాటునగాని (గహపాటున 
గాని మరో ఉదేశంతోగాని యీ దేశానికి ఏ విధమయిన చెడుగూ 
ఎప్పుడూ చేయలేదని, ఆనాడేగాదు. ఈ నాడూకూడా ' నిస్సంకోచంగా 
నమ్ముతారు. గాంధీగారు, ఎప్పుడయినా ఏదయినా పొరపాటు చేసి 
- ఉంచే, తాను చేపిన పొరపాటును (గహించిన తక్షణం, బహిరంగం 
+ గాన్తూ నిస్సంకోచంగానూ ఒప్పుకుని, (ప్రజాభిప్రాయమే తన అభి 
- ప్రాయంగా మార్చుకుని, దేశక్షేమాన్నే సర్వ(తా కాంక్షించిన మహో 


తిరిగి పో, సైమన్‌! 887 


త్కుడు. కాని నిజానికి ఆయనకి ఎప్పుడయినా చిక్కులు నె సే అవి 
తానే స్వయంకృతాపరాధంగా ఎంచుకున్న ఆ పెద్ద నాయకుల ద్వారానే 
వచ్చేవి. చిత్తరంజన్‌ దాస్‌, మోతీలాల్‌ నహాం),  మహమ్మదాలీ, షాక 
తాలీలాంటి 'ఆగనాయకులయన నమ్మినబంచ్తే ఆయన్ని చికాకుల్లో 
ముంచారు. 


ఆయనకున్న బలం ఆయన సరిగా విలియా వేసుకోలేక 
పోయారు. భారతదేశంలో ఉన్న కోటానుకోట్లజనం, స్వాతం(త్యం 
కోసం తహతహలాడుతూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన 
సూచించిన అహింనాతత్వాన్ని జీర్తి ంచుకుని, ఎటువంటి త్యాగాలకయినా 
సిద్దంగా ఉండగా, ఆయనమా త్రం తన అనుంగు అనుచరులని, తాను 
నమ్మినవారిని అంటి పెట్టుకుని ఉన్నాడు, వారిలో కేందంవార్యూ, 
రాష్టాంలవారూ ఉన్నారు. దురదృష్టవశాత్తూ వారిలో చాలామంది గాందీ 
గారలోనూ ఆయన కార్య క్రమాలలోనూ, తుదకు ఆయన విధానంలోనూ 
కూడా విశ్వాసం లేనివారే అయ్యారు. 


అటువంటి వారిని నమ్మి, వారిపై ఆధారపడడ మే ఆయన చేసిన 
పెద్ద తప్పిదం అనవలసివ స్తుంది. విషర్మ వారివల్ల నె కదా ఆయన 
ఇక్కొట్ల పా లయింది? తన మనుష్యులని తాను నమ్మిన పదిహేను 
మందిలో పదిమంది మంచి క్రి ష్టపరిస్టితులలో, ఆయన విధానా లన్నిం 
టికీ మూలకందమూ, ముఖ్యతి ముఖ్యమూ అయిన అహింసావిధానం 
విషయంలోనే, ఆయన్ని స (దోహం చేశారు. ఈ విషయం 
(ప్రత్యేక రగా పూర్తి రి వివరాలతో, “శ్రీ గాందిగారి నాయకత్వమూ, జాతీ 
యోద్యమమూ-_ఇటీవల జరిగిన సంఘటనలూ” అన్న శీర్షి క (క్రింద ఆ 
కథంతా సావకాశంగా ఏకరువు పెడతా. 


విశ్వనాథంగారి (పతిపావన 
కేంద్రంలోనూ, రాష్టాలలోనుకూడా సహకార నిరాకరణే 
(పొతిపదికగా ఎన్నికయిన కాం(గెసువారు స్వరాజ్యపార్టీ సభ్యులుగా 
చెలామణీ అవుతూ, దరిమిలా కాం గెసును కోరి, కాం(గెసు అనుమ 





388 నా జీవిత యాత్ర. 


తితో, శక నామాన్నే స్వీకరించి కౌన్సిల్‌లో కాం(గను పార్టీగా 
న పెద్దలు, వాదనలో దిట్లలనీ, నేర్పరులయిన వజాప్రతినిధులనీ, 
పె దేశాలలోని శాసన సభ్యులతో తులతూగగలవారనీ ఎంత పేరు 
ప. ఏ సహకార నిరాకరణ సూ(త్రాన్ని మనస్సులో ఉంచు 
కుని వ్యవహరిసామని హామీఇ స్తూ శాసన సభా (పవేశం చేశారో. ఆ 
సూశ్రాన్నే [క్రమేపీ జారవిడుస్తూ వస్తున్నారా అనే అనుమానానికి గుర 
య్యారు. 
అందువల్లనే అఖిల భారత కాం(గెసు సంఘ సభ్యుడయిన 
తెన్నేటి విశ్వనాధంగారు కలక త్రాలో జరిగిన అఖిల భారత కాం(గసు 
కమిటీ వేం శాసన సభానభ్యుడయిన న్‌ కౌం[గెనువాదీ (ప్రభుత్వం 
వారు సూచించే ఏ హోదానీ చేపట్టరాదనీ, ఈ ద్వంద్వ (ప్రభుత్వంలో 
మం|త్రిసదవి లభించినా. తిరస్కరించాలనీ ఒక తీర్మానాన్ని (ప్రతి 
పాదించవలసి వచ్చింది. ఈ (ప్రతిపాదనతో నాయకులు ఇరకాటంలో 
పడ్డారు. అందుచేత విశ్వనాథంగారి (ప్రతిపాదనను కాంగెసు_ అధ్య 
కలవారే స్వయంగా వాయిదా వేయవలసిన పరిస్టితి ఏర్పడింది. 


కాని అప్పటికే కాం్యగెస (పారంభ దినం దగ్గిర యింది. శ్రీని 
వాసయ్యంగారు అప్పుడు కాంగను అధ్యక్షుడు. దాస్‌, నెహూరిగారలు. 
' స్వరాజ్యపార్టీని ఏర్పరచిన దరిమిలానే ఆయన కాంగైసులో చేరాడు. 
కౌంగెసువారు తా మవలంబించిన కౌన్సిల్‌ (పోగాం ఎప్పు 
డయునా వదిలేసారనిగాని, నేరుగా సహకారనిరాకరణం, శాసనధిక్కారం 


లాంటివి చేపట్టి (ప్రత్యక చర్యకు దిగుతారనిగాని ఆయన ఎప్పుడూ. 
ఊహించలేదు. 


_ శాంతియుతంగా శాసన సభా కార్యక్రమం నడపడమే ఆయన. 
వాంఛితార్గం. ఆయన ఒక :సమ్మగ్రమయిన పదకాన్ని వేసి, తద్వారా 
కాన్సిల్లో" ఐకమత్యం నెలకొల్పి తంటాలుపడదాం అని ఎంతో (శ్రమ 
పడ్డాడు. తానే కాం(గెసు అధ్యక్షుడున్నూ, తానే ఆ పదకపు నాయకుడూ 
అవడాన్ని తన పదకం చులాగ్గా అంగీకరించబడుతుందని తలచాడు. 
ఆ పదకం అఖిల భారత కాం(గైను కమిటీవారు ఒప్పుకున్నారు. కాని 


మదరాసు కాం[గెస్‌-స్వాతంత్య తీర్మానం 389 


అప్పటికే ఆయన తల(పాణం తోకకి వచ్చినంత పనయింది. ముందు 
కార్యక్రమం నడపగల ఓపిక ఆయనలో సన్నగిల్లి ౦ది. అందులో 
విశ్వనాథంగారి (ప్రతిపాదన కొరకరాని కొయ్యే. అృత్రుత కలిగించేదే. 
'పెగా తాను కాం(గసు అధ్యకుడుగా ఉండగానే, స్వరాజ్యపార్తీని 
శంకించే పరిస్తితి! 

2 


మదరాసు కాంగెని = స్వాతంత్య తిర్మాసం 
గౌహతి కాం గెస్‌ (1926) అధ్యక్షుడుగా (శ్రీనివాసయ్యంగారు = 

మరుసటి సంవత్సరపు కౌంగెస్‌ను మదరానుకు ఆహ్వానించడమూ, 
ఆ ఆహ్వానాన్ని మన్నించి 1927లో డా॥ అన్సారీ అధ్యక్షతను చెన్న 
పట్నంలో కాంగైెస్‌ను జరపడమూ సంభవించింది. ఆ మదరాసు 
కాంగెసువారు. రెండు ముఖ్యమయిన తీర్మానాలని ప్యాసు చేశారు: 
మొదటిది స్వాతంత్ర్యానికి సంబంధించింది; రెండవది సైమన్‌ కమి 
షన్‌ ను దిహిష్కూరింప వలసింది అన్నది 


హజరత్‌ మొహని అభిలాష 


దేశానికి స్వాతంత్ర్యం అనే అభి పాయం 1921 లో అహమ్మదా 
బాదు కాం[గెస్‌లో ఆవిర్భవించింది. అదే రోజులలో అహమ్మదా 
బాదులో జరిగిన ముస్తిమ్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడయిన హజరకి మొహసీ 
(Hazrath Mohani) దేశస్వాతం త్రం పట్ట తాను సుముఖుడనే 
నని వ్య క్రపరిచాడు. స్వభావసిద్దంగా మహాత్మాగాంధి, తాను స్వయంగా 
ప్రత్యక్ష చర్యలకు సిద్ధమయ్యే పరిస్థితి ఉత్పన్న మయ్యెదాక్కా మితవాది 
గానే ఉండాలని కోరుకునే బాపతు వారు. అందుచేత హజరత్‌ మొహనీ, 
స్వాత౦త్య (ప్రసావన వచ్చినప్పుడు, తాను స్వాతం(త్యాన్నే కాంక్నీ 
స్తున్నానని చెప్పేసరికి, ఆ కబురు విని గాంధీగారు విస్తుపోయారు. 

తాను శాసనధిక్కారం ప్రవేశ పెస్టైలోపల,నిర్మాణం కార్య(క్రమ 


390 నా జీవిత యాత్ర] 


బాగా అమలు జరగాలనీ, ప్రజలు కాం(గెసు పక్షాన నిలవడానికి కావలసిన 
ప్రబోధం చేసి, వారికి అవసర మైన విజ్ఞానాన్ని కలుగజేయాలనీ, గాంధీ 
గారు వాంఛించేవారు. చేశం రాజకీయంగా ఇంకా మొదటి మెట్టుమీదనే 
ఉన్న ఆ రోజులలో, మొహనీ తాను దేశ స్వాత ౦ త్యాన్ని కాంక్షీస్సు 
న్నానని చెప్పడం, గాంధీగారిలాంటి వారికై నా విస్మయ కారణం గదా! 

ఆ పరిస్థితులలో, తాను హజరత్‌ మొహనీ అభిలాషతో ఏ! 
భవించి తానూ స్వాతం(త్యం కావాలనే వాడనే అని అనకపోతే 
ఏవయినా విపరీత పరిణామా లుత్సన్న మవవచ్చునని తలచి, హజరత్‌ 
మొహనీకి ఆయన ఒక హెచ్చరిక మాతం చేశాడు. “లోతుపాతులు 
(గహించి మరీ స్వాత ం(త్యం అన్నమాట ఉచ్చరించు” 

అహమ్మదానాదు కాం్యగెస్‌ జరిగిన కొద్దిరోజులలోనే హజరత్‌ 
మొహనీని నిర్చంధించడమూ, ఆయనపై మోపబడిన కేసు విచారణ 


అయి ఆయనకు రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించడమూ 
జరిగింది. 


“స్వరాజ్య పదం వెనక చరి[త 
స్వాతం్యత్యం (ప్రతి భారతీయునికీ జన్మ హక్కు. న్యాయతః ' 
ఈ స్వాతం(త్ర్య వాంఛ కాంగెసుతోపాజే 1885 లో ఉత్పన్నమై, 
కాయ్యగైెను ఆశయమై నిర్విరామకృషికి ఆలవాలమై యుండవలసిందే, 
కాని, మితవాదుల చేతులలో కాంగసు ఉన్నంతకాలమూ వారికి 
స్వతంత్రాన్ని గురించి తల పెట్టడానికి తావే లేకపోయింది. “స్వరాజ్యం” 
అన్న ముక్కేవారికి చుక్కెదురుగా కనబడేది. లోకమాన్య బాల 
గంగాధర తిలక్‌ మొట్టమొదటినారిగా “స్వరాజ్యం నా జన్మహక్కు.” 
అన్న నివాదాన్ని ఉచ్చరించినప్పుడు, ఆ మితవాదులకా ముక్కలు 
శరీరంలో వణుకు పుట్టించాయి. 
“స్వరాజ్యం అన్న పదం ఉపయోగించిన కారణంగా తిలక్‌ 
మహాశయుడు ' చిక్కు.లలో పడే పరిప్టితి ఉత్సన్న మయినప్పుడు, 


మదళాను కాం గెస్‌-స్వాతం[త్య తీర్మానం ప్ర01 


దాదాభాయి నౌరోజీగారు 1906 లో కాంగెస్‌ అధ్యతుడుగా లండన్‌ 
నుంచి భారత దేళానికి వచ్చి “స్వరాజ్య అన్న పదాన్ని విపులీకరించి, 
“స్వరాజ్‌ అనగా పూరి స్వాతం(త్ర్యమనీ, ఆ రోజులలో ఎన్నో దేశాల 
వారు (బిటిషువారికి బద్దులయి ఆనుభవిస్తూన్న స్వాతం త్యంలాంటిదసనీ 
నిర్వచనం ఇవ్వవలసివచ్చింది. 

అధమం అస్పటినుంచీ అయినా ఆ మితవాదులు ఏపేటా ఆ 
“స్వరాజ్యాన్ని” వాంఛిస్తూ ఉండి ఉండవలసింది. అల్లా 1917? వరకూ 
జరిగి ఉంమే ఎంతో బాగుండేది, 1017 లోనే కాం(గెను మిత వాదుల 
చేతులలోంచి మారి, కొదికాలం తిలక్‌ మహాశయుని అడుగుజాడలలో 
నడుస్తూ, గాంధీగారి కై వసం అయింది. 

మితవాదులా “స్వరాజ్యాన్ని” కోరలేకపోయారు. “స్వరాజ్య” 
అన్న పదానికి వెనుక ఇంత చరిత్ర ఉన్నా, హజరత్‌ మొహన్‌ 
“స్వరాజ్య అన్న పదం వాడి,ఉంటే,ఆ కోర్కె_లో తప్పేమీ లేదని గాంధీజీ 
గుర్తించి ఉండవలసింది. కాని వెనువెంటనే జరిగిన హజరత్‌ మొహనీ 
నిర్చ్భంధమూ, కేనూ, విచారణా గమనించిన నాకూ, ఇతర మ్మితులకూ. 
కూడా గాంధీగారు అన్న “లోతుపాతులు (గహించి మరీ స్వాతంత్ర్యాన్ని 
గురించి మాట్లాడు అన్న హెచ్చరికలోని “లోతుపాతు అన్న పదాన్నే 
ఆడ్డం పెట్టుకుని హజరత్‌ మొహనీ పెన (ప్రభుత్వంవారు విరుచుకు 
పడ్డారా అనిపించింది. అదే “స్వాతంత్ర్యం” | అన్న ఆశయానికి (పాతి. 
పదీకా, జన్మ కారణమూ అయింది. 


పాంబమూ ర్తి ఉబలాటం ' 


తర్వాతి పరిస్టితులుకూడా గమనిద్దాం. లోగడ కొంత కాలంగా 
మృద్రాను శానన సభ “స్పీకర్‌గా కనక అతను సళజతూ ర్రిగారు. 
కలగబోయే పరిణామాలను విలియా వేసుకోకుండా, “స్వాతం (త్యం 
కోనం (ప్రాకులాడ - నారంభించాడు. సాంబమూ ర్రిగార్హూ నేనూ 
ముస్ఫయి యేండ్ల కుపె గా కలిసి పనిచేస్తూ ఉన్న వార మే. ఆరంభ. 
దినాలలో లాయర్ల ౦గా పనిచేశాం. తర్వాత ఇరువురమూకాడా ద హైక్టీ స్తా 


వష క a 


399 నా జీవిత యాత్ర 


విరమించుకుని, స్వాతం[త్య సమరంలోకి కలిపేదూకి పనిచే స్తున్నాం, 
1921 లో జరిగిన ఆ మొట్టమొదటి గోదావరి జి జిల్లా రాజకీయ సభా 
కొర క్రమాలు నౌ అధ్యక్షత నే జరిగాయి, అస్పుడు "నేనే సాందిమూ రి 
గారి “స్వాతంత్ర్య” తీర్మానాన్ని ఎదుర్కున్నాను. అప్పట్లో గాందీగారికి 
లాగే కావలసిన తయారీలేందే “'స్వాతంత్యంి అన్న పదం వాడితే 
(సభుత్వంవారి చేతులలో ఎటువంటి ఫలితాలకు లోనుగావలసివ స్తుందో 
అన్న భయం నన్నూ ఆవరించే ఉందన్నమాట! 


స్వరాజ్య సమరంలో సాందిమూ ర్హిగారి పాతను గురించి 
ఇదివరకే చెప్పి ఉన్నాను, 


జవహర్‌ లాల్‌ చొరవ 

చెన్నపట్నం కాం్యగెసులో, అప్పుడే జినీవా నుంచి వచ్చిన జన 
హర్‌ లాల్‌ నెహూగారి ముఖతః (పతిపాదించబడింది సాందమూ :D 
గారి “స్వాతంత్ర్య తీర్మానమే. మదరాసు కాంగ్రెస్‌ రోజులలోకూడా 
మహాత్మా గాంధీగారు “స్వాతం త్య తీర్మానానికి (పతికూలురే. జవ 
హర్‌ లాల్‌ గారు తీర్మానాన్ని (పతిపాదించే సమయంలో గాందీగారు 
ఆ కౌం(గెసు పెండాలు గేటు దాకావచ్చి, లోవల ఏం జరుగుతోందని 
అడిగి, జవహర్‌ లాల్‌ నెహ్రూ స్వాతంత్ర్య తీర్మానం పె పె మాట్లాడుతున్నా 
రని విని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, “ఏదో బడి పిల్లల బెడదలే 
అన్నారు. 

ఆ రోజులలో దేశంలోని స్వాతం(త్యవాదుల నందరినీ అరెస్టు 
చేసి కేసులు పెట్ట జెయిళ్ళకు పంపిసార నే వదంతి బాగా నాటుకుపోయ 
ఉంది. తన్ను కాడని సకహపోటాల్‌.. ఆ తీర్మానాన్ని (ప్రతిపాడించాడనే 
అభిపాయం గాంధిగారికి కలిగి నట్లుంది. ఈ విషయంగా తన కుమా 
పడు జైలుకు వెళ్ళడము మోతీలాల్‌ నె హూగారి కెంత మా(త్రం ఇష్టం 
లేదు. అసలు ఆయన స్వత ౦(త్యాన్ని వాంఛించే బాపతు కాదు. ఆఖరికి 
డొమినియన్‌ స్టేటస్‌” (అధినివేశ (స్రతిన త్తి అన్న పదజాలంమీద 


మయతాసు కాం గెస్‌-స్వాతంత్య తీర్మానం 393 


కూడా నిలబడే బాపతుకాదు. ఆయన ఎప్పుడూ రాజీ (ప్రతిపాదనలకు 
సుముయుడు, 


ఎప్పుడూ కలహానికి కాలు దువ్వి, తిరుగుబాటును వాంఛించే 
బెంగాల్‌ రాష్ట్రం కూడా ఆ 1925 లో చి త్రరంజన్‌దాస్‌గారి మరణం 
కారణంగా, వెనక్కి ౬౦కింది. దాస్‌గారి మరణం ఓక్‌ పెద్ద కధ, 
దానిని గురించి (పత్యేకంగా చెప్పతాను.బెంగాల్‌, అనేక కారణాలవల్ల, 
మదరాసు కాం(గెస్‌వారు “స్వాతంత్ర్య తీర్మానాన్ని ప్యాసుచేసిన సమ 
యంలో, ఒక రకమయిన నిరుత్సాహ స్టితిలో పడిపోయి. ముందుకు 
రాలేక పోయింది. 


బెంగాల్‌ వారు 1928 కాంగస్‌ను కలక తాకు ఆహ్వానించారు. 
ఎల్లా గయినా కాం్యగెను అధ్యక్షునిగా పండిత మూత న్నెహూగారి నే 
ఎన్నుకుని, చెన్నపట్నంలో ఆయన కుమారునిచేతనే (పతిపాదించబడి 
ప్యాసయిన “స్వాతంత్ర్య తీర్మానాన్ని బుట్ట దాఖలు చేయించాలని 
“బెంగాల్‌” వాంఛించింది. 

కమిషన్‌ బహిష్కరణ తిర్మానం 

సెమన్‌ కమిషన్‌ బహిష్కరణ తీర్మానాన్ని గురించి మళ్ళీ 
కౌ స్త్‌ చర్చిద్దాం. మొట్ట మొదటి కాం(గసు 'దినాలనుంచీ (బైటిష్‌వారు 
భారతీయు లపట్ల ప్రదర్శిస్తూ ఉన్న వై ఖరీ, అవలంబిస్తూ ఉన్న దగా 
పద్ధతి, మోసకారి విధానమూ గమనించి (గ్రహిస్తూన్న భారతీయులు 
ఆంగ్లేయ విధానాలతో విసుకుజెంది ఉన్నారు. నాయకులూ, దేశంలోని 
చిన్న పెద్దలూ. అందరికీ (టిటిష్‌ విధానంపట్ల విముఖతే కలిగింది. 
ఆ కారణంచేత బహిష్కరణ తీర్మానం విస్తారం తర్ణన భర్జనలు అవ 
సరం లేకుండానే అంగికరించబడింది. 


తీర్మానం ఆమోదించబడిన వెంటనే దేశవ్యా పంగా ఉన్న 
కాం గసు కమల. (పజానీకానికీ కూడా సెమన్‌ కమిషన్‌ దిహిష్క 
వీరం కసం పూర్తిగా హరాలు చేయవలసిందనీ ఆదేళాలు ఇవ్వ, 


394 నా జీవిత యాత్ర 


బడాయి. కొంతమంది నాయకులకు శాసన ధిక్కారమూ, “బాయ్‌కాట్‌? 
తీర్మానాదులలో అంతగా ఆస క్రి లేకపోయినా, ఇది కేవలం -బహిష్ష 
రణే గదా ఇందులో శాసన ధిక్కారాది కార్యక్రమాలు ఏమీలేవు 
గనుక కమిషన్‌ని “బాయెకాట్‌” చేసి హర్తాలు అమలు పరుడాం అని, 
తమలో తాము తర్జన భర్జనలు చేసుకుని, ఒక నిర్ణయానికి వీచ్చారు. 
దెశం ఈ తీర్మానాన్ని అసకితో అమలు పరచింది. కమిషన్‌ 
ఎక్కడకు వెళ్ళినా నల్ల జెండా లెదురయ్యాయి. అందువల్ల నే ఈ బహి 


ష్కరణ అంత ఘనంగా సాగింది. ఆ కాంగ్రస్‌ అధ్యక్ష పదవి, శ్రీని. 


వాసయ్యంగారి భుజస్కంధాల మీదనుంచి, ఆ 1927 డిసెంబరులో 
డా॥ అన్నారీగారి భుజాలమీదికి వాలి ఊరుకుంది. 


సక్షత్‌వాలాకి విందు 


(బ్రిటిష్‌ పార్ల మెంట్‌లో భారతీయ సభ్యుడుగా ఉంటూ ఉన్న 
సక్షతివాలా 1927లో హిందూ దేశానికి వచ్చాడు. ఆయన కేంద్ర 
శాసన సభా కార్యక్రమాన్ని వీక్షించి ఆ శానన సభా సభ్యులలో 
ముఖ్యులు అనుకున్న వారందరితోనూ, దేశంలో ఉన్న రాజకీయ 
పరిస్థితిని గురించి తర్కవితర్కాలు చేశాడు, 


ఆయన చాలా ఉత్సాహవంతుడూ, మంచి తెలివయినవాడూను. 
కాని తన దేశభవిష్య త్తు ఎమిగానున్నదో అనే వ్యాకులంతో చాలా 
మనఃక్తెేశంలో ఉన్నాడు. 
ఆయన రాకను పురస్కరించుకుని కెంద్ర శాసన సభలోని 
కాంగెసు మెంది ర్ల ంతా కలసి ఆయన గౌరవార్గం ఒక పెద్ద (పాతః 
కాల విందును ఏర్పరచారు. నాతో ఆయన సంప్రతించిన సందర్భంలో 
"దేశం యావత్తూ ఒక్క (త్రాటిమీద, ఒక్కమాట మీద ఉండి, సంఘీ 
భావంతో వ్యవహరించా లన్నారు. తాను జన సమూహంతో కలిసిమెలిసి 
. ఏ విధమయిన కార్యక్రమమూ ఎప్పుడూ జరుసలేక పోయానని 
వాపోయాడు. ఇదంతా 1927 మార్చిలో కేంద్ర శాసన సభలో జరిగిన 
విషయం. 


3 
విఠల్‌భాలయ్‌ు పటుల్‌ విజ్ఞత 


కంద శాసన సభలో' ఉన్న కాంగైను సభ్యులందరమూ కలిసి, 
మాకు సంబంధించినంతవరకూ ఒక కార్యనిర్వాహక సంఘాన్ని 
పండిత మోతీలాల్‌ నెహూ9గారి అధ్యకతను ఏర్పరచుకున్నాము. 
కొ త్తగా ఎన్నికయిన కేంద్ర శాసన సభ్యుజగా మా జీవితం 1927 లో 
(పారంభం అయింది. 
నిజానికి మా పార్టీ మంచి సకడ్‌బందీగానే ఏర్పడింది. మంచి 
(క్రమకిక్షణ కలదే. కాని పెద్దలలో కొద్దిగా మనస్ప రలుం డేవి. మోతీలాల్‌ 
నెహూగారికీ, (శ్రీ నివాసయ్యంగారికీ ౬క పక్కొం నెహూగారికీ లాలా 
లజసతిరాయ్‌గారికీ ఇంకొక సక్కా కౌ స్త స్పరలుండేని, ఈ స్పర్లలకు 
నత. మ (co 
రాజకీయకారణాలే ఉండేవి. 


డిన్నర్‌ పార్టీలు - రంగయ్యర్‌ సవాలు 

కాని శేవలం వ్య క్రిగతమయిన స్పర్హ నెహ్ఫూగారికీ, సి. ఎస్‌. 
రంగయ్యరుగారికీ మధ్య ఉండేది. వీరిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహి 
తులుగానే ఉండేవారు. అప్పట్లో రంగయ్యరు నాభా మహారాజు 
కార్యదర్శిగానూ, హితుడుగానూ ఉండేవాడు. గవర్నమెంట్‌ వారినుంచి 
తన రాజ్యాన్ని రాబిట్టుకో డానికి మహారాజు 'నెహర్ఫో గారిని న్యాయవాదిగా 
పెట్టుకున్నాడు. ఈ కేసు వ్య క్రిగతంగా తేబిడిన బాపతే. ఈ 
సందర్భంలో నాన్చుడు, అభిప్రాయభేవాలూ ఉండేవి. అల్లా వారిరువురి 
మధ్యా ఏర్పడిన స్పర్థ శాసన సభలోకీ, రాజకీయాలలో కీ (ప్రవేశించింది. 

ఒకప్పుడు పము మో కార్యనిర్వాహక వర్గంలో _ వై (సాయ్‌ 
తోను, ఇతర (ప్రభుత్వ ఉద్యోగులతోను సంబంధించిన సాంఘిక 
కార్యక్రమాలలో పాల్గొనకూడదు, వాటిని పూర్తిగా బహిష్కరించాలని 
నిర్ణయించుకున్నాం, మోతి లాల్‌ నెహూాం గారికి మాతం, 'మొదటి 
నుంబీ అలవాటయిన కారణంగా, అటువంటి డిన్నర్త కీ, పార్టీలకూ 
వెళ్ళకుండా ఉండడమం పే అదోలా ఉండేది. వెళ్ళాలనే కోరికే పీకు 
తూండేదన్నమాట! 


896 నా జీవిత యాత్ర. 


నేను (గామాంతరంలో ఉన్న సందర్భాలలో ఒకసారి 
ఆ బహిష్కరణ తీర్మానం రద్దవడమూ, వెళ్ళదలచినవారు పార్టీ లకు 
వెళ్ళవచ్చును అన్న తీర్మానం ఆ మోదించబడ్డమూ జరిగింది. తర్వాత 
ఆ(పక్న తిరిగీ చర్చనీయాంశం అయింది. i= విషయాన్ని తర్కించ 
డంలో, పార్టీ లీడరుగా ఆయన ఒక్కరికీ ఆయా పార్టీ లకు వెళ్ళడానికి 
అనుమతి ఇ “స్టే సరిపోతుందన్నాను. వంటిని స ఏస్‌, 'రంగయ్యరు. 
“నిన్నే ఎందుకు వెళ్ళనివ్వాలి ఆ పార్టీలకు? నాకంపే నీవు ఎక్కువగా 
(తాగగలవా?” అని సవాలు చేశాడు, 

రంగయ్యరుగారి మాట తీకూ, వారి హాస్యం, అంత అపహాస్యం 
గానూ, మోటుగానూ ఉండేది. మోతీలాల్‌ గారయినా తిస్పికొట్టాలంపే 
గట్టి దెబ్బే కొట్టగలరు. ఇతరులమీద తాను విసిరే విసుర్హ లాంటివి తన 
మీదనే కేం దీకరించబడినప్పుడు, వాటికి నవ్వుతూ ఆనందంగా 
తట్లుకోనూ గలడు. ఆదీ ఆయన తత్వం. 


చరిత సృష్టించిన చతురుడు 


మా మిత్రుడు విఠల్‌భాయ్‌ పటేల్‌ శాసన సభాధ్యకుడుగా 
ఉండేవాడు. ఆయన మాంచి నేర్పరి. (పపంచకంలో ఏ దేశపు పార 
మెంటరీ స్పీకర్‌ గానయినా ఆయన బాగా రాణించగలడు, అటువంటివ్య క 
కేంద శాసన సభలో, అప్పటికి అమలులోనున్న ఆచార (ప్రకారం, 
జీతంగాని, పూచీగాని ఎంతమాతమూ లేని ఒక అప హాస్యపు, అవక 
తవక వార్డు మెంట్‌కు నిష్కపటమయిన నాయకుడుగా ఉండవలసి 
వచ్చింది. కాని ఆయన నేర్పుతో నిర్తీనమయిన ఆ వార్ల మెంట్‌కు 
జీవంపోసి, పూచీ అన్నదిలేని సందర్భాలలో కూడా దానీకి ఎంతో 
(బాముఖ్యం ఉన్నట్లు కల్పనజేపి, అందరికీ ఉ ఉ_తేజాన్ని కలిగించేవాడు. 
ఈ సందర్భంలో “అ మేధావిని గురించి కా స్ప విపులీకరించకుండా 
ఉ-డలేకపోతున్నాను, 
అసెంబ్లీ అధ్యక్షుడుగా విఠల్‌ భాయగారు సభ్యుల (ప్రవ ర్త నాదుల 
విషయంలో చాలా నిక్కచ్చిగానూ, స్వతం_తంగానూ వ్యవహరిస్తూ, 
ఆ జీవంలేని కేంద్ర సభలో చిన్న చరిత్రనే సృష్టించగలిగాడు. దేశ 


విఠల్‌భాయ్‌ వసెల్‌ విజ్ఞత 597 


దేశాల ఆనవాయితీలను పొటిస్తూ, (పెసిడెంట్‌ గా తనకున్న హక్కులను 
సవ్యంగా చెలాయిస్తూ, చాకచక్యంగా వ్యవహరిస్తూ, వై (నాయుగారూ, 
కౌన్సిల్‌ వారూ జారీచేసిన ఆర్జర్హ నుకూడా అవసరమయితే. ధిక్కరించి 
సభా య. కాపాడేవాడు. 
నస నభా పోరిసుగార్డ్‌ (పపేంచకుండా అటకాయించిన 
fue దేశంలో అమలులో ఉన్న. రాజకీయసూ(త్రాల (ప్రకారం 
వ. ఎట్టి హక్కులూ ఉన్నట్లులేదు. ఒక నిష్పూచీ (ప్రభుత్వమూ, 
పూవీలేని సభ్యులూ కలసి వారికీ తోచిన విధంగా అధ్యపని ఆడించ 
గల స్తితిలో ఉన్నారన్న మాట! జెయిమలో ఉండగానే అసెంప్ర్తీ కి 
ఎన్నికయిన DOs మి(తాగారికీ శానన నభా కార్యక్రమాల్లో 
పాల్గొనేటందుకు సౌకర్యాలు కలిగించాలని కోరినప్పుడు, సర్‌ 
అలేగ్గాండర్‌ మత్తమన్‌ పార్త మెంట్‌ నాయకుడుగా ఉంటూ, సభ్యుల 
హక్కులపై నడిచిన తీ వమయిన వాగ్వివాదంలో కల్పించుకుని, 
సభవారికిగాని సభ్యులకుగాని ఎట్టి హక్కులూ లేవన్నాడు. విఠల్‌భాయ్‌ 
పటేల్‌ గాక మరొకరెవరయినా అయితే, పోలీనువారు కౌన్సిల్‌ లోకి 
రాకుండా అరికట్ట గలిగి ఉండేవాడుకాడు. ఆ పశ్నపెన ఆయన ఒక 
నూతన పద్దతికి దారి చూపాడు. 


(పెసిడెంట్‌ కార్యాలయ వివాదం 

తర్వాత, లెజి సేటివ్‌ డివార్డ మెంట్‌ నుంచి తన ఆఫీసును 
ప్రత్యేకించి ea ఉంచి తీరా లన్నాడు. అవి కలిసి ఉండదాన్ని 
కొన్ని చిక్కు లున్నా యనీ, నాటిని విడిగానే ఉంచాలనీ, ఆయన 
వాదించాడు. దర్శిలా సర్‌ విరుదాంకితుడ యిన లాం సెట్‌ (గాహం 
అప్పట్లో లెజిసే టిన్‌ డిపార్లు మెంట్‌ కు కార్యదర్శిగా ఉండేవారు (ఆయన 
సింధురాష్ట్రానీకి గవర్నర్‌గా పనిచేసి పి.ఛను పుచ్చుకున్నారు. 
పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ డై రెక్టర్‌ హోదాతో అపరాధ పరిశోధక డిపార్డు 
మెంట్‌కు ముఖ్యుడుగా కోట్‌ మాన్‌ వ్యవహరించేవాడు. కాగా ఆయన 
గవర్న మెంట్‌ వారి చీఫ్‌ ప్లాప్‌ కూడాను. . ఓటింగుకాలులో తన విధిని 
అతి జాగర్తగా నిర్వహిస్తూ, (పభుత్వ పక్షానికి కౌన్వాస్‌ చేయడం 

T 26 


398 నా జీవిత యాత్ర 


లోనూ, .ఆ పోలింగు బూత్‌ గుమ్మంవద్ద నిలిచి గవర్న మెంట్‌కు 
అనుకూలు రయినవారికి లోపలికి దారిచూసడంలో నూ బహు సమర్థుడు, 


ఏఠల్‌ భాయ్‌ సేల్‌, న్య డక్రీగతంగా తన స్వభావాన్నిబట్ట, అన 
హోదాను కాపాడుకుంటూ, తనకి ఉ _త్రమమని తోచిన రీతిగా న్యాయం 
గాను వ్యవహరిస్తూ, తన ఆఫీసుకు " ప్రక్యేకస్టానం ఉండి తీరాలనీ, 
లెజిస్పేటివి డిపార్ట్‌ మెంట్‌ కూ, తనకూ సంబర ధో ఉండకూడదనీ 
కోరడం సబబే అయినా, (ప్రభుత్వరంగంలో మాతం ౪ కోరిక బాగా 
అలజడిని కలు గజేసింది. 


హూం మెంబర్‌ కమాపణు 
నిందాపూర్వుకమయిన పోనుకోలు కబుర్లు లాబీ వర్గాలలోని 
అఫిషియల్‌ సభ్యులే ఆరంభించి, విఠల్‌ భాయ్‌ పపేల్‌కు ఒక నిందను 
భం ఇల్లా చేసినందున ల్ల తమ్ముతామే కించసరచుకుంటూ, 
సభ్యుల కోపతాపాలకు గురయార. వారిమీద అవిశ్వాస తీర్మానం 
తీసుకురావడానికికూడా సావకాశం ఉందన్న సంగతి పాసం, వారు 
తలచలేదు, 
అసెంబ్లి అధ్యతుడంకే సభ్యుల హక్కులను, అధికారాలను 
రక్షించే దాత అన్నమాట. విఠల్‌ భాయ్‌, కాంగినువారు. కాంగ సే 


తరులు, వారు=వీకు అన్న విభేదంలేకుండా అన్ని వర్గాలవారికీ అవసర 


మెన రక్షణ ఎప్పుడూ ఇచ్చేవాడు. ప్రభుత్వంవారి _పెజరీబెంచెస్‌ 
వారికికూ డా రక్షణ ఇచ్చేవా డాయన, కాం్యగెసువారు అసెంబ్లీలో 

స్థిర స్థానం యేర్పాటు చేసుకున్నప్పటికీ, వారు ఎంతో ధీమాగొనూ, 
యు 1. క్షంగానూ పోట్లు పొడుస్తూన్నా _పెజరీబెంచి సభ్యులకు 
మాతం గర్వమూ, అహంభావమూ త గలేము. 

ఈ అప్రతిష్ట పరిస్థితికి మార్గాంతరం మాకు కనబడక, ఆ 
(పకారం అధ్యక్షుని కించపరుస్తూన్న వారివద్దనుంచి క్షమార్పణ 
పుచ్చుకుతీరాలనే భావం మాకు ఏర్చొడి, మా అధ్యక్షుని గౌరవ 
మర్యాదలు కాపాడవలసిన అవసరం మాదే గనుక, ఆ పార్టీ లీడర్ని 
తగు చర్య తీసుకోవలపిందని కోరాం. ఈ సమాచారం విషమ 


విఠల్‌భాయ్‌ పకుల్‌ విజ్ఞత 399 


పరిస్తితులకు దారితియ్యకుండా నే వై స్రాయ్‌గారికి జేరింది. వెంటనే 
ఆయన కలుగజేనుకుని హోం మెంబర్ని జరిగిన పొరపాట్లను సరిదిద్దు. 
కోవలసిందని బలవంతం చేశాడు. హోం మెంబరు షంటబనే తగు 
రీతిని అవసరమయిన పదజాలంతో క్షమార్పణ కోరడమూ, పార్ల 
మెంట్‌ సభ్యులందరి తరఫున మోతీలాల్‌ నెహూగారు ఆ క్షమార్చణను 
అంగీకరించడమూ జరిగింది. ఆ తర్వాత ఉద్రిక్తత తగ్గి శాంతి 
నెలకొంది. అది మా అధ్యకునకు ఒక విజయమెండి. ఆ విధంగా వార్ష 
మెంట్‌లో ఒక నూతన మర్యాద (Convention) ఏర్ప డ్తం 
జరిగింది. 


త వై Wo WE 
ల్‌ చం. య 


1928, 1929 సంవత్సల పారిపాలనా విధానంలో భయాందోళన 
లదే. పైచెయ్యి అయింది. వై(సాయ్‌గారు తమ పరిపాలనంతా 
ఆరి నెన్సులమీ దనే నడిపించారు. 

సెపైంబరు 17న శాంత హర్‌ సై (Sandhurst) అనే 
ఒక పోలీసు ఆఫీసర్ని ఖూనీ జేశారు, "దానో ఆర్షినెన్సులూ, కట 
కేనులూ బనాయింపబిడ్డాయి. పైగా పబ్దెక్‌ ౩ సేప్ట (ప్రజారక్షణ) బిల్లు 
అంటూ ఒకటి మన నె త్తని. రుద్దడానికి (పయత్నాలు జరిగాయి. 
అందుమీదట క్టటకేసు ప్రాముఖ్యాన్ని వహించింది. ఈ (పజారక్షణ 
కంటూ (ప్ర వేళ బెట్టబడిన బిల్లు, ఆ మీరట్‌ కుటకేనును తరువులు 
అధ్వాన్న పరిస్తితులలో సడుతుందేమో ననిపించింది. 


పరిస్థితులను గమనించిన శాసన సభాధ్యతుడు విఠల్‌ భాయ్‌, 
ఓక (పకటన చేశాడు. అందులో ఆతి జ్యాగతగా పరిశీలించిన అనంతరం 
తాను ఒక నిశ్చ మానికి వచ్చాననీ, ఆ నిశ్చయం ee అటు 
మీరట్‌ క1ట'కేసు నడుస్తూండగా ఇటు ఈ పబ్లిక్‌ "సె సప బిల్లు (ప్రతి 
పాదించడం చాలా ఆకేపణీయం, అందువల్ల '(పభుత్యంవారు ఈ 
రెంటిలో ఒక దానిని వదులుకోక తప్పదని సూచించబడింది. 


(సభుత్వంవారు అదేం కుదర దన్నారు. దానో 1928 


400. నా జీవిత యాత్ర 


వ్మపియల్‌ 11 వ తేదీని అధ్యకడు, తాను సూచించిన ఆ (ప్రాథమిక 
సూత్రాలమీదెే, ఆ బిల్లును (త్రోసివేశాడు. ఆప్పుడు వై సొయ్‌గారు 
శాసన సభని సైటు కి కొన్సిల్సీ ఉమ్మడి సమావేశానికి పిలిచి ఆ నమా 
"వేశంలో ఆ (ప్రజారక్షణ బిల్లును ఆమోదింపబేశాడు. (ప్రభుత్వంవారి 
నిరంకుశ పరిపాలనకీ, వై సయ్‌గారి నికృష్ణవిధానానికీ ఇంతకంటె 
(పబలమయిన నిదర్శనం ఇంకోటి కావాలా? 

(పజాభ్మిపాయాన్ని కాదనీ తమకు ఇష్టం వచ్చినట్లు నిరంకుశంగా 
(ప్రవ ర్తి రించడానికే వై సాయగారు సర్ది కృరెషన్‌. పవర్ని తమ 
చేతిలో పెట్టుకుంట. ఆటువంటి బిల్లు విషయంలో జరిగే సర్టిఫికేషన్‌ 
తతం౦ంగాల్ని అప్పు చెయ్యడానికి కనన సభవారికి అధికారం లేక 
బోయిన; ఉన్నత స సాయిలో జరుగుతూన్న తర్క_వితర్కాలు (పజా 
హృదయంలో డ్‌ శవాన్ని కలిగించడానికీ, ముఖ్యంగా re 
బాధితుల హృదయాలు తేలిక అవడానికి ఉపకరించేవి. హకార 
నిరాకరణ ఉద్యమం, 1921 లోనే (పారంభించబడి, వ రర 
నిర్మాణ కార్య్మకమాలద్వారా, (పకాహృదయంలో నూతన ఉత్సాహాన్నీ, 
ద్ద కీ, కలిగించ గలిగినా, 1928.29 సంనత్సరాలలోకూడా శాసన 
సభాసభ్యులకు ఇటువంటి అన్యాయ పరిస్టితులలో కౌంగెసువారితో 
కలిపి ఓటు చేయడానికి “కలేజాి లోటుగానే ఉండేది. 


వైసాయిక మందలింపు 
వె వై _నాయిగారు శాసనసభా, రాజ్యసనభా సభ్యులను ఉమ్మడిగా 
సమావేశపరచి, ఆ ఉమ్మడిసభలోని సైట్‌ కౌన్సిల్‌ సభ్యుల ధర్మమా అని 
వారి ఓట్లతో బయట బయటపడేవాణ. అప్పుడుకూడా రాజ్యాంగప్పు 
కట్టుబాట్ల కు లోదిడి ఉభయ' సభల ఆమోదం పొందిన ఆ బిల్లుల్ని 
కూడా చట్టంగా (ప్రకటించడానికి ఒక ఆర్షినెన్స్‌ కావలసి వచ్చేది. 
ఇటువంటి పరిస్థితులలో అని “పూరీని సృష్టి ౦చి, తాను సృష్టిం 
చిన ఆ *పూవీి అధారోంగా, వై (సాయినికూడా, వ్ర అనవసరంగా 
మా కార్యకలాపాలలో కలుగజేసుకుంటున్నా” వని మందలించగలశ ర్స్‌ 
ఒక్క- విఠల్‌భాయ్‌ సపేల్‌కే ఉంది. అట్టి ధీశాలి ఆయన. 


విఠల్‌భాయ్‌ పమెల్‌ విజ్ఞత 401 


ఉమ్మడి సభలో వెప్రాయెగారి ఉసన్యానానికి విఠల్‌ భాయ్‌ుగారు 
ఆక్షేపణ. తెలిపారు. వై(స్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌, (ప్రెసిడెంట్‌ గారి పెర 
ఉత్తరం (వ్రాస్తూ, అందులో పెసిడెంట్‌ గారి నిర్ణయాన్ని ఖండించడం 
గాని, దానికి ఆయనపై దోషం ఆరోపించడంగాని తన ఉద్దేశం కాదని 
స్పష్టం చేశాడు, 

(పెసిడెంట్‌ మాతం, తాను రాజ్యాం గరీత్యా తనకున్న హక్కు 
లను పురన్కరించుకునే ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని తిరిగీ చెప్పాడు. 
ఈ సందర్భంలో మనం గమనించవలసిన ముఖ్య విషయాన్ని ఒక్క 
ముక్కలో చెప్పాలం పే-ఇస్పటికి సుమారు ఇరవై సంవత్సరాలనుంచి 
మనం పడుతూన్న తంటాలన్నీ వె(సాయ్‌ చేతిలోంచి ఇటువంటి “అధి 
కారాన్ని” తప్పించాలనే, 

మూడు రోజుల ఉపన్యాసం 

ఆయన స్పీకరు కాకపోయినా, బిల్లులమీద నడిచే తర్క విత 
ర్కా-లలో విఠల్‌ భాయ పపేల్‌ అరతరాయాతు కలిగించే వాడు, ఆయన 
ఎంత కోపదారయినా, చికాకు తత్వం గలవాడయినా మాటాడు 
తూన్న వారి నెవ్వర్నీ బలవంతంగా ఆప్పజేసి కూర్చోబెట్టలేదు. పూచీ 
గల వార్ష 'మెంటులో నయినా (ప్రతి సభ్యుడికీ తనకి కోచినంతకాలం, 
స్పీకరునుంచి అంతరాయం లేకుండ మాటలాడగల హక్కు. ఉంది, 
ఇతర సందర్భాలలో (కమ శిక్షణ అమలుపరచి, అవతలి వ్య క్రి ఎవ 
రయినదీ లెక్కచేయకుండా తన పరిస్టితినిగూడా గమనించకుండా, 
అనసరమయిన చర్య తీసుకునేవాడు. ఇంత ఇదిగా ఉన్నా, ఆయనవల్ల 
జరిగిన పొరపాటు ఏదయినా ఉంచే దానిని సూవీం చిన తక్షణం సరి 
దిద్దుకునేవాడు. 
ఒక రోజున ఒక బిల్లుమీద చర్చ జరుగుతూ ఉండగా, 

ప ఏన్‌; రంగయ్యగారు, మధ్యలో లేచినిలబడి, ఉపన్యసించడం ఆరం 
భించాడు. రంగయ్యరు తన ఉపన్యాసాన్ని అనవసరంగా సాగదీస్తు 
న్నట్లు కనబడడంచేత, విఠల్‌ భాయెగారు “మీ ఉపన్యాసం ఇంకా ఎంత 
'సేపుంటుంోొదని ఆడిగాడు. ఆ రంగయ్యరు తడుముకోకుండా “మూడు 


402 నా జీవిత యా(త్రకి 


రోజు లన్నాడు. దానో సభలోని ప్రతివ్య కికీ (పాణంపోయినంత 
పనయింది. 

నిజానికి, సరుకుండి, అంకెలకోటీ, రుజువులతోటీ నిరూపిసూ 
మాటలాడగల యే వ్య క్తి అయినా తన ఉపన్యాసానికి మూడు రోజులు 
కాదు.వారంరోజులు తీసుకున్నా బాధలేదు కాని, ఏసభ్యుడయినా, తనకు. 
తోచినంత సేప మాటలాడవచ్చును కాబటి, తన దగ్గిర సరుకున్నా 
లేకపోయినా, చెప్పిందే చర్విత చరణంగా చెప్పతూన్నా, సందర్భాన్నీ 
'ప్రసావన అంశాన్నీ తప్పించి మాట్లాడినా అది అన్యాయమే కదా? 

రంగయ్యరుకు మంచి వాగ్గాటీ, భాషా పరిజ్ఞానమూ, వాదించ 
గల నేడ్పూ ఉండడంచేత ఎవ్వరికీ" కూడా ఎవ్వరి కేమిటి. (పసి 
డెంటుగారికికూడా, “నీవు అనవసరపు (ప్రస్తావన చేస్తున్నావు అనడానికి 
సందు దొరకదన్నమాట! అందుచేత రంగయ్యరుకు కావలసినంత సావ 
కాశం యిచ్చాడు. ఆంగ్లో ఇండియన్‌ (గూప్‌ లీడరయిన సర్‌ డార్చి 
లిండ్సే (SII Darsy Lindsay) “యెసిడెంటుగారు గమనించాలి! 
ఉపన్యాసం పరిధి దాటి దీర్హం, సుదీర్హం వసు 2 అని హెచ్చ 
రిక చేపినా, రంగయ్యరు ఉపన్యాసాన్ని సాగనిచ్చాడు. 

రంగయ్యరు అన్నంతపనీ చేశాడు. తన ఉపన్యాసం వినడానికి 
మనుష్యులు ఉన్నా, లేకపోయినా దోరణిలో తబ్బిబ్బు లేకుండా, ఆ 
మూడు రోజులపాటూ ఆ ఉపన్యాసాన్ని సాగించా డా ధీశాలి. 

ము కేంద శాసన సభా సభ్యులంగా జీవికాన్ని గడపిన ఆ 
మూడు సంవత్సరాలలోనూ, ఈ మూడు రోజుల ఉపన్యాసకాలం చాలా 
_ సరదాగానూ, ఉత్సాహంగానూ, మరప్పరానిదిగానూ తయారయింది, ఆ 
తర్వాత ఆంగ్లో ఇండియన్‌ (గ్రూప్‌ నాయకుడు ఆ చర్చ సంబంధంగా 
మాటలాడుతూ, రంగయ్యరు గారు తన సుదీర్గ _ కాదుకాదుందిర్హ, ఆతి 
దీర్చ, మహాదీర్చ ఉపన్యాసంతో అనవసర కాలయాపన చేశాడనీ వాపో 
యాడు. 

మోతిలాల్‌గారి పరిహాసం 

అప్పటివరకూ ఆంతా సవ్యంగానే నడిచింది. కాంగైనుపార్టీ 

' నాయకుడుగా, మోతీలాల్‌ నెహ్రకాగారు సమాధానం ఇవ్వడానికి లేచే 


విఠత్‌భాయ్‌ పశేల్‌ విజ్ఞత 403 


Ci 


సరికి మాతం అలజడి ఆరంభం అయింది. ఆయన లిండ్సే మాటలకి 
(ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండి ఉండవలపింది. (పెసిడెంటుగారే 
రంగయ్యరు ఉపన్యాసాన్ని అదుపులో పెట్టనప్పుడు, విండ్సేగారి 
మార్కులకు (పెసిడెంటుగారు అభ్యంతరం తెలపనప్పుడు తన ఉపన్యా 
సాన్ని తాను చెప్పదల విన పాయింట్లు ఆధారంగా, కొనసాగించుకుపోయి 
ఉండవలసింది. ముఖ్యంగా తనకూ, రంగయ్యరుకూ మధ్య ఉన్న 
ఆజన్మ వై రాన్ని తలుచుకుని అయినా తన ధోరణి మార్చుకోవలసింది. 
కాని' ఆయన రంగయ్యరు లాంటి (ప్రత్యర్థిని క్షమించి. వదిలేరకం 
కాదుగా! తాను కాం్యగెసుపార్షీ సన పార్టీ మెంబర్గ హక్కు 
లను కాపాడవలసిన బాధ్యత "తనమీద ఉన్నదనయినా (గహించకుండా, 
లిండ్సే రిమార్కుులకు జవాబు చెశే సృ అవకాశాన్ని పురస్కరించుకుని, 
ప అ సభామధ్యంలో అపవోస్యం చేయడానికి పూనుకున్నాడు, 

క. ఆంగ్లో ఇండియన్‌ పార్టీ నాయకు లయిన లిండ్సే 
గారు: సి ఏన్‌, రంగయ్యరుగారి దీర ఉపన్యాసాన్ని గురించి ఫిర్యాదు 
చేకారు. నిజమే. అ నునా, అసలు. రంగయ్యరుగారి ఉపన్యాసంలో 
“సరుకు యేమయినా ఉందా?” అంటూ ఆరంభించిన ఆ ఉపన్యాసాన్ని 
వీసీ, మా (ప్రత్యర్థులయిన శాసన సభ్యు లంవా సకపకలతోటీ, ఇకి 
' లింతలతోటి బాగా అనందించారు. తనకి జూనియర్‌ అయిన ఒక 
వ్యక్తిని పార్తీనాయకుడి హోదాలో (ప్రత్యర్దులనుంచి కాపాడడం పోయి, 
పార్టీ ఫీడర్‌ గారే అదోలా మాటలాడితే అవతలి వారికి లోకువ కాదూ? 


నా అభ్యంతర తిర్మానం 
మట. నను మా పార్ట సెక్రటరీ అయిన రంగస్వామయ్యం 
గొరికి ఒక చీటీ పంపించాను, అతున లీడర్‌ గారి పక్కనే కూర్చు 
న్నాడు.. ఆ చీటిలో లీడర్‌గా న్నెహూూగారు చేసిన పొరపాటును ఆయన 
దృష్టికి తీసుకువచ్చి, ఆయన ఉసన్యాసం ముగించే లోపల్కి నె సను నారో 


పాటు దిద్దుకొనుట కవసరమయిన నాలుగు మాటలు చెప్పవలసిందని 
కోరాను.” రంగస్వామయ్యంగారికున్న భయం కారణంగా ఈ చీటీ 


404 నా జీవిత యాత్ర 


లీడర్‌ కి చూపడంగాని, తనకు తానుగానే ఒక చిన్న సర్దుబాటు చేయడం 
గాని జరుగుతుందనీ ఆళించాం, 

అల్లా జరగని కారణంగా పార్టి మీటింగ్‌లో “సభలో లీడర్‌గా 
తదితర సభ్యుల తప్పొప్పులను కాపాడవలసిన లీడరే చేసిన పొరపాటుకు 
చింతిసున్నాము అని ఒక తీర్మానం [పతిపాదించాను. దానో మా 
పార్టీ మీటింగ్‌లో అలజడి బయల్లేరింది. (పతి సభ్యుని హృదయమూ 
తహాతహ లాడింది. ఒకటి రెండుసార్లు ఈ విషయం కార్య నిర్వాహక 
వర్షం వారి ముందుకు వచ్చింది. కాని దానిని నిరవధికంగా నెట్టి వేశారు, 
డెప్పూ టీ లీడర్‌ శ్రినివాసయ్యంగారు మూగనోము పట్టడంచేతా, వీడర్‌ 
తాము చేసిన పనిని సరిదిద్దుకోడానికి ఒప్పుక్‌ కస్ట కారణాన్నీ, దాని 
గతి ఇలా పట్టింది, ఈ విషయాన్ని జనరర్‌ బాడీ ఎదుట పెట్టవల 
సిందని కార్యదర్శినీ, అధ్యక్షు ల్లీ కోరినప్పుడు అల్లాగే అంటూనే. ఏడాది 
దాటించారు. 

ఈ ఏడాదిలోనూ సభ్యులంతా విడివిడిగానూ, నలుగురూ కలిసీ 
నా వద్దకు వచ్చి, నాయకునిమీద అటువంటి తీర్మానం తగదు, దానిని 
ఉపసంహరించుకో వలపిందని కోరారు. నేను ఒప్పుకోలేదు. . నాకు 
ఆయనపై వ్యక్తిగతంగా ఎటువంటి ద్వెషమూ, దురభి పాయమూ 
లెవస్‌ః సభ్యులకు కావలసిన రక్షణ ఉండాలనే కాంకే ఆ (ప్రతిపాదన 
తీసుకు రావడానికి కారణమనీ సూచించాను. అయినాగానీ, మెంది 
ర్లందరూ అవసరమయిననాడు తామంతా నాయకుడ్నే సమర్షిస్తాం అని 
కూ అంటూ, నన్ను ఆ ప్రతిపాదన తగ్గించుకోమని కోరారు. మ 
ఎస్‌, రంగయ్యరు కూడా నన్ను భయపేట్లాడు. “ఇప్పటి వరకూ 
నాయకు దొక్క_ే, చేపిన పొరపాటుతో అవహాస్యాల పాలయ్యాడు. 
మీరంతా ఆయన్ని సమర్థించే పక్షంలో మిమ్మల్నందర్నీ చూసి (ప్రపం 
చకం అపహాస్యం చేస్తుందని విశదీకరించాను. 


రాజీ వతిపాదన 
సంవత్సరాంతంలో ఒక రాజీ (పతిపాదన సూచించబడింది. ఆ 
కారణంగా మా ఇద్దర్నీ సంఘటన పరిచారు. వారు మా కలయికకు 


పెదలమధ్య రగడలు 405 


కాలం నిర్ణయించుకుని, నను అసెంబ్లీ బిల్లింగ్‌ లో ఆనాటి. కార 
క్రమాన్ని ముగించుకుని కూర్చున్న సమయంలో మోతీలాల్‌ నె హూ 
గార్ని నావ నద్దకు తిసుకువచ్చారు. వసూనే మోతిలాల్‌ గారు పశ్చాత్రా 
పాన్ని కనబరిచారు. ఈ విషయంలో తన సానుభూతిని వెలిబుచ్చుతూ 
గాంధీ మహాత్ముడు తన పేర ఉత్తరం (వాశారని చెప్పారు. ఇటు 
వంటి విషయాలలో ఆయన కా మూర్గపు పట్టూ, మొండితనమూ లేక 
పోతే ఆయన్ని సదానా భుజస్క_ంధాలపైన మోనాను, ఆయన యందు 
నాకంత అభిమానమూ, గౌరవమూ ఉన్నా యన్నాను. 
ఆ సమాచారం అంతటితో అలా చలారి పోయింది. ఈ విష 
యంలో ఓటమి నాదీ, గెలుపు మోతీలాల్‌గారిదీ అని ఒస్ప్సుకోవడం 
న్యాయమేమో! ఆయన పార్ల మెంట్‌ లో అందరి సభ్యుల సమక్షం లో 
తన తప్పును ఒప్పుకోవలసిన పరిస్టితి తప్పిందిగా మరి! నాయకుడు 
తన తప్పును (గ్రహించ గలిగాడు. నన్నూ ఎవ్వరూ ఎంత బలవంతం 
చేసినా (ప్రతిపాదనకు వెనక్కు. తీసుకునేలా చేయలేకపోయారని నేనూ 
సంతోషించాను. | 


4 


దల ముధ్య రగడలు 


కం ene మధ్యను 

ఉన్న అభ్నిపాయ వో జేడాలను గురించి కొద్దిగా (పసావినాను* 
నెహ్రూగారికోగాని, శీ (శ్రీ నివాసయ్యంగారితోగాని నౌ శెప్పుడూ ఎటువంటి 
వ్యకి గత య స! చేవ. ఆ ఉభయులయందూ నాకు 
సమాన గౌరవ (ప్రతిపత్తు లుండేవి. వారిరువురూ కూడా హృదయం 
విప్పి వారి కష్ష సుఖాలు నాతో చెప్పుకునేవారు. ఆసలు వారిరువురి 
మధ్యా అభ్మిపాయ భేదాలకుగాని, పరస్పర విరోధానికి అవకాశ మే లేదు, 

మహాత్మా గాంధీగారిలాగే మోతీలాల్‌ గారూ మితవాదే, అవ 
సరం అయితే కజ్ల్ణాకు కాలు దువ్వే రకమే. రాజీ (ప్రతిపాదనలకూ 


406 నా జీవిత యాత్ర-8 


అంత నుముఖులే. మోతీలాల్‌గారు 1921 లో ఆ శాసన ధిక్కార 
ఉద్యమపు ఆరంభ దినాలలో స్వయంగా జెయిలుకువెళ్ళి ఆ ఉద్యమానికి 
ఖ్యాతి సంపాదించాడు. ఆయనలో ఉన్న బలహీనతల్లా, లార్డ్‌ రీడింగ్‌ 
సూచించిన రాజీ (పతిపాదనలను పట్టుకుని గాందిగారీతో తగవులాటకు 
దిగడమూ, కాం(గెసును రెండుగా చీల్చి, గాంధీగారు జెయిలులో ఉన్న 
రోజులలో స్వరాజ్యపార్షిని న్హాపించడము. ఆయన గాంధీ తర్వాత 
గాందీ అంతటివాడు: గాంధీ తర్వాత నాయకుడుగా ఆయనే దేశాన్ని 
నడిపించవలపి ఉంది, 

శాసన ధిక్కారం అంకె ఇష్టంలేని (శ్రీనివాసయ్యంగారికి 
మోతీలాల్‌ గారు స్థాపించిన స్వరాజ్యపార్టీ నచ్చిన కారణంగానే ఆయన 
కాం(గెసులో జేరాడు. మితవాదిగానే చెలామణీ అవుతూన్న శ్రీనివాస 
య్యంగారు, ఆ అసెంబ్లీ పార్టీలో మోతీలాల్‌ గారితో సాన్నిహిత్యం 
సంపాదించి హాయిగా వారితో సాయిలా పాయిలాగా ఉండవలసింది. 
అటువంటి పరిస్తితులలో వారి మధ్య అభిప్రాయభేదా లుండెవంచే, ఆ 
తేడా హహ. కారణం భగవంతుని సృష్టిలోనే ఉన్నటువంటి 
“తమాషా అని అనవలసి ఉంటుంది. పుష్పంలా వికసిస్తూన్న ఆయన 
తెలివి తేటలతో ఆయన, ఆచరణలో గాకపోయినా, ఊహాలో 
' మాతం అందర్ని అతి క్రమించగల నేర్పరి. అం'ే, క_త్రిపోటుకం కే 
కలం పోటులో మాంచి దిట్ట అవడాన్ని, అందర్నీ తన విజ్ఞానంతో 
మించి రాణించవలసిన వ్యక్తి. 


స్యాతం(త్యంకోసం పార్టి 


““స్వాతం(త్యం” విషయంలో మోతీలాల్‌ గారితో అభ్మిపాయ 
భేదం ఆక౦భం అయింది. ఇదివరలోనే. చెప్పాను = రణ రంగంలో 


తప్ప మోతీలాల్‌ మితవాదులలోకల్లా మితవాది అని. కాని ఆయన 


కుమారుడే అయిన జవహర్‌ మాత్రం, దేశానికి సా? ఇత ౦(త్యం మం 


డంలో, తండ్రిని మించిన కొడుకయ్యాడు. (శ్రీనివాసయ్యంగారు జవ 
హర్‌లాల్‌తో చేతులు కలిపి, సాందిమూరి సహకారంతో కేంద్ర శాసన 





Eres 
టు అంతట లు లవ కలు 


పెదలమధ్య రగడలు 407 


సభలోని కాం(గైసుపార్తీలో అంతర్గతంగా ఒక చిన్న “స్వతం[త్రపార్దీ'ని 
సృష్టించాడు. 

ఆ పార్టీలో నన్నూ సభ్యత్వం స్వీకరించమని ఆహ్వానించాడు. 
శ్రీనివాసయ్యంగారి కోరిక నేను అంతగా సట్టించుకో లేదు. “స్వాతంత్ర్యం: 
అంకే మీ అభిప్రాయం ఏమిటి? అవసరమయిన ఏర్పాట్లుచేసి, మీరు 
స్వాత౦(త్యం క్షనర యుద్దం చేసి, దానిని సాధించడానికి సన్నిద్దులవు 
తున్నారా?” అని అడిగాను. ఆయన తన “స్వాతం[త్యంి” అన్న పదం 
జాతీయత అన్న పదానికి సన్నిహితమనీ (Independence was 
National): దానిని ఆదర్శంగా పెట్టుకొని న్యవహరిసామనీ అన్నాడు. 
వారు కోరే “స్వాతం,త్యం”లో కౌ త్రదనం ఏమీలేదనీ, సశుపక్షెదులు 
కూడా స్వతం(త్రంగా హాయిగా ఏ నిర్పంధమూ లేనివిధంగా (బతకాలని 
వాంఛిసాయనీ, అటువంటప్పుడు మానవుడు స్వతంత్రంగా (బతకాలని 
వాం? భించడంలో తప్పులేదనీ చెప్పి, నెను మాతం మీ పార్టీ సభ్య 
త్వాన్ని వాంఛించడం లేదన్నాను. 

పార్టీలో ఇంకో చిన్నపార్సీ ఉత్పన్నమయిందని విని, మోడి 


లాల్‌నెప్రళాగారు బాధపడ్డారు. పా నాయకునిగా (శ్రీనివాసయ్యంగారినీ: 
వారి “స్వాతంత్ర్యాన్ని నేట్టించుకో కుండా ఉండవలసింది. కాని ఆ 
పార్టీలో ఉన్నది ఒక్క శ్రీ నివాసయ్యంగారు మాత్రమే కాదుగా! ఆయన 


తన కుమారుడు జవహర్‌లాల్‌తో కలిసి, మా ఉభయుల వాంఛి 
తార్థమూ ఒక కక నంటున్నాడు. (శ్రీనివాసయ్యంగారు ఒక్కడే. అయి 
వంశే, తాను నిరంకుశంగా వ్యవహరించి ఆయన్ని (తోసి రాజనేవాడే. 
కాని అందులో తన కొడుకు జవహర్‌లాల్‌ ఇరుక్కున్నాడు. 

ఈ (సకారంగా, ఆ ఇరువురి మధ్యా ఆరంభం అయిన ఆ 
విభేదం, ఆ మూడు సంవత్సరాల సభా కార్యక్రమంలో మిళిత మె, 
నిత్యమూ ఎదో ఉప్మద్రవానికీ, కోపతాపాలకీ కారణ భూతం అవుతూ 
వచ్చింది. సుభాష్‌ చంద్రబోసూ, జవహర్‌లాల్‌ నెహ్రూ “ఎవరు నాయ 
కులుగా ఉండాలి?” అని తమలో తాము కీచులాడుకున్నా, ఉభయులూ. 
స్వాతంత్యర (ప్రియులే. ఇరువురూ అతివాద నాయకులే. 


408 నా జీవిత యాత్ర] 


గాంధగారి దన్ను చూసుకుని మోతీలాల్‌ గారు తన్ను శ్రాన్స 
సందాళిందు కోవలసిన స్థితిలోనే ఉన్నారు, కాని (శ్రీనివాసయ్యంగారు 
తాను 1926 లో గౌహతి కాంగస్‌ అధ్యకుడు కావడంతో, జవహార్‌ 
లాల్‌ న్మెహూగారిన్కీ సుభాస్‌ చంద్ర బోసుగారినీ ఆనరాగా తీసుకుని 
ముందడుగు వెయ్యసాగాడు. పరిస్థితులు ఇల్లా ఉంటూ౦డగా, 1927 నాటికి 
కాం(గెస్‌ మదరానుటో సమావేశం కావడానికి పిలుపు వచ్చింది, ఆ 


పిలుపును మన్నించి అంగీకరించడమూ జరిగింది. కాగా “స్వాతంత్ర 


తీర్మానం ఆమోదించబడింది. ఈ తీర్మానం అటు గాందీగారికి, ఇటు 
మోతీ భాల్‌ గారికి కూడా అయిష్టమయింది. దాన్తో మోతీలాల్‌, శ్రీని 


వాసయ్యంగార్ల మధ్య శేగుతూన్న కరస వై స న్త త్మీవరూపం 
దాల్చాయి. 


SMSO స్రీ ము 


సుభాస్‌ చం[దటోసు “నక్షత పతం తీర్మానాన్ని ' కాంక్షించిన 
వాడైనా, బెంగాల్‌ రాష్ట్రంవారు మాతం ఆ మదరాసు తీర్మానంతో . 
అనుకోని విధంగా తబ్బిబ్బయారు. అందుచేత ఆ తీర్మానాన్ని కలకత్తా | 
కాంగెస్‌లో అంచి 1928 లో, తిరగతోడాలని పదకం చేసు | 
కున్నారు. వారివి తెలివయిన ఘటాలు. ఆ తీర్మానాన్ని తిరగ తోడడా శ 


నికిగాని, నిర్వీర్యం చేయడానికిగా ని మోతీలాల్‌ నెహూకి తప్ప ఇం ౩వ్వ 


రికీ నాం ధ్యం కాదని వారుగహించారు. కలక త్రా కాం|గస్‌ అధ్యక్షుడు [ 


మోకీలాలే గనుక, ఆయనే ఆ పని చెయ్యడానికి అర్హుడని వారు తల 
చారు. గాంధీగారు ఒస్పుకోడంతో మోతీలాల్‌ అధ్యకుడయ్యాడు. 


గాంధీగారూ, మోతీలాల్‌ కలిసి మధ్యే మార్షంగా “కొం(గెస్‌. 
లీగ్‌ స్కీమ్‌” అంటూ ఒక దానిని లేవతిశారు. అదే అప్పట్లో కాం(గసు 
వారి ధ్యెయం అన్నారు. “న్వాతంత్య సముపార్ణ న విషయమై మా కెటి 
అభ్యంతరమూ లేదు. దానిని గురించి అప్రమత్ర తేతతో (పచారం చేను 
కోండి" అన్నారు. సబ్దిక్స్స్‌ కమిటీలో సుభాస్‌, జవహర్‌లాల్‌ కూడా 
ఈ రాజీ సూచనకి ఒప్పుకున్నారు. కాని తరవాత ఆ ఒప్పందాన్ని తోసి 


పెద్దలమధ్య రగడలు 409 


రాజని, దిహొరంగ సమావేశంలో దాని కొక సవరణ (ప్రతిపాదించారు. 
దానికి శ్రీనివాసయ్యంగారి మద్దత్తు లభించింది, ఇది గాంధీ_నె(హూ 
గారకు విషాద విస్మయ కారణం అయింది. 

ల. ఆ (పకారంగా అ సెంప్లీ పార్టీలోని నాయకునికీ, ఉప నాయకునికీ 
మధ్య ఒక రగడ బయలైరి, 1928 డా సెంబరు ఆఖరు దాకా ఆది సాగింది. 
మోతీలాల్‌ నె హా గారిక్‌, (శ్రీనివానయ్యంగారికీ మధ్య ఇల్లా కాం(గెసు 
కార్యక్రమం నడిపే విషయంలో రగడ సాగుతూన్న రోజులలోనే, 
“తన నిత్య విమర్శనలతో సి నం రంగయ్యరు, మోతీలాల్‌ నెహ్రూ 
గారిని విసిగిస్తూ ఉండేవాడు, ఇది ఇలా ఉండగా మోతీలార్‌ గారికీ, లజ 


పతిరాయిగారికీ మధ్యను కూడా రగడ బయల్తేరింది. 


కాకలు తేరిన లజపతిరాయ్‌ 


అసెంప్రీ మెందిర్లుగా ఉంటూ, విధానాలలో సలా భేదాలతో, 
షస. కారణాలవల్ల మోతీలాల్‌ గారికీ, అయ్యంగారికీ మధ్య అభి 
(పాయ భేదాలొచ్చా యనుకోవచ్చుగాని, మోతీలాల్‌ గారికీ లజపతిరాయ్‌ 
గారికీ మధ్య ఉత్సన్నమయిన విభేదాలకి కారణాలు దురూహం అన 
వలసి ఉంటుంది. లజపతిరాయ్‌గారు మోతీలాల్‌ గారికి వ్యతిరేకంగా 
ఏ “స్వతంత్ర” పార్టి న స్థాపించలేదు సరికదా అధమం శ్రీనివాస 
య్యంగారి “స్వతం(త్రపార్టీ లో సభ్యత్వమయినా లేదు వారికి. మోతీలాల్‌ 
గారితోగాని, మహాత్మా గాంధీగారితోగాని కలిసి పనిచెయ్యడానికి అను 
వయిందే లజపతిరాయ్‌గారి తత్వం. దేశస్వాతం [త్య sree a పాల్గొ 
నడంలోనూ, దానివల్ల బాధలకు గురి కావడంలోనూ ఆయన న 
లాల్‌ గారికన్నా, గాంధీగారికన్నా కూడా ఎక్కువ అనుభవం గడించిన 
వాడు. ఆయన దేశ సేవా కార్యక్రమంలో జెయిలు శిక్షా దేశ బహి 
స్కరణా కూడా అనుభవించిన దిట్ట. ఆ తర్వాతే గాంధీగారు 1921 లో 
శాసన ధిక్కారం వగై రాలు (ప్రబోధించారు. 


కాంగెసు నూతన విధానాన్ని అవలంబించిన తర్వాతనే ఆయన 
కౌం(గెను కార్యనిర్వాహకవర్గంలో మొదటి సభ్యుడయ్యాడు. ఆయన 


410 నా జీవిత యాత్ర. 


తర్వాతనే నేనూ చి తరంజన్‌దాస్‌గారూ కార్యనిర్వాహక సభ్యుల 
మయ్యాము. దాస్‌గొరిలాగే లజపతిరాయ్‌ కూడ స్వాతంత్ర్య వాయు 
వులను పీల్చి, స్వాతంత్ర్యాన్ని కాంక్షించి, తన అభ్మిపాయాలను నిర్భ 
యంగా వెల్ల డించ కోరినవాడు. ఆ మొట్ట మొదటి కార్యనిర్వాహక 
వర్గంలోని సభ్యులందరూ మేధావులే. మేధావులే కాదు. దీశాలురూ, 
విజ్ఞానవంతులూ కూడా, 


బ్ర ర దర్శత్వ౦ 
లజసతిరాయ్‌ నాకు ముఖ్య స్నేహితుడు. మేము ఉభయులమూ 
అండను నగరంలో 1908 లోనే ఎల్లా సన్నిహితులమయ్యామో చెప్పి 
ఉన్నాను, అప్పటికి ఆయన దేశం "నుంచి బహిషు_రించబడి ఇంగ్లా 
డలో ఉంటున్నాడన్నమాట! ఆయన మంచి తెగువ గలిగిన రాజకీయ 
చ త్త, త్యాగానికి ఎప్పుడూ సిద్ధమే. సాంఘిక రాజకీయ పరిజ్ఞానం కలిగ, 


ఎప్పుడూ లోకజ్జానాన్ని శం చేసుకునే ఏ ముఖ్య సమస్యనయినా 
పరిష్కరించేవాడు. 


కేవలం ప్రజాదరణతోనే (పారంభఖించిన దేశీయ విద్యాల 
యాలూ, పారి శామిక సంస్థలూ (ప్రభుత్వ ఆదరణ లేకుండా నిలవ లేవని 
నాకూ, మా మ్నితులకూ విశద పరచిన దీర రృ దర్శి ఆమన. మెము అతి 
ఉత్సాహంతో, నిర్మాణ కార్యక్రమం పేరిటి, 1921 లో శాసన ధిక్కా 
కారానికి (ప్రాతిపదికగా [ప్రారంభించిన దేశీయ విద్యాలయాలూ, పరి 
(శ్రమలూ లాంటివన్నీ రెండేళ్ళు తిరక్కుండానే నాటి (ప్రభుత్వంవారు 
అంత మొందించగలిగారు. (పభుత్వం వారికీ మాకూ చుక్కెదురు 
కూడాను. అటువంటప్పుడు (ప్రభుత్వ చర్యలను ఎదుర్కొని విద్యాల 
లయాలన్తూ (గ్రామీణ సరిశ్రమలనూ నడపడం దుస్సాధం కదా! ఆయన 
తన ఉపన్యాసాలలో ఎప్పుడూ నన్నో, జవహర్‌ లాల్‌ నెహూను కలిపే 
మాటాడుతూ, మా దేశసే నవాకృషిని ఉదహరిస్తుండెవాడు. 'కేం్యద శాసన 
సభా సభ్యులుగా మేము మరీ సన్నిహితుల మయ్యాము. 


పెద్దలమధ్య రగడలు 41} 


మోతీలాల్‌తో పడని కారణం 
మోతీలాల్‌ -లజపతిరాయ్‌గార్హ మధ్య ఆ అభిప్రాయ భేదాలకు 
కారణాలు తెలుసుకోడానికి నాకంటె మిన్నగా ఎవ్వరికీ సావకాశంలేదు. 
ఎంత (ప్రయత్నించినా నాకు వారి అభిప్రాయ ఛనాలకి కారణాల అంతూ 
హింతూ దొరకలేదు. ఒక్కటి మాతం నిజం - ఇరువురూ మేధా 
సఠఫ త్తిలో ఉద్దండ పిండాలే, మోతీలాల్‌ నెహూూగారి నిరంపశ విధా 
నమూ ఆయనకున్న అహంకారమూ లజసతిరాయమెగారికి కిట్టకపోయి 
ఉండవచ్చు. ఆయన నాయకుడి చేతిమీదుగా తాను పొందుతూన్న గార 
మర్యాదల కంకు అధికంగా వాంఛించి ఉండవచ్చు. ఇంకా స్త ఇదిగా 
ఆయన చూసి ఉండి ఉంటే, వారిరువురిమధ్యా యేతగాదా ఉండేదికాదు, 
అసెంబ్లీ పార్టీలో ఉన్న ఇతర వ్య క్ర్తులిచ్చిన అభిపాయాల కంటే, 
సలహాల కంటే, తానిచ్చిన సలహాలూ, వగైరా ఇంకా ఎక్కువ ఆద 
రణ పొంది ఉండవలసిదని ఆయన ఉదేశం అయి ఉండవచ్చు. ఆయన 
గాంధీగారి శిష్యుడు కాదుగా! ఎంత విభేదాలున్నా, మాలో మేము కీచు 
లాడుకుంటూన్నా, నాయకుడితో అభి పాయ జేదా లొచ్చినా “బుద్ధం 
శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామీ” గా తయారయి, మా 
పార్టీనే మేము అంటిపెట్టుకుని ఉండేవారం. 


'ఒకనాడు నేను అసెంబ్లీ లో ప్రవేశిస్తూ ఉండగా లజపతిరామ్‌ 
గారు కాంగైసుపార్టీ ని వదలి, మదన మోహన మాలవ్యాగారి లిబరల్‌ 
పార్సీ లోకి మారడం చూశాను. నాకు నిజంగా విస్మయమూ, దిగులూ 
ae జనించడంచేత, “ఏమిటిది, ఇల్లా చేశారని ఆడిగాను. ఆయన 
ఇచ్చిన క్ష కు _ప్రమయిన సమాధానం: ““ పకాశంగారూ, నేనే, గనుక 
ఆయనతో "నెగ్గుకు రాగలిగితే ఇల్లాంటి పనిచేస్తానా?” అన్నాడు. ఏదయి 
తేనేం, స్ట నల్‌ న్నెహూ మహా ప గౌరవ మర్యాదలకోనం 
పాకులాడే వ్య శై అయినా, ఆయనకి (శ్రీనివాసయ్యంగారూ, లజపతి 
రాయ్స్‌ రంగయ్యర్‌ లాంటి వ్యక్తులను కూడ గట్టుకుని ముందుకు 

సాగడం చేతకాదనే అనవలపి ఉంటుంది. 


412 నా జీవిత యాత్ర 


తం[డిపై జవహర్‌ ప్రభావం 

అన్నింటికం ఇ, ఆయన తన కుమారుడు జవహర్‌ లాల్‌ చర్య 
లతో ఎప్పుడూ సతమతమవుతూ వచ్చాడు. ఆయన గాంధీగారి సహ 
కార నిరాకరణ ఉద్యమంలో చేరేలాగ, ఆయన్ని ఇంకాఇంకా ముందుకు. 
లాక్కుపోతూ, కొత్త కోరికలతోనూ, కొత్త పదకాలతోనూ, మెల్లి 
మెల్లి గా (ప్రత్యక్ష చర్యలకే దిగేలా చేశాడు జవహర్‌. ఆయన, [క్రమేణా 
శాసన సభలోని కాం గైసుపార్టీ నుంచి తు దేశాన్ని స్వాతంత్య్ర 
సమరానికి సిద్దం చెయ్యాలనే “అధిలాషకో కు స్తీ పట్ట సాగా Ss 

నిజాన్‌కి యుద్ద భూమిలో ఆయన ప్రతిభాశాల నే ఒప్పుకోవాలి. 
ఒక్కసారి ముందడుగువేసి దేనినయినా చేపడితే, ఆయన ముందుకు 
చొచ్చుకుని పోవడమే కాని, వెనుకంజవేసే బాపతు కాదు. పర్యసానా 
లతో నిమి త్తం లేకుండా అల్లా ముందుకుపోతూ, దేశాన్నీ, (ప్రజల్నీ 
కూడా ఇంకా = ముందుకు లాక్కు పోయే రకం. దేశం అధె ధైర్యంతో [కుంగి 
సోతూన్న పరిస్దితిలో కూడా, దేశాన్ని డీ తేజ పరచి ముందుకు లాక్కు 
పోయే రకం అయన్ది. అదే ధైర్యమూ, అక ఉత్సాహమూ ఆయన 
ఏకె క్ర పృుతుడయినే జవహర్‌ లాల్‌ కూ, జవహర్‌ లాల్‌ (పేమాతిశయా 
తను చూరగొన్న ఇల్లాలు స్వర్గీయ కమలాన్నహూక్షూ, జవహర్‌ లాల్‌ 

సహోదరి విజ యలక్షీ్‌ పండిట్‌ కూ అలవడ్డాయి. 

ఈ కథనాన్ని కాస్త కట్టిపెట్టి, “ఆ 1928-29 లలో మేము 
కాసన నలో ' చెపిన, సాధించిన పనులను గురించి చర్చించడం న్యాయం. 
తిరిగీ సత్యా(గహం ఆరంభించేవరకూ మేము శానన సభలో చేసిన 
పనులను గురించి చెప్పనివ్వండి. 


హూదాలమిద పెద్ద నెహూ మోజు 
జనరల్‌ ఎన్నికలలో కాం(గసువారు అఖండ విజయం శప 
దించి శాసన సభలలో (పోస్తూ, ఉత్సాహాన్ని చూపి స్తున్న ఆ రోజు 
లలో. అంటే. 1927 మార్చిలో. కాం(గైసు పార్టీ (ప్రతినిధిగా మోతీ 
లాల్‌ గారిని ప్రభుత్య (ప్రజాప్రతినిధి సభ ఉపసంఘం (Empire 
Parliamentary Sub-committee)లో సభ్యునిగా ఎన్ను 


క! 


పెద్దలమధ్య రగడలు 413 


కున్నారు. కాగా ఆయన స్కీన్‌ (516010) కమిటీ సభ్యత్వం కూడా 
స్వీకరించాడు. ఈ స్కీన్‌ కమిటీవారు సై న్యాన్ని పటిష్టంగా పునర్ని 
ర్మాణంచే సే పద్దతుల విషయమై సలహోలు చెప్పా అన్నమాట. ఆయన 
కాంగెను ఆశయాలకి అనుగుణంగానే ఆ పదవులను స్వికరిస్తూన్న ట్లు 
నటించా రెగాని, నిజానికి కాంగాసువారు ఇటు ఉద్యోగ స్వీకారానికిగాని, 
అటు (ప్రభుత్వం వారితో సహకరించడానికి గాని వ్యతిరేకులే. 

చెన్నరాష్ట్ర శాసన సభ్యులూ, ఇతర రాష్ట్రాలలోని శాసన 
సభ్యులు కొందరూ, కాంగసు ఆశయాలనుంచి దిగజారిన కొరణంగా, 
వారిపై అవిశ్వాస తీర్మానం ఒకటి అఖిల భారత కాం(గెను కమిటీలో 
ప్రవేశ పెట్టబడింది. మహారాష్ట్రానికి చెందిన ఎన్‌. సి. కేల్కార్‌గారినీ, 
డా॥ మూంజీగారినీ సమర్థించే సందర్భంలో, మోతీలాల్‌ న్నెహూగారు 
స్కీన్‌ కమిటీలోనూ, ప్రభుత్య (పజ్యాపతినిధి సభలోనూ ఉద్యోగ 
స్వీకారం చేయలేదా అనే (ప్రశ్న వచ్చింది. 1828 లో మోతీలాల్‌ గారు 
ఆ రెండు కమిటీలలోని సభ్యత్వానికీ రాజీనామా ఇచ్చేలోపల, కొం(గసు 
పార్టీ చాలా దిగజారిపోయింది. 


మా శాసన సభానుభవం 
మూడు సంవత్సరాలపాటు ౨౦ గసువారు శానన నభలలో అధిక 
సంఖ్యాకులుగా ఉంటూ, ఎన్నో విషయాలలో (ప్రభుత్వానికి వ్యతి రకంగా 
ఓటు చేసినా, (ప్రభుత్వంవారు ఏ ఒక్క విషయంలోనూ కూడా తమ 
పరాజయాన్ని అంగీకరించడమన్నది జరగలేదు. వారు ఇతర మారాల 
ద్వారా తాము తలచినదాన్నీ, తమ పంతాన్నీ నెగ్గించుకుంటూ వచారు. 
శాసన సభలో అనుభవాలు మాలో చాలా మందికి కనువిప్పు కలిగించి, 
ప్రజల్లో సిజమమున పరిస్థితులను గురించి (పచారం చేయడానికి బాగా 
ఉపకరించాయి, మా ఆశయాభివృద్ధికి మేము తగు (పచారం చెయ్య 
డానికి మాకు శాసన సభాస్థలి బాగా ఉపయోగపడింది. 
మాకే గనక దేశీయ భాషా పత్రికల ద్వారానూ, కార్యగెను 
నిర్మాణ కార్య కమం ద్వారాను శానన సభలలో జరుగుతున్న భాగవతం 
పల్లెలలో నివసించే (ప్రజానీకం దృష్టికి తేగల అవకాశం ఉంచే, నిజంగా 
T 27 


న్యనో 


414 _ నా జీవిత యాత్ర 


మేము అసంతృ ప్రి చెందడానికి, చికాకు పడడానికీ కారణం ఉండేది 
కాదు. మా కసజయం కలుగుతుందేమోనన్న నీకే ఉండేదికాదు. మేము 
శాసన నభా (ప్రవేళంచేసిన కొద్ది దినాలలోనే, (బిటిష్‌వారికే గాక, బాహ్య 
(పపంచంలో ఉన్న ఇతర దేశాలన్ని టికీ మాది పకడ్‌ బంద్‌గా ఏర్ప 
డిన, మాంచి |కమికణగల పక్షమని విశదమయింది. 
ఇటువంటి మంచి పేరు సనంపాదించుకోడానికి కారణం, మే 
మంతా కాం(గెసు అధినేతలలో అధిపతి అయిన వారి మాట(పకారం 
గ (తాటిమీద నడవడమే. మాకు శాసన సభలలో (ప్ర'వేశింపమని 
ఆనువుకిశాదు ఆజ్ఞ యివ్వగానే ఆ సభ్యాపవేశం చేశాం. (పపంచంలో 
ఎ ఇతర దేశాలలోనూ, పకడ్‌ బంద్‌ లోను, (కమశిక్షణలోనూ మాతో 
పోటీ పడగల పార్టీ లేకపోయింది. ఇది నిజంగా గర్వింపదగిన విష 
యమె గదా? 


దిగజారిపోయిన సందర్భాలు 

ఇంత సకడ్‌ బంద్‌గా వ్యవహరించ గలిగిన మేము దిగజారి 
పోయి, నీరు గారిపోయిన సందర్భాలూ ఉన్నాయి. మోతీలాలు నెహూ 
గారు ఎంత మేధావి అయినా, ఎంత బలవంతుడయినా, సాధారణంగా 
నాయకులూ గురువులూ అనుకోకుండా చూపించే విధంగా, కొంత 
మంది వ్యక్కల మీద ఆయనకు అభిమానం జా_స్టీగా ఉండేది. సామా 
న్యంగా అటువంటి దుర్చలత్వాన్ని మనం పట్టించుకోకూడదు. కాని ఆ 
అభిమానాలు (ప్రజాకేమానికీ, (ప్రజోవయోకర కార్యాలకీ (ప్రతిబంధ 
శాలుగా పరిణమించి నప్పుడు మా(త్రం విపరీత ఫలితాల నిస్తాయి, 

ఉదాహరణకి, ఆర్‌. ఎన్‌. షణ్ముగం చెట్టగారి సంగతే విచా 
రిద్దాం (ఆయన దర్శిలా సర్‌ బిరుదాంకితు డయ్యాడు). ఆయన భారత 
ప్రభుత్వ అవసరాలనూ, కానలసిన ఇతర వస్తు సముదాయాన్నీ అమె 
రికానుంచి కొని, స్ప యివేసే విభాగానికి పెద్దగా ఉండేవాడు. కాగా, 
ఆయన మోకీలాల్‌నె దూగారికి సన్ని హితుడుగానూ, వారి he 
నికీ విశ్వాసానికీ హ్మచడుగొనూ ఉండేవాడు; మా పార్టీకి చీఫ్‌ విహ్‌ 


పెధ్రలమధ్య రగడలు 415 


ఆయన చాలా నేర్పరి. ఆంగ్లే య భాషా సరిజ్ఞానం బాగా కల 
వాడు. మంచి మాటకారి. ఆయన (పెజరీ బెంచెస్‌వారికి సన్నిహితుడు 
కూడాను. ఆయన్ని గురించి చెడుగా అనడానికి మాకు గాని, ఇంకొక 
రికిగాని కారణం కనబడదు. ఆయన మా పార్టీ తరపునే మాటలాడు 
తూన్నా, ఆ మాటల తీరూ, అందలి విషయాలూ ఇటు మాకూ, అటు 
(సభుత్వ _ బెంచీలవారికీ కూడా ఉపయోగపడేలాగున గుంభనంగా 
ఉండేవి. ఆయన మా పక్కనుంచి మాటాడుతూన్నా, ఆ మాటాడే 
తీరు “అచ్చా, సెహబాస్‌! వినుడు వినుడు లాంటి ఉక్సాహపూరిత 
వచనాలను, అందరిచేతా పలికించేదిగా ఉండేది. ఆయన తెలివితేటలు 
అటువంటివి. కాని అది అంతటితో ఆగుతుందా? దుష్ఫలితాలు రావూ? 

తలవంపులైన సంఘటన 

ఈ సందర్భంలో బొత్తిగా దిగజారిన పోయిన సందర్భం ఒకటి 
చెప్పడం న్యాయం. ఒకసారి, ఆర్థిక సంబంధమయిన ఒక బిల్లును 
గురించి వచ్చిన చర్చలో, ఒక్‌ అనుకోని సంఘటన జరిగిపోయింది. 
ఆ సంఘటన. జరిగిన వెనువెంటనే నాకు తెలుపబడింది. వీలయితే, 
కాం్యగెసుపార్షివారి అభిమానాన్ని సంపాదించి, ఒక బిల్లు అంగీకరింప 
బేద్దామని ప్రభుత్వంవారు ఉప్విబ్బారుతూన్న సందర్భం అః మా పార్టీ 
మీటింగులో ఆ బిల్లును ప్రతిఘటిద్దామనే తీర్మానించుకున్నాము. 
బిల్లు మంచి చెడ్డలూ, దానివల్ల" లాభనష్టాలూ బాగా తర్జన భర్జన చేళాకే 
ఆ "నిర్ణయం తీసుకున్నాం. కొంత మందికి ఆ విల్లును. ప్రతిఘటించక 
పోయినా వచ్చే నష్టం ses అభ్నిపాయం ' బాగా ఉంది. అందు. 
వల్లనే బాగా తర్జన భర్జన చేశాకే దానిని es నిశ్చయానికి 
వచ్చాం. 

కాని ఆఖరు నిమిషంలో, ఓటింగు జరిగే ముందు, మేమంతా 
ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు చేయాలనే ఆజ్ఞ చీఫ్‌ వికొప్పు 
దగ్గరనుంచి వచ్చింది. మాకు చాలా ఆశ్చర్యం త. తన నేను కార్య 
దర్శిగారినీ, చీఫ్‌ విహ్‌ప్పునూ (ప్రళ్నించాను. పార్సీ మీటింగ్‌ పెట్టి 


416 నా జీవిత యాత్ర 


సంగతి సందర్భాలు చర్చించడానికిగాను వ్యవధి లేదు. జరిగిపోయిన 
కీడునూ, చెడుగునూ ఇంకే విధంగానూ సరిదిద్దుకోవడానికి మార్గం 
కనబడలేదు. అందుచేత కాం(గసు పార్టీవారు ఫ్‌ విహ్‌ప్పు ఆజ్ఞను 
పాలించకుండా ఉండవలసి వచ్చింది, దానివల్ల కాం్యగెసు పార్టీ వారు 
అటు అనుకూలంగా గాని, ఇటు (పతికూలంగా గాని ఓటు చేయలేని 
స్దితిలో తటస్థంగా ఉండడం తప్పని సరయింది. (ప్రభుత్వంవారి బిల్లు 
అపరం చట్ట మయిపోయింది, 

దర్శిలా మ నాయకుడూ ఆయన కార్యదర్శీ కూడా ఆ ఆజ్ఞ 
కాలవ్యవధి లేకుండా అతి త్వరితంగా ఇచ్చామనీ, అల్లా ఇవ్వడానికి 
(ప్రత్యేక కారణం ఏమీ లేదనీ, ఆ బిల్లును వ్యతి ేకించడం అనవసరం 
అనే అభిప్రాయంతో అల్లా తుది "నిర్ణయంగా ఆ ఆజ్ఞ యిచ్చామనీ 
అన్నారు. ఆ బిల్లు ఆపక చట్టంగా ప్రకటితమయిన ఆనాటి 
సాయంత్రం జరగిన సంఘటన చాలా కలవరపాటునూ, చికాకునీ, 
ఆశ్చర్యాన్నీ కలుగజేసింది. 

నా మితుగూ, చిత్తూరు నివాసీ అయిన కీ॥ Fn శీ) సి. దొర 
స్వామయ్యంగారు ఒక డిప్యూటీ సెకటరీగారికి (ప్రత్యేకించబడిన గది 
లోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆ గదిలో అడ్డంగా ఉంచబడిన తెర 
వ. ఆసీనుడయ్యాడు. దొర స్వామయ్యంగారు లోపలికి వెళ్ళిన కొద్ది 

సేపటిలో ఆ గదిలోకి మా పార్టీ విహ్‌ప్పు ఒకాయన వెళ్ళాడు. ఆయన 

oa (ప్ర వేస్తూనే, ఆ స్కీన్‌ వెనుకనున్న దొర న్వామయ్యం 
గారిని గమనించకుండా, ఆయనతో కబుర్ల లో పడ్డాడు. “హల్లో, 
చూశారా! నేను మా పార్టీ వారి నెన్వరినీ ఆ బిల్లుకు తం 
నటు వెయ్యవద్దని అజ్ఞాపించాను. ఆ (ప్రకారంగానే ఎన్వరూ = ఓటు 
వెయ్యలేదు” అన్నాడు. 

ఇది ఆ బిలుకు సంబంధించిన విషయం. మేము ఇంటికి వెళాక 
దొరస్వామయ్యంగారు ఈ సంగతి నాతో చెప్పారు. ఆ సంఘటన 
మాలో త త్రరపాటుసీీ చికాకునీ, అసహ్యాన్నీ కలిగించింది. మేము 
పిగ్గుతో తలవంచుకునే పరిస్టితి ఏర్పడింది. ఆవిషయాన్ని అల్లా వదిలి వేయ 


(బిటిష్‌ పథకానికి (ప్రతి పథకం 47 


వలసివచ్చింది. దాని విషయంలో ఇతరు విచారణ, వగ రాలు 
జరిపించి ఉం, “అవును, “కాదు” లాంటి పదాలతో మా సితి ఈ ఇంకా 
కాగా పలదనై పోయేది. “నహకరించవద్దు, దానిని వ్యతిరేకించండి” 
అనే పార్టీ అజ్జకు భిన్నంగా జరిగిన ఈ సంఘటన సహించరానిదే గదా! 
నిజానికి ఆ విప్‌ హొప్‌కీ, అండర్‌ సెక్రటరీకి మధ్య నడచిన కథ మాతం 
చాలా దారుణమయుంది. ఆ మూడు సంవత్సరాల శాసన సభా అను 
భవంలో చాలా వింత వింత సంఘటనలే జరిగాయి, కాని దీనిముందు 
మాతం అవన్నీ పగటి దివ్వెలే. మామూలు చిన్న ఉద్యోగి కూడా 
కల సందర్భాలలో మా పార్టీ అధికారు ఐమీద తన శ క్రిస్‌, (పతిభనూ 
చూపగలిగాడు. ఆనాటి దొరస్వామయ్యంగారూ, రంగస్వామయ్యంగారు, 
ఆ కార్యదర్శీ, ఆ వివాపూ, ఆ పార్టీ రీడరూ అంతా గతించిన తర్వాత 
చాలా కాలానికి నేను ఈ కథను ''ప్రసావించడం అన్యాయమే. కాని 
ఈ సంఘటన చాలా ముఖ్యమయిందీ, మా పార్టీకి సంబంధించిన 
ఎన్నో లోటుపా వ్రకు నివర్శన ప్రాయమైెందీ అవడం చేత రర ముతదు. 
పెట్ల వలసి వచ్చింది. 
ర్‌ 


(బెటిష్‌, మటథకాసికి (పతి పథకం 


వ్యక్‌ కమిషన్‌ వారు ఈ దేశంలో మొట్ట మొదటి సారిగా పర్యటించిన 


ఆ 1928లోనే, మార్టిన్‌ జోన్స్‌, పి షాప్‌ అనే బ్రిటిష్‌ పార్ల మెంట్‌ 
సభ్యులు మన దేశాన్ని చూడ్డానికి వచ్చారు. వారు మమ్మల్ని కేంద్ర 
శాసనసభ నో కలిసినప్పుడు, మేము శానన సభా సభ్యులుగానూ, కానన 
సభలోనూ చేస్తూన్న సనిని గురించి అడిగారు. వారికి మేము 
ఎల్లా నిరంకుశంగా శాసన సభా వ్యవహారాలు నడిపించబడుతున్న దీ, 
భారతీయుల ధనం ఏ విధంగా నిరంకుశంగా దుర్వినియోగం అవుతూ 
ఉన్నదీ వివరించి చెప్పాము, వారు మాకు సన్ని హితులయిన మ్నితులుగానే 
వ్యవహరించారు. మా పరిస్టితికి విచారాన్ని వెలిబుచ్చారు. జబర్హ స్తీగా 


418 నా జీవిత యా(త.కి 


వారి పెద్దలు, మా కోరికలకు విరుద్దంగా, ఎల్లా ఆ సెమన్‌ కమిషన్‌ 
వారిని మా నె ఈ కెక్నంంచారో చెప్పీ వాపోయారు. 


షత యా సెక్రటరీ ఆఫ్‌ సెట్‌ గా ఉంటూన్న సర్‌ శామ్యూల్‌ 
హోర్‌ ఇంగ్లాండునుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన సందర్భంలో 
ఆయన శాసన సభని చూడడానికి వచ్చాడు. ఆయన “మూ రన 
“శీ” గాని మమ్మల్ని యే విధంగానూ ఆకర్షి ంచలేదు. ఆయనది 
తీ వమయిన కూరదృషి. ఆయన మాటాడిన స రెండు ముక్క లూ, 
ఆయన ఈ దేశానికి ఉపకొరికాడు అన్న విషయం మాకు స్పష్టం 
చేశాయి. 


నూతన పథకాన్వెషణు 
పై మన్‌ కమిషన్‌ని దబహిష్కరించవలసిందని (ప్రబోధం చేస్తూ, 
మేమందరమూ కలిసి యోచించి [బైిటిమవారికి, వారి రాజ్యాంగ "సథ 
కౌనికి (పతిగా మా పథకాన్ని అందచెయ్యదలచాం, బహిష్కరణ 
కార్యక్రమం నడుస్తూ ఉండగానే, (బిటన్‌కీ, (ప్రపంచానికీ కూడా 
విస్మయం గొలిశేదిగా ఉండే పథకాన్ని అఖిల పక్షాల వారికీ ఆమోద 

యోగ్యంగా తయారుచేసి అందచేద్దా మనుకున్నాం. 
అసలు కాంగెసు నాయకులు యావ త్తు భారతజాతికి అంగీకార 
యోగ్యంగా ఉండే విధంగా అడపా తడపా ఒక రాజ్యాంగ పథకాన్నో, 
పద్దతినో రూపొందిస్తూ ఉండవలసింది. నేను కేంద శాసన సభలో 
పని లేనప్పుడల్లా వా. మహమ్మదీయ కలహాలు జరిగిన తావులకు. 
వెళ్ళివస్తూ, అఖిల పక్ష సమావేశాలకీ, అఖిల భారత కాంగెసు కమిటీ 
మీటింగులకీ హాజరవుతూ, ఆంధరాష్టారినికి సంబంధించిన వ్యవహా 
రాలు చూస్తూ నా కాలాన్నీ ధనాన్ని వినియోగపరచే వాడిని. ఆ అఖిల 
పక్ష సమావేశాల లోనూ, కాం(గెసు కమిటీ మీటింగులలోనూ సుదీర్హ 
మయిన చర్చలు జరుగుతూ ఉండేవి. 
మహాసభలు 1885 నుంచీ జరుగుతూనే ఉన్నాయి. సహకార 
నిరాకరణ ఉద్యమం ధర్మమా అని దేశం అంతా [కమక్షణతో కూడిన 
విధానానికి అలవాటుపడుతూ ఉంది. గాందిగారి కౌం(గెనూ, స్వరాజ్య 


బిటిష్‌ పథకానికి (పతి పథకం 4.19 


పారీ, రాష్ట్ర శాసన సభలలోని కాం(గసు పార్టీలూ సరిఅయిన . (కమ 
కికణకు అలవాటు పడ్డవి, ఈ విషయాలన్నీ అసం బలో ఉన్న 
కౌర్యగె సతర పార్టీలన్నీ “ గుర్తించే ఉన్నవి. ఆంగ్రేయ 'రాజ్యతం(త్ర 
జ్ఞాలూ, ప్రపంచ రాజకీయశే తలూ ఈ దేశంలో జరుగుతూన్న 
మార్పులూ, కౌం(గసు సాధిస్తూన్న ఘనవిజయాలు గమనిస్తూ ఉన్నారు. 
కొం_గైసువారినీ, వారి శక్తి సామర్జ్యాలనూ, భారతీయుల రాజకీయ చెత 


న్యాన్నీ యావ తు (పపంచమూ గుర్తించి ఉంది. అయినప్పటికీ, 
కౌం్యగెసు నాయకులూ, తక్కిన పెద్దలూ కూడా = కాలాన్ని అనవసర 
తర్క. వితర్కాలతో వృథా పుచ్చుతూ. కార్యసాధనకు పూనుకోకుండా, 
దేశంలో ఏ పథకమూ ఆమోదింప జేయలేని స్టితిలో ఉన్నారు. నాయ 
కలలో పరస్పర సహకారం లోపించే ఉంది. (బ్రిటిమ పార్ధమెంటరీ 
విధానమూ, వారిలో వారికి (పారీ విభేధా లుంటూ ఉన్నా గల నహన 
భావమూ మనకింకా అవగాహన కాలేదు. 


అఖిల పక్ష సమావేశాలు 

కొన్ని కొన్ని అఖిల పక్ష సమావేశాలు ఆరంభమయిన వెంటనే 
అవతరించే హంశపాదులకోనే అంతమయ్యేవి. ఒకసారి ఆ సమా 
వేశం అధ్యజిడుగా ఎవరు ఎన్ను కోబడాలి అన్న విషయం తేలక అది 
ఆగ పోయింది. ఏది ఎల్లా ఉన్నా, ఆ ఒక్క సంగతి మాత్రం ఒప్పుకు 
తీరాలి. కాంగెను నాయకులూ, కార్య నిర్వాహకులూ, ఎట్టి విభేదాలు 
వచ్చిన చివరికి ఒక నిర్ణయానికి రావడమూ ఆ నిర్ణయానికి కట్టుబడి 
ఉండడమూ జరిగేది. 

1926 ఫి బవరి. మార్చి నెలలలో జరిగిన అఖిల పక్ష సమావేళా 
లన్నీ ముక్కాలు మువ్వీసం ఢిల్లి లోనే జరిగాయి. అప్పట్లో అసెంబ్లీ 
నడుస్తూన్న కారణంగా. ఈ సమా వేశాలు చులాగ్గా జరగడానికి డిల్లీ 
లోనే అనుకూల వాతావరణం ఉండేది. అందువల్ల కౌన్సిల్‌ ఆఫ్‌ సేట్‌ 
వారికీ, కేంద శాసన సభ్యులకూ పశుచద మయిన చిక్కులూ, పహ యో 
ఉండేవికావు. దినాలకొదీ సమావేశాలూ సాగినా అందరూ అక్క_డే 
ఉంటూ ఉండడాన్ని ఆర్థికంగా కూడా ఆధిక వ్యయాలు అయ్యేవికాదు. 


420 నా జీవిత యాత్ర] 


ఒక్క పవతర వరసగా ముస్ఫయిసార్లు జరిగిందంటే, అందులో 
ఎవరికీ విపరీతం ఏమీ కనిపించలేదు; అధిక వ్యయ (పయాసలనీ అని 
పించబేదు 


మితవాద పథకం 

అల్లా జరిగిన ఒక అఖిల పక్ష సమావేశానికి — మే 1%. 
డా॥ అన్సారీ అధ్యక్షత వహించాడు. అప్పుడు అఖిల పకాలవారికీ . 
అంగీకార యోగ్యమయిన రాజ్యాంగ పథకాన్ని కుక (పండిత - షే 
మోతీ ల్‌ ఆధ్యక్షతను) ఒక ఉప సంఘం Me కాన్న 
'రెన్సుళో ఈ దిగువ అంశాలు అంగీకరించజడ్డాయి: ! : బాధ్యతాయుత 
(పభుత్వం స్థాపించబడాలి; ఏ, పొందూ మహమ్మదీయ ఐక్యం సుస్తిరం 
కావాలి; 9. “జాతి మతాల రీత్యా ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు ఉండాలో 
నిర్ణయం జరగాలి. 

పై సె విషయాలను గమనిస్తూ వాటికి అనుగుణంగా రాజ్య తం(తం 
రచించడానికి కేందీకరించబడిన నాయకుల శక్తులన్నీ ఫళోన్ముఖం 
కాకుండా ఉంటాయా? ఈ ఉప సంఘంవారు తయారుచేసిన ఆ మోతీ 
లాల్‌ నెహరా రిపోర్టు అన్నది అన్ని కమిటీలవారూ దాని మంచిచెడ్డలు 
విచారించి we Crone నిబంధనే గనుక లేకుండా ఉంటే చాలా 
దివ్యంగా ఉండేది. 

ఈ రోజులలో (శ్రీనివాసయ్యంగారు. రీమూరపులో పర్యటి స్త 
న్నారు. ఆయన దేశ పర్యటన ఒక దుర్ముహూ రాన ఆరంభించారన 
వలసి ఉంటుంది. ఆ ఫి(బవరి, మార్చి రోజులలోనే సెమన్‌ కమిషన్‌ 
వారు బహిష్కరణ భాగ్యాలనందుకుంటూ దేశంలో పర్యటి స్తున్నారు, 
అదే సమయంలోనే మేను నూతన క పథకాన్ని రచించాలని 
పూనుకున్నాము. 

అలా తయారయిన ఆ పథకం, హొందూ మహమ్మదీయు లుభ 
యుల చేతనూ ఆమోదించబడిన కారణంగా, అంగ్లే యులచేత తిరస్క 
రించబడడానికి అవకాశం లేనిదిగా రూపొందించబడింది. ఇది మా 
ఆశయం అంటూ మదరాను కాంగస్‌ బహిరంగ సమావేశం (1927 


క్‌ సం లో అసలది అటటి వం స రాడు చమన ఎటలా వం 2 
అనీ ఇ లతా PEATE VHRR ENE HO ert తారా వాలా! 





Wl 
| 
| 
వ 
3 
. 


1బిటిష్‌ పథకానికి (పతి పథకం 421 


డిసెంబరు) లో ఆమోదించబడిన “స్వాతంత్ర్య” తీర్మానం మాట 
2 త్తుకోకుండా, అంగ్లే యులను ఒప్పించగలమనే ఆశతో ఒక నూతన 
సథకాన్ని మితవాద రాజకీయ పద్దతిగా రూపొందించారు. 


చేవ చెడిన కలకత్తా తీర్మానం 

మదరాసు కాం(గెస్‌, భారతీయుల పేరుమీద_భారత దేశ (పజల 
కోసం ఆ “స్వాతంత్ర్య తీర్మానాన్ని అంగీకరించి ఉంది. న్యాయానికి 
మన నాయకులు ఆ తీర్మానానికి భిన్నంగా దాని శ ర్రిని సన్నగిల్ల చేస్తూ, 
దానిని కొంతవరకూ నిర్వీర్యంచేస్తూ, 1928 డి? సెంబరులో కలక శ్రా 
కాంగెస్‌లో చేసిన మార్చే చాలా నికృష్షనుయింది, 

ఇటువంటి కప ష సమయంలో నాయకుల మనః (పవృ శ్‌ తిని 
అర్హంచేసుకో వడం కష్షమే. ఇదివరలోనే చెప్పానుగా, ఆంగ్లేయులకు 
వియ్యానికీ కయ్యానికి కూడా ఒకే ఫాయ వారు కావాలనీ, వారికి బల 
హీనులయిన మనుమ్యలను చూ స్తే చికాక నీను? 

చెన్నపట్నప్ప “స్వాతం(త్య” తీర్మానాన్నే కలక త్రాలో మన 
నాయకులు బలబరిచి ఉండిఉం టే, సెమన్‌ కమిషన్‌వారు వారి రిపో 
ర్టులో విధిగా “ఫ్రావిన్షియల్‌ ఆటోనమీ'ని గురించీ, 'కేందంలో కూడా. 
ఇంకా ఎక్కువ బాధ్యభాయుతంగా పరిపాలనా యం|త్రాన్ని నడిపించే 
విధానాన్ని గురించీ తప్పక (ప్రసావించి, దేశీయుల కోర్కెను మన్నించే 
వారు. ఎప్పుడయితే మనలో స్థిరత్వం లేకపోయిందో, అస్పుడే వారు, 
(ప్రపంచ చరిత కే విరుద్దంగా, సంకరపు సంధి సూతాలతో దేశాన్ని 
అల్లా నగుబాటు పాలుచేళారు. వారు ఎస్పుడయితే మన నాయకుల బల 
హీనతను (గహించారో, అప్పుడే వి రవిగుసుకుపోయి, 1928 లో 
కలక తాలో కాంగెసువారు సూచించిన ఆ మధ్యే మార్గపు సూచనను 
నలిపి పారేశారు. 

ఈ బలహీనతే మోతీలాల్‌ నెహూగారి కౌం్యగెస్‌ అధ్యక్షోపన్యా 
సంలో కూడ వ్యక్తం అయింది. ఆ ఉపన్యాసంలో “మా పరమావధి 
న్వాతం్యత్యమె కాని, దాని రూప రేఖలు కాలాను గుణంగానూ, పరి 


422 నా జీవిత యాత్ర 


స్టితులనుబట్టి మారవచ్చు”నన్నారు. అంతేకాదు. అఖిల పక్ష సమావేశం 
హెరి ప్రతిపాదనలను వ్యక్త కంచేస్తూ, “ఇవి మా కోరికలు. (పభుత్వం 
వారు మా కోరికలను మన్నించి, దేశానికి రాజ్యాంగరీత్యా యివ్వగలిగ్‌ 
నంత సహకారమూ ఇవ్వాలని కోరారు. 
జిన్నా కప్పదాటు 
ఇది కేవలం “స్వాతంత్ర్య తీర్మానాన్ని పూర్తిగా తిరగ దోడు 
కుని క్షమార్పణ చెప్పుకున్న కై అయింది, ' అప్పట్లో ఆయనకున్న 
వ్యాకుల చిత్రంతో, అంతకంటే ఎక్కువగా దేశానికి ఆయన యేమీ 
కోరలేకపోయాడు. ఆఖరి ఘట్టాలలో రీసుకురాబడిన అభ్యంతరాలతో 
అధ్యక్షుడుగా ఆయన తయారుచేసిన ఆ నెహ్రూ కమిటీ రిపోర్టు గాలికి 
కొట్టుకుపోయింది. 
అప్పటివర కూ అన్య దేశాలలో సర్యటిన్తూన్న జిన్నా సాహా 

గారు ఆ సమయానికి పర్యటన పూర్తి చేసుకుని bb ఆ 
న్న హూ కమిటీ (పతిపాదనలకు అడ్డుపడ్డాడు. ర్త "జ్ఞ మహమ్మదాలీ 
గారు ఆ రిపోర్టులో ఎన్నో సవరణలూ, మార్పులూ, కూర్చులూ, 
చేర్పులూ చెశారు. కాని జిన్నాగారు మాత్రం సభలో అది నడవడానికి 
నిర్ణీత అవసర మైన సంఖ్యగా సభ్యులు సరిపడ్డంత మంది లేరంటూ 
దాపేశాడు. 

ఆరంభంలో ఎంతో దీమాగానూ, శ క్రిమంతంగానూ పసం కన్‌ 
ఆ అఖిల సక్ష సమావేశం (క్రమెణ దిగజారిపోయి, భిన్నాఖిపాయాలతో 
చీలికలయిపోయింది. ఆ ఆఖరు ఘడియలలో అచ్చట ఉన్న మాలో 
చాలా మందికి వారి వారి భావాలు ఆ న్మెహూ రిపోర్టును సాంతంగా 
“సిటి ముంచుదామనే ఆతురతతో వున్నట్లు: కనిపించాయి. ఒక్క 
. సంవత్సరం పొటు ఆ రిపోర్టును ఇట్టి సంధిగ్గస్టితిలో ఉంచడానికి, 


మౌలానా మహమ్మదాలీ, జిన్నా, అ హా బాధ్యులేనని అనక 
' తప్పదు. 





(బిటిష్‌ పథకానికి (పతి పథకం 423 


కాంగెసు పార్టిలకు తాకీదు 

ఆ ఏడాదిలో మాకు కలిగిన అపజయాలకు ముఖ్య కారణం 

కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కార్యగెసువారిలో, తమ లోటుపాట్లు 
నల్ల ఏకీభావం సన్నగిల్లి వ్‌ ర్మ కాం(గెస్‌ లెజిసే సైచర్‌ పార్తీ లలో 
కూడా ఒకే మాట మీదా, ఒకే (తాటిమీదా ఉందామన్న భానం “నన్న 
గిలి బో రంది. అల్లా వారిలో వారికి భేదాభి ప్రాయాలు ఉత్పన్నం: 
అవడానికి కారణం నోఛేంజర్లుగానూ, (పోభంజర్ల గానూ కౌం(గను 
వారు రెండు పార్టీలుగా వీలిపోవడమే. 

వారు స న్య కలిసేవుండి సహనభావంతో వ్యవహరించి ఉండి 
ఉంచే దేశంయొక్క శ కీ బాగా వృద్దయి, పల్లె పల్లెలలోను కాం(గెసు 
వారి (పభావం పెరిగి, ఊరూరా వారికీ ఉండే 'సర్మాణాత్మక నీ క్‌ వేళ్లు 
బారి చక్కగా నాటుకు పోయియుండేది, వారు కోరిన కోర్కెలు కాద 
వడాని 'కెవ్వరికీ తరంగాకుండా ఉండేది. 

1928 అక్టోబరు మాసం నాటికి పండిత మోశీలాల్‌ న్నెహూగారి 
అంతరంగిక స్థితి దిగజారి పోయింది, మనస్సులో మాట పెకి చెప్పక 
పోయినా, అంతరంగంలో మాతం ఆయన ఒక నిశ్చయానికి వచ్చాడు, 
కౌన్సిల్‌ కార్యక్రమాన్ని విస్మరించి గాందీగారినే తిరిగి ఆశ్రయించా 
లని నిశ్చయించుకున్నాడు. అఖిల పక్ష సమావేశం వారి (పతిపాదన 
(ప్రభుత్వంవారు ముందుగా పరిశీలించి, 1929 డిసెంబరు 81 లోపల 
అంగీకరింసకపోతే, శాసన ధిక్కారం అమలు జరుపుతామని విశదీక 
రించాము, 

కౌన్సిల్‌ (ప్రోగాం విస్మరించడానికి (ప్రాతిపదికగా, మదరాసు 
కాంగెస్‌ వా రామోదించిన బహిష్కరణ తీర్మానాన్ని సరిగా అమలు 
పరచనందుకు మీపై ఎందుకు చర్య " తీసుకోకూడదని వివిధ రాష్ట్రాల 
కాంగెస్‌ లెజి స్టేచర్‌ పార్టీలవారి నడిగాము. 1928 లో ఢిల్లీలో జరి 
గిన అఖిల భారత కాంగెను సరమ. సభలో ఈ (ప్రసక్తి క్ర తీసుకు 
రాబడింది. అంటే కలకత్తా కాం( గెస్‌ ఇంకా రెండు మాసాలకు 
జరుగుతుందనగా ఈ (ప్రశ్న వచ్చిందన్నమాట! 


424 నా జీవిత యా(త్ర-3 


కలకత్తాలో కార్మిక (పదర్శనం 

1928 లో కలక త్రాలో కాంగెస్‌ జరుగుతూండగా కార్మికులచే 
(బహ్మాండమయిన (ప్రదర్శనం జరిగింది. ఆ (ప్రదర్శనం కలక త్రా నగ 
రంలోనూ, కాంగెస్‌ పెండాల్‌ లోనూ కూడా జరిగింది. సుభాస్‌చంద్ర 
టోనూ, జవహర్‌లాల్‌ న్నెహూగారలు ముందు నడువగా, కార్మిక వర్ష 
నాయకులూ, కార్మికులూ, కలక త్రా పురవీధులగుండా ఊరేగుతూ a 
కాం (గెస్‌ 'పెండాల్‌ కు చేరుకున్నారు. ఆ (బ్రహ్మాండ మైన ఊరేగింపు 
మనస్సును కదిలించి, కరిగించేదిగా ఉంది. నేను కొంచెం జోరుగా 
నడిచి ముందుకు చొచ్చుకుని వెళ్ళేసరికి. జవహర్‌ లాల్‌ నెహళా ఒక 
బస్సు ఇంజన్‌మీదా, సుభాస్‌బోను ఇంకో బస్సు ఇంజన్‌ మీదా కాళ్ళు 
ఇటూ అటూ వేసుకుని గురొలమీద స్వారీ చే స్తున్న పద్దతిగా ఆసీను 
లయి ఉన్నారు. ఆ పృకార ౦గా ఆసీనులయ్యే వారు ఊరేగారు. అల్లా. 
వారు ఊరేగడాన్ని, ఆ ఊరేగింపుకే ఒక వికాసమూ, ఘనతా 
ఏర్పడ్డాయి. 

_ కాంగ్వస్‌ పెండాల్‌ నుంచి పితినిధులసూ, పేక్షకులనూ 
కూడా బయటకు పంపించవలసివచ్చింది. ఆ కార్మికులు సుమారు రెండు 
ఘంటలసేపు ఆ స దేశాన్ని ఆకీమించుకొని ఉండి, వారికున్న కష్టాలు 
సుదిర్హ ౦గా విన్నవించుకున్నారు. కాంగసు నాయకులు వారిని శాంత 
పరచడానికి పాయత్నిస్తూ ఇచ్చిన ఉసన్యాసాలలో-కాంగెసు వారినహ 
కారం వారి కెపుడూ ఉంటుందని వాగ్దానం చేశారు. భారతదేశంలో 
అప్పటికప్పుడే కార్మికోద్యమం బ్రహ్మాండంగా పాకి, కేంద్ర 
రాష్ట్రీయ స్టాయిలలో ఎన్నుకోబడ్డ నాయకుల మార్గదర్శకత్వంతోచాలా 
ముమ్మరంగానే సాగుతోంది. కాంగనువారే గనుక 1921 నుంచి 
గాని, అధమం 1930 నుంచీగాని ఈ కార్మికుల సంఘాలనీ, వారి కష్ట 
సుఖాలనూ గమనిస్తూ, వారికో పొత్తు కలిగి ఉండి ఉండే, బహుశః 
మనకి రాజకీయ స్వాతంత్ర్యం ఎప్పుడో చులాగ్గానే వచ్చేపి ఉండేది. 


బిటిస్‌ పథకానికి ప్రతి పథకం 425 


కార్మిక సంఘాల చరిత 

పోయిన యుద్దంలో కార్మిక నాయకుల సహకారంతో కార్మిక 
సంఘాలద్వారా (ప్రభుత్వంవారు ఎల్లా లాభం పొందిందీ మనకి విశదమే. 
ఈ నొటి కార్మిక సంఘాలు కాంగనుతో సమైక్యమయాయనీ, కార్మిక 
మం(తిగా వి. వి. గిరిగారు ఈ కార్మిక విషయాలలో మాకు “నిధిగా 
ఉంటూ, 1937 లోని కాంగ్రను మంత్రినర్గంలోనూ, దర్శిలా 
స్వాతంత్ర్యం వచ్చిన 1947 తర్వాతా ఆయన అఖండమయిన సేవ 
"చేశాడని ఇప్పట్టున చెప్పడం న్యాయం. 

1928.90 సంవత్సరాలలో కార్మిక సంఘాలే గనుక మా 
కౌంగ్రసులో చేరి ఉంకే, మా విజయం ఎంతో మనంగానూ ఇంకా 
ఎక్కువ సమ్మగంగానూ ఉండి ఉండేది. పరిపాలకులకు భారత 
దేశంలోని కార్మిక సంఘాలు పెట్టని కోటలై, వారి చిత్రానికి లోబడి, 
వారనేక విధాల లాభాలు పొందడానికి వీలుగా సహకరిస్తూ వచ్చాయి. 
భారత జాతీయ కాంగసువారు కార్మిక సంఘాలకి నిన్న మొన్నటి 
వరకూ ఎటువంటి సహకారమూ ఇవ్వలేకపోయారు. 

1935 లో రాజ్యాంగ విధానంలో వచ్చిన మార్పులకు పూర్వం, 
ఈ కార్మిక విషయాలన్నీ కేంద) ప్రభుత్వ ఆధిపత్యం కిందనే 
ఉండేవి, 1805 కు పూర్వం రాష్ట్రాలలోని కార్మిక సంఘాలద్వారా 
ఏదో సహాయానికి అవకాశం ఉండేదట. కాని ఈ 1985 దాకా 
ఏ రాష్ట్రంలోనూకూడా, ఏ ఎ విధమయిన సహకారమూ కార్మికులకు 
ఇవ్వలేకపోయాము. కేంద9ంలో ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వ 
విధానం మూలంగా కౌర్మికులకి ఏ విధంగానూ అవసరమయిన 
సహాయం చేయలేకపోయాం. కార్మిక నాయకు లెంతటి దిట్టలయినా, 
పభుత్వ విధానం కారణంగా, ఏ విధంగానూ ముందడుగు "వేయలేక 
పోయారు. మేము ఈ విషయంలో తీసుకువచ్చిన (ప్రతిపాదనలూ, 
' నడపిన చర్చలూ వృథాయే అయిపోయేవి, 

దేశంలో ఉన్న కార్మికుల విషయమే ఇలా ఉంటూంసే, 
సముదాలకు అవతల ఆయా ఖండాలలో నివశిస్తూ అనేక బాధలకు 


426 నా జీవిత యాత్ర 


లోనవుతూన్న భారతీయకార్మికుల విషయంలో అసలే యేమీచేయతేక . 
పోయాం. పళ్చిమ 'దేశవాసుల పద్దతులమీద ఎర్పడిన కార్మిక సంఘాల | 
ద్వారా ఏమయినా సహాయం చేయగల మేమోనని తలి సే స్కై ఆ సంఘాల 
ఆశయాలలో, మన దేశీయులకూ. వారి సరిసితులకూ అవసర మైన 
మార్గాలలో, వారి అవసరాలను తీర్చే విధానంగా ఏ 3 సవా చెయ్యడానికి 
సావకాశం ఉండేదికాదు. 
వ్యవసాయ (శామికుల స్థితిగతులు 
మాటవరసకి చూడండి. మనకి ఉన్న కార్మిక సంఘాలు వ్యవ 
సాయ [శ్రామికుల విషయంలో ఏమీ చెయ్యలేవు: మరి మన దేశంలో 
ఉన్న కష్టజీవులలో నూటికి 90 వాళ్ళు వ్యవసాయ (శామికులే కదా? 
శః వ్యవసాయ (శామికుడుకి చెప్పుకోతగ్గ సంఘాలు, అవసరాల 
విషయమై విన్నపాలూ, వేడికోళ్లూ లేని కారణంగా కాంగొసు 
పరిపాలనలోనే ఉన్న లేబర్‌ కమిషనర్‌ గాని, కార్మిక మంతిగాని ఏమీ 
చెయ్యలేని స్తితిలో ఉండిపోయారు, 
అయినప్పటికీ, ఇప్పటివరకూ, ఈ శ్రమజీవుల కష్టసుఖాల 
విషయమై ఏ విధమ మున విచారణా జరుగలేదు. వ్యవసాయ శ్రామికుల 
కిచ్చె కూలీ ఎంత? అసలు వ్యవసాయపు ఖర్చులు ఏ విధంగా 
ఉంటాయి? ఆ ఖర్చులో (శామికుల కిచ్చేది ఎంత? ఇల్లాంటి (ప్రశ్నలు 
పుట్టినా వాటికి సరి అయిన సమాధానాలు చెప్పడానికి అంకెలు ఎవరి 
వద్దా లేవు. 
మెము రాజ్యాంగం చేపట్టిన తరుణంలో నేను మడాను 
రాష్ట్రంలో రెవిన్యూ మంతి9గా వ్యవహరిస్తూన్న రోజులలో ఈ వ్యవ 
సాయ శ్రామికుల విషయం గమనించడానికి వీలు _చిక్కింది. ప్రభుత్వ 
(పాంతాలలోనూ, జమీందారీ [ప్రాంతాలలోనూ భూమిపె యజమానికి 
ఉన్న హక్కు భుకాలూ: యజమానులకూ, రె తులకూ, శ్రామికులకూ 
మధ్య ఉన్న ఒడంబడికలూ వగై రాలన్నీ విచారించవలసిన అవసరమూ 
కలిగింది. నిజంగా దేశంలో పూ రి స్వాతంత్ర్యాన్ని నెలకొల్చి, 
దానిని సరిగా నిలబెట్టు! కోవడానికి అన్నిర కాల కష్టజీవుల సహకారమూ 


బ్రిటిష్‌ పథకానికి ప్రతి పథకం 427 


లభించకుండా సాధ్యం కాదుగదా? ఇస్పట్టున నేను: ఉక్‌ షతికొ 
సంపాదకునిగానూ, కేంద్ర శాసన సభా సభ్యునిగానూ, భారత కష్టజీవికి 
సహాయపడడానికి చేసిన (పయకత్నాన్ని గురించి చెప్పడం న్యాయం. 


కేంద సభలో కష్టజీవుల ప్రసక్తి 

కేంద శానన సభా సభ్యుణ్లిగా 1927.28 లోనూ, 1930 
లోనూ నేను భారత కష్టజీవుల పరిస్థితులను గురించి, ఇతర దేశాలలో 
ఉండే కష్టజీవుల సరిస్తితిగురించీ, కష్షజీవుల సంఘాల నాయకులద్వారా 
“వేకరించగలిగాను. ఈ సమాచారం 'అసెం్లీలో కార్మిక వ్యవహారాలను 
గురించి _పల్నించి సమాధానాలు సంపాదించడానికి ఉపయోగపడింది, 
నేను ఈ వ్యవహారాలు ఆమూలా(గంగా (గ్రహించడానికి (ప్రత్యేక శద్ద 
వహించాను. 

ఆఫ్రికా ఖండాన్ని ఆ డేశవాసుల నుఖ సౌఖ్యాలకోసం సరిగా 
రూపొందించడానికి మన కష్టజీవులను గవర్నర్‌ జనరల్‌ ఆఫ్రికా 
పంపించడానికి చేసిన తొలి 'పయత్నాల దగ్గరనుంచీ ఆ కష్టజీవుల 

పరిస్టితి ఎల్లా ఉండేదో సమ్మగంగా గ్రహించగలిగాను. వారు “కష్టపడి 

బోడ్సి, నివాస యోగ్యంగానూ, సకల ఫల సంపన్నంగానూ 
me ఆ (ప్రాంతాలలో వారికి ఈ నాటికీ పొరహక్కు లయినా 
లేవు. 

నేను ఈ రాష్ట్రంలోని మలబారు, కోయంబత్తూరు, నీలగిరి 
తాలూకాలలోనూ, అస్సాంలోనూ కూడా మన కష్టజీవుల | తకం 
కాఫీ, టీ, రబ్బరు వగైరా తోటలు సెంచ్చి, "వాటి ఫలనాయాన్ని 
అనుభపిస్తూన్న ఆంగ్లే యల హాయాంలో ఆ కష్టజీవుల పరిస్టితి ఎల్లా 
వందో (గ్రహించాలనే ఉద్దేశంతో ఆయా (పాంతాలు పర్యటించాను. 


దేశ దేశాలలో కార్మికుల పరిస్తితులు ఎల్లా ఉన్నాయో స్వయంగా 
(గహించాలనే ఉద్దేశంతో నెను బర్మా, సిలోన్‌, మలయా, సయాం, 
ఇండో చెనా మొదలై న దేశాలన్నీ పర్యటించి, ఆ (ప్రాంతాలలో ఉన్న 
ప్లాంటేషను లన్నింటిసీ పూర్తిగా పరిశీలించాను. ఆయా (ప్రాంతాలలో 


428 నా జీవిత యాత? 


సంపాదించిన స్వానుభవంతో శేయ్యద శాసన సభలో కష్టజీవుల కున 
యుక్తమైన నిబంధనావళిని ఏర్పరచాలన్నదే నా తహ తహ. 

T1929 తో సెపటి అర సంవత్సరంలోనూ, కేంద్ర శాసన, 
సభా కార్యక్రమం సాంళఠం కాగానే, మలయా రాష్ట్రాలు సయాం, 
కథన చైనా పర్యటించాను. ఏడు మాసాలపాటు సమ్మగమయిన 
పర్యటనే చేశాను, ఈ పర్యటనల అనుభవాలను గురించి ముందు 
ముందు సమ్మగంగా చెప్పుతాను. ఇప్పుడు 1928-29 సంవ 
తరాలలో జరిగిన ఇతర ముఖ్య సంఘటనలను గురించి చెపుతాను. 


6 
దిటిప్‌. వారికి పెట్టిన గడువు 
ో ఈక 
ఇష. పోతా గాంధీగారి సహకారంతో మోతీలాల్‌ నెహూూగారు 

కలక త్రా క్రాంగస్‌ అధ్యక్షుడుగా మదరాసు కొం గెస్‌లో ఆమో 
దించబడిన * స్వాత ంత్యం) తీర్మానాన్ని బుట్ట దాఖలు చేయడానికి చేసిన 
ప్రయత్నంపట్ల జవహర్‌లాల్‌ న్నెహూ, సుభాస్‌చంద్రబోస్‌, (శ్రీనివా 
సయ్యంగారు |ప్రభృతులకు (పతికూల భావం ఉంది. 

మదరాను కాం(గెస్‌ ఆమోదించిన ఆ “స్వాతంత్య్రం”. తీర్మా 

నాన్నే ఆశయంగా పెట్టుకుని, కలక త్రా కాం(గెస్‌ విషయ నిర్దారణ 
సంఘంలో, ఉపహార్‌ లాల్‌ నెహ్రూ, సుభాస్‌చం(దబోనూ కూడా 
గాంధీగారి సహకారంతో పండిత మోతీలాల్‌ న్నెహూ (ప్రతిపాదించిన 
“తగు వ్యాతపుి కోర్కెలకే తమ ఆమోదాన్ని వెలిబుచ్చారు. కాని 
బాగా ఆలోచించిన మీదట వారికి “స్వాతంత్య్ర తీర్మానం బలహీన 


మయి పోతోందేమోననే అనుమానం కలిగి, మోతీలాల్‌ నెహూగారి 
(ప్రతిపాదనకు ఒక సవరణ సూచించారు. 


అల్‌ 


ము టా నజ వహర్ల సవరణ 
మున్ముందుగా కలక తా కౌంటగెస్‌ మదరాను కాం(గెస్‌ ఆమో 
దించిన “స్వాతంత్య్ర తీర్మానాన్ని బలపరుస్తూ, పూ ర్తిగా (బిటిషువారు 


(బిటిష్‌వారికి పెట్టిన గడువు 429 


భారతదేశం నుంచి వై తొలగితేగాని భారత దేశానికి సిసలయిన 
స్వాతంక్య9ం లభించదనీ; 2. (మోతీలాల్‌) నెహ్రూ కమిటీవారి (ప్రతి 
పాదనలు ఆంగ్లేయ (ప్రభుత్వం వారికీ అంగీకార యోగ్యం అయ్యే న 
ఎడల ఆ (ప్రతిపాదనలను మా అవసరాలుగా భావించి అంగీకరించి తీరా 
లనీ; శి. న హూ కమిటీవారి సూచనలు కౌం్యగెను వారికి మాత్రమే 
నచ్చినవిగా ఉండి మదరాసు కాం(గెస్‌ అసలు కోరికకి విరుద్దంగా 
ఉన్న కారణాన్ని, ఆ సూదనలు అంగికరించడమన్నది ఆంగ్ల సత 
హృదయ పరివ ర్హనకు మొట్టమొదటి మెట్టుగానే భావించబడుతుం దనీ 
ఆ సవరణలో సూచించబడింది. 

సరిగా యోచి స్తే ఈ నవరణ తీర్మానానిక, “స్వాతంత్యం మే 
మా ఆశయంి అంటూ విషయ నిర్ణారణ సంఘం (ప్రతిపాదించిన రాజీ 
తీర్మానానికీ, మొదటి మెట్టుగా (ప్రతిపాదించిన అఖిల పక్ష నమావేళం 
వారి యోచనకీ తేడా ఉన్నటు లేదు. కాని జవహర్‌ లాలూ, నుభాస్‌బోనూ 
తమ సవరణ అసలు దానికి భిన్నమని నమ్మడాన్ని ఆ తీర్మానం (ప్రతి 
పాదించినట్లు కనబడుతుంది. అసలు ఆ రాజీ తీర్మానం వీరి జోక్యం 
లేకుండా ''పతిపాదించడం జరిగింది. అం మవల్ల ఏ5కి అనుమానం 
కలిగి, దానినే తమ భాషలో సవరణ తీర్మాన. రూపేకా తిరిగి (పతి 
పాదించారనుకోవలసి ఉంటుంది, 

ఏదయితేనేం, నేను లోగడ మనవి చేసినట్లు, ఆ “స్వాతంత్యం” 
తీర్మానాన్నే కలక త్తాలో బలపరచి ఆంగ్ల యులకు అందజేసి ఉంటే, 
కాం(గనుకున్న క్‌ పట్టుదలా సెమన్‌ కమీషన్‌ వారికి పూర్తిగా 
(గ్రాహ్యం అయి, వారి కత. న ఉపకారిగా ఉండేది. 
మన నాయకులలో ఉండే బలహీనత కారణంగానే, సెమన్‌ కమిషన్‌ 
వారు, ఏ విధమయిన పూచీగాని, బాధ్యతగాని లేని విధంగా, “పొవి 
నియర్‌ ఆటోనమి” అనే దుష్ట గహ కూట౦లోకి లాక్కు. వెళ్ళగల 
విరుద్ద భావాలతో కూడుకున్న ఒక్‌ పెడ రేషన్ని (వరన్సర సహాయక 
రాజకీయ సంభ నాన్ని) మన నెెత్తిని రుద్దడానికి తయారయ్యేవారు. 

T 28 


430 నా జీవిత యాత్రకి 


మన నాయకులు 1928.29 లో చేసిన పొరపాట్రకీ, 1817-18లో 
మాంపేగ్‌ - ఛల్మ్‌స్పృర్లు కమిషన్‌ వారు వచ్చే హుం చేసిన పొర 
పాట్ల కీ తేడాలేదు. ఆనాటి పొరపాడే ఈనాడూ జరిగాయి. ఎటొన్చీ 
ఒక్కతే తేడామాం పేగ్‌ కమిషన్ని ఆహ్వానించి వందనా అర్బించాం; 
సై మున్‌ కమిషన్ని బహిష్కా రించి, గో బాక్‌, అన్నాం. ఆ మాంపేగ్‌ 
" కూడా అంతే చేశా డనుకోండి. కాంగెసు అశయాలకూ, కర 
లకూ భిన్నంగా ఏదో వాగి, ఏదో (వాసిపోయాడు. ఆ సైట్‌ మెం ట్లకు 
తన డయ్‌రీలో భాష్యాలు [వాసుకుని, తమ రిపోర్ట్‌ లో అల్లా వాయ 
డానికి కారణాలుగా ఆ భాష్యాలను దర్శిలా (పకటీంచాడు. 


సున ధిక్కారానికి ఉద్యుక్తత 


1928 లో కాం్యగెసువారి కోరిక బలీయంగా ఉన్నప్పుడు మోతీ 
లాల్‌ నెహూ తన అధ్యక్ష పన్యాసంలో (ప్రభుత్వంవారు దయదలచి 
యేమిచ్చినా సరేనని; రౌండు “విల్‌ కాన్ఫరెన్స్‌కు పిలుపువచ్చే రోజు 
లలో, ఆ సమావేశంలో ఏం జరిగినా (బిటిషవారు తాము భారత 
దేశానికీ ఇవ్వాలని అనుకుంటూన్న దేమిటో ఆ క్షణంలోనే విశదపరచ 
వలసిందసీ కోరారు. ఏదయితేనేం, కలకత్తా తీర్మానం కాం(గెనువారి 
(పతిభనూ, (ప్రతిష్షనూ అధికం చయ్యలేకపోయింది. 

కాని కలకతా కాం (గస్‌లో తెలినదల్లా ఒక్క పే: మోతీలాల్‌ ' 

నెహాగారికి తాము 1921. 22 నుంచీ సి, ఆర్‌. దాస్‌గారితోపాటు 
ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్ల మెంటరీ విధానంపట్ల విముఖత కలి 
గిందన్నది __ 

కాం గసువారుు, శాసన సభల నుంచి బయటికి వచ్చి శాసన 
ధిక్కారం ఆరంభించే ముందు (బిటన్‌ కి ఒక్క యేడాది గడువివ్వాలనీ, 
ఆ గడువులోపల ఇండియాకి స్వాతంత్యంం ఇవ్వడానికి ఆంగ్లే యుల 
కంగీకారం కాకపోతే, ఆ గడువు దాటగానే శాసన ధిక్కార క్షార 
శమం అమలు పరచాలనీ నిర్ణయించుకున్నారు. 


(బ్రిటిష్‌ వారికి పెట్టిన గడువు 431 


బిటన్‌కిచ్చిన అభ్రిమెటం౦ 


(బ్రిటిమవారికి ఆఖరి సంధి షరతుగా ఇచ్చిన ఈ అల్లి మెటం 
తీర్మాన రూపం దాల్బేముందు గాందీగా౭కీ, సుభాస్‌చందబోస్‌, శ్రీని 
వాసయ్యంగార్ల కీ మధ్య ఒక ఆశాజనకమైన, ముచ్చట గొలిపే వాదన 
జరిగింది. గవర్న మెంట్‌ వారు భారత దేశానికి రాజ్యవిధానంలో ఏవో 
మార్పులు చూపిసామని అంటున్నారు గనుక్క వారికి 24 మాసాల 
గడువు ఇవ్యాలని | గాంధీగారు సూచించారు. ఆ వాయిదా ఆతి దీర్ల 0 
అయిపోతుందని బోస్‌, గ్రీనివానయ్యంగార్లు అన్నారు. అప్పుడు గాంది 
గారు ఏడాది గడువుకు ఒప్పుకున్నారు. 


ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ, “మీరు యీ వీడాది నాటికి 
దేశాన్ని శాసన ధిక్కారాదులకు తయారు చేయవలసిన బాధ్యత వహించ 
వలసి ఉంటుం” దన్నారు. గాంధీగారు ఏడాది నాటికి దేశాన్ని సిద్దం 
చెయ్యవలసి ఉంటుందన్న మాటలలోని అంత రార్థం శ్రీనివాసయ్యం 
గారికి [గ్రాహ్యం అయినట్లు లేదు. 


కలక తాలో అంగికరించబడిన కాంగస్‌ తీర్మాన (ప్రకారంగా 
తెలియవచ్చే చేమిటంపే, కాం(గెసువారు కోరిన ఆ కనీసప్ప కోరిక 
నయినా 1929 డిసెంబరు 81 వ తేదీ అర్హ రాత్రికి ఆంగ్లే యులు అంగి 
కరించకపోయినట్ల యితే దేశాన్ని శాసన ధెక్కా-రం చేయవలసిందని 
కోరవలిపి ఉంటుందనీ, శాసనోల్లంఘనం అం'పే పన్నుల నిరాకరణ 
సాగిసామనీ, (పభుత్వం వారినుంచి యే విధమయిన సవాకౌారమూ 
కోరకుండా (తమ్ము తామే కాపాడుకుంటూ, (ప్రత్యామ్నాయ (ప్రభుత్వం 
నడపబడడం వరకూ) తమ్ము తామే చూచుకుంటామనీ ఆ తీర్మానంలో 
సూచించబడింది. 


గాంధీగారికి తిరిగి కాం గెసు అప్పగింత 


దీన్లో కాం గెసులోని రెండు విభాగాలవారూ ఐక్యమయి 
(ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటారని తేలింది. అంతేకాదు. 1994 లో 
బెల్లాంలో దాస్‌ = మోతిలాల్‌ గార్ల పరమయిన కౌర్యగెను నేడు తిరిగి 


4.32 నా జీవిత యాత్ర 


గాందీగారి చెతులలో ఉంచదిడిందన్నమాట! మోతీలాల్‌ నెహూగారు 
సత్యాగహ సమర మూలసూత్రంతో వెంటనేగాని, సులభంగా గాని, 
మనస్ఫూర్తిగా గాని సమాథాన పడలేక పోయారు, అందువల్లనే, 
నిర్వీర్యమయిన జాతిని ఉ తేజసరచి, దానికి కావలసిన అవసరాలను 
సరిగా గుర్తించి, (ప్రత్యక్ష చర్యకు దిగందే దేశానికి ము కిలేదని 
(గహించడానికి ఆయనకి సుదిర్హ మయిన అయిదు సంవత్సరాలు పట్టింది. 
ఈ అయిదేండ్ల లో పొర్ష వంటక విధానంతోనూ, రాజీ (ప్రతిపాదనల 
తోనూ, కాళ్ళ బేరాలతోనూ జయాన్ని నాధించాలని తంటాలు 
పడ్డాడు, పాపం! రాజీ (పతిపాదనలకి కూడా వెనుక అనుమతి రూపే 

దమ్ము ఉండాలన్న విషయం ఆయన (గహించలేదో, య. 


మరి! 


1929 లో దెశ పరిస్థితి 


ఉడుకుర క్రపు యువలోకానికి ప్రాతినిధ్యం వహించే జవహర్‌ 
లాల్‌ న్నెహూ, సుభాస్‌ చంద్రబోసులకు కలకత్తా కాం(గెస్‌లో 
we తీర్మానం ఉద్రిక్తత తగ్గి నీరసపడడం ఎంత మాత్రమూ 


హింపరోని దయింది. మోతీలాల్‌ గారికీ, గాంధీగారికీ ఈ యువక 


య. తీరులు రుచించలేదని లోగడ చెప్పివున్నాను. 


కలకత్తా కౌం|గెస్‌, సాంతం అయ్యేనాటికి, 1929లో లాహోర్‌ 


కాం(గస్‌ అనగానే శానన ధి క్కారాది (ప్రత్యక్ష చర్యలకు సిద్దమవ్వాలి 
అన్నమాట ఆపే పట్టించుకున్నట్లు లేదు. అందుకు సాక్ష్యం" ఆగను 
లు, 


1929 లో వప వ శాసన సభా నంరంభాలే. నాయకుల హృదయాలలో 


అస్పర త్వం అలాగే ఉంది. కౌంగసు వర్క-ర్లూ, కాం(గసు కమిటీలూ . 


ఆసందిగ్గంగానే పనిచెయ్యటం జరిగింది. 

“1921 లో శాసన ధిక్కొరాన్ని చవిదూసినా అది యెనాటిమాటో 
అయిపోయింది. అప్పుడు ఆరంభించబడిన నిర్మాణ కార్యక్రమం నీళ్లు 
గారిపోయి యేళ్తూ.పూళ్లూ అయిపోయింది. దేశం యావతూ అ 
సంవత్సరం అంతా అధి ధైర్యంతో అణగారిపోయి ఉంది. కాం _గెసువారి. 


7 


(బిటిషివారికి పెట్టిన గడువు 433 
దృష్టిలో ఉన్న ఆ యుద్దకాండ అప్పట్లో పాతక దానికి 
యు క్రకాలం రాలేదనీ "కేంద శాసన సభా కార్యక్రమ విమర్శకులు 
అన్నారంటే, వారు అల్లా అనడంలో పొరపాటు లేదనే అనవలసి 
ఉ౧టుంది. | 

కాని నిజానికి వారికిగాని, ప్రభుత్వానికి గాని (ప్రజలు యుద్దానికి 
ఏనాడో సిద్దమయ్యేఉన్నారనీ, ఇన్నాళ్ళబట్టి వారి ఉగేకాలు నొక్కి. పెట్ట 
బడి ఉన్నాయనీ తెలియదు. గాందీగారికి మా తం దేశం ఎప్పుడూ 
తనకు దమ్ముగా ఉంటూ, తనతోపాటు రంగంలో ఉరకడానికి సిద్దం 
గానే ఉందని బాగా తెలుసు. . (ప్రజలు సిద్దంగా లేక పోయనా, ఆయన 
మార్గదర్శిగా ఉంచే, జనం ఆయన వెనకే" ఉంటారనీ ఆయన తిరుగు 
లేని “విశ్వాసంతో ఉన్నారు, 

పరిస్తితుల యాథార్థ్యాన్ని (గహించి, ఆయన, కాంగెను నాయ 
కులతో గాక, తన ఆశ్రమంలోని అనుచరులతో 180800 లో ఉస్పు సత్యా 
(గహానికి తలపడ్డారు. నాయకులచేత సరిగా (ప్రబోధితులుగాని (ప్రజలను 
ఎల్లా నడపాలో "గాంధిగారికి బాగా తెలుసు. 

అప్పట్ల" నాయకులు తమకు కాంగెసులో ఎటువంటి పలుకు 
బడి ఉందో, తమకు ఎంతెంత బలం ఉందో అని తమలో తాము తర్ణన 
భర్షనలు పడుతున్నారన్నా, ఆ మాట అసత్యం కాదు. అందుచేతనే 
గాందీగారికి తన కార్య! కమం యావత్తూ ముందుగా విప్పి చెప్పడం 
మామూలు లేదు. ఆయన ఇప్పుడూ అంతే చేళాడు. 


దండీయా (త 

ఆయన ఉస్పుచట్టాన్ని తునాతునకలు చెయ్యాలని అంటే, ఆ 
మాట కాంగెసు నాయకులకూ, కాంగెను సేవకులకూ దిగృమ కలిగిం 
చింది. మామూలు జనానికి అంతూ సొంతూ చిక్కలేదు. ఉప్పేమిటి a 
చట్టాలేమిటి = వొటిని ఉల్ల ౦ఘించడ మేమిటి అనుకున్నారు. మామూలు 
జనానికి ఏం అర్ధమవుతుంది గనక! అసలు, ఆ చట్టాన్ని ఛిన్నాభిన్నం 
చెయ్యడం హ్‌. ఏమిటి? అది ఎలా సాధ్యం అవుతుందో అర్ధమే 
కాలేదు, 


434 నా జీవిత యాత్ర 


ఈ విషయాలన్నీ (ప్రజలు (గ్రహించడానికి వీఇగా ఆయన సది 
ర్ముతి నుంచి కాలినడకని, “దండి చేరడానికి ఇరవయ్యుక్క రోజుల 
కార్యక్రమం వేశాడు. రోజు తర్వాత రోజు అయన తన ఆ(శ్రమవాను 
లైన ప్రీ పురుమలతో కలిసి యాత సాగిస్తూ, దారిలో అక్కడక్కడ 
ఇస్తూ వచ్చిన చిన్న చిన్న ఉపన్యాసాలు దేశానికి నిదమత్తు వదల 
గొట్టాయి. ఉప్పును ఏరుకోడానికి దండీకి ఆశ్రమవాసులతో దండ 
యాత్రగా గాంధీగారు వెళ్ళడం అన్నది చరి_తాత్మర మై, దేశీయుల 
కందరికీ (పత్యక్షపాఠం అయింది, 

ఈ పరిస్టితులే నాకు ఉత్సాహో న్నిచ్చి కెంద్ర శాసననభలో నొచేత 
జోన్యం చెప్పించి, జయం తధ్య మని పలికించాయి. డారి ఎప్పుడయితే 
చూపదడిందో, మూలసూత్రం చెడకుండా నూతన మార్గాన్వేషణలు చేయ 
గలిగిన మన నాయకులు కొద్ది రోజులలోనే రకరకాల కార్య(కమాలు 
నిర్ణయించుకో గలిగారు. య ఆయన్ని నిర్బంధి స్తే చేయ 
క్రరపిర్ర దేమిటో కూడా ఎష్టం చేయడంచేత కౌం(గను కమిటీలూ, 
(పజాసమూహాలూ 5 (పపంచం కనీ వినీ ఎరుగని రీతిగా, ఒక 
(బ్రహ్మాండమయిన “శాంతి యుద్దంలో ఊహించడానికి సాధ్యంకానంత 
ఘనంగా విజయాన్ని నాధించడం జరిగింది. 

దక్షిణ హిందూ దేశంలో ఈ ఉప్పు సత్యాగహం నడచిన 
తీరును గురించి చె ప్పేలోపల, 1929 నాటి లాహోరు కౌం(గెసు చరిత, 
అచ్చట ఎగర వేసిన స్వత౦ం్యత పతాకాలను గురించీ య. చెపుతాను. 


లాహోరు కాం(గాస్‌ అధ్యక్షత 

1921 నుంచి జరిగిన (ప్రతి కాంగెస్సూ ఏదోవకరకంగా 
ఉత్సాహో దేకాలను కలిగించి చరిత్రాత్మక మే అయింది, పతికాంగెస్‌కూ 
తండోపతండాలుగా జనం రావడమూ, ఉత్సాహపూరిత హృదయాలతో 
దానికి జీవం పొయ్యడమూ మామూలయింది. కాని (ప్రత్యక్ష చర్యలతో 
విజయాన్ని సాధించడానికీ, విజయవంతంగా కాం(గస్‌ను నడపడానికీ 
చాలా తేడా ఉంది. అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం అన్నది ఒక పెద్ద (ప్రాధ 
మిక సమస్య, కలక త్రా కాం(గెస్‌లో మహాత్మా గాంధీగారి దర్శకత్వాన 


(బటిష్‌ వారికి పెట్టిన గడువు 435 
(ప్రభుత్వాన్ని సవాలు. చేయడం జరిగాక, రాబోవు కాం్యగెస్‌ కెవర్ని 
అధ్యకుడుగా ఎన్నుకోవాలి అన్న సమస్య ఉత్పన్నం అయింది. 

ఆరేడు మాసాలపాటు మలయా, సయాం, ఇండోచై నా దేశాల 
లోని కష్టజీవుల స్పితిగతులెల్లా ఉన్నాయో స్వయంగా తెలుసుకోవాలని 
ఆ ప్రాంతాలన్నీ కలయ తిరిగి, నేను భార్యా సమేతంగా చరిత్రాత్మకమూ, 
చిరన్మరణీయమూ అయిన ఆ లాహోరు కాం గెస్‌కు అందుకోగలిగాను. 
ఆ మూడు టేశాలలోనూ జరిపిన పర్యటన విశేషాలు “స్వరాజ్య పేపరు” 
అన్న శిర్షిక (క్రింద విడిగా వివరిసాను. 


గాంధీగారి నిర్భయం 


ఓటింగ్‌ సమయంలో అందరి కళ్లు: గాం దీగాదిమీ దే ఉన్నాయి. 
గాందీగారికి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. ఆయనకి వచ్చిన ఓట్లు పదు! 
విఠల్‌ భాయ్‌ సెర్‌కి me జవహార్‌లాలఠ్‌కి రెండో మూడో ఓట్లు 
వచ్చాయి, అయితేనేం, గాందీగారు తగిపోయారు. విఠల్‌ భాయ్‌ తస్పు 
కున్నాడు, దానో యువకుడయిన జవహర్‌లాల్‌ నెహూా లాహోరు 
కాం గెస్‌ అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసి వచ్చింది. 
అదే గాందీగారి విచ్శిత పద్దతి. మదరాసు కాం|గస్‌లో జవహార్‌ 
లాల్‌ “స్వాతంత్ర్య తీర్మానాన్ని ప్రతిపాది నే, డో స్కూలు పిల్లల 
తమాషా”? అన్నాడు గాందీ. కలక తానో మోతీలాల్‌ న్నెహూగారితో 
కలిస, ఆ న్వాతం(త్య తీర్మానాన్ని వెనక్కి నెట్ట, అన్ని పార్టీ లవారికీ 
అంగీకార యోగ్యమయిన విధంగా ఆ తీర్మానాన్ని మితవాదంలోకి దింపి, 
జాగా తేలికపదచి ఆమోదింపజేళాడు. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా 
పరిశీలించి, చాలావరకూ నిర్వీర్యం చేయబడిన ఆ తీర్మానాన్నయినా 
(విటిష్‌ (పభుత్వం అంగీకరించకపోతే ఏడాది నాటికి (పత్యక్ష చర్యలకు 
పూని, మా జాతీయ పతాకం ఎగర వేసాం అన్నాడు, 
లాహోరు కాం గస్‌కి పెద్ద మెడారిటీకో ఆయన్ని అధ్యకుడుగా 
ఎన్నుకుంటే, తాను మొదటినుంచీ మితవాదిననీ, మితవాదిగానే తాను 
ఉంటూవున్న కారణాన్ని పన్లు సుత పరిస్థితులలో. కాం(గెసి అధ్యక్ష నానా 
నికి తాను తగననీ, ఉడుకు ర  కంతో "ఉన్న జవహర్‌లాంటి యువకుడే 





436 నా జీవిత “es 


ఈ ఉద్రిక్త పరిస్తితులలో అధ్యక్ష స్థానాన్ని అధిష్టించి, దేశాన్ని (ప్రత్యక్ష 
చర్యలికీ * సినలయిన స్వాతం శ్రానికీ లాక్కుని వెళ్ళగలడని భావించే 
అల్లా చేశాననీ అన్నాడు. 

న్వాతంత్య మన్నది కోప తాపాలతోనూ, ఉద్రిక్త రక్తప్ప 
పటిమతోనూ సాధించేదికాదనీ, అల్లాంటి తొందరపాటులతోనూ, 
ఉద్రిక్త పరిస్థితులలోనూ సంపాదించిన న్వాతం(త్యం చిరకాలం 
నిలవదన్కీ చిన్నవాళ్ళ కాపురం చితుకుల మంటలా గప్పున చల్లారు 
తుందనీ ఆయనకు తెలుసు. (ప్రత్యక్ష చర్యకు పూనుకునేముందు 
నిర్మాణ కార్య్యకమమన్నదే (పాతిపదికగా ఉండాలనీ, ఆ పద్దతే 
సరయినదనీ ఆయనకి తెలును. 


కాని పరిస్తితులు విషమించి (ప్రత్యక్ష చర్య తప్పని సరి అయి. 
నప్పుడు స్వయంగా ఆయనే నాయకత్వం వహించి ఉద్యమాన్ని న నడిపే 
వాడు. కాని ఈ మాటు జవహర్‌ లాల్‌ న్నెహూను నాయకునిగా నిశ్చ 
యించి, కాం గెస్‌ అధ్యకుట్లి చేసి, తాను వెనక్కి తగ్గాడు. లాహోరులో 
“స్వాతం (త్య పతాకం ఎగుర వేయించి ఎటువంటి పరిస్థితులలో 
నయినా ఆ జెండాని కాపాడి తీరతాం అని (ప్రమాణం కాత శాసన 
ధిక్కారానికి దారి చూపించింది లాహోరు కాంగెస్‌. ఆంగే గియులకిచ్చిన 
గడువు వాయవా 1929 డిసెంబపు 90! అర్హ రాతితో. ముగిసింది, 
అర్ధరాత్రి దాటడంతోనే దేశీయమైన స్వాతంత్ర్య పతాకాన్ని ఎగుర 
వేయడమూ, సంపాదించిన స్వాతం తార్యిన్ని నిలపుకు తీరతామనే 
“స్వాతంత్ర” ప్రమాణాన్ని తీసుకోవడమూ జరిగాయి. 


ఇండిపెండెంట్‌ పార్ట 
సుభాస్‌ చంద్రబోస్‌. శ్రీనివాసయ్యంగార్ల అభిప్రాయాలకూ, 
కాంగౌసువా రవలంబిస్తూన్న విధానానికీ పొంతనం కుదరలేదు. 1022 | 
గయా కాంగ్రస్‌లో అపజయం సంభవించిన తరవాత దాస్‌-నెహళ్ర 7] 
గారలు కలిపి స్వరాజ్యపార్షిని నాపించడం, వారి మనోపథంలో |! 
'మెదిలి, ఆటువంటి చర్యకే వారు దారి తీశారు. ల 
కాంగసులో వ్య క్షంచేసిన వారి అభిప్రాయం యెప్పుడయితే 1 





(బిటిష్‌వారికి పెట్టిన గడువు 437 


ఆంగీకరించబడలేదో, ఆ తక్షణం “ఇండిపెండెంట్‌” పార్టీ అన్న 
పేరుతో ఒక పార్టీని స్థాపించారు. దేశంలో వున్న ఇతర పార్టీ 
లన్నింటితోనూ కలిపి, పరస్పర సహాయ సహకారాలతో ముందుకు 
నడవా లనుకున్నారు. 


(ప్రత్యత్ష చర్యకు విరుద్దంగా ఎర్చడిన ఈ “ఇండిపెండెంట్‌” 
పార్టీలో నేను చేరలేదు. కాం(గైను తీర్మానంతో అనంతృ ప్తి కలిగిన 
నాకు, (పత్యత్ష చర్యలో పాల్గొని జై లు శిక్షను వాంఛించే ముందు, 
కేంద శాసన సభనుంచి వె దొలగడం న్యాయమని తోచింది. వేరే 
సందర్భంలో, కాం[గెనుపా ర సభ్యునిగా విరమించుకుని, స్వంత ధ్‌ క్స్‌ 
మీద ఆధారపడి తిరిగి కేంద్ర శాసన నభలో (ప్రమేంచి, వెంటనే ఎల్లా 
సమర రంగంలోకి దూకిందీ వివరించే ఉన్నాను. 

శ్రీనివాస సయ్య౦గారి తత్వ౦ 

(పత్యక్ష చర్య, యుద్ధం, జెయిలు లాటి (ప్రశ్నల ఉత్పన్న 
మయినస్సు డెప్పుడూ కూడా “శ్రీ నివాసయ్యంగారి (పవృ త్తి తిలో గమ 
నించ తగ్గ మార్పులు కనబడుతూనే ఉన్నాయి. ఇదివరలో. సెమన్‌ 
కమిషన్‌ “రాక, సందర్భంలో, ఆయన నన్ను ఒక ఇరకాటంలో పెట్టి, 
తాను మదరాసు (ప్రయాణం విరమించుకుని, నన్ను చికాకులపాలు 
చేసిన ఉదంతం వివరించే ఉన్నాను. 
ఇప్పుడు మళ్ళీ ఈ “ఉప్పు” గొడవ ఒకటి ఆయన పీకలమీదికి 
అనుకో ని విధంగా వచ్చి పడింది. ఆయన సుభాస్‌చందునితో కలిసి, 
“సవాలు వాయిదా కాలం రెండు సంవత్సరాలంపే చాలా దీర్గ ౦ అవు 
తుంది దానిని ఒక్క సంవత్సరానికి తగ్గించమని కోరిన సందర్భంలో, 
గాంధీగారు ఆ సవరణ' నంగీకరిస్తూ, సంవత్సరం ఆఖరు నాటికి మీరు 
సిద్ధంగా ఉండాలి అని అన్నప్పుడు, పాపం, శ్రీనివాసయ్యంగారికి ఆ 
పలుకులలోని అంతరార్థం అర్థమయి ఉండదు. 

ఏడాది గడువు కాలంలోనూ, దేశాన్ని ఏ విధంగానూ (పత్యక 
చర్యకు సిద్దపరచకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని, చివరికి (పత్యక్ష 


438 నా జీవిత యా|త.కి 


చర్యలో పాల్గొనవలసిన పరిస్టితి ఏర్పడినప్పుడు, (ప్రత్యక్ష చర్య అంపే 
అసహ్యించుకునే ఇతర పార్టీ లతో కలిసి పనిచేస్తామంటూ ఒక [కొత్త 
పార్ట స్థాపించాడు. ఇవి ఆమన ఘనకార్యాలు. 


కాంగ్రెసుక్రై నా తిరుగుబాటు 


కొసన సభ నుంచి వై దొలగి, శాసన ధిక్కారానికి దిగిన ఉదం 

తాన్ని గురించి కా స్త (ప్రనావించాలని ఉంది. సైమన్‌ కమిషన్‌ 
బహిష్కరణ ఉద్యమం అత్యంత విజయవంతంగా, శాసన సభలో 
సభ్యులంగా ఉంటూనే నడిపించాము, చాలాకాలం తర్వాత 1040 లో 
న్‌ా రాష్ట్రాలలో కాం(గెసు (ప్రభుత్వాలను నడుపుతూ, శాసన సభ్యత్వా 
లకూ, మం(తిత్వాది హోదాలకూ రాజీనామాలు ఇవ్వకుండానే జెయి 
ళ్ళి సిద్ధ్దమయి వొల్గొనిన శాసన ధిక్కారపు టలజడిలో తిరిగీ ఒక 
భన విజయాన్నే సాధించాం. 


మోతిలాల్‌ గారితో భేదాభి పాయం 

ఆ 1921 నాటి మొదటి శాసన ధిక్కారపు రోజులలో శాసన 
సభా సభ్యత్వాలకు రాజీనామా లిచ్చి (ప్రత్యక్ష చర్యకు దిగి విజయాన్ని 
సాధించి ఉన్నా, 1990 లో (బ్రిటిమవారికి సవాలుగా ఇచ్చిన సంవత్సరం 
గడువూ తీరి, 1930 లో (ప్రత్యక్ష చర్యకు పూనుకునే ముందు మా 
శాసన సభా సభ్యత్వాలకు రాజీనామాలు ఇవ్వనవసరం లేదని నేను 
ఎంత వాదించినా, మోతీలాల్‌ గారు ఒప్పుకోలేదు. ఆయన తనకు గలి 
గిన పార్త మెంటరీ అనుభవాలతో విసుగు చెంది ఉన్నాడు. అందువల్ల 
ఆయన 'రాజీనామా లిచ్చి తీరాలని పట్టుపట్టాడు. 

మోతీలాల్‌ గారిని లాహోరు కాం(గైను రోజులలో త్రవిధ బహా 
ష్కరణ విధానాన్ని తిరిగీ అమలు జరుప వలసిందని కోరినప్పుడు, 
ఆయన ఈ విషయంలో తాను, గాంధీగారి అనుమతితోనే, పాల్గొన 


కాంగెసుపై నా తిరుగుబాటు 439 


జోవటం లేదని చెప్పాడు. అటువంటి చికాకు పరిస్థితులలో ఆయన ఇచ్చే 
జవాబులు ఎప్పుడూ, మోటుగానూ, మాహిగాను అహంకార హూరి 
తంగానూ ఉండేవి. హక్కు నుబట్టి జవహర్‌లాల్‌ న్నెహూ కాం(గెసు 
అధ్యకుడే అయినా పండిత క ఆక్‌ న్నెహూూ మాత్రం నిజంగా 
(పెసిడం టి! జవహర్‌ లాల్‌ నెహూూతో ఏ విషయం గురించీ విడిగా 
తర్కించవలసిన ఆవసరమే ఉండేది కాదు. 

గాంధీగారు రాజీనామా లివ్వాలా, అక్కర లేదా అనే విషయం 
మీద ఆస కే చూపలేదు. నాకేమో మోతీలాల్‌ నెహూగారితో ఏకీ 
భవించాలని లేదు. రాజీనామా లివ్వకుండానే, శానన సభా సభ్యత్వం 
తోనే జెయిళ్ళకు వెళ్ళడమనేదే మా ఉద్యమానికి బలం అని నా 
భావన, వారు నా (ప్రతిపాదనకు అంగీకరించక పోయే సరికి నేను రాజీ 
నామా (ప్రతిపాదనకు వ్యతిరేక అభిప్రాయాన్ని వ్య కపరది, ఆ కాం(గెస్‌ 
బహిరంగ సమావేశాలలో వారి విధానం సవాలు చేస్తి నేనుఏ సంఘం 
తరపునా కాకుండా స్వశ కి మీదనే ఎన్ని కయి తిరిగీ క కౌన్సిల్‌ లోకి రాగల 
నని ధీమాగా చెప్పాను. 

రాష్ట్ర కాంగెసు సంఘంలో చర్చ 

ఆ ప్రకారం కొద్దికాలం నేను కాంగెసుపై తిరుగుబాటు చేశాను. 
నా చర్యకు మా రాష్ట్ర 'కాం(గెసు సంఘంమాతం బాధపడింది. 1980 
(ప్రారంభ దినాలలో నేను రాజీనామా ఇసాను, మళ్ళీ ట్‌ 
పాల్గొంటాను అని కాకినాడలో జరిగిన "రాష్ట్ర కాంగెసు కమిటీ ' 
మీటింగ్‌లో అన్నప్పుడు, నా సన్నిహిత మిత్రులు చాలా ప పడ్డారు. 
ఆ మీటింగులో నాకు బాగా సన్నిహితుడై న యువక మిత్రుడు, క్రీ? EN 
డా. స్నుబహ్మణ్యం, నిజంగా చాలా బాధసడ్డాడు. అయన చాలాకాలం 
నుంచీ నోంచేంజ్‌ వర్గానికి చెంది, గాందీగారి అడుగు జతలో నడు 
స్తున్నాడు. 

ఈ కాం(గాను ఉద్యమం ఆరంభమయన నాటినుంచి, నా యం 
దుండే గౌరవాభిమానాలతో, నాకు సన్నిహితుడుగా, నన్ను అంటి పెట్టు 
క్షా ఉండేవాడు. పాపం, అతడు నిజంగా మనఃశై శంతో, “మీరు 


వ 


440 నా జీవిత యాత్ర్య - 


కాం(గెసుతో కయ్యం దెట్టుకుని, రాజీనామా ఇచ్చి, తిరిగి ఎన్నికలకు 
నిలి సే మీకు ఓటు ఎవ రిసాొరని అడిగాడు. “ఏం జరుగుతుందో కౌ స్ట 
తమాయించుకుని చూడవోయ్‌” అన్నాను నేను. “మీరూ, మీ కౌం(గెను 
మెంబరూ నాకు ఓటు చేయకపోయినా, నాకు వ్యతిరేకంగా (పచారంచేసి 
నన్ను పడగొట్టాలని చూపినా, ప్రజలు ఎప్పుడూ నావై శే ఉండి నన్ను 
గెలిపించి తీరా” రన్నాను. 

ఆవెంటనే మిత్రులు ముళ్ళపూడి సళ్ళంరాజూ, మారిన నరసన్నా 
లేచి “కాం(గెసు సభ్యులం అయిన మనం ఓటు చేసినా చెయ్యకపోయినా, 
(ప్రజలలో నూటికి 95 మంది ఆయనకే నిస్సంశయంగా ఓటు చేస్తా? 
రన్నారు, “అంతేకాదు, ఈమధ్య ఆయన (ప్రజలకోసం చెపిన కార్యాలు 
ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా, ఆయన రీసెటిల్మెంట్‌ రేట్లు పాచ్చించా 
లన్న ఒక్క (ప్రతిపాదన చాలు. దీనికి తోడు, ఆయనకున్న పలుకుబడీ 
అవీ అల్లాగే ఉన్నాయి. అందువల్ల ఎలాంటి పరిస్తితులలో నయినా 
ఆయన్ని ఎవ్వరూ వదులుకోరు. అంతా ఆయనకే మద్దతు ఇస్తా” రని 
కూడా వారన్నారు. 

ఆ ఇరువురూ ముఖ్యమయిన కమిటీ మెంబర్లు. వారే ఇలాంటి 
బహరంగ (పకటన చేసే నరికి డా॥ సుబ్రహ్మణ్యం లాంటి మిత్రులకు 
చాలా ఆశ్చర్యం వెసింది. ఆం(ధరాష్ట్ర కొంగను సంఘ అధ్యక్ష పదవికి, 

_ళాసనాసభా సభ్యత్వానికీ నను ఇచ్చిన రాజీనామాలు అంగీకరించబడ్డాయి.. 
నెకొకి స్వత ౦(త్ర్య వ్య క్రినయ్యాను. ఎన్నికలకి నన్ను నా నొంత టికెట్‌ 
మీదే నామినేట్‌ చేశారు. 


- సొంత టికెట్‌ మీద పోటీ లేకుండా ఎన్నిక 

నా నామినేషన్‌ బందరులో దాఖలు చేయవలసి ఉంది. నా 
నియోజక వర్గం కృష్ణాజిల్లా తూర్పు పశ్చిమ గోదావరి మండలాలూను. 
నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీవరకూ డేశంలో రకరకాల పుకార్లుం 
డేవి. నాకు పోటీ ఉంటుందనీ, మొదటినుంచీ కాంగెనుపార్డీ. వారికి పోటీ 
దారులే ఆయిన జస్టిస్‌ పార్టీవారూ, తదితర పార్టీలవార్హూ నేను కాంగె 
సును కాదని దెబ్బలాడి బయటికి వచ్చిన కారణంగా కాంగెసు వారూ. 


కాంగెసుపె నా తిరుగుబాటు 44} 


a= 


పోటీగా అభ్యర్థులను నిలబెడతారనీ ఎన్నోరకాల పుకార్లుండేవి. నేను 
స్తిరమయిన కాం(గెసువాదిగా జస్టిస్‌ పార్టీ వారినీ, లిబరల్‌ పార్టీ వారినీ, తది 
తర పార్టీ లవారినీ విమర్శిస్తూ, వారిని చులకన చేస్తూ శాసన పఫప్రో కూడ 
మాటాడుతూన్నా, నిజంగా ఆ పార్టి లలో నాకు 'వికోధు లెవ్వరూ లేరు. 
ఏ పార్టీ వారూ నాకు (ప్రత్యర్థిగా 4 ఏ వ్యకి కినీ నిలబెట్టలేదు. దానో ఇంకో 
పుకారు లేవదీశారు. నా సన్నిహితులయిన కాం(గెసువార్నే నా వీధానంవల్ల 
వచ్చిన చికాకులవల్ల, నాకు ఇబ్బంది కలుగజేయడంకోసం ఎవరినై నొ 
_పత్యర్థిగా నిలబెట్టి తీరతారసీ, వారూ వీరూ అనడం ఆరంభించారు. 
కాని కౌం(గెసువారూ బాగా ఆలోచించుకుని నాకు (ప్రత్యర్థిగా ఇంకొకరిని 
నిలబెట్టాలనే అభిప్రాయం విడిచి పెట్టారు. దానో, నా సొంత టికెట్‌ 
మీదనే నేను: ఏవిధమయిన పోటీ లేకుండా, ఏక గేవంగా కేంద శానన 
సభకి ఎన్నిక యినట్లు నిర్ణారణయిపోయింది. 


సభా(ప్రవేశం పట్ల నిరుత్సాహం 
కాం(గెసు నాయకత్వంతో నాకు నచ్చిన అభ్మిపాయ భేదాలవల్ల 
రాజీనామా ఇచ్చి, నా సొంత టికెట్‌ మీద ఎన్నికయ్యానేగాని నాకు 
నిజంగా శాసన సభాకార్య(క్రమాలలో పాల్గొనాలనే అభిలాష లేక 
పోయింది. నా ఉత్సాహము సీళ్ళుగారిపోయిందా! ఏమోమరి. నేను 1986 
ఆరంభంలో జరిగిన శాసన నభా సమావేశాలకు హోజరు కాలేదు. 


కాం(గను వారందరూ శాసన సభనుంచి వై దొలగినా, సభాధ్యక్షు 
డుగా విఠల్‌ భాయ్‌ సిల్‌ మాతం శాసన సభని ఆంటి పెట్టుకుని వుండక 
తప్పలేదు. ఏ పరిస్టితి కయినా తట్టుకుని నిర్వహించుకు రాగల ప్రజ్ఞాశాలి 
ఆయన, 

కాం(గసు ఆదేశాన్ని వ్యతిరేకించి, కాంగను స సభ్యులతోపాటు 
రాజీనామా ఇవ్వకుండా, శాసన సభనే అంటిపె పెట్టుకుని ఉండి, కొందరు 


పెద్దలు శాసన సభలో ఇంకో కొ త్త పార్టీని లేవదీసి, దానికి “కాం గను 
నేషనలిస్ట్‌ పా అసి నాకితే కం చేశారు. 


442 నా జీవిత యాత 


పోలిస్‌ గా ర్‌ ఉ దంతం 
నేను విదేశాలలో పర్యటిస్తూన్న ఆ 1020 ఉత్తరార్థంలో కేంద్ర 
శానన సభలో బాంబులు విసరబడ్డాయి. ఆ కారణంగానూఇతర కారణాల 
వల్లా, 1930 ఆరంభంలో అధ్యక్షుడు విఠల్‌ భాయ్‌ పోలీసుగార్స్‌ అసెంప్ర్తీ 
లోపలకి రాకుండా తలుపులు మూయించాడు. (స్రభుత్వంవారు సభ్యుల 
రక్షణార్హం పోలీసుగార్డ్‌ లోపల ఉండితీరాలని పట్టుబట్టినా, విఠల్‌ భాయ్‌ 
దానికి అభ్యంతరం చెప్పాడు. 

ఈ పాయింటుమీద (వభుత్వంవారికీ, (పెసిడెంట్‌ గారికీ మధ్య 
ఒక కలహం తలయె త్తింది. పోలీను సహాయంతో తాను కార్య[క్రమం 
నడిపించడ మన్నది తన (ప్రతిష్టకు భంగకరం గనుక, ఎలాంటి పరిస్టి 
తులలోనూ పోలిసుగార్డ్‌ లోపలికి రాకూడదన్నాడు. వారిని రానివ్వడ మో, 
రానివ్యక పోవడ మో అన్నది తన ఇష్టానిష్టాలతో కూడుకున్నదనీ, ఆ 
విషయం నిర్దారణ చేయగల హక్కు. 'తనకున్నదనీ ఆయన అన్నాడు. . 

పోలీసులు తన ఇష్టానికి వ్యతిరేకంగా లోపలకి రాకుండా. ఉండ 
డానికిగాను, ఆ శాసన సభా భవన ద్వారాలు బందు చేయించాడు, (పేక్షకు 
లను రానీయడం విషయంలో కట్టుబాట్లు బిగించాడు. మూసిన తలుపుల 
వెనక కార్యక్రమాలన్నీ కొనసాగింప “జేశాడు. 


విఠల్‌భాయ్‌ పంపిన కబురు 

కాం(గెసువారు సభనుంచి నిష్క్రమించడం విఠల్‌ భాయ్‌కి కష్షం 
గానే ఉంది. నేను కాంగైను నుంచి వై దొలగడమూ, తిరిగి నా సొంత 
టిక్కెట్లుమీద ఎన్నిక అవడమూ మొదలయిన కధంతా విని ఉండడాన్ని, 
ఆ సమావేశాల ఆఖరిరోజులలో, నన్ను ఢిల్లి వచ్చి ఆయనకు సహకారిగా 
ఉండమని ఆయన కోరాడు. నాకు చెలిగాం ద్వారా కాంగసు షన 
లిస్ట్‌ పార్టీ వారివద్ద నుంచి ఆహ్వానం వచ్చింది. నాకు పార్టీ నాయకత్వం 
ఇసామసీ, షై జై వచ్చి వారి పార్టీలో చేరమనీ ఆ ఆహ్వానం. ఇది 

నేను ఎన్నిక అయిన వెంటనే జరిగిన సంగతి. 
_ ఆ ఆహ్వానానికి సమాధానమిస్తూ, నేను కాం_గెసువారి చిన్న 
చూపుకు సహించలేక రాజీనామా ఇచ్చి, మళ్ళీ నా సొంత టికెట్‌ మీద, నా 


కార్మగెసుపై నా తిరుగుబాటు 443 


లే క్‌ని నిరూపించే ఉదేశంతో ఎన్నికయ్యానుగాని, నాకు శాసన సభా 
సభ్యత్వంమీద హుండి కాదనీ, అందువల్ల అసెంబ్లీ సభలకు హోజ 
రవ్వాలనే ఉద్దేశం లేదనీ తెలియ జేశాను, 

విఠల్‌ భాయ్‌ వద్దనుంచి నా కా “పిలుపు వచ్చేవరకూ, నాకు ఆ 
అభిప్రాయమే (అ సెంబ్లీకి వెళ్ళకూడదని) గట్టిగా ఉండేది. విఠల్‌ భాయ్‌ 
గారు చెప్పి పంపించిన ఈ సమాచారం ఇంకొక అసెంబ్లీ సభ్యుడు 
మోసుకొచ్చాడు, ఆయన నాకు సన్నిహిత మిత్రుడు. పోలీసుకు శాసన 
సభల్లో (పవేశం లేకుండా ఆయన తీనుకున్న చర్యులగురించి, వాటి పర్య 
వసానాల గురించి కూడా విన్నాను. నిజంగా ఆయనతప్ప ఏ ఇతర 
అధ్యకుడూ సాహసించి అల్లా వ్యవహరించి తరిడ్‌ లెద స్మ విషయం 
(గహించాను. 


ఢిల్తీ (పయాణం 

ఢిల్లీకి ప్రయాణమై 'వెళ్ళి, వారిని వారి ఇంటివద్ద కలుసుకుని, 
సంగతి సందర్భాలన్నీ దీర 0౦గా య. ఆ తరవాతే అసెంబ్లీకి 
వెళ్లాను, అసు అసెంబ్లీ “హాలులో (ప్రవేశించిన తక్షణం, తమ తమ 
పార్టీలకు సన్నిహితుడను కావచ్చుననే ఆశతో కౌంగెసే సతర పార్టీల 
వారందరూ నాకు అభినందనాలు చెప్పి నన్ను ఆహ్వానించారు. స్‌ 
కౌంగెసు నేషనలిస్ట్‌ పార్టీ వారు మళ్ళీ నన్ను స్వయంగా ఆహ్వానించి, 
తమ పార్టీ నాయకత్వం వహించి, వారి బెంచీలమీద ఆసీనుణ్ణి కావలసిం 
దని కోరారు. నమస్కార 2 on వారి వారి ఆహ్వానాలను తిరస్క_ 
రించాను, 

“సవ్ర ఒక్క డవూ విడిగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా కూర్చున్నా 
సంతోషిసాను గాని, నీవు ఏ పార్టీ వారితోనూ కలవవొద్రని విఠల్‌ భాయ్‌ 
కోరాడు. 

అసెంబ్లీ హోాలూ, పరిసరాలూ పర్యవేక్షించి, పండిత మదన 
మోహన మాలివ్యాగారితో ఆయన బ్లాకులో కూర్చోవాలనీ, ఆయన 
పార్టీలో సభ్యత్వం కూ డా స్వీ కరిద్దామనీ తలచాను. మాలవ్యా పండితుడు 
మితవాది అని కొందరూ, లిబరల్‌ అని కొందరూ అంటూడఉన్నా నాకు 


444 నా జీవిత యాత-3. 


మాతం ఆయనయందు అంత గౌరవం ఉంది. నా ఉదెళంలో దాదా 
బాయ్‌ నారోజీగారి స్వభావమూ, మాలవ్యా పండితుని స్వభావమూ ఓకే, 
వారు లిబరల్స్‌ అయినా మితవాదులయినా, మరేదయినా. పిరికివార 
మాతం కారు, 


మాలవ్యాగారి పార్టీలో చేరడంలో ఉద్దేశం 


నేను మాలవ్యాగారికి సన్నిహితుడనయి, వారి పార్టీలో డేరా 
లని అనుకున్నా, ఎల్లాగయినా వారిని మార్చి ప్రత్యక్ష చర్యకు. పూను 
కునేలా చెయ్యాలన్నది నా ఆశయం. నేను మాలవ్యాగారితోటి, వారి 
పార్టీ వారితోటీ కొద్ది వారాలు మా(తమే కలిసి కూర్చున్నాను. మేము 
ఒకర్ని ఒకరం బాగా ఎరిగిఉన్న కారణాన్నీ, మూడు సంవత్సరాలపాటు 
ఒకే సభలో కలిసి ఉన్న కారణాన్నీ, రెండు మూడు రోజులలోనే 
వారి పార్టీలో నాకు స్థానం దొరికింది. ఎం. ఆర్‌. జయకల్‌గారూ, 
వక్‌ అర. ఆనే, ఘనళ్యాందాస్‌ బిర్లా మొదలై నవారు మాలవ్యా 
పండితుని పార్టీ సభ్యులు, 


విఠల్‌భాయ్‌ నన్ను అసెంబ్లీ క్రి వస్తూ, తనకి సహకారిగా ఉండ 
ముసి కోరాడు నేను మాలవ్యాగారి' పార్టీలో చేరి ఆ పార్టీ ముఖ్యు . 
లలో కొందరిచేతనయినా, గాందీగారు దండీ చేరుకునేనాటికి, ఆ లి! 
రోజుల లోపల) రాజీనామా ఇప్పించడ మే విఠల్‌భాయ్‌కి చేయగల 
సహాయం అని తలచాను. ఎలాగయినా విఠల్‌భాయ్‌గారిచేత కూడా 
రాజీనామా ఇప్పించి జైలుకి తీసుకుపోవాలని నా వాంఛ, కొన్నాళ్ళు 
పాటు విఠల్‌ భాయగారిని వారి ఇంటివద్ద నిత్యమూ కలుస్తూ వచ్చాను. 
మాలవ్యాగారి పార్టీ డిప్యూటి లీడర్‌ జయకర్‌ గారితో నాకు బేటీ వచ్చి, : 
మేము తీవంగా వాదించుకున్నా, తుదకు ఆయన్ని నా వె వై పు త్రిప్పుకుని, 
ఉప్పు సత్యాగహ సంరంభంలో పాల్గొనడానికి వారి పార్టీ సభ్యులం 
పధ్నాలుగదురం అసెంబ్లి సభ్యత్వానికి ee ఇస్తామనీ, ఆ పభ్నా 
గురిలోనూ మాలవ్యా పండితుడు, ఆనే, బిర్లా మొదలై నవారు ఉంటా . 
రనీ విఠల్‌భాయ్‌ గారితో చెప్పాను. బిర్లామాత్రం సూత్మబుర్దీ, వివే . 


కాంగెనుపై నా తిరుగుబాటు 445 


కమూ గల వర్తక వ్యాపారి అవడాన్ని, ఆయన ళన రాజీనామా, 
మా అందరితోనూ కలిసి కాక, విడిగా ఇసానని చెప్పాడు. 

జయకర్‌ మాత్రం (ప్రతి మీటింగులోనూ మాలవ్యాగారు రాజీ. 
నామా ఇవ్వకుండా చూడాలని అనేక విధాల తంటాలు పడ్డాడు. రాజ 
కీయంగా మా దృక్పథాలు వేరయినా, నాకూ జయకర్‌ గారికీ మధ్య 
సన్నిహితమైన మైత్రి ఉండేది. ఆయన తమ పార్టీని విచ్చిన్నం చేశా 
నంటూ నన్ను రడిపోనుకునేవాడు. ఈ మా చర్యలను కని పెడుతూన్న 
“అమ్మ్‌ అఫ్‌ ఇండియా” ప్మతిక్క, ఒక మదరాసు సభ్యుడు వష 
మాలవ్యాగారి పార్టీలో ఈ మధ్య -చేరినక్లు చేరి వారి పార్టీని ఛిన్నా 
భిన్నం కాడని బొంబాయినుండి చాలాసార్లు (వాసింది, ఘనశ్యాందాసు 
బిర్లాకి శాసన ధిక్కార ఉద్యమంలో జేఠాతనీ లేదు. అందుచేతనే 
ఆయన తన రాజీనామా విడిగా సమర్పించాడు, 


మాలవ్యా (పభృతులతో కలిసి రాజీనామా 
మాలవ్యాగారితో కలసి పదముగ్గురం, జాయింటుగా ఒకే రాజీ 
నామా పుత్రం సమర్ప్చించాము. మాలవ్యాగారూ, ఆనే మొదలై న 
వారు గొప్ప దేశభ క్వ కులు. దేశానికి సేవ చెయ్యడానికి వా రెప్పుడూ 
సంసిద్దులే. అందువల్ల వారి విషయంలో (పోద్బలం అంతగా అవసరం 
లేకపోయింది. కారణాంతరాలవల్త తాము వేరే పార్టీ సభ్యులుగా చెలా 
మణీ అవుతూన్నా, నిజానికి వారు మంచి శ కి మంతులు. మాలవ్యా 
గారు కాం(గెసు వారిని కూడా ఎటువంటి (ప్రత్యక్ష చర్యా కార్యక్రమంలో 
నయినా నాయకత్వం వహించి, నడవగల యోధుడు, 
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, వారికి నేను ఈ (ప్రత్యక్ష 
చర్య మొదలైన విషయాలను గురించి చెప్పినప్పుడు, ఏ విధమయిన 
(పోద్బలమూ లేకుండానే, వారంతట వారే ముందుకు వచ్చి, అగ్ని 
గుండంలోనికి దూకడానికి సిద్దమయ్యారు. వారి పార్తీ చిహ్నం ఏదయినా, 
సహకార నిరాకరణ ఉద్యమం ఆరంభం అయినప్పటినుంచీ వారీస్‌ి 
గమనిస్తూన్న కారణంగా, వారంటే నాకు అభిమానమూ, గౌరవమూ 
కూడా విర్చడ్డాయి. 


గా 79 


446 నా జీవిత యాత్ర 


వారి ఘనతను గురించి వారి దేశాభిమానం గురించి నాకున్న 
న. సరి అయిందేనని, నేను కౌంగెసును వ్యతిరేకించి, తిరిగీ 
కౌన్సిల్‌ (ప్రవేశంచేసి, వారి పార్టీలో జేరిన కొద్ది దినాలలో నే, వారి అభి 
మానాన్ని సంపాదించి, | ప్రత్యక్షంగా కౌరి నంగతీ సందర్భాలు (గహించ్చి, 
నిర్దారణ చేసుకున్నాను. 1930 సత్యాగహ (ప్రారంభ దినాలలో కేంద్ర 
శాసన సభనుంచి మాలవ్యా (పభృతులచేత ఇప్పించగలిగిన రాజీనామా 
విషయం చాలించి, విఠల్‌ భాయ్‌గారి రాజీనామా సంగతి (ప్రస్తావిసాను, 


విఠల్‌ భాయ్‌గారి రాజీనామా 


నిజంగా ఏిఠల్‌ భాయ్‌ చాలా బలిష్టమయిన కౌం(గను నాయకుడు, 
ఆయన ఎటువంటి త్యాగాన్ని చెయ్యడానికయినా ఎప్పుడూ సిద్దమే, 
ఆయన చాలా స్వతంత్రంగా ఆవోచించగల దిట్ట. వాగ్టా టి చాతుర్యమూ 
. కలవాడు, మహాత్మా గాంధీగారితో సంతింపు అప్పుడు వాది శక్తి 
సువ్య క్త కం అయింది. ఆయన తాను నమ్మిన విషయాన్ని నిస్సంకోచంగా 
గాందిగారికి వ్యక్త కంచేసే సందర్భంలో ఆయనకి కార్యదర్శిగా వ్యవహ 
స్తున్నాడా అనిపంచేదేగాని, వారికి అడుగడుక్కీ అడ్డ ౦ తగిలి తర 
వితర్కాలు చేసే బాపతుగా ఎప్పుడూ కనిపించలేదు." 


విఠథక్రాభాయో, నేనూ కాంగెసు సంరంభం ఆరంభం అయిన 
నాటినుంచీ ఒకరికి ఒకరం బాగా సన్నిహితుల మవుతూ వచ్చాము. 
అధ్యక్ష పదవిని వదలి కాంగను సంరంభంలో చేరమని సూచిస్తూ 
ఆయనతో వాద్యప్రతివాదాలకు దిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే; 
“పకాశంగారూ! మీరు రోజూ నాకేదో (ప్రబోధం చే స్తున్నారు. ఇటు 
వంటి విషయాలలో నాకు ఒకరి (ప్రబోధం అవసరమా? నా శరీర స్టితి 
మీకు తెలియదు. ఇంతవరకూ నా శరీర పరిస్టితిని మీకు చెప్పవల సీన 
అవసరం కలుగలేదు. రోజూ ఎనీమా చేసుకుం కేనేగాని నాకు. వర్‌ 
చనం కాదు. ఈ విషయంలో మీరేమంటారు? 

ఈ విషయం నిజంగా నాకు విస్మయం కలిగించింది. ఆయనతో 
కలిసి బొంబాయిలో ఆయన “బంద సౌస్‌లో చాలా రోజులపాటు 


కాం[గెసుపై నా తిరుగుబాటు 447 


ఉన్నా, ఈ విషయం ఆయన ఎప్పుడూ నాతో చెప్పలేదు. ఆయన చాలా 
మితభాషి. తన గొడవలతో ఇంకొకరు బాధపడకుండా దాచి పెట్టు 
కునే రకం. ఆయన సన్నిహిత మ్నితులతో, సహచరులతో, అఖరికి 
అయనకు బాగా సన్నిహితుడయిన లాట్‌ వాలాగారి తోకూడా అదే పద్దతిగా 
వ్యవహరించే బాపతు వ్యకి ఆయన. నిజానికి చాలా గొప్ప వ్యకి డి 
ఉత్తమ దేశభక్తు కుడు. ఆయన అధ్యక్ష స్థానాన్ని నిమిషాలమీద విడిచి, 
తన uss పరి సితిని గూడా విస్మరించి అ రెస్టవడానికి కూడా సిద్ద 
మయిన మవ శప్పరుషుడు, 


SE We సుల లుల 


ఆ రోజులలో రాజకీయ ఖై దీల అంతస్తులు కూడా గమనించ 
కుండా, విఠల్‌ భాయ్‌లాఎటి ఉ త్తమ దేశభ కుల శారీరక సతిని కూడా 
గమనించకుండా, అందరినీ ఒకే తీరున చూచేవారు. ఆయన్ని ఖై థె దీగా 
చెన్న రాష్ట్రానికి బదిలీ చేయడం మా కందరికీ విస్మయం కలిగించింది. 
ఆయన శారీరక స్టితీ, జై యిలులో అమలు జరిపే శక విధానమూ ఆయ 
నకు బాధా కారణాలయ్యాయి. ఆయన కోయంబత్తూరు జెయిల్లో ఉండే 
రోజులలో, నేను కన్ననూరు జెయిల్లో ఉండేవాడిని, కోయంబత్తూ 
రుకూ, కన్ననూరుకూ అపై దూరం "లేదుగా? అందువలన వార 
అందుతూ ఉండేవి. , ్‌ 

జెయిలులో ఒక భాగంనుంచి ఇంకొక భాగానికి స్రచ్చరు 
మీద తీసుకువెళ్ళే సందర్భాలలో ఆయన్ని జారవిడిచేవారుట. ఈ సంగతి 
విని నేను చాలా బాధపడ్డాను. నేను నిజంగా చాలా తప్పుజేశానే మో! 
ఇప్పుడు ఎంత అనుకున్నా ఏం లాభం? నిజానికి ఆయన అరెస్టుకీ, 
ఈ జెయిలు పరిసితికీ, అన్నింటికీ మూలకారణం నేనే గడా! నేను 
అంతగా ఆయన్ని (పోద్బలంచేసి ఉండకపోతే, ఆయన అసెంబ్లీ 
అధ్యక్ష స్థానానికి రాబీనామా ఇవ్వకుండా అలాగే సుఖంగా ఉండిపోయే 
వాడేమో! రాజీనామా ఇచ్చినా స్వాతం త్య సమరంలో పాల్గొనకుండా 
నయినా ఉండేవాడు. 


448 నా జీవిత యాత్ర 


కోయంబత్తూరు జెయిల్లో ఆయనకు దెబ్బతగిలిన కారణంగా 
ఆయన్ని విడుదల చేశారనీ, దర్శిలా ఆయన చనిపోయారనీ విని వీ 
యెక్కువగా బాధపడ్డాను, ఆయన్ని. నేను బలవంతంచేసి ఉండకఫోకే 
ఆయన అలా (బతికి ఉండేవారేమో! ఈ సంఘటన జరిగి ఇన్నాళ్ళయినా 
ర విషయాన్ని మాతం ఇంకా మరవలేకుండా ఉన్నాను. ఈ (ప్రకారంగా 
మా పార్ల మెంటరీ విధానం సాంతం అవడమూ, విఠల్‌ భాయి పపేలూ, 


మాలవ్యా పండితుడూ, నేనూ 1980 లో జెయిళ్ళలో (మగడమూ సంభ 


వించింది. 


8 


లా సత్యా గహ సర శంఖారావం 


రాజినామా ఇచ్చి కేంద శాసన సభనుంచి బయటికి వచ్చే సంద 


ర్భంలో నేనిచ్చిన ఉపన్యాస విషయం కా స్త వివరించాలని ఉంది, 
ఉప్పు సత్యాగహసంరంభం ఆరంభం అయ్యే ఆ పవిత్ర ఘడియల్లో 
కాం(గె సెతర వర్గానికి చెందవలసి వచ్చిన నేను శాసనసభ ద్వారా సభ్యు 
"లకూ, దేశానికీ ర ఇవ్వగలిగినందుకు గర్విస్తూ, ఆ ఉపన్యాసం 


ఇచ్చాను. అలాంటి అవకాశం నాకు కలగడం నిజంగా గర్వకారణంగానే " 


భావించాను, 
నేను .ఆ ఉపన్యాసం ఇచ్చేనాటికి గాంధీగారు “దండీికి వెళ్ళే 
మార్షంలో ఉన్నారు. ఆయన తన ఇఆశ్రమవాను లయిన స్రీ పురుషు 


లతో కలిసి సత్యాగ్రహ సమరం ఆర ౦భించడానికి సబర్మతీనుంచి దండీ 


(ప్రాంతానికి కాలినడకని వెడుతున్నారన్నమాట. సబర్మతీ ఆశమానికీ 
డండీకి మధ్య (ప్రయాణం 21 రోజులు. అక్కడికి జేరి ఆ సమ్ముద్రపు 
ట్‌డ్డున లభ్యమయ్యే ఉప్పుకల్లులను ఏరుకోవాలన్న మాట! 

దారిలో చాలా చిత్రమయిన నం ంఘటనలే జరిగాయి. ఈ విషయా" 
లన్నీ అనుదినమూ వార్తాషత్రికలద్వారా వసూనే ఉండేవి. అంతే 
కాదు, మన “మిత్రులు” స్మతికలలో పడ్డ "వార్తలతో పాటు రకరకాల 


~ 


| 


wn = 
TATE 

UNM న. న్‌ 
WHS See na rb nt srr re ఇల 


నో సత్యాగ్రహ సమర శంఖారావం 449 


విమర్శలూ, చిత విచిత్రమయిన అలభిపాయాలూ వెల్ల డించేవారు. 
అందులో కొన్ని ష్మతికలు ఆంగ్లేయులచేతా, ఆంగ్లో ఇండియన చేతా 
నిర్వహింపబడేఏ. వాటిలో కస. ఉప్పు సత్యాగహ సమరాన్ని ఇష్ట 
మొచ్చినట్లుగా వేళాకోళం చేసేవారు. “భారత దేశంలాంటి. ఒక పెద్ద 
దేశానికి నె న్వాత ౦.త్య సంపాదనకోసం సము; దపు టొడ్డున ఉప్పుకల్లులు 
ఏరఠుతారట!” అంటూ రకరకాలుగా వేభాకోళాలు చేసే సేవారు. కార్టూనులు 
చేసేవారు. గాందీగారనే చిపైలుక తనకున్న ఆ కొద్దిపాటి మీసాలతో 
తోక ఆడించుకుంటూ, ఉప్పుకల్లులు వరడానికీ, తద్వారా దేశానికి 
స్వాతంత్ర్యం | (పయత్నిస్తున్నదని వేళాకోళంగా 
కం 
శాసన సభా వాతావరణం 
కేంద శాసన నభా వాతావరణమంతా అటువంటి Sha 
నిండి, అటువంటి ఆశ్చర్యాలకీ ఆలవాలమై ఉండేది. సిసలయిన 
కాంగెసు వారంతా శాసన సభని వదలి “ఉ స్ప కోసం బయటకు నడి 
చారుగా! వారి కిదంతా ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగించేది. 
అసలు ఆ నభలో ఉప్పు సత్యాగ్రహ సమరంమీద పూర్తి విశ్వాసంతో 
ఉన్నవాళ్ల నేను ఒక్కడినే, శాసనసభలో ఉన్న యావన్మందికీ నా అభి 
(పాయాలూ, ఆశయాలూ పూ_ర్టిగా తెలిసి ఉండడాన్ని నన్ను చూసే 
ఆందరికీ జాలిగా ఉండేది. వారి 5 దృష్టికి బలిపీఠానికి తీసుకుని పోబడు 
తూన్న మేకలా కనబడ్డానేమో! (వెజకీ దెంచీల వారికీ, తదితర శాసన 
సభ్యులకీ ఈ మూడు సంవత్సరాలలోనూ నన్నుగురించి బాగా తెలిసికోవ 
డానికి సావకాశం ఉందిగదా! వారికి ఆ అసెంప్రీ లోన శాసనధిక్కారం 
చేసి, స్వరాజ్యం సంపాదించడానికిగాను 'సద్నాలుగుమందితో ఒర 
కంపెనీ ఎర్పడ్డదని తెలియదు. 
మేము టీ తీసుకుంటూ ఉండగా Gees 05 సంబంధించిన 
ఒక ఆంగ్లేయ మిత్రుడు నన్నుగురించి కాస్త బాధపడి, ఆ లాబీలో ఒక 
చిన్న ప్రస కి 8 లేవదీశాడు. “ఎంత తెలివి తక్కువ వాడవయ్యా! సము 
(ద్రపు ఒడ్డున ఏరిన ఉస్పుగల్లులతో “స్వరాజ్యం వ స్తుందని ఎల్లా 


450 నా జీవిత యాత్ర 


తలు సున్నారయ్యా? (ప్రపంచకంలో ఎప్పుడయినా ఇటువంటి ఏంత 
విన్నామా అన్నాడాయన. “కాస్సేపు ఓపిక సట్టవయ్యా, మిత్రమా! ఈ 
విషయమై కొద్దిసేపట్లో శాసన సభలో మాటాడదలిచాను, అప్పుడు మీ 
(ప్రశ్నకు సమాధానం సువిదతమవుతుం"” దన్నాను. 

ఆయనే అన్న మా"ేమిటి, సభలో అధికార అనాధి కార భారతీయ 
సభ్యులుకూడా కాంగెసు కార్యక్రమం పట్ల విచారాన్ని సూచిస్తూ, 
“దేశంలో ఉన్న కాంగెసువారంతా రాజీనామాలిచ్చి, అన్ని విధాలా 
చేతులు నలుపుకుంటూన్న ఈ సముయరలతో. ఈ సత్యా_గహం ఏమిటని ' 
ఆడగడం ఆరంభించారు. వారికీపై విధంగానే నమాఛానం ఇచ్చాను. 


సంశయాళువులకు సమాథానం 

లోగడ చెప్పినట్లు 1930లో నాకు ఏ విధంగానూ శాసన నభా 
కార్యక్రమాలలో పాల్గొనాలనే అభి పాయంలేదు. నా ఢిల్లీ (పయాజ 
కారణం విఠల్‌భాయిగారి సందేశం. వారికి నా రాకవల ఉపయోగం 
కలిగినా, కలగకపోయినా, నాకు మాతం ఆ ఢిల్లీ ప్రయాణం గర్వ 
కారణమే అయింది. మాలవ్యా పండితునితో సహో (నేనుగాక 18 
మంది శానన సభ్యులచేత రాజీనామా ఇప్పించి, వారిలో 12 మందిని 
(ప్రత్యక్ష చర్యగా (ప్రవేశ పెట్టబడిన ఆ ఉప్పు సత్యాగహ సమరఠనో కీ 
లాక్కెళ్ళగలిగాను. విఠల్‌ భాయ్‌ని ఒప్పించి, ఆయనచేత రాజీనామా, 
ఇప్పించి, జెయిలుకి వెళ్ళడానికి ఏర్పాట్లు ఎ శకుభూసికి ప. 
ప్‌ంట సమీపిస్తున్నారు. 
అసెంప్రీ కాంగెసేతర సభ్యుడుగా నాకు ఉన్న హక్కుని. 
పురస్కరించుకుని, నేను చేసిన ఉపన్యానం అసెంబ్లీ లోనూ, దేశం. 
లోనూ ఉన్న డౌటింగ్‌ థామస్‌*లకు నమాధానంగానూ, గాంధీగారి 


* యేసుక్రీస్తు వారికి ముఖ్యమయిన శిష్యులు య. 
థామస్‌ ఒకడు. ఆయనకి, మన పరమానందయ్య శిష్యులకు వచ్చి. 
నట్టు, పూకూ ఆనుమౌా నాలు me అందుచేత ఆయన్ని | 


అందరూ “జౌొటింగ్‌ థామస్‌ (Doubting Tree) 
అనేవారు... 


నో సత్యాగహ సమర శంఖారావం 451 


ఉప్పు సత్యాగహ సమరంలో పాల్గొనడానికి పిలుపుగానూ చాలా దాగా 
ఉపయోగపడింది. అసెంప్తీ మెంబరుగా పనిచేసిన ఆ మూడు నంవత్స 
రాలపాటూ నా శక్తివంచన లేకుండా, ఏ ఉడుతా భ_క్రిగానో, సేవ 
చేశాను. ఆంధ రాష్ట్రియులకే గాక్క ఎన్నో ఇతర రాష్ట్రాల వారికీ, 
ఖండాంతర వాసులకీ కూడా కాంగ్రెసు కార్యక్రమం విషయమై 
కాంగైసుద్వారా జరుగుతూన్న, జరుగగల దేశోవకారాల విషయమై 
నేను కలిగించ గలిగిన పరిజ్ఞానం కలిగించాను. 

ఆ కారణం చేతనే ఉప్పు సత్యాగహమే కాదు, మరే యికర 
శాసనోల్ల ౦ఘన కార్య క్రమమయినా అసెంబ్లీ న్రానాలను వదలకుండా 
సాగి స్తే సే ఎక్కువ శ _క్రివంతంగా శ్నీఘతరంగాో విజయం సాధించగల 
మసి నా నమ్మిక. పరిస్తితుల (వాబల్యంవల్ల కొం! గసుతో దెబ్బ లాడి, 
రాజీనామా యిచ్చి, మళ్ళీ శాసన సభా (ప్రవేశం చేయగలిగాను. అంతే 
కొదు, ఆ ఆఖరు ఘడియలలో కౌంగెను మెంబర్ని కాకపోయినా 
కాఎ(గెసుకు జీవంపో సే విధంగా (ప్రవ ర్తించగలిగాను. 

అందువల్ల నే అసెంప్తి హాలులో కాంగ్రెసు కార్య క్రమాలమీద 
ఏమర్శలు ముమ్మరంగా వస్తూన్న ఆ సమయంలో, ఆ. విమర్శల 
కన్నిం టికీ జవాబుగా ఒక సైటు మెంటు ఇన్వగలిగాను. ఆ విమర్శల 
కన్నింటికీ జవాబు యిస్తూ, “కాం (సుకు సహ కారం అందివ్వవలసిం 
దని దేశానికి కూడా విజ ప్రి చేయగల సావకాశం నాకు లభించడం 
ఎంతటి అదృష మో గదా! 


“ఆత్మ (పబోధంి 
కాగా ఈ నా ఉపన్యాసానికి ఏ విధమయిన ముందుప్రయత్నమూ 
జరగలేదు. ఆ క్షణంలో మాట్లాడింది నేను కాదు. “నా ఆత్మ.” ఆది 
నిజంగా ఆత్మ (పబోధమనే నౌ పూ ర్తి విశ్వాసం, * ఉపన్యాసంలో 
అహింసాత్మక శాంతి సమర విధానానికీ, ర క్షపాతంతో కూడుకున్న 








జా 


* ఈ ఉపన్యాసం సంపూర్ణం గా (గంథం దివర “చెెపిం 


డిక్‌” గా ఇదామని ఉఊఆచేశపడారు. 
ది. ద ఆ 


ద నాడాను =ననాననవనాలా. : 


452 నా జీవిత యాత్ర 


యుద్దకొళలంతో జరిగే హింసాకాండకీ మధ్యగల తేడా పాడా లన్నీ 
వివరీంచాను, అంతేకాదు, కాం(గసు విధానాలు (సయోగాత్మకంగా 
రుజువు పరచడానికి వీబులే నటువంటివే అయినా, విమర్శకులకు ఆ 
విధానాలలో జీవం కనబడకపోయినా, దేశం ఉ శ్రేజపూరిత మె, నజీవం 
గానే ఉన్నదనీ, దేశీయులలో “స్వాతంత్ర్య వాంఛ రి రోజు రోజు కూ 
అధికమై, (పజలు ఎటువంటి త్యాగానికయినా సంసిద్దులె ఉన్నారనీ 
అన్నాను. ఇంతవరకూ వారి మనోభావాలన్నీ భయోత్సాతం కలిగించే 
(ప్రస్తుత రాజ్యవిధానంలో అజగ(ద్రొక్కబడి ఉన్నాయనీ, స్వాతం (త్యం 
కోసం సాగనున్న అహింసాత్మక ళా.తి సమరంలో కూడా హింసా 
కాండ (ప్రయోగించడానికి వెనుదీయని మన స్పత్వంతో పాలకులున్నా 
రనీ గుర్తు చేశాను. నా దేశీయుల సరిస్టితి నాకు ఆమూలా(గం తెలుసు 
ననీ, వారు ఆత్మసాక్షిగా ఒక నిళ్చియానికి వచ్చినప్పుడు పర్య 
వసానాలను లెక్కచెయ్యకుండా ఎటువంటి త్యాగాలకయినా సిద్ధబడగల 
రనీ విశదం చేశాను. దేశ్రీయులందరూ ఈ సమరంలో దుర్మరణాల 
పాలయినా కోట్లాదిగా ఉన్నవారి ఆత్మలు ఆ “బక్క_వాని' పక్కనే ఉండి, 
ఆయన ఆజ్ఞల (ప్రకారం వర్తిసాయని స్పష్టం చేశాను. ఇదే ధోరణిలో 
అనాటి నా ఉపన్యాసం ముగించాను. 

ఆ అ సెం (పాంగణం, నిజంగా, (| పురుషులకూ, చిన్నల కూ 
పెద్దలకూ, యానన్మందికీ (పటోధం కలుగజేయడానికి నాకెంతో ఉప 
కగంబింది, . చేశయులంకొ ఒకు్కుమ్మడిని క్రమశిక్షణతో ఒక్క (త్రాటి 
మీద నడుసూ, దేశంలో ఆంగ్రేయ ప్రభుత్వాన్ని సాగనియ్యకుండా 
ముందడుగు వేయవలసి ఉన్నదని (ప్రబోధం చేశాను. ఈ అసెంబ్లి 
హాలునుంచి నేను నేరుగా ఉప్పు సత్యా! గహ సమరంలో పాల్గొనడానీకి 
ఇల్లాగే వెళ్ళిపోయినా ఆశ్చర్యపడవలసింది ఏమీ ఉండదని నొక్కీవక్కా 
ణిస్తూ ఆనాటి నా ఉపన్యాసాన్ని సొంతం చేశాను, 


రాష్ట9య కాంగెను ఆహ్వానం 


నేను ఈ'ఉపన్యాసం ఇచ్చిన తర్వాతనే మాలవ్యా పండితుడూ, 
ఇతర మెంబర్ల మూ రాజీనామాలిచ్చి, సత్యాగహ సమర రంగంలో 


నా సత్యాగహ సర శంఖారావం 453 


అడుగుపెట్టాం. నా ఆత్మమితుడూ _నాయక్మాగేసరుడూ అయిన 
మాలవ్యా "పండితుడు ఆ క్షణంనుంచీ సమరం ee ఢిల్లీ తోనే 
ఎన్నో సభలలో విదేశవస్ర బహిష్క_రణను గురించి చాలాదీమాగానూ, 
శ _క్రిమంతంగానూ ఉపన్యాసాలిచ్చారు. రాజీనామా యిచ్చిన ఇతర 
మి(తులు వారివారి నియోజక వర్గాలకు తరలి వెళ్ళారు. 


గుంటూరులో జరుగనున్న ఆంధ్రూష్షీీయ కాంగ్రెసు కమిటీ 
మీటింగులో పాల్లొనవలసిందని నాకు పిలుపు వచ్చింది. ఢిల్లీ వదలి 
మదరాసు వెడుతూ దారిలో ఆం ధరాష్ట్ర కాం(గసు కమిటీ మీటీంగుకు 
హాజరయ్యాను. ఆ గుంటూరు సభకు మెంబర్గందరూ వచ్చారనే 
అనాలి. వారు సత్యాగహ సమరానికి ఒక జానితా తయారు చేశారు. 
మిత్రుడు దేశభ క్ర కొండ వెంకటస్పయ్య, ఇతర (పముఖులు ఆ సభకు 
హాజరయ్యారు. ఆ కాగితంమీవ మొదటి. అంకెని విడిచి తక్కిన అన్ని 
అంకెలకూ ఎదుట సంతకాలు చేయబడ్డాయి. ఆ మొదటిస్థానం మాతం 
అల్లా కాళీగా ఉంచబడింది. వందన “పురన్సరంగా నాకు వదలిన ఆ 
వదలిన ఆ (పథమ స్థానంలో నేను నంతకం పెట్టాను. 


మా సత్యాగహ పథకం 
ఆం(ధ్రనాయకు లంతా ఈ ఉప్పుసత్యా గహాన్ని విజయవంతంగా 
సాగించడం ఎల్లాగని (ప్రక్నించారు. అక్కడ జేరిన వారిలో చాలా 
మంది, సముద్రపు నీటిని ఒకరి తర్వాత ఒకరు మరగబెట్టి ఉప్పు 
చేయడానికి _ప్రయత్నించినంత మా(తాన జయం సాధ్యంకాదన్న అభి 
ప్రాయం వెల్లడించారు. మేము కొంత తర్జనభర్హన చేసి ఒక పథకం 
వేశాం, 


ఆ పథకం (ప్రకౌరం ఉద్యమం, ఆరంభంలో కాకపోయినా, 
కొంతవరకూ సాగేసరికి మాంచి రసకందాయపు పట్టులో పడుతుందని 
నిశృయించాం. సము(ద్రపుటొడ్డున ఉన్న మా సొంత పొలాలలో మళ్ళు 
గట్టి సమ్ముద్ర జలాన్ని ఆ మళ్ళలోకి మళ్ళించి ఉప్పు పండించాలని 
నిశ్చయించాం. (ప్రభుత్వంవారి ఉప్పు గిడ్డంగులపై దాడి చేద్దాం అనీ, 


454 నా జీవిత యా।త్ర-3 


వీలునుబట్టి ఎవరికి వారే నీటిని మరగబెట్టి ఉప్పును తయారు చేయాలనీ 
నిశక్సయించాం. 

అలాయిదాగా ఈ కార్యక్రమాన్ని నిశ్చయించుకున్నాక నేను 
చెన్నపట్నం వెళ్ళాను. ఈ ఉప్పుసత్యాగహాన్ని గురించి కలాన్నింకా 
సాగించేలోపల, 1928.29 లలో జరిగిన ఇతర సంఘటనలను గురించి 
కూడా కౌ_స్త చర్చిద్దాం. 


ఆంధుల కాంగగెను ఆశయ సాధన 


కలక త్రా కాంగైసులో కల్లు, సారా అమ్మకాలను నిషేధించా 
లనీ; విదేశ వస్తు బహిష్కరణ చెయ్యాలనీ; కేంద్రంలోనూ, రాష్ట్రాల 
లోనూ ఉన్న శౌనన సభ్యు లందరూ నిర్మాణాత్మక కార్యక్రమ విధా 
నౌల పట్ల ఆస మ. చూపాలనీ; కాం(గనసు మెంబర్ల ను విరివిగా 
జేర్చుకోపాల నీ; అంటరానితనం మంట గలపాలనీ; స్వచ్చంద న 
కులకు “పిలుపు పంపి, వారిని నరి అయిన పద్దతులమీద తయ్యారు 
చెయ్యాలనీ; [గామ పునర్నిర్మాణానికీ, కష్టజీవుల సంఘాల స్థాపన 
గట్టిగా కృషి చెయ్యాలనీ - తీర్మానించాము. 

ఈ ఆశయాలను అమల్లో పెట్టడం విషయంలో ఎంతో ఉత్సాహం 
చూపబడింది. ఆంద దేశంలో ఒక్కొక్క ఆశయ సాధనకీ ఒకొక్క 
సంఘం ఏర్పరచబడింది. (ప్రజలు కాం(గానులో చేరినా చేరక పోయినా, 
నిర్మాణాత్మక కృషిలో వారు ఎప్పుడూ కాంగెసుకు దన్నుగానే ఉండే 
వారు. మత సామరస్యం సాధించడానికి కొందరు వ్యక్తులు తంటాలు 
పడ్డా, వారి ప్రయత్నాలు ఆనే ఫలవంతం కాలేదు. ప్రజలలో పోర 
మంది స్వాతంత్య్ర ఫలసిద్దికోసం కాం(గెసుకు ఎప్పుడూ అండగా 
నిలుస్తూ, పిలుపు వచ్చిన షట రంగంలో ఉరకడానికీ సిద్దంగా 
త కవాలి 

ఆంధ్ర దేశంలోని అన్ని జిల్లాలూ, తాలూకాలూ పదేపదే తిర 
గడంలో, నేను ఒకే ఒక సంగతి (గహించాను. ఈ రాష్ట్రంలోని (పతి 
మండలం, (ప్రతి (గామం నాచేనసీ, (పతి వ్యక్తీ నా వాడేననీ, నను 
ఎప్పుడూ వాళ్ళవాడనే ననే భావం నాకు కలిగింది. ఆంధ అం'ే (ప్రకాశం, 


సౌ సత్యా గహ సమర శంఖారావం 455 


ప్రకాశం అంటే ఆంధ్ర అన్న స్థాయికి నా 5 నేనూ వచ్చేశాం 
అన్నమాట! సుమారు ఇరవై “సంవత్సరాలపాటు రాష్ట్రియ కౌంగెసు 
సంఘ అధ్యక్ష గ సొనం వహించి ఉండడాన్ని, రాష్ట్రయులందరి ఆదరాభి 
మానాలను పూర్తి “రగా సంపాదింపగలిగా నన్నమాట! నేరుగా వారంద 
రితోనూ కలిసి పోవడమనేది నా హృదయంలోనేగాదు, నా రక్తంలోనే 
ఉందన్న మాట. 


రెతుల ఆందోళనకి నాయకత్వం 


1927.30 ల మధ్య మూడు సంవత్సరాలలోనూ రీసెటిల్మెంట్‌ 
అన్న (ప్రాతిపదికమీద (పభుత్యంవారు భూమి శ స్తు విధానపు (త్రాళ్ళను 
బిగించడం తథ్యంగా కనిపించింది. ముఖ్యంగా సా నియోజకవర్గంలో, 
ఆ కృష్ణా గోదావరీ వ. అటువంటి పని జరిగే సూచన కని 
పించింది. అప్పట్లో : క య 5 (0, టా. Holdsworth) 
స్పెషల్‌ త ఆఫీసరుగా ఉండేవాడు. దర్మిలా 1900 లో 
నేను, కాం(గెసు పాలనలో, రెవెన్యూ మంత్రిగా వ్యవహరించినప్పుడు, 
ఈ హోల్‌డ్స్‌న ర్‌ నా [క్రింద కార్యదర్శిగా పనిచేశాడు. 

కాం(గస్ఫూ నాబోటి కార్యోత్సాహులం (పజాక్షేమానికి సంబం 
ధించిన ఏవిధ కార్యాలలో నిమగ్నుల మయ్యాం. కౌాంగెసు కౌరి 
క్రమానికీ మా పనికీ అంత సంబంధం లేకపోయినా, (ప్రజా క్షేమానికి 
సంబంధించిన ఎన్నో కార్యాలు మేం చేపట్టవలసి వచ్చింది. రీసెటి 
ల్మెంటు సరున భూమి శిస్తు సెంచిళే రైతులు ఇబ్బందుల పాలవుతారు 
కనుక్క (ప్రజలకు రక్షణ ఇవ్వడం కాంగెసువారి కర్తవ్యంగా భావించి, 
రాష్ట్రీయ కాం(గైసు అధ్యక్షుడుగా నేను ఈ విషయంలో పూనుకోవలసి 
వచ్చింది. 

మదరాసు శాసన సభవారు అప్పటి ద్వంద్వ. (ప్రభుత్వ విధానా 
నికి అనుగుణంగా, ఒక మంతతిగారి ఆధిపత్యాన, ఈ విషయాలు పరి 
శీరించడానికిగాను, ఒక ఉప సంఘాన్ని ఏర్పరచారు. అస్పుడు అధి 
కారంలో ఉన్న జస్టిస్‌ పార్టీవారిక్కీ కాంగ్రెసు వారికీ ఎప్పుడూ చుక్కె 
దురేగా! అందుచేత, వారి విచారణ సంఘంతోపాట్కు మా రాష్ట్రీయ 


456 | నా జీవిత యాత 


కాంర్యగెను సంఘంవారు కూడా తమకొక (ప్రత్యేక నివేదిక కోసం, 
ఒక ఉప నంఘాన్ని నియమించారు. 

ఆ శాసన నభ కమిటీవారి తుది అధి పాయాలు ఎల్లా ఉంటాయో, 
జోరు వ ఏ దృక్పథంతో ఈ విషయాలు పరిశలిసారో పరత. చిక్కలేదు. ఆ. 
మంత్రులు ఏ విధంగానూ (ప్రజలకు బాధ్యులు కాగు. వారి ఆలోచనలు 
(పేజా సహకారం కాంక్షించేవిగా ఉంటా యనుకోవడానికి వీలులేదు. 
రెవెన్యూ శాఖ, కార్యనిర్వాహకవర్ల పు సలహాదారుగా ఉన్న కాంప్‌బెల్‌ 
(Compbell)n6 చేతిలో, ఒక (ప్రత్యేక విషయంగా ఉండేది. ఆ 
కమిటీ చె దె ర్మన్‌ అధి పాయంతోగాని, ఆ ముగ్గురు మంతుల అభి 
ప్రాయంతోగాని (వారి అభిప్రాయం నంగా ఉన్నా, రెవెన్యూ 
"'మెంబరుగాని, (ప్రభుత్వం తాలూకు రిజర్వుడు సెక్షన్‌ వారుగాని ఏకీ 
భవించ నవసరంలేదు. అసలు, వారి అభిప్రాయాలను వీరు ఏ విధం 
గానూ పట్టించుకో నవసరంలేదు. 


కాంగసు సంఘ నివేదిక 

cl తుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది, అప్పటికే 
వారు భరించరాని పన్నులు చెల్లి ౦చవలనిన స్టితిలో ఉంటూ, అప్పులలో 
మునిగి ఉన్నారు. ఎప్పటి కయినా. ఆ బుకాలనుంచి బయటపడి, 
భూమికి నిజమైన హక్కు-దార్హ య్యే అవకాశం ఏ మా(తం ఉన్నట్లు లేదు, 
ఆ కమిటీవారి | విచారణ సమ్మగ్రంగా లేదు. అంతక ౦టె మా కాంగెసు 
సంఘంవారి నివేదిక ఎంతో సమగ్రంగానూ, విమర్శనాత్మకంగానూ ఉంది, 

న్‌ు నా నియోజకవర్గంలోని మూడు జిల్లాలలోనూ (గామ 
(గామానికీ వెళ్ళి పరిస్టితులు సమగంగా (గ్రహించాను. వ్యవసాయపు 
'పెట్టుబడులూ, వ్యవసాయానికయ్యే ఇతర ఖర్చులూ, ఫలసాయంవల్ల 
వచ్చే ఆదాయమూ సరిశీలి సే "సై, రైతులకి ఖర్చులు ఫోగా వారి కుటుంబి 
పోషజకి సరిపోయేపాటి ధనం కూడా మిగలడం లేదని తేలింది. 

ఆ సెటిల్మెంట్‌ ఆఫీసరుగారు Wes ఖర్చులు నిర్దారణ 
చేయడానికి అవలంబించిన పద్ధతి గుస సే, ఆ లెక్కలు సక్రమ కయ 


నవి కాదని, తేలింది. అక్రమ పద్దతిగా పిన ఆ లెక్క_లు చూ సై, 


నో సత్యాగహ సమర శంఖారావం 457 


రై తుకు వ్యవసాయాది ఖర్చులుపోను మంచి ఆదాయం లకిసోందనీ 
జ ఏవయినా పన్నులు వెయ్యవలిసివ స్తే , అతనికి కష్టంగాని న నష్టం 
గాని ఉండదనీ తేలుతూంది. 

అందువల్ల మా తంటాలన్నీ ఆ సెటిల్మెంట్‌ ఆఫీసరుగారి రిపోర్టు 
(పభుత్వంవారు త్రోసిపుచ్చేటట్టు చెయ్యాలని, 

ఘనంగా సాగిన మా అలజడి సతృలితాలనే యిచ్చింది. అధి 
కంగా విధించబడివ సన్నులు ల పరిస్తితిలో నూ, ఎంత మాతం చెల్లి ౦చ 
మసి cl తులు నొక్కి వక్కాణించారు. పింఛను పుచ్చుకుని "వెళ్ళి 
పోయిన తర్వాతకూడా గవర్నర్‌గా పనిచేసి విరమించిన విల్లి ంగ్‌ డన్‌ 
(ప్రభువు టోటివారికి మరపురాని విఢంగా సాగిన మా గుంటూరు పన్నుల 
నిరాకరణ ఉద్యమం మదరాసు గవర్నమెంట్‌వారు లోగడ రుచిచూసే 
ఉన్నారు. 

పరి పన్నుల వాయితా 

పరిసర జిలాలవారు కూడా అనాడు చూపించిన అభిమానం, 
వగైై రాలన్నీ (గ్రపాంచిన మ(దాసు (ప్రభుత్వంవారు ఈ రీసెటిల్మెంట్‌ 
విషయంలో మిగిలిన కార్య(క్రమం యావత్తూ విరమించుకున్నారు. 
ఆ సెటిల్‌ మెంట్‌ ఆఫీసరు సూచన (ప్రకారం, ఏటా 17 లక్షల రూపా 
యల అదనపు ఆదాయం వస్తుంది. కాని దాని వసూలు మా ఆందోళన 
ఫలితంగా నాలుగు సంవత్సరాలపాటు వాయిదా పడింది. 

నేను కేంద శాసన సభా సభ్యుడుగా ఉంటూన్న రోజులలో 
సేకరించిన ఈ సమాచారమంతా (ప్రజల్ని. (ప్రత్యక్ష చర్యకి తయారు 
చెయ్యడానికి ఉపకరించింది. మదరాసు (ప్రభుత్వంవారు వేసిన అదనపు 
పన్నులు ఆపు చెయ్యడానికీ ఉపకరించింది. 

ఈ విషయంలో నేను చాలాసార్లు కాంపబెల్‌ ను కలుసుకున్నాను. 
గవర్నమెంట్‌ ఒ చడ బా య, [పజలు పన్నుల నీరాకరణకి సిద్దం 
అవడానికి సావకాశం ఉన్నదని కాంప్‌బెల్‌ ను నమ్మించ గలిగాను. ఈ 
“విషయం నేను కేవలం కాం(గెను నాయకుడిగా మాత్రమేగాక, కేంద. 
శాసన సభా సభ్యుడిగా కూడా నమ్మకంగా చెప్పగలనని హచ్చరిక.. 


458 నా జీవిత యాత్రకి 


జెశాను. రెతు లందరూ కట్టుగా ఒకే మాటమీద నిలబడి ఉండడం 
గమనించిన [పభుత్వం వారు, 1992 వరకూ అమలు పరచమని అదనప్ప 
సన్నులు వాయిదా వేయవలసివచ్చింది. 

ఆ రోజులలోనే గాంధీగారు రౌండు ేబిల్‌ కాన రెన్స్‌నుంచి 
తిరిగి రావడమూ, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఒక అపసవ్యప్ప 
సాకుతో, నన్నూ, ఇంకా కొంతమంది మితులనూ (ప్రభుత్వంవారు 
అరెస్టు చేయడం జరిగింది. పెంచిన పన్నుల రద్దు చేయకపోయినా, 
(ప్రభుత్వానికి వాటిని వనూలు చేయగల దమ్ము లేకపోయింది. 

ఈ (ప్రకారంగా తమ నాయకులయందు భక్తి (ప్రవ త్త తులు గల 
'ఆం|ధ (ప్రజానీకం, ఆ నాయకులపట్ల విశ్వాసంతో (ప్రవ రించి, తమ 
మీద (పభుత్వం విధించిన హెచ్చు పన్నుల బాధనుంచి, తమకు తాము 
గానే విము కులయ్యారు, చః సందర్భంలో వారు కాంగెసు అధిష్టాన 
వర్గంవారి సహాయంగాని, దేశంలోని ఇతర (ప్రఖ్యాత నాయకుల 
నహకారంగాని వాంఛించలేదు. 

లాహోరు కాంటగెస్‌ తీర్మానానుసారంగా కేంద, రాష్ట్రయ 
శాసన సభలలోని కాంగెసు సభ్యులందరూ ఏక(గివంగా వారి వారి 
సభ్యత్వాలకు రాజీనామాలిచ్చి యుద్దానికి సిద్దమయ్యారు. యావత్తు 
భారత దేశంలోనూ నడచిన ఆ ఉప్పు సత్యా గహపు చర్మిత (ప్రపంచ 
చర్మితకే తలమానిక మయింది. (ప్రతి రాష్ట్రంలోనూ జరిగిన సంఘటన 
అన్నీ రాబోవు తరాలవారి ప్రయోజనం కోసం సరిగా రికార్డు చేసి ఉంచ. 
వలసిన బాధ్యత చరిత్రకారుల భుజస్కంధాలమీద ఉంది. 


దకిణాదిని ఉపా సతాంగహం 
రః SS 
నెను వట్నంచేశేసరికి మదరాను పరిస్టితి చాలా నిర్జీవంగా కనబడింది. 


శవం వెళ్ళిన కొంపలా కళా విహీనంగా ఉంది ఆ మహాపట్నం. ఆ 
పరిస్టితిలో నాకు రెండే రెండు గొంతుకలు వినబడ్డాయి: ఒక గొంతుక 


దకిణాదిని ఉప్పు నత్యాగ్రహం 459 


గద్దె రంగయ్యనాయుక్షిద్తి రెండవది పి, ఎస్‌, భాష్యం చెట్టిది, వారు 

జట ఉస్పు నత్యాగ్రహన్ని గురిం ది (పవోధం చే స్తున్నారు. ఆ 

వ గురించి చిన్న చిన్న రిపోర్టులు "పేపర్ల లో అక్కడక్కడ 
ఏ మారుమూలో కనబడేవి, 

తంజావూరు జిల్లాలో వేదారణ్యం [గామంనుంచి రాజగోపాలా 
చారిగారు ఉద్యమం నడపనున్నార ని విన్నాను. మదరాసు వాతావర 
కణాన్ని పరిశీలించిన ఆచారిగారికి అక్కడి సరిస్టితులు సత్యాగ్రహ సమ 
రానికి అనుకూలంగా లేవని తోచినట్లుంది. అవే అభిపాయం ఆ పుర 
వాసులలో చాలా మందికి ఉన్నట్లు (గహించాను. మదరాసు. మేయరు 
సత్యా_గ్రహంపట్ల వ్యతిరేకంగా ఉన్నాడు, 

“పాందూ”ప్మత్రిక అనుకూలంగా లేదు. నా సంపాదకత్వాన నడు 
స్తూన్న “స్వరాజ్య” ప్యతిక, కృపానిథి ఖాసా సుబ్బారావు మాతం 
- ఎలాగయితే నేం కాంగెసు తత్వం, కాంగెసు కాం్య( క్రమ విధానాలపట్ల 

హనం చూపగలిగారు. ఆ పట్నంలో ఉన్న ఆ కొద్దిపాటి కాం(గెను 
వ పరిస్టితి అల్లా ఉన్నా, నాకు మాం (పజా హృదయం 
కాం(గెసు వైపే మొగ్గి ఉందనీ, ఉద్యమానికి మంచి పోత్సాహం 
లభించి అది విజయవంతం అవుతుందని గట్టి నమ్మకమే, 

1921 లో న్రాపించబడింది అ. నాచ నడపబడుతూన్న 
“స్వరాజ్య పత్రిక న పది సంవత్సరాలలోనూ నిరాటంకంగా, కాంగా 
సుకు అనుకూలంగా, నిర్బీతితో (ప్రచారం చేస్తూ, చిన్నలకీ = పెద్దలకీ, 

అజ్ఞానులకీ _ విజ్ఞానులకీ కూడా కావలసిన (పబోధాన్ని సమకూరుస్తూనే 
ఉంది. మా వశ్రికని అతివాద పతికగానే జమకట్టి (తోపిపారేసేవారు. 
సైమన్‌ కమిషన్‌ వారు పట్నానికి వచ్చిన ఆ శక్‌ సందర్భాలలోనూ 
(1928, 29) మద్రాసు పౌరులు యావన్మందీ ఒ'కే (తాటిమీదా, ఒకే 
మాటమీదా ఉంటూ, కౌంగెసు ఆదేశాన్ని ఎల్లా పాటించారో అందరూ 
ఎరిగినదే, 


మదరాసు (పజానీకాన్నీ, వారి హృదయాన్ని నేను 1921 నుంచీ 
"కేవలం ఒక రాజకీయ వే _త్తగా మాత్రమె (గహించలేదు; 1907 నుంచీ 


1 


ఎవో 
న! 


460 నా జీవిత యాత్ర 


ఒక (పథ్యాత న్యాయవాదిగా కూడా వారి హృదయం నాకు సువిదితమే, 
అందువల్ల నే నాకు మద్రాసు పొరులయందు అఖండ విశ్వాసం ఉంది, 
దానికి కోడుగా, నాకు చొలా సన్ని పాతులయిన మితులతోనూ, హద 
యాంతరాలలో కాంగసుప అభిమానం గల ఇతర నాయకా(గగణ్బ్యు 
లతోనూ సం(పతించి మరీ కార్యరంగంలో (వవేశించాను. ముందుగా 
వాలంటీర్ల మకాములకు, వారికి శిక్షణ ఇవ్వడానికీ వీలుగా ఉండే తావు 
కోనత అన్వేషణ ఆరంభించాము. 


ఉదయవనం౦ క్యాంపు 

లోగడ పంజాబులో గురుకాబాగ్‌ క్యాంపును గురించీ, అనాటి 
నా అనుభవాలను గురించీ, అస్పుడు కలిగిన అభి పాయాలను గురించీ 
విశదంగా తెలియజేసే ఉన్నాను. ఆ అనుభవాలను పురస్కరించుకుని 
సమ్మగమయిన, పరిపూర్ణమయిన క్యాంపును నడపడానికి వలసిన ఒక 
సువిశాలమయిన బంగళా కోసం మద్రాసులోని పేటలన్నీ గాలించాం. 
_ ఇటువంటి (ప్రభుత్వ వ్యతిరేక చర్యకు స్థావరంగా జాగా యివ్వడానికి 

య. భయపడ్డారు. 

మెలాపూరులో ఉన్న “ఉదయవనం నిల్లింగ్స్‌” అనే ఒక విశాల 


భవనం ఖాళీగా ఉన్న సంగతి తెలుసుకుని, ఆ భవనం యజమానిని . 


కలుసుకోవడానికి స్వయంగా నేనే బయల్రేరాను. ఆయనకీ ఏవేవో 
భయాలు, సంకోచాలూ ఉన్నా, నెలకి రెరడు. వందలు అద్దె (క్రింద 
యిసానని అనడాన్ని, కొంచెం మెత్తబడ్డాడు. వాతమూలికమయిన 
అగ్‌మెంట్ల యిన తర్వాత అడ్వాన్సు ఇచ్చి, ఆ బిలింగును మా ఆధీనం 
తోనికి తీసుకున్నాం. అది బాగా విశాలమయిన భవంతి కాకపోయినా, 
దానికి మాడంత స్తు లున్నాయి. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ జాగా 
వాలంటీర్ల కి (కెయినింగ్‌ ఇవ్వడానికి సుమారుగా సరిపోతుంది. 


వాలంటీర్ల కోసం నేనొక విజ్ఞ ప్తి బేశాను. ఢీ) మతి దుర్గాబాయి 


ఆదీనంలో ఆ సంస్థ సత దలచాము" "పట్నంలో విక్‌ మీటింగ్‌ పాకే 


లోపల, జిల్లాలవారీగా జరుగుతూన్న ఏర్పాట్లను చూడడానికి తస 
బ్రేఠాను, 


దక్షిణాదిని ఉప్పు సత్యాగ్రహం 461 


ఆంధ రాష్ట్రంలో ప్రతిజిల్లాలో నూ లీడర్ల కూ, వర్కర్ల కా 
ఎప్పుడూ లోటులేదు. సహకార నిరాకరణ ఉద్యమం ఆరంభించిన 
నాటినుంచీ ఆం; ధ్ర రాష్ట్రంలో నాయకులకి ఎప్పుడూ కొరత రాలేదు. 
అప్పటి కన్పుడే గడచిన, ఏడు సంవత్సరాలుగా మేమంతా నీళ్లల్లో 
కయినా, నిప్పులలో కయినా సరే, దూకడానికి సిద్దమయ్యె ఉన్నాం. 
కొం(గైసు కమిటీలుగాని, కాంగ్రెసు వర్కర్లుగాని సవ్యంగా పనిచేస్తు 
న్నారొ=లేదా అన్న విచారం నా కెప్పుడూ లేదు. 

మన రాష్ట్రంలో (పజలు అవసరం వచ్చినప్పుడు ముందుకు 
వసారన్నది ఎప్పుడూ అబద్దం కాలేదు. మనవాళ్లు ఆరితేరిన చిచ్చర 
పిడుగులే అమున్నా శాంతి సమక విధానంపట్ల కాగి చల్లారిన పాలు. 
1921 నాటి శాసన ధిక్కార సంరంభంలోనూ, 1922 లో గుంటూరు 
పన్నుల నిరాకరణ ఉద్యమంలోనూ, సెమన్‌ కమిషన్‌ బహిష్కరణ 
విషయంలోనూ, శాసన ధిక్కార సంరంభాల లోనూ మనవాళ్ళు విజ 
యాలు సాధించిన యోధులే. 

కాల వ్యవధి లేని కారణంగా, జిల్లాలకు ఉరుకులమీద వెడుతూ, 
(పజలలోని ఉత్సాహాన్నీ, వారికి ఉన్న పట్టుదలనీ (గహాంచగలిగాను, 
నిమిషాలమీద అన్ని జిల్లాలవారూ, ఎల్లా ఎల్లా పదకాలమీద సదకాలు 
వేసుకుని, ఈ ఉప్పు సత్యా గహాోనికి 'సన్నద్దులవుతూ ఉన్న దీ 
(గబహాంచాను 

ఆంధ్ర పతి9కా సంపాదకులూ. యజమానులూ అయిన దేఖో 
ధ్రారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు నేను ఢిల్లీనుంచి వచ్చే 
సాటికి పట్నంలో తాము ఏ విధంగా కార్యభారం వహించాలో, ఏం 
చెయ్యాలో కూడా అంతు చిక్కని పరిస్థితిలో ఉన్నారు. పట్నంలో 
అనువయిన వాతావరణం లేదనే ఆయనా తలచారు. ఆయన బందరుకో, 
గుంటూరుకో వెళ్ళి, డా॥ పట్టాభి సితారామయ్యగారితోబో, దేశభ ర్త 
కొండ వెంకటప్పయ్యగారితోటో కలిసి యెమయినా చేద్దాం అని షు 
కున్నారు... ఆయన బందరూ, గుంటూరూ కూడా వెళ్ళి, ఈ సంరంభా 


1 30 


462 నా జీవిత యాత్ర. 


నికి వారు ఏ విధానాలు అవలంచించ నున్నారో తెలుసుకునా bye నేను 
పట్నం చేరేసరికి వారు ఆ జిల్లాలలో పర్యటి స్తున్నారు. 





సిన కృష్ణా, గుంటూరు జిల్లాలలో పర్యటించాను, బందరులో. 


కృష్ణాజిల్లా అన్ని తక వచ్చి పాల్గొన వాలంటీర్హ ఏడుదుల 
కోసమూ, వారికి చేయవలసిన భోజనాది ~~ కోసమూ 
(దహ్మాండ మయిన ఎర్బాట్లు జరిగాయి. మా విజయాన్ని గురించి నాకు 
నమ్మకం మరింత దృఢమయింది. 


బందరులో ఉప్పు పొట్టాల ses 


బందరులో ఉన్న సరిస్టితులు గమనిస్తూన్న సందర్భంలో 
అప్పుడే క సత్యాగ్రహ సమరం ఆరంభం అయిందని (గహిం 
చాన వాలంటీర్లు తయారుచేసిన చిన్నచిన్న ఉస్ప్సుపొట్లాలు బహిరంగ 


సభలలో అమ్మడం జరిగింది. జరుగుతూన్న సమర విధానంలో పోరీ 


సులు ఏమీ కలుగబేసుకోవడం లేదు. అక్కడ సముదతీరంలో కొన్ని 
పల్లపు ప్రాంతాలలో సముద్రపునీరు కెకటాలుగా వచ్చి ఎండ పేడిమికి 
ఎండి ఉస్పు బిళ్ళలు బిళ్ళలుగా ఆ నీటిపై అచ్చు కడుతోందని, అదే 
(పకారం ఎండ తాపొసికి తయారయ్యే . ఉప్పుగల్లులు ఏర డాని=' 
గారు “దండీికి బయల్లే రారనీ (గహించాను. 


పోలీనులు ఏవిధమయిన చర్య తీసుకోని కారణంగా “నేను 
కొంతమంది మితులతో కలిసి, కారులో ఆ (ప్రాంతాలకు వెళ్ళి, అచ్చట 
స్వభావ సిద్ధంగా తయారవుతూన్న ఉప్పు గల్పులను పెద్ద ఎత్తున బోగు 
జేళాను. నేను నాలుగైదు వేలు జేసే హా ఖా. 
బయల్లేరాను. నాతో “కొంతమంది వర్క-ర్లున్నారు. వారిలో బోంబే 
క్రానికల్‌ పత్రికలో స నిచేస్తూన్న క్ర శే సువ్చారావుకూడా ఉన్నాడు. 
ఆ భూములు ఊరికి సాలుగె దు మెళ్ల' దూరంలో ఉన్నాయి, దారి పొడు 
గునా వాలంటీర్ల క్యాంప్‌లు ఉన్నాయి. కొంతమంది వాలంటీర్లు మా 


కారును వెంబడించారు. అక్కడ సుమారు వెయ్యిమంది వాలంటీర్లు 


ఈ ఉప్పుగల్లులను ఏరుతున్నారు. 


దకిణాదిని ఉప్పు సత్యాగహం 463 


వీరందరితో కలసి ఆ ప్రాంతానికి నేను వెళ్ళడ మన్నది ఒక 
అలజడిని లేవతీసింది. మేము ఆ నీటిలో దిగి సుమారు రెండు బస్తాల 
ఉప్పును సేకరించాము. ఆ రెండు బసాల ఉప్పూ కారులో వేసుకుని 
వెనక్కి. బందరు వెళ్ళాము. పోలీనువారు ఆ కారునీ, ఆ రెండు బస్తాల 
ఉప్పునే గాక మాలో కొందరినయినా నిర్బంధిసారని తలచాను. కాని 
నా ప్రయాణమూ, ఉప్పును (ప్రోగుజేసుకు రావడమూ అన్నవి ముందుగా 
అనుకోనీ సను లవడాన్ని వారికి ఆశ్చర్యం కలు గజేసినా, అవసర 
చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకపోయింది. 


గుంటూరులో ఉప్పు తయారి 


తిరిగి వచ్చి, తెచ్చిన ఉస్పు పెద్ద పెద్ద మొ త్రాలుగానే ఊళ్లో 
పంచి పెట్టించి, నేను బెజవాడ మీదుగా “గుంటూరు వెళ్ళడానికి 8 
క్కాను. “నేను రెలులో ఉండగానే ఏ సే సెషన్‌లో నయినా అరెస్టు 
కావచ్చునని వారంతా భావించారు. అటువంటిదేమీ జరక్కు.ండానే నేను 
గుంటూరు వెళ్ళి అక్కడ కాంగైెసు వర్కర్లు సమ్ముదప్పు నీరు 
| మరగబెట్టి ఉస్పు చెయ్యడం గమనించాను. "అప్పటికీ గుంటూరు 
ప్రోలీసులుకూడా ఏవిధమయిన చర్యా తీసుకోలేదు. అక్కడి మిత్రులతో 
నేను బందరులో చేసిన చేతలను వివరించి చెప్పి, ఆ జి ల్లావారు ఎల్లా 
పోరాటానికి ఉద్రి కులయి తయ్యారుగా ఉన్నారో వివరించాను. పోనీ 
సులు ఈ వేళ యేమీ చేయకపోయినా, వారు అలా చూసూ కూర్చో 
డానికి తావు లేదనీ, ఈ వేళగాకుం టె రేపయినా వారు అరెస్టు చెయ్యక 
తప్పదని వివరించాను. 


దెవరాంపాడు [గామంలో సముద్రతీరాన ఉన్న న్వంతభూము 
లలో ఉప్పు SoBe, అక్కడికి య మెళ్ళ దూరంలో ఉన్న 
కనప రి (గామంలో ఉన్న (ప్రభుత్వపు ఉప్పు గిడ్డంగి పై దాడి సలపమనీ 
సలహా యిచ్చి, దేవరాంపాడులో నా కున్న న కౌ స్త భూమిని వాలం 
టీరు క్యాంపు నడుపుకోవడానికి ఇచ్చాను. మా ఉద్యమానికి బలం 
చేకూరిన కొద్దీ ఆ (గ్రామంలో నెలకొల్పబడిన ఉప్పు సెంటరు చాలా. 


_ 464 నా జీవిత యాత్ర 


పెద్దదయింది. గుంటూరులోని మిత్రులతో సంభాషించిన తర్వాత నేను 
చెన్నపట్నం వెళ్ళిపోయాను. 
మదరాను పౌరుల ఉత్సాహం 

చెన్నపట్నంలో జరిగిన మొట్టమొదటి సత్యాగ్రహ నభ కోటకు 
ఎదురుగా ఉన్న విశాల మెవానంలో జరిగింది. ఆ మీటింగు నాటికే 
ఉదయవనం క్యాంపు పూర్తిగా నిండిపోయింది. పట్నంనుందీ, పరిసర 
(పాంతాలనుంచేగాక, ఆం(ధ, తమిళ, మలయాళ దేశాలనుంచి వచ్చిన 
హరందరికోటీ ఆ క్యాంపు నిండిపోయింది. వాలంటిర్లు వచ్చింది ఈ 
రాష్ట్రం నుంచా, ఈ రాష్ట్రంనుంచా అన్న ప్రస కే మాకు కలుగలేదు. 
ఆ పట్నం రాష్ట్ర మొతానికి ముఖ్యపట్టణం అవడాన్ని, రాష్ట్ర్రమందలి 
అన్ని (పాంతాలవారికి మార్గం చూపడమే మాపని అని మేము 
భావించాం. వాలంటీర్లను పది పదిహేను మందిగల బాచిలుగా విభా 
గించి రోజూ ఒక బాచ్‌వారు, ఆ పురవీధులగుండా తిరగవలపి 
ఉంటుందని నిర్థారణ జేశాం. అందు మొదటి బాచ్‌ పదిహేనుమంది 
ఏ యె రసాలద్వారా ఊరేగాలో కూడా నిర్ణయించాము. 

మొదటి బాచ్‌ యింకా రెండు రోజులలో బయల్లే రుతుందనగా, 
మొట్టమొదటి బహిరంగ నభ ఏర్పాటయింది. ఇంకా నేను కాం(గెసు 
వారి ఆశయమూ, వారు చేయదలచిన పని వివరంగా చెప్పకుండానే 
కె. భాష్యమూ, బషీర్‌ అహమ్మద్‌ అనే ఇరువురు అడ్యకేట్లు నా కంటె 
ముందుగా (ప్రజాసమూహాోనికి తమ ఉపన్యాసం వినిపించాలని ఉన్నదని, 
ముందుగా వారిని మాటాడనియ్యవలసిందనీ కోరారు. వారు ఉభయులూ. 
కూడా నన్ను బాగా ఎరిగినవారే, కాని నన్నూ, అక్కడ జేరిన (పజా 
నీకాన్ని పట్నంలో కావలసిన వాతావరణం లేదని ఒప్పించాలని వారి 
ఉపన్యాసంలో వివరించారు. అంతేకాదు, అక్కడ మేము శాసన 
ధిక్కారం చేయబూనడమూ, ఉప్పు చట్టాన్ని వ్యతిరెకించాలని తలచ 
డమూ వృథా (శమ అనీ, అందువలన ఆ పట్నంలో అటువంటి 
(ప్రయత్నాలేవీ చెయవద్దనీ నన్ను కోరారు, 


దకిణాదిని ఉప్పు సత్యాగహం 465 


వారి ఉపన్యాసం సాంతం అయ్యాక, ఉన్న పరిస్టితి యావత్తూ 
విశదపరనూ, కాం(గెసు పిలుపును (ప్రజలు మన్నించి స్‌ హెన్న 
రించాను. ఆ యిరువరి మితులతోనూ మద్రాసు నగరం సజీవంగానే 
ఉన్నదనీ, అచ్చటి (ప్రజలు ఎటువంటి త్యాగానికయినా సరే సిద్దపడి, 
భారతీయ స్వాతంత్ర్య సమరంలో వారి న్రానాన్ని చర్షిత్రాత్మకం ప 
కుంటారనీ మనవి చేశాను. 


ఆ సభలో జనం కనబరచిన ఉత్సాహం అవధులు దాటింది. 
మదరాసు వాతావరణాన్ని గురించి మాటలాడిన ఆ ఇరువురి పెద్దలకూ 
కూడా “మదరాను చాలా ఉత్సాహవంతంగానూ, సజీవంగానూ ఉన్న 
, దన్సీ పట్నం గనుక ఈ పోరాటంలో పాల్గొనకపోతే, భారతదేశ రాజ 
కీయ చర్మితాత్మక సటంనుంది మదరాసువారే తమ (గ్రామ నామాన్ని 
తుడిచి పారేసినవా రవుతారసీ కేలిపోయింది. 


తరవాత నేను ఉదయవనం క్యాంపును గురించి వివరించి, మనం 
మన ఉద్యమాన్ని (పతిభావంతంగా నడపిస్తూ జయాన్ని సాధించే పర్యం 
తమూ ఆ క్యాంపును నడపవలసి ఉన్నదనీ, అది సవ్యంగా నడిచే బాధ్యత 
యావతూ ప్రజానీకంపై నే ఉన్నదనీ, దానికి కావలసింది కేవలం 
"ధనం మాత్రమే కాదనీ, తినడానికి కావలసిన వస్తుసముదాయం కూడా 
ఎంతో అవసరమనీ చెప్పాను. 


గురుకాబాగ్‌లో అకారీ సత్యాగహ సమరం నడచిన తీరూ? 
దానికి కావలసిన వస్తుసముదాయం వాలెల్లా న వారి 
వాలంటీరు దళాలలో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన స్త్రీలూ, పురు 
షులూ, వై ద్యులూ, నర్సులూ మున్నగు వారంతా చేరి ఎటువంటి 
సేవలు చేసినదీ విశదపరదచాను. తుదకు (ప్రభుత్వంవారే దారిలోకి వచ్చి, 
అకాలీల హక్కుగా వారి ఆలయ (పవేశానికి బల్లా తప్పని సరిగా 
_ ఒప్పుకోవలసి వచ్చిందీకూడా వివరించాను. 


ఆటువంటి సహకారం మద్రాసు పౌరులనుంచి ఉదయవనం 
క్యాంపుకు ఆళిస్తున్నాననీ చెప్పాను. నేను మాటాడిన తరవాత గద్దె 


466 నా జీవిత యాత్ర 


రంగయ్య నాయుడూ, భాష్యం చెట్టి గాగ గార్‌, (శ్రీమతి దుర్గాబాయి : 


కూడా ఆ సభలో ఉపన్యపించి ప్రజల సహకారాన్ని కోరారు, 


ఈ పథమ బహిరంగ సభలో చేసిన విన్నపాలే (ప్రజల్ని ఊపి 
వేస్కి వారి హృదయాలలో సుస్థిరంగా నాటుకున్నాయి. _ ఉస్పుమీద 
పన్నువేసే (ప్రభుత్వ విధానమూ, “విరివిగా లభ్య మయ్యే సమ్ముద్రజలాల 
నుంచీ దేశంలో పలుచోట్ల ఉన్న ఉప్పు గుంటలనుంచీ నిత్యావసర 
వ స్తువయిన ఉప్పును సంపాదించడానికి కూడా ఎటువంటి అభ్యంతరా 
లను ప్రభుత్వం కలుగజే సున్నదీ (పజలకి స్పష్టం చెయ్యడం జరిగింగి, 
అందువల్ల నే, (ప్రజల హక్కుల రక్షణకే మహాత్మా గాంధి ఈ ఉప్పు 
సత్యాగ్శహాన్ని లేవదీశారనీ విశద పరుపబడింది. 


మొదటి జట్టులో దెశొద్రారకుడు 

(ప్రబోధ ఫలితాలు వెంటనే కనబడ్డాయి. కనబడ్డ ఫలితాలు పరి 

ధులు దాటాయి. ఆ మరుసటి రోజునుంనీ భోజన పదార్దాలు విరివిగా 
ఉదయవనం క్యాంపకి జేరనారంభించాయి. అలా వచ్చే సష్టయిలు 
రోజుల తోటీ, వారాలతోటీ ఆగలేదు; నెలల తరబడి అలా వస్తూనే 
ఉన్నాయి. మేమంతా జెయిళ్ళకు వెళ్ళినా ఆ సప్తయిలు వస్తూనే ఉన్నాయి! 
1931 లో గాంధి-ఇర్విన్‌' ఒడంబడికలు సంతకాలయిన దాకా ఆ స్ప 
యిలు ఆగలేదు. ఆ మీటింగు అయిన తరవాత, నౌ నాయకత్వం (క్రింద 


సత్యా గ్రహందచేసే మొదటి జట్టులో ఎవరెవరు ఉంటారో వారి పర్లు ష్‌, 


రంగా షతికల వారికి అందజేశాం. పట్నంలో (పటి వేదం, ప్రచారమే 
గాక, అప్పుడే సంరంభం కూడా ఆరంభం అవుతోందన్న సంగతి విన్న 
నాగేశ్వరరావు పంతులుగారు పట్నం జేరుకున్నారు. ఆయన తనపేరు 
కాడా మొదటి జట్టులో చేర్చవలసిందని కోరుతూ "టెలిఫోన్‌ జేశారు. 
ఆ (ప్రకారం వారిజేరు జేర్చాం. ఆయన వచ్చి మాతో కలిశారు, 
సముద్రపు టొడ్డున ఉప్పు పంట 


/ 





స టట్‌ 

ure 

De? 

my 

eT rnc re NER CR Cy = Th adie is, Drug pei ng yw, UE wnt ట్‌ టే 

ఆదాం లలాటము డల. తాం గలం కంతి శు రుకతారాయయుకర లిన అంగాల తటే EET TOTTI TPES మటటనమనముముప చ FRANCINE MA, Cr bom FD eri: 


(పతి దినమూ ఆవలందించ దలచిన కార్యక్రమం ముందుగానే. 


పత్రికా ముఖానా, ఇతర విధాలా కూడా ప్రకటించే వారము, ఆనాటి. 


దక్షిణా దిని ఉప్పు సత్యాగ్రహం 467 


సత్యా క గ్రహంలో ఎవరెవరు పాల్గొంటున్నారో ముందుగా (ప్రభుత్వం 
వారికీ తెలిపే వారం. ఊరేగింపుగా బయల్లేరి ముఖ్యమయిన ఏథుల 
గుండా సాగి వివిధ (పాంతాలనుచి సము; దప్ప బొడ్డుకు జేరి, ఆ సము 
(ద్రపు సీటికే ఉస్సు జేసేవారు. ఇది ఒక అద్వితీయమైన సంరంభం. 
ఇదియే ఏ విధంగా పరిణమి స్తుందో, ఏ అంత స్తులను అందు కుంటుందో 
(ప్రభుత్వం దారికి త థాని కరర. పదిహేను దీనాలపాటు 
ఏ విధమయిన ఉపదవమూ లేకుండా వాలంటీర్లు పురవీథధుల గుండా 
ఊ రేగడమూ వగ రా కార్యక్రమాలన్నీ యథాతథంగా అల్లా అల్లా 
సాగిపోయాయి. 

ఈ సదిహూను క ననా నాగేశ్వరరావుగారూ (పతి 
దినమూ ఆనాటి జట్టుతో ఊరేగుతూనే ఉన్నాము. (క్రమ శిక్షణతో 
కూడిన కవాతు, డ్ర్‌ల్లు వగ రాలకు అలవాటుపడిన సిపాయిల జట్టువలెనే 
ఉండేది మా జట్టు నడిచే 'క్రమమూ అదీను. మా వాళ్ళూ 
సాంగ్స్‌ పాడేవారు. ఆ పాటలలో (పభుత్వం వారిని సవాలు జేసేవా 
ఉప్పు చట్టాన్ని ఊడ బెరుక దలచాం కాబట్టి, మీరు య. 
ఏమయినా ఉంకే చూసుకోండి అనే హెచ్చరికగా ఆ పాటలు ండేవి. 

ఉద మననం క్యాం పులో జేరిన వాలంటీర్ల లో (ప్రజ్ఞావంతుల మున 

యువకులుండేవారు. వారు తమ కార్యక్రమం పరిసర (పాంతాలక్తీ, 
(గామగ్రా గామాలకీ కూడా వి స్తరింపజేశారు.5 కొంతమంది సము(ద జలాలను 
ప్పి పు (పాంతాలకు మళ్ళించడానికి పీబుగా భూమిని దున్ని, కాలువ 
లేర్చాటుజేసి, సీన్భ మళ్ళించి ఉప్పు మళ్ళు ఏర్పరచేవారు. మార్చిల 
వలనా, అనుదినం ఉండే బహిరంగ సభల వలనా ఈ ఉద్యమం ఆ 105 
రోజులలోనూ శుక్ల పక్ష చం|ద్రబింబంగా దినదినాభివృద్ధి జెందింది, పూర్ణ 
త్వాన్ని తర గలిగింది. స. వారరుకుది రోజులయే సరికి ప్రభుత్వం 
వారికి కాస్త వేడెక్కిం౦దిగాని, ఈ ఉద్యమాన్ని ఆతం ఏం 
చెయ్యాలి, ఎక్కడ ఏ తీరున ఆరంభించాలి అన్న ఆలోచన తెగలేదు. 
దుర్గాబాయి సన్నద్దత 

రెండవ బహిరంగ సభ కూడా ఆ కోట పరిసరాలలో నే, కోటకు 

ఎదుట ఉన్న వీవీలోనే' ఎర్చరుపబడింది, దానిలోనూ నేనే మాట్లాడాను. 


468 నా జీవిత యాత్ర 


కూ (టిప్లి కేన్‌ వీచ్‌లోనూ, ఇతర (పాంతాలలోనూ కూడా సభలు 
జర గడమూ, “వాటిలో ఇతర నాయకులూ, వర్క_ర్లూ కూడా మాటలాడ 
డమూ, స్రీలు కూడా (ప్రముఖ పాత వహించడమూ జరిగింది. 

మా తరవాత అరెస్టుకు సిద్దంగావలసినదని దుర్హాబాయిని నేను 
కోరకపోయినా, అమె అందుకు సంసిద్దమయి, మాతోపాటు అను 
దినమూ ఊరేగింపులలో పాల్గొ ౦టూ, మా తరవాత ఉద్యమాన్ని నడప 
డానికి కావలసిన సాధన సంప త్తి యావత్తూ ఆక ళింపుజేసికో గారం 
భించింది. 

రెండవ బహిరంగ సభకి సుమారు లక్షమంది జనం హోజ 
రయ్యారు. మెము ఆ స్టలానికి దేరే లోపల పోలీసువారూ, మిలిటరీ 
వారూ కూడా బహు సంభ్యాకులుగా రోడ్డు పొడుగునా ఉండడమేగాక, 
కోట (ప్రాంతంలో మాకు ఎదురు వరసలో వారు అసంఖ్యాకంగా కన 
బడ్డారు. గురాలమీద సవారీ చేస్తూన్న రొతులు Mount 
sowars) కొంత మందున్నారు. వీరందరూ (ప్రజా రక్షణకోసమే 
పిలిపించబడి ఉంటారనీ, ఏదయినా గలాటా వసే (పకా రక్షణచర్య 


లలో వారు పాల్గొంటారనీ తలచాను. మీటింగు. మధ్యలో చెదర గొప్పే 
ఉద్దేశంతో వారోక్క_డ చేరారని మేము భావించలేదు. 


మిటింగు మధ్యనుంచి రౌతుల నషం 

నిను ఉపన్యాసమిస్తున్నాను. ప్రజలు చెప్పినదంతా నిశ్శబ్దంగా 
జా(గ తగా వింటున్నారు. హఠాత్తుగా ఆ గుర్రపు రౌతులు ఇసుకలోకి ' 
జోరుగా వచ్చి, గుర్రాలను అదిలిస్తూ, (ప్రజా సమూహం మధ్యనుంచి, 
ఆ చివరనుంచి ఇటు కోట గుమ్మంవరకూ జోరుగా స్వారీ చేసుకుంటూ 
రాజొచ్చారు: కొంతమంది జనం మీదుగా గురాలు వెళ్ళినప్పుడు (ప్రజ 
లలో చెప్పరాని భీతి దిగులూ పుట్టుకొచ్చాయి. ఒక శాంతియుత 
మయిన బహిరంగ సభను చెదరగొట్లడానికే అధికార్లు ఇటువంటి చర్యలు 
తీసుకుంటున్నారని తాము (గహించే లోపలే (పజలు గురాల (తొక్కు 


చకిణాడ్‌ ని ఉప్ప సత్యా గహం . 469 


శ్ళాటకి గురియై ఖీతిల్లి పోవడమూ, చిందర వందరగా అన్ని దిక్కు 
లకూ పారిపో (ప్రయత్నించడమూ సహజమే కదా? 

నా దృష్టి ఆగురపు రౌతుల చర్యలపై కి మరలించబడింది. ఆ 
గ్యుర్‌ పు దాట్ల మధ్య ఇరుక్కుని దెబ్బలు తిన్న ఒక వ్యక్తిని ఉపన్యాస 
"వేదిక వద్దకు మోసుకుని వచ్చారు. ఆ మనిషిని జనానికి చూపుతూ, 
“ఆగండి! పరుగులె త్తకండి, ఉన్న తావులలోనే కూర్చోండి. ఫీతి 
చెంది పరుగులు పెడితే, పారిపోయే గుంపులమీదకి మళ్ళించబడిన 
గ్యురాలవల్ల ఇంకా ఎక్కువగా దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది సుమా!” 
అని హెచ్చరించాను. (ప్రజలు నిశ్చలంగానూ, శాంతియుతంగానూ 
కూర్చుంటే, వారిమీదకి రావడానికి ఆ అశ్విక దళాల వారికి దమ్ము 
లండవసీ చెప్పాను. 

తరవాత ఆ “సావర్చు'ను హెచ్చరిస్తూ, “నిజంగా మీకు అలజడి 
కల్గించి అల్లరి చెయ్యాలి, సభను చెదర గొట్టాలి అనే అభిప్రాయం 
కం, దూర దూరంగా అక్కడక్కడ చెదురు మదురుగా కూర్చున్న 
(పజల మీదికి గు రాలను పోనివ్వడం కంట, సిశ్చింతగా కూర్చుని 
ఉన్న ఆ సై స మధ్యనుంచి తిన్నగా, గురాలను అదలించు 
"కుంటూ మా అందరిపై నుంచి పోనియడం సబబని చెప్పాను. 

కొన్ని నిమిషాలపాటు అలా అలజడి కలిగించి, జనంలో ఇద్దరు 
ముగ్గురికి దెబ్బలు తగిలిన తర్వాత, వాళ్ళ 0తా ఇంకే విధమయిన అల్లరి 
లేవదీయకుండా రొడ్డుమీదకి వెళ్ళిపోయారు. ఆ తరవాత సభ సాంతం 
అయింది. 

ఆ ఉపన్యాస వేదికమీద ఉన్న స్త్రీలు కొంత ఫీతిపుట్టి సభా 
స్టలిని విడిచి వెళ్ళిపోవాలని తలచారు. కాని కొద్ది నిమిషాలలోనే వారు 
తేరుకుని, వారి స్థానాలను వ వదలకుండా అంటి; పెట్టుకునే ఉండిపోయారు. 

ఆ సభకి హాజరయిన జనం పారిపోడానికి (పయత్నించకుండా 
కూర్చుని ఉండడమె మన బలాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ (ప్రభుత్వం 
వారికి (పదర్శించిందనీ, ఆనాటి వారి థై ర్యసాహసాలే అంతిమ విజ 
యానికి దోహద మిసాయనీ ఉద్దాటించాను, సభలో నిలదొక్కుకుని 


470. నా జీవిత యాత్ర 


నిలిచిన స్త్రీలను అభినందించాను. దెబ్బలకో నా వద్దకు తీసుకురాబడిన ' 


వ్యక్తి, గురం ముందుగా తన చుట్టూ తిరిగి మీదనుంచి గెతిన 
తీరంతా పూర్తిగా వర్జించి, అదృష్టవశాత్తూ తనకు ఆనే దెబ్బలు తగుల 
లేదని వివరించాడు ఆ సంఘటన (ప్రభుత్వం వారి నిరంకుశ కిరాశ్ర 
చర్యలకు వాచవి ఆయింది, 


అబద సమ్మరురిన మరణవార్త 





న. 


ఆ పదిహేను రోజులళలోనూ అనుదినమూ ఊరేగింపులు జపగు 


తూనే ఉన్నాయి. మూడవసారికూడా నేను ఆ కోట ఎదుటఉన్న ఇసుక 
మైదానంలో సభ యేర్చాటుచేసి మాటాడాలని తలపెట్టాను, ఆ సభకి 
చాలామంది జనమే వచ్చారు. అదిన్నీ సరిగా వెనుకటి సభ జరిగిన 
తావులోనే జరుపబడింది. వాలంటీరూ మొదలై న వారు చాలామంది 
తాము చేస్తున్న కృషిని వివరిస్తూ, సముద్రం పొడుగునా అనేక 
(ప్రాంతాలలో వారు ఏ విధంగా ఉప్పును తయారుచేస్తున్నది, ఆ సముద 
తీరంలో పది పది హేను మైళ్ళ (ప్రాంతం అంకా వారు ఏ (ప్రకారంగా 
ఆ[క్రమించినద్కీ వారు కమేపీ ఆ పట్నానికి చుట్టుపట్ల ఉన్న సముద్ర 
తీర పాంతాలలోని కుగామాలలోకూడా ఎలా ఉప్పు చట్టాన్ని 
ఎదిరిసూన్నది వివరంగా చెప్పారు. 

ఈ మీటింగులో నేను నిలబడి ఉపన్యాసం ఆరంభంచేసే సమ 
యంలో, మళూచితో బాధసడుతూన్న నా రెండవ కుమారుడు మర 
ణించాడన్న వార్త ఎవరో మోసుకొచ్చారు. వాడే గనుక చనిపోయి 
ఉంచే: ఈ సమరంలో మున్ముందుగా (పాణాలు 'గోల్పోయింది వాడే 
అవుతాడని అన్నాను. మామూలుగానే నేను నభను నడిపాను. 

_ _ సభానంతర౦ ఇంటికి వెశ్ళేసరికి ఆ కుర్రవాడు చనిపోలేదని 
తెలిపింది. వాడు చాలా తీ వంగా దాధపడుతూ మృత్యువువాత పడనున్న 
సమయంలో నా తమ్ముడు డా॥ జానకిరామయ్య వాన్ని రక్షించగలిగా 
డని విన్నాను. మా తమ్ముడు ఆంగ్లేయ వైద్యంలో అఖండ ఖ్యాతి 
గణించిన్నా దాని పట్ల కలిగిన విముఖతతో హోమియోపతీ వై ద్యాన్ని 
చేపట్టి దానిని క్తుజ్జంగా చదివి, గడ్డుకేసు లెన్నో సాధించి చాలా 





దకిణాదిని ఉప్పు సత్య్వాగహం 471 


మందికి (ప్రాణదానం చేయగలిగాడన్న సంగతి లోగడ వివరించే 
ఉన్నాను. 

జపత మా(త్రం నన్నూ, నాగేశ్వరరావు సంతులుగారినీ 
అరెస్టు చేసిందాకా ఇతరుల జోలికి పోలేదు. నన్ను జై లులోకి నకు 
వరకూ కాల్పులూ జరపలేదు. . 

[క్రమంగా ఇళ్లల్లోనే ఉప్పు పంట 

అల్లా అనుదినమూ సత్యా గహులు ఎన్నో వీథులమ్మట ఊరే 
గుతూ ఉంపే, వింత చూడడానికి వచ్చిన వేలాది జనులతో వీథులన్నీ కిట 
కిటలాడిపోయేవి. ఆ (పకారం (కొత్తదారులు పట్టిపోతూ అన్ని ముఖ్య 
మయిన పురవీథులనూ కాలినడకన గాలించేశాం. పొందూదేశం మొ త్తం 
మీద మదరాసు సువిళాలమూ, సుదీర్ల మూ అయిన పట్నం. ఆ పదిహేను 
రోజులలోనూ మేము చూడని వీధీగాని, (తొక్కని నందుగాని లేదు. 
ఆ (ప్రకారంగా సము.ద్రతీ రాన్ని చేరుకుంటూ, పదిమైళ్ళ పొడుగున్న 
ఆ తీరపు అన్ని (పాంతాలలోనూ ఉప్పు తయారుచేళాం. వేలాది జనం 
తమ సొంత కుండలతోనూ, వంటచెరుకుతోనూ వచ్చి, మాతోపాటు 
ఆయా (ప్రాంతాలలో ఉస్పును తయారుచేసేవారు. 

ఎందరో మిల్లు పనివారు కూడా మాతోపాటు ఉప్పు తయా 
గ్రీల్రో పాల్గొన్నారు. ఒక రోజున చూశ్రై మిల్లు (పాంతంలో, py 
ఉప్పు వండడానికి బయల రిన తరుణంలో, ష్టం వెనుకనే వేలాది మిల్లు 
పనివారు వారి వారి కుండలతో ఉప్పు తయారుచేయడానికి సిద్ద 
మయ్యారు. వారిని పారీస్‌ కార్నర్‌ (పాంతంలో, పోలీసువారు అటకొ 
యించడమూ, కొంత చికాకు గలుగచేయడమూ సంభవించింది. ఆ 


రోజున కొంత హింసాకాండ జరుగుతుందేమోననీ, ఆ హింసాకాండ 
కారణంగా మా కార్య కమం దెబ్బతినవచ్చుననీ తలిచాం. కాని ఆ నాడు 
ఏమి జరుగలేదు. 


నా భార్యకూడా తు నాతోపాటు ఈ ఊరేగింపులలో 
పాల్గొ నేది. 


472 నా జీవిత యాత్ర 


పదిహేనురోజుల పాటు వరసగా సవాలుచేస్తూ తిరిగినా ఏమీ | 
జరగని కారణంగా, నాగేశ్వరరావు పంతులుగారికీ, నాకూ మామా 

ఇళ్ళ ల్లోనే ఉప్పు చేద్దాం అనే బుద్ధి పుట్టింది, వందలాది జనానికి సంత 
ర్పణ “చెయ్యడానికి ఫీసికివచ్చేటంత పెద్దవిగా ఉండే గుండిగల్నికొన్నాం, ' 
మామా ఇళ్లల్లో ఉండే పాత్రలలో కల్లా పెద్ద వాటిని బయటకు తీశాం, 
మా ప్రయత్నాలన్నీ పెద్ద యాగానికో. యజ్లానికో అన్నంత జోరుగా 
ఉన్నాయి. 

ఇది యిలా జరుగుతూ ఉండగా ఎస్‌, వెంక(టామయ్యరు అనే 
ఒక న్యాయవాద మితుడు మా ఇంటికి వచ్చాడు. ఆయన మా గురువు 
గారయిన ఒక (ప్రొఫెసరుగారి కుమారుడు. నేను ఆ సమయంలో మా 
ఇంట్లో ఒక చాపపై ఒళ్ళు విరుచుకుంటూ పడుకుని ఉన్నాను. ఆయన 
వచ్చి, పోలీనువారు నన్ను త్వరలోనే అలెస్టు చేయనున్నారని తెలియ 
జేశాడు, 





నా అరెస్టు - తంగచ్చి సవాలు 

ఇంతలో నే డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, కొంతమంది 
పోలీసులతో, మా ఇంటికివచ్చి, మండుతూ ఉన్న ఆ మంటలను ఆర్చి, 
ఆ పొత్రలను స్వాధీనం చేసుకుని నన్ను అరెస్టు చేశాడు, 

ఆ నమయంలరో అక్కడ తంగచ్చియమ్మ అనే ఒక ముసలి 
వాలంటీరు ఉంది. అక్కడ తయారయిన ఉప్పంతా పోసిన ఒక పెద్ద 
పళ్ళెం ఆమె చెతిలో వుంది. డిప్యూటీ కమిషనర్‌ ఆ పళ్లాన్ని తన 
కిమ్మని అడిగారు. ఆమె వెంటనే, “ఇది నీ సామ్ముకాదు. సముద్ర 
జలంతో కష్టపడి మేము దీనిని తయారు జేనుకున్నాం. Pe ల 
నన్నుకూడా ఎందుకు అరెస్టు చెయ్యవు” అని అడిగింది. ఆమె చేత్రి 
నుంచి ఆయన ఆ పళ్ళాన్ని బలవంతంగా లాక్కున్నాడు. 

నాగేశ్వరరావు పంతులుగారిని కూడా వారి ఇంటివద్ద నిర్బంధం 
లోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్‌ నన్ను ఆయన కారులోనే 
తీసుకు ని వెళ్ళి, మేజే పట్‌ గారి ముందు హాజరు పరచాడు, నాకు ఒక 
సంవత్సరం జెయిలు, నాలుగు వందల రూపాయలు జుల్మానా విధించ 


దక్షణాదిని ఉప్పు సత్యాగహం 4783 


బడాయి. శిక్ష విధించబడిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఖరీదు 
జే సరికొ త్త కారు జప్ప చేసి తీసుకుపోయారు. నన్ను మదరాసు 
ఉనిపఇంషకీలో కొంతకాలం ఉంచారు, 

నాగేశ్వరరావుగారికీ నాకు వెసినశ్తే శిక్ష వేశారు. ఆ తర్వాత 
ఉప్పు చట్టాన్ని ఉల్లంఘం చిన సలువుర్నీ నీర్పధించి శిక్షించారు. 
జిల్లాలలో అరెస్టయి ికపొందిన మితులెందరినో వెల్లూరు జెయిలుకు 
కీసుకు వెడుతూ) దారిలో పెనిటంషరీకి తీసుకువచ్చేవారు. 


లారీఛార్డలు, కాల్ఫులూ మమటలు 
నా అరెస్టు జరిగిన మర్నాడు ఒక (బహ్మాండమయిన సభ 
తిరువళి క్కేనీ సమ్ముదతీరాన స్వామీ వెంకటాచల చెట్టిగారి అధ్యక్ష 
తను జరిగింది. నా అరెస్టుకు పూర్వం, నేను ఉద్యమం నడుపుతూన్న 
రోజులలో జరిగిన హింసాకాండ, ఆ గుర్రపు రౌతుల ద్వారా కోట 
ఎదుట ఇసుక మెదానంలో జరిగిన చిల్లర అల్ల రె. అంతకుమించి, 
కాల్పులుగాని, లాఠీఛార్జిలుగాని జరుగలేదు. 


మొదటిసారిగా, స్వామీ వెంకటాచలంచెట్టిగారి ఆధ్వ్యరాన జరి 
గిన, ఆ మీటింగులో కాల్పులు జరిగాయి. ఆ జరగకూడదని ముందుగా 
నోటీసుగాని, మీటింగులనూ, ఊరేగింపులనూ నిషేధిస్తూ అర్హరుగాని 
లేకుండానే ఆ ఇన స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలిసు తిన్నగా, కొంతమంది 
 పోరీనులతో ఆ సభలో జొరబడి, మీటింగును చెదరగొట్టి, వెంట 
వెంటనే లాఠీఛార్జీ, కాల్పులూ వగ రా జరిపించాడు. 


ఆ కాల్పులు చాలా ప్రల. హీనంగానూ, ఇష్టంవచ్చినట్లు జరుప. 
బడిన కారణంగా ఒక గుండు వెళ్ళి, ఏ పాపమూ ఎరుగనటువంటి, 
ఈ సభతో ఎట్టి సంబంధమూ లేనటువంటి ఒక ప్లీ డరుగారిని పొట్ల బెట్టు 
కుంది, య, 

దర్శిలా సత్యాగహుల నందరినీ అన్ని వై పులనుంచీ, అన్ని 
ప్రాంతాలనుంచీ పట్టుకుని శిక్షించే సందర్భంలో, ఒక కుగ్రామంలో 
ఉప్పు సత్యాగ్రహ విషయంగా, ఒక దేవాలయంలో జరుగుతూన్న 





474 నా జీవిత యాత్ర . 


చిన్న మీటింగులోకూడా కాల్పులు జరిపారు. ఈ చర్యలన్నీ (పజలలో 
ఫీతిని ఉప్పతిల్ల జేసి, అలాన్‌. అజగ(దొక్కాలనే ప్రయత్నంక్రోనే 
చేయబడ్డాయి. 

(ప్రకారంగా చెన్నరాష్ట్రంలోని స పలు జిల్లాలలోనూ, తాలూ 
కాలలోనూ కాల్చులూ, లారీ ఛార్జీలూ విరివిగా జరుపబడ్డాయి. 
. ఈ ఉప్పు సత్యాగహ అ చెన్నరాష్ట్రింలో మొత్తం 
పదహారుసార్లు కాల్పులు జరిగాయి. ఎన్నో జాగాలలో, అన్యాయంగా, 
ఏ పాపమూ ఎరుగని సాధారణ జనసమూప హాలపై గూడా లాలిఛార్డలు 
జరిగాయి. అంతేగాదు ఆ లాఠీచార్జీ చేసేవారు. కూడా చాలాసాద్ద | 
తాము చేస్తూన్న పనికి సిగ్గు చెందిన “సందర్భాలూ ఉన్నాయి. 


జెయిళ్ల పాలైన స్త్రిలు 

ఇలా చాలా నెలలపాపే ఈ సత్యాగహ సమరం సాగింది, 
చాలామంది సత్యాగహుల్ని నెను ఉన్న జైలుకే పంపించారు. అల్లా 
అరెస్టయి, శికించబడిన వారిలో ఎందరో అమానుషమయిన లాఠీ 
ఛార్మీ లకు గురై నవా రున్నారు, 

పృురుమల నే కోడు ఎంతోమంది స్త్రీలనుకూడా అమానుషంగా 
పొంసించి జెయిళ్ల పాలు జేశారు. 

ఎన్ని వందలమంది సత్యాగహులను ఈ విధంగా అరెస్టు. 
చేశారో వివరంగా చెప్పడం ఎవరితిరమూ కాదు. 


మదరాసు నగరవాసులు మా(త్రం ఆ కష్టకాలంలో తట్టుకుని 
ఉద్యమాన్ని సాగిస్తూనే వచ్చారు. అంతేకాదు, ఉద్యమం సాంతం 
అయ్యేవరకూ ఆ ఉదయవనం క్యాంపునకు కావలసిన ధన ధాన్యాలన్నీ 
సమృద్ధిగా సప్త యి చేశారు. అప్పట్లొ వారిని, అభినందించొను. ఇస్పుడు 
కూడా వారిని “అభినందిస్తున్నాను. దేశానికి దాస్య విముక్తి కలిగించే 
ఈ ఉద్యమంలో. పాల్గొని, 'దేశమం జే వారికి ఉన్న అభిమానం, గౌరవం, 
భక్తీ కనబరచిన వేలాది (ప్రజల్ని అప్పుడూ, ఇప్పుడూ కొనియాడడం 
మన విధే గదా! 


దక్షిణాదిని ఉప్పు సత్యాగహం 4175 
ఖైదులో అనారోగ్యం 

అరెస్టయి జెయిలుకి వెళ్ళేముందు ఆ పదిహేను రోజులలోనూ 
నేను రాత్రింబవళ్ళు కాలినడకని పట్నం మూలమూలలా తిరుగుతూ 
వచ్చాను. ఆ రోజులలో ఉన్న ఉత్సాహం కారణంగా అవ నమయన 
నీరసమూ, శోషా ఎరగను. "అప్పట్లో నాకు శరీరంలో తాపం అధికం 
అవుతూన్న అనుమాన మే కనబడలేదు. నన్ను పెనితెంషరీలో పెట్టిన 
కొద్ది రోజులలోనే తలమీడా, ఒంటిమీడా కురుపులూ, "సెగ్గెడలూ 
బయల్దేరాయి. అక్కడ ఉన్న ఒక ఆస్పత్రి గదిలోకి వె వె ద్యంకోసం 
నన్ను మార్చారు, 

అంతవరకూ, నిజంగా, నాకు ఏవిధమయిన వె ద్యవిధానం 
తోటీ అంతగా అవసరం కలుగలేదు. ఎప్పుడయినా అవసరం అని 
తోస్తే లూయీ ఖూనే గారి తటి వె వెద్యం అనుసరిస్తూ ఉండేవాలి, 
ఆ (ప్రకారం అప్పటికి ఇరవై అయిదు ఏ సంవత్సరాలుగా నా ఆరోగ్యాన్ని 
కాపాడుకుంటూ, కాలక్షేపం జేశాను. ఖై దీగా నాకు తొట్లిగాని, కావల 
సిన నీళ్ళుగాని లభ్యం కాలేదు. అక్కడి ఆ ఆ పెనిటెంషరీలో నన్ను కొద్ది 
కాలమే ఉంచుతారనికూడా తెలుపబడింది. 

నిజానికి పెనిటెంషరీలో మమ్మల్ని కొద్ది వారాలపాకే ఉంచారు. 
ఈ రోజులలో పత్రికా ముఖంగా జరుగుతూన్న చరిత నాకు తెలు 
స్తూనే ఉంది. కాల్పులను గురించీ, లారీఛార్తీ లను గురించీ వివరంగా 
వౌ ర్తలు (హిస్తూనే ఉన్నాను. ఉద్యమం సఫల మపుకోందని (గహాంచి 
చాలా గర్వం చెందాను, (ప్రజలలోని ఉత్సాహమూ, కార్యదీక్ష, అఖండ 
దేశభక్తి కీ ఉద్యమానికి బలం చేకూర్చాయి. స్త్రీలూ, పురుషులూ కూడా 
తమకు తాముగానే నాయకత్వాలు వహించి ఉద్యమానికి చేయగలిగిన 
సేవచేయడం ఆరంభించారు. 

నన్ను పెని ఇెంషరీనుంచి తిరుచిరాపల్లి జెయిలుకు మారుస్తున్నా 
రన్న వా ర్త ఎల్లా గాక టల న్‌! తెలియదుగాని, ఆనాడుమాతం 6 రైల్వే 
సేషన్‌ అంతా 'పజాసమూహంతో నిండిపోయింది. ఆ (ప్రజా కోలా 


లు 


హలంనుంచి నన్ను తప్పించి, తేలికగా లె ఎక్కి౦చడానికిగాను, 


476 నా జీవిత యా త్ర$ 


వా 


కారులో కోడంబాకం సైషనుకు తీసుకువెళ్లి అక్కడ ఒక మొదటి తర 
గతి పెట్టిలో ఎక్కించారు. డిప్యూటీ కమిషనర్‌ స్వయంగా. నాతో 
ఆ వ గలటానుంచీ తప్పించడానికిగాను కోడందాకం 
తీసుకువెడుతున్నానని చెప్పాడు. 


సత్యాగహిగా మారిన భాష్యం 

చెన్నపట్నప్ప వాతావరణం ఉస్పు సత్యాగ్రహానికి నరిపడదని 
వారూ వీరూ అన్న దానితో సరిపోలి స్తే పట్నంలో ఉద్యమానికి 
లభించిన చేయూత, దాని సఫలతా నా కెంతో గర్వకారణ మయాయి, 
దేశంలో ఉన్న అనేక పట్నాలలో చెన్నపట్నం రాజకీయంగా సుస్టిర 

మయిన స్థానాన్ని సంపాదించుకుంది. 
అన్నిటికంటె విచిత్రమేమిటంటే, ఆనాడు ఆ మొట్ట మొదటి 
సభలో చెన్నపట్న పు వాతావరణం ఉప్పు సత్యాగ్రహానికి పనికిరాదని 
బల్లి గుద్ది వాదించిన ఆ లాయరు మితుడు కె. భాష్యంగారు స్వయంగా 
ఈ సత్యాగ్రహ సమరంలో పాల్గొని, దెబ్బలుకూడా తిని, అరెస్టయి 


శిక్ష అనుభవిస్తూ మా వెల్లూరు జ లుకే వచ్చాడు. ఆయన్ని జై లలో 
ఆహ్యానించగల గడం నాక గర్యకారణమే అయింది, 


చెన్నపట్నపు లాయర్ల లో ఆయన ఒక (ప్రముఖుడు. అటువంటి 
వాడు ఉద్యమ ప్రారంభంలో" చేసిన తన తప్పును తాను (గహించ్చి 
ఎంతో ఘనంగా ఆసేతుశీతాచలం సాగుతూన్న ఆ అహింసాత్మక 
సమరం సంగతి బాగా తెలుసుకుని, అందులో స్వయంగా పాల్గొని, 
తాను చేయగలిగిన దేశసేవ చేశాడు. 


వివిధ జెయిళ్ళలో నాకు గలిగిన అనుభవాలను తెలిపే ముందు 


ఈ ఉప్పు సత్యాగహ సమరంలో చెన్నరాష్ట్రంలో జరిగిన సంఘటన 
లను గురించి టూకీగా చెప్పాలని ఉంది. 


గాంధిగారు ఉస్సు సత్యాగహ సంరంభానికి (ప్రాతిపదికగా 
సబర్మతీ ఆ(శ్రమంనుంచి దండీవరకూ డకాలినడకని యా(త సాగించి, 
తన ఉద్యమానికి బలం చేకూర్చుకున్న పదతిని ఈ రాష్ట్రంలో పలు 
i (a) ర 


|. 
వ్‌ 
క 
i 


దకి౭లాదిని ఉప్పు సత్యాగహం 477 


జిల్లాలలోని నాయకులు అనుసరించారు. దక్షిణాన రాజగోపాలాచారి 
గారూ, ఉత్తరాన పళ్చిమగోదావరిజిల్లాలో దండు నారాయణరాజూ, 
గోవిందరాజులు మొదలె నవారు గాందీగారి మార్గాన్నే అవలందించారు. 


ఆం|ధ వేశంలో ఉప్పు సత్యాగహం 

ఆం(ధదెేశానికి సంబంధించినంతవరకూ, తూర్పు. పళ్చిమగోదా 
వరిజిల్లాలలో నూ, కృష్ణా_ గుంటూరు-నెల్లూరు జిల్లాలలో నూ, విశాఖ, 
గంజాం జిల్లాలలో నూ అక్కూడి నాయకులు, గాంధీగారి మారాన్ని 
అనుస రిస్తూ) ఉప్పు నత్యాగహాన్ని ఎంతో చాకచక్యంగా నడిపించి, ఆయా 
ప్రాంతాలను చరిత ప్రసిద్దం చేశారు. కేవలం కాలినడకను వెళ్ళడమే 
కాదు; ఎన్నో క్యాంపులు “నడపి, వాలంటిర్ల ను తయారు చేయడానికి 
స్థావరాలు ఏర్పరిచారు. 


దెవరాంపాడు శిబవిర సమరం 


గుంటూరు జిల్లాలో “దేవరాంపాడు (గ్రామంలోనూ, విశాఖ 
జిల్లాలో వడలి (గామంలోన సూ నడిపిన క్యాంపులను గురించి కా ప్‌ 
వివరిసాను. దెవరాంపాడులో నాకున్న చిన్న బంగాళానీ, దానిని 
అంటిఉన్న పొలాన్ని అక్కడి నాయకులు తీసుకుని దానిని ఒక 
శాశ్వతమయిన శిబిరంగా మార్చి, అక్కడికి రెండు మైళ్ళ దూరంలో 
ఉన్న “కనపర్తి” (గ్రామంలో ఉన్న ఉప్పు కొఠార్ల మీదికి దాడి (పారం 
భించారు. 

దేవరాంపాడు (గామ +బిరాన్ని ఆధారం చేసుకుని, “గంగాకలంి 
అన్న చిన్న నదిని దాటి (నది ఒడ్డునే ఆ శిబిరం ఉంది) వాలంటేర్లు 
రంగంలోకి దిగేవారు. ఇది చాలా అనువయిన సానంగా ఉండేది. నది 
సముద్రంలొ కలిసే సంగమపాంతం అక్కడికి మైలులోపుగానే ఉంది. 
వాలంటీర్ల కు ఆ నది దక్షిణపు గట్టున ఉండడానికి వీలుగా ఉండడాన్ని 
వారు ఒక (బ్రహ్మాండమయిన పథకం వేసుకున్నారు. 


తరవాత కార్యరంగంలోకి దిగారు. జట్లు జట్లుగా. ఉప్పుకొఠార 
య గా య 
Tal 


478 నా జీవిత యా।త్ర-$ 


మీదికి దాడివెశే వాలంటీర్ల ను పోలిసువారు అరెస్టుజేసి తీసుకుపోత్తూూ, 
ఆ నదినీ దాట శిబిరాన్ని "ఆడ్రమించుకుని వాలంటీర్లకు తావులేకు౦డా 
చేశారు. నది ఆవలిగట్టునుంచి వాలంటర్లు ఆక్‌ కొఠార్ల ' మీదికి దండెత్తారు, 
అక్కడ సమీపంలో ఉన్న ఒక చిన్న గుడిసె ను వోరు శిబిరంగా మార్చు 
కున్నారు. పోలీసువారు తాము ఆక్రమించుకున్న శిబిరాన్ని వదలి, ఒక్క 
ఉదుటున ఈ వాలంటీర్ల నూతన శిబిరం మీదికి దండె తారు. ఈ అదునులో 
నదికి అవతలి గట్టునుంచి వచ్చే వాలంటీర్లు ఆ ;విరాన్ని తిరిగి స్వాదీనం 
చేసుకున్నారు. 


ఆ ఉద్యమం అక్కడ జరుగుతూన్న రోజులలో అల్లా ఆ 
శిబిరం వాలంటీర్ల చేతులలోంచి పోలిసువారి చేతులలోకీ, ప్రోలీసువారి 
చేతులలోంచి కౌంగైసువారి చేతులలోకి చాలాసార్తే మారింది. నాయ 
కులు ఆ జిల్లా ఇతర (ప్రాంతాలలోని పనులకు తటంకర కాని రీతిని, 
ఈ క్యాంపుపై నే ఎక్కువ దృష్టిపెట్టి, అక్కడ జరుగుతూన్న పోరుకి 
సలహాలూ, సహకారమూ త se 


వ. 


సాధారణంగా ఇటువంటి వింత సంఘటనలు చూడడానికి జనం 
గుంపులు గుంపులుగా వసారుగదా! వారు చాలా శాంతియుతంగానూ, 
క్రమకిక్షణతోనూ మెలిగారు. ఆ ప్రాంతంలో నివసించే పల్లెవాళ్ళకి 
కూడా ఉప్పు సత్యాగహం అవళ్యకత, (ప్రభుత్వంవారు ఉప్పుళలాంటి 
అత్యవసర వస్తువులపై కూడా పన్ను విధించి, ఎల్లా వీదవారి పొట్ట 
మ దెబ్బ కొడుతున్నారో అర్థం అయింది. నిజానికి "ప్రజలే సం 
గుంపులుగా ఉద్యమంలో చెర్చి జానిస్‌ మంచి ధీమాతో నడిపించి జయం 
- సాధించారు. 


కమలాదెవి చ చాక చక్యం 
కాకినాడ క్రాపుర స్సురాలు క శే॥ వేదాంతం కమలాదేవి, వందలూ 
వేలూ జనం సంపులు గుంపులుగా తనవెంటరా, , ఉద్యమాన్ని 
మాంచి పకడ్‌ బంద్‌ గా నడిపించింది. ఆమె చాలా థై ర్యసాహనాలు 
గల ఇల్లాలు. ఆరుగురు బిడ్డల తల్లి. అమె ఆంధ్రదేశంలో పలు 


కౌయిలు అనుభవాలు 4179 


తావులలో ఉద్యమాన్ని చాలా చాకచక్యంగా నడపించింది. పురుషులు 
జంకి వెనక్కు తగ్గే పరిస్థితులలో కూడా ఆమె మంచి నేర్పుతో 
వ్యవహరించింది. ఆమె అకాల మరణం దేశానికి తీరని లోశే. 
(పక్కని దాడి చెయ్యడానికి ఉప్పు కొఠారులున్నాయా లేదా అని 
కాదు (ప్రశ్న. సమిపాన సముద్రం ఉందా లేదా అన్న ఒకు విషయల 
మీదనే ఆధారపడి, ఆంధ్రదేశంలోని కోస్తా జిల్లాలవా రందరూ శక్తి 
వంచన లేకుండా ఈ సత్యాగ్రహ సమరంలో పాల్గొని కీ ర్తిని గడించారు. 
1990 నాటి ఉప్పు సత్యాగహ చరిత యిది. ఆ చరిత్రలో 
మదధాసు నగరంతో సహా ఆం; ధ్రరాష్ట్రం ఎల్లా ముందుకు ఉరికిందో 
సం(గహంగా మనవి చేశాను. సహకార నిరాకరణ మారంభమయింది 
లగాయితు శాసన ధిక్కారం, ఉప్పు సత్యాగ్రహం, పన్నుల నిరాకరణ 
లాంటి అనేక జాతీయ ఉద్యమాలలో ఆంధ్రులు చరిత్రాత్మకమైన పాత్ర 
వహించారు. ఇది నిజంగా వారికి గర్వకారణ మే, నిర్మాణ కార్య 
క్రమంలో కూడా వారి దెప్పుడూ పె చెయ్యే. “ర్యాలిలో పంచాయతీ 
ఏర్పరచి, వారు రాజ్య తంత్రాన్ని నడిపిన తీరు అద్వితీయం. అడిగిన 
తక్షణం, ఆడవారే స్వయంగా వారి చేతులతోనే, వారివారి ఆభరణా 
అన్నింటినీ ఒలిచి, గాంధీగారి ఒడిలో పోసి స్వాతం (త్రోద్యమాని 
కిచ్చిన చేయూత స్త్రీ లోకానికే గర్వకారణం. 


10 


జాయిలు అనుభవాలు 


అ 1930-3] లో ఎందువల్ల నో గాని నన్ను ఆ జెయిలు 

నుంచి ఈ జెయిలుకీ, ఈ జెయిలునుంచి ఇంకో జెయిలుకీ, కతా 
పలు తావులలోని జెయిళ్ళుకీ మార్చారు. అందువల్ల ఎన్నో 
జెయిళ్ళను చూడగల విశేషాధికారాన్నీ, హక్కు_నూ నాకే ఇచ్చా 
'రనుకుంటాను, నాటి జెళ్ళ పరిస్టితి చాలా అధ్వాన్నంగా ఉంది. రాజ 


480 నా జీవిత యాత్ర 


కీయ ఖె దీలుగా మా కిచ్చే ఆహారానికి మామూలు “సి” కాసు ఖై దీల 
ఆహారానికీ కేడాయే లేదు. అదే, ఆ మామూలు “సి” కాసు నేర స్తుల 
కిచ్చ ఆహార మె, ఆకృజత్‌ వంటశాలలో నే తయారుచేసి. మాకు వడ్డిం 
స ఈ పరిస్టితి చాలాకాలమే సాగిందిగాని, తరవాత తరవాత 

'వి తరగతి ఖై ''దీలకు వేరే వంటశాలలు ఏర్పరచి, వాటిని నడుప్ప 
ప అధికారంకూడా వారికే హ _సగతం జేశారు. ఈ పదతి ముందుగా 
Ya క్తాసు ఖై దీలకు మాత్రమే లభింపజేసి ఉన్నా ఆ వెల్లూరు 
బెయిలు అధికారులు య. అటువంటి పరిశుభ మయన్‌ భోజనం 
Es కాసు రాజకీయ శే వై దీలకి కూడా అలభింపజేళారు. ఆ వంటశాల 
షు. ఆవరణలో లోపలి ముఖద్వారానికి చేరి రొడ్డ్తుమీదకే ఉన్న ఒక 
ఇంటిలో ఉండేది. 


నిపెంషరీలో = “మిష్టర్‌ హోతో 
మొట్టమొదటి సారిగా నన్ను మదరాసు పెని పెంషరీలో నిర్శం 
దించారు. నాకు వేడివలన పుట్టిన ఆ కురుపులు తగ్గేవరకూ ఆ పేని 
"పెంషరీలోని ఆస్పతతి బ్లాపలోనే ఉంచారు. స. కాలంలో ఇంటి 
పటున నీడలోనే నివసించే వారికి చేసే మామూలు ఎండతాపపు కురు 
ప కాదు నాకు లేచినవి. పదిహేను రోజులపాటు విదీ విరామం 
లేకుండా కాలినడకను నగర వీధులన్నింటినీ చుట్టితిరిగ సందర్భంలో 
కలిగిన శరీర తాపంవల్ల వచ్చిన కురుపులపవి. ఆ ఉత్సాహంలో నాకు 
నా శరీరంలో ఏదోలా. ఉంటూందన్న సంగతి జయిలుకు వెళ్ళిందాకా 
తెలియనే తెలియదు. అనుదినమూ ఎండలో ఎన్నో మైళ్ళు నడవందే 
సమ్ముదతీరానికి చేరుకోలేక పోయేవాళ్ళం. అల్లా రోజు చ 
అడయారు, మెలాపూరులో ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ గారి ఆఫీసు ఎదుట 
ఇసుకలో, తిరువశళిక్కేని వీచిన హైకోర్టు వీచిన, రాయపురంలో 
5 rm 5 తావుకుజేరి ఉప్పు కయోరుచేస్తూ, అనుదినమూ ఒక 


క్రొ త్త అనుభవాన్ని సంపాదించాం. కౌని నాకు ఈ తిరుగుళ్ళు అనం 
తరం జెయిల్ల్‌ కాస్త విశ్రాంతి శరీరానికి లభించేసరికి వేడి పైకి తన్ని 


జెయిలు అనుభవాలు 481 


కొత్తరకం కురుపులు, సెగ్గెడ్డలూ తలలోనే గాక, శరీరంమీద కూడా 
లేచాయి. వీటివల్ల కలిగిన బాధ మళూదికపు బాధతో నమానంగా 
ఉండేది. గడచిన 55 ఏళ్ళుగా నేను అనుసరిస్తూన్న తొట్టి స్నానపు 
వై ద్యం ఈ కురుపులు త గడానికి ఎంతయినా సహాయకారిగా ఉండేది 
కొని, ఉన్నది జెయిలు;దాని 'అధికారా- మిస్టర్‌ హో (Mr. Howe)! 

మిస్టర్‌ ప్‌ో అక్కడ జెయిలు cm ఛై దీలను అమాను 
షంగా చూడడమూ, వారిని రకరకాల బాధలకు లోనుచేయడమూ ఆయ 
నకు సరదా, ఖె దీ మామూలు ఖై దీయన్యా లేక “వి, “బి “సి వర్షా 
లలో దేనికైనా ా చెందుతాడు అన్న (పశ్నలేకుండా, పాపం, పున 
అందర్నీ ఒకేరకంగా, మామూలు దృష్టితోనే చూసి హీంసించడంతో, 
ఉద్యోగం స్వీకరించిన మొదటి దినాలలోనే ఖ్యాతి గడించాడు. నా 
మామూలు అలవాటు (ప్రకారం ఒంటిమీద ఏ విధమయిన ఆచ్చాదనా 
లేకుండా హాయిగా కాళ్ళు జాపుకుని, ఇంటివద్ద పడుకునే రీతిగానే, ఆ 
అస్వస్థపు దినాలలో జెయిలులో పడుకుని ఉండేవాడిని, 

ఒక రోజున నేను అలా పడుకుని ఉండగా, ముందు హెచ్చ 
రిక లేకుండా నా గదిలోకి వచ్చి నా మంచం పక్కన నిలబడి ఒకటి 
రెండు నిమిషాలపాటు నావైపు చూశాడు. ఆయన్నిచూసి జెయిలు 
సూపరెంటెండెంటుగా (గహించుకుని, వెంటనే లేచి, ఆయనకు లాంఛన 
(ప్రకారంగా చేయవలసిన సలామో గుడ్‌ మార్నింగ్‌ చెప్పడమో 
చెయ్యకపోవడాన్నీ ఆయన శాంతిని గోలు, చాలా మెల్లి గా“నేను 
సూపరెంటెండెంట్‌ నన్న సంగతి తెలియదా? ఇక్కడ కొన్ని నిమిషా 
లుగా ఉన్నా మంచంమీద పడుకున్నవాడివి లేవనయినా లేవలే” దన్నా 
డాయన, నేను చిన్ననవ్వు నవ్వి “జెయిలు సూపరెం పెండెంట్‌ అన్న 
వాడికి వై దీలపట్ల ,అందులో రోగరత్‌ొ తీసుకుంటూన్న ఖై దీలపట్ల, ఒక 
బాధ్యక ఉన్నది కదా? సూపరెంటెండెంట్‌ అయినా, రోగంతో తీసు 
కుంటూన్న' ఒక ఖే దీ గదిలోకి, ఒంటిమీద సరిగా బట్టయినా లేని స్దితిలో 
ఆ రోగి ఉంటూన్న సమయంలో, హెచ్చరికయినా "లేకుండా చొచ్చు 
కుని రావడం న్యాయం కాదన్నాను. “థై దిగా సూసలఠెం కెండెంట్‌ కు 


482 నా జీవిత యాత్ర. 


చేయవలసిన మర్యాద చేయ జాలనందుకు చింతి స్తున్నా”నని చెప్పాను, 
“ముందు ముందు కాస్త హెచ్చరిక జేసి మరీ దయచేయంి”డని 
కోరాను. 


ఆయన ఏ మనుకున్నాడో యెమోగాని, కాస్త తమాయించుకుని 
క్షమార్పణ చెప్పుకుని, మెల్లిగా గదినుంచి బయటకు నడిచాడు. నాకు 
ఇవ్వబడిన గది ఆస్పత్రి మెయిన్‌ వార్డులోని జాగా కాదు. అది నా కోసం, 
నేను నా మానాన- ఒక నర్చుయొక్కగాని, ఏ యితర నాఖరుయొక్క 
గాని సహాయం లేకండా. ఉండడానికిగాను (ప్రత్యేకించబడిన గది, 


పెకీ ఎంత గంభీరంగానూ, కూరంగానూ కనబడ్డా మిస్టర్‌ 
పో మా(క్రం సరళహృదయం కలవాడనే నా నమ్మిక. నాకు స్వస్తత 
చేకూరాక, నన్ను జేయిలులోకి మార్చారు. దుమ్ము, ధూశీతో నిండి, 
ఏదో మూలగానున్న ఒక గదిని నా కిచ్చారు. నా గదిని చేరి బాత్‌రూం 
లేదు సరికదా, ఆఖరికి ఒక “కరోడ్‌” అయినా లేదు. ఇచ్చే ఆహారం 
చాలా పాడుగా ఉంది. మాకు కావలసిన ఆహారం మేము కొనుక్కో 
డానికి, ఇతర విధంగానూ ఆహార అవసరాలు తీర్చుకోవడానికి గాని. 
అవకాశం లభించలేదు. అల్లా ఆ గుహలో రెండు, మూడు వారాలపాటు 
ఉన్నాను. మమ్మల్ని సాయంత్రం 6 గంటలకు లాకప్పులో పెట్టి, 
ఉదయం 6 గంటలకు బయటకు రానిచ్చేవారు. అల్లా జెయిల్లో హం 
దారు వారా లున్నాక, నన్ను తిరుచిరాపల్లి శతు. మార్చారు. 


తిరుచీ జెయిలుకి సతారగహుల వెల్తి 
తిరుచిరాపల్లి జెయిలుకు నేను వెశ్ళేసరికి అక్కడి పెద్ద జెయి 
లుకు అంటి ఉన్న “క్వారెం టెన్‌” (Quarantine), చెన్న 
రాష్ట్రీయులె గాక, హిందూదేశపు పలుతావులన౦చి అక్కడికి పంప 
బడిన అనేక సత్యాగహులు నాకు తారన పడ్డారు. ఐర్లెండ్‌ దేశానికి 
చెందిన మిస్టర్‌ కార్‌ నిష్‌ (Mr. Cornish) ఆప అక్కడి 
జెయిలు సూపరెంపెండెంట్‌గా ఉండేవాడు. 


అక్కడ వారరు మామూలు శె దీలను వారి ఇషం వచ్చినట్లు 
ఉగ యా | అ య 


జెయిలు అనుభవాలు 483 


బాదేవారు. తప్పిదమన్నది ఉన్నా లేకపోయినా ఖైదీలను బాదడం 
అన్నది అక్కడి వార్షర్రకు అలవాటయిపోయింది. ఒకనాడు ఆ ఇనుప 
వ. వ ఉన్న ఒక ఖై దీని తన తోలు బెల్లుతో అదే 

నిగా ఒక వార్షరు బాదడం నా కష్ట బడింది. నేను అప్పుడు ఇతరు 


వ. కలసి ప. వరుసలో నిల్చుని ఉన్నాను. పాపం, ఆశై ది నోతు 
మూసుకుని ఆ దెబ్బలను సహి స్తున్నాడు, బాధతో ఏడు స్తున్నారు. ఆ ఆ 
వార్డరు మాతం బాదడం మానలేదు, అట్టి సరిస్టితిలో నామ్మితు డొ 

యన as నౌ గదిలోకివచ్చి నన్ను" సిల్చాడు. నేను బయటికి 
వచ్చి “ఆపు” అని కేక వేసేసరికి ఆ వార్షరు ఆ బెల్టు అక్కడ పారేసి 
పారిపోయాడు. ఈ విషయం కార్‌నిష్‌కు తెలుపబడింది. ఆయన 
వచ్చి నన్నూ, ఇతరులనూ అడిగి జరిగిన సంగతి తెలుసుకుని తానే 
స్వయంగా ఆకేను ఫయిసలు చేశాడు. 


ఆ తర్వాత మమ్మల్నందర్నీ “క్వారెం కెన్‌” నుంచి లోపలికి, 
అసలు జెయిలులోకి మార్చారు. అంతకంతకు సత్యాగహ భై దీలు 
ఎక్కు_వయిపోయారు. జెయిలు అధికారులకు వారిని అదుపులో పెట్టడం 
ఎల్లాగో అర్థంకాలేదు. అందులో “సి క్హాసు యువక ఖి ఖు దీలను అసలీ 
పొద్దులో పెట్టలేకపోయేవారు. వారికి స్నానానికి ఇతరత్రా ఏ ఏర్పాట్లు 
లేకపోవడాన్ని ఒక పెద్ద దిగుడు బావిలో న్నానం చెయ్యమని అను 
మతి ఇచ్చారు. జెయిలు అధికారులకు వారిని సరిదిద్ది శాంతి నలకొల్బ 
డానికి సాధ్యంకాని పరిస్థితిలో మాలో ఎవరినయినా తీసుకుని వెళ్ళి, మా 

హాయంతో, శాంతి, క్రమపర్దతి నెలకొల్చుకునేవారు. పరిస్టితి వారి 
eee వారు మో సహాయంతోనే ఆ యువక “రాజకీయ 
ఖై దీలలో శాంతి నెలకొల్ప కలిగేవారు. 


మా “పి క్లాసు ఖై దీలను ఉంచిన గదులకు సరిగా వెనుక వరు 
సలో ఖై దీలందరికోసం వేర్పాటయిన మామూలు వంటశాల ఉండేది. 
“దానిలో ౩ వంట తెలిసిన ఖై దీలే వంటపనులు నిర్వహిస్తూ ఉండేవారు. 
అక్కడ తెల్లవార గట్ల 9 ) గంటలనుంచీ ఏవేవో సనులుంటూనే ఉండేవి, 


484 నా జీవిత యా(త్ర్యు 


ఒకరోజు తెల్ల వార గట్ల 4 గంటలకు వార్డర్లు ఆ వంటశాలలో పనిచేస్తున్న 
ఖ్‌ దీలమీద లారీఛా ధార్తీ చేశారు. 


ఆ ఖే దీల ar ఏడ్సులు, లారీల చప్పుళ్లు మాకు దాగా విన 
బడ్డాయి, కంటితో చూడకపోయినా ఆ సంఘటన హృదయ విదారకంగా 
న మేము ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాం. మేమూ ఖై దీలమే 
అయిన కారణంగా అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేదు, 
మర్నాడు ఆ విషయం సూపరింటెండెంట్‌ గారితో చెప్పాం. ఆ తరవాత 
అటువంటి సంఘటనలు మెము ఆ జెయిల్లో ఉన్నంత కాలమూ జరుగ 
లేదు. 


యువక ఖుదీకి అంత్యక్రియలు 


జెయిల్లో వె వె ద్యసహాయమూ అంతమా(త్రంగానే ఉండేది. ఒక 
రోజున ఒక సక్యా(గహ యువక ఖై దీ మరణించాడు. డాక్షరు సరిగా 
చూడని కారణంగానే ఆ కుర్రవాడు _మరణించాడనే వ వార్త రొక్కింది. 
అల్లరి. యేదో జరుగనుంది. యువకుల హృదయాలలో ఏదో అశాంతి 
బియల్లేరిందనే వారా పొక్కింది. దానో కాస్త కలుగజేనుకుని హృద 
యాలను ళాంతపరచి, సక్రమంగా వెద్యం జరగడానికి వలసిన అవసర 
చర్యలు తీసుకున్నాము. చనిపోయిన కుర్రవా డాం(ధ్రుడు. వాని జననీ 
జనకులు ఎక్కడో దూరతీరాలలో ఉన్నారు. అంత దూరంనుంచి వాని 
బంధువులు వచ్చేవాకా దహానాది (క్రియలు ఆసడానికి అవకాశం లేదు. 
అందువల్ల నేనూ ఇతర సత్యాగ్రహ మిితులమూ కలిసి ఆ దహన 
కౌండ చేశ స్వాతం(త్యం పేరుమీదుగా జరిపించాం. అప్పట్టున ఇచ్చిన 
ఒక చిన్న ఉపన్యాసంలో వాసి త్యాగాన్ని టు న. భారతమాత దుఃథోప 
శమనానికి వాని అనువులు అర్చించబడ్డాయని, అది మనకు గర్వకారణ 
మనీ, దేశంకోనం ఆత్మ్యార్బణకు, ఆ యువకునివలె, అంతా సర్వ 


సన్నద్దులమయి ఉండాలనీ ఏవేవో చెప్పి యువక హృదయాలలో 
శాంతి నలకొల్పాం. 


జయిలు అనుభవాలు 485 


'పిండా కూడు 


“క్వారం మైన్‌” కాలంలో మాకు అన్న పు ముద్దలు = పిండాలు, 
రసమూ=కొళంబూ అని పిలువబడే ఏదో చిక్కని (దవమూ ఆహారంగా 
లభించేవి. నిజానికి ఆ ఆహారం ఎటువంటి మానవనకయినా ఆరోగ్య 
దాయకం అని చెప్పడానికి ఏలుబేని స్థితిలోనే ఉండేది. కొళంబులో 
నిజంగా వాడవలసిన కూరలూ, పప్పులూ విచిత్రంగా మాయమయి, వాటి 
స్థానంలో యేదో ఇంత తుకళ్యూ గడ్డీ ఉపయోగింపబడేవి. ఇట్టి కౌర 
కాల వల్ల నే ఖై దీలలో చాలామందికి ఆరోగ్యం దెబ్బతింది. ఆ అన్నపు 
ముద్దలలో రాళ్ళు రప్పలే కాదు, పురుగులుకూడా ఉండేవి. అటు 
వంటివి కంటబడినస్సుడు నిరాహారంగా రామభజన చేసేవారం. (క్రమేణా 
మాలో ఇరువురు వ్య కులకు వంట ఏర్పాట్లు చూడడానికి అనుమతి 
అభించడమూ, కౌ స్త మంచి ఆహారం లభ్యం చేయబడడమూ జరిగింది. 
కారక నాతో, వారి పై అధికారులూ ఒప్పుకున్న కారణంగా మా ఆహార 
స్థితి మెరుగున పడింది. 


మామూలుగా నేరస్తులకో సం జెయిళ్ళు అన్నవి సృష్టించబడిన 
నాటినుంచి చల్ల (మజ్జిగ థై భె దీల కివ్వడ మన్నది ఆచారంలో లేని 
విష మము: 19215తో మొదటి సక్యాగహం, శాసన ధిక్కారాదులు 
జరిగిన నాటినుంచీ రాజకీయ ఖై దీలకుకూడా ఈ మణి నగ అన్నది 
ఎప్పుడూ సప్త యి చేయబడలేదు. కాంగసు మ్నిళులు, ధం రాజ 
కీయ ఖై దీలకె నా మజ్జిగ సప్ల సపయి చేయించాలని, ఆనాటినుంచీ తంటాలు 
పడ్డారు. 

జస్టిస్‌ పార్టి “మహాశయులు” 

కాని జస్టిస్‌ పార్టీ వారు చె ప్పేశారు.కాంగైసు సత్యాగ్రహులకూ, 
మామూలు ఖై దిలకూ తేడా అనేది పాటించడం సబబు కాదని, అందు 
వల్ల వారికి ఏవధమయిన అదనపు సౌకర్యాలూ ఇవ్వబడవని ఖచ్చితంగా 


చెప్పేశారు. ఇంకో జస్టిస్‌ పార్టీ మహాశయుడు భారతీయ అహార 
విధానంలో మజ్జిగ అన్నది అవసర మైన ఆదరవు కాదన్నాడు. ఆ 





486 నా జీవిత యాత్ర] 


రోజులలో అధికారంలో ఉన్న మహిశయుల పద్దతులవి! అందులో 
కార్యగెను నాయకుల కోర్కెల విషయంలో వారీ వృక్రబుద్దె దిలిష్ట 
మయ్యేది. కాం(గెసువారు ఇటువంటి కష్టాలన్నింటినీ భరించారు. 


తరనాత రాజ్యాంగయం[త్రం వారి హ హ_స్టగత మై రెండున్నర 
సంవత్సరాలు వారి చేతులలోనే నిలిచింది. “కాంగను గవర్నమెం” 
టనే శీర్షిక కింద, కాం(గసు మంత్రులు రాజకీయ ఖై దీల విషయంలో 
ఎల్లా ప్రవ రించారన్న విషయం వివరంగా చర్చిసాను. 


ఒక్క విషయం మాత్రం నిజం. రాజకీయ ఖై దీల అగచాట్ల 
విషయంలో కాం(గను మంత్రులు ఏవిధంగానూ కలుగజేసుకో లేదు. 
వారి బాధలు గు ర్తించలేదు. కక్క మద్ది గమ్మాత్రం సప్తయి చెయ్య 
డానికి అనుమతి ఇచ్చారు. అంతే! 


కౌం(గెసు గవర్న మెంట్‌లో మం(తులుగా ఉన్న. మహాశయులు 
ఇతర కాంగైసు వారితో సహో తిరిగి 1941లో జెయిళ్ళకు వెళ్ళారు. 
వారు తిరిగి జెయిళ్ళకు వెళ్ళినప్పుడు వారి స్ధితి న్వయంకృతాసరాధంగానే 
తయారై ౦ది. ఏదో సామెత చెప్పిన తరువాయిగా, సీరు చాలా ఉండే 
' ఆనపకాయ వీరకాయలాంటి కూరలు నీళ్ళు పొయ్యనవసరం లేకుండానే 
వాటి రసంలోనే అవి ఉడికినట్లు, అంగ్ల ౦లో ‘Stew in their 
own juice’ అని కేస స్టితి వారికి సం(ప్రా ప్పమైెందన్న మాట! 
అ త్రగారి స్టానంనుంచి కోడలు స్తానానికి దిగజారిపోయిన క్లే గదా! ఆ 
కాం(గెను మంత్రులే తిరిగి జె యిళ్ళకు వెళ్ళినప్పుడు వారికీ అనుభవ 
మైంది. మంత్రులుగా తాము రాజకీయ ఖై దిలకు తమ హృదయాలలో 
- ఏివిధమయిన స్థానమూ ఇవ్వకపోవడం బాగా తెలిసివచ్చింది. ఈ పరి 
స్థితులను గురించి ముందు ముందు వివరినాను. 


వెల్లూరు జెయిల్లో. నీటి ఎద్దడి 


తిరుచ్చీ జెయిలులో రాజకీయ ఖై దీలను గురించి కొన్ని మాసా 
లగా ఆందోళన జరుగుతూన్న కారణంగా, మమ్మల్ని వెల్లూరు జెయి 
లుకు మార్చారు. వెల్లూరులో మాకు మంచి ఆహారం లభిస్తుందనీ, 


జయిలు అనుభవాలు 487 


మమ్మల్ని ఎక్కువ ఇదిగా చూసారనీ భావించాం. అనేక విషయాలలో 
వెల్లూరు జేయిలు బాగానే ' ఉందిగాని, నీటి ఎద్దడి విషయంలో 
తిరుచిరాపల్లి జెయిలుకు ఏమీ తీసిపోదు. “ఎ “బి తరగతి ఖె'దీలకు 
పీడిగాజజక కాంపౌండ్‌ లో ఉన్న ఒక హాలు (పత్యేకించబడింది. మేజర్‌ 
ఖాన్‌ అప్పు డక్కడ సూపరెంపెండెంటుగా ఉండేవాడు. రూల్స్‌కు 
భిన్నంగాని సరిస్టితు లన్నింటిలోనూ ఆయన సత్యాగహ భై ఖెదిల గోడు 
ఏనేవాడు, 
మాకు నిర్రశించబడిన బ్లాకలలో నీటికొరత బాగా ఏర్పడింది. 
అప్పటికి నాకు తొట్టి స్నానానికి వీలుగా ఒక తొట్లి యివ్వబడింది. కాసి 
స్నానాలగది అవరణలో నీటి సప్త యికి ఏర్పాటు లేదు. అది మా కంద 
రికీ కలిపి ఇవ్వబడిన టాక్‌, హతా, 5 కాసు ఖే డీలు మా 
జెయిలుకు ఎక్కువగా “తరలించబడిన పరిస్టితులలో, కాంహౌండ్‌ వెలు 
సల ఉన్న చిన్న చిన్న “జొట్‌ హౌస్‌ ధ్ర వారికి జాగా చూపించేవారు. 
ఆ బహిర్షృహాలలో మలయాళ దేశీయుల్లూ నా మ్మతులూ అయిన 
కీ॥ శే॥ రామున్నీ మేనోన్‌ (ఆయన మంత్రిగా కూడా కొంతకాలం 
వ్యవహరించాడు), కె. మాధవ మెనోన్‌.. ' "ఆర్‌, రాఘవ మనోర్‌ 
(ప్రముఖు లుండేవారు. 


తలవంపు పద్ధతి 

సెల్‌ పద్దత న్నది “జెయిల్‌ రూల్స్‌లో అనాదినుంచీ ఉన్న 
ఆచారమే. ఆ పద్దతి సాధారణ ఖై దీలకోనం పుట్టింది, జెయిలు పరి 
పాలనా విధానంలో “రాజకీయ వై దీలకు” తళా (ప్రత్యేకించబడిన 
నిబంధనావచలు ఏవీ లేవు. ఆ దురదృష్టపు దినాలలో, లోకమాన్య 
బాలగంగాధర తిలక్‌, లాలా లజసతిరాయ్‌ వంటి మహానీయులను 
అరెస్టుజిసి శిక్షించడం జరిగినా, వారిని ఇతరులతో కలలా పతే 
కించి వేరువేరు జాగాలలో ఉంచేవారు. 
ఈ సహకార నిరాకరణ ఉద్యమం అంటూ అఆఅరంభం అయ్యాక 
జీవితాన్నే దేశసేవ కర్చించిన నూతన వర్షపు రాజకీయ ఖైదీలు ఆవి 
ర్భవించారు. అటువంటి రాజకీయ ఖై సలు 1921 నుంచీ జెయిక్లలో 


488 నా జీవిత యా(త్ర_3 


నిండిపోతూన్న సందర్భాన్ని పురస్కరించుకుని, జెయిలు నిబంధనా 
వళిలో అటువంటి రాజకీయ ఖై దీల ఆహారమూ, భై ఖై దీలుగా ధరించ 
వలసిన ఉడుపుల తీరూ, సల్‌ పద్దతీ మొదలై స ఎన్నో విషయాలలో 
జెయిలు నిబంధనలు న్యాయంగా ” మార్చవలసే ఉన్నాయి. కాని ఆ 
రోజులలో అధికారంలో ఉన్న పెద్దల కెవ్వరికీ, రాజకీయ ఖై దీల 
విషయంలో కొన్ని మార్పులు జాతక న్యాయమన్న ఆలోచన తట్ట 
లేదు. అందువల వారికీ, ఇతర ఖై దీలకు ఫ్‌: విధమయిన వేనా 
చూపబడ లేదు. “ 

ఇప్పటికీ చాలా జెయిళ్ళలో ఈ ఫె ల్‌ పద్దతి అమల్లోనే ఉంది, 
తిరుచిరాపల్లి లోనూ, మదరాను పెనిజెంషరీలోనూ జరిగిన పద్దతిగా నే 
వెల్లూరు చయల కూడా ఆ పైల్‌ పద్దతి అమలు పరచబడిందే, మె 
మంతా ఒక వరసలో నిలవక క ప్పేదికాదు. ఈ రకమయిన “తలవంప 
పద్దతి” మాకు ఎంతో చికాకుగా ఉండేది. కాని సత్యాగహుల మవడం 
వల్లి సరి పెట్టుకో క త ప్పేదికాదు. మెము ఈ విషయంలో నూపరెం 
"జండెంట్‌ గారితో మాట్లాడాము. అయన ఆ పదతి అమలు పరచక 
పోతే వారి పీకలమీదికి వస్తుందని సమాధాన మిచ్చాడు. 

అసలు ఈ పైల్‌ ఫ పద్దతి (ప్రకారం వారానికి ఒకటి రెండుసార్లు 

ఖై దీలందరూ ఒక వరనలో నిలబడాలి. అట్లా నిలబడిఉన్న ఖై దీల 

మ జయిలరూ సూపరెంపెండెంటూ "సరిగా ఉన్నారో లేదో ' 
చెక్‌ చేసుకోవాలి, ఖై దీలందరూ నిటారుగా నిలబడి, వారివారి బరువును 
చూపించే, తూకపు 'ఛార్జులను సరిగా పట్టుకుని నిలబడాలి, అధికార్ల కు, 
ఎవరయినా బరువు తగ్గిందీ లేందీ, ఆ “వద్దతివల్ల వెంటనే గ్రాహ్యం 
అవ్వాలన్న మాట. అటువంటి సమయంలో ఏవయినా చెప్పుకోవడానికి 
ఖై దిలకు సావకాశం ఉండేది. ఈ పద్దతి రాజకీయ ఖై దీలకు వర్తించ 
రాదని వాదించే వారిలో నేను ఒకణ్ణి. 


మేజర్‌ ఖాన్‌ చతురజ్ఞత 


సి కాను వారితోసహా మా సంఖ్య పెరిగినకొద్దీ, మాకు కొన్ని 
కొన్ని సదుపాయాలు కలుగజేశారు. కొంత కాలంపామ్‌ మాలో “ఎ 


జౌెయిలు అనుభవాలు 489 


రె కాసు ఖై దీల ఉపయోగానికి మాత్రమె ఒక “జాట్‌ హౌస్‌ * ఇచ్చేవారు. 
కరవాత అందరి ఉసయోగంకోనం (పత్యేకంగా వంటశాల ఏర్పడింది. 
సతో నిర్పిత దినాలలో నిర్ణయించబడిన కాలంలో “బి కాసు వోరికి 
మాత్రం మమ్మల్ని కలుసుకుని కాలక్షేపం చెయ్యడానికి అవకాశం 
కల్పించబడింది. ఇతర సమయాలలో ఆ కాంహెంగ్‌ ద్వారాలు బంధించ 
బడి ఉండేవి, వారికి తోచినప్పుడల్లా వీలునుబట్టి “సో క్షాసువారు గోడలు 
దాటి, కాలక్షేపానికిగాను మా “ఎ కాసు ఆవ వరణలోకి వచ్చేవారు. 

తన అధీనంలో అప్ప గించబడిన ఈ రాజకీయ ఖై దీల విష 
యంలో మేజర్‌ ఖాన్‌ చాల చాక చక్యంగా వ్యవహరించేవాడు. ఒకటి 
రెండుసార్లు మా “ఎెక్తాసు ఖై దీలు (పక్కనున్న ఆడవాళ్ళ జెయిలుకు 
వెళ్ళి పరిస్టికులు గమనించగల అవకాశం కలిగించాడు. తమని (ప్రత్యే 
కించి ఎక్కడో ఎవరిముఖాలూ చూడడానికి వీలులేకుండా బంధించా 
రన్న బాధలేకుండా వారికి జీవితం గడచిపోయేది. ఎన్ని చేసినా ఒక్కొ 
క్కప్పుడు యువక ఖైదీలతో ఏదో భేటీ వచ్చేది. అలాంటి పరిస్టితులను 
మేజర్‌ ఖాన్‌ మా సహాయంతో ఎదుర్కొనేవాడు, 

అప్పట్లో నాతోపాటు వెల్లూరు జెయిలులో దేళోద్దారక కాశీ 
నాధుని నాగేశ్వర రావు సంతులుగారు, బులుసు సాంబమూ i (మదరాసు 
శాసన సభ మాజీ స్పీకరు, విశ్వనాథదాసు (ఒరిస్సా రాష్ట్రానికి కొంత 
కాలం ముఖ్యమంత్రి, డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య (దర్శిలా 
నాగపూరులో గవర్నరుగా కూడా ఉండేవారు. క్లాంగెను చరిత్ర 
(వ్రాశారు), చక్రవర్తుల రాజగోపాలాచారిగారు (కొంతకాలం మదరాసు 
రాష్ట్ర ముఖ్యనుం(త్రి ఎస్‌, సత్యమూ ర్రి, అయ్య దెవర కాళేశ్వర రావు 
మొదలై న వా రుండేవారు. ఎండాకాలంలో ఆ ఆవరణ లోపలే ఆరు 
బయట పడుకోవడానికి మాకు అవకాశం కలుగ చేయబడింది. ఆరోగ్య 
విషయకంగా ఈ సహాయం మా కెంతగానో సహాయపడింది. 


జెయిలులో వాసిన పుస్తకాలు 
ఈ ఆరు బయట పడక అమరడంతో నేను తలపెట్టిన రెండు 
పుస్తకాలూ (వ్రాయడానికి నాకు అవకాశం లభించింది. అందులో 


490 నా జీవిత యాత్ర 


మొదటిది “(పపంచ ఆర్థిక పట (Monetary system 
of the world), రెండవది “భారతీయ ఆర్సిక విధానము 
(Indian Monetary system). ఈ పు స్తకాలు రెండూ 
ఆంగ్ల ౦లో [వాయకలిగాను. 

కేంద శానన సభలో సభ్యునిగా ఉంటూ ఉండిన ఆ మూడు 
సంవత్సరాలలో, నాకు అభిమాన విషయమైన ఈ ఆర్థిక ఏధానాన్ని 
గురించి (పత్యేక శ్రద్దతో గమనిస్తూ, ఆ విషయమైన “శన ర్రి వచ్చి 
నప్పుడల్లా వాదోపవాదాలలో పాల్గొ టూ ఉండేవాట్డే, ఆ కౌరణంగానే 
రిజర్వు బ్యాంక్‌ బిల్లూ, మారకపురేటు ( పస క్‌ వచ్చినప్పుడు కుజ్జంగా 
ఆ విషయంలో వాదించగలిగాను. అ జెయిలులో ప్ర నా 
(పపంచ ఆర్థిక విధానానికి తగిలిన దెబ్బను గురించీ, (పపంచ ఆర్థిక 
విధానాలూ. “అవి భారత ఆర్థిక విధానంపై మ ఓ తడిని గురించీ 
కుణంగా చదవడానికి అవకోళం చిక్క డాన్ని, “భారత. ఆర్థిక విధా 
నమూ,” “పాపంచిక ఆర్థిక విధానమూ” అన్న మకుటాపితో ఆ 
రెండు పు పుస్తకాలూ (వాయాలని బుద్ది పుట్టింది. 


అప్పట్లో (పపంచ ఆర్థిక i తగిలిన దెబ్బ, లోగడ 
ఎప్పుడూ తగలనంత గట్టిగా “తగలడాన్ని, ఆ విషయాన్ని గురించి 
శ్రద్దగానూ, పరిశీలనగానూ. తుణ్లంగానూ చదివి సంగతి సందర్భాలు 
సరిగా (గహించగలిగాను. ఆ తెల్ల జాతులవారు (ప్రపంచంలోని అన్ని 
(పాంతాల వారితోనూ వ ర్రక వ్యాపారొది సంబంధాలు కలిగిఉండడాన్ని 
ఆయా దేశాలలో ఉండే మార్కులో, షిల్లింగులో, డాలర్ల, రూబిల్ఫో, 
రూపాయలో. అవి యేవయినా, వాటిమధ్య మారకప్ప విధానమూ, 
తద్వారా అనేక నిత్య అవసర వస్తువుల ధరలూ అన్నీ ఆ తెల్లజాతుల 
వారు తమ చేతులలో పెట్టుకున్నారు. నిజానికి ఏదేశపు ఆర్థిక విధాన 
మెనా ఆ రెండింటి మీదే కదా ఆధారపడి ఉండేది? 


ఈ సందిగ్ధ పరిస్టితులలో అంగ్ల యులు 7 షి. అమ్మవలపి 
' ఉండగా, జర్మనీ చళపు. “మార్కు” 500 పాయింట్లు పెరగడాన్ని 
తమ స్టేట్‌ బ్యాంక్‌ ని మూసి వేయవలసి "వచ్చింది. వారి 


కాయిలు అనుభవాలు 491 


దేశంలో వారి సెట్‌ బ్యాంక్‌ (బాంచీలు సుమారుగా దేశం అన్ని 
(ప్రాంతాలలోనూ కలిపి 1700 ఉండేవి. అవన్నీ మూత పడిన'కై గదా! 
అంపే గవర్నమెంటు దివాలా తీసిందన్నమాట! అందువల్ల వారు తమ 
బ్యాంకులముందు బ్యాంకులో డబ్బు దాచుకున్న వారికిగాని, తమతో 
వ్యాపొర సంబంధాలున్న వారికిగాని డబ్బు వాపను ఇవ్వబడదు అని 
(వాసిన (ప్రకటన కాగితాలు అతికించ వలసివచ్చింది. 


ఇటువంటి పరిస్థితులెల్లా ఉత్పన్నం అవుతాయో  (గహించ 
గలగడాన్ని, ఆ ఆర్థిక విధానాలను గురించి కుణ్లంగా చదవాలనీ, 
వాటిని గురించి జెయిలులో ఉన్న ఆ రోజులలో (వ్రాయాలనీ బుద్ది 
పుట్టంది. ఆ (ప్రకారంగా అటు కేంద శాసన నభలోనూ, తు 
జ మలులోనూ (గ్రహించిన విజ్ఞానంతో ఆర్థిక విధానాదులను క్షుణ్ణంగా 
చర్చించి ఆ క _స్పకాలు వాయగలిగాను, 


ఆ పుస్తకాలను చదివిన మన నాయకులకూ, (ప్రజాసీకానికీ 
కూడా అనువైన సందర్భాలలో (ప్రత్యక్ష చర్యలకు పూనుకున్నట్లయితే 
పూర్త స్వాతంత్ర్య సముపార్ణన' సులభ సాధ్యమవుతుందన్న విషయం 
కరతలామలకం అవుతుంది. cE సందర్భాలలో ఆ ఆర్థిక విధానాలు 
ఎల్లాంటి దారులు తీస్తాయో, ఆ యా సమయాలలో ఎక్కడ నొక్కితే 
అవి చక్కపడతాయో. వివరించడాన్ని, సందర్భ శుద్ధిగా సాగించే సత్యా 
(గ్రహాలూ, సహకార నిరాకరణాలూ, శాసన ధిక్కారాలూ ఉపయోగ 
పడే తీరులన్నీ మన నాయకులు (గ్రహించడానికి ఆ ప్ప స్ట సకాలు బాగా 
ఉపయోగపడతాయి. 


గాంధీగారు చెయ్యమన్నప్పుడల్లా సత్యాగ్రహం చేసి జెయిళ్ళు 
నింపడం కంటె, కీలెరిగి వాత పెట్టడం మంచిది కాదా? నా పు _సకంలో 
ప్చిమ జాతులవారు (ప్రాపంచిక ఆర్థిక విధానాన్ని ఎల్లా పెంపొం 
దించారు, వారు ఏ (ప్రకారంగా అమెరీకా యునై టెడ్‌ సైట్స్‌ వారితో 
కలిసి ఆ ఆర్థిక విధానాన్ని ఎల్లా ఎల్లా రూపొందించ పూనుకున్నారు 
అన్న విషయాలను గురించి పూర్తిగా చర్చించడానికి సావకాశం లేక 
వోయిన్నా నా పుస్తకం చదివిన ఒక్కొక్కరికీ ఆంగ్లేయులు ఏయే 


492 నా జీవిత యాత్ర | 


కారణాలవల్ల భారత దేశాన్ని వదులుకోవడానికి అనిష్టత చూపుతున్నా రో 
౧ ల 
మాతం తుజ్జంగా అర్ధమయి తీరుతుంది. 


కన్ననూరు జెయిలుకు బదిలీ 
హఠా త్తుగా ఒకనాటి ఉదయాన్ని, నన్ను కన్ననూరు జై లుకు 
మార్చనున్నారసీ, ఆ సాయంత్రమే నేను బయల్లేరవలసి ఉంటుందని 
చెప్పారు. ఏ కారణం వల్ల ఈ మార్పు చే స్తున్నారో నాకు వారు చెప్ప 
లేదు. నాకూ తెలియదు. ఎంత ఆలోచించినా, (క్రమఃక్షణాది విషయా 
లకు నేను ఎప్పుడూ భంగం కలిగించలేదనీ, ఎటొచ్చీ “సి కాసు 
ఖై దీలను గురించి మా(తం తరుచు నూపరింటెండెంట్‌ తో వాదించే 


న. ఆ వాదన తీరూ, ధోరణీ నేను అనుకోని విధంగా సూపరిం 
చెండెంట్‌ ను చికాకు పరచాయేమోననీ భావించాను. నేను నిశ్చయం 
గానూ నమ్మకంగానూ భావిస్తూన్న విధానాల (ప్రకారం, రాజకీయ 
ఖై దీలు సామాన్య ఖై దీలవలె చూడబడకూడదన్న దే నా వాదం. రాజ 
కీయ ఖై దీలుగా “వి న “సి క్రాసులలో ఏ కాసుకు చెంది ఉన్నా, 
మేమంతా అహింసాత్మక విధానంగా దేశ స్వాతం త్ర్యంకోనం' పెనగు 
లాడుతూన్న రాజకీయ భె దీలమే అవడాన్ని మా విషయంలో తగు 
విచక్షణతో ఆ జెయిలు అధికార్లు మెలగవలసి ఉంటుందన్న దె నా పట్టు, 
ఎంత (ప్రయత్నించినా నాకు న్‌ మత, అణకువ అన్నవి తపన స 
కాలేదు సరికదా-తలవంప్పు, చిన్నతనమూ అన్నవి పీడిస్తూనే ఉండేవి, 
బహుశః అందువల్ల నామామూలు నడతా, నా (ప్రవర్త రనా ఆ సూప 


రింటెండెంట్‌ గారికి నాపై విరుద్ధ భావ మేర్పడడానికి కారణమయి 


ఉండవచ్చును. 

కాగా ఇప్పటికీ మరపురాని ఇంకో చిన్న సంఘటన ఒకటుంది, 
ఒకనాడు నాకు సూపరింపెండెంటుగారి వద్దనుంచి కబురు వచ్చింది. 
నను వెశ్ళేసరికి ఆయన ఒక బురుజులో ఆవివుతక ఉన్నారు. నేను 
వెళ్ళి, ఆచార (ప్రకారం అయనకు నమస్కరించాను. నన్నుకూర్చోమని 
అనకుండా ఆయన అలా నిలబెప్రేసె ఉంచాడు, న్యాయానికి వె దీలుగా 
మా కలాంటి మర్యాదలు (బహుళ చేయరు. చేయకూడదు. కాని 


| 


కాయిలు అనుభవాలు 493 


నాలో ఇంకా ఆ అహంభావం అల్లాగే ఉండిపోవడాన్ని, నాకు జెయిలకు 
రాకపూర్వం ఉండిన హోదా, గౌరవమూ, అంత స్తూ లాంటివి నేను. 
అ! పోవడాన్ని, సూపరించెండెంటు నాకు అననం చూపించక 
పోవడం అమర్యాదగా భావించాను. నేను చుట్టూ కలయజూచి, ఆ 
ఆఫీనుళో ఒక మూలను ఒర్‌ కుర్చీ ఉండడం గమనించాను. ఆ కుర్చీ 
తెచ్చుకుని ఆయన బల్లకు సమీపంగా వేనుకుని కూర్చున్న తర్వాతనే 
ఆయనతో మాటలాడ నారంభించాను. ఆ చర్య ఆయన్నే అన్నమాశే 
మిట్తి ఏ సూపరింటెండెంట్‌ నయినా చికాకు పెట్టి తీరుతుంది, ఇది 
జరిగిన కొద్ది రోజులలోనే నా బదిలీ సంగతి తెలుపబడింది బహుశః 
నా బదిలీకి చిని ఉదహరించిన రెండు ఉదంతాలూ కాచణమము ఉండ 
వచ్చును. 


ఏది ఏమయినా ఆ బదిలీవా ర్త నాకు విచార కారణం కాలేదు సరి 
గదా ఒక్కయేడాదిలో నే నాల్గవ జెయిలు హడా చూడబోతున్నాననే ఒక 
చిన్న ఆనందమే అంకురించింది. కన్ననూరు నాకు కొత్త జాగా కాదు. 
అప్పటికి 15 సంవత్సరాలుగా, మలయాళ దేశంతో నాకు పరిచయం 
ఉంది. జేయిలుకు రాకపూర్వమే నేను మలయాళ దేశమంతా పర్య 
టించాను. నేను అంత [క్రితం కన్ననూరు జెయిలులో ఖెదీగా ఉండక 
తాయున్నో అక్కడకు వెళ్ళి, ఆ జెములులో రెండు సంవత్సరాల భిక్ష 
ననుభవిస్తూన్న యాకుబ్‌ హుసేను గారిని ఆ జెయిలులో కలుసుకున్నాను. 
ఆ జెయిలు ఉన్న తావును బట్టీ, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితిని 
బట్టి నాకా జెయిలు నచ్చింది. ఆ జమిలు మంచి ఎత్తుమీద తక్‌ 
మలయాళ దేశప్ప శీతోష్ణస్టితిగతులు అంత యెక్కువ అరోగ్యకరమయి 
"నవి కాకపోయినా, అక్కడ ఉల్లో గత తక్కువ. రాష్ట్రంలోని ఏ 
ఇతర సెం(టల్‌ జెయిలూ తపక. మంచి వాతావరణంలో లేదనే 
నా తలంపు, అన్నిటికంటె ముఖ్యం, ఉప్పు సత్యాగహ విషయంలో 
ఆ జెయిలు ఎక్కువ (ప్రస కి కిలోకి వచ్చింది. అందువల్ల ఆ జెయిలుక్ష 
ఆనందంగానే వెళ్ళాను. అక్కడ ఉన్న వేలాది తోటి" ఖై డీలు a 


T 32 


494 నా జీవిత యాత్ర 


ఆహ్వానించి నాకు ఏమి కావలసినా ఏ సదుపాయం కావలసినా, 
అన్ని వేళలళోనూ, అన్నీ సమకూరుస్తూ ఉండేవారు. 


చిన్న చిన్న దొంగతనాలు 

జెమిలు ఆవరణ లోపల మంచి కూరగాయ తోటలుండేవి, 
వాటిని జాగ త్రగా పెంచుతూ ఉండేవారు. కొంతమంది యువక ఛై దీలు 
ఉదయం ర గంటలకు జెయిలు తెరవబడడంతోనే అ తోటవె ప్ప వై పునకు 
పరుగెత్తి ముళ్ళతీగెఐతో ఏర్పరచబడిన కంచెను గెంతి అక్కడ 
పెరుగుతూన్న లేత బెండకాయలు మొదలై న వాటిని తెగ తినేవారు. 
వార్డర్లు వాళ్ళను పట్టుని జెయిలరు దగ్గరకో, ; సూపరింటెండెంట్‌ దగ్గ 
రికో “శీనుకు వెళ్ళేవారు. అందువల్ల గ సూపరింటెండెంట్‌ నన్నూ, 
వెంకటప్పయ్య గారిని, ఇంకొక రిద్దరినీ పిలిపించి, ఆ కురవాళ్ళు అల్లరి 
చేయకుండా చూడవలసిన పూచీ మాదనీ, వాళ్ళని అదుపులో పెట్టి సరీగా 
(ప్రవ రి ర్రించెటట్లు చూడమసీ మాకు చెప్పారు. 

స్వాతం త్యదినంనాడు, తెలతెలవారుతూండగా, మేము మా 
సెల్ఫ్‌లోంచి బయటకు వచ్చేసరికి ఆఫీసర్ల లో ఉత్పన్నమైన పెద్ద కల 
వరం వినబడింది. కాం(గెసు జెండాలు Me భె వై దీలుంటూన్న 
బ్లాకు బ్లాకుమీదా ఎగుర వేయబడుతున్నాయన్న గందర గోళం ఎక్కు 
వయింది. ఆఫీసర్లు చిక్కులలో పడడం న్యాయమే కవా! ఈ చర్యకు 
నాయకు లెవరో 'తేల్చుకోవా లన్న విషయంలో, ఎంతో తరన భర్జన 
జరిగింది. పరిశోధన పెద్ద ఎత్తునే జరిగింది. కాని ఈ కార్యానికి కర్త 
ఎవరో తేలలేదు, 

నన్ను కన్ననూరు బదిలీచేసిన కొద్ది రోజులలోనే బొంబాయి 
నివాసి బాట్టివాలా అన్న అతడు బదిలి ఫ్ర అక్కడకు సూపరిం పెం 
డెంట్‌ గా వచ్చాడు. ఆయన వచ్చిన కొద్దిరోజులలో నే యువకులు చాలా 
మంది అతన్ని చుట్టుముట్ర, తమకు కొన్నీ (ప్రత్యేక సదుపాయాలు కావా 
లని కోరారు. నల. అధికారులు ఆ కోర్కెలు మన్నించలేదు. 
యువకులు నిరాహార దీక్షకు ఉపక్రమించారు. ఈ సంగతి నాకు నాలు 
గైదు రోజుల వరకూ తెలియలేదు. ఆ యువకులంతా జెయిల్లో మాకు 


జెయిలు అనుభవాలు 495 Kk 


చాలా దూరంగా ఉన్న వేరే జాగాలో షమ పరిస్ధితి విషమించిన ' 
కారణంగా, నూపరింపెండెంట్‌ నన్ను కలుగజీసుకోమని కోరాడు. ' 
అతి కష్టంమీద పరిస్థితిని చక్కబరచగలిగాను. కాని దానికి కొంత ' 
కాలం పట్టింది. J 


లాఠీఛార్డి 

కొంతమంది చె ఛై దీల నడత జెయిలు అధికారులకు చికాకుగా | 
య ఆ పరిస్టితి ఆరంభ దినాలలో మాకు తెలియదు. ఒక రోజు |! 
త్రి లాకప్పయ్యాక, నూపరిం పెండెంట్‌ వెళ్ళిపోయాక, రిట్‌ కక | 

ie ఉద్యోగస్తులకు, తలుపులు తెరచి, అనుమానితుల పై లాఠీఛార్జి 
చెయ్యాలని బుద్ది పుట్టింది. మాకు ఎడ్చులూ, పెడబొబ్బలూ వినబడు 
_ తూన్నా, మమ్మల్ని "లాకస్పులో ఉంచిన కారణంగా, తెల్ల వారిందాకా 
అసలు ఏం జరిగిందో మాకు తెలియరాలేదు. సూపరింటెండెంట్‌ 
తనకు ఏమీ తెలియదనీ, లాకీఛార్తి విషయంలో తాను ఎట్టి ఉత్తరువూ 
ఇవ్వలేదనీ అన్నాడు, పరిస్తితి విషమించి ఉంచే, తన తరవాత ఒక్క. 
జెయిలరుకు మాతమె లాకీఛార్తీ జరిపించగల అధికారం ఉందన్నాడు. 


ఉడ్‌ రాక 

అప్పట్లొ మలబారు జిల్లాకు ఇ. సి. ఉడ్స్‌ జిల్లా కలెక్టరు. 
ఆయన జెయి =ను పరిశీలిస్తూ నా ా గదిలోకి వచ్చాడు. నా గదిలో ఒకదాని 
నిండా పుస్తకాలూ, తెల్ల కాగీకాతోః (వాత సామగీ. ఉన్నాయి. ఆ 
గదిలో నేను వాసుకుంటూ కూర్చొని ఉన్నాను, నా గదిలోకి వచ్చి, ఆ 
పు _స్తకా లన్నీ ఏమిటని అడిగాడు. వాటిని ఉపయోగించుకోడానికి 
ఎవరు అనుమతి ఇచ్చారని అడిగాడు. ఆయనకు ఒక ఖై దీ బండెడు 
ప _స్తకాలు ముందువేసుకుని (వాసుకుంటూ కరార్చోవడ మన్నది కిట్ల 
లేదు. “నీవు యే విషయంమీద (వా స్తున్నొ”వని నన్ను అడిగాడు, 
నెను (ప్రపంచ ఆర్థికవిధానాన్ని గురించీ, బర్మా, సిలోన్‌లాంటి దేశా 
లలో నా పర్యటన అనుభవాలూ (వాస్తూన్నా నన్నాను. ఆయన చికాకు 
చెందాడు కౌని, ఎవరితో మాట్లాడుతున్నాడో (గ్రహించుకొని తళ్ళాంతి 





496 నా జీవిత యాత్ర-8 


పొందాడు. న వ్వుముఖంతో, తాను గంజాం జిల్లాలో ఉంటూండగా నేను 
ఆయన ఎదుట ఒక కేనులో హాజరయిన ఉదంతాన్ని గురించి చెప్పాడు, 
ఆయన చెప్పిందాకాొ నాకా ఉదంతం గుర్తుకు రాలేదు. తరవాత డెమిలు 
అధికారులను ఎందువల్ల నాకు అటువంటి సదుపాయం కలుగ చేశారని 
అడిగాడు. నేను పభుత్వం వారి అనుమతిని సంపాదించానని సూప 
'రెం పెండెంట్‌ చెప్పాడు. జను కాం(గను పరిపాలనా దినాలలో రెవిన్యూ 
మం(తిగా ఉంటూన్న కాలంలో ఆ ఉడ్స్‌దొర నా చేతికింద ఒక జిల్లా 
కలెక్షరుగా క. ఆయన విషయంలో ఒక వివితమయిన సంఘ 
టన పాపే: అది చాలా ముచ్చటయిన కధ. దానిని “కాంగెసు పరి 
పాలని అన్న శీర్షికలో పొందుపరునాను. 


ll 
గాంద-జర్విన్‌ ఒడంబడిక, మావిడుదల  . 


కాం|గెసు వారు నడిపిన ఉప్పు సత్యా_గహ సమరం పూ రి విజ 


యాన్ని సాధించిన కారణంగా, ఆంగ్ల యులకూ మనకూ మధ్య రాజీ 
షరతులు ప్రతిపొదించబడుతున్నాయనీ, రాజీ కుదరవచ్చుననీ పత్రికా 
ముఖంగా తెలియరావడంతోనే, సత్యాగ్రహ ఖైదీల కందరికీ నూతనో 
త్సాహం బయలేరింది. తాము ఎప్పట్లా బయటపడగలమా అన్న ఆతు 
రతా బయలై రింది. వారిలో చాలామందికి (బ్రిట్‌ష్‌వారి తత్వం తెలియదు. 
పోరుకు కూడా ఏవేవో తీరని ష్టం. లు ఉతృన్నమమునాయి, 
కాం గెస్‌ వాలంజీర్లూ, వర్క-ర్లూ మొదలై న చిన్న పెద్ద లందరూ, 
నాయకులను నిక్చింత గానూ, (గుడ్డిగానూ అనుకరి స్తున్నార న్న విషయం 
మాతం అందరూ ఎరిగి ఉన్నదే. 

ఇను కాం(గసు “కాదినెట్‌”లో ఉన్నది స్వల్పకాల మే అయినా, 
_ ఆ 1921.22 మధ్య దినాలలో ఉండిన ఆ కాబినెట్‌ వారి “లోగుట్లు 
నాకు బాగా అర్జమయ్యాయి. దర్శిలా నేను రాజీనామా ఇచ్చిన తరవాత 


గాంధి-ఇర్విన్‌ ఒడంబడిక, మా విడుదల 497 


కాంగైనులో ఉన్న ఇతర సభ్యులకు వలెనే, నాకూ ఆ కాం(గెసు 
కాబినెట్‌ వారి లోట న్నీ తెలియరాలేదు. ఆచార (ప్రకారం కార్యనిర్వాహక 
వర్షంలో ఒక ఆం(ధు డుండడం మామూలు, అలాంటి నభ్యులలో 
మొట్టమొదటివాడు దేశభ క క కొండ వెంకటప్పయ్య పంతులుగారు. 
దర్శిలా నస నా తరవాత బులుసు సాంబమూ రిగారూ ఆం(ధ్ర 
సభ్యులంగా ఉండేవారము. సాంబమూ ర్షిగారి తరవాత డా॥ భోగరాజు 
పట్టాభి సీశ్రారామయ్యగారు ఆ స్థానాన్ని ఆక్రమించారు. అంతేగాని, 
మాలో ఎవ్వరికీ స్థిర మయిన శాశ్వత సభ్యత్వం వేమ, ఈ సభ్యులు, 
అధ్యటనితోపాటు. సాధారణంగా ఏపేటా మారేవారు. 


రాజీ వదంతులు 
కన్ననూరు జెయిలులో ఉన్న మెమంతా కౌం_గప్సుకూ, (ప్రభు 
త్వానికీ మధ్య కుదరబోయే రాజీని గురించి కలలుగంటూ, ఆ రాజీ 
ఎప్పుడు, ఎంత త్వరగా కుదురుతుందా అని ఆశగా ఎదురు చూసే 
వారం. మాలో కార? నిర్వాహక సభ్యు లెవ్యరూ చేని కారణాన్ని, 
మాలో ఎవరూ ముందుగా విడుదల కావడానికిగాని, అట్టివారి ద్వారా 
వారికొచ్చే (ప్రత్యేక వా వార్తలద్వారా నిజానిజాలు (గహించడానికిగాని 
అవకాశం ఎంతమ్మాతమూ లేకుండా పోయింది. 
రాజీ (ప్రతిపాదనలు జరుగుతాయి, జరుగుతున్నాయి అన్న 
పుకార్లు 1080 (పోరంభ దినాలలోనే ఆరంభమయ్యాయి. జయకర్‌ 
గారూ, సర్‌ కేజ్‌ బహదూర్‌ సప్రూ (పభుక్యంవారి సూచనలు ఏమీ 
లేకుండా తమంతట తాముగానే ఏదో రాజీ కుదిరితే బాగుండును అను 
కుని (ప్రయత్నించడానికి బయల్లేరితే, వారివలన ఏదో జరిగిపోతుందని 
తలచడం అవివేకమే గదా! కాని, పాపం, ఆశవడిన యువక బృందం 
నోరు తెరుచుకుని కూర్చుంది, పేపర్లలో మాతం ఈ మధ్యవర్తులు, 
(ప్రభుక్యంవారి అను మతితో గాందీగారినీ, మోతీలాల్‌, జవహార్‌ లాల్‌ 
నెహూాలను జెయిళ్ళలో కలుసుకుంటారని వార్తలు పడ్డాయి. కాని 
వీరు అలా చేయడానికి (ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగాని, రాజీ (పతి 
పాదనలు చేసినట్లుగాని ఎక్కడా కనబడలేదు. 


498 నా జీవిత యా|త-3 


మా ఊహాగానాలు 


ఇల్లా ఏదో పుకారుగా ఒక వార్త పేపర్లో వచ్చేసరికి ఆ వా ర్త 
అధికార పూర్వక వా ర్తగానే నమ్మి, తా నతు పాటు ఆ రాజీ 
విషయాలన్నీ ముందు ల. (వ్రాస్తాను. ఏ య నాయకులను 
తప్పుదారి తొక్కించారో, ఏ కారణంగా ఆ రాజీ (ప్రయత్నాలు విఫలం 
అయ్యాయో సృహ్రా. జయకరుగార్లూ, కాం(గసు నాయకులు కూడా ఏ 
విధంగా పప్పులో కాలేశారో అన్నీ వివరినాను, ఈ లోపల కన్ననూరు 
జెయిలులో ఉన్న "మేము రాజీ (ప్రతిపాదనలు జరుగుతున్నాయి, రాజీ 
కూడా కనుచూపుమేర దూరంలోకి వచ్చింది అని అనుకుంటూ, ఆ 
జూలై = ఆగస్టు మాసాలు ఉత్సాహంగా గడిపాం. 


ఆ హాట్‌ పరిస్టితి అత్యంత ఆశాజనకంగా ఉండడానికి కారణం, 
తండ్రీ కొడుకులయిన ఆ నెహూ ద్వయమూ, డా॥ సయ్యద్‌ 
మహమ్మదూ, కార్యనిర్వాహక సభ్యులు ఒకరిద్దరూ, ఉత్తర (వదేశంలో 
ఉన్న నైనిటాల్‌ జెయిలునుంచి గాందిగారిని కలుసుకోడానికిగాను 
ఎరవాడా జెయిలుకు తీసుకురాబడ్డారన్న వార్త, ఇదంతా ఒకపక్క 
నుంచే వస్తూన్న సమాచారం అని మాకు తెలియదు. కాం(గైసు నాయ 
కుల నోటంట వారి కోర్కెలు రాబట్టాలని చేసిన తంత్రమేమో గాని, 
వారందరూ కలిసికట్టుగా ఆలోచించిన మీదట, ఒకే అభి పాయానికి 
రావడానికి వారికి ఏ “విధమయిన సావకాశమూ కల్పించబడలేదు. కాని 


వారి వారి అధి పాయాలు యిలా యిలా ఉన్నాయనిమా(తం వె(సాయి 
గారికి వార్తలు చే రేశారు. . 


బెల్లంకొట్రిన వెనాయి 
అంతవరకూ వె వై (సాయ్‌గారు బెల్లంకొట్టిన రాయిలా, శబర హి 
తంగా ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నాడు. అంతేకాదు, “తాను 
నో సూచనలు చేసి ఉంటే, వాటిని వెనక్కు లాక్కుని కాంగెస్‌ 
వారిని చికాకులవాలు చెయ్యడానికి సిద్దం అవడానికి కావలసిన పన్ను 
గడలూ, సన్నాహాలూ చేస్తూ వచాడు. నిజానిజాలు తెలుసుకుని, 


గాంధి-ఇర్విన్‌ ఒడంబడిక, మా విడుదల 499 


అవసరమయిన సలహాలూ, సూచనలూ ఇవ్వడానికి మా కెవ్వరికీ ఖైదు 
కారణంగా హక్కు. లెకుండా పోయింది, అందువల్ల సాధారణకాం (గెస్‌ 
సభ్యునిగా గాని, అఖిల భారత కాం గైస్‌ కమిటీ మెంబరుగా గాని నే 
నేమీ సలహో ఇవ్వగల స్తీ సితిలో లేను. 

ముందుగా ..ఎ లీడర్నీ వదలని కారణంగా రాజీ జరగడానికి 
లా నాధ ధ్యం అవుతుందనే అనుమానం నన్ను పీడిస్తూనే ఉంది. కాని 
లామండి యువకులూ, కొంతమంది పెద్దలూ క అన్యధా తలచి, 
నేను అనుమానం సూచిస్తూం కే నా మీద" విరుచుకు పడేవారు, అల్లా 
ఆ జూలై _ ఆగస్టు మాసాలు రెండూ ఆకాహూరితంగానే వెళ్ళిఫోయాయి. 
అనుకోనివిధంగా, ఎంతో ముందుగా ఈ యుద్ద కాండంతా ఎంతో 
_ విజయవంతంగా ముగుసోందని మా వాళ్ళంతా కేరింతాలు కొడుతూ 
చాలా ఉల్లాసంగా తయారయ్యారు. వార్తాస్మత్రికలలోని గడబిడ తప్ప, 
మధ్యవర్తి (పయత్నాలను గురించీ, జేయళ్ళల్లో. ఉన్న నాయకులు 
ఖై దీలుగానే ఉంటూ ఉన్నా వారిలో వారు కలుసుకుని సం, _ప్రతించుక కోక 
డానికి అవకాశాలు కలుగజేయబడ్డాయని కాన స్పష్టంగానూ, సవ్యం 
గాను, ఆ జూలై _ఆగస్టు మాసొదిలోగాని, దర్శిలాగాని ఎలాంటి నమా 
చారమూ, సరిగా (గ్రాహ్యం అమ్యురీతిని, ఏ మూలనుంచీ అందలేదు, 
రాజీ (పయత్నాలు విఫలం అన్న వా ర్రయినా ఎక్కడా పొక్కలేదు. 


ye 


2 


_ వట్టి పెపరు వార్తలు. 

గవర్న మెంటువారు రాజీ (ప్రయత్నాలు విఫలమయ్యాయని 
చెప్పకపోవడానికి అనేక కారణా లున్నాయి. మీరు కలుగజేసుకుని రాజీ 
(ప్రయత్నాలు జరపడంగాని, ఫలాని విధంగా ఫలానా ఫలానా సూచనలు 
గాంధీగా రికోనో, నహూ ద్యయంతోనో చేయవలపిందనిగాని 
ప్రభుత్వంవారు ఎప్పుడూ ఏ మధ్యవర్రికీ సూచించి ఉండలేదు. 
(ప్రభుక్వంవారికి సంబంధించి నంతవరకూ అసలు (పతిపాదనలూ జరగ 
లేదు, (ప్రయత్నాలు విఫలమూ కాలేదు. అందువల్ల ఎలాంటి (ప్రకటనా 
చేయవలసిన బాధ్యతా (ప్రభుత్యం వారిమీద లేదు. భారత దేశమందలి 
కాంగెసు నాయకులూ, దేశం అన్నిమూలలా ఉన్న జెయిళ్ళలో (మగ్గు 


500 నా జీవిత యాత్ర 


తూన్న కార్యగెస్‌ ఖై దీలూ, (పజానీకమూ పేపరు వార్తలు చూసి, 
వాటిని నమ్మి ఎల్లా 'శెలిని రం ప్రవ _ర్రించారో (గహించిన 
వె(సాయి మా(తం జరిగిన సంఘటనల కన్నింటకీ తనలో తాను 
కులుకుతూ ఆనందించి ఉండి క 

జూలై = ఆగస్టు మానాల దర్మిలా ఎలాంటి సమాచారమూ 
అందని కారణంగా ఎ విధమయిన తాజావార్తలూ (ప్రకటించడానికి 
పత్రికలవారికి అవకాశమే చిక్కలేదు. మేమంతా గాంధీగారికీ, 
వై స్రాయిగారికీ మధ్యను నడ స్తూన్న సుడీర్ల చర్చల కారజంగా రాజీ 
కుదరడం ఆలన్యం అయిఉండవచ్చునని భావించాం, అందువల్ల చర్చ 
లలో పాల్లొన్న ఆ ఇరువురు ముగ్గురు నాయకులకూ తప్ప తదితరుల 
కెవ్వరికీ వ విధమయిన బౌ ర్తలూ "అక పోవడాన్ని, కా కాస్త ఆలస్యం 
అయినా (ప్రతిపాదనలు మాత్రం ఫలవంకంగానే ముగుస్తాయి అనే 
ఆశతోనే ఉన్నాం, అదృష్టవశాత్తూ, ఆ (పయత్నాలు ఏనాడో "విఫల 
మయ్యాయన్న ముక్క. వనపడ లేదు. విఫలమయాయన్న వార్త విసి 
ఉంటే ఎంతో నిరుత్సాహ పడిపోయి, ఎలాంటి అలజడులు రేకెత్తించే 


చన 


వారిమో! “As dead as Queen Anne” అన్న ఈ ఆంగ 


జాతీయం ఈ (ప్రతిపాదనలకు దాగా వర్తిస్తుంది. 


రాజకీయ ఖైదీల విడుదల 


1930 జూలైలో ఆరంభం అయిన రాజీ (ప్రతిపాదనలు విజయ 
వంతంగా జరిగాయని నమ్మడం నిజంగా చాలా దుఃఖకర మైన విషయం, 
నిజానికి, నాయకులను సెకజరీ ఆఫ్‌ సైట్‌ ఇచ్చిన గ ఆర్హరు సక 
రంగా విడుదల చేయడమన్నది మొదటి రౌంద్‌ కేవిల్‌ కాన్ఫరెన్స్‌ 
అయిన తరవాత జరిగింది. కాం(గ౧సు తరఫున తమ (పతిపాదనలు 
చెయ్యడానికి నాయకులను, వారిలో వారు సం(ప్రతించుకోడానికి వీలుగా, 
విడుదల చెయ్యడమే సవ్యమయిన మార్గం. జూలై -ఆగస్టుమాసాలలో 
రాజకీయ ఖై దీలు పడిన ఆళ (క్రమేపీ వృద్దయి, పరిష్కారం ఆలస్యం 
అయ్యే సరికి నిరాశ మరీ ఎక్కువయి పోయింది. ఆ (ప్రకారంగా ఆనాడు 


గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక, మా విడుదల 501 


జెయిళ్ళలో ఉన్న ఇ దీల మనోభావాలు అల్లా ఆశా నిరాశల మధ్య 
ఊగులాడాయి. అఆ 3 అప won ఆ సవ్య స్త సంగానూ 
చక్క బెట్టిన దానికి (పతిఫలం అది. . వారు: చేసిన ఎన్నో త్యాగాలకు 
(పతిఫలంగా, గరప (పదమయిన పరిష్కారం జరుగనున్నడని ఖై ది 
లెంతగానో ఆశించారు. 


విడుదలకి అసలు కారణం 

కాని అసలు జరిగిండేమిటంసే, సెక్రటరీ ఆఫ్‌ బిటిష్‌ 
క్యాబినెట్టూ నవంబరు 90 వ తేదిని జరిగిన ఆ మొదటి రౌండ్‌ టేబిల్‌ 
కాన్ఫరెన్స్‌లో కాంగెసువా రెవ్యరూ లేని కారణంగా అది వటి బూటకపు 
నాటకమే అయిపోయిందని (గహించి, ఆ ర రౌండ్‌ విల్‌ కార్య 
క్రమాన్ని ముందు సంవత్సరానికి వాయిదా వేసి, దానిలో పాల్గొ న డానికి 
కొంతనుంది కాం(గసువారికి అవకాశం కలుగజేయడానికి మాతమే, 
ఒక్క. యేడాది పూర్తి జెయిలు అనుభవాలతో ఉన్న అరల 
కాం(గసు అతా విడుదల చేశారు. 


గాంధీగారిని యావత్తు భారత దేశానికీ ఏకైక నాయకునిగా 
గు ర్తించి, వై(సాయ్‌గా గారు ఆయనతో సంప్రతింపులు ఆరంభించారు, 
ఆ 'సంప్రతింపుల పర్యవసానంగానే, గాం ధీ- ఇర్విన్‌ ఖ్యాక్తు అనే ఒక 
ఒప్పందానికి ఆ ఇరువురూ రావడమూ, ఆ ఒప్పందాన్ని అనుసరించి 
దేశంలో అన్ని(పాంతాలలో నూ జెముళ్ళలోఉన్న కాం గసు వారినందరినీ 
ఏకంగా జెయిళ్ళనుంచి విడుదల చెయ్యడమూ, దాని మూలంగా మెము 
కన్ననూరు జెయిలునుంచి బయట సడగలగడమూ సంభవించింది. 


కాంగెసువారి కాళ్ళబేరం 
ఊహించ శక్యంగానంత ఘనంగా సైమన్‌ కమీషన్‌ బహ 
ష్క_రణ జరుపగలిగిన కాం(గసు పార్టీ వారు, అనగా ఆ పాత కాలపు 
స్వరాజ్య పార్టీ నాయక వర్గం బం త్రో ఓరిమి వ్యక్త కం చేసే తమ 
మితమైన వాంఛలతో బిటిషీవారినీ, బాహూ (ప్రపంచాన్నీ కూడా తాము 
కోరిన కోర్కెలు చాలా పరిమితంగానూ, సబబై నవిగానూ ఉన్నాయని 


reper. gn 


502 నా జీవిత యా[త్ర-3 


నమ్మించాలని చూశారు. వారు ' నిజంగా. స్వాతంత్ర్య (ప్రతిపాదనే 
న. పట్టుకు కూర్చు కే హొం కో ర్కైలు చాలా అతిగా ఉన్నట్లు 
కాపింకటడ కాయని తలచారు. 


అంతేకాదు, తమ స్వాత ౦,త్యవాంఛను విస్మరించి, అఖీల పక్ష 
సమావేశం వా రంగీకరించిన విధంగానే నడవాలని, అఖిల భారత 
కాం(గసు కమిటీవారూ, పండిత మోతీలాల్‌ నెహూగారూ కూడా, 
బాగా ఆలోచించి, అన్ని పార్టీ లవారినీ 1928 నాటి కలకత్తా కాంగెస్‌కు 
ఆహ్వానించారు. సెకటరీ ఆఫ్‌ సైటూ, (టిటిష్‌ కాబినెట్లూ కూడా తాము 
ఎంతో వినయంగా కోరిన అ తగుమాతపు క కోరికలను చాలా నిదా 
నంగా పరిశీలించి అంగికరిసారనే ఆశతోనే అఖిల పక్ష నాయకులూ 
ఆ కాం గెస్‌కు హాజరయ్యారు. 


గత సంవత్సరం మదరాసు కాం(గ్రెస్‌లో ఆమోదించిన 
స్వాతంత్ర్య తీర్మానానికి భంగంరాని రీతిగా అఖిల వక్ష సమావేశం 
వారు అంగీకరించిన ఆ పథకాన్నే మోతీలాల్‌ నెహూ కమిటీ వారు 
తమ రిపోర్టులో మూ ర్రీభవింపజేశారు. కాం(గెసు నాయకుల ఆలో 
చనా, వారి విధానమూ బ్రిటిష్‌వారి హృదయంలో పూ ర్తిగాశ వ్యతిరేక 
భావాన్నే కలిగించాయి, సెమన్‌ కమిషన్‌ బహిష్కారం వె(సాయి 
హృదయంలోనూ, బ్రిటీష్‌ కాబినెట్‌ లోనూ ఆగ్రహావేశాలు కలిగిం 
చింది. బాధ్యతా యుత (ప్రభుత్వం, స్వాతంత్యం అన్న కోరికలు 
వారిని ఇంకా కలవర? పెట్టాయి, సైమన్‌ కమీషన్‌ బహిష్కరణ విజ 
యమూ, అఖిల సక్ష సమావేశంవారి రాజ్యాంగ పథకమూ, వైస్రాయ్‌ 
ఇర్విన్‌ ని కోపో ది క్వ క్షు౯ి చేశాయి. అటువంటి ఆవేశాలనూ, వాంఛ 
లనూ అణగ దొక్కి- రూపుమాపడం తమ అందరి విధియని ఆమన 
తలచాడు. 

ఆంగ్లో = ఇండియన్‌ ప్యత్రికాధిపతులు ఉచికానుచితాలను మర 
తారు భారత దేశాన్ని తుపాకి చేతబట్టి నడిసించవలసి ఉంటుందనీ, 
దానికి సంస్కరణలు (పనాదించడం కొన్ని సంవత్సరాలపాటు వాయిడా 
వేయవచ్చునసీ వారి పత్రికలు (వాశాయి. దీని కంతటికీ కారణం ఆ 


గాంధి-ఇర్విన్‌ ఒడంబడిక, మా విడుదల 5038 


పాతకాలపు స్వరాజ్య పార్తీవారు కాళ్ళ బేరానికి దిగి, స్వాతంత్యాది 


వాంఛలను దిగమింగడ మె, కలకత్తా కాం(గస్‌ లో" మన ఆశయం 
స్వాతంత్ర్య ననన నితూసరరకరి "జరిగిన మాట వా స్తవమె. ఒక 
(పక్క తీ (వ నిరసనతో కూడిన బహిష్కరణ, ఇంకోపక్క ఏదో ఒకటి 
పంచం బాబూ అంటూ కాళ్ళ బేరమూ, ఇవే ఆంగ్లోంఇండి 
యనులు బి ర్రబిగిసి పోవడానికి కారణ భూతాలయ్యాయి. 


పాతపా కు 
స్వరాజ్య పార్టీ వారికి ఈ పద్దతి నూతనం కాదు. వారి తత్వం 


_ మొదటినుంచి ఒక్కలాగే ఉంది. 1917. 18 మాసే యేమిటి, అంతకు 


ముందునుంచీకూడా వారి పద్దతులు అల్లాగే ఉన్నాయి. మాంపెగ్‌, 
ఛెల్ళ్‌స్సఫర్డ్‌ గారల పరిశోధనలు ఎల్లా నడిచాయి? డా అనిది సెంట్‌ 
మొదలై న నాయకులందరూ 19175 పూర్వం ఏ దారి తొక్కారో ఆ 


బాటలోనే 1028-20లో కూడా మన స్వరాజ్యపార్తి నాయకులు నడిచారు. 

ఆ 1917.18 సంవత్సరాలలోనూ, 1928. 29 లలోనూ జరుసబడిన అల 
వ. నాకు సంబంధం ఉన్నకారణంగా, ఆ రెండు సందర్భాలలో 
నడచిన చరిత్ర ఇక్కడ టూకీగా తెలియజేయడం నా కర్తవ్యంగా 
భావిస్తాను. 1917లో జరిగిన కలకత్తా కాం(గెస్‌ అధ్యక్షురాలిగా అని 

బెసెంటమ్మ 1918లో భారత దేశానీకి డొమినియన్‌ పేటస్‌ ఇవ్వక 
తస్పదనీ, అలా ఇవ్వబడిన అధినివేళ (పతిప త్తి తి పద్దతులనూ, విధానొ 
లనూ భారతదేశం బాగా ఆకళించుకున్న తరవాత, అనగా సుమారు 
ఐదు మొదలు పది సంవత్సరాల లోపల ఆ డొమినియన్‌ను నైటస్‌ను 
పూర్తిగా భారతదేశంలో అమలు పరచాలనీ ఆమె కోరారు. 


1918 లో నడచిన చరిత్ర 


అదే సంవత్సరంలో జరుపబడిన అెండవ కాంటగెస్‌లో, బిటిష్‌ 
(ప్రభుత్వంవారు భారతదేశానికి స్వయంపరిపాలనావకాశం తప్పక 
కలుగజేసామనీ, ఎప్పటినుంచి ఆలాంటి అనకాశాన్ని భారత దేశానికి 
ఇవ్వవచ్చునన్నది నిర్దారణ చేస్తూ, రాజ్యత౦(త పద్దతిని, కట్టుబాట్లను 


504 నా జీవిత యాత్ర 


రూపొందిస్తూ త్వ ఇరలోనే (పకటన చేసామనీ స కారణంగా, వారికి 
కృతజ్ఞతలు. తం చే మూలనీ, డొమినియన్‌ సైటన్‌ రూపొందించే 
లోపల, కాంగెస్‌- లీగ్‌ పథకం భారత దేశానికి స్వయంపరిపాలన 
కలుగజేసామన్న ఈ శుభ సమయంలో వెంటనే అమలు పరచాలనీ 
కోరారు. ఇంతా జరిగాక, - తీరా మాంపేగ్‌ వచ్చి స్వయంగా సంగతి 
సందర్భాలు విచారిస్తూన్న సమయంలో, డా॥ అనిబిసెంట్‌ దేశం కోరు 
తూన్న కోర్కెలను వివరిస్తూ, సర్‌ శంకరన్‌ నాయరు అభిప్రాయమే 
తన అభ్మిపాయం అంది. 


సర్‌ శంకరన్‌ నాయర్‌ కాలానుగుణంగా నడవగల. మనిషి 
కాడన్న విషయం లోక విదితమే, ఆయన 1897 లో కాంగెస్‌ అధ్య 
క్షుడు. ఆ తరవాత మైలాపూరు మిత్రులతో కలిసి ఉద్యోగాది హోదాల 
మీదికి దృష్టి మళ్ళించుకున్నాడు. అక్కడ ఆ మెలాపూరు యోధులు 
ఈయన్ని దిగదొక్కి పై బెక వెళ్ళిపో యారు, 1890” లో ఆయన మద 
రాను హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగానూ, పబ్లిక్‌ (పాపిక్యూటరు 
గానూ ఉండేనాడు. నాతోబాటు ఆయన లండన్‌ ' నగరంలోని (గేస్‌ 
ఇన్‌ (Gray’ క్ర Inn) ట్రా ర బారిష్టరు పరీక్షకు హాజరయ్యాడన్న 


సంగతి ఇడివరలోనే చెప్పి న్‌. ఆయన 1917.18 లో గాని 
జడ్డీ కాలేదు. 


ఆయన స్వాభావికంగా మితవాది, 1918 లో కాం(గసును బల 
పరచడానికి సర్‌ శంకరన్‌ నాయర్‌కి ఏమె కారణాలున్నాయో మనకు 
తెలియదుగాని, డా1 అనిబిసెంట్‌ మాతం శంకరన్‌ నాయర్‌ని 
గురించి మాంపేగ్‌తో చెప్పడమూ, ఆ శంకరన్‌ నాయర్‌ అభ్నిపా 
యమే తన అభ్మిపాయమని సూచించడమూ మాత్రం క్షమార్హ ఆకాదు; 


ఆ ముక్కలలో కాంగెస్‌ అధ్యమరాలిగా ఆమె తన వాంఛి 
తార్థమూ, _కాం[గెస్‌ తీర్మాన రూపకంగా కోరిన కోరికా మాం 'పేగ్‌తో 
నొక్కి. వక్కాణించి ఉండవలసింది. అంతేకాదు, కి. ౩ వస్‌. (శ్రీని 
వాసయ్యంగారు మాంపేగ్‌తో చెప్పిన విషయాలూ మనం. (గ్రహించాలి. , 


గాంధీ-ఇర్వినె ఒడంబడిక, మా విడుదల 505 


ఆయన ధర్మమా అనీ, మాంపేగ్‌ తనతో (శ్రీనివాసయ్యంగారు చెప్పిన 
విషయాలన్నీ తు, చ, తప్పకుండా, తన డైరీలో (వాసుకున్నాడు. 


మాంటేగ్‌ కధనం (పకారం శ్రీనివాసయ్యంగారు భారత 
దేశంలో ఏ ఒక్కరూ కూడా కాం(గెస్‌. లీగ్‌ పథకం పట్ల సుము 
ఖంగా లేరని, అందువల్ల ఆయన దానిని మన్నించవలసిన “అవసరం 
ఉండదనీ, ఆశాజనకంగా ఏదో 'అన్నుగహిసాం అని అంపే, చిత్తం 
అలాగే తమ దయ అని (పజలంటార నీ నమ్మబలికినట్లు తెలియ 
వంద. అప్పట్లో శ్రీనివాసయ్యంగారు క) అడ్వకేట్‌ 
జ : 


ఇటువంటి పరిస్థితులలో, కాం(గసు “డమూారడ్‌' ను కోదన 
సద్‌ ద్వంద్వ పభుత్వ పద్దతిని ఆ మాంచేగ్‌- ఛెల్క్స్‌ ఫర్నిగారలు సతో 
ఇస్తామని ఊరుకున్నారు. మాంపేగ్‌ రాకముందు, “ఆయన చాలా 
సరళ హృదయుతోనూ, సదభిప్రాయంతోనూ వ స్తున్నాడనే అందరూ 
భావించారు. ఆయన వచ్చినప్పుడు దేశీయులు గట్టిగా తమ అభి 
బాయాన్ని నక్క నక్కాణించ గలిగిఉం పే “ప్రొవిన్షియల్‌ అటో 
నమి లాంటి న స భారతీయుల bu ఆయన ఆయ త్ర 
పడేవాడు. 


_ డా॥ అనిబిసెంట్‌ 1917కు పూర్వం భారతదేశానికి ఎంతో 
"సేవ చేసి, భారతదేశానికి “హోం రూల్‌” ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అని 
స్వాతంత్ర్య సమరం సందర్భంగా జెయిలుకు కూడా వెళ్ళిన ఇల్లాలు, 
పెగా మాంపేగ్‌ వచ్చేముందు, కాం(గెస్‌ అధ్యక్షురాలిగా, భారతదేశానికి 
స్వపరిపాలనావకాశం కలుగజేసితీరాలని గట్టిగా చెప్పింది. కొద్ది నెల 
లలో ఆమె తత్వం పిరాయంపవడమేగాక,. తన అభ్మిపాయమూ, సర్‌ 
శంకరన్‌ నాయర్‌ అభ్నిపాయమూ ఒకపేనని చెప్పడాన్ని, అనుకో 
కుండా, పప్పులో కాలేసింది. . 


(శ్రీవివాసయ్యంగారు అడ్వ 'కేట్‌ జనరల్‌ గా (ప్రజాహృదయాన్ని 
గు ర్తెరిగినవాడే. తనకు తానే మాంపేగ్‌ ను కలిసి మాటాడగోరి, తన 


; 
506 "నా జీవిత యాత్ర 
| 


వ్యక్తిగత మైన అభిప్రాయంతో ఆయన్ని ముంచె త్రకుండా ఉండి 
ఉండవలసింది. (పజాభిపాయానికి భిన్నంగా, ఆయన సొంత డబ్బా 
వాయించి, డేశానికి తీరని అన్యాయం చేశాడు, శ్రీ నివాసయ్యంగారు 
తనకు తానుగానే వచ్చి కలుసుకున్నాడనీీ తనముందు సాక్ష్యం ఇవ్వ 
డానికని ఆయన్ని ఎవ్వరూ ఆహ్మానించలేదనీ మాంచేగ్‌ తన డె రీలో 
(వ్రాసుకున్నాడు. ఆయనకి తనకి "అప్పట్లో రాజకీయాలతో ents 
లేకపోయినా, అడ్వకేట్‌ జనరల్‌గా మాటాడిన కారణాన్ని మాంపేగ్‌ 
ఆయన అభ్మిపాయం మీద విలువ ఉంచవలసి వచ్చింది. సల్ల 
అప్పటికి పండిత మోతీలాల్‌ న్నెహూకీ రాజకీయాలతో. 
సంబంధం లేదు. అయినా ఆయన, తన స్వంత అభ్మిపాయంగా, 
మాంశేగ్‌తో ఇస్పటినుంచి ఇరవై యేళ్ళ లోపుగా భారతదేశానికి ' 
బాధ్యతాయుత (ప్రభుత్వం (Responsible Government) 


ఇ స్తే జనం సంతోషిసార ని చెప్పాడు. ఇలాంటి సాక్ష్యాల. 


ఆధారంగానే, మాంపేగ్‌ “రౌండ్‌ టేబిల్‌” షత్రికాధిపతి లయొనెల్‌ కర్తిస్‌ 

(Lionel Curtis) సలహా (ప్రకారం, ద్వంద్వ పభుత్వ సూడ 

నలు చెసి ఊరకున్నాడు. 
కొంతమంది నాయకులే గనుక [దోహంచేసి ఉండకపోతే. ' 


వెంటనే “ప్రొవినియక్‌ ఆటోనమీ? (PrOViNCial autonomy) + క్‌ 
స్దాపన తకం కేక దానిని అనుభపిస్తూ, పూర్తి భాధ్యతలకోనం , 

ఆందోళన చేస్తూ ఉండిఉం పే, అటువంటి ' ;"పూరాపూవీగల ప్రభుత్వాన్ని | 
కూడా ఇప్పటికి ఏ పది సంవత్సరాలలో పుగానో, సాధించి ఉండేవారం, | | 
భారతదేశ చర్మిత్ర వేరు విధంగా రచియింపబడి ఉండేది. 


ఈ పట్టున ఆ 1018-10 నాటి స్టితిక్కీ సైమన్‌ కమీషన్‌ బాయ్‌ | 
కౌట్‌ నాటి స్టితికీ We విలియా వేయడం న్యాయం, 


న ర 


i 

1: 

1928 లో జరిగిన కథ | 
| 

| 


మదరానులో 1927 లో జరిగిన కాం[గెస్‌లో పండిత జవహర్‌ 
లాల్‌ న్నెహూచే ర “స్వాతం(త్యి తీర్మానం ఆమో ! 


గాంధ-ఇర్విన్‌ ఒడంబడిక, మా విడుదల 507 


డించబడింది, మహాత్మా గాంధగారికిగాని, మోతీలాల్‌ న్నెహూగారికీగాని 
ఈ ప స్ట ఎలాంటి అభిలాషా లేదు. "1885 నాటి (ప్రథమ 
కాం(గెన్‌ వ. బెంగాల్‌, కౌాం(గసుపట్ల ఆదరాభిమానాలతో నే 
ఉంటూ వచ్చింది. కాని దర్శిలా తిరుగుబాటుదారీ విధానాలకు ఆలవాలం 
అయింది. చాలాకాలం ఆ తిరుగుబాటుదారీ విధానం బెంగార్‌లో 
నాటుకుపోయింది. బెంగాల్‌ యువకులు ఎందరో అహింసా పద్ధతిని 
దెళాన్ని సేవించగోరి ఎన్నో సాహసకార్యాలుచేసి మృతజీవులయ్యారు. 
గాంధీగారి అహింనాత్మక విధానం (కమేపీ బెంగాల్‌ యువకుల మనో 
తత్వాలమీవ | సనీచెపీ, 1929 నాటికి వారిని శాంతపరచి, మితవాదు 
లనుగా తయారుచేసింది. అటువంటి పరిస్టికులలో, 1928 లో కాం(గెస్‌ 
తిరిగీ కలక తాకు ఆహ్వానించబడింది. “నాటి కాంగెస్‌కు అధ్యకునిగా 


బదరిని నిర్ణయించాలి అన్న ఆలోచనలో బెంగాల్‌ వారిదృప్టి మోతీలాల్‌ 
నెహ్రూ మీద పడింది. నిజానికి ఆయనే తన కుమారునిచే (పతిపా 
చించదబడిన స్వాతంత్ర్య తీర్మానాన్ని తిరగతోడగలడని వారు భావిం 
చారు. ఈ కథ అంతా లోగడ మనవిచేసే ఉన్నాను. 


1918 లో డా॥ అనిబిసెంట్‌లా, కలక తాలో పండిత మోతి 
లాల్‌ నెహూ తన అధ్యక్ష ఉపన్యాసంలోనే స్వాతంత్ర్య తీర్మానాన్ని వెను 
కకు నెట్టి అఖిల పక్ష సమా వేశం అంగీకరించిన పథకాన్ని ముందుకు 
పెట్టి, కాంగ్రెస్‌ దానినే ఆ మోదించవలసిందని సూచించాడు. కాం(గెసు 
ఆశయం మాతం పూర్తి స్వాతంత్ర్యమే అంటూ కూడా, (బిటిష్‌ 
వారు, ఈ దేశ పరిస్టితులను దాగా గమనించి, మా సంతోషమే 
అన్నాడు, 

గాంధీగారు చూపించిన మార్గాన్ని అనుసరించి సైమన్‌ కమిషన్‌ 
బహిష్కరణ విషయంలో అంతటి “మహోన్నత శిఖరాన్ని అధిష్టించిన 
కాం(గెసువాశే, ఆంగ్లేయల వద్దనుంచి తమ వాంఛితార్హ మైన స్వేచ్చా 
స్వాతం[త్ర్యాలను కంకర తలుస్తూనే, దేశం తరపున దేశీయుల 
తరపున స్వాతంత్యమే తమ ఆదర్శం అని చెపుతూనే, ఏక్‌ దమ్‌ 
దిగజారిపోయి, సెమన్‌ కమిషన్‌ వారినుంచి, అధమం పరిపూర్ణ మైన 


508 నా జీవిత యాత్ర 


“పొవిన్లియల్‌ ఆటోనమీ" సూచనకై నా నోచుకోని పరిస్థితికి పడిపోయిన 
ఉదరత మూ అందుకు కారణాలూ ఎన్నినార్లు చెప్పినా నాకు చెప్పా 
లనిపి స్తుంది. ఈ విషయం గు ర్రుకొచ్చినప్పుడల్లా నాకు బాధ వచ్చి, 
“ఆంగ్లేయులు న్ధ క్రీహీనులయిన శ(తువులను దూసి జాలి పొందరు, 
కాదా అంటే నె త్రకెక్కుతారు” అన్నది మళ్ళీ మళ్ళీ మనవి చెయ్య 
కుండా ఉండలేను. వారు మనలను అధఃపాతాళానికి అణగ(ద్రొక్కాలనే 
ఉదేశంతోనే, క్తి చేతబట్టి సంపాదించిన రాజ్యాన్ని క త్తి చేతది'ప్రే 
పరిపాలిసాం అని  అన్నారస్‌, వారు అలాఅనగలగడానికి కారణం మన 
నాయకులూ, వారి చేతలూ వాతలూ, సలుకులూ కల్పించిన మన దుస్తికే 
ననీ మళ్ళీ ఒకసారి మనవి చేసి, నా మనః శ్రేశాన్ని మరి కాస్త తగ్గించుకో 
డానికి (ప్రయత్నినాను. కాగా దున్నపోతునీ దూడనీ ఒకే! కాడికి కట్టిన 


విధంగా మన దేశంలో ఉన్న రాజుల (పన క్రి కక రాష్ట్రాలలో ఉన్న 
(ప్రభుత్వ విధానాలకీ కూడా పనిలో పనిగా ముడి పెట్టగలిగిందా కమిషన్‌, 
దీని కంతటికీ కొరణం మన పిరికితన మేనని తిరిగి వక్కాణీంచి నా 
ఆవేదన తీర్చుకోనివ్వండి. 


ఆ యువక ద్వయం ౬ సుభాష్‌బాబూ, జవహర్‌లాలూ, ఇటు 
వంటి పతనం ఏదో రాబోతోందని (గ్రహించే, కలక త్రా కాం|గెస్‌లో 
ప హయ నిర్ణారణ సభ వారు అంగీకరించిన (ప్రతిపాదనకు బహిరంగ 
| సమా వేళంలో అడ్డు తగిలి, తమ సవరణ (సతివాదించారు. అనుకున్న 
దానిని కాదంటున్నారని గాంధీగారు అడ్డు తగలడం చేతనే, ఆ సవరణ 
వీగిపోయింది, ఈ సందర్భంలో కూడా భారతీయ నాయకులు తమ 
బలహీనత నే తిరిగీ (పదర్శించుకున్నారు. దేశక్షే టొన్ని విస్మరించారు, 
మోతీలాల్‌ నిరంకుశులలో నిరంకుళుడు. ఆయనకు తిరిగి మహాత్ముని 
అండ దొరకగానే, శాంతంగా మంచి చెడ్డలు విచారించడం న్యాయ 
మేమో నన్న దృషే సన్నగిల్లింది. ఆ అక్యవనద పరిస్థితులలో ఆయన 
ధీశ క్రిని ఉ శేజపరచి, ఆ రాజీ ప్రతిపాదనలకు వ్యతిరీ క్ర కత ఆయనలో 
కలిగించలేక పోయాము. ; 


1918.19 సంవత్సరాలలో అనిబె సెంటమ్మ పరిప్టితీ అల్లాగే 


గాంధి-ఇర్వెన్‌ ఒడంబడిక, మా విడుదల. 509 


ఉండేది. మేము అమెతో కలిసి ఆ “హోంరూలు సంరంభంలో పని 
ఇన సందర్భాన్ని పురస్కరించుకుని, ఉసన్యానాల ద్వారానూ, వారా 
పత్రికల ద్వారానూ ఎంతగా (ప్రయత్నించి తంటాలుపడ్డా, ఆమను 
మాంటేగ్‌ ముందర దిగజారిపోతూన్న పరిస్థితినుంచి అనాడు తప్పించ 
లేకపోయాం. ఆమె మొదటిసారిగా మాంజేగ్‌ను దర్శించినప్పుడు, 
ఆయన నిశ్చల, నిర్మల, శాంతియుత వాతావరణంలో తన విచారణ 
జరప గల అవకాశం కలుగజేయమని కోరిన కోర్కెను మన్నించిన 
కారణంగానే, ఆమె అంత హఠా త్తుగా దిగజారిపోయిందని మాలో 
కొందరికి అనుమానం కలిగింది, 


సపూ-జయకర్‌ రాయబారాలు 

1930 నాటి రాజీ (ప్రయత్నాలు మహాత్మాగాం ధీకో సహా అన్ని 
వర్షాల కాం(గేసు నాయకులూ జెయిళ్లల్లో ఉన్న సమయంలో ఆరం 
భించబడ్డాయి. ఆ ఉద్యమ సమయంలో వారాకాలర మోతీలాల్‌ నె హూ 
గారు బయళశే ఉన్నారు. ఆనాడు ఆ రాజీ(పతిపాదనలు సర్‌ తేజ్‌ 
బహదూర్‌ స్మపూ, జయక ఠ్‌గార్ల నాయకత్వాన నడిచాయి. ఆనాటి 
ఉద్యమం మాంచి రసకందాయ పట్టుగానే నడిచింది. [బ్రిటీష్‌ రాజకీయ 
న త్తలూ, (పభుత్వం వారూ క ఆ పరిస్థితిని ఎయర్‌" సా వడం అంత 
ణా. కాదని మెల్లి మెల్లిగా (గ్రహిస్తున్నారు. 

ఆంగ్ల రాజకీయ వే = సందర్భానునారంగా మార్షాన్వేషణ 
చేసి జాగ త్ర తపడగల నేర్పరులు. వారు భారత నాయకుల మనో 
భావాలు గత 20 సంవత్సరాలుగా పూర్తిగా శోధించి [గహించి 
ఉన్నారు. ఈ సారి భారతీయుల దృష్టి [పక్కతోవల పట్టించాలనే 
కోరికతో, రౌండ్‌ శేదిల్‌ కాన్ఫరెన్స్‌ అనే నూతన పంధాను చేబట్లారు. 

మొదటి రౌండ్‌ శేదిల్‌ కాన్ఫరెన్స్‌ 1930 నవంబరులో జరుగ 
వలసి ఉంది. ఆ కాన్ఫరెన్స్‌ జరిగే లోపల న పూ-జయకర్‌ గార్లు 
ఎల్లాగయినా గ గాంధీగారినీ, నెహ్రూ ద్వయాన్ని (ప్రభుత్వం వారి అను 
మతితో కలుసుకుని సం ప్రతించాలని (ప్రయత్నించారు. కాన్ఫరెన్స్‌కి 


T 33 


510 నా జీవిత యాత్ర. 


ముందుగా మన నాయకులు (పభుత్వంవారితో సం(పతించడానికి వీలుగా 
వారిని మున్ముందుగా విడుదల చేయమని కోరడానికి బదులుగా, మాక 
వారిని కలవడానికి అవకాశం ఇవ్వండి అని సపూ_జయకర్లు అడ గడం 
ఒక అసాధారణ విధానం. 


పె గా ఈ మధ్యవ ర్రిత్వం వహించిన పెద్దలకు కాం్యగెసన్నా, 

కాంగెసు ) వారి బధానాలన్నా మొదటినుంచీ వ్యతిరేక భావమే. కాగా 
వారు బహిరంగంగా ఈ శాసన ధిక్కారాన్ని ఈసడించిన పెద్ద మను 
వులు. అటువంటి పరిస్థితులలో ఈ పెద్దలు కాం(గసు వారికీ , (ప్రభుత్వం 
వారికీ మధ్య సంప్రతింపులు సాగిసాం “అరే, వ విశ్వాసం 
ఉంచడం ఎల్లా సాధ్యం అవుతుంది? వారు కాం గెసువారి స ల 
లను (గవాంచి, ఆ నాయకులను విడుదల చెయ్యకుండా, సంప 
తింపులు జరపడం న్యాయం కాదుగనుక, వారిని ముందుగా విడుదల 
చెయ్యవలపిందని _పభుత్వానికి సలహా ఇచ్చి ఉండవలసింది. అదే 
న్యాయమయిన పద్దతి గదా! లేదా, వారు (ప్రభుత్వంవారి మనోభావాలను 
(గ్రహించి వారు ఇవ్వదలచిన దేమిటో తెలుసుకుని ఆ వివరాలు 
కాంటగెసు వారికి తెలియజేసి ఉండవలసినది. ఈ రెండు పద్దతులలో 
యేదీ వారు అనుసరించలేదు. 


వారు మున్ముందుగా పండిత మోతీలాల్‌ నె హూూగారికో సంప్ర 
తించి,- వారి మనోభావాలను (గ్రహించి, వారిని పిడికిల్లో ఇముడ్చు 
కున్నారు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా రాజీపడితేనే మంచిదని వాంఛించే 
ఆ మోతీలాల్‌ గారు, అడిగినదే తడవుగా తమ మనోభావాలన్నీ వారితో 
Os ప్పేశారు. అల్లా చె ప్పేముందర, ఆయన మంచి చెడ్డలు 
యోచించ లేదు. ఆఅతనప ఈను పలుకుతూన్న పలుకులు కాం(గెసుకూ, 
తనకూ కూడా చిక్కులు కలుగజేసాయే మోనన్న ఆతోచన లేకుండా 
పోయింది. మోతీలాల్‌ గారిని 1880 జూన్‌ వరకూ, అరెస్టు చేయలేదు. 


లండన్‌లో (పచురించబడే డెయిలీ హెరాల్డ్‌ సోకోంద్‌ సూచ 


నలు. విలేఖరులలో SNE 0బ్‌ (Slocombe) టక (ప్రముఖ విలేఖరి. 
ఆయన ఆంగే యుడు. ఆయన తన పత్రికలో 1930 నవంబరులో కలున 


గాంధ-ఇర్విన్‌ ఒడంబడిక, మా విడుదల 511 


నున్న రౌండ్‌ "టేబిల్‌ సమావేశంలో కాం(గసువారు కలిసివ స్తే మంచిది 
అుటూ కౌంగెను వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు. "హారికార్‌ 
న్నెహూగారి అభి ప్రాయాలు స్లోకోంబ్‌కి అందచేస్తూ, స్మప్రూ-జయకర్లు 
మధ్యవర్తిత్వం వహించడానికి పూనుకున్నారు. స్లోకో రద్‌ యందు 
కలిగిన విశ్వాసం వల్లనో, లేక స్లోకోంబ్‌ అంగ్రేయడయిన కారణంగా 
తమ వాంఛలను సరీగా ని వేదించగలడనో, మోతీలాల్‌గారు తాను తన 
దేశానికి (బిటిష్‌ వారి వద్దనుంచి వాంఛించే. దేమిచో ఆ విలేఖరి కెరుక 
ను రవాడం? 

“కార్యగెసువారు రౌండుపేబిల్‌ కాను ఎ లెన్స్‌లో పాల్గొనడానికి 
ముందు, భారతదేశానికి డొమినియన్‌ ఫైటస్‌ ఇవ్వడం భాయమని 
ఆంగ్లే యులు రహన్యంగా వాగ్దానం యివ్వాలి. ఈ వాగ్డానానికీ, రోం 
చీబిల్‌ కాన్ఫ రన్స్‌వారి సలహోలకీ, వార్ల మెం ట్‌ వారు “చేయదలచుకున్న 
దానికీ లంకె ఉండరాదు. కాం(గను వారికి దిటిష్‌వారూ వె వె(సాయి 
గారూ రహస్యంగా ఇచ్చిన ఈ నాగ్గానం, కాన్ఫరన్స్‌వారూ పార్లమెంట్‌ 
వారూ ఏపయినా (పత్యామ్నూయ సూచనలు చేస్తే, వారు చేసిన ఆ చిట్ట 
చివరి సూచనలకు లోబడే తాము ఇచ్చిన వాగ్దానాన్ని చెలి ల్లించుకోవచ్చు” 
నని మోతీలాల్‌ గారు స్లోకోంబ్‌క తెలియజేశారు. మోతీలాల్‌ గారి 
సూచనలను గాందీగారి Se ఇంకా కొందరి నాయకుల ఎదుటా 
ఉంచడానికి సపూ_జయకరుగారలు వె చె(సాయ్‌గారి అనుమతి కోరారు. 
భారత (ప్రభుత్వంవారు అనందంగా అనుమతిని (ప్రసాదించారు. యెరవాడ 
జెయిలులో ఉన్న గాంధిగారిని చూడడానికి స్మపూం -జయకర్‌ గారలు 
వెళ్ళారు. 

గాంధీగారి (పతిపాదనలు 

ఎట్టి పరిస్పితిలోన యినా, ఏ విషయం మీదనయినా, ఇంకొకరి 
(ప్రోత్సాహం, పోద్బలం లేనంతనదకూ గాందిగారికి ఎప్పుడూ నికిత 
అధిపాయా లుంటాయి, పూర్తి రిగా బాధ్యతాయుత (ప్రభుత్వం భారత 
దేశానికి ఇస్తామ ని (బ్రిటిష్‌ ష్‌ గవర్నమెంట్‌ వారి తరపున భారతప్రభుత్వం 
వారు హామీ ( ఇవ్వాలనీ, ఈ హామీని రౌండు సేబిల్‌ కాన్ఫరెన్స్‌వా రంగి 


512° నా జీవిత యాత్ర 


కరించి తీరాలనీ, రక్షణల విషయంలో తీసుకోతగ్గ మార్గాలను వారే 
నిర్ణయించవచ్చుననీ గాంధీగారు సూచించారు. సరిఅయిన రాజ్యాంగ 
విధానం రూపొందించి తీరాలనీ చెప్పారు. కాగా ఈ మధ్య కాలంలో 
కల్లు దుకాణాల దగ్గర, విదేశీ బట్టల దుకాణాల దగ్గరా పికెటింగ్‌ 
కొనసాగించే హక్కు కాంగిసువారికీ ఉండా లన్నారు. 


ఇద్దరు మధ్యవ రులు గాందీగారి సూదనలనుకూడా (గహించిన 
వారె, నాయకుల ఆభిపాయాలనూ పరిశీలన చెయవలసి ఉంటుం 
ప న్య నాని చె(స్రాయగారి ముందు ఉంచారు. (ప్రభుత్వంవా రి మన 
స్సులో ఏముందో ముందుగా (గహించకుండానే రాయబారాలకి ఆ 
ఇరువురూ పూనుకోవడం శుద్ద తప్పు. అంతేకాదు మోతీలాల్‌ నెహూ 
గారిని అరెస్టు చసముందుః "ఆయన స్రోకోంబ్‌కు తెలియజేసిన అధి 
ప్రాయాలను we ఉన్న గాంధీగారి అభి పాయాలకతో గుది 
గుచ్చడం ఇంకొక తప్పు. 


మున్ముందుగా అప్పటి కప్పుడు భారత దేశానికి పూర్తి బాధ్యతా 

యుత (ప్రభుత్వాన్ని ఇస్తామని వాగ్రత్తం చెసితీరాలని గాంధీజీ తన అభి 

(పాయాన్ని స్పష్టంగానూ, స్ఫుటంగొనూ చే ప్పేళాడు. పైగా ఆ వాగ్గ త్తం 

రౌండ్‌ -పవిల్‌ కాన ్పరెన్స్‌వారి ఎదుట బహిరంగ పరచాలని, 

అధమం పార్ష మెంటు వారి ఎదుటనయినా దాని (ప్రస క్రి ఎత లసీ 

ఆయన సూచించాడు. వారు చేసే ప్రత్యామ్నాయ సూచనలకు అది కొంత 
వరకూ అనుగుణంగా ఉండవచ్చునని అన్నా డాయన. 


వైస్రాయ్‌ వెనకడుగు 


కాని పూర్తి బాధ్యతాయుత (ప్రభుత్వాన్ని భారత దేశానికి ఇవ్వ 
జ! ఒప్పుకున్నా. డనుకున్న ఆ వై(స్రాయగారు, అప్పుడే తన పై 
మునిగినటు అడుగులు వెనక్కి. వెయ్యడం ఆరంభించాడు, అల్లా వేన 
కడుగు వేస్తూనే నాయకులను సందర్శించడానికి సహూ. జయకర్త గారికి 
అనుమతి ప్రసాదించాడు. వై్యసాయ్‌ వెనకడుగు "వేయడానికి కారణం 
మోతీలాల్‌ నెహూగారు, ఆయన అరెస్టుకు పూరం, స్రోకోంబ్‌ ను 


గాం థ-ఇర్విని ఒడంబడిక, మా విడుదల 513 


న తన హృదయంలో ఉన్న ఏ భావాలనయితే ఆయన ఎదుట 
పెట్టాడో, అవన్ని అప్పుడే స్త్రి గక లట వె వై _స్రాయ్‌గారికి అందజేయడ మె, 
ఎప్పుడయితే మోతీలాల్‌ న్నెహూ సంపూర్ణ బాధ్యతాయు శ 
(ప్రభుత్వం ఇచ్చే విషయమై రహస్యపుటొప్పందానికి దిగజారిపోయాడో, 
పెగా రే రౌండ్‌ కేబిల్‌ కాన్న కృ రెన్సొవారి (ప్రత్యామ్నాయ సూచనలకు ఆ 
ఒప్పందం లోబడవచ్చునని అంగికరించాడో, ఆ తక్షణం వె(సాయ 
గారు తాను ఏ విధమయిన రహస్యపు టొప్పందాలకూ అంగీకరించ 
కూడదనే నిశ్చయానికి వచ్చేశాడు. 
న్యాయంగా, స్లోకోంబ్‌ ద్వారా న్నెహూగారి సూవనలను 
(గ్రహించిన తక్షణం, నహ = జయకర్‌ గార్హకు గాందీగారిని కలుసు 
కోవడానికి అనుకుతి నిరాకరించి ఉండవలసింది. దానికి బదులుగా, 
దెబ్బతో బాధపడేవాడి నెత్తిన మొట్టికాయ కూడా మొట్టినట్లుగా, తాను 
కాం గెసువారి కోరిక (ప్రకారం, ఏవో 5 కొన్ని సంస్కరణలను మాత్రమే 
సూచించగలన పీ, వాటిని పట్టుక కన్‌ (ప్రజలు వారి వ్యవహారాలను వారు 
చక్క_దిద్దుకోవాలని చె ప్పేళాడు. మధ్యవ ర్వ రులుగా వ్యవహరినామని 
బయల్దేరిన పెద్దలు తప్పుటడుగు వేస్తే ఇంతకంటె అధికంగా ఏం 
జరుగుతుంది?” 


జయిలునుంచి గాంధీగారి సైట్‌ మెంటు 


గాంధీగారు, తాను ఫె దీగా ఉంటూ తన తరపునా, దేశం తర 
పునా ఎ విధమయిన సూచనలనూ చెయ్యజాలనని అనడం న్యాయం 
గానూ, ధర్మంగానూ ఉంది. ఈ రూలు ఎల్లప్పుడూ, అందరికీ, అన్ని 
దేశాలవారికీ వ ర్తిస్తుంది. అంత తీవ్రంగా జవాబు ఇస్తూ గాంధీగారు, 
మళ్ళీ ఇవి నా స్వంత అభి పాయాలంటూ కొన్ని సూచనలు చెయ్య 
కుండా ఉండి ఉంకే బాగుండేది. స్వంత అభి పాయాలంటూ గాంధి 
గారు కొన్ని సూచనలు చేసిన కారణంగా స, నె, (హూద్వయం వారితో 
ఏకీభవించ జాలమని అనడంలో దోషం ఏమీ లేదు." 

ఎంతో ఘనంగా అహాంసాత్మకంగా పోరాటాన్ని సాగించిన 
అనంతరం, ఒక దేశ స్వాతంత్ర్య విషయమైన (ప్రసావనలో, తమ 


514 నా జీవిత యాత్ర 


తమ స్వంత అభిపాయాలను బహిరంగ పరచడం ఎప్పుడూ న్యాయం 
కాదు. దేశం తరపున తాము తమ నిక్చితాభిప్రాయాలు తెలియ చెయ్య 
వలసి ఉన్నందున తమకు మున్ముందుగా స్వాతం(త్యం లభింప జేయ 
వలసిన బాధ్యత (పభుత్వం మీద ఉన్నదన్న విషయం మన నాయకులు 
సృష్టం చేసి ఉండవలసింది. 

కాని అచార విరుద్దంగా, 1980 ఆగస్టు 15వ తేదీని మహాత్మా 
గాందీ జెయిలునుంచే ఒక్‌ సైట్‌ మెంట్‌ చేశారు. తానున్నూ, తన 
మితులున్నూ, సృపూ- జయకర్లు నడపిన రాజీ (పయత్నాలకు 
కృత జ్ఞాలమనీ, (ప్రభుత్వంవారు శాంతి నెలకొలే సదుదైశంతో కౌం(గ 
వారితో సంప్రతించ తలచి ఉంటే, జెయిళ్ళలో ఉన్న అ నాయకులతో 
నిరాకేపణీయంగా సంప్రతింపులు జరపవచ్చుననీ అ సైట్‌ మెంట్‌ లో 
ఉంది. రాజీ (పతిపాదనల విషయంలో వె వె _సాయ్‌గారి అనుమతహాకా 
ఉండి ఉంకే, గాంధీగారు ఆటువంటి పేట్‌ మెంట్‌ ఇవ్వవలసిన అవ 
సరం ఉండేదికాదు. 


రాయబారాల వైఫల్యం 
మధ్యవ రులు రెండు నెలలపాటు పడిన తంటాలుకు (పతి 


ఫలంగా జెయిళ్ళ లో ఉన్న నాయకుల వద్దనుంచి ఇటువంటి సైట్‌ మెంట్‌ 


తీసుకు రాగలగడం వారి (ప్రతిభే కక గాందీగా రిచ్చిన ఠః సైట్‌ 
మెంట్‌తో వె వై (స్రాయెగారి బుర్ర తిరిగిపోయిందనీ, తాను ఏవిధమయిన 
రాజీ ప్రతిపాదేనలూ చెయ్యకుండా నిమ్మకు ప్‌ _్రీనట్టు చల్లగా ఊరు 
కుంటానేమో అనుకునే గాంధిగారు ఈ స్టేట్‌ మెంట్‌. ఇచ్చి ఉంటాడని 
జా వై సాయ్‌ తలచి ఉండాలనీ ఈ పరిస్టితికి గాందీగారి సేట్‌ మెంట్‌ 
కారణ భూతమయిందనీ, నై నిటాల్‌ అలా న్నెహూగారు 
ఎరవాడ జెయిలో ఉన్న గాంధ్రీగారికి తెలియజేశారు. 

ఆగస్టు 81వ తేదీని మధ్యవర్తిత్వ ప్రయత్నమనే ఆ తతంగ 


కం. 


మంతా నిస్పలం అయినట్లు తేలిపోయింది. స్వరాజ్వ సాధనకై చరి | 


(తాత్మకంగా సాగించిన 'బ్రహ్మాండయిన అహింనాత్మక సమరంతో. 
ప్రపంచ దృష్టినే ఆకట్టుకోగలిగిన కాం(గెనువారు, అనుకోని విధంగా. 


గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక, మా విడుదల . 515 


మళ్ళీ దిగజారిపోయారు, ఎన్ని "వేలమంది జె ముళ్ళకు వెడితేనేం, 
పోరాటం ఎంత ముమ్మరంగా సాగిపోతేనేం . తుదకు మిగిలినదంతా 
దిగజారుడే. ఈ పరిస్టితికీ కారణం ఆ 1917.18 నాటి అనిబి సెంటమ్మ 
విధానమె తిరిగీ త 1930లో కూడా, (బ్రహ్మాండమయిన యుద్దం 

_ మధ్య ఉండీకూడా, అవలంబించడ మే. 


అగనాయకులు విడుదల, ఇర్విన్‌తో ఒడంబడిక 


ఎంతగా తమ్ముతాము బ యట పెట్టుకున్నా తమ్ముతాము సందా 
శించుకోగల నేర్చిరితనం కాంగెసువారిలో ఉండబ్తే, ఆ 1930 ఆఖరు 
నాటికి తిరిగీ ఈ కయ్యం ముమ్మరం అవడమూ, దానో 1931 మొదటి 
రోజులలోనే (బిటిష్‌ వారు కాంగనుక కార్యనిర్వాహక సభ్యులుగా పని 
చేసిన ఆ పాతవారినీ, కొత్త వారినీకూడా వదలి పెట్టడానికి నిశ్చయించు 
కోవడమూ, అప్పుడే వారికి వె వైస్రాయ్‌ గారితో నిర్మల వాతావరణంలో 
తర్జన భర్జనలు చేయడానికి సదవకాశం ఉంటుందని |గహించగలగ 
డమూ వ. 


అసలు న్యాయానికి ఇదే సవ్యమయిన మార్గ మవడాన్ని 1930 
జూలై -ఆగస్టుల లోనే ఇలాంటి విడుదల (ప్రయక్నాలు జరిగి ఉండ వల 
సినది. రః (ప్రకారం నాయకులు విడుదల అయిన వెంటనే, గాందీగారూ 
ఇర్విన్‌ కలిసి స క్రమంగా సంప్రతించడానికి సావకాశం కలగడమూ, 
సం(పతింప్పలు సఫలమై, సంతకాల దాకా రావడమూ, దానిని గాంధీ= 
ఇర్విన్‌ ఒడంబడికగా రూపొందించగలగడమూ జరిగింది. ద్వంద్వ 
నాయకత్వమూ, వారిలో వారికి కలిగిన అభిప్రాయ భేవాలూ, కాం(గైసు 
వారి కోరికలు 1917.18, 1928.29, 1930 లలో విఫలం అవడానికి 
కారణా లయ్యాయి. 


ఈ గాంధీ ఇర్విన్‌ సంప్రతింపులు సఫలం అవడానికి కూడా 
కౌరణాలు గాంధగారు వెనుకటి అపజయ కారణాలను (గహించ గల 
గడం, తానే యావత్తు భారత దేశానికీ కాంగ్రసు తరపున ఏకైక 
నాయకనిగా నిలిచి, సం(పతింపుల విషయంలోనూ, సవరణలూ, దిద్దు 


న న 1 
పా 


516 | నా జీవిత యా[త్ర-3 


బాట విషయంలోనూ పైవారి (ప్రమేయం లవవేశమూ లేకుండా చూసు 
కుని, మాంస:ర స కందాయ పట్టుతో నిగహాందుకు రాగలగడ౦. ఈ 
కారణాలవల అపజయం అన్నది దరికి రాకండా పోయింది, 

ag) 


12 


1932లో నా అరెస్టు 


193? లో నన్నూ, నాతోడి వర్కర్ల నూ నిర్పధించడానికి కార 

ణంగా, మేము పన్నుల నిరాకరణ ఉద్యమం నాగింపబోతున్నా మని 
చెప్పబడింది. నిజానికి అలాంటి (ప్రయత్నం ఏదీ మేము చేయదలచి 
ఉండలేదు. అయినా రెండవ రౌండ్‌ టేబిల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి తిరిగి 
వచ్చి గాంధీగారు భారతదేశంలో అడుగు పెమేనాటికి అన్ని రాష్ట్రాల 
లోని అ(గనాయకులనూ నిర్బంధించి తీరాలనే (ప్రభుత్వపు పె శే శ్రే 
రకరకాల కారణాలను సృష్టించి, దేశవ్యాప్త పంగా అగనాయకు లన్నవారి 
కొందరిని అరెస్టుచేసి, ss "వెనక్కి. : పంపీఆసి౦వి 


| అప్పట్లో లండన్‌లోని పష్మతికలలోనూ, భారత దేశమందలి 

ముఖ్య పత్రికలలోనూ కొన్ని వార్తలు పడ్డాయి. రౌండ్‌ "టేబిల్‌ కాన్ఫ 

రెన్స్‌లో సర్‌ శామ్యూర్‌ హోలి (Sir Samuel Hoare) (పతి 

పొదనలను గాంధీగారు. అంగీకరించని కారంగా, ఆయన్ని అనమాన 

' పరచడమూ, చిన్నబుచ్చడమూ సాగించిన పెద్దలు “వెళ్ళవయ్యా వెళ్ళు, 

ఎల్లా వచ్చావో అల్లాగే వెళ్ళు. ఆ వెళ్ళడం వెళ్ళడం తిన్నగా జెయిలు 
| శ్ర అని భయ పెట్టినట్లు తెలియనచ్చింది. 


| దర్శిలా, ఆయనతోపా"పే అన్ని రాష్ట్రాలలోని ముఖ్య నాయ 
, కులనూ కూడా అరెస్టు చెయ్యమని వచ్చిన హుకుంకోనే పె విధంగా 
|| సృష్టించబడిన రకరకాల కారణాలతో, వారిని నిర్బంధించి జెయిళ్ళలో 
' పెట్టారు. (బిటిష్‌ తీరాన్ని వదిలేముందు గాందిగారిని "హెచ్చరించి, 
చి న్నబుచ్చీ, అవమానపసరనీ పలికిన పలుకుల ఫలితంగానే గాందీగారు 


లలల, Bp Fee cc ఊం 
క ప స tre 


ఖే 


id 
1 
[చిన 
స 
స 


1932 లో నా అరెస్టు 517 


ఓడ దిగకుండానే అరెస్టు కావడం జరిగింది. అన్ని (ప్రాంతాల నాయ 
కులూ నిర్పంధించబడడం జరిగింది. 

ఆ పరిస్థితులలో 1982లో నేనూ తిరిగి అరెస్టు అయ్యాను, 
సర్‌ శామ్యూల్‌ హోర్‌ భారత దేశంలో మళ్ళీ 'ఏ విధమయిన 
ఆరాటాలూ, కలతలూ రేగకుండా తగు చర్య తీసుకోవలసిందని 
ఇచ్చిన సలహా (ప్రకారమే ఈ అరెస్టులన్నీ సాగిస్తున్నామని (ప్రభుత్వం 
వారు. బాహాటంగా ఒప్పుకోలేక పోయారు. అలాంటి సూచనలూ, 
సలహాలూ అందిన కారణంగానే నిజానిశాలతో నిమి త్రంలేకుండా, 
ఒక్కొక్కరి అరెస్తుకూ కారణం చూపాలి గనుక, ఏదో ఒకటి చూపిం 
చారు, నా అరెస్టుకు కూడా అటువంటి విపరీత కారణమే చూపబడింది. 


అరెస్టుకు కారణాలు 
నెను అప్పుడు రాష్ట్ర కౌయ్యగెసు కమిటీ అధ్యక్షునిగా నే ఉంటూ 
పరవాడ నలాతతో కుకు రాష్ట్ర కాంగైసు కమిటీ మీటింగు 
సెట్టుకున్నాము. ఆ మీటింగు కొన్నాళ్ళ పాటు న! పెంచబడిన 
సెటిల్మెంట్‌ రెట్ల విషయంలో కొన్ని ముఖ్య విషయాలు తర్తన భర్జన 
చే స్తున్నాము, 1930 తుము సడపిన శానన. ధిక గారాన్నీ, నన్నూ 
నాతోటి వర్కర్ల ని ఆ సంవత్సరం ఉప్పు సత్యాగహ సంబంధంగా 
అరెస్టుచేసిన సందర్భాన్ని పురస్క_రించుకునీ, (ప్రభుత్వంవారు ఎక్కువ 
చేయబడిన ఆ రీసెటిల్మెంట్‌ పన్నులను వసూలు చేయడానికి పూను 
కున్నారు. 
మేము జెయిళ్ళనుంచి తిరిగివచ్చాక, 1991 లో ఆ విషయమై 
ఏం జే స బాగుంటుందని ఆలోచి న సున్నాం. ఒ' క పకల రౌండ్‌ సేబిల్‌ 
కాన్ఫళెన్స్‌ నడుస్తూండ డం చెత దాని పర్యవనానం ఎల్లా ఉంటుందో 
తెలియదు కనుక, |; (పభుత్వం ఆ సన్నుల వసూలు సందర్భంలో నిర్బంధ 
'కథానాఅను (పవేళ పెట్టలేదు. ఆ కాన్ఫరెన్స్‌ విఫళం అయిన కారణంగా 
అరెస్టు వారెంట్‌ మాత్రం పంపించారు. 
ప్రభుత్వంవారు. జారీచేసిన ఆర్షరు పురస్కరించుకుని నేను 
చెన్నపట్నం వెళ్ళకుండా నా (ప్రయాణాన్ని ఆపుజెయ్యాలనే ఉద్దేశం 


518 నా జీవిత యాత్ర, 


తోనే వాఠెంట్‌ పుట్టిందని తలుస్తాను. నేను పట్నంలో ఉండగా నన్ను 
సట్టుకుం టే అనుకోని అలజడులు కలగవచ్చుననీ, అందులో మేము 
ప్రభుత్వ విరోధ చర్యలు ఏమీ నడపని సందర్భంలో అరెన్షు జరిగితే 
అలజడులూ, గడబిడలూ అధికమవుతాయనీ, ఏదో ఒక అబద్దపు 
ఛార్జీతో ఏ జిల్లాలోనయినా అరెస్టు చే స్తే కొంత గందరగోళం తగ్గు 
తుఏదనీ (ప్రభుత్వంవారు తలచారు. 


తప్పుడు కేసు 


మర్నాటి ఉదయం నన్ను మేజసే ప్రటుగారి ఎదుట హాజరు పెపై 
వరకూ, నా అరెస్టు కారణం నాకు తెలియదు. నా కేసు విచారణ జరగ 
డానికి సాకులు కూడా హాజరులాగే ఉన్నారు. ఏలూరు నేషనల్‌ 
స్కూలు ఎదుట నేను నా కారులోనే నుంచుని ఒక బహిరంగ సభలో 
ఉపన్యసించానని ఆ సాక్ష్యంవల్ల నాకు తెలియ వచ్చింది. బహిరంగ 
సభ జరిగింది అన్నది దబ్బర. దానికి జనం హోాజరయ్యా రన్నది 
అబద్ధం. సభ జరుగుతుం దని (ప్రకటన అయినా జరిగి ఉండలేదు. 
నేను కారులో బెజవాడ వెడుతూ అక్కడ ఆగిన సందర్భాన్ని పురస్క 
రించుకుని ఒక కథ అల్లారు. 


నొ కాలాన్నీ, కోర్టువారి కాలాన్నీ వృథాపరచడం ఇష్టంలేక. 


వ ఏ విధమయిన (క్రాసు “పరీక్ష చెయ్యదలదుకోలేదు. నా తరపున 

డి ఫెన్స్‌ సాక్ష్యాన్ని, పెట్టి కేసు సాగించడమూ అనవసరం అనిపిం 
చింది. వారికి తోచిన రాజకీయ కారణాలతో నన్ను అరెస్టుచేసి జెయిలుకు 
పంపించాలని వారికి బుద్ది పుట్టింది. “ప్రభుత్వంవారు కోరినస్పుడల్లా 
జెయిళ్ళకు వెళ్ళడానికి మేము సర్వదా సిద్ధంగానే ఉంటున్నాము గదా! 
అలాంటప్పుడు రః జ కేసు మా! త్రం ఎందుకు?” అని మాత్రం 
కోర్టులో అంటూ, ““ఎందుకింకా ఆలస్యం? మీరు తలచినంత కాలం 


త్వరగా శిక్ష విధించండి” క ఆయన నావ ఎనిమిది మానాలు ల 


విధించాడు. 


లండన్‌లో రౌండ్‌ "టేబిల్‌ కాన్ఫరెన్స్‌ విఫలం ఆవడంతోనే” 


జో 


1932 లో నా అరెస్టు 519 


జవహార్‌ లాల్‌ నె హూగారిసీ, ఇతర ముఖ్య నాయకులనూ, గాంధీగారి 
అరెస్టుతో పాటే, ఏవేవో కారణాలు చెప్పి, అరెస్టుచేసి జెయిళ్ళకు 
సంపించారు. 


రౌండ్‌ టేబిల్‌ నాటకం 


భారత రాజ్యాంగ కార్యదర్శి Cs ఆఫ్‌ సెట్‌), (బిటిష్‌ 
ప్రభుత్వంవారూ నిన్న మొన్ననే గాంధీ ఇర్విన్‌ ఫె ఫ్యాక్స్‌ ధర్మమా అని 
ఒక మంట చల్లారిందనీ, అల్లా చల్లారిన మంట ధర్మమా అనే గాందీ 
గారిని దేశానికి" ఏకైక నాయకుడుగా రౌండ్‌ శేబిల్‌ కాన్ఫరెన్స్‌కు 
పంపగలిగాం అని గహించగలిగిన కారణంగానే, మళ్ళీ ఇంతట్లోనే 
ఇంకో పెద్ద మంట అంటుకుని ఆది గబగబా అన్ని ప్రాంతాలకూ 
ప్రాకుతుంచేమో అన్న భీతివల్ల పుట్టిన దడతో ఒకేసారిగా అన్ని 
(పాంతాలలోని అ(గనాయకుల్ని ఏదో ఒక సాకుతో గబగబా అరెస్టు 
చే సేసి నిర్బంధంలోకి తీసుకుని, కటకటాల వెనక్కి పంపించి హాయిగా 
ఊపిరి పీల్చుకున్నారు. 


ఒక మహోన్నతమయిన అహింసాత్మక సమరం గాంధీ 
ఇర్విన్‌ ఒప్పందం ధర్మమా అని ఆగిన సంగతి [గహించిన ఆంగ్లే 
యులు భారత దెశంపట్ల (వర్తి రించిన తీరు ఇది! లార్డ్‌ ఇర్విన్‌ బ్రిటిష్‌ 
వారి (పతినిధిగానూ, 'గాందీగారు భారత దేశపు ఏకె క్ర “నాయకుడుగానూ 
ఆ wee పె సంతకాలు చేసినా (బ్రిటిష్‌ కాబినెట్‌ వారికిగాని, సెక్ర 
టరీ ఆఫ్‌ సేట్‌కిగాని ఆ సంధి షరతులను మన్నించాలనీ, వాటిని 
అమలు వరచాలనీ ఏ కోశానా అభ్నిపాయం ఉన్నట్లు కనబడలేదు. 
అమలుపరచకుండా ఉండడానికి కారణం చూపాల్‌గా! అలాంటి. 
కారణంగానే ఈ రౌండ్‌ కేబిల్‌ కాన్ఫరెన్స్‌ పుట్టింది. 


దేశాన్నీ, దెశీయుల్నీ నాయకుల్ని, కాం(గైసువారిసీ అందర్నీ 
చల్లచల్లగా నేర్పుతో ఒక వల పన్ని లాగారు. ఆ రౌండ్‌ టేనిర్‌ కాన్న 


శెన్స్‌లో గాంధగారిని సరిగా చూడలేదు సరికదా, ఆయన్ని అవమాన 
పరచడానికీ, చిన్నబుచ్చడానికీ (పయత్నించారు, 


520 నా జీవిత యాత్ర, 


విఫభషణాయిలు 
మన దేశ స్వాత ౦(త్రానికి విదోధులయిన ఆ విఫిషణాయిలు 
ఏదో ఒక కులం పేరిటే, మతం "పేరిచో, మరో రూసంతోనో తమకు 
రక్షణ కావాలంటూ, తమరిని (ప్రత్యేక దృష్టితోనూ, అభిమానంతోనూ 
చూడవలసి ఉంటుందంటూ ఆ రౌండ్‌ 'పేవిఠ్‌ కాన్ఫరెన్స్‌కు హోజ 
రయ్యారు, భారతీయు లదే ఆంగ్లేయుల గడ్డ పె ఆడించిన విషాదకర 
మయిన వింత నాటక మది. గాంధీారికి దేశీయులూ, విదేశీయులూ 
కూడా (దోహం చేశారు. 
భారత దేశం తరపున “న్వాతం,త్య” తీర్మానం తీసుకువచ్చి. 
నందుకు గాందీగారిని ఎగతాళి చేశారు. గుంఫికంగా, గంభీకంగాను 
ఎగతాళి చేశాక, సర్‌ శామ్యూల్‌ హోర్‌ భారతదేశానికి గాందీగారి అరె 
స్తుతో ఒక పాఠం చెప్పి తీరతానని భయపెట్టసాగాడు. ఆయనేకాదు, 
యాన త్తు భారత దేశంలోని నాయకులంతా జేయిళ్ళకు పోతా రన్నాడు. 
అన్న మాట (ప్రకారం చెయ్య్యూనూ చేశాడు. రండవ రౌండ్‌ పేబిట్‌ 
కాన్ఫరెన్స్‌ అనంతరం వెనువెంటనే దేశాన్ని అణగ దొక్కడానికి 
జరిపిన చర్య ఇది. ఆ దేశవి_స్టృత మైన చర్య సందర్భంగానే నేనూ 
అ రెస్టయ్యాను, 


తిరిగి వెల్లూరు కౌయిలుకి 

వెనుక పుటలలో నా అరెస్తూ, విచారణా, జెయిలు శిక్ష అన్న 
విషయాలను గురించి చెపే ప్ప ఉన్నాను. శిక విధించిన తరువాత నన్ను 
మదరాసు తీసుకు కె శారు. అక్కడనుంచి, రెండవసారిగా నన్ను 
వెల్లూరు జెయిలుకు మార్చారు. ఆజెయిలు సూపరింటెండెంట్‌ గా మేజర్‌ 
ఖాన్‌ పనిచెస్తూనే ఉన్నాడు. ఈ సారి ఒకరినొకరం అర్థం చేసుకున్న 
కారణంగా, 4క్షకాలం పూర్తి అయ్యేదాకా అక్కడే నన్ను ఉంచారు, 
వెనకటిలాగే ఈనారి కూడా చాలామంది పొతులూ, స్నేహితులూ, 
సన్నిహితులు తోడి ఖై దీలుగా అక్కడికి వచ్చి చేరారు. 

మామూలు వయకు పరిస్తితులు తప్ప చెప్పుకో తగ్గ కొత్త త్ర 
విశేషాలు ఏమీలేవు. మామూలు ధోరణిలోనే జెయిలు పరిస్తితులు నడిచా 


"స్వరాజ్య పష్మతిక: చరమా ధ్యాయం 521 


యస్వీ సేల్‌ పద్దతిలోనూ, “సి క్లాసు వారిని చూసే విధంలోనూ 
మార్పులేదనీ, కప కాను వారిలో కొందరికి 'క్వారంమైన్‌” రాళ్ళు 
కొడ పనికూడా ఒప్పగించబడిందనీ చెపితే చాలనుకుంటాను. నన్ను 
కొన్ని దినాలపాటు ఆనవాయితీ (పకారంగా 'క్యారరపైన్‌'లో ఉంచి 
నప్పుడు ఈ విషయాలన్నీ నా కళ్ళతో చూసి గ్రహించ గలిగాను. ఈ 
సంగతులన్నీ సూపరింటెండెంట్‌ గారి దృష్టికి తీసుకువచ్చిన కారణంగా 
నను అక్కడ ఉన్నంతకాలం కొద్దిగా మార్చు కనబరిచారు. కాని 
నన్ను లోపలకి మార్చగానే, మామూలు కథే నడిచిం దని విశ్వసనీయ 
వర్గాల ద్వారా తెలియవచ్చింది  ' 


ఈ అరెస్టును గురించీ, జెయిలు శిక్షను గురించీ మేము ఏ విధం 
గానూ ఎప్పుడూ అనుకుని ఉండలేదు ఆ కారణంగా ఈ సంగతులన్నీ 
చాలా తొందర తొందరగా జరిగిపోయాయని అనుకోక తస్పదు, 
మేమూ ___ ఏ విధమయిన (ప్రచారాలుగాని, సత్యాగ్రహ సమరాలు 
గాని జరపడంలేదు. గాంధీగారా ___ రౌండ్‌ టేబిల్‌ కాన్ఫరెన్స్‌నుంచి 
తిరిగి రానై ఉన్నారు. గాంధీగారు బొంబాయి రేవులో దిగిన తక్షణం 
అయన్నీ, ఆయనతోపాపే ఆసేతుశీతాచల పర్యంతం ఉన్న కాం(గసు 
నాయకులనీ ఒకు. మ్మ డిని అరెస్టు చేసారని కలలోకూడా అనుకోలేదు, 


13 


“స్వరాజ్య ప్మతికః చరమాభ్యాయిం 

అ 
“స్వరాజ్య ప్మత్రిక విషయంలో వచ్చిన చికాకులు బుణదాత లతో 
చేసుకున్న ఒప్పందాలవల్ల, (ప్రజలనుంచి నా 'కప్పుడూ లభిస్తూ 
వచ్చిన సహకారాదులవల్ల చాలావరకు సద్దుకోగలిగాను. కాని మా 


సంస్థను చికాకుల పాలుచెయ్యాలన్న పట్టుదలతో ఒక పెద్ద ముని 
కొన్ని పనులు చేళాడు. ఆయన అవకాశ ౦కోసం కానుకు కూర్చున్నాడు. 


5929 నా జీవిత యాత్ర 


ఆయన “స్వరాజ్య పత్రిక ఆఫీసు ఇంటి యజమాని. పేరు శ. సూర్య 
నారాయణరావు, 

ఏదో ఒక దుష్ట నక్షత్రాన మేనేజింగ్‌ డై రెక్షర్‌గా ఆయన 
ఇల్లు, నెలకు రూ 300 ల అదైమీద, మూడు సంవత్సరాలకు తీసు 
కున్నాను. ఆయన మా కం పెనీపై ఏదో కుట చెయ్యాలన్న దుర 
దేశంతో ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. దిహుశః ఆయనకు 
ఆరంభంనుంచీ అటువంటి ఉదేశం ఉండిఉండదు. దర్శిలా, అనగా 
మొదటి మూడు సంవత్సరాల త్త (గిమెంటు కాలమూ కన తరవాత 
ఆర్థిక మైన మా ఇబ్బందులు త (గహించగలిగిన కారణంగా ఎల్లా 
| గమునా మా అచ్చాఫిసు కె కె ౦కర్యం చెయ్యాలన్న దుర్చుద్ది ఆయనకు 
పుట్టింటుంది. ఎల్లాగయినా ఆయనకు రావలసిన అది భా [క్రింద ఆ 
అచ్చాఫీసును స్వాహా చేయవచ్చునని ఆయన భావించి ఉంటాడు, 

నేను 1082 లో అరెస్టయిన నాటికి ఏవో కొన్ని చెల్లర 
అప్పులూ, లినో "చెపు కంపెనీకి ఇవ్వవలసిన బాకీలూ ఉండిపోయాయి, 
ఇంటి యజమానికి కూడా కొంత అద్దె బాకీ పడి ఉన్నాను. ఆయన 
కివ్యవలసిన బాకీకో సహా, ఇరవై చం కంటె ఎక్కువగా ఉండి 
ఉండదు. మహా అయితే ఆ ఇరవై త్ర అప్పూ ఒకటి రెండు లినో 
మిషన్ల ఖరీదుకంటె ఎక్కువ ఉండదు. 

నాకు శిక్ష పడిన తరవాత, నా వ్యాపారమంతా చూస్తూన్న 
కృపానిధి అన్న మా మేనేజరు ఏదో కొద్దిగ బుఃణం కావలసి, ఆ ఇంటి 
యజమానిని కలుసుకున్నాడు. ఆ బుణం౦ పుట్టినట్టయితే, కొన్ని ఆర్టిక 
మైన ఇబ్బందులు తీరతాయనీ, మళ్ళీ తిరిగి "నేను వచ్చేవరకూ నిర్వి 
ఘ్నంగా పేపరు నడపవచ్చుననీ ఆయన తలచి ఉండవచ్చును, 


సూ. నా. రావు తంత్రం 
ఆ ఇంటి యజమానికి, తాను వాంఛించిన (ప్రకారం, తనకు 
రావలసిన అద్దె బకాయికింద ఆ అచ్చాఫీసంతా కై ౦కర్యం చేసేయ్యా 
లన్న ఆశ ఎక్కువయి ఉంటుంది. అందుచేత, ఆయన తన సలహా 


'_ చారులయిన పార్షసార థి, తిరువెంక టాచారిగార్డ సలహాకోనం వెళ్ళాడు. 


"స్వరాజ్య షతిక: చరమా ధ్యాయం 523 


ఏదో (ప్రకారంగా కొంత ధనాన్ని “న్వరాజ్య కం పెనీవారి ర్‌ మొత్తం 
తనకు రావలసి ఉంటుందనుకున్న డబ్బుకు హామీగా ఆ అచ్చాఫీను 
నంతటినీ (వాయించుకోవాలని ఆయనకు ఆశ పుట్టేంది. 

నా భార్య, ఆ “స్వరాజ్య” కంపెనీకి ఆమె స్వంతం ఒక లక్షా 
పదమూడు వేల రూపాయలు అప్పు కర్న. “ఆకరి సీ ఆస్తులపై 
ఫ్లోటింగ్‌ హక్కు. పతం (వాయిందుకుంది. ఇంటి యజమాని, తాను 
పొందిన సలహా (ప్రకారం, ఆమెకున్న యావ త్తు హక్కూ ఆయన 
పరంగా ఆమె వదులుకుంపే తప్ప ఒక్క కాణీకూడా అప్పు ఇవ్వ 
నని స్పష్టంగా చెపే ప్పశాడు, 

అప్పటికి నా భార్య హనుమాయమ్ము, ఇచ్చిన అప్పు వడ్డీతో 
సహా రెండులక్షల వరకూ పెరిగింది. ఆ ఇంటి యజమాని, తాను 
కోరిన ప్రకారం హనుమాయమ్మ ఆమెకున్న యావ త్తు హక్కూ తన 
పరం గావించిన తరవాత “స్వరాజ్య” కంపెనీవారు ఆ కం పెనీకున్న 
యావత్తు ఆస్తీ తన పేర తనఖా _వాయాలనికూడా షరతు పెట్టాడు, 

కృపానిధి అప్పు కావా లని (వ్రాసిన ఉత్తరానికి జవాబుగా 
సూర్యనారాయణరావు, ముందుగా హనుమాయమ్మగారికున్న హక్కు. 
లన్నీ తన పేర (ట్రాన్సఫర్‌ అయితే తప్పు, అప్పు ఇవ్వబడదని 
స్పష్టంచేశాడు. హనుమాయమ్మ పట్నంలోనే ఉంటూఉన్నా స్వత 
స్పిద్దంగా ఎమీ చదువుకున్న ఇల్లాలు కాదు. ఆమె నేను ఏది చెపితే అది 
తు, చ. తప్పకుండా చేసే బాపతు మనిషి 

అందువల్ల కృపానిధీ, పే కలిసి వెల్లూరు 
జెమిల్లో నన్ను "కల నుకోడానికి వచ్చారు, నా భార్యకున్న హక్కులన్నీ 
సూర్యనారాయణగారి పేర (ట్రాన్స్‌ఫర్‌ కావడానికి కావలసిన సన్నాహ 
మంతా ఆమె చేసేలాగున నాచేత ఉతరం (వ్రాయించుకోవాలని నా 
వద్దకు వచ్చారు. వారు వెల్లూరు ఒక శనివారంనాటికి జే రుకున్నారు. 
ఆ "అటేడంకోడో సాధారణంగా జెయిలు రూల్స్‌ (ప్రకారం ఇవ్వబడే 
ఇంటర్వ్యూకాల౦ పూర్తి అయ్యాక వచ్చారు. 

వా రిరువురూ. మేజరు ఖాన్‌ ఇంటికి వెళ్ళి తాము ఆనాడు నకా 


524 నా జీవిత యాత్ర 


లంలో రాలేకపోయామనీ, ఒక అతి ముఖ్యమయిన విషయం గురించి 
మాటలాడడానికి పట్నంనుంచి వచ్చామనీ, అందువల ఆదివారం అయినా 
ఆ మర్నాడు ఒక్క. అయిదు నిమిషాలపాటు సూర్యనారాయణరావు 
నాతో సం(పతించడానికి సావకాశం ఇప్పించవలసిందనీ మేజర్‌ ఖాన్‌ను 
కోరారు, 


ముందర ఆవకాశం ఇవ్వ నిరాకరించినా తరవాత, అల్లాగే 
అయిదు నిమిషాల సేపు మాట్లాడవచ్చునని, సూర్యనారాయణరావుకు 
అనుమతి ఇచ్చాడు. వా రుభయులూ, వెల్లూరు వచ్చేముందర, తమకు 
నాతో నం (పతించడానికి అనుమతి కావాలన్న దరఖాస్తు కూడా పెట్టుకో 
లేదు. ఆ వారంలో ఎవరినయినా కళను కఠటావనగాసి, తర 
ఆదివారం ఉదయం ఆరుగంటలకే అది తటసపడుతుందనికాని 
ఊహించలేదు. ' 


ఆ రోజు ఉదయం ఆరుగంటలకు మేజర్‌ ఖాన్‌ నా గదికి వచ్చి, 
నాతో చాలా. అర్హంటు విషయాలమీద మాటలాడడానికి సట్నంనుంచి 
ఎవరో మిక్షులు వచ్చారనీ వారితో నేను అయిదు నిమిషాలసేపు 
లన తాను అనుమతి నిచ్చాననీ చెప్పి, నన్ను తన వ 
రమ్మన్నాడు. నన్ను చూడడానికి వచ్చిన వారి "పెరు మేజర్‌ ఖాన్‌ 
చెప్పలేకపోయాడు. 

ఎవ్వరితో మాటలాడడానికి నాకు అనుమతి ఇవ్వబడిందో, వారి 
సేరయినా ఎరగనే అని, ఆ అనుమతిని నిరాకరించాలని అనుకున్నా 
సాధ్యం కాలేదు. నేను ఖాన్‌ గారి వెంట వెళ్ళాను. ఆ ఆసామీ లోపలకు 
తీసుకుఠాబడ్డాడు. వచ్చింది ఇంటి యజమాని సూర్యనారాయణరాపు 
గారు. ఆయన నాతో ఆ ఇనుప కటకటాల లోపల అయిదు నిమిషాల 
సేపు మాటలాడడానికి అనుమతింపబడి ఉన్నాడు, 


ముందు *టాన్స్‌ఫర్‌ దస్తావేజు 


మేజరు ఖాన్‌ కొంచెం అవతలగా బయటనే నుంచుని, నిమిషాలు 
లెక్క_ పెడుతూ, నిమిషం అయిన వెంటనే గట్టిగా అరవడం మొదలు 


'స్వరాజ్య' ష్మతిక: చరమాధ్యాయం 525 


పెట్టాడు. ఆయన ఆకటకటాల ద్వారా మమ్మల్ని చూడగలడు. 
సూర్యనారాయణ రావు, తాను నాకున్న అప్పుల తీర్మానంకోనం 
రు 800 లు కూడా పుట్టించలేకుండా ఉన్నాననీ, అయినా నా భార్య 
గనుక అమెకున్న హక్కు_లన్నీ తనకు విలియా వేస్తే, కం పెనికన్న 
అప్పు యావత్తూ తనకు రావలపిన అదైతో సహా తొను తీర్చడానికి 
సిదంగా ఉన్నానని చెప్పాడు. 

న సూర్యనారాయణరావు చెప్పిందంతా నాకు చాలా ఆశ్చర్యాన్ని 
కలుగజేసింది. కృపానిధి, ఖానా సుబ్బారావుగారలు ఎక్కడ ఉన్నారని 
ఆడిగాను. వారు బయట ఉన్నారనీ, స్వయంగా మాటలాడిఉన్న చిక్కు. 
లన్నీ నాతో చెప్పడానికి భయపడుతున్నారనీ చెప్పాడు. ఆయన తన 
లాయర్లు, నా భార్యకున్న హక్కు లన్నీ తన పేర (వ్రాసి ఇచ్చే 
పక్షంలో, సహాయం చెయ్యవచ్చు నన్నారని అన్నాడు. 

ఆమె హక్కులన్నీ విలియా వెయ్య నవసరంలే దనీ, తన పేర 
సద్‌ మార్డ్‌గెజ్‌గా తన హక్కులను ఇస్తే వాతునని నేను చెప్పాను, 
ఆయన తన ప్రీడర్లు తనకు ఇచ్చిన నలహా [ప్రకారంగా గాక ఇంతే 
విధంగానూ సహాయం చేయజాలనని చెప్పేశారు. నేను నా వద్ద కలం 
కాగితం కూడా లేవనీ, సంగతుల పరిశీలించి నా భార్య పేర ఉత్తరం 
(వ్రాస్తాననీ చెప్పాను. ఆయన తనవద్ద కాగితం వగ రా లున్నాయని 
చెపుతూ, ఒక జేబులోనుంచి కాగితం తీసి ఇచ్చాడు. 

ఆయన చెప్పిన విషయంలో నాకు పూర్థిగా నమ్మకం కుదరక 
పోయినా ఆయన చెప్పిన పరిస్టితులన్ని విషమ పరిస్టికులుగా నే ఉన్నా 
యనీ, తొందరగా వాటి విషయం తేల్చుకోకపోతే పరిస్టెళులు చెయ్యి 
దాటిపోతాయేమోనని తలచి, నేను నా భార్య పేర ఉఊ తరం [వ్రాయడానికి 
అంగీకరించాను, తీర్చవలపిన బాకీల విషయం ఆలోచించి ఇరవె వేల 
కంచె బాకీ లుండవని చెప్పాను. > 

ఆ మెకున్న హక్కుులన్ని తనపెర ఆమె నామకహా విలియా 
వేస్తే, దానిని ఒక బినామీ వ్యవహారంగానే భావిస్తూ తాను ఆ కాగితం 

T 34 





526 నా జీవిత యాత్ర్య 1 


ఆధారంగా ఎట్టి చర్య తీసుకోదలచలేదనీ తన పేర ఆమె వాసే _ 
(టాన్సఫర్‌ దసాచేజులో ఇంత సొమ్మని కూడా (వాయనవసరం కేదనీ 
ఆయన అంపే,. ఆభ్లాకాదు. అంకె దానిలో వెయ్యాలని నే నన్నాను, | 


ఏది ఏముయినా ఆమె హక్కులన్నీ సూర్యనారాయణరావుగారి క 
పేర విలియా వేస్తే తతిమ్మా వన్నీ తాము నరిచూసుకుంటానుని ఆయన | 
చెప్పడం చేతనూ, జరుగవలసిన కాండంతా అయిదు నిమిషాలలో | 
జరగవలపి ఉన్న కారణంచేతనూ, ఆ కౌగితంమీద, నా భార్య పేర, 
వారు కోరిన (ప్రకారం ఎటువంటి (టాన్స్‌ఫర్‌ దస్తా వేజయినా సరే 
ఇరవై వేలకు (వాసి ఇవ్వమని, ఒక ఉత్తరం గబగబా వ్రాసేళాను. 

(పపంచక౦లో ఎంతటి మూర్జుడయినా, ఇటువంటి తెలి 
తక్కువ పని, అనాలోచితంగా, తల భుడు నిమిషాల లోనూ 
ఉండడని నా తలంపు. ఏదయితేనేం. చేయకూడని పని చేసేశా 
చెయ్యి జారిపోయింది. 





సూర్య నారాయణరావు నన్ను పూర్తిగా బోలా కొట్టించాడు, 
నౌ భార్యచేత ఆమెకున్న సర్వహక్కులూ తన క్‌ ట్రాన్సఫర్‌ 
(వాయించుకున్నాడు. ఇంత చేసినవాడు అప్పులయినా తీర్చాడా అంటే 
అదీ లేదు. పైగా, నా భార్య (వ్రాపి ఇచ్చిన _టాన్సఫర్‌ సల్ల తనకు రావల 
సిన అద్దె మాత్రమే తనకు లభి స్తుందనీ, అందువల్ల నా తాలూకు శి 
ఇతర హక లేవీ తాను తీర్చుననీ స వ్షంచేశాడు. కాదా న స్వరాజ్య న 
కంపెనీ బాపతు చర, శి అస్తులస్నే- దానికోసం కొన్నస్థలం, ఉన్న న 
బిల్లింగూ అన్నీ సాఫ్‌ సీదాగా "తనసేర పదివేల రూపాయలకు తనఖా | 
"పెడితే, నా తక్కిన బాకీలు తీరుస్తానన్నాడు, 3 


తరవాత తనఖా. దస్తావేజు 


కృవానిధి మంచి చిక్కుల్లో పడ్డాడు. అతడే జెయిలులో నన్ను 
కలుసుకుని ఆ తనఖా దస్తావేజు ముతో నాచేత అంగీకరింప i 
జెయ్యాలని నిర్ణ యించ బడింది. ఆ మొదటి వ్యవహార ౦లో కృవానిధి న 
చాలా తెలివి తక్కు వగా వ్యవహరించి నన్ను ఒక శుంఠని మ. ్న 


Ui స న యము ర etd pet ch 








స్వరాజ్య షృతిక: చరమాథ్యాయం. 527 


తాను బయట ఉండి సూర్యనారాయణ రావుని ఒక్కటై నాతో మాట 
లాడడానికి జెయిలులోకి పంపించిన కారణంగా, అటుకరటి పరిస్థితి 
ఉత్నన్న మయింది. తానూ, సుబ్బారావూ వచ్చి అల్లా బయటే ఉండి పోక 
పోళే, అధమం తాను ఒక్కడయినా సూర్యనారాయణ రావుతోపాటు 
లోపలికివచ్చి, సంగతి సందర్భాలు కుణ్ణంగా చెప్పిఉంచే, ఈ చిక్కు 
లలో మేము పడేవాళ్ళము కాము. 


నాచేత ఆ రెండవదసావేజు సరిగా ఉందని అనిపించుకోవడానికి 
తానువచ్చి నన్ను కలవవలసి వచ్చేసరికి కృపానిధి మానసికంగా చాలా 
బాధపడ్డాడు. కాని వెనక టికీ ఇప్పటికీ అతని పరిస్థితి అల్లాగే ఉండి 
తోరం: అందుచేత, అ మొదటి (ట్రాన్స్‌ఫర్‌ “దస్తావేజు (వాయ 
బడిన 15 రోజులు తిరక్కుండా, తప్పనిసరిగా నన్ను కలుసుకోక 
తప్పిందికాదు. ఈ ముసాయిదాలన్నీ ఆ ఇంటి యజమాని లాయర్తే 
తయారు చేశారు. 


కృపానిధి నన్ను కలుసుకుని సూర్యనారోయణ రావు ఎల్లా 

మమ్మల్ని దగా చేసిందీ వివరించాడు. కంపెనీ తాలూకు ఇతర ఆస్తు 
లన్నీ తనఖా పెడితేనే గాని ఒక్కకాణీకూడా ఇవ్వనంటున్నా డని 
చెప్పాడు, నేను, ఆ ఆదివారంనాడు సూర్యనావాయజ రావు ఒక్కడే 
లోపలికివచ్చి నాతో మాట్లాడిన సందర్భంలో _ ఏం జరిగిందో, కృపా 
నిధితో వివరంగా చెప్పాను. మనల్ని బాగా దగాచేశాడనీ, అనాడు 
సూర్యనారాయణరావుతో తానూ లొపలికి రాకపోవడాన్నే అతనికి 


అలాంటి అవకాశం కలిగిందనీ, అదే పెద్ద తప్పయిపోయిందనీ వ్‌ 
రించాను. నేను కృపానిధిని చివాట్లు పెట్టి, ఈ పరిస్టితులలో త నభా 
దసావేజు (వాయడానికి సుతరామూ ఒప్పుకోనని చెప్పాను. 


నా జీవితంలో ఎప్పుడూ పే డరుగా, అడ్వ కేటుగా, రాజకీయ 
క్ష్‌ తగా పనిచేసి = ఇటువంటి చికాకు పరిసితులలో నేను చిక్కుకో 
లేదు, ఆ సమయంలో నా నహజ వివేకీంకూడా నన్ను విడిచి? పెట్ట 
పారిపోయిందనుకుంటాను. ఆఖరికి, తప్పనిసరిగా, కం పెసీకి మిగ 


528 నా జీవిత యాత్ర 


లింది కాస్తాకూడా తనఖా పెట్టడానికి పరిస్టికులనుబట్టి ఒప్పుకోవలసి 
వచ్చింది, | 

నన్ను పూర్తిగా దగా చేయగలిగిన ౪ సూర్యనారాయణ రావు, 
ఈనారి నన్ను తిరిగి కలుసుకుని తనఖా దసా వేజు ముసాయిదా అంగీ 
కరింపజేయడానికి తంటాలు పడకుండా, తెలివిగా తప్పుకున్నాడు, 
అతడు లోపలికివచ్చి ఉంటే, అ ,టాన్స్‌ఫర్‌ దసావేజు విషయంలో 
నాకు చేపిన దగా గురించి అడిగి ఉందును. అతడు ఈ రెండు సంద 
ర్భాలలోనూ, జాగ త్రగా ప్లాను వేసుకుని, మిమ్మల్ని నిర్బంధించి, మా 
చేత ఆ రెండు దసా వేజులూ (వాయించుకో గలిగాడు. 

మొదటిది. నా భార్య హనుమాయమ్మకు “స్వరాజ్య” కం పెనీపై 
రెండు లక్షల. పై చిలుకు రొక్కానికి ఉన్న హక్కులన్నీ ఆయన పేర 
(టాన్స్‌ఫరుకు సంబంధించిందీ. రెండవది. మిగిలిన చర, సిర ఆస్తు 
లన్నీ సీదాగా అతని పరం చేసేదీ. అంతేకాదు. నాచేతా, నా భార్యచేతా 

ఉత్తరాలు (వ్రాయించుకున్నాడు. ఆ (ట్రాన్స్‌ఫర్‌ దస్తా వేజువల్ల 
కాని, ష్‌ ఆర్థిక మెన లోటుపాట్లు ఏవయిన ఉంచే వాటి విషయంలో 
మెము ఇరుపురమూ స్వయంగా ' బాధ్యులమనీ ఆ ఉడీ తరాలలో (వాపి 
ఇచ్చాము. 

ఈ విధంగా నేను వెల్లూరులో ఖై దిగా ఉంటూన్న ఆ రోజు 
లలో సూర్యనారాయణ రావు 'తంత్రంలో పడిపోయి, బలవంతంగా ఆ 
దస్తావేజులు (వాసి ఇచ్చాను, 


ఆపెని హైకోర్టు 
స్వరాజ్య కంపెనీ తరువాతి చరిత్ర సుదీర్గ యె అనేక సంఘట 
నలతో కూడుకుని ఉంది. అలా దగాగా సంపాదించిన ఆ రెండు 
దస్తావేజులు ఆధారంగా ఆ సూర్యనారాయణ రావు, కోర్డుక్తి వెళ్ళి 
“స్వరాజ్య ద. ఎల్లాగయినా న ఆ కం a తాలూకు 
యావదా స్టేనీ.అనగా అచ్బాఫీసు, లినో మిషన్లు, బిల్తంగులు, ఖాళీజాగా. 
వగ ర్‌ “తనకు బాకీగా ఉన్నామని చెప్పబడే. అధైబికాయి రింద్క ఆ 


“స్వరాజ్య పతిక: చరమాధ్యాయం 529 


కొద్దిపాటి రొక్కానిక్కే చేత బట్టాలని చూశాడు. నేను జ్యాగ త్తగా, ఆ 
వ్యవహారం న నడిపిస్తూ నా ఫీ డర్లు నన్ను జారవిడిచిన సందర్భాలలో 
న స్యయంగా వాదించుకుంటూ, స్‌ సెసీ మూసివేయాలని హె హైకోర్టులో 
ఆయన దాఖలు చేసిన (పతి పిటిషనూ నెగ్గుకుంటూ వచ్చాను. 

మిస్టర్‌ జసైస్‌ జెంజేల్‌ (Mr. ‘Justice Gentle) వద్ద 
ఆఖరు సారిగా దాఖలు చేయబడిన పిటీషన్‌ విచారణకు వచ్చినప్పుడు, 
ఆ ఇంటి యజమాని కివ్వవలసిన అద్రి బకాయి ఎంతో నిర్ణయించ 
వలసిందనీ, ఆ పద్దులన్నీ సరికూసి నికరం బాకీలు తేల్పవలసిందనీ ద 
జడ్డిగారు ఆర్డరు జారీ చేశారు. 

అప్పీలు కోరులోకి ఆ వ్యవహారం వచ్చిన సందర్భంలో, ఆ 
సూర్యనారాయణ క తనకు రావాలని చూపించిన అంకెలు తస్పని 
హెదించాను. అప్పటికి, పరిస్తితుల (ప్రభావం వలనే మదరాసు (ప్రభు 
త్వంలో రేవిన్యూమం|శత్రిగా ఉండటం తటస్టించింది. అందునల్ల నేను 
స్వయంగా జడ్డిఐ ఎదుట నిలబడి వాదించడానికి సావకాశం (మంత్రులు 


కోర్టులలో జడల ఎదుట లాయర్లుగా నిలిచి వాదించడం న్యాయ వీరు 
ద్దమూ, మంగి హోదాకు భంగమూను) లేకు :డాపోయిది, 


ఆ అప్పీలు కోర్టులో జడ్రిలలో ఒకరయిన జస్టిస్‌ వకదాచారి 
గారికి కంపెనీ మూసివేయడమే న్యాయమని తోచింది. సా అభ్యంతరం 
కేవలం జమాఖర్చులకు సంబంధింబందే అయిన కారణాన్ని ఇవ్వ తేలే 
ఎ త్తం చన్నదయిసో పెద్దదయినా, ఈ సరిస్టితులలో కలన యూని 
చేయడమే న్యాయమని ఆయనకు తోచింది. 

ఈ లావాదేవీలన్నీ సుదీర్హంగా నడిచాయి.* కంపెనీ మూసి 
వేయవలసిందేను అన్న ఆ జడ్తీగారి తీర్పు న్యాయమైంది, సవ్యమైంది 
కాదంటూ, హైకోర్లు గ్‌. సె డున ఒక దావా వేశాను, దగాచేసే 
ఉద్దేశంతో వాయించుకున్న, ఆ (ట్రాన్స్‌ఫర్‌ దసా వేజూ, తనఖా దసాచేజూ 


జః వీటిని గురించ “న్వు రాజ్య పత్రిక _ కం ఇవి? ఆన్న (కుక 
రణంలో వివరంగా (వాడా మనుకున్నారు. 
య జే 


530 నా జీవిత యాత] 


చెల్లవన్మీ నేను నా కుమారులూ అప్పటికి చనిపోయిన హనుమాయమ్మ 
గారి సన్నిహితవారసులుగా ఆమె హక్కులను రక్షించవలసిన బాధ్యత 
మా పై న ఉన్నదనీ, కంపెనీ తాలూకు ఆస్తులన్నీ మాకు చెందాలనీ, 
ఎటొచ్చీ సూర్యనారాయణ రావుకు అద్దెబాపతుగా ముట్టవలసిన సొమ్ముకు 
మ్మాతమే అతడు అర్హుడనీ మా దావాలో పేర్కొన్నాము. 


ఈ దావానో జస్టిస్‌ సోమయ్యగారు మా పక్షంగానే తీర్పు. 


ఇచ్చారు, 

కాస ఇది ఇల్లా నడుస్తూ ఉండగానే, కంపెనీ వై ౦డింగ్‌ ఆర్ష 
రును పురస్కరించుకుని కం ంపెనీ తాలూకు ఆ స్తులన్నీ విక్రయించ 
బడ్డాయి. చేరే దావా వేసిన కారణంగా, ఆ కంపెనీ తాలూకు ఆస్తులు 
అన్యాక్రాంతం కాకుండా ఇన్‌జక్షన్‌ ఇప్పించవలసిందని మేము కోరిన 
ఆర్డరు. నికాకరించబడింది. అందువల్ల ఆ ఆస్తులన్నీ అల్లా అల్లా 
అమ్మకం అయిపోయాయి, వేలూ, అక్షలూ ఖ్రరీరుబేపే ఆ స్తులు 
టూకీగా. వందలూ, వేలూ మీద ఎగిరిపోయాయి. ఆ ఆస్తులేవీ తి తిరిగి 
స్వాధీనపరచుకు నే అవకాశం లేకుండా పోయింది. 


ఫలితం దక్కని విజయం 
అందువల్ల మాకు కలిగిన జయం కేవలం కాగితంమీదనే అని 
అనుకోక తప్పదు. ఈ డి క్రీమీద సూర్యనారాయణ రావు అప్పీలు పడే 
- శాడు, తుదకు ఆస్తుల అమ్మకంవల్ల కోర్టులో జమఅయిన రొక్కాన్ని 
దృష్టిలో పెట్టుకుని  రాజీపడ్డాం. 
ఒక 'కోర్దులో దోషంలేదని నిరూపించబడ్డా, కోర్పువారు నా వాదన 
న్యాయమయిం దేనని కేసు నా పక్షంగా తీర్చు ఇచ్చినా, అంతిమ విజయం 


నాదేఅయినా, ఆ సులు స్వాదీనం అయ్యే పరిసితి చేయిజారిపోవడాన్ని. 


న్‌ 
మీరు రాజీపడితే వ సంతం తనన కోర్లువారి సలహాను పురస్క-రిం 
చుకుని, రాజీకి ఒప్పుకున్నాను. 
నిజానికి ఆ సంస్థను మూసివేయడానికి నాకు ఎంతమాత్రమూ 


ఇష్టంలెదు. పూర్తి దిగా నన్ను నమ్మి, నా యందుఉన్న అఖండిత విళ్వా స 
సంతో,ఈ దేశీయులేగాక పై దేశాలవారు కూడ్కాఏ విధమయిన ఆపేక్షలూ 


వో క 
న te 
EE 
sz పస 
i 


య. 





'స్యరాజ్యూ పత్రిక: చరమాధ్యాయం 531 


లేకుండా, విరివిగా ధనసహాయం చేసిఉన్న కారణంగా, ఆ కంపెనీ 
మూసివేయడమంపే నా కదోలా అనిపించింది. చేతులుకాలిన తరవాత 
ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడనిపిసోంది, ఆనాడు 1924 లో, గాందీగారి 
సలహా (ప్రకారం, ఈ సంస్థను మూసిడింపే, మా ఆస్తులు చిన్నం ఎత్త 
యినా పోయిఉండేవి కావు. మాకు ఈ చిక్కులూ; ఈ కభా, ఏవీ 
ఉండేవికావు. క 
| . నా విషయంలో నాకే బెంగా లేదు. నేను పుటింది ఒక బీదల 
ఇంటిలో, 'పెరిగిందీ వీదవారి కొంపలలోనే. సీ డరుగానూ, బారిష్టరు 
గానూ మాతం లక్షలు సంపాదించాను. దీర్గ కాలంగా నడచిన, ఒక 
పెద్ద దేశంయొ యొక్క స్వాతం(త్యంకోసం జరిగిన “ాంతియుత సమరంలో 
ప్రజల వద్ద నుంచి సంపాదించిన లక్షలు, ఆ (ప్రజల స్వాతం త్ర్యంకోసం 
ఆనందంగా ఖర్చు పెట్టగలిగాననే భావన నామట్టుకు నాకు ఆనంద దాయ 
కంగానే ఉంది. నాతో, నా దృక్పథంతో ఆలోచించి చూడగల శ ల 
నా భార్యకూ, పిల్లలకూ లేకపోయినా, జీవితమన్నది కేవలం వ్య క్ర 
గతంగా ఒక్కొాకర మే బతకడానికి కాదనీ, ఇతరులకో సంకూడా మనం 
దితకవలసి ఉంటుందనీ (గహించడాన్ని చాలా ఘనమయిన త్యాగాలు 
చేయగలిగాం ఏ విధమయిన అనిష్టతా చూపించకుండా, మనస్సులో 
న మునా సణుకో కుండా, అ క వారికున్న అన్ని వార లూనా 
భ్‌ పిల్లలూ ఆనందంగా వదులుకున్నారు. 

నిజాని కివి మా కుటుంబానికి చాలా కష్షపు దినాలు, “స్వరాజ్య” 
కంపెసికి అప్పచ్చి నవారిలో ఒకే ఒక సస. నను జై లులో ఉన్న 
సందర్భంలో, మా కుటుంబానికి విసరీతమ మిన నష్టాన్ని కలుగజేయ 
గలిగాడు. 


“స్వరాజ్య కఠ సె సని ఎల్లా క్రై సళ 
అదే ప్రకారంగా నా భార్య జీవితాన్ని కూడా కాపాడుకో లేక పోయాను. 
1932 జూలై లో నేను విడుద లయ్యాను. అదే సంవత్సరం నవంబరు 
మానంలో ఆమె దివంగతురాల ముంది. ఇవీ 1082 నాటి నా వెల్లూరు 
జెయిలు ముచ్చట్లు. 


14 


వ్య క్రిసత్యా గహోదంతం 
1940-46 లో నేను తిరిగ్‌ జెయిలుకు వెళ్ళక పూర్యమూ, 


ఆ తర్వాతా జరిగిన సంఘటనలన్ని చరిత్రాత్మక 
మైనవి. జెయిలు అనుభవాలను గురించి (వాస్తూన్న ఈ సందర్భంలో 
ఆ చర్శ్మితాత్మక ఘటనలకు తావులేదు.* నేను ఇక్కడ జెయిలు అను 
భవాలను గురించి మాత్రమే (వాయదలదాను, దానివల్ల చదువరులు వివిధ 
సందర్బాలలో నేను జెయిలుకు వెళ్ళినప్పుడు పొందుతూవచ్చిన అను 
భవాలను ఒకదాని తర్వాత ఒకటిగా చదివి, సంగతి సందర్భాలు సరిగా 
(గవహాంచగలుగుతారు. ఈ పట్టున పూర్వచరిత్రంతా పూ _ర్తిగా విశద 
పరచకపోయినా, అవసర మయిన్‌ంత వరకూ సూచనప్రాయంగా చెపుతూ, 
మదరాసురాష్ట్ర పరిపాలనాయం, తాన్ని రెండున్నర సందక్టరాలు చేత 
పట్టిన తర్వాత, మళ్లీ ఎల్లా తిరిగి జెముళ్ళ ల్లో (సహోంచా మో, తెలపా 
లని ఉంది. నన్నూ, నాతో సహజీ కీనంచేస్తూ' వచ్చన మంతుల్నీ, శాసన 
సభ్యుర్ని, ఇతర కాయ్యగెనువాదుల్ని షై సడే జెయిళ్ళపాలుజేసిన ఆ 
వింత సన్నివేశాలను గురించి మనఏ చేసాను. 


రెండవ (ప్రపంచయుథ్ధం 

"రండవ (ప్రపంచయుద్ధం 1000 'సెపైంజర్‌ మాసంలో రగు 
ల్కు ది, యుద్ద (పొర ంభ సమయానికి మేమంతా మంత్రులంగానే 
ఉన్నాం. మన శస (ప్రత్యేక మైన అనుమతి వగ రాలతో నిమి త్తం 
లేకుండా, మనం ఆంగ్లే యులచే పరిపా లించబడుతూన్న కారణంగా, మన 
"దేశీయులు ఆంగ్లె కమల తరఫున ఆ యుద్ద జ్యాలలలో తప్పని సరిగా 
ఇరుక్కున్నారు. 

సా ప్లాను చేసి, (వాయడం పడని తరువాతి ఖండంలో 
“కాం గసు గవర్న్‌ మెంట్‌ _ అటుపిమ్మట అన్న (పకరణంలోే 
ఆ విషయాలన్నీ గుదిగు-చ్చ దలచారు. 


వ్య క్తిసత్యాగ హూవంతం 5939 


ఆ సమయంలో (బైెటనును౦ వి మాకు కొన్నివా ర్త అందాయి. 


(దికష్‌ కాబినెట్‌ వారు భారత ఠ్రాతారగ చట్టాన్ని సవరించే హక్కును 
సంపాదించి, ఆ యుద్దప్ప రోజులలోనే మన భారత దేశానికి (టిటిష్‌వారు 
చేయగలిగిన మంచి నంతటినీ చేయదలచుకున్నారనీ ఆవా రల 
సారాంశం. మెము, (ప్రజల బాధ్యతలు నిర్వహించవలసిన మంత్రులుగా 
ఆ (ప్రతిపాదనల £ మా సమ్మతిని ఇవ్వజాలమని చెప్పాము. 

ఈ విషయంలో కాం(గ్రసునుగాని, 'కేంద్రళానన శభవారినిగాని 
ఆంగ్లే యులు సంపడించలేదు. బిటిష్‌ క్యాబినెట్‌, సెక్రటరీ ఆఫ్‌ సైట్‌ 
తీసుకున్న ఈ నిర్ణయానికీ, దేశాభి ప్రాయానికీ ఏరుద్దంగా వైస్రాయి 
ధనాన్నీ, జనాస్నీ పోగుచేస్తూన్న విధానానికీ నిరసనగా, కౌం(గసు 
అధిష్షానవర్గం సరిపాలనాయం (తాన్ని చేబట్టిన వివిద రాష్ట్రయ కౌం్యగిసు 
మంత్రులతో నయినా సం; పతించకుం డా, రాజీనామాలు ఇవ్వడానికి 
సమయా సమయాలయినా తు వంకా ఒక్క మాటుగా. రాజ్యాం 
గాలను సాగిస్తూన్న ఏడు రాష్ట్రాల కాం్యగెసు మంతకులనూ, తదితరు 
లనూ రాజీనామా లివ్యవలసిందని ఆదేశించింది. 

కాంగెసు మంక్ర్‌వరాల రాజీనామా 

మే మందరం, మారుమాటాడకుండా, ఆ కాం(గెను మోక 
మాండువారి ఆజ్ఞానుసారం, 1939 అక్టోబరు నెలాఖరుకు, రాజీనామా 
లీచ్చేశాం, దేశంలో ఉన్న పదకొండు "రాష్ట్రాలలోను ఎడింట పరిపొ 
లనా యంత్రాన్ని చేపట్టిఉన్న కాం(గను వాదులందరూ ఒక్కనారిగా 
బయటకు వచ్చిన కారణంగా, బిటిష్‌వారు వెంటనే కాళ్ళ బేరానికివచ్చి, 
భారతదేశంతో ఏదో ఒక విధంగా రాజీసడకారని తలచాం. కాం(గెసు 
'హైకమాండు వారూ అటువంటి అభ్మిపాయంతోనే మమ్మల్నందర్నీ 
ఒక్కుమ్మడిగా బయటకు రమ్మన్నారు. కాని నోకుమా త్రం ఏవో అను 
మానా లుండిపోయాయి. 

రాజీనామాలు జరిగిన వెంటనే వై (సాయ్‌గారికీ, కాం(గెసువారికీ 
మధ్య సంప్రదింపు లారంభ మయ్యాయి. బిటిష్‌వారుకూడా ఏదో కొంత 
వరకూ వంగి, లొంగి ఏదయినా ఆంగికారానికి వద్దామనే యోచనలో 





534 నా జీవిత యా[త్ర-3 


ఉండడాన్ని, ఈ సారి రాజీ ఏదో జరుగుతుందనే అందరమూ ఆక 
పడ్డాము. వె సాయ్‌ ఇచ్చిన ఘన మెన 1040 ఆగు “ఆఫర్‌” (ప్రకారం, 
(ప్రభుత్వ నిర్వాహక సంఘం (Executive Council) సభ్యులను 
విస్తరింపజేయడం విషయంలో (బైటిష్‌వారూ. కాస్తంత దారిలోకి 
వచ్చారు. 

కాని అది కాం[గెసువారి వాంఛల దృష్టిలో బహుస్వల్బం,. 
కార్యగెసువారు ఆ ఆగస్టు (ప్రతిపాదనలకు ఎంతమాత్రమూ ఒప్పుకో 
లేదు. 1940 లో పూనాలో ఆమోదించబడిన కాం. గను తీర్మానాన్ని 
అనుసరించి ఉన్న కోర్కెలకు ఆంగ్లేయులు వెంటనే అంగీకరించాలని 
కాంగెసువారు తమ సూచనలను అందజేశారు. ఆ (ప్రకారం జాతీయ, 
రాష్ట్రప్రభుత్వాలు ఏర్పడాలని (National and Provincial 
Governments) తమ వాంఛితార్గంగా కాంగసువారు తెలియ 
జరహారుు 

అహింసాత్మక విధానానికి న్వ స్తి చెప్పి, కాయ్యగెనువారు జనాన్నీ, 
ధనాన్నీ సేకరించి, (బ్రిటన్‌ చై కాలుదువ్విన నియంళల తలదన్నడానికి 
ఒప్పుకున్న కారణంగా ఆంగ్లేయులూ కొంకవరకూ మె _త్తదిడ్రారు. 
మహాత్మాగాంధగారికి ఈ విధానం అంగి కారయోగ్యంగా కనిపించలేదు. 
కాన్ని పదికూనుగురు he నభ్యులలోనూ పదిమంది అటు 
వై పేమొగ్గి తన పక్షన అయిదుగురు మాత్రమె ఉన్న పరిస్టితి? గమ 
నించి తన పట్టువిడిచి, రాజగోపాలాచారి మున్నగు తన పక్షీయులకు 
ఆశీర్వచనాలను అందజేస్తూ (పక్కకు తప్పుకున్నాడు. 


. పూనాసభలో నా జోస్యం 

కాం(గైసు కార్యనిర్వాహకవర్ష సభ్యులు చాలామంది, వై (సాయి. 
గారూ సెక్రటరీ ఆఫ్‌ సైటూ, లొంగి తీరతారనే నమ్మారు. కాని ఈ 
విషయంలో నా అనుమానాలు నాకు ఉన్నాయి. పూనా తీర్మానం ఆమో 
దించబడిన మర్నాడు, పూనా లా కాలేజి స్తూడెంట్స్‌ సభలో నన్ను 
ఉపన్యసించవలసిందని కోరిన పిలుపును పురన్కరించుకుని ఆ సభలో 
ఉపన్యసించాను. నా ఉపన్యాసంలో పూనా తీర్మానం ఒర్‌ "పెద్ద కోర 


వ్య క్తిసత్యాగ 2 వాదంతం 535 


పాటనీ, (బ్రిటిమవారు ఆ తీర్మానంలో ఇమిడిఉన్న _పతిపాదనలకు 
ఒప్పుకోరనీ, కొద్దివారాలలో కాం(గసువారు ముఖాలు వెల. వేసుకుని 
గాందీగారి కాళ్ళమీద పరు న శరణ్యం, సీచే దారి చూపాలి 
అని వేడుకుంటార నీ, మళ్ళీ ఇ. (పత్యక్యుచర్యకో పూనుకుంటేనేగాని 
(బిటిషువారు కొలగరస్‌ నేను అన్నాను, 


ఇను అనుకున్న (ప్రకారమే వైైనాయ్‌ పూనా తీర్మానాన్ని 
తిరస్కరించడమూ, _ కాంగెను హైశమాండ్‌వారు, “మీరే మాకు 
శరణ్యం, మీరే మాకు ఏకైక నాయకులు, మీరు కలుగ వేసుకుని బాధ్యత 
వహీరచి దేశర క్షణమార్గం ఆలోచించాలి” అని కోరారు. నెల తిర 
కుండా పూనా తీర్మానం రద మి, బొంబాయి తీర్మానం అంగీక 
రించబిడింది, అహింసాత్మక విధానమే శరణ్యం, మహాత్మా గాంధీమే 
మాకు ఏకె క నాయకుడు, ఆయనే తిరిగి దారి చూపించాలి అనే భావన 
అందులో ఉంది, 


గాంధీజీ తాను చేయదలచిన పని నిరుషంగా అఖిల భారత 
కౌం్యగసు కమిటీవారితో చెపే బృళాడు. యుద్దం దినాలలో తాను శాసన 
ధిక్కార మనేది పెద్ద ఎత్తున (ప్రజ త్రధట్రరూ ఒక్క_కుమ్మడిని చేయ 
డానికి ఒప్పు! కోనపీ, వ్యక్తి సత్యా గ్రహాన్ని మాత్రమే (పోత్సా 
హిసాననీ, యుద్ద సమయంతో అనుచితంగా జారీ చేయబడిన ఆర్తి 
నెన్స్‌ద్వారా స్వేచ్చగా మాటలాడే హక్కు కూడా మానవులకు లేకుండా 
చేయబడిన కారణంగా ఈ ఆర్డినెన్స్‌ను ధిక్క_రిస్తూ వ్య కి సత్యాగహం 
చేయవచ్చుననీ ఆయన సూచించాడు, 


ఆరంభంలో ఎవ్యరూ ఈ వ్యకి సత్యాగహ మన్నది అంత 
"(దిహ్మాండంగా విజయవంతం అవుతుందని తలచలేదు. నేను అఖిల 
భారత కాం్యగెను కమిటీవారికీ, మహాత్యునికీ కూడా, (ప్రజానీకం మీ 
ఆజ్ఞకు ఎప్పుడూ బిద్దులేనని చెప్పేఉన్నాను. ఆ బొంబాయి తీర్మానాన్ని 
పురస్కరించుకుని వ్యక్తి సత్యాగ్రహం 1940 నవంబరులో ఆరంభ 
మయింది. ఈ దెబ్బతో మం|తులుగానూ శాసన సభా సభ్యులుగానూ, 


న 


536 నా జీవిత యాత్ర. 


నాయకులుగాన్తూ వినాయకులుగానూ ఉండే పెద్దలు, చిన్నలు అందరూ 
జెయిలు గోడల వెనకాలకు దారి చూసుకున్నారు. 


మళ్ళి జయిలుకి 

నేను మొదట్లో డిసెంబరు ఆఖరుకి జై లుకు వెళ్ళాలని నిశ్చ 
యించుకున్నా, తప్పని సరిగా నా అభిప్రాయాన్ని మార్చుకుని ఉద్య 
మాన్ని నడపడానికే ఉద్యు కుడ నయ్యాను. అందువల్ల మా రాష్ట్ర 
కాం(గెసువారి నా. మాటే జట్టులోనే 1940 నవంబరు 
26 న జెయులుకు సిద్దమయ్యాను. 

లోగడ నేను ఆంధ్ర రాష్ట్రీయ కాంగైను కమిటీ అధ్యక్ష పద 
వికి రాజీనామా ఇచ్చిఉన్నా రాబోయే సంఘటనల దృష్టితో, నన్నే 
"తిరిగి రాష్టయ కాంగెసు కమిటీకి అధ్యతుడుగా ఎన్నుకున్నారు. ఆ 
స్తానంలో 1937 జూలై లో రాజ్యత ౦ తాన్ని చేపే పర్యంతమూ 
ఉన్నాను . తిరిగీ జరుక్‌ వెశ్ళేలోపల, సుమారు, తొమ్మిదిమాసాల 
పాటు, యావత్తు రాష్ట్రాన్ని పర్యటించి దానిని సరిఐనదారిలో పెట్టమని 
నన్ను కోరారు. 

నెను రాష్ట్రం అంతా పలుసార్లు పర్యటించాను. ఆయా జిల్లా 
లలో స్వయంసమృద్ది ప్రాతిపదికగా అనేక (గామాలలో నిర్మాణ 
కార్యక్రమం సాగించోను. పశ్చిమ గోదావరిజిల్లాలోని జోగన్న పాలెం 
లోనూ, ఆముదాల దిమ్మె అనబడే అనంతపురం జిల్లా గామంలోనూ 
"అలాంటి కార్యక్రమాలు ఆరంభించాను. 


తతిమ్మా పది జిల్లాలలోనూ కూడా స్వయం సమృద్ది పథకాలకు 
అనుగుణంగా ఉంటాయనుకున్న పల్లే లన్నింటినీ విమర్శనాత్మక 
దృష్టితో పరిశీలించాము, ఆయా (గామాల ఆర్థికౌది. పరిస్టితులనూ గమ 


నించాము. నాతోడి వర్కర్లను అప్రమ తతో ఉండమనీ, ఉద్యమం ఏ 
కణాన్నయినా (ప్రారంభించబడవచ్చుననీ హెచ్చరిక చేశాను, 

దక్షిణభారతంలో ఆంధ్రావనేగాక్క తమిళ, కన్నడ, మలయాళ 
రాష్ట్రాలు కూడా ఇటువంటి స్వాతం(త్య సమరాలలో ఎప్పుడూ వెన 
కాడనన్న సంగతి నాకు తెలుసు. 


వ్య క్తిసత్యా గ హూదంతం 537 


వచ్చిన పిలుపును మన్నించి ఒకటి రెండుసార్లు కార్యనిర్వా 
హక సభకు హాజరయ్యాను. ఏ (గ్రామంలో జరిగినా అఖిల భారత 
కాంగెను కమిటీ మీటింగుల కన్నింటికీ హాజ రయ్యాను. కాని 
మంతిగా నున్న రోజులలో ఏ మీటింగ్‌లోనూ నోరు విప్పి ఏ విధ 
మయిన ఉసన్యాసమూ ఇవ్వలేదు. - పూనా మీటింగులో కూడా నేను 
మాటలాడలేదు, 

కాని బొంబాయిలో నోరు విప్పక తప్పలేదు. గాందీగారి పకాన 
నిలిచిన అయిదుగురికీ, వారికి వ్యతిరేకంగా అహింసాత్మక విధానానికి 
స్వ సి బప్పాలని తలచిన ఆ పదిమందికీ మధ్య ఉన్న అభ్మిపాయ 
భేదాలు అనలెల్లా ఉత్పన్నమయ్యాయో (గ్రహించాలని నిర్ణయించు 
కున్నాను. అందువల్ల నే ఆ బొంబాయి మీటింగులో నోరు విస్పవలసి 
వచ్చింది. 


అహింసా విధానానికి రాజాజీ వ్యతిరి క్రత 


పూనా మీటింగులోనూ అంతకు పూర్వమూ కూడా గాంధీగారు 
తమంతట తామే విరమించుకున్నారని తలచాను. కాని తరవాత నాకు 
(గ్రాహ్యమెందేమిటంపే- ఆయన తన శ_కివంచనలేకుండా రాజగోపాలా 
చారి (పప్రభృతులను కాం(గసుకు గడచిన ఇరవె వై సంవత్సరాలుగా పట్టు 
గొమ్మగా ఉంటూన్న అహింనావిధానాన్ని ఆహుతి చేయవద్దని కోరా 
రన్హీ అలాంటి క్తి ష్టపరిస్టిళ లలో ఉద్యోగాది హోదాలమీద మమకారాలు 
పెట్టుకోవడం న్యాయం “కాదనీ, (విటిమవారు తమకు హోదా లిచ్చినా 
చేతుతు కట్ట, మూతులు బిగించి మరీ ఇసార నీ, ఎటొచ్చీ వారు జారీ 
చేసే ఆర్హరును కంటితో చూసి చేతితో సంతకం చెయ్యగల హరక్కే_ 
తమకు 'సుగులుతుందని వివరంగా చెప్పారనీ, ఇంత స్పష్టంగా పరి 
స్థితులు తెలా ఉండగలవో ఆలోచించి చెప్పినా ఆ పదిమంది కోర 
నిర్వాహకవర్లీ యలు తాము గాంధీగారి కంచె తెలివయినవారమనే 
తలచారని. “పూనాలో గాంధీగారు తనకు తానుగా విరమించుకో లేదనీ, 
తనపై తన అహింసాత్మక విధానానికి వ్యతిరేకంగా విశ్వానరాహిత్య 





5988 నా జీవిత యాత్ర | 
తీర్మానంలాంటిదే ఆమోదించబడిందన్న కావనే ఆయన్ని బాధ పెట్టి | 
దని (గ్రహించాను. | 

నా క విషయాలన్నీ బొంబాయి. మీటింగుకు వెళ్ళిందాకా | 

యవు. గాంధిగారిని పూనా మీటింగులో కాదన్న అ పదిమంది . 
పెద్దలే ఈ బొంబాయి మీటింగుకు ఆహ్వానక ర్త లయ్యారు. అందువల్ల : 
తర్గనభర్గన చెయ్యవలసిన అంశాలు అంతగా కనబడలేదు. బొంబాయి క 
మీటింగులో గాందీగారిని తిరిగి నాయకత్వం వహించమని కోరి, వారి క్షీ 
అడుగుజాడలలోనే నడవాలి అన్న తీర్మానంపై మామూలు తర్జన /1 
భర్జనలూ, అవును కాదు అనే తర్కవితర్కాలూ ఆ పదిమంది మధ్యనే | 
జరిగాయి. ఈ తర్హ నభర్హనలు జరుగుతూ ఉండగా, ఒకరు ఇటువంటి 
పరిస్టితి ఉత్పన్నం . అవడానికి రాజగోపాలా చారిగారే కారకులని J 
ఆయన్ని దుయ్యబట్టుకున్నారు. ఆ కారణంగా రాజగోపాలాచారిగారు J] 
జవాబు ఇస్తూ, తాను తన స్వంత ఆభిప్రా యాన్ని , వ్యక్త కపరిచాననీ, 
ఈ రోజున కూడా అహింసావిధానంపై తనకు నిజంగా సదభ్శిపాయం | 
లేదనీ, కౌం.గెసు ఆ అహింసాత్మక విధానానికి స్వస్తి చెప్పడమే . 
తన వాంఛ అనీ అన్నాడు, 


గాంధీగారికి నా హామీ 


రాజగోపాలాచారిలాంటి వ్య క్రి అపొంసావిధానం పె పై అట్ల | 
ఆధి పాయం వెల్లడించి చినందుకు విచారిస్తూ, జనం హింసాత్మక 
విధానంవై పు మొగ్గుతున్నారని (గ్రహించడాన్ని, నా మనోభావాన్ని 
వ్యక్తం చెయ్యడం న్యాయమని తలచాను. ముందుగా నేను మాటలాడు 
'తానని గాని మాటలాడవలసి వ స్తుందనిగాని నేను భావించలేదు. అయినా, 
నాటి సభాధ్యకుడు నన్ను ఆఖరి ఉపన్యాసకునిగా నిర్ణయించాడు. అందరి 
సభ్యుల ఆభి పాయాలను (గహాంచిన తరవాత మాటలాడ గలగడం ఒక 
సదవకాశంగానే భావించాను. 

దక్షిణ భారతదేశంలో ఉన్న పరిస్థితుల నన్నింటినీ ఆ బిహి 
రంగోపన్యాసంలో వివరించాను. మనలో నే ఉన్న పంచమాంగ దళం 
వారి చర్యలు కూడా వివరించాను. గాందీగారిని ఎప్పుడూ దక్షిణ 





వ్య క్రిసత్యాగ హూదంతం 539 


హిందూ దేశం విస్మరించ లేదనీ, వారి అపొంను న విధానంపట్ల 
ఎప్పుడూ సుముఖమెననీ, వారి అడుగుజాడలలో నడుస్తూ వారు 
(ప్రారంభించిన, పారంభించబోయె ఏ విధమయిన శాసన ధిక్కార 
కార్య కమానికయినా జోహారు లర్చిస్తూ, దక్షిణ దేశవానులు సర్వదా 
సన్నద్దులేననీ చెప్పాను. భాషాప్రయుక్త రాష్ట్రాల నన్నింటినీ న 

క్రార నిరాకరణ ఉద్యమ (పారంభాలనుందీ కుణ్రంగా ఎరిగి స 
కనను మం|త్రిత్యహోదాలో పర్యటించిన. రోజులలో ఆ రాష్ట్ర 
(ప్రజల హృదయాలను పూర్తిగా అవగాహన చేసుకున్నానని, గాంధీగారి 
aso నడుస్తూ, ఆయన ఆరంభించే అన్ని ఉద్యమాల 
లోనూ ఆయన వెంట ఉండడానికి వా రెప్పుడూ తయ్యారనీ నొక్కి 
వక్కాణించాను, 

ఇల్లా చెప్పినప్పుడు నా దృష్టిలో కేవలం ఆంధ్రదేశ మొక్కటే 
లేదు. ఈ రాష్ట్రంలోని భాషా షావిభాగాలన్నీ నా ఎదుట నిలచాయి. మాలో 
మాకు ఉతృన్నమయిన అంత కలహాంలాంటి భేదాభి ప్రాయ లం 
ఇచ్చిన ఈ నా ఉపన్యాసం దేదీప్యమానంగా వెలిగింది... 

ఈ సందర్భంలో ఇంత మాత్రమే దీనిని వ చెపాను. 
అది అయినా గాందీగారికీ, ఆయన విశ్వాస పాతులయిన ఆ అయిదు. 
గురు అనుచరులకూ రాజగోపాలాచారిగారు తన స్వకీయమైన అభి 
ప్రాయభిదాన్ని ఎల్లా వ్యక్త పరివారో (గ్రహించడానికే. ఆ అభిప్రా 
యాన్ని అనుసరించి, hee కార్యనిర్వాహక సంఘ సభలోనూ, ఒక 
ఉద్యమం ఆరంభించడానికి సన్నాహ మవుతూన్న కాలంలోనూ, మేము 
జెయిళ్ళకు వెళ్ళాకా కూడా ఎల్లా మమ్మల్నీ, దేశాన్నీ చికాకుల్లో ముం 
చెత్తాడో (గహించడంకూడా న్యాయం. 

భావే ఎన్నికకు నాయకుల అభ్యంతరాలు 
బొంవాయి తీర్మానంపట రాజగోపాలాచారిగారి మనస్సులో 
ఉన్న అనిష్టత ఆ విధంగా వ్యక్త క అయింది. గాందీగారి ప్లాను ప్రకారం 


i i i లలా 


* ఈ ఉపన్యాస సం ఆఖరు పేజీలో “వపంటథ్‌న్‌ గి కింద ము గిం 
వించ దలవారు, 


540 ' నా జీవిత యాత=౩ 


ఆరంభంకానున్న వ్య క్తి సత్యాగ్రహం, ౩ వ్య క్రి సత్యాగహం వినోబా 
భావే గారి నాయకత్వాన ఆరంభించడం రాజగోపాలాచారికి ఎంత 
మా(తమూ ఇష్టంలేదు. వార్దాలో జరిగిన కార్యనిర్వాహక వర్ల సభకు 
వసు (పత్యేక ఆహ్వానం పై వెళ్ళాను, ఆ సభలొ గాంరీగారు తాను 
అవలందించ దలచిన కార్య[కమ పద్దతినంతా వివరించారు. ఈ యుద్ధ 
సమయంలో వ్యక్తి సత్యా గ్రహన్నే గాని, సమష్టిసత్యా(గహాన్ని వాంఛ 
చను అని ఆయన అన్నప్పుడు, ఆయన అభ్మిపాయాన్ని అంగీకరించ *. 
డానికి వెనుకాడిన వారు కేవలం ఇరువురు మాతమే కనబడ్డారు. 
వినోబా భావే నాయకత్వాన ఈ న్య కి సత్యాగ హాన్ని ఆరం 
భించ నున్నానని గాందీగా ర నేటప్పటికి పెద్ద కలకలమే బయల్తేరింది, 
కొంతమందికి ఆయన ఎవరో తెలియదు. ఆయనకూ ఈ రాజకీయా 
లకూ ఉన్న సంబంధం ఏమిటో అసలు ఎవ్వరికీ తెలియదు. అందువల్ల 
ఆయన చేతిమీదుగా ఈ ఉద్యమం ఆరంభంకావడం అన్యాయమన్నారు. 
ఎన్నో త్యాగాలుచేసి జెయిళ్ళకు వెళ్ళిన "హమాహేమీ లనేకులుండగా 
ఈయన మీ కెక్కడ దొరికా డన్నారు. కౌాంగసు అధ్యకులుగాన్తూ 
కార్యనిర్వాహకవర్ల్ష సభ్యులుగానూ సేవ చేసిన వారెవరూ పనికి రాలేదా 
అని అడిగారు. వీనోబా భావేను మొదటి స నిశ్చయించే 
టప్పటికి, గాంధీగారి అనుంగు శిష్యులూ, సదా ఆయన్ని అంటి పెట్టు 


కుని ఉండేవారూ ఆ అయిదుగురూ కూడా అదేం పనండీ అని అడిగారు. 


గాంధిగారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటని రాజ 
గోపొలాచారిగారిని అడిగితే, అసలీ 5 కార్యకంమమె అదోలా ఉందనీ, 
దెశీయు లెవ్వరూ దానిని ఆమోడించర నీ ఈ ఉద్యమం పూర్తిగా నేల 
మట్టం అవుతుందనీ ఆయన ఆన్నాడు. నేను మాతం, మరేం ఫరవా 
లేదన్నాను. కార్యనిర్వాహక కవర్ష సభ్యునిగా వారందరితోనూ కలసి 


_ మెలసి ననిచెసి ఉన్నందువల్ల, అ గార ముందూ గాందీగారికో 


అల్లా అనడానికి సాహావించాను. “ఇప్పటికి ఇర వై సంవత్సరాలుగా 
ఈ దేశానికి స్వాత౦(త్యం సంపాదించాలని తమరు అన్నివిధాలా 
పాటుబడుతున్నారు. మీయందూ మీ పద్దతియందూ అభి పాయ 


వ్యక్తి క్రసత్యా గే హోదంతం 541 


భేదమున్న వారితో గూడా సరు నెట్టుకొస్తూనే ఉన్నారు. అందునల్ల ఏ 
సందర్భంలో ఏ ఉద్యమం ఎల్లా ఇ్ఞరంధించాలో తమకు బాగా తలను; 
మీ ల ఎప్పుడూ ఉన్నత నాయిని అందుకుంటూనే ఉన్నా” 

యున్నను: 

“నా ఉ దేశంలో ఈ ప్రస్తుత ఉద్యమం ఈ యుద్ధసమయంలో 
స్వరాజ్య సంపాదనకో శర 'లేవదీసింది కాదనీ, భారత దేశానికి 
స్వాతం(త్య్య మిన్వ నిరాకరించిన కారణంగా, వారికి. ఆ (బ్రిటిమవారికి. 
వారి చర్యలకూ కేవలం సవాలుగానే ఈ ఉద్యమం (పారంభించ 
బడింది గనుక భారతదేశం తన మార్గం తాను చూసుకోగల శ కీకి 
ఆంగ్లేయుల అడ్డును నామమాత్రంగా సడలించడానికీ, భారతీయుల 
అనుమతీ, అంగీకారమూ అన్నవి లేకండా ఈ యుద్దాన్ని తీసుకువచ్చి 
వారి నె త్తిన రుద్దడం చెత కేవలం సవాలుగా నడుపబడ్డే ఈ ఉద్యమం 
పట్ల, ఎవరికి ఎలాంటి అనుమానమున్నా, నాకేమీ లొదన్నాను. 


అభ్యంతరాలకు గాంధీజీ జవాబు 


వినోబా భావేను ప్రప్రథమ వ్య క్తి సత్యాగహిగా తాను నిర్త 
యించిన సందర్భంలో వచ్చిన అభ్యంత రా లన్నింటిని గక 
రీవిధంగా సమాధానమిచ్చారు: “నేను వినోబా భావేను ఎన్నుకొనడానికి 
ముఖ్య కారణం ఆయన స్వయంగా అహాంసావాది. నా తర్వాత నా 
స్రానాన్ని ఆకమించగల సమర్థుడు ఆయనే. ఈ ఇరవై సంవత్స 
రాలూ ఆయన నిర్మాణాత్మక కౌర్యగక్రమంలో మునిగి తేలుతున్నాడు. స్‌ 

కార్యదర్శి కృపాలనీ అన్నాడు: “వినోబా భావే మనలో ఎవరితో 
నయినా సమానంగా కీ ర్తి (ప్రతిష్టలు సంపాదించి ఘనతకు ఎక్కే 
ఉండును. ఆయన విషయం ఎందువల్ల నో ఇంతవరకూ గాంధీగారు 
సట్టించుకోని కారణంగా ఆయన అల్లాగే తనకు నిరశింపబడిన కార్యాన్ని 
న( క్రమంగా నిర్వహిస్తూ కాలక్షేపం 'చేస్తూన్నాడు. 'ఈపట్టున గాంధీగారు 
ఆయన విషయం పట్టించుకున్నారు 5 కాబట్టి, ఆయన కీ ర్తి (ప్రతిష్టలు దేశీ 
యులు (గహించ గలుగుతారు. 


T 35 


542 నా జీవిత యాత్ర 


గాంధీగారు వినోబా భావే తరవాత జవహర్‌లాల్‌ నెసూ గజ్జె 
కడతా డన్నారు. అక్కడ చేరినవారి కవ్వరికీ గాంధీగారి మనస్సులో 
ఉన్నదేమిటో తెలియదు. అయన కార్యక్రమం ఆయనకే తెలియాలి, 
ఎవరి తరవాత ఎవ్వరో, ఎప్పుడు ఎవ్వరికి పిలుపు వస్తుందో ఏమీ 
అర్థంగాని అయోమయ స్థితిలోనే సభ్యు లందహ అలా ఉండి 
పోయారు. 


గాంధీ అనుయాయుల అనుమానాలు 
కొన్నాళ్ళపాటు ఈ ఉద్యమ విజయాన్ని గురించి అనేక అను 
మానాలు వ్యక్త కృపరుపబడ్డాయి. (ప్రభుత్వంవారు ముందు జ్యాగ త్త 
కోసమని సత్యా గహం' చెయ్యబోతున్నాడు గనుక జవహర్‌లాల్‌ 
నెహూంను అరెస్టు చేస్తున్నామని చెప్పి, ఆయన్ని నిర్బంధంలోకి తీసు 
కున్నారు. నాలుగు సంవత్సరాల శిక్ష విధించ బడింది. 

ఆ మర్నాడు ప్మతికలలో ఒక సైట్‌ మెంట్‌ వెలువడింది. 
అందులో నెహూ్ళ తరవాత గాంధీగారి ఆశ్రమవాసులు ఇరవై నలు 
గురు సత్యాగహం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని న. 
ఈ పకటన ఇంకొ అనుమాస్పదమై, బహుశః “ఈ ఉద్యమం ఇంతటి 
తోపే” అనికూడా కొంద రనుకున్నారు. 

గాంధీగారికి అతి సన్నిహితులూ, ముఖ్యులూ, ఆత్మీయులూ 
అనుకున్నవా రెవ్వరికీ గాంధిగారి హృదయం అర్థం కాలేదు, చి త్త 

రంజన్‌ దాస్‌, లాలా అజపతిరాయ్‌ువంటి (ప్రముఖులు కూడా గాందిగారి 
హృదయం చాలా లోతయినదన్కి- చానిని ఎప్పుడూ ఆయన విప్పిచెప్ప 
రస్‌ కార్య నిర్వాహక సభ్యులకుగూడా ఆయన హృదయం అర్థం 
కాదనీ, వారితోకూడా మనస్సు విప్పి తన అభిప్రాయం ఎప్పుడూ చెప్ప 
లేదనీ వివరించారు. ఈ పట్టున కూడా గాంధీగారి అనుచరులకూ, 

ఆయనతో కలసి మెలసి పనిచేసే వారి కెవ్వరికీ కూడా ఆయన 
హృదయం ఆర్థం కాలేదు. 

'బయబ్రేరిన పుకార్తలో, ఈ తడవ ఆయన నిర్మాణ కార్య 
క్రమంలో పాల్గొన్న వారిని కన రాజకీయ రంగంలో నిమగ్ను 


నినాదం గురించి వివాదం 543 


లయిన కాం్యగెసువారి నెవ్వరినీ ఈ రంగంలోకి రానివ్వడని చెప్పుకో 
సాగారు. కొందరు సన్నిహితులూ, కార్య నిర్వహణ దకులూ అయిన 
వారి నోట విన్న వార్తలు (ప్రజా హృదయాన్ని ఇంకా కుంగదీశాయి, 
ఈ ఉద్యమం యావత్తూ ఒక చిన్న టపాకాయిలా టప్పుమనీ ఎగిరి 
పోతుందన్నారు. , ఆ me భారత చరఖా సంఘంతో సంబంధంవున్న 
వాన 2౪ వడి కేవాళ్ళూ, నేసేవాళ్ళూ, ఉద్యమాన్ని తుస్సుమనిపించక 
సోతే వేరే ఏం చెయ్యగల రన్నారు. ఎస్పుడూ గాంధీగారి విధానం 
అట్లాగే ఉంటుంది. కొంగను శాసన సభ్యులనూ, మంత్రులుగా పని 
చేసీన పెద్దలనూ జెముళ్ళకు పంసించే లోపల ఆయన ఇటువంటి తమా 
షాలే చేస్తాడన్నారు. ఆ(శ్రమవాసులతోపాటు అఖిల భారత కాం(గెను 
కమిటీ మెంబర్ల ను కూడా జత చెయ్యడం ఆరంభించారు 
15 


రార కరర: విర రర 


అ ర్‌ం ల జ అంధ భారత దేశపు ఉద్యోగేతర కాంగెసు 
పజాాపతినిధి నభ (Un 0fficial con- 
gress parliament) అన్నమాట! 

వివిధ రాష్ట కాంగైసు కమిటీలవారు పంపించిన జాబితాలను 
జాగ త్తగా పరిశీలించి, ఆ జాబితాలనుండి సరిఅయిన, తనకు కావల 
పిన వ్యక్తులను ఎన్నుకుని గాంధీగారు ఉద్యమం సాగించాడు. 


మెము 1941 నవంబరు 24 న బందరులో రాష్ట్ర 'కాం[గెను 

. కమిటీ మీటింగు జరిపాము. ఆ మీటింగులో మన ఆం ధరాష్టారినికి 
సంబంధించినంతవరకూ, దినానికి నలుగురయిదుగురికం మె ఎక్కు. వగాని 
పద్దతిగా ఈ సత్యాగహం సాగించడానికి పదకం వేసుకున్నాము. ఆ 
అయిదుగురూ తలో జిల్లా తలో తాలూకాకీ చెందేవారుగా ఉండేవారు. 
మేము బందరులో కలిసే లోపల, అయ్యదేవర కా శేశ్వరరావు గాందీ 


544 నా జీవిత యాత్ర, 


గారిని కలునుకుని, మేము నడపబోయే ఉద్యమ విషయాలు ఆయనతో 
సం(ప్రడించి అవసరమగు సలహాలు తీసుకున్నారు. 

అప్పటీకే గాంధీగారు జాగ తగా ఆలోచించి, ఈ ఉద్యమంలో 
పాలొని జెయిళ్ళకు వెళ్ళదలచే సత్యాగహులు ఉచ్చరించవలసిన నినా 
జర నిర్ణయించి, సర్వ సన్నద్ధంగా తన పదకాన్ని రూపొందించి 
ఉంచాడు. గాంధీగారు ఎంచిన నినాదాలు చిన్నవిగానూ, టోధనాత్మకం 
గానూ, సార్థక మై పనికివచ్చేవిగానూ ఉన్నాయి. గాంధీగారి వినూత్నాఖి 
(పాయం ప్రకారం, వ్‌ న్య కీ తనకు ఇచ్చవచ్చిన రీతిని ఏవేవో వాగుతూ: శ 
ఆషామాషీగా వ్యవహరించకూడదనీ, అందరూ ఆఅచ్చున బోసినటు 
ఒకే విధమయిన మాటలూ, పాటలూ, నినాదాలూ చేస్తూ ముందుకు నడ 
వాలనీ, ఐడియాలకు వ్య క్రిన, వ్యక్తికి ఐడియాలనూ. పిన్నుచేసి పారే. 
శాడు. ఈ దెబ్బతో ఆయన ఆంగ్లేయులకే కౌదు, (ప్రపంచవాసులంద 
రికీ తనకు కాం[గెసులో ఉన్న పలుకుబడిని, తనయందు ప్రజలకున్న 
అఖండిత విశ్వాసాన్నీ, (పజలలో ఉండే కట్టుబాట్ల నీ, కమశిక్షణనూ 
చవి చూపించాడు. 

అంత పెద్ద ఉద్యమంలో అంత చిన్న చిన్న నినాదాలా ఉచ్చ 
రించడం అని కూడా ఎందరెందరో తలచారు. కాని గడచిన ఇరవె 
సంవత్సరాలుగా దేశీయలూ, కాంగ్రెసువారుకూడా తమ ఏకైక నాయ ' 
కుని ఆజ్ఞ లను తు, చ, తప్పకుండా నడుచుకునే విధానాన్ని gm 
అలవర చుకున్నారు. ఆటువంటి పరిస్థితులలో గాందిగారు తప్ప అన్యు 1 
లెవ్వరూ దేశాన్ని ఒక్క క ఒకే (తాటిమీదా నడపలేర నీ, 
గాందీగారిని కౌదని ఏ పకక కూడా, ఇంకోరకంగా కార్య(క్రమం - 
నిశ్చయించగలిగినా, ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేడనీ 
దేశీయులందరూ మనస్ఫూర్తిగా నమ్మేవారు. 


రాజాజీ అపహస్యం, పోటి నినాదాలు 
దకీణ భారత దేశం ఎప్పుడూ సందిగ్ధ సరిస్టితిలో పడిపోవడం 
మామూల యింది. ఏ కారణాలవల్ల నళుతే నేల; అది ఒక సందిగ్ధ 
పరి స్టితికి లోనయ్యింది. రాజగోపొలాచారిగారి కారణంగానే ఎప్పుడూ 





వనాదతగురిలళలా.విహోిదల' = 545 


ఆం(ధదేశం. అల్లా నందిగ్గ పరిస్టితులలోకి శారిపోయేది. రాజగోపాలా 
చారిగారు ర ల ప్రహొంసా విధానంమీద పూనా సభలో చేసిన 
స్వారీ విషయం చె 'ప్పేఉన్నాను. దర్శ్మిలా గాంధీగారి నినాదాలను అప 
హాస్యం చేశారు. రాజగోపాలావారిగారి దృష్టిలో గాంధీగారు నిరశించిన 
నినాదాలు ఆర్థర హిత మయినవి, 


క వాటికి బదులుగా (పతీ పాంతంలోనూ ఉన్న యుద్ద 
కమిటీ సభ్యులకు, ద్‌ త్తరాల పూర్వకంగా, యుద్ధ నిధులను -సీకరించ 
' వలదనీ, యుద్దానికి జనాన్ని (పోత్సహించి జవాస్హను ఎంచుకో వద్దనీ, 
తాము ఆ కమిటీనుంచి విరమించడం ఉ త్రమమసీ' సలహా సూచకంగా 
ఉత్తరాలు (వాయమన్నాడు. గాందీగారి నినాదాలకు బదులుగా (వాయ 
వలసిన ఉత్తరాలు ఎల్లా ఉండాలో ముసాయిదా తయారు చేశాడు, 


మా కార్యదర్శి అయ్యదేవర కాశేశ్వరరావు వార్థానుంచి 
_ తిరిగివచ్చి సంగతి సందర్భాలు చెప్పేదాకా, నవంబరు 28న హెర్దాలో 
ఏం జరిగిందీ మాకు తెలియదు. గాందీగారి నినాదాలకు బదులు, స. 
గోపాలాచారిగారు తయారుచేసిన ముసాయిదా ఉత్తరమూ, అందులో 
(వ్రాయబడిన విషయాలన్నీ మాగంటి బాపిసీడుగారు సంపాదించిన 
నకలువల్ల మాకు తెలియ వచ్చాయి. ఆ & త్తరం చాలా పెద్దది. హేతు 
వాదాత్మకంగా ఉం, విసుగు పుట్టించేదిగా కూడా ఉందీ. జరిగిన 
(గంథమంతా తెలియకపూర్ణం బాపినీడుగారు తీసుకువచ్చిన ఉత్త వాన్ని 
చూసి, రాజగోపొలాచారిగారు గాందిగారికి వ్యతిరేకంగా, ఆయన్ని 
కాదని ఈ ఉ తరాన్ని (వ్రాసి ఉండడనే తలుస్తూ ఉండడాన్ని, సత్యా 
(గ్రహం చేసే వారందరూ ఆ ఉ_తరానికి నకళ్లు (వాసుకోవడంలో 
నిమగ్నులయి పోయారు. మర్నాడు నేను గాంధీగారి నినాదాల నకళ్ళు 
చూశాను, 


గాంధీగారి మందలింపు 


కళా వెంకట్రావు వార్డాలో గాందీగారిని, రాజగోపాలాచారిగారి 
ముసాయిదా ఉత్తరాన్ని గురించి అడిగాడట. ఆడ తరానికీ, గాందీ 


546 నా జీవిత యాత-౩ 


గారి నినాదాలకీ పొంతనం కుదరక పోవడాన్ని, ఆయనకు అల్లా ఆడ 
గాలని బుద్ది పుట్టందట. రాజగోపాలాచారి తెలివయిన వాడయితే అయి ' 
ఉండవచ్చుగాని, నా సూదనలను జల్లా తయ్యారు చెయ్యడం మాతం 
తగని పనేనని గాంధిగా రన్నారట! ఈ విషయంలో రాజగోపాలాచారి ) 
గారికి తాను (వ్రాసిన ఉత్తరం గాంధీగారు వెంక।టావుకు చూపించారట. . 
కాగా గాంధీగారు తన నినాదాలనే [పతి సత్యాగపహి ఉచ సరిరతాలన. 
అల్లా జరిగేటట్లుగా చూడమనీ వెంకటావుతో చెప్పారట. రః 
సంగతులన్నీ బందరులో వెంకట్రావు నవంబరు 24 న చెప్పినప్పుడు, 
నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మేము నిజంగా య. 
ఉ తరాన్నే పట్టుకుని కూర్చుం కే చాలా పెద్ద త ఏ. చేసినవారమై 
ఉండేవారం. వెంకటావే గనుక గాందీగారి పగరకు వెళ్ళి' సంగతి 


సందర్భాలు (గహించి ఉండకపోతే, కథ ఆడ్డంతిరిగి, ఆచారీగారు 
మాచేత ఆడకూడని నాటకం ఆడించి ఉండేవాడు. వెంక(టావు 
నిజంగా చాలా శ _కీనామర్థ్యాలు గల వ్యక్తి. ఆయన మొదటినుంచీ 
అమ చేస్తూన్న పనులనన్నింటినీ కుణ్ణంగా (గ్రహించిన వ్యకి. 


ఏ విధమయిన మార్చు లేకుండా (ప్రతి సత్యాగహీ గాంధీగారి 
నినాదాల్నే వాడాలని మా కార్యనిర్వాహకవల్లంలో నిశ్చయించు 
కున్నాము. అప్పుడే, ఆ సభలోనే నేనూ మొదటే జట్టుతో నే నవంబరు 
26 న సత్యాగహంలో వాల్లొనాలని నిశ్చయించాను, నేను డిసెంబరు 
ఆఖరువరకూ బయపే ఉండాలను కుంటున్నానని వెంకట్రావు గాంధీ 
గారితో చెప్పినప్పుడు, ఎంత త్వరగా సత్యా[గహంలో పాల్గొంపే అంత 
మంచిదని ఆయన సూచించినట్లు వెంక(టావుద్యారా వినడాన్ని, వెంటనే 
ఆ మొట్టమొదటి జట్టుతో నే "సత్యాగ్రహం చేద్దామని నిశృయించు 
కున్నాను. 


నేనూ, వెంక(టావూ కలసి ఆ ర్యాతే బందరునుంచి బయల్లేరి 
నవంబరు 25' ఉదయానికి పట్నం చేరుకున్నాము. నెను (పభుత్వ 
కార్యదర్శికి (వ్రాసిన ఉత్తరం వెంకట్రావే సహాయంగా తీసుకు వెళ్ళి 
ఆయనకు అందజేశారు. అందు నేను ఆ మర్నాడు, అనగా నవంబరు 


నినావం గురించి వివావం 547 


26 న తంబుచెట్టి వీధిలో సక్యాగహం (ప్రారంభించ నున్నానని తెలియ 
జేళాను. తంబుబెట్టివీధి హెకోర్టుకు ఎదురుగా ఉన్న వీధులలో ఒకటి. 


గిరిగారికి రాజాజీ అభ్యర్థన 

గాంధీగారి వద్దనుంచి డే తరం రాగానే రాజగోపాలాచారిగారు 
వారా పరుగెత్తాడు, "అక్కడ గాందీగారి నినాదాల్ని గురించి, దానికి 
పహ్యిమ్నాయంగా తాను (వ్రాసిన ఉ తరం గురించీ తర్జన భర్జన 
జరిగింది. రాజగోపాలాచారిగారు తన ఉ తరం ఆయన నినేదాలకంకొ 
మంచిదని, ఆది యావత్తు భారత దేశానికీ వరించే విధంగా ప్రాయ 
బడిందసీ వాదించారు గాని, గాందీగారిని తన అభిప్రాయాన్ని అంగి 
కరించేలా చేయలేక పోయాడు. 

రాజగోపాలాదారిగారు. వెనక్కి బ యల రాడు. అదే రెలులో 
ఢిల్లీ నుంచి పట్నం వస్తూన్న గిరిగారు ఉండడం తటస్తించింది. అల్లా 
కలిసి (సయాజం చేస్తూన్న సందర్భంలో గిరిగారూ, రాజగోపాలాచారి 
గారూ మాట్లాడుకో వడానికి అవకాశం కలిగింది. ఆ మాటలలో ఆయన 
గిరిగారితో తనకూ గాంధీ రికీ మధ్య నడచిన (గంథమంతా చెప్పాడు. 
తన పద్దతికి గాందిగారు ఎల్లా ఒప్పు] కలదో వివరించాడు. తాను గాంధీ 
గారితో" గట్టిగా వాది స్టే “ఆమన ర కృపుపోటు ఎక్కడ అధికం 
అవుతుందోనన్న ఫీతికో. ఎక్కువగా వాదించలేదని చెప్పాడు. గాందీగారి 
నినాదాలకం పె తన ఉ తరమే మేలుగా (వాయబడిన కారణాన్ని, తన 
సద్దతినే గిరిగా రంగికరించడం న్యాయమని అభ్యర్థించాడు. 


గిరిగారి సమాధానం 

గిరిగా రప్పుడు, గాంధీగారి కార్యక్రమానికి వ్యతిరేకంగా 
తానెప్పుడూ నడవననీ, ఆంధ్రరాష్ట్ర) కాం్యగెను కమిటీవారి సూచనలూ, 
దానికి అధ్యకుడయిన టంగుటూరి (పకాశం పంతులుగారి సూచనలూ 
తానెప్పుడూ వ్యతిరెకించననీ స్పష్టం చేశారు. 

గిరిగారు నవంబరు 25 ఉదయానికి పట్నం వచ్చారన్న సంగతి 
ఆ ర్మాతి చాలా పొద్దుపోయిందాకా నాకు తెలియదు. నవంబరు 26 
ఉదయాన్నే నేను గిరిగారిని వారి ఇంటివద్దనే కలుసుకుని, ఆయన 


548 నా జీవిత యా[త్ర-కి 


సత్యాగ్రహం చేసే పద్దతిలో గాంధీగారిని నినాదాల్నే వాడవలనిందనీ, 
నేను ఆ నినాదాల్నే ఉచ్చరిస్తూ ఆనాడే ఉదయం 11 గంటలకు తంబు 
చెట్టి వీథిలో సత్యాగ్రహం చేయనున్నాననీ చెప్పాను. ఆప్పుడు గిరిగారు 
తానూ, రాజగోపాలాచారిగారూ కలిసి (పయాణం చేసిన సంగతీ, 
దారిలో ఆయనగారికీ, తనకూ మధ్య నడచిన సంభాషణంతా నాతో 
చెప్పారు. 
గిరిగారు నేను నత్యాగహం చేస్తూన్న సమమంలో అక్కడే, 
నా పక్కనే ఉన్నారు. తరవాత ఆయన ఇతర మిితులతో కలిసి 
మేజ సట్‌ కోర్టుకూ వచ్చారు. ఆ తరవాత వెంటనే ఉన్న రైలులో 
నన్ను వెల్లూరు జెయిలుకు సంపడంకూడా గిరిగారూ, ఆయన మిత్రులూ 
పూరిగా గమనించారు. 


ఆఖరిమాటగా ఈ త్ర సరం 


రాజగోపాలాచారిగారు గాని, డా॥ న. గొని___ఉభ 
యులూ పట్నంలోనే ఉన్నా___నన్ను కలిసికోబేదు. నేను చెయిలుకు 
వెళ్ళాక, తిరిగి రాజగోపాలావారిగారు గిరిగారిని :లిపి, ఆంధ్రులు ఎంత 
మాతమూ మంచివారు కాదనీ, గిరిగా రయినా తనమాట విని, గాంధీ 
గారి నినాదంకంటె తన ఉత్తరమే (శ్రేష్టమని (గ్రహించి, తాను. 
సూచించిన (ప్రకారం నడవడం ఉ త్రమమసీ మళ్ళీ ఒక నారి చెప్పడం 
జరిగిందని" తెలిసింది. రాజగోపాలాచారి గారెంత జెప్పినా గిరిగారు 
మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు, గాంధీగారి నినాదంలోని ఆఖరి 
రెండు పం కులయినా విడిచిఇ పెట్టడం న్యాయమని రాజగోపాలాచారిగారు 
చెప్పారట. “ఆఖరి వాక్యాలలో, హింసాత్మకమయిన అన్ని యుద్దాలనూ 
అహింసాత్మకంగానే ఎదుర్కోవాలని ఉంది. రాజగో హోటాచారగాలి 
వాదన గిరిగారు ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. ఇంకా కాదూ కూడదూ 
అంటూ ఆయన వదలిపెట్టకండా ఉంటే, “సరే, మీరు చెప్పిన విషయం 
జాగ త్తగా అలోచించి నాయం(తం మీ కె నంగతీ వ్రాసొ”నని చెప్పి 
గీరిగారు అప్పటికి ఆ గొడవ తప్పించుకుని, ఆ సాయంతం ఆయన 
పేర ఉత్తరం (వ్రాశారు, 


జెయిల్లో (గూపు రాజకీయాలు 549 


గిరిగారు ఆ ఉత్తరంలో తాను ఎన్నో రకాల వ్యాపార సంబంధ 
మయిన తగాతతలకు. అహింనాత్మకంగా ఎల్లా సర్దుబాటు చేయగలి 
గిందీ వివరిస్తూ, గాంధీగారి నినాదాన్ని ఎందువల్ల "విస్మరెంచాలో తనకు 
అర్హంగావడం ౦ లేదనీ, అందులో ముఖ్యంగా ఆ ఆఖరివాక్యాలు అహింసా 
ప్రబోధకంగా ఉండగా వాటిని వదలివేయడంలో అర్ధం లేదనీ స్పష్టంగా 
వా సేశారు. 

ఆ మర్నాడే. గిరిగారు సత్యాగహం చేసి శిక్షను పొంది, 
వెల్లూరు జెయిలుకు వచ్చి నన్ను కలుసుకున్నారు. ఆ సందర్భంలో గీరి 
గారు తనకూ, రాజగోపాలాచారిగారికీ మధ్య మళ్ళీ జరిగిన (గంథం 
అంతా చెప్పారు. గిరిగారు నాతో చెప్పిన విషయాల సారాంశమే పైన 
(వాశాను. చదువరులకు ఇలాంటి విషయాలన్నీ చెప్పడంలో నాకో 
ఉదేశం వుంది. ఈ విషయాలన్నీ (గ్రహించందే తిరుచురాసల్లి జెము 
లులో జరిగిన ఉదంతం చదవరుల కర్ణం కాదు. అందువల్లనే ' ఇవన్నీ 
చెప్పాను. మా శిక్షాకాలమంతా తిరుదీ జెయిలులోనే గడచింది. ఒక్క 
మొట్టమొదటి మాసంలోనే నేను వెల్లూరు జెయిలులో వున్నాను. 


1b 


జెయిల్ల్‌ |గూపు రాజకీయాలు 
C9 


1940 నవంబరు 26న నేను వెల్లూరు జెయిల్లో (పవెశించేసరికి, 

అక్కడ “ఎ క్లాసులో, మంత్రిగా పనిచేసిన డా॥ టి. ఎస్‌, 
_ ఎస్‌. రాజన్‌, తిరుచీ మ్యునిసిపల్‌ చెయిర్మనూ. ఎం, ఎల్‌. ఏ. అయిన 
పి. టి. తేవరూ వున్నారు. వారు ఉభయులూ తిరుచీ (ప్రాంతానికి చెందిన 
వారే. ఇరువురూ అక్కడే సత్యాగ్రహం చేశారు. ఆ ఇరువురిలో శ్రీ 
తేవరు మొదటివాడు. డా॥ రాజన్‌ మా(తం గాంధీగారి సూచనలకు 
వ్యతిరేకంగా రాజగోపాలాచారిగారి పదకం (పకారం [వాయబడిన 
ఉత్తరాలను “వార్‌ కమిటీ” మెంబర్ల కు అందచేయడంద్వారా సత్యా 
(గహులయ్యారు. 


550 నా జీవిత యాత్ర=3 


1980 ఉప్పుసత్యాగ్రహ దినాలలో లాగే ఇప్పుడూ డా॥ రాజన్‌ 
రాజగోపాలాచారిగారి అజ్ఞ లనే పాటించారు. 1880 లో రాజగోపాలా 
చారిగారు తంజావూరు జిల్లా వేదారణ్యంలో ఉప్పుసత్యా గహ సమరం 
Mes సంగతి చదువరు లెరిగివున్న దే. (శ్రీమతి రుక్మిణీ 
లక్ష్మీపతికూడా అదే (ప్రకారంగా రాజాజీగారి సూచనలను అనుసరించి, 
యుద్ద సంఘ సభ్యులకు ఉత్తరాలు అందజేసి జెయిలుకు వచ్చింది. 
అదే(పకారం రాజాజీగారి ఉ తరువులనే పాటిస్తూ జెయిలుకు వచ్చిన 
తమిళులు చాలామంది వున్నారు. వారు, గాందీగారి నినాదాల నంగతి 
ఎరిగో ఎరగకో తెలియదు గాని, రాజాబీగారి. ఆజ్ఞ అను పాలించారు. 


రాజాజీ పట్టు 
లోగడ చెప్పినట్లు, చపీసకుణులు నవంబరు నిక, 24 తేదీలలో 
బందరుకు తీసుకువచ్చిన ఉత్తరాలకు నకళ్ళ ద్వారా రాజగోపాలాదారి 
గారి లేఖలు ఆంధ్రుల చేతులలోకి రహస్యంగా వెళ్ళాయి. డా॥ రాజన్‌, 
(శ్రీమతి రుక్కిణీలకీ పతి గాక ఇంకా చాలామంది తమిళలు రాజాజీ 
ఆజ్ఞలనే పాలించడమూ, గిరిగారిని ఎల్లాగయినా తనవై పు తిప్పుకోవా 
తని రాజాజీ చెసిన (పయత్నమూ మున్న గునవి చూ సె సః గాంధీగారు 
తన కార్యక్రమాన్ని అంగీకరించక పోయినా, గాందీగారి సూచనలకు 
వ్యతిరేకంగా రాజాజీగారు ఏ విధంగానయినా తన పద్దతి (ప్రజలలో 
(ప్రచారం కావాలనీ, తన పద్దతే అందరూ అంగీకరించాలనీ అ నేక 

విధాల (పయత్నం చేస్తూన్న ట్లు కనబడింది. 
ఆ సంగత రాజాజీ స్వయంగా 1940 డిసెంబరులో సత్యా 
(గ్రహం చేసినప్పుడు పూర్తిగా తేలిపోయింది. ఆయన తన ఉత్తరాలనే 
యుద్ధ సంఘ సభ్యులకు స్వయంగా యిచ్చి, తన్మ్నూలకంగానే సత్యా 
(గహి అయ్యారు. రాజాజీ గిరిగారిని అధమం గాంధీగారి నినాదంలోని 
ఆఖరు పం క్తినయినా వదలమని మరీ మరీ బలవంతం చేయడం గమ 
నిస వారీకి అహింసాత్మక విధానంలో విశ్వాసం లేదనీ అర్దం అవు 
తోంది. అహింసాత్మక విధానంలో రాజాజీకి ఎంత నమ్మిక లేదో, 
గాంధీగారికి అంత ఎక్కువగా నమ్మకం .వుంది. రాజాజీ గాందీగారి 


జెయిల్లో (గూపు రాజకీయాలు .. 551 


అహింసా విధానానికి అనుగుణంగా నడుచుకోలేకే, గాందీగారి నినా 
దాన్ని ఉచ్చరించ నిరాకరించడమూ, దానిని ఉచ్చరించవలదని ఇత 
రులను బలవంతం చెయ్యడమూ జరిగింది. 


ఒకరివెంట ఒకరు 


ఇటువంటి మనఃప్రవృ త్తి తితోనే రాజగోపాలాచారిగారు సత్యా 
(గహ కాండ జరిపి, 1940 డి? సెంబరులో వెల్లూరు జెయిలుకు వచ్చారు. 
మేము వెల్లూరు జెయిలులో ఒక నెల మాత్రమే కలసివున్నాము. ఉభయ 
శాసన సభల తాలూకు కాంగెసు సభ్యులు అనుదినం ఒకరివెంట 
ఇంకొకరు అల్లా జె మలుకు వస్తూన్న పరిస్టితిని (గ్రహించిన రాజాజీ, 
గాంధిగారి శాసన ధిక్కార పదక (ప్రభావాన్ని (గహించి ఆశ్చర్య 
పోయాడు. 


ఒకరోజు నాతో ఆయన, ఎం.ఎల్‌.ఏ. లు కొందరు .జెయిలుకు 
రావడం గమనించిన కారణంగా, “నీవు అన్ని రకాలవాళ్ల సీ తీసుకు 
వస్తున్నా” వన్నారు. హరిజన ఎం.ఎల్‌.ఏ. లు ఏ ఒక్క రూ మినహా 
యింప్ప లేకుండా అంతా జెయిలుకు వచ్చారు. ఇది ర ఆంధ్రుల 
విషయంలోనే గాదు. నేను అంటున్నది. తమిళులు, మలయాళీలు, 
కన్నడిగులు ఎందరెందరో జెయిళ్ళకు వచ్చారు. వారూ ఆధిక సంఖ్యా 
కులుగానే వచ్చారు. 


తమ శారీరక, ఆరిక, మానసిక సితులను గమనించకుండా, 
తమ తమ ఇక్కట్లను లెక్కచేయకుండా “ఎం.ఎల్‌.ఏ. లూ, అఖిల 
భారత కాంగెను 'కమిటీ మెంబర్లూ, ప్ప ఒకరిద్దరో మినహాగా అంతా, 
సత్యాగహ సమరంలో పాలొని, జెయిళ్ల క రావడం చూసిన నాకు, 
వారి అఖ౦దిత దేశభ క్రి నః పారి రకరకాల త్యాగాలనూ తలచి, మనస్సు 
ఉప్పొంగి పోయింది. థీ వెంకటప్ప నాయుడు, (శీ) పి. పీరభ్యద్రస్వామి, 
కందుల వీర రాఘనస్వామి (బారెట్‌ లా, అనంతపురం హరిజన 
ఎం, ఎల్‌ .ఏ. వేదారప్ప, మలబదబారుకు చెందిన చందూ ఇంకా వందలూ 
వేలూను. ఎన్ని పేర్లని (వ్రాయగలను ? 


552 నా జీవిత యాత్ర-8 


అందులో చందూ చెయ్యి గూడుకప్పి వుంది. తనకి లభించిన 
సేవతో, మేము ఇప్పించగల వై ద్యసహాయంతో, తాను తీసుకున్న 
వ్యాయామాది నియమాలతో అతడు తన శిక్షొకాలం , కులాసాగానే 
గడిపాడు. 


మేజసేంట్ట చిత్తం, మా భాగ్యం 
లు య వ 


ఈ సనముర సందర్భంలో గిక్షాధికారం పూర్తిగా మేజసై్రట్ల 
వశం అవడాన్ని, వారి చిత్తం వచ్చినట్లు వ్యవహరించారు. శాసన సభా 
సభ్యుల విషయంలో, మేజ సైట్ల చిత్తమే వారి భాగ్యమయింది. ఒక 
తీరూ ఒక తెన్నూ లేకుండా కొందరికి క కాసు, కొందరికి “వి, 
మరికొందరికి “సి మేజే నట్లు తమ ఇష్టానుసారం ఇవ్వడం జరిగింది. 
అనంతస్పరం ఎం.ఎల్‌.ఏ. కల్లూరు సుబ్బారావు, తంజావూరు హరీజన' 
ఎం. ఎల్‌. ఏ. నాయనారు, తూర్పుగోదావరి జిల్లావాసి లక్ష్మణస్వామి, 
విశాఖపట్నం హరిజన ఎం. ఎల్‌. ఏ. సౌకేటి గురువులు మున్నగు 
వారంతా “ బి క్లాసుకు మార్చబడేదాకా. “సి క్రానులో ఉండేవారు. 
దగ్శ్మిలా, వారిని “బి నుంచి “ఎ కి గూడా మార్చడం జరిగింది. 

_ ఏ కాసు ఆయనకు ఇచ్చారో తెలియని కారణంగా, మంత్రిగా 
ఉండిన బెజవాడ గోపాల రెడ్డిని మూడవ తరగతి రైలు పెటైలో 
ఎక్కి.౦చారు. సేలం జిల్లా బోర్డు అధ్యతుడుగా ఉంటూన్న ఎం. సర్‌. 
ఏ. మాచియప్ప గౌండరు కూడ వెల్లూరు జయిలుకు * క్తాను " నిర్ణయం 
లేకుండానే వచ్చాడు. కల్లూరు సుబ్బారా వని: “వ క్లానుకు మార్చినా, 

ఆయన్ని మళ్ళీ ఎందుకో “సి కి మార్చడముతో, ప కాసు ఖైదీగా 
రెండు వారాలు గడచిన తర్వాతగాని తిరిగి ఆయన్ని Es కాసుకు 
మార్చకపోవడమూ జరిగింది. శ నాయనారూ, లక్ష్మణస్వామీ మూడు 
వారాలపాటు సి” సి క్లాసులో ఉన్నా, “బి' క్లాసుకు మార్చదిడ్డారు. 


చాలా మంది రాష్ట్ర శాసన సభ్యులనూ అనంతశయనం 
| | అయ్యంగారూ, తిరుమలరావూ నంటి కేంద శాసన సభ్యులనూ “బి” 
క్ల క్లాసులో ఉంచారు. (గ్రంథి వెంకటరెడ్డి నాయుడూ, ఎమ్‌. నుబ్బారావూ, 





జెయిల్లొ (గూపు రాజకీయాలు 553 


కందుల వీర రాఘవస్వామి, శె. వెంకటస్వామినాయుడు (మాజీ మద 
రాను మేయరు, రాముపకానోన్‌ వగై రాలకు (పారంభంలోఎి రాసు 
ఇచ్చినా, వారిని “వి క్షాసులోకి మార్చారు. ఆ రోజులలో వెల్లూరు 
జెయిలుకు సంబంధించినంతవరకూ మిగిలిన *ఎి కాసు వై దీలను 
“సీ కాసుల! ఎప్పుడయినా య 2 అనుమానం 
మాకందరికీ ఉండేది. 


మామూలు (ప్రపంచక జ్లానం ఉన్న ఏ వ్యరి కి అయినా (ప్రభు 
త్వపు తీరు తెన్నులనూ, పద్దతులనూ (గహించి ఉంపే, చట్టనిర్మాణం 
చేయగల వ్య కులను ఏ (ప్రకారంగా చూడాలో అర్ధమయి ఉండేది కాని 
కౌం(గసు (ప్రభుత్వంలో పనిచేసి ఉన్నా, మేజిసే స్ట్రేటలో కొంతమందికి 
ఆ మాత్రపు (ప్రపంచ జై జ్ఞానం కూడా తవరడాహోయింద గవర్నరుగారికి 
గాని, వారి సలహాదారులకుగాని ఖై దీలకు ఎ, బి, సి, క్లాసులు నిర్ణ 
యించబడుతూన్న విధానంపట్ల గాని, శాసన సభ్యుల నేకాదు. మాజీ 
మం(తులను కూడా జెయిలు అధికారులు చూస్తూన్న విధం పట్ల గాని 
ఏ విధమయిన శ్రద్ధా, సట్టింపూ లేకుండా పోయాయి. మాజీ మంత్రులూ, 
శాసన సభ్యులూ, తకం భారత కాం(గను కమిటీ మెంబర్లూ మున్నగు 
సత్యాగ్రహుల గతి ఏమయినా ఈ గవర్నర్ల కూ, వారి అడ్వయిజర్ల కూ 
చీము కుట్టదు. అవును, ఎందుకు కట్టాలి? జెయిల్లో మళ్ళీ జెయిలు 
అన్నట్టు మాజీ మం(తులను కూడా రాత్రి ఆరు తూ, ఉదయం 
ఆరు గంటలా మధ్య లాకపుటో ఉంచినా వారికి పోయిందేమీ లేదు. 
అటువంటప్పుడు మామూలు ఎం. ఎల్‌. ఏలు, ఎ.ఐ.సి.సి. మెంబర్లూ 
అల్లా ర్యాత్రి తెల్ల వార్లూ, సాయంత్రం ఆరునుంచి ఉదయం ఆరువరకూ 
లాకప్పులోని లాకప్టుతో సతమత మవుతేనేం? ఇది వారి రాజ్యాంగ 
విధాన మెగా! 


తలకి చమురు (ప్రశ్న 
మొదట్లో వ జెయిళ్ళకు వెళ్ళగానే, మా సంఖ్య చాలా 


తక్కువగా ఉంటూన్నంత కాలమూ, మమ్మల్ని మా గదులలో మూసి 
పెసైవారు. జెయిలులో మావి ఒకే వరుసలో ఉన్న గుహలలాంటి 


ధవ లలన స 


కామము 
NE LHS 


554 | నా జీవిత యాత్ర-3 


గదులు. మెదలడానికి జాగాగాని, పీల్చుకోవడానికి పరిశ్నుభమయిన గాలి 
గాని మాకు లభ్యం అయ్యెదికాదు. మేము అల్లా ఆ మూసి పెట్టె 'సెల్సుళో 
ఉంటూన్న రోజులలోనే, ఇన స్పెక్టర్‌ జనరర్‌ ఆఫ్‌ ప్రిజన్స్‌ కాంటా 
కర్‌ (Mr. ee జెయిలు సరశీలించడానికి వచ్చాడు, 
కొంతమంది " బి” కాసు ఖై దీలు తలకు రాసుకోవడానికి నూనె సప్పయి 
SA కోరారు. ఆయన, ఫెడీలన “నేను మీ కాం(గెను 
(పభుత్యపు ఉ తరువులనే అనుసరి సున్నా” నన్నారు. ఆ చెబ్బ వచ్చి 
తిన్నగా మా ముఖాలకే తగిలింది. రాయికీంటె కూడా ఘనంగా దెబ్బ 
తీసే వేళాకోళం లాంటి వెక్కిరింత అది. డా॥ రాజన్‌ మాజీ జెయిళ్ళ 
మంతి. ఈ సత్యాగ్రహం సందర్భంగా జయిలుకు వచ్చిసప్పుడు, మన 
కంటిని మన వేలుతోనే పొడు స్తున్నాడు చూళావా అన్నాను, మేమక్క 
డికి స్వయంకృతాపరాధఫలం అనుభవించడానికి వెళ్ళాం (we have 
gone there to stew in our own juice). 

మా కాం_గెసు గవర్నమెంటు కూడా కొన్నికొన్ని సందర్భా 
లలో జస్టిస్‌ పార్సీ వారి విధానూలకం ఇ అధమంగా వ రింఛిన సందర్భా 
లున్నాయి. జెయిళ్ళ పరిపాలనా విధానాలలో మా పద్దతి చ చాలా అనుచితం 
గానే ఉండేది. కొంతకాలం జెయిలు అనుభవాలను పొందిన మీదటనే 
మేము రాజ్యాంగాన్ని చేపట్టాం. అందునల ల్లి జెయిళ్ళల్లో రాజకీయ ఛే ఖైదీ 
లుగా మెము అనుభవించిన కష్పసుఖాలన్నీ మాకు ' తెలుసు. నిజానికి 
ఖైదీలు కూడా జీవించవలసిందే గనుక, మేము కొన్ని క్రొత్త నిబంధ 
నావసలనూ, మార్చులనూ ఖై దిల విషయంలో న్యాయంగా తీసుకు 


రావలసి ఉంది. 
మాజీ మం(తిపై విసురు 
రాజకీయ ఖై దీలకు తలకు చమురు ఇవ్వడం విషయంలో 


కాంగెసు ప్రభుత్వంవారు ఏమని ఆర్డరు వేశారో నాకు తెలియదు. 
కాని ఇనసె స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రిజన్స్‌ కాంట్రాక్టర్‌ చమురు సప్పయికి 


వ ప్రభుత్వం వారిని కోరినప్పుడు, “మానవుడు. బ్రతకడానికి 


జెయిల్లో (గూపు రాజకీయాలు 555 


చమురు అక్కరలేదు అనే మిషతో వారి కోరిక తిరస్కరించబడిందని 
తెలిసింది. 

మా కంచె ముందుగానే జెయిలుకు వచ్చిన (శ్రీనివాసరావనే 
ఒక వ్యక్తి, వెల్లూరు జెయిలులో ఉన్న ఆ మొదటి వారం పదిరోజుల 
gre కాంటాగికరొగారి విసురును డా॥ రాజన్‌ గారి ముఖంమీదికి విసర 
అవకాశం లభించింది. Usa “తమరు 

న్‌ స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ (ప్రిజన్స్‌గా కాంట్రాక్టర్‌ గారు చే పిన సూచ 

న జెయిళ్ళ మం(తిగా తిరగతోడారు. బహుశః మీరు, మీ జీవిత 
పర్యంతమూ, ఒక పాతిక సంవత్సరాలపాటు, మంత్రిగానే ఉంటా 
మని తలచి ఉంటారు. పాపం, ఇస్పుడు తమరు ఏర్పరచిన రూల్స్‌ 
(పకార మే రాజరీవితో (బ్రతకడానికి వచ్చారు” అన్నాడు, 

నేనూ కాంగసు గవర్నమెంటులో మం్రినే అయినా ఈ 
విషయాలతో జరుగుతున్న దేమిటో నాకు తెలియదు. ఈ (ప్రశ్న అందరి 
మం(త్రుల అభి పాయాలూ సేకరించిన తరవాతనే తేల్చవలసి ఉంటుం 
దని తలచబడి ఉండలేదు. అయినా, కాంగెసు (ప్రభుత్వం వారి (ప్రతి 
చర్యకు మంతుల మందరమూ సమానంగా బాధ్యత వహించవలసి 
ఉందిగదా! ఈ తడవ లభించిన వెలూరు జెయిలు జీవితంలో మొదటి 
పదిరోజులలో మాకు కలిగిన అనుభవం ఇది, దర్శిలా, మమ్మల్ని 
మాకు అలవాటయిన ఆ పాతకొట్ల లోకే మార్చారు. 


బధిరశ౦0ఖ న్యాయం 

తిరుచురాపల్లి లో గత పది మాసాలలోనూ మాకు కలిగిన అను 
భవాలను గురించి ప్పే ఉన్నాను. ఆరంభంలోనే డా॥ రాజన్‌, 
(శ్రీమతి ( రుక్మి ణీ లక్ష్మీపతి, రాజగోపాలాచారి మున్నగువారు గాందీ 
గౌర్‌ స. గాక రాజాజీగారి పద్ధతిని ఉత్తరాలు ఆయా యుద్ధ 
సంఘ నభ్యుల కందజేసి జెయిళ్ళకు "వచ్చారని. ముసవిచిపు సీ ఉన్నాను. 
అనగా ఒకరి ఆజ్ఞ (పకారంగో. గాక... వారి ఇష్లానునారంగా, వారు 
కోరుకున్న విధంగా వారు జయిళ్ళకు వచ్చారన్న మాట! వారి 
(ప్రచారం జెయిళ్ళలో కూడా సాగింప నారంభించారు. ఈ ఉద్యమం 


556 నా జీవిత యాత-3 


విఫలమయిందనీ, జనులు నిష్కారణంగా, ఏ ఒక్క [కియాసాధనకూ. 
పూనుకోకుండా, ఊసుటోక జెయిళ్ళకు వెళ్లార సీ అన్నారు. 

జెయిళ్ళలో ఎటువంటి (ప్రచారం జరిగినా, బయటకు వెశ్తే వారికి, 
రాజాజీ (గూపు వారెట్టి (ప్రబోధం చేసిఉన్నా, ఆ ఆ ప్రబోధమంతా చెవిటి 
హాడిముందు You అయింది, బయటకు వెళ్ళిన వారంతా వారు ఇచ్చే 
స్టేట్‌ మెంట్లు ద్వారానూ, ఉపన్యాసాల ద్వారాను. గాందీగారినే మనస్ఫూ 
గిగా అనుసరించాలి, వారి విధానాలే మనకు శరకక్యాలు అని చెప్పే 
వారు. 

ఇది రాజాజీకి చాలా చికాకునీ, తలవంపునూ కలుగబేసింది. 
ఆయన బాధపడసాగాడు. ఆయన నాతో అన్నాడు కూడా. “ఏమిటి, 
బయటకు వెళ్ళినవాళ్ళకి బుద్ది, జ్ఞానం ఉన్నాయా లేదా? అదేమిటి 
వాళ్ళంతా ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారని, పాపం, 
వాపోయాడు. వల్ల భొభాయ్‌ పటేల్‌ గారి ఉపన్యాసాన్ని చదివిన రాజాజీ, 
“ఏమిటిది? వల్ల బ్‌ భాయ్‌ పపేల్‌ కూడా ఇల్లా కలవరపడుతున్నా డేమి” 
టన్నాడు, 


డా! రాజన్‌ స్టాట్‌ మెంట్‌ 

జెయిళ్ళనుంచి బయటకు వెళ్ళిన వారంతా అనుసరిస్తూన్న పద్దతు 
లను (గహించయినా వారంతా గాందీగారినే ఆదర్శంగా పెట్టుకున్న 
పరిస్థితిని (గహించయినా, రాజాబ్మీ డా॥ రాజన్‌ వగెరాలు తమ అధి 
(పొయాలను మార్చుకుంటా రనుకున్నాను. కాని "విడుదల అయిన 
వెంటనే డా॥ రాజన్‌ ఇచ్చిన సైట్‌ మెంట్‌ చూసె ఆశ్చర్యం చెసింది, 
ఈ పెద్దమనిషి జెయిలు బయటకూడా, రాజాజీకి అనుగుణంగా, కల 
తలూ, కలవర పాట్లు తీసుకు రాదలచాడా అని తలచాను. 

డా॥ రాజన్‌ సెట్‌ మెంట్‌లో "మెము తిరిగి రాజ్యాంగాన్ని 
చేపట్టమని లేదు. పె గా ఆయన ఏదో సందిగ్గంగానూ, అషామాషీగానూ 
అన్న దేమిటో తెలుసా? ర ఎల్లా జరీగినా, మనం గాంధిగారిని 
_ వ్యతిరేకించ కూడదేమో!” అన్నాడు. ఆ స్టేట్‌ మెంట్‌ ను పూర్తి 


స్‌ చేస్తూ చిట్టచివరి వాక్యంగా ఆయన, “అయినా ఈ ఉద్యమం క్రొత్త. 


ల 


ఆకాంక్ష 557 


మార్గం తొక్కితే బాగుంటుంది” అన్నాడు, అంటే, ఆ వాక్యానికి 
ఏవిధంగా నయినా అర్థం చెప్పుకోవచ్చు నన్నమాట' అంతేగాని, తిరిగి 
రాజ్యాంగాన్ని. చేసట్టమని మాతం ఆ వాక్యానికి అర్ధం కాజాలదు. 

వ్యకి సత్యాగ్రహం చాలదు. సమష్టి సత్యా[గ్రహాన్ని చేబట్టా 
లసీ అర్థం చెప్పుకోవచ్చు. కాని అ అంతరంగంలో, తిరిగి 
అందరమూ, “మేము, మీ యుద్దం విధానాలతో సహకరిసాం” అని 
ఆంగ్ల యులకు హోమీ ఇచ్చి, మళ్ళీ రాజ్యాంగాన్ని చేపట్టి, Ene 
మొదలై న హోదాలలోకి పోవాలని ఉన్నట్లు స్పష్టం అవుతోంది. 

డా॥ రాజన్‌ సెట్‌ మెంట్‌ ను బాగా పరిశీలి స్తే, రాజాజీకి. గాంది 
గారి దగ్గరకు వెళ్ళి, వారిని ఒప్పించడానికి శాయశ కులా తంటాలు 
పడి, ప్రస్తుతం నడుస్తూన్న ఉద్యమం ఎంత “నిరర్దకంగా” తయా 
రయిందీ తెలియపరచి, ఆయన్ని ఇంకా బలమయిన" పద్దతిని. తీవ 
మయిన శాసన ధిక్కార విధానానికి, అంటే సమష్షి సత్యాగ్రహానికి, 
పూనుకునేటట్లు చేయాలని ఉన్నట్లు కనబడుతుంది, అందువల్ల, తిరిగి 
రాజ్యాంగాన్ని చెపట్టాలని ఉన్నట్లు అది అర్ధాన్ని షవ్యకవోల నా మన 
మంతా సర్దార్‌ శార్తూలపింగును అనుకరీస్తూ, గాంధీగారిని సవాల్‌ 
చేయాలన్న భావం ఆ సైటుమెంట్‌ లో పూర్తిగా ఉన్నట్లు (ప్రపంచ 
(ప్రజలకు అనిపించగలదని అనక తవృదు. 


17 


ఆకాంక్ష 


రిల నడిచింది నా చరిత. ఈ “నా జీవిత య్యాతి ద్వితీయ, 

తృతీయ ఖండాలలో నేను దేశంలో రాజకీయంగా జరిగిన 
పోరాటాలలో ఎల్లా ఎల్లా పాల్గొని వయె మార్గాల చేశ సేవ చేయ 
డానికి మనోవాక్కాయాల ప్రయత్నించానో, పుట్టింది. నీదల ఇళ్ళల్లొనూం 
సెరిగిందీ ఆక్కడే అయినా, (ప్రజల నుంచి లాయరుగా సంపాదించిన 


1౨6 


558 నా జీవిత యాత్ర 


లక్షలాది ధనం, తిరిగి ఆ ప్రజల సుఖసంతోషాలే వాంఛిస్తూ దేశమాత 
దాస్యశ్చం ఖలాలను సర్‌ శ మను సంపూర్ణ స్వాకం|త్య వాయు 
వులలో ఉయ్యాల లూగించాలనే తలంపుతో రాజకీయ సమరంలో 
నిస్వార్ధంగా ఖర్చు పెట్ట, మళ్ళా ఎల్లా ఏమీలేనివొడనే అయ్యానో చదు 
వరులు (గహించే ఉన్నారు. 

నా జీవితమంతా దేశం కోసమూ, దేశీయుల కోసమూ విని 
యోగపడడమేగాక, “ఆం[ధ అంటే _పకాశం, (పకాళం అంపే 
ఆంధ్ర అన్న నా నమ్మిక ముందు ముందు న సకంలో ఎల్లా 
నిర్దారణ అయ్యిందో, గాంధీగారికే నానూలు పెట్టాలని (ప్రయత్నించిన 
రాజగోపాలాచారి (పభృతులు, స్వాతంత్ర్య సంపాదన అనంతరం, 
నేను (ప్రధాన మంత్రిగా ఉండే సందర్భంలో ఎల్లా అందరూ. కలిసి 
నన్ను పదచ్యుతుజ్ణి చెయ్యాలని (పయలత్నించారో, ( ఎందువల్ల నను 
కర్నూలును రాజధానిగా నీర్దయించానో, వగైరా విషయాలన్నీ 


టూకీగా పాయింట్ల లాగే వాయగలననీ, వాటిని గూడా చాలావరకూ 


వ లి న : వ + 
ఈ పు స్తకంలోనె అచ్చయ్యేలా చూసాననీ, వాటి నన్నిటినీ, అల్లా 


జరుగుతూన్న సంద్భాలను జకుగుతూన్న చరిత్రగా రూపొందించడం 
నాకు సాధ్యంగాకపోయినా ఆ లోటు, దరిమిలాని, మితులూ, అభి 
మానులూ, అనుచరులూ ఆయినవారు తీర్చి, ఈ “నౌ జీవిత యాశతికు 
"అనుబంధంగా (ప్రచురించి తీరతారనీ నా నమ్మిక. ఈ విధంగా ఈ 
ఖండాన్ని ముగిస్తూ, తరువాయి. గ్రంథానికి వస్తాను,* 


కతు ఖండం సమాప్తము 





Mh సేయక హక ఇంతటితో వ ముగిసీంగి. వారు 
పాయింట్లు గా ఉటంకిద్దానునుకున్న విషయాలు గాని, ఆ తేరు 
వాయి (గంథం) గాని (వాయడం జరగ లేదు, పంతులుగా రాశించి 
నట్లుగా నే ఆ లోటును భి ర్రీచే శే భాగ్యం ( తెన్నేటి విళ్వ 
వ కలిగింది. వారి mre (పశాళం పంతులుగారి “నా 
జీవిత యా(తేికు అనుబంధ సంపుటిగా సంతరించడ మెంది, —__ సుం॥॥ 


నా జనిత యాత 
నో 


శ్రీ గయల తా లె se 


చతుర్ధ ఖండము 


(అనుబంధ సంపుటి) 


తెన్నేటి విశ్వనాథం 


ళ్‌ 


ENESCO 


ఎమెస్కో (ప్రచురణ _ 208 


శీ Eloise అతా షు 


మజిలేపటీుణం | మద్రాసు. 2కంవారాన్‌ 


T 37 


NAA JEEVITA YATRA— Vor. IV 
—Anubhandha Samputi 
(Supplementary Volume to the 
Autobiography of Andhra Kesari 
Prakasam pantulu) 

By 

TENNETI VISWANATHAM 


Publishers : | 
M. SESHACHALEM & CO. 


First Edition : 
August 1972 


Cover Design : 
BAPU 


Printers ; 
KRANTI PRESS, Madras-l. 


Distributors '“ 
ANDHRA PRADESH BOOK DISTRIBUTORS, 
RASHTRAPATHI ROAD, SECUNDERABAD 


Price Rs. 2-50 


Four volumes bound in one hard cover edition Rs. 15/- 





రి నిత యా (త 


(అనుబంధ సంపుటి) 


. 1937లో శాసన సభ ఎన్సికలు 567 
(పకాశంగారి అభ్యర్చిత్వము - జమందారులతో పోరాటాలు- 
ఎన్నికలలో విజయం: ఆనంతరము 

. మంత్రివర్గంలో |పకాశంగారి స్థానము 576 
కాబినెట్‌ మీటింగు - విజయనగరము మహారాజా కేను - 
ఉద్యోగాలు కలరు (గామోద్యోగులకు మళ్ళి ఉద్యోగాలు- 
దండి సత్యాగ్రహ ఫిల్ములపై గల య. కొత గరప - 
లెబ్బనెంట్‌ కర్నల్‌ శాస్త్రి విషయము - జి. వి. రావుగారు: 
ఆయన పని - డిప్యూటీ స్పీకరుపై పకల చోరీ కేను - 
జమీందారీల సమస్య 

౧. ఆఅములహెరన్‌ ఎంక్వయిరీ కమిటీ నివేదిక = 596 


. శాసన సభా విశేషాలు 603 
శాసన సభ [పథమ సమా వేశము- వందేమాతరం (పార్ధనతో 
సథారంభం. = సాంబమూర్తి గారి కొ త్ర పద్దతులు. 

. జమిందారీల రద్దుబిల్లు: శాసన సభలో చర్చలు 609 
ఎనురికాటనాొ విధా నమః ముఖ్యమం|తితో తల పట్టు 612 
మరికొన్ని విశేషాలు - అమ్మకపు పన్ను చట్రం - వ(జపు 
గనుల లైసెన్సు జ సాంబమూ ర్తిగారి ఇంగ్లండు (ప్రయాణ 
భంగము - డాక్టరు లక్ష్మీపతిగారి కేసు - హిందీ - ఖద్దరు 
పరిశ్రమ - (గామ స్వరాజ్యము వ “స్వరాజ్య” ష్మతిక 
చరితార్థత - శాసన సభలో (పశ్చలకు జవాబులు 


ఏ62 


7. మంత్రి వరాల రాజీనామా 632 
(పకాశంగారి కాంగెసు (పచారము 

8. వ్యక్త సత్యాగ్రహము 637 

9. వేలూరు జైలు ముచ్చటలు 641 


ఐడొొ_లుపు విందులు - ఆం (ధరాష్ట్ర9 సమస్య 

10. కంట్‌ ఇండియా ఉద్యమము 659 
లు ౮ క బస నాకను = ఆ(గనాయకుల అరె 
మ్రలు-క్విట్‌ ఇండియా ఉద్యమ పముతు మైలు జీవితము- 
ఆం|ధా సర్కులర్‌ 

11. 1946లో రాష్ట్రం రాజకీయములు 682 

. గాంధీగారి చెన్నరాష్ట్రం పర్యటనము - ఆం[ధదేశంలో 

తుఖాను - గాంధగారి ప్రమేయము - హిందీ (పచార నభ 
రజతొత్సవము 


12. 1946 ఎన్నికలు అ రాష్ట్ర నాయకత్వ వివాదము 690 
అడుగడుగునా అడ్డంకులు - ఢిల్లిలో గాంటిగారివద్ర - శాసన 
సభ్యుల సమావేశము - అధిష్టాన వర ఆగహము 

18. పకాశం గారి మంత్రివర్గం ఏర్పాటు 701 
మం(తివర్లము వెంటనే చేసిన పనులు - స్పీకరు ఎన్ని క- $e 
మం(తివరము: ఇతర ఉత్తరువులు - (గామాభ్యుదయ 

_శార్యకమము - గ పన్నపాలెము: జోగన్న పాతెము- ఫరా 
అభ్యుదయ (ప్రణాళిక - ఖాదీ అభ్యుదయ ఉద్యమము - 
శాసన సభ (పథమ సమావేశం - సమ్మెల పరిష్కారం ప 
(ప్రకాశం గారి చాక చక ము ౬. కధ రి రట కర్నాటిక్‌ 
మిల్హుల సమ్మె - గాంధీగారి (పశంన - వృత్తి విద్యాసంస్థ 


౨63 


అలో విద్యార్థులను చేర్చుకునె సమస్య - న్యాయ, కార్య 
నిర్వహక శాఖల విభజన- (ప్రకాశంగారి దృఢ చిత్తత - 
రాజాజీ హాలు-విదేశాల్లో ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్పులు- 
వానియం బాడి అల్లరులు అ డాక్టర్‌ క్‌, విశ్వనాథ క పార 
మెంటదీ సెక్రటరీలు అ పరిపాలనలో మరికొన్ని విశేషాలు 
14. (పకాశం గారి మంత్రివర్గ అవసానము 743 
(ప్రకాశం: సాంబమూర్తి: గారల. మధ ఏికాదము: క 
ఫలితము 
15. (పకాశం గారి గుండె దిటవు 152 
వాసన సభలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్తర్‌ - ఇతర విశేషములు 
1947 - మంతుల పె పె ఛా రలు 
16. సంవిధాన సభ: ఆం(ధరాష్ట్రము 767 
' ప్రకాశం : పట్టాభి - మరల |పకాశంగారి వ్యాసంగము జ 
ఉత్పత్తి కొనుగోలు దారుల సహకార సంఘములు - 
ఆంధ కాం(గెన్‌ రాజకీయములు 
17. కొత పార్టీ స్థాపన 780 
కిసాన్‌ మజుదూర్‌ (ప్రజాపార్టి ప ఎన్నికలలో అద్భుత విజ 
యము - గవర్నరు (ప్రసంగానికి _ప్రకాశంగారి అథిక్షే పణ - 
అమరజీవి పొట్రి శ్రీరాములు- ప్రజా సోషలిస్టు పారి 
18. (పత్యేకాం[ధ రాష్ట్ర నిర్మా౭ క్ళపంర (1953) 797 
ఢిల్లిలో (పకాశం, నెహూగారల. కలయిక = ఆంధ్రరాష్ట్రం 
శనుభారంభము 


19. [పథమ ఆంధ్ర శాసన సభ - (పకాశంగారి నాయకత్వము 
మైదీలందరికీ విముక్తి - నీటి పారుదల ల 814 


౨64 


20. ప్రకాశం బారెేజ్‌ 826 
ఆం|ధ హైకోర్టు వ్యవహారము 
21. శ్రీ వెంక కేశ్యర విశ్వవిద్యాలయము 839 


(ప్రకాశం మం|తివర్రం చేసిన ఇతర సౌకర్యములు - షాది 
అభివృధి - ఆంధ సరిహద్దుల విషయము - (ఫెంచి 
యానాములో (ప్రజారాజ్యం జ గవర్నరు (తివేది 
2 విశ్వాస రాహిత్య తీర్మానము 861 
23, మరల ఎన్నికలు 866 
ఢిల్తీలో నెహూగారితో సవర వికము = సెలక్షన్‌ నతన? 


కార? ఏక మము - నాయకుని ఎన్ని క విషయము - గోహెత 
రెడ్డిగారి ముఖ్యమం|తిత్యము. 


24. విశాంతి యెరుగని కర్మవిరునికి నుదీర్త విశాంతి 881 
అంత్యదృశ్యము - కడసారి భూతలయా[తత్ర - లోక్‌ సభలో 
జోహార్లు 3 త్యాగదిక్ష, కార్యదక్షతగల మహావ్య క్తి -(టిటిష్‌ 

_ తుపాకులకు గుండె చూపిన సాహసి - సానుభూతి సభలు, 
వ్‌గహ _పతిజ్ఞాపనలు 

25. (పకాశం గారి శత జయంతి 893 
అతిదూరదృష్టిగల మహా మానవుడు- నవ్యాంధ జనకుడు 


CC aw PLEO శమయ లన త ిదతా? 0 యునులిలులగుతుు నడిపాను 


ఎత కులకు. కుజుని 


మాం 


MNT 


1937, 1946, 1953 సంవత్సరములలో. - (పకాశంగారి 
మంతివర సమయంలో జరిగిన వ. చెపు తున్న ప్పుడు, 
కొన్ని చోట్ల ట “నేను ఇది చేశాను,” 'అది చేశాను అని (వాయడం 
. జరిగింది. [(పకాశంగారి పరిపాలనా సమయంలో జరిగిన దానికి 
ses నిమిభ్రమా(తు ఖి. మూలకారణం (పకాశంగారే. అందు 
చేత ఆ విషయాలు [పకాశంగారి జీవిత చరిత్రలో వ్రాయవలసి 
వచ్చింది. అంత కాని- నా ఉపజ్ఞను, కార్యజ్ఞ జతనుగూర్చి వాసి 

కొనేందుకు మాతం కాదు. 


మరొక్క విషయం — నెను [వాసింది అనుబంధ 
(గంథము. (పకాశంగారు - రెవిన్యూ శాఖామా క్యులుగా, చెన్న 
రాష్ట్ర (పథానామాతుులుగా, ఆంధరాష్టం పు (పథమ ముఖ్య 
మంతిగా ఉన్నప్పుడు జరిగిన పరిపాలనా సంబంధ మయిన 
విషయాలు మాతం ఇందులో కలవు. రెవిన్యూ మంతిగాను, 
తర్వాత ముఖమం|తిగాను ఆయన ఉన్న కాలంనాటి కాగి 
తాలు చాలమటుకు చెన్నపట్సంలోనే మిగిలి పోయాయి. 
హైదరాబాదు నేషనల్‌ ఆర్నైవజ్‌లో కొన్ని మాత్రమే కలవు. 
1953-54 సంవత్సరముల కాగితాలు ఆం(ఛ(పదేన్‌ (ప్రభుత్వ 
వశంలోనే ఉన్నా ౨. అయినా - వాటికి ఇండెక్సు, రిజిష్టరులు 
లేకపోవుటచెత, ఆ రికార్డులు అసలు చూడలేక పోయాను. 
చాలామటుకు జాపకం మీదనే ఆధారపడి (వాశాను. రికార్డులు 
దొరికినప్పుడు మరొక ముదణావసరమున పారబాటులు 
సవరించడానికి యత్సిస్తాన . 


లోటుపాట్లు చదువలుతు మన్నించెదరు గాక! 


296.1972 తెన్నెటి విశ్వనాథం. 





' నవ్యాంధ జనకుడు” 


] 
1937 లొ శాసన సభ ఎన్ని కలు 


"ఐంందటి కాం(గెసు మంత్రివర్గం గురించి, అనగా 1997 జూలై 

పధ్నాలుగవ తేదీ తీరాలకు 1939 సె'పైంబరు వరకూ త్రాతా 
ఆధ్వర్యాన నడచిన ఉమ్మడి చిన్నరాష్ట్ర రాజకీయాలను గురించి సరిగా 
అవగాహన చేసికొనేటందుకు ) 0097 ఫ్మిబవరిలో జరిగిన జనరల్‌ ఎన్ని 
కల విషయమై కొంత చెప్పవలసి ఉంది. 

1921 లో కాం గెసువొరు (ప్రకటించిన కానన సభా బహిష్కాార 
నూత్రంలో 1828 ఫ్మిబవరినుంచి [క్రమంగా మార్పు వచ్చిన విషయం 
పాఠకులకు విదితమే. 1934 లో గాంధీజీ కాంగెను మూలసభ్యత్వం 
నుంచి వికమించుకోవడం, ఆ సంవత్సరం కేంద్ర శాసన సభ ఎన్నిక 
అలో కాం(గెసు పాల్గొని ఎన్నో రాష్ట్రాలలో అఖండ విజయం 
సాధించి కేంద్ర శాసన సభలో (ప్రధానమైన (వతిపత్షంగా ఏర్పాటు 
కావడంకూడా పాఠకులకు తెలిసినవే. ఈ కారణంచేత కాం(గైసువారి 
దృష్టి శాసన సభలపైన గట్టిగా పడింది. ఇంతేకాక, 1927 మొదలు 
1930 వరకు, తర్వాత 1084 నుండి అప్పటినరకు శాసన సభా కార్య 
క్రమంలో (ప్రతిపక్షంగా కాంగగాను నాయకులు మాపిస్తూ వచ్చిన చురుకు 
దనాన్ని బట్టి కూడా స్వరాజ్య సంపాదనకు శానన సభలు (ప్రధాన ద్వారా 
లన్న అధి పాయం అందరికీ కలిగింది, 

ఇలా ఉండగా, 28.1935 వ తేదీన ఇంగ్లీషు పార్ల మెంటులో 
గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా బిల్లు, ఆక్టు క్రింద _ ఆయి ఉండెను. 
ఈ ఆక్షు క్రింద, కేంద్ర (ప్రభుత్వంలో, (ప్రజలప ఏవిధమైన అధికారమూ 
సం |క్రమించక తన్నా రాష్ట్రాలకు ఏర్పాటు చేసిన విషయాలలో 
భర కొంత స్వాతంత్యం ఇవ్వబడింది. (దీనికే ఆ రోజులలో 


568 నా జీవిత యాత్ర-శ్త 


రాష్ట్రోయ స్వపరిపాలన [టావిన్టియల్‌ ఆటానమీ] అనే నిర్వచనం 
ఉండేది) ఈ కారణాలవల్ల ఆ ఆక్ష్ముకింద జరగబోయే ఎన్నికలలో 
కాం(గెసువారు పాల్గొని ఒకతి నాధించవలెనన్న నిశ్చయం ఒకటి 
అందరి పెద్దలకూ ఏర్పడింది. ఎటువచ్చీ ఎన్నికలలో గెల్చిన తర్వాత 
మంతి పదవులను పీ సకరించాలా, వద్దా అన్న విషయంపై మాతం 
కొంత సందేహం కం. (పకాళంగారు, సాంబమూ రి గారు, నేను 
మొదలై నవారం మంతి పదవులను అవకాశమున్న చోబ తస్పక 
కౌంగెసువారు ఏర్పాటు చేయాలన్న అభ్మిపాయంలో ఉండేవాళ్ళము, 
పె స్తాయిలో జవహర్‌లాల్‌ న్నెహూ, మన ఆంధస్తాయిలో డాక్షగు 
పట్టాలి సీతారామయ్య గారు మొదలై నవారు ఎన్నికలలో పాల్గొనవచ్చు 
గాని, మంత్రి తి పదవులను స్వీకరంపరాదన్న అభి ప్రాయంలో ఉంతేవాు 
దీనికి కారణం పూర్వ కాలంలో మోస్తరుగా మంత్రి పదవి, (బ్రిటిష్‌ 
గవర్న మెంటువారు ఇచ్చేదనీ, అది మనం స్వీకరిస్తే ధర్మం[కింద 
స్వీకరించి నట్టవుతుందనీ వారు భావించడమే. 


నేను లక్నోలో 1936 లో జరిగిన ఏ.ఐ.సి సి. సమా వేశంలో 
ఉత్త రార్హమందు, మం(తిపదవి స్వీకరించక. "కేవలం (పతిపక్షంగా 
కూర్చున్‌ ఉన్నట్ల యితే, ఎ ననుయకలనో (ప్రభుత్వం ఏర్పాటుచేసే 
మంత్రివర్షంతో “నహకరించాలో, ఎప్పుడు సిద్దాంతానికి వ్యతిరేకంగా 
తప్పటడుగు వేయవలసివ స్తుందో తెలియక " కాం(గసు పార్టీవారు 
కలవరపడే స్టితిలో ఉండడ మేకాక, వారి దృష్టి చెడిపోయే అవకాశం 
ఉంటుందనీ; బలం ఉండి (ప్రతిపక్షంలో కూర్చున్నట్ల యితే సము[ద్రం 
ఒడ్డున ఇసుక పైన పంట పండించడానికి (ప్రయత్నించే విధంగా వృథా 
పయాన అవుతుందనీ; అందుకు తార్కాణంగా 1927 మొదలు 
1930 వరకు చెన్నరాష్ట్ర శాసన సభలో కౌాం్యగిఘువారు చేసిన అపక 
తనక లన్నిట్‌నీ ఉదహరెంలి? వమిసి సి; సభ్యుల మనస్సులను పదవి 
స్వీకరణమే మంచిదనేటట్లు మార్చడం జరిగింది. అయినా అది 
రాబోయే డిసెంబరులో కౌం_గైసు సాంవత్సరిక సభలో అంగీకారం 
పొందవలపి ఉండినది. ఈ లాగుననే, ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఆంధ 


1037 లో శాసన సభ ఎన్నికలు 569 


మహాసభలలో కూడా ఒక నిర్ణయానికి రాగలిగితిమి. ఆ కారణంచేత 
ఆంధ్రప్రాంతంలో ఎన్నికల వాతావరణం జయసూచకంగానే ఉండినది. 


(పకాశంగారు లోగడవలెనే రాష్ట్ర కాం(గెసు కమిటీ అధ్య 
క్షులుగా ఉండేవారు. చెన్నరాష్ట్రం ఉమ్మడిరాష్ట్రం కావడంచేత ఆ౦(ధ, 
తమిళ, కేరళ, కర్నాటక భాగాలన్నిటిపెనా యాజమాన్యంగల ఒక 
(ప్రత్యేక ఎన్నికల సంఘాన్ని నాలుగు రాష్ట్రాల కాం్యగెసు అధ్యక్షులతో 
ఏర్పాటు చేయడ మెనది. ఠః (పత్యేక సంఘానికి ఒక్క చెన్నపట్పణ 
నియోజక వర్గాల విషయంలోనే బాధ్యత ఉండినది, రాష్ట్రింలోగల 
ఇతర ప్రాంతాలలో రాష్ట్రసంఘంవారి ఏర్పాట్ల (ప్రకార మే అభ్యర్థులను 
నిర్ణయించుకోవడం జరిగింది. 


(పకాశంగారి అభ్యర్థిత్వము 

1907 లో బారిష్టరు వృ_త్తి నారంధించినది మొదలు అప్పటి 
వరకు = అంటే ముఫై ఎ సంవత్సరాలుగా (పకాశంగారు చెన్ననగర 
నివాసి కావడంచేత, అయన చెన్నపట్టణానికి ఏర్ప మైన నియోజక 
వర్గంలో అభ్యర్థిగా ఉండగలరని మా అందరి ఊహ. అలాగే 
నియోజక వర్గంలోని నగరవాసులూ ఊహించారు. అయితే (పత్యేక 
సంఘంలో తమిళ కాం(గనస్‌ కమిటీ అధ్యకులైన సత్యమూర్తి అనే 
ఆయన మొదటినుండీ తెలుగువారికి చెన్నపట్నంలో ఎవిధమైన పలుకు 
బడీ ఉండకూడదని ఒక గట్టి అభిప్రాయం గలవారు. అందుచేత, 
(పకాశంగారు గోదావరి జిల్లా నియోజక వర్షంలోంచి వస్తే టాగుం 
టుందని ఆయన (ప్రకాశంగారి బరు చెన్నపట్నం నియోజక వర్గం 
అభ్యర్థుల జాబితానుంచి తప్పించారు. (ప్రకాశంగారు ఇది తెలిసి “ఇలా 
ఎందుకు జరిగిందని అడిగితే, బాబు రాజేం్యద్మప్రసాద్‌ గారి కోరిక పై 
ఇలా చేయడ మైందని నత్యమూ రిగా రన్నారు. అది కేవలం అభూత 
కల్పనగా ఉందని (పకాశంగారికీ, మాకూ కూడా తోచి, రాజన్‌బాబు 
గారిని ఈ విషయమై అడిగాము. వారు దాంతో తమకు ఏ విధమైన 
ప్రసక్రీ లేనట్లు చెప్పారు. 


570 నా జీవిత యాత్ర, 


అయినప్పటికీ క్రి (పకాశంగారి అభ్యర్థిత్వం విషయమై నియోజక 
వర్గంలో అభ్యంతరాలు ఉన్నాయనీ, దాని. ఈడీ నిర్ల యం కేంద్ర 
కోంగెస్‌ పార్లమెంటరీ బోర్డువారికి వదిలి వేయాలని ఆ (ప్రత్యేక 
కమిటీవారు శ్రీర్మానించుకొన్నారు. రాష్ట్రం అంతా అభ్యర్థుల్ని నిలబెట్టే 
అధికారం, పలుకుబడీ కలిగిన (పకాళ౦గారి అభ్యర్థిత్వం విషయం 
లోనే అనుమానం ఏర్పడిన పరిస్టితి కలిగింది, రాజకీయాలలో ఇటువంటి 
వై పరీత్యాలు జరుగుతూ స 


అప్పటికి కొన్ని సంవత్సరాల ముందునుంచి రాజాజీ రాజ 
కీయాలటో అనై జోక్యం కలుగచేసుకోకుండా, దూరంగా ఉండేవారు. 
1986 లో జరిగిన లక్నో ఏఐసిసి. సమావేశంలో ఎలక్షన్‌ లో 
కాంగెసువారు నాలొని మంత్రివర్గాలు ఏర్పాటు చేయాలని నేను 
వాదించి ఉపన్యసించినపుడు ఆయన సభానంతరం౦ నన్ను చాలా (ప్రశం 
సించారు. అది దూరంగా ఉన్న పెద్దలు అనీన ఆశీర్వాదపూర్వక 
(పేశంసగా భావించాను. ఆయనకు రాష్ట్ర రాజకీయాలలో కి తిరిగివచ్చే 
అధి పాయం ఉన్నట్లు ఆ నాడు ఎవ్వరమూ (గహించలేక పోయాము, 
ఇప్పడు అభ్యర్థులను నిర్ణయించే సమయంలో ఆయన ఇతరులకు 
తెలియకుండానే హెచ్చు జోక్యం కలిగించుకోవడం జరిగింది. వల్లభ 
భాయి పెలుగారు కేంద్ర పార్ల మెంటరీ బోర్లు తరఫున అంధ, 
తమిళ, కేరళ, కర్నాటక అభ్యర్థుల జాబితాలను పరిశీలించి, చెన్నపట్నం 
విషయం మాతం అం'సే (ప్రకాశంగారి అభ్యర్థిత్వం విషయం అంతా 
బొంబాయిలో నిర్ణ యిస్తానని, అక్కడికి రావలసిందని (ప్రకాశంగారిని ' 
కోరారు. వల్ల భభాయి "పేల గారు బయలుదేరిన బండిలోనే రాజాజీ 
కూడా కూచుని వెళ్ళడం తటస్థించింది. ఆ బండిళోనే (పకాశంగారు 
'పరణాాయయరో శై పెమైలో కూచున్నారు. ఆ రైలు చెన్నపట్నం సైషను 
నుండి బయబురేరడానికి కొన్ని క్షణాల ముందు, దేశభక్త కొండా 
వెంకటస్పయ్యగారు.__రాజాబీ, పిలు కూచున్న బండి ఎక్కడానికి 
తొందరగా వెతుక్కుంటూ వచ్చారు. ఆ కంవార్డుమెంటు గోకి ఎక్కగానే 
రాజాజీ. దేశభకుని అతి గౌరవంగా లోపలికి పిల్చి, పేలుగారి 


TTT TT TEM TTT MRT TET TTT 





స 
య 





1937 లో శానన సభ ఎన్నికలు 571 


పక్కన కూచోమన్నారు. ఇతర (ప్రసంగాలు చేయటానికి వ్యవధి 
లేకపోవడంచేత పకేలుగారు [పకాశంగారి అభ్యర్థి త్వ విషయమై 
(పన్నించారు. వెంకటప్పయ్యగారు ““పకాశంగారు లేకుండా శాసన నభ 
ఎలా ఉండగలదు” అని తిరిగి (ప్రళ్నించగా, రాజాజీ అసంతుష్టితో 
కొరరర టూంరరగా ఉరగ 


వెంకటస్పయ్యగారికి (పకాశంగారం టే పడనందున, ఆయన 
(పకాశంగారిని అభ్యర్థి గా నిర్ణయించ కూడదని తప్పక చెప్పగలరన్న 
అభిప్రాయంతో వెంకటప్పయ్యగారికి (పక్యేకంగా కబురంపి రాజాజీ 
3 రై ల్వేసై సేషన్‌కీి రప్పించారు. కాని, ఆయనకు ఆశాభంగం కలిగింది. 
వంకటస్పయ్యగారు పెద్దవారు గనుక అ విధంగా తమ ఆఖి[పాయం 
తెలిపారు. ఆయనను 'పేమనడానికీ తోచక, “సరే, మీరు వచ్చిన పని 
అయింది, రైలు బయలుదేరుతూంది. మీరు వెళ్ళండి,” అని వారిని 
పంపి వేశారు. 


(పెయిన్‌ రేణిగుంటకు వెళ్ళేసరికి (శ్రీ మాడభూషి అనంత 
శయనం అయ్యంగారు రాజాజీ, పటేలు కూచున్న బండి ఎక్కడని 
అడుగుతూ ప్లాట్‌ఫారంలో అటూ" ఇటూ తిరుగుతూ వెతుక్కుంటూ 
వచ్చారు. మొదబ్ల్‌' (పకాశంగారి ముఖం ఆయనకు కనిపించింది. 
“ఏమయ్యా, అంత తొందరగా అటు ఇటు చూస్తున్నా?”వని (ప్రకాశం 
గారు అయ్యంగార్ని అడిగారు. పపేలుగారిని కల్సుకోవాలని రాజాజీ 
తంతి యిచ్చినట్లూ, అందువల్ల ఆయనకోసం వచ్చినట్టూ అయ్యంగారు 
చెప్పారు. అప్పటికి అయ్యంగారు కేంద శాసన సభలో సభ్యుడు. 
పలు కూచున్న కంపార్టుమెంటు ఎటున్నదో అఆయ్యంగారికి _పకాశం 
గారు చేత్తో చూపించారు. “అయ్యంగారు అక్కడికి వెశ్ళేసరికి సజేలు 
అయ్యంగా రికి _పత్యుద్దానం చేసి (పక్కన కూచోమన్నాడు, 


ఇక్కడ కూడా ఇతర అ వ్యవధి లేనందువల్ల 
పెలుగారు తటాలున అయ్యంగా రిని ““(పకాశంగారి అభ్యర్థి త్వం 
విషయమై ఏమిటి: మీ అభిప్రాయం? అని అడిగారు. అయ్యంగారు 


572 నా జీవిత యాత్ర 


దానికి జవాబుగా, “ఇటువంటి (ప్రశ్న మీ మననులో ఎలా ఉద్భవించింది? 
ఆయన లేకున్నట్టయితే శాసనసభ ఎలా ఉండగలదు?” అన్నారు. 

ఆ మాటలు వినేసరికి రాజాజీకి (బిహ్మోండ మైన ఆగహం వు 
ees లేవయ్యా! ఆ దివాలా కోరుతో నువ్వు కాప్పరం చేయవయ్యా॥” 
అని మందలించి కూచున్న స్టలంనుంచి లేచిపోయారు. రలు మైము 
కూడా అయిపోయింది. అయ్యంగారు దిగిపోయారు. రైలు కదిలింది, 

బొంబాయి వెళ్ళాక పాేలుగారున్నూ, వర్కింగు కమిటీ 
వారున్నూ మొదట అనుకున్న శే (పకాశంగారిని చేన్న పట్టణానికి 
ఏర్పాటయిన నియోజక వర్గంలో నే స్పర పరిచారు, ఇది ఆ ఎన్ని కలో 
మొదటి ఘట్టం, 


జమిందారులతో పోరాటాలు 


దేశంలో కొంగనువారియెడల అభిమానం పెల్లుబికి పోయింది. 
విశాఖపట్నం జిల్లా బొబ్బిలి నియోజక వర్షంలో ఇస్పుడు రాష్ట్రపతిగా 
రయిన గిరిగారిని కాం(గను అభ్యర్థిగా నిర్ణయించడ మైంది. అప్పటికి 
గిరిగారు కేంద్ర శాసన సభలో సభ్యులుగా. ఉండేవారు. బొబ్బిలిలో 
ఈయన (ప్రత్యర్థి బొబ్బిలి రాజావారే. ఆయన అపుడు చెన్నరాష్ట్రంలో 
ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఎన్నికల సందర్భంగా న్నెహూగారు మన 
రాష్ట్రానికి రావడం సంభవించింది. (పకాశంగారూ, ఆయనా కలసి 
బొబ్బిలికి ఎన్నికల (ప్రచారంకోసం వెళ్ళారు. తీరా వెళ్ళేసరికి బొబ్బిలి 
రాజావారు బొబ్బిలిలో లేరు. న్నెహళాగారు స్థానిక కోం్యగెసువారు 
ఏర్పాటుచేసిన సభాస్టలానికి చేరెసరికి, డప్పులు - - వాయించుకుంటూ 
కొంతమంది, కేకలు వేస్తూ కొందరూ నాలుగువె వె పుల తిరగడం ఆరం 


భించారు. ఆయన మాట్లాడడానికి (పారంభించేసరకి డప్పులు చేసే 
గోల చాలదని ఒక ఏనుగునుకూడా నడిపించుకుంటూ ఒక మావటి 
వాడు (పేక్షకుల గుంపులోకి వచ్చాడు. సభలో గగ్గోలు బయలు దేరింది, 
ఇదేమిటని నెహకాగారు అడగగా, స్థానిక కోం(గెసు నాయకులు, 
“ఈ ఊళ్ళో కాం్యగ్రెను మీటింగులు జరగకూడదని రాజావారి మను 


STENT SEFTON NTT DET TILT TELE Mm a 0 OTT 


a PPT RTL RL, LETTER RE TTT CTT IT. 





1937 లో శాసన సభ ఎన్నికలు 573 


సులు ఇలా అల్లర్లు చేయిస్తూండడం మామూలే,” అని చెప్పారు. 
ఎదురుగుండా రూరంగా ఉన్నవారంతా రాజావారి మనుషులు అని 
కొందరిని చూపించారు. ఈ లోపున డప్పుల చప్పుళ్ళు, ఏనుగు తమ 
మధ్యలో నడవడంచేత (పేకకులు చేసే గోల, కేకలు హెచ్చయినాయి. 
ఏనుగు న్మెహూగారికి కొంచెం దగ్గరపడింది. ఆవేశంతో నెహూూగారు 
దాని తొండం" ప్రై క్రి ఎగరబోయారు. అస్పుడు, అంతవరకూ నిర్జి పంగా 
దూరంగావున్న పోలీస్‌ వారు కొంతమందీ, రాజుగారి మనుమలు కొంత 
మందీ వచ్చి ఆ ఏనుగును (పక్క_కు మళ్ళించగా, వారూ వారి అను 
యాయులూ గోల చేసుకుంటూ, డప్పులతో వెళ్ళిపోయారు. తర్వాత 
సభలో వేరే అల్లరి ఏమీ జరగలేదు. 


సట. మరికొన్ని రోజులయినాక, అదే స్పలానికి (ప్రకాశం 
గారు, శ్రీమతి సరోజినీ నాయుడుగారు ఎన్నికల (ప్రచారంకొరకో 
వెళ్ళటం త టస్టించింది. అస్పుడుకూడా ఏనుగు తప్ప,. మిగిలిన అల్ల 
రంతా హ్రహైవాక మనుషులు చేళారు. అయినప్పు టికీ, ప్రజాబాహుళ్యం 
"హెచ్చు అవడంవల్ల, కాం గను నాయకులపట్ల వారి అనురాగ పేమలు 
హెచ్చవడంవల్ల సభకు అంతరాయం కలగలేదు. (ప్రత్యర్థి అయినవారు 
కూసస్ట మండూకంలా తామే గొప్పవారమని, తాము తప్ప వేరే లోకం 
లేదని అనుకోవడం చాలా పొరబాటని సరోజినీ నాయుడుగారు మంద 
లించారు. ఆ ఎన్నికలో గిరిగారు గెలిచారు అన్న విషయం అందరికీ 
తెలిసిందే. 


. ప్రకాశంగారు అంధ్రపాంతంలో అన్ని జిల్లాలలోనూ నిర్విరా 
మంగా (ప్రచారం చేశారు. దీనికి ఫలితంగా కాం(గెనుకి అఖండ 
విజయం కలిగింది. రెండు సన్థానాలుమా (త్రం పోయినవి. ఒకటి చల్ల పల్లి 
జమీందారు జస్టిస్‌ పార్టి అభ్యర్థిగా గెలుచుకున్నది; రెండవది నరసా 
పురంలో జస్టిస్‌ పార్టీ నాయుడుగారు గెలుచుకున్నది. ఈ రెండుచోట్ల 
కౌం(గను అభ్యర్దులు నిర్దుషమయిన దేశ సేవా పరాయణులే సై 
నప్పటికీ ఓటమి కలిగింది.*్‌ 


*గాాలిచిన జసి సీస్‌ పార్టి వారిద్దరూకహ డా వారి ఎత్తుగడలు 


574 నా జీవిత యాత్ర 


ఎన్నికలలో విజయం : అనంతరము 

పెన చెప్పిన రెండు స్థానాలు తప్ప మిగిలిన స్థానాలన్నీ 
కౌం(గెసు ys Sub ముస్తీ ంలీగ్‌ వారి ప్రత్యేకస్థానాలు' మాత్రం 
కొం(గసువారికి వశం కాలేదు. స సభలోని మొ త్తం DE స్ధానాలలో 
160 కాంగెసువారికి లభించినాయి. 

ఆం(ధపాంతంలోనుంచి ఎన్నికయిన సభ్యులు యావన్మంది 
చెన్నపట్నంలో “దేళోద్దారకి కాశీనాథుని నాగేశ్వర రావుగారి యింట్లో 
సమావేశమయారు. అందరూకూడా (ప్రకాశంగారు తప్పకుండా ముఖ్య 
మంత్రి కాగలరన్న దృఢమయిన అభ్మిపాయంలో ఉన్నారు. అయితే , 
ఆ అభిప్రాయం వారి అభిమానాన్ని పురస్కరించుకొని తెచ్చుకొన్న ట్టిదే | 
గాని వా _స్తవానికి కొంచెం దూరమయినట్టు తర్వాత జరిగిన ఉదంతాలు 
తేల్చినవి.. రాష్ట్ర కాం(గెనులో కొంతమంది పెద్దలకు (పకాశంగారం టే 
పడదన్న విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ, ఒక తెలుగు 
నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో భేదాభి 
(పాయాల (ప్రభావం వ్యతిరేకంగా వుండదని ఒక వెరి ఊహ అందరి 
మనసుల్లోనూ పుండేది. “ఇంతకు, పోటీకి ఎదురుగా వున్న వారెవరు? 
ఏడు సంవత్సరాల (క్రితం చెన్నపట్నంలో ఉస్పు సత్యాగహం చేసి, 
(బెటిషు తుపాకీలకు ఎదురుగా నిలబడ్డ వారెవరు? చెన్నపట్నంలో ఉప్పు 
సత్యాగ్రహానికి తగిన వాతావరణం లేదని (బ్రిటిను తుపాకీలకు భయపడి 
తమిళ నాయకులందరూ దక్షిణప్రాంతంలో వున్న _ వేదారణ్యానికి 
పోలేదా? జనరల్‌ ఎన్నికలలో నిలబడి కష్టపడేందుకు ఇష్టంలేక యూని 
వర్శిటీకి (ప్రత్యేకంగా ఇచ్చిన స్థ సానంలో 'వచ్చినవారా ఇప్పుడు తగుదు 
మని ముఖ్యమంత్రి పదవి తమకు కావాలని అనుకునేవారు గ 
ఈ విధంగా sd వాదోపవాదాలు బయలుదేరాయి. “అసలు 
గాంధీగారి కిష్టంలేని (పకాశంగారు ముఖ్యమంత్రి కావాలని మనమంటే 
తమిళులు ఎందుకు ఒప్పుకుంటారయ్యా ?”” అని వాళ్ల తోబాటు ఆలో 


మార్చుకొని, తరువాత కాం|గెసులో చేరి, ee ఏర్పా 
టయినాక కాం|గసుపౌర్టీ పయిన మంతులె నారు 








1937 లో శాసన నభ ఎన్నికలు | 575 


చిస్తున్న తెలుగు నాయకులుకూడా ఒకరిద్దరు లేకపోలేదు. అందుచేత, 
(ప్రకాశంగారు తప్పక ముఖ్యమంత్రి కాగలరు అన్న మొదటిభావం ఓ 
రెండు సూర్యాస్తమయాలు గడచేసరికి మెత్తబడి, పలుచబడి, నీరయి 
పోయింది. 

నాయకుని ఎన్నుకోవలసిన దినం వచ్చింది. దానికి [క్రితం రాథ్రి 
తెలుగు సభ్యులు యావన్మంది మరొకమారు నాగేశ్వరరావుగారి మేడ 
పైన సమా వేశమై__(ప్రకాశంగారు తప్పక పోటీచేయాలని కొందరూ, 
పోటీ చేసినట్ల యితే గలుపు అనుమానమని కొందరూ, అనలు తగా 
దాలు ఈ సామరస్యంగా ఏదో ఏర్పాటయితే బాగుంటుందని మరి 
కొంతమంది (వీరంతా పెద్దలే వివిధములయిన అభి పాయాలు వ్యక్త క్ర 
పరచి, తుది నిర్ణయం (ప్రకాళంగారికి వదలి వేళారు. 

(వకాళంగారు తమ మనస్సులోని ఊహ ఎవరికీ చెప్పలేదు. 
ఏమి చెన్పగలరు ? ఆంధరాష్ట్రంలో వున్న ఇద్దరు పెద్దనాయకులే 
వె వె మనన్యం చూపించినట్టు తోచిన వేళ ఏం మాట్లాడడానికీ వీలులేదు 
కదా! బర్‌ మాట్లాడినా "కార్యం మరింత చెడిపోతుంది. మొ _తంమీద 
ఆ విధంగా అరక ఆ రాత్రి ఒక అభిపాయానికి రాలేకపోవటం 
విచారకరమయిన విషయము. తెబుగువారి త్యాగధనమూ, పలుకుబడీ 
__భారతీయ రాజకీయాలలో అవరోహణ చేయడానికి ఆ ర్యాత్రి కల్లిన 
సందిగ్దావ థై మొదటి మెట్టు. 

BSE (వకాశంగారే నాయకుని ఎన్నుకునే నభలో 
స్వయంగా రాజాజీ చెన్నరాష్ట్ర కాంగైస్‌పార్టీ నాయకుడుగా ఉండాలనే 
(పతిపాదన అనుమానంలేని గొంతుకతో చేశారు. సభతో ఉన్నవారు 
యావన్మందీ సంతోషించారు. కొన్ని సంవత్సరాల తరువాత తెలిపిన 
విషయం ఏమంచే. అది (పకాళంగారు, సాంబమూ ర్తిగారు మొదలై న 
ఒకరిద్దరు కలసి చేసుకున్న నిర్ణ యమని, ఆగి పరిస్తితుల వా స్తవికతపె 
ఆధారపడినదనీ తెలిసింది, అప్పుడు (ప్రకాశంగారిని ఉపనాయకునిగా 
(డిప్యూటి లీడర్‌గా) రాజాజీ (పతిపాదిసారని (పకాశం, సాందమూ ర్తి 


T 38 


576 నా జీవిత యా|త్ర.4 


గారలు రాజాజీతకో అదివరలో అనుకున్న సంగతి. అయితే, రాజాజీ 
మాతం, లేచి యిద్రరు డిప్యూటి రీఢర్లు వుండాలనీ, wa 
గారున్ను, వేదరత్నం పళ్లెగారున్ను. అని అ ఇద్దరికే బరు (ప్రతిపా 


దించారు. సహాజంగానే యీ ౧ రెండుశే బర్హూ ఆమోదింపబడినాయి. అస్పటి 
నుంచి సభ్యులలో ఆవేశం కొంత చల్ల టం 


2 


మం తివర్గంలొ (పకాశంగారి నై వ్యాన... 


వంం|తివర్గంలో (పకాశంగారు ఒకరయి ఉండాలా అన్న 

సం దేపోం కూడా కాం, గెస్‌ పెద్దలకు తోచినట్లు కనిపించింది. 
అందుచేత రాజాజీ మొదట త ారీని అసెంస్తీ ప్పీకరుగా ఉండా 
లని కోరారు. (ప్రకాశంగారు ఒప్పుకోలేదు. సాంబమూ ర్తిగారు కూడా 
మెత్తని వాడు కాడు. (ప్రకాశంగారు మంత్రి అయితే, "వారికి తోడు 
సాంబమూ ర్తిగారు కూడా ఉన్న ట్ర యితే అసలు ముఖ్యమంత్రిగారి మాట 


మం త్రివర్ణంలో చెల్లుతుందో, లేదో అన్న పరిస్టితులు ఎర్బుడడానికి అవ 
టం తండ అందుచేత, సాంబమూ _రిగారిని స్పేకరుగా ఉందినట్ల యితే 
తగువు తీరుతుందని ఆయనను స్పీకరుగా ఉండాలని కోరారు. 'మహర్షి 
సాంబమూ ర్రిగారు అంగీకరించారు. తరువాత తెలుగు మంత్రులను 
ఎవరిని వేయాలి అని ఒక (ప్రశ్న. నాకు తెలిసిన విషయం ఇది: గిరి 
గారి పేరు, కోటి రెడ్డిగారి పేరు (పకాశంగారు సూచించారు. గిరిగారి 
"పేరు రాజాజీ వెంటనే అంగీకరించారు. కాని, కోటి రెడ్డిగారి "వీరు 
అంగీకరించలేదు. కోటి రెడ్డిగారు రాయలసీమను కంతకూ చేరు (వథ్యా 
తులు పొందిన సాత్విక నాయకులు. ఆయన నతీమణి అప్పటికే కడప 
జిల్లా బోర్డు అధ్యకురాలై , ప్రీ అయినా మగతనం చూపి స్తున్న నాయకు 


క అందుకే కాబోలు రాజాబీ రెడ్డిగారిని ఒప్పుకో లేమ, దానిపిని 


(పకాశంగారు కాంగెనులో అనుభవంగలి నాయకులను కకుండా 


లారా దడ. తానా అ ఆ 
ని LF mT To THR ణా 


576 నా జీవిత యా|త్ర_4 


గారలు రాజాజీతో అదివరలో అనుకున్న సంగతి. అయితే, రాజాజీ 
మాతం, లేచి యిద్దరు డిప్యూటీ రీడట్డు వుండాలసీ, ra 
గారున్ను, చేదరత్నం పన్లెగారున్ను. అసి ఆ ఇద్దరి బద్ద (పతిపా 


వతు. శహపతాన బూ అతున ఎర్హూ ఆమోదింపబడినాయి. అప్పటి 
నుంచి సఘ్యలలో ఆవేశం కొంత చల్ల 9 బడింది, 


2 


మం తివర్గంలొ _పకాశంగారి నై అ 


మంత్రివర్గంలో (పకాశంగారు ఒకరయి ఉండాలా అన్న 

సం చేసాం కూడా కాం, గెస్‌ పెద్దలకు తోచినట్లు కనిపించింది. 
అందుచేత రాజాజీ మొదట ప్రకాశంగారీని అసెంబ్లీ స్పీకరుగా ఉండా 
లని కోరారు. (ప్రకాశంగారు ఒప్పుకోలేదు. సాంబమూ ర్రిగారు కూడా 
మె త్రని వాడు కాడు. (ప్రకాశంగారు మంతి అయితే, "వారికి తోడు 
సాంబమూ ర్తిగారు కూడా ఉన్న ట్ల యితే అసలు ముఖ్యమంత్రిగారి నాట 


మం త్రివర్లంలో చెల్లుతుంద్యో, లేదో అన్న పరిస్ట తులు ఎర్బడడానికి అవ 
కోశం ఉంది. అందుచేత, సాంబమూ _రిగారిని స్పీకరుగా ఉందినట్ల యితే 
తగువు తీరుతుందని ఆయనను స్పీకరుగా ఉండాలని కోరారు. మహర్షి 
సాంబమూ ర్రిగారు అంగీకరించారు. తరువాత తెలుగు మంత్రులను 
ఎవరిని వేయాలి అని ఒక (ప్రశ్న. నాకు తెలిసిన విషయం ఇది: గిరి 
గారి పేరు, కోటిరెడ్డిగారి పేరు (ప్రకాశంగారు సూచించారు. గిరిగారి 
శేరు రాజాజీ వెంటనే అంగీకరించారు. కాని, కోటి రెడ్డిగారి "పేరు 
అంగికరించలేదు. కోటి రెడ్డిగారు రాయలసీమ కంతకూ చేరు (పథ్యా 
తులు పొందిన సాత్విక నారసపకు ఆయన సతీమణి అప్పటికే కడప 
జిల్లా బోర్డు అధ్యకురాలై, స్త్రీ అయినా మగతనం చూపి స్తున్న నాయకు 


హ్‌ అందుశే కాబోలు రాజాజీ రెడ్డిగారిని ఒప్పుకో లేదు, దానిపైని 


(ప్రకాశంగారు కాంగెనులో అనుభవంగల నాయకులను రా. 


Sa re? 


578 నా జీవిత యాత్ర. 


నిబంధనల ననుసరించి ఈయన సాధించగలిగింది కూడా ఏమీ లేదనీ ' 


రెవిన్యూశాఖ అస్పచెస్పిన వారి ఆభిపాయం కాబోలు! 


కాబినెట్‌ మీటింగు 


రాజాజీ చాల నిపుణుడు. దానికి తోడు మహాత్మాగాం దీగారికి 
సంబంధి. గాందీగారు మొదటిసారి జైలులో ఉన్న రోజులలో ఆయన 
నడిపించే “యంగ్‌ ఇండియా” పత్రికను జాగ తగా నడిపించిన 
వాడు. గాంధీ తత్వం ఆయనకు తప్ప మరొకరికి అంత సంపూ 
ర్హంగా ఒంట బట్టలేదని "పేరుపడిన ఆయన. 


1937 లో ఎన్నికలలో గెలిచిన వెంటనే కాం(గెనువారు మంత్రి 
మండలులు: ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు. దీనికి కారణం- 
_ అనేక విషయాలలో గవర్నరుకు మంత్రివర్శం చేసే తీర్మానాల్ని (తోసి 
పుచ్చడానికి కొన్ని అధికారాలు కూర్చబడి. ఉండడము. అట్ట సంద 
రంలో కాంగెసువారు మం(తులుగా కార్యనిర్వహణ ఏలాగున జరుప 
గలరు? అలాగని చెప్పి మం|త్రివర్ణాలు తాము ఏర్పాటు చేయకపోతే 
రాష్ట్రాల పరిపాలన బాధ్యతా రహితులై న గవర్నర్ల చేతులలోనికి 


పోతుంది. అంపే, వారు దేశస్వాతం (త్యానికి విముఖులై న వారి 


సలహాలపైన పరిపాలన సాగినారు. ఈ రండు ఇబ్బందులు 5 లేకంగా 


గాందీగారు ఒక సూతం పన్నారు. మంత్రివర్గం చేసే తీర్మానాలనే 
పాటిసామనీ, తమకు సంవిధానం ద్వారా వచ్చిన హక్కును వినియో 
గించము అనీ గవర్నర్లు మాట యిచ్చే లాగున ఇంగ్ల ండులో ఉండే 
ఇండియా కార్యదర్శి (ప్రకటించినట్ల యితే,.ఆ (ప్రకటనను అనుసరించి 
కౌం_గగెసువారు మంత్రివగ్గాలు ఏర్పాటు చేసారని గాందీగారు అద్భుత 
మెన, ఒక అహింసాత్మక సూచనను చేశారు. మూడు నెలలు 
ఆలోచించి (బ్రిటిమ గవర్న మెంటువారు ఈ సూచనను ఆంగీకరిం 
చారు. దానిపైన, ఎనిమిది, తొమ్మిది రాష్టారలలో కాం(గైసు (ప్రభు 
. త్వాలు ఏర్పాటు అయాయి. ఆ (ప్రకారంగానే, చెన్నరాష్ట్రంలో కూడా 


గవర్నర్‌ కాన్‌ స్రిట్యూషనల్‌ (Constitutional) గవర్నర్‌గా. 


మంత్రివర్గంలో ప్రకాశంగారి స్థానము 579 


ఉంటాడని మాట ఇచ్చిన మీదటనే రాజాజీ నాయకత్వాన (ప్రభుత్వం 
ఏర్పాటయింది. 


అయినప్పటికీ, మొదటి కాబినెట్‌ మీటింగులో నే, గవర్నర్‌ 
కాబినెట్‌ మీటింగులకు అధ్యక్షత వహించేటటు ఒక నిర్ణయం తీసు 
కోవడం జరిగింది. ఇది పొరబాటని ప్రకాశంగారికి తోచింది. అలా 
తోచడం న్యాయమే. కాని, రాజాజీ మాత్రం (_పకాశంగారి మాట విన 
లేదు. నూటికి నూరుపాళ్ళూ గాంధీ తత్వవాది అన్నపేరు తనకు కలిగి 
నప్పుడు ఇతరుల మాట తానెందుకు వినాలి? పాత భేదాభి పాయాలతో 
బాటు (ప్రకాశం, - రాజాజీల మధ్య వె మనస్యం (ప్రబలడానికీ ఇదికూడా 
ఒక గట్టి కారణం అయింది. విప్లవ వాదివలె కనిపించే మితవాది 
(శ్రీమాన్‌ రాజాజీ. మితవాదివలె కనిపించే . విప్ప వకారుడు (ప్రకాశం. 
అందుచేత, ఎంత సర్దుకుపోదామని (ప్రకాశంగారు యత్నిస్తూ వచ్చినా 
దృష్టి భేదం వల్ల ఏదో ఒక చిన్న తగాదా రావడమూ, మబ్బులు కమ్మ 
డమూ- ఎలాగో. తిరిగి క్షేమంగా ఆ మబ్బులు చెదరిపోవడమూ మంత్రి 
వర్షం (ప్రారంభమైన దగ్గరినుంచీ కొంత అలవాటయి పోయింది. 


ఈ కార్య నిబంధనలో మరొక సూత ముండేది. దాని 
(ప్రకారం కార్యదర్శిక, మం(తులవరకు కాగితం రాకుండానే, ఒక ' 
విషయంలో తుది నిర్ణయం తీసుకొనే హక్కుండేది. ఇదివరకే 
ఇటువంటి విషయంలో ఒక విధమైన తీర్చును బట్టి, మంత్రివర్గం 
గాని (ప్రభుత్వంగాని ఒక అభి పాయం తీసుకోవడం చేత ఆ అధి 
ప్రాయం (ప్రకారం కార్యదర్శియే తుది నిర్ణయంచెసి కాగితం. తిరుగ 
గొట్రవచ్చు. మంత్రిగారు తిరిగి పునరాలోచన . చేయుదురా అన్న 
విషయం కార్యదర్శే ఊహించి, ఆ. కాగితం, మంత్రిగారికి పంపిం 
చాలా, అక్క-ర లేదా అన్న నిర్ణయం తానే తీసుకోవచ్చు. అది రెండు, 
మూడు శాఖలతో సంబంధించినప్పటికీ ఆయా శాఖల కార్యదర్శులు 
ఏకాభిపాయానికి వచ్చిన సందర్భాలలో అలాగే చేయవచ్చు. మంత్రు 
అకు తెలియకుండానే ఈ విధంగా దాదాపు నూటికి డెబ్బై ఐదు. 
పైళ్ళలో (ప్రభుత్వం సేరున అటో ఇటో ఆర్డర్లు సడుతూంటాయి, 


580 నా జీవిత యా।త్ర-4 


ఒకొ_-క్క-స్సుడు మంత్రులు కాం(గసు సూత్రాల (పకారంగా ముఖ్య 
మనుకొనే విషయాలలో కూడా ఇదె విధంగా జరుగుతుండేవి. 


కార్యదర్శులు (ప్రజల వోట్లు పుచ్చుకొని వచ్చినవారు కాక్క 
కేవలం ఉద్యోగస్టులు కావడం చేతను, ఏ శాసనాల (ప్రకారంగానూ 
వారికి ఈ విధాన సభలు హక్కు. లివ్వకపోవడం చేతను, (ప్రభుత్వం 
నడిపీంచడానికి అవసర మైన అధికారాలను కార్యదర్శులకు సం[కమింప 
చేసే శాసనం లేకపోవటంనల ల్ల ను_కార్యదర్శ్నులు తుది నిర్ణయాలు చ 
మం(తులకు తెలియనక్క_ర “లేకుండా. నరిఫొలించే విధానం మంచిది 
కాదని _పకాశంగారు గట్టిగా దెబ్బలాట ఆరంభించారు. మంత్రుల 
సంఖ్య చాలకపోయినట్లయితే మంత్రి మండలిని వి సృృతపరచాలి. 
దానికి తోడు పార్ల మెంటకీ కార్యదర్శులకు అధికారాలు సంక్రమింస 
చేయవచ్చని వార్‌ ఉహ. 


సచివాలయం సంపూర్ణంగా దీనికి వ్యతిరేకంగా ఉండేది. అందు 

చేత, రాజాజీ కూడా సంపూర్ణంగా వ్యతి రెకులై రి. అనగా మంత్రి 

మండలిలో మరో ఇద్దరో, ముగ్గురో మంతులు తప్ప, మిగిలినవారు 

య. వాదానికి “న్యతిరేవలె. రి. రానురాను, (ప్రకాశ౦గారు కూడా 

ఈ (ప్రసక్తి మెల్ల మెల్లగా వదలిపెట్టారు. కాని, కొంతకాలం రాజాజీకి, 
ఈయనకూ మధ్య చాలా వాదులాటలు నాగినాయి, 


విజయనగరము మహారాజా కను 


జబ్బుతో ఉన్న విజయనగరం రాజా, తన ఎస్టేటు కోర్టు ఆఫ్‌ 
వార్డు చేతిలో ఉన్న కారణంచేత, తనకు మూడువేల రూపాయలు 
మెడికల్‌ ఎలవెన్స్‌ ఇన్వవలసిందని కోరితే, మం; తికి తెలియకుండానే 
లేదు పొమ్మన్నారు. తర్వాత, మంతి కీ విషయం తెలిసిన మీదట 
కాగితం తనవరకు ఎందుకు రాలేదని (వళ్ని ఫై కార్యనిబంధనల [క్రింద 
(తోసివేయడానికి హక్కు తమకుందని ఆ కార్యనిబంధన ఒకటి 
(పకాశంగారికి చూపించడం మొదలు పెట్టారు. విజయనగరం రాజా 
శాసన సభ సభ్యుడు కూడా. ఇటువంటి సందర్భాలలో, ఈ ఉద్యోగులు 


మం|త్రివరంలొో (పకాశంగారి స్థానము 581 


చేసే అపచారాలు తగ్గించాడానికి వీలుగా కార్యనిబంధనలు మార్చడానికి 
కూడా రాజాజీకి మనస్కరించక పోవడం వల్ల వీరిద్దరి మధ్యను ఎప్పుడూ 
ఏదో రగుల్కొంటూనే ఉండేది. ఇటువంటి యిబ్బందుల విషయం 
పె వారికీ తెలియకుండా ఉండడానికి, కలిసికట్టుగా మంత్రివర్షం నడు 
స్తున్నదని చెప్పేందుకు వీలుగా ప్రకాశంగారు సర్దుకొనిపోతూ ఉండే 
వారు మంత్రివర్గం పని ఆరంభించిన వెంటనే 'పకాళంగారిని ఎదు 
రన సమస్యలలో ఒకటి _ విజయనగరం రాజాకూ, కోరు ఆఫ్‌ 
వార్లుకూ మధ్య ఉన్న విపరీత మైన తగాదా. 


విజయనగరం రాజా చెన్న రాష్ట్రంలోని జమీదా గందరిలోనూ 
పెద్ద జమీందారు. అకలంక మైన hem (బైిటిషు గవర్నమెంటు 
వారు మన దేశంలో చేస్తుండే అన్యాయాలను విమర్శిస్తూ, మన 
స్వరాజ్యం మనకు అప్పజెప్పవలసిన బాధ్యత  వారియందున్నదంటూ 
“ఆయన పత్రికలలో అనేక వ్యాసాలు (వ్రాశారు. ఏ పెద్ద జమీందారూ 
సాహసించి అటునం ౨ పనికి పూనుకోలేదు. మాత గవర్నమెంటు 
వారికి ఈయన పెన నిశా కర చస ఏదో గృహ సంబంధ మైన వ్‌వొ 
దాన్ని పురస్కరించుకొని, ఈయన తన విషయం కూడా తాను ఆలో 
చించుకో లేడసీ, సంరక్షణ చేనుకోలేడనీ ఏవో సాకులు చూపుతూ 
ఆయన ఎసేటునేగాక, వ్యక్తిగా ఆయనను కూడా తమ సంరక్షణలోనికి 
తీసుకుంటూ ఒక (ప్రకటన చేశారు. అంచే ఆ (పకటన తర్వాత 
ఆయన ఒక మైనరుతో సమానమైనాడన్న మాట. ఇది చాలా అమా 
నుష మైనది. ఈ అర్జరు 1935 లో జారీ అయింది. 1997 లో 
కాం(గెసు స స ఆ మనను అభ్యర్థి గా నిలబె-టందుకు కాం(గసువారము 
నిశ్చయించాము. అయితే, ఆయన" కాం(గసు పీరునగాక, స్వతంత్రమైన 
అభ్యర్షిగా ఉండునట్లు ఏర్పాటు జరిగింద. మిగిలిన వ్యవహారాలకు 
ఆయన కౌం్యగెసు 'సభ్యునితో సమానము. 


ఎన్నికల తర్వాత వెంటనే మంత్రివగ్గం ఏర్పాటు చేయలేదని 
ఇదివరలో చెప్పడ మైనది. ఆ మధ్యకాలంలో ఇం మెరిమి మినిస్ట్రీ అనే 
"పేరున (ప్రభుత్వంవారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఓడి 


| 
bp 
Wr 


582 నా జీవిత యా(త.4 


పోయిన జస్టిస్‌ పార్తీకి చెందిన ప్రముఖుడు నర్‌ కె. వి. రెడ్డినాయుడు 
ముఖ్యమం శ్రి. విజయగరం రాజా ఆయనకు తన ఎస్టేటు. విడుదల. 
చేయాలని, తనను వ్య క కి సంరక్షణనుంచి విడుదల చేయాలని విజ్ఞ ప్తి 
సంవారు. అలా విడుదల చేసే వెంటనే గవర్నమెంటు పై మనో విజయ 
నగరం రాజా దావా చేయడానికి అవకాశముందనీ, అందుచేత ఎంత 
మతమూ విడుదల చేయడం దుస్ఫాధం (impossible) అనీ 
తేల్చారు. రెడ్డినాయుడుగారు ఆ సలహో (ప్రకారంగానే తమ అభి 
(పాయాన్నీ 'వాశారు. దాన్ని అనుసరించి గవర్నరుగారు ఆ పెలు క్‌ 
“Impossible” అని (వాశారు. ఇలా ఉండగా కాం(గెను 
(పభుత్వం ఏర్పడడం, (ప్రకాశంగారు రెవిన్యూ మంత్రి కావడం సంభ 
వించాయి. వెంటనే విజయనగరం రాజా (ప్రకాశంగారికి మరో విజ్ఞప్తిని, 
లోగడ ఇం బెరిమ్‌ న! పంపించిన రీతిగానే పంపించారు.“ జే 
పద్దతిలో కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌వారు ఇప్పుడు కూడా అభ్యంతరాలు 
పెదా మనుకున్నారు. అయితే, (పకాశంగారు చోటివ్వలేదు. ఈ 

ఫి. వచ్చిన వెంటనే బోర్డ్‌ ఆఫ్‌ రెవిన్యూ [పథమ మెంబరుకు 
య. ర్‌బు రంపారు (పథమ మెంబరైన హాల్స్‌ దొరవచ్చి, 
పాతకథ మొదలు పెట్టదోగా, (ప్రకాశంగారు - సూటిగా ఒక (పశ్న 
వేశారు, “విజయనగరం రాజా చనిపోయే లోపున మీ అలోచన 
పూర్తవుతుందా? లీగల్‌ అభ్యంతరాలు (విధి సంబంధ అభ్యంతరాలు 
తేలుతాయా? ఒక మనిషికి ప్రాణ రక్షణచేయడానికి ఏ శాసనం 


మిమ్మల్ని ఆడుతున్నది?” అని అడిగారు. (పాణ రక్షణ అనే మాట 


వినేసరికి హొల్‌కి ఒక నూతన దృక్పథం గోచరింవింది. ఆయన 
ఆయన అన్నారు కదా _ “పాణ విషయమంటూ మీరు చెప్పింది ఒక 
(కొత్త త దృక్పథము. ఆయనకు ఏదై నా [ప్రమాదం జరిగిన యెడల ఆ 
బాధ్యత భరించడం కష్టం అనేది ఇప్పుడు (గహించగలిగాను. వెంటనే 
కోర్టు సురక్షణనుంచి రాజాను విడుదల చేస్తూ ఆర్డరు ఇస్పుడే మీరు 
చెపీ స్పినట్లు పంపుతాను," 


(పకాళంగారు రాజాను కోర్డు నంరక్షణనుంచి విడుదల 


మంత్రివర్గంలో (పకాశంగారి స్థానము 583 


చేయాలని తమ సూచన వ్రాసి వెంటనే రాజాజీ గదిలోకి స్వయంగా 
-ఫెలు తిసుకు వెళ్ళి ఆయన సంతకం కూడా పెట్టించి, తక్షణమే కార 
దర్శిచేత కోర్ట్‌ అఫ్‌ వార్డ్స్‌కు ఆజ్జ్ఞాష త్రం పంపించారు. జమీందారు ఈ 
ఆర్డరు చూసిన తర్వాత కొంతవరకు తేరుకొన్నాడు. కాని, దురదృష్ట 
వొత్తు అనారోగ్యంచేత ఆ తర్వాత త్వరలో ఆయన స్వర్గస్లు 
డై నాడు. 

ఉద్యోగాలు పోయిన [గామోద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు 

(బిటిష్‌ గవర్న మెంటుకు రెఏన్యూ డిపార్టుమెంటు వెన్నెముక 
వంటిదని లోగడ [వాయడ మెంది. రెవిన్యూ శాఖకు (గ్రా మోద్యోగివర్షం 
వెన్నెముక వంటిది. సహాయ నిరాకరణోద్యమ సమయాన అనేకమంది 
గ్రామోద్యోగులు నిస్వార్థ మైన దేశభక్తితో తమ శ క్యానుసారం ఉద్య 
మానికి సహాయంచేయఢ మే గాక, వారిలో అనేకులు తమ ఉద్యోగాలకు 
రాజీనామాలు కూడా ఇచ్చారు. ఇది 1021-1089 మధ్య జరిగిన 
ఉదంతము. వీరిలో కొంతమంది (బతికి ఉన్నారు. ఉద్యోగంపైని మరల 
ఆశ కలవారు తమ ఉద్యోగాలు తిరిగి తమకు ఇప్పించవలసిందని, 
రెవిన్యూమం్మతి అయిన (ప్రకాశంగారికి అర్జీలు పెట్టడం మొదలుపెట్టారు. 
ఇది సర్వజనామోదకరం కావడంచేత కష్టమేమీ కాలేదు. రమారమి 
నూటఇరవై తొమ్మిదిమందికి, వారి ఉద్యోగాలు వారికి తిరిగి అభింస 
బేయడ మైనది. 

(గా మోద్యోగులే కాక ఇతరులుకూడా 1930 లో ఉప్పు సత్యా 
గహ సందర్భంలో ఉద్యోగాలనుండి విరమించుకొన్నారు. వారిలో 
ఒకరు (శ్రీపాద వెంకటనారాయణ గారు. ఆయన సద్‌ రిజిస్ట్రారుగా 
వుండి, ఉద్యోగానికి రాజీనామా చేసి ఉప్పు సత్యాగహంలో నా నాయ 
కత్వాన నడచిన దళంలో చేరారు. ఈయన ఉద్యోగంలో. తిరిగి చేర 
డానికి వయఃపరిమితి దాటిపోయింది. అందుచేత ఆయన తనకు పెన్షన్‌ 
ఇప్పించాలని కోరారు. సచివాలయంవారు గట్టిగా అడ్డారు. అందులో 
రాజాజీ ఆర్థికమంత్రి తి కావడంచేత, వారు ధనం కావాలన్న అర్జీ ఏది 
వచ్చినా నిరాకర్తించవలెననే సూత్రం ఏర్పాటు చేసికోవడంచేత, పెన్షన్‌ 


584 నా జీవిత యాత్ర 


ఇచ్చేందుకు వీలులేదని గట్టగా చెపే బ్పళారు. కాని, పునరుద్యోగ లాభం 
ఆయనకు లేకపోనడంచేశ (ప్రపోర్ష నేట్‌ పెన్షన్‌ ఇవ్వడం జరిగింది, 
కార్యసాధన అయిందని అనుకున్నాను. అనక వెంకటనారాయణ 
గారు దాంతో వదలి పెట్టలేదు. పూర్తి పెన్షన్‌కు తాను అర్హు డని వాదిం 
చాడు. రాజకీయ కారణాలు లేకపోతే," వయఃసరిమితివవకూ తాను 
తప్పుక ఉద్యోగం చేసేవాడినసీ, రాజకీయంగా మనం జయం పొంది 
నపుడు తాను పూర్తిగా వయఃపరిమితి వచ్చేవరకు తప్పక ఉద్యోగం 
నిర్వర్తించినకై (ప్రభుక్వం భావించవలెనని ఆయన వాదము. అటు 
వంటి వాదం అనాటి న కనుచూపుమేరలో ఉండే రోజులు 
కావు. [(పకాశంగారుకూడా చాలా (పయక్నం చేశారు కొసి, మా వాదం 
మ 


దండి సత్వాగహ ఫల్ములపై గల ఆంక్షల తొలగింపు 


సత్యాగహ సమరంలో ఉప్పు సత్యాగ్రహ ఘట్టం చాలా చరి 
తాత్మక మై మెనది. మార్చినెల ఆఖరిభాగంలో గాంధీకుహోత్ముడు సబర్మతి 
నుంచి పాదయాత్రపై దండీకి పోయి, సము(దపు టి టొడ్డున నున్న 
ఉప్పు అధికారుల అనుమతి లేకుండ తీసి, ఆ విధంగా కాసనోల్ల ౦ఘనం 
ఆరంభించి దేశవ్యా ప్ప పంగా నత్యాగ్రహం నడిపించిన ఘట్ల మదీ. కాలి 
నడకను ఆయన సబర్మతినుంచి బయలుదేరి జంబూసరు చేరేసరికి 
నేను దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు మొదలై నవాాము__ 


ఆయనను, హల నడిపిస్తూన్న సత్యాగహదళాన్ని సందర్శించినాము, 
ఆ దళంతోపాటు మేమూ ఒకరోజు నడిచాము, గాంధీగారు నడిచినంత 
మేరకు (బ్రిటిమ గవర్న మెంటువారి అధికారం అమలులో ఉన్నట్లు 
ఎవరికీ తోచలేదు. (బీటిమ గవర్నమెంటు ఆ క్షణంతోనే పోయిందని 
(పజలు అనుకుంటూన్న తరుణం. గాంధిగారి రామరాజ్యం ఎర్బా మెం 
దన్న మహానమయం అది. 


అప్పట్లో, అనేకమంది భారతీయులే కాక్క విదేశీయులుకూడా 
వచ్చి చలనచిత్రాలను తీసేవారు. ఆ సందర్భంలో తీసిన చలనచ్చితా 


మంత్రివరంలో (పకాశంగారి స్థానము 585 


లను (పదర్శింపరాదని బొంబాయి, చెన్నరాష్ట్ర (ప్రభుత్వాలు ఆంక్షలు 
విధించినవి. 

చెన్నరాష్ట్రంలో కాయ్యగెసు మంత్రివర్షం ఏర్పాశైన రెండు 
నెలలలో ఆ ఆంక్షలు తొలగించారు. ఆ విధంగా ఆంక్షలు తొలగింప 
బడిన చితాల పేర్లు కపిః 

శారదా ఫిల్మ్‌ కంపెనీవారు నిర్మించిన, “మహాత్మా గాంధీగారి 
స్వాతంత్యయా. త”; కృష్ణా ఫిల్మ్‌ కంపెసీవారి “మహోశ్మా గాంధీజీ 
చార్మితకయాతి”; రంశిత్‌ పఫిల్మ్‌కంపెనీవారి “మహాత్మా గాంధీ 
యాతి; పె కంపెనీవారే నిర్మించిన “దేశభక్తుడు; పయొనీర్‌ 
ఫిల్మ్‌ కంపెనీవారి “సపేలు యాతి; అమెరికన్‌ ఫిల్మ్‌ కంపెసీవారి 
“దేశభ కుడు”; “మహాత్మా గాంధీకి బాంబే స్వాగతము"; కృష్టా ఫిల్‌ 
కంపెనీవారి “మహాత్మా గాంధీజీ పునర్జన్మము; “మహాత్మా గాంది 
ఇంగ్గండునుంచి పనరాగమనము” (నిర్మాత: బిల్లి మోరియా); సిస్‌ 
. మాటో(గాఫ్‌ సౌండ్‌ న్యూస్‌ ఫిల్మ్‌ “గాంధీజీ చక్రవర్తి రీ సందర్శించుటి; 
(శ్రీకృష్ణా ఫిల్మ్‌కంపెనీవారి “అమర (ప్రభి (ఇమ్మోర్టల్‌ గోరీ); 
“జితేందదాసు యాతి; “వసంత బంగాళీ."* 
ఈ పె ఫిల్ములమీద ఉన్న ఆంక్ష జి. ఓ. నంబరు 06/2 
(హోమ్‌ 29-_ 1007) మూలంగా రద్దు వ 


లెఫ్ల నెంట్‌ కర్నల్‌ శాస్త్రి విషయము 


* (పకాశంగారు మంత్రిగా ఉన్న "సమయంలో కష్టంలో ఉన్న 
వారందరూ ఆయనను తమ ఆపద్బాంధవునిగా చూచుకొనేవారు. తన 
శాఖకు చెందినా, చెందకపోయినా ఆయన వచ్చినవారి అఆర్పిని. 
హరించడానికి వీలయితే తగిన సహాయం చేసేవారు 

మంతుల (క్రోధానికి గురి అయిన ఉద్యోగస్టులలో ఒకరు 
లెఫ్టినెంట్‌ కర్నల్‌ శాస్త్రి ఐ.ఎం.ఎస్‌. 

డాక్టర్‌ టి. ఎస్‌. ఎస్‌. రాజన్‌ వె వై ద్యళాఖా మంత్రి అని ఇది. 
వరలో చెప్పడమైనది, ఆయన తిరుచినాపల్లి వాస్తవ్యుడు. ఆయనకు, 


586 నా జీవిత యాత్క | 


వైద్యునిగా చెప్పుకోదగ్గ ప్రాక్టీసు ఉండేది. ఒకప్పుడు లెఫ్టినెంట్‌ | 
కర్నల్‌ ళాస్త్రీ, డిస్టిక్తు “మెడికల్‌ ఆఫీసరుగా పనిచేయడం తటసించింది. : 


ఆయన గవర్నమెంటు ఉద్యోగి. రాజన్‌ పె0 వేట్‌ ప్రాక్టీషనరు. 


వారిద్దరిమధ్య ఏవైనా తగాదాలు రగుల్కొ నేందుకు కారణాలు ఉండి ' 
ఉండ వచ్చును. కాలం కలిసివచ్చి రాజన్‌ మంతి అయ్యాడు, లెఫ్టినెంట్‌ 
కర్నల్‌ శాస్త్రి మెడికల్‌ ఉద్యోగి కావడంచేత, ఆయన రాబన్‌ అధి | 


పత్యంలో ఉండడం జరిగింది. శౌస్తికి, అకన్మా త్తుగా ఒకరోజున, 
ఉద్యోగంలోనుంచి తనను ఎందుకు తీసివేయకూడదో తెలుపవలసిన 
దంటూ నోటీసు ఒకటి అందింది. అందులో ఉన్న ఛార్తీ ఇధి: ఆయన 
ఒక. రోజున ఆస్సతిలో ఒక నర్ఫును బలవంతంగా క్‌ (పక్కకు 
లాక్కొని వెళ్ళాడని, 

అంతకుముందు జరిగినది ఇది: ఎవడై నౌ ఉద్యోగి (ప్రమోషన్‌ 
పొందడానికి సిద్దంగా ఉన్నాడన్న సమయంలో ఇటువంటి అ్నులో, లేక 
లంచం పుచ్చుకొన్నాడని పిటీషనులో రావడం మామూలు. లెఫ్టినెంట్‌ 
కర్నల్‌ శాస్తి ఏదో పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళే సమయ మది. “ఆయన 
కాన్ఫిడిన్షియల్‌ పెలులో ఈ చార్జీ ఎంక్వయరీ తెలేవరకు, ఆయన 
(ప్రమోషను అపుదల చేయడ మైనదన్న మాట కూడా మొదట (వాసి ఉంది, 
తరువాత ఎంక్వయరీ సంపూర్ణంగా జరిగింది. ఆపైన, ఆయన మీద 
మోపిన నేరం అభూతకల్పన అని తేలింది. ఆయన (ప్రమోషన్‌ మీవ 
ఈజిస్ట వెళ్ళడానికి అభ్యంతరం లేదనీ తేలిపోయింది. ఇదికూడా 
కాన్ఫిడెన్షియల్‌ పైలులో (వాయబడబంతో ఆయన ఆ ఛార్జీనుంచి 
గౌరవంగా విము కడయ్యాడని పేర్కొనబడింది. 

ఇలా ఉండగా, రాజన్‌ గారు అదే ఛార్జీని వివరిస్తూ, తనను 
ఎందుకు డిస్మిస్‌ చేయరాదో చెప్పుకోమని శాస్రికీ నోటీస్‌ ఇప్పించారు. 
మీద చెప్పిన సంగతులన్నీ నను స్వయంగా పైలు చూపిన తర్వాత 
తెలిసినవి. (పకాశంగారు, మేము 1088 లో వేలూరు జెయిలులో 
ఉన్నపుడు శాస్ర్రిగారు మూడుమారులు జెయిలుకు వచ్చి మమ్మల్ని 


చూసి ఉన్నారు. ఆయన (ప్రకాశంగారితో తనకు వచ్చిన నోటీస్‌ 





నై 


నాగ నయా. i a 
Badu య క్‌ ల సరదాల రర రం oP PrP 


మంత్రివర్గంలో (పకాశంగారి స్థానము 587 


విషయం చెప్పగా, (పకాశంగారు వెంటనే ఆ ఫైలు తెప్పించారు. 
మీదచెప్పిన విషయాలను నేను ఫెలులో చదివి, (ప్రకాశంగారికి విషయ 
మంతా బోధపరిచాను. ఇప్పడా నోటీస్‌ ఇవ్వడానికి కారణం లెఫ్టినెంట్‌ 
కర్నల్‌ శాస్తి, డెపుశేషన్‌ పైన ఏదో పెద్ద ఉద్యోగానికి విదేశం వెళ్ల 
డానికి యత్నించడ మే, ప్రకాశంగారు పె మ వున్న విషయాలు గట్టిగా 
(వాసి.__గవర్న మెంటు నోటీస్‌ ఉప పసంహరించుకోవాలని, లేకపోతే 
ఈ విషయం కాబినెట్‌ లో చర్చకు తేవాలనీ (వ్రాశారు, 


ఈ మైలు మామూలు పద్దతిగా గవర్నర్‌గారికి వెళ్ళింది. గవ 
ర్నర్‌గారు - 'ఒకసారి నేరారోపణ జరుగగా, పూ ర్తిగా విమర్శించి ఒక 
ఉద్యోగిని నిర్దోషి అని తీర్మానించిన తర్వాత, రెండవ మారు ఆది 
నేరారోపణ చేయడం ఎలా సంభవమవుతుందనీ, కాన్సిడెన్షియల్‌ మైలు 
పరిశుభంగా ఉన్నందున శాస్త్రిగారిమీద చర్య తీసికొనే వీలులేదసీ 
(పకాశంగారితో ఏకీభవిస్తూ _వాయగానే దానిపై రేగిన గాలి దుమారం 
ఆగిపోయింది, 


జి. వి. రావుగారు - ఆయన పని 
ఆ రోజులలో లేకలేక ఒక తెలుగు వ్య క్రి రాజధాని నగరంలో ' 
పెద్ద ఉద్యోగిగా ఉండడం తటస్థించింది. ఆయన పేరు జి. వి. రావు. 
ఆయన చెన్నరాష్ట్రం అంతటికీ శానిటరీ ఇంజనీరుగా ఉండేవారు. 
మొదట విశాఖపట్నం సీటి స స్మీ-ములో సీటి సూపర్‌ వె జరుగా 
పనిచేయ నారంబించిన ఆయన, మెల్ల మెల్లగా ఈ పెద్ద పదవికి చేరు 
కొన్నాడు. ఆ మధ్యలోనే ఎప్పుడో ఇంగ్భండు వెళ్ళి, డిప్ప మో ఒకటి 
సంపాదించి, దాంతోబాటు ఒక పాశ్చాత్య స్త్రీని వివాహమాడి పెద్ద 
ఉద్యోగిగా పరిణమించాడు. జస్టిస్‌ పార్టీ పాలన కాలంలో ఈయన ఇలా 
పెకి వచ్చాడు. 1932-33 (ప్రాంతాలలో నేను విశాఖపట్నంలో మునిసి 
పల్‌ కౌన్సిలర్‌ గా ఉన్నపుడు ఈయనతో నాకు నీటి స్పై స్కీము: 
విషయంలో తగాదా వచ్చింది. ఇనుప న నీరు తీసుకురావా 
లని నేను వాదించగా, సిమెంటు సె పైపుల ద్వారా తె స్తే చవక అవుతుంది 
గనుక వాటితో స్కీము నడిపించాలని ఆయన అన్నాడు. ఈ సిమెంటు 


— 






588 నా జీవిత యా్ర్యు 
గ్‌ట్టాలు (పెషర్‌ మెమిన్స్‌- అంటే, నీటి (సవాహాం జి జోరుకు ఆగవని | 
అనుభవం వల్ల తెలిసిన విషయము. ప్ర స్తకాలలో చెప్పిన (ప్రకారం 
తయారయితే + వాటికి తగిన బలం ఉండవచ్చుకాని, ఆ విధంగా పని 
జరగదు. భార్య నార ఉక "స్‌ మెంటు పెప్తల కం సెనీలో ఆయనక 
కొన్ని షేర్లు ఉండేవి. ఇదికాక, మేఘ్మాద్రి గడ్డనుంచి మంచినీరు తీసుకు 
రావాలని ఆయన స్కీము. ఆ నీరు వర్షాకాలంలో తప్ప, తక్కి. 
నప్పుడు ఉప్పగాను, చప్పగాను ఉంటుంది గనుక, ఆ స్కీము పనికీ 
రాదనీ, గోస్తనీ నీరు తీసుకురావాలని నా వాదము, చైర్మన్‌ ఆయన. 
స్నేహితుడు కావడంచేత, మెమ్ళాద్రి గడ్డ స్కీమే అప్పటికే భాయ 
మయింది. ఆ నూతిలోంచి వచ్చిన నీరు ఇప్పటికీ చప్పగాను, బెసవిలో 
ఉస్పగానూ ఉంటుంది. తర్వాత నను చై ర్మన్‌ అయిన తర్వాత గోస్తనీ 
స్కీము, తత్పూర్వం యుద్ధకాలంలో మిలటరీవారు చేసిన యత్న 
పూర్వకంగా విశాఖపట్నానికి (ప్రా పించింది. ఆ నీరు బాగా రుచి 
గాను, ఆరోగ్యకరంగాను, మృదుత్వం కలిగిఉన్నదన్నది అందరికీ 
అనుభవ వేద్యమైన విషయము. 


సరే. అది అలా ఉంచండి, రాష్ట్రంలో అనేకచోట్ల ఇటువంటి 
సంబంధాలు కల్పించుకోవడంవల, ఆయనకు అంశ మంచి పేరుండేది 
కాదు, అప్పట్ల్‌' పద్దికు 0 అయిన టి, ఎసి. ఎసి. రాజన్‌ 
ఈయనను ఎలాగైనా తప్పించివేయాలని పట్టుపట్టాడు. దీనికితోడు, 
బి. వి. రావు క్రింద పనిచేసే ఒక డిప్యూటి చీఫ్‌ ఇంజనీరు చాలా 
తెలివై నవాడు, శానిటరీ ఇంజసీరింగులో పెద్ద విదేశ ప. పొందిన 
వాడు. పైగా, ఆయన మం(తులతో స్నేహంగల వ్యక్తీ చీఫ్‌ శాని 
టకీ ఇంజనీరు పెన a చెప్పడం కూడా పలు మామూలు. 
ఇటువంటి పరిస్థితులలో En పైన ముపె ప్కెరెండు, ముప 
మూడు నేరముల se చార్జీ | షీటు ఒకటి ఆయనకు ఇవ్వడం 
జరిగింది. జి. వి. రావు ఇతర స్నేపాతుల ద్వారా (ప్రకాశంగారి దగర 
“వెపర్‌ పెట్టుకొన్నాడు. (పకాశంగారు ఫైలు తెప్పించారు. “చాలా (గంథం 
పెరిగిపోయింది,” అని నన్ను చూడ మన్నారు. అపుడు నేను 


మంత్రివర్గంలో (పకాశంగారి స్థానము 589 


నాకు ఆయన పైన ఉన్న అనుమానం చెప్పి, “నేను పైలు చద 
వకపోకేనే ఆయనకు (శేయస్కర”ొ మని చెప్పాను. (పకాళంగారు 
“అయితే సరే! నేనే చదువుకుంటాను కాని, ఆ ఛార్తీషీ టు ఏమిటో 
చూడు” అన్నారు. ఆ పొడుగైన ఛార్జీ షీట్లో లంచగొండితనం విష 


యము ఓక్‌ ఛార్తీ కూడా లేదు. ఆ సంగతే (ప్రకాశంగారికి చెప్పాను, 
“సరే. అయితే అతనిని బయట పడేద్దా” మనీ ఆయన అన్నారు. ఈ 
వ్యవహారం కాబినెట్‌ లోకి వెళ్ళింది. ప మంతులందరూ ఈయన 
చేరు వినేసరికి మం (తిచెప్పిన (ప్రకారం ఉద్యోగంనుంచి బ ర్తరపు 
చేయాలనే ఉగ్రైశాన్ని వెల్లడించారు. గిరిగారు మాత్రం ప్రకాశంగారికి 
ఎప్పటివలె అనుకూల? ఉండిరి. (పకాశంగారు ఛార్తీ లన్నింటిని 
(కిమినల్‌ అప్పీళ్ళు వాదించినట్లు వాదించి, సాంకేతిక మైన “'సషయాలలో 
మంతిక్సీ ఉద్యోగికీ భేదం వచ్చినంత మాత్రాన ఉద్యోగిని బర్తరప్పు 
చేయడం మహా అన్యాయం అని వాదించి = కాబినెట్‌ అధ్యతుడుగా 

కూచున్న గవర్నర్‌ మనసు మార్చగలిగారు. దాంతో, చల్లగా మిగి 
లిన మం[త్రులుకూడా మారారు. కాని, అందరి మననసుల్లోను అ ఆ ఉద్యోగి 
డబ్బు వ్యవహారంలో మంచివాడు కాడని ఒక అభి ప్రాయం గట్టిగా 
ఉండడంవల్ల ఎలాగ నా అతనిని ఉద్యోగంనుంచి తీసి వేయాలని పట్టు 
పట్టారు. ప్రకాళంగాశే ఒర రాజమార్షం, పెకి శిక్షలా కనిపించేటట్టుగా 
రూపొందించారు. ఆ ఉద్యోగి తన ఉద్యోగకాల పరిమితి వరకు 
ఉద్యోగంచె సే అతనికి అందే వేతనం, మిగిలిన ఉద్యోగ విరమణ 
సంబంధమైన అన్ని లాభాలు కలిగిస్తూ అతనిని ws 
అప్పుడే 'విరమించుకొనేటట్లు వహ్‌ అరు అం ఆ ఉద్యోగి 
మరొక నాల్లు, ఐదు సంవత్సరాలు పనిచేయకుండానే ఆ జీతం మొత్తం, 
ఆ తర్వాత "వచ్చే ఉద్యోగ విరమణ లాభాలు పొందగలిగాడు. ఆ రోజు 
కాబినెట్‌ మీటింగ్‌ కాగానే (ప్రకాశంగారి గదిలోకి వచ్చి గిరిగారు నాతో 
అన్నారు: “విశ్వ్యనాథంగారూ! (ప్రకాశంగా రీ రోజున కాబినెట్‌ ను (క్రిమి 
నల్‌ కోర్ట్‌ ఆఫ్‌ అక్సీల్‌ (క్రింద మార్చివేశారు. మరొక పర్యాయం 
ఆయన “క్రిమినల్‌ న్యాయవాది నై పుణ్యాన్ని విజ్బృంభింపజేశారు. ఆ 


590 నా జీవిత యాతశ్న | 


ఉద్యోగికి ఉరిశిక్షలాంటిది (ఈ సమయంలో డిసి స్మిసర్‌) తప్పించేశారు, ' 


గవర్నరు (ప్రకాశంగారి వాదానికి ముగ్గుడయినాడు. ఉద్యోగికి శిక్ష 
అంటూ క్‌ క్రి కనిసించేటట్టూ పనిచేయకుండానే, పనిబె సే వచ్చే లాభా 
లన్నీ క్షేజంతో కల్పించేళారు. ష్‌ 


ఉద్యోగులు (ప్రకాశంగారివల్ల రక్షణ పొండేవారు. 


డిప్యూటి కలెక్టరుపై పాళీలచోరీ కేసు 


ఒక సందర్భంలో నెల్లూరులో ఓక డిపూ gటీ కలెక్టరుకు (జరీ 
డ్యూటీలు కూడా ఉండేవి. ఒకసారి అతడు ఒక కష్టదశ లోకి వచ్చాడు. 
అత ని చేష్టలు కొంత వికృతంగా కనబడవన్న మూట మాత్రం వాస్త 
దః అతనిపై కలెక్షరుగా ఉన్నది ఒక ముస్తి మీ. నెల్లూరు చెన్న 
పట్నానికి దగ్గర ర్గనుక ఆ ముస్లి క్‌ కలెక్టరు పనీఉన్నా లేకున్నా చెన్న 


పట్నం వెళ్ళి అక్క_డ కాలక్షేపం 'చేస్తూందేవాడు. ఎందుకు వెళ్ళినదీ ' 


కారణం తెలపని (ట్రావెలింగ్‌ పతవన్స్‌. బిల్లులు మాతం వ వస్తూండేవి, 
ఈ (పెజరీ డిప్యూటీ కలెక్టరు తన తాహతు తెలీక వాటిని పాస్‌ చేయ 
డానికి వీలులేదని అడ్డుపడ్డాడు. అందుచేత ఇద్దరికీ పైకి చెప్పుకోలేని 
. తగాదా ఒకటి ఏర్పడింది. వెంటనే కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు 
నిబంధనలు ఒప్పుకొన్న దానికన్న హెచ్చుగా కలంపాళీలు, ఒకటో 
రెండో పెన్సిళ్ళూ మొదలై నవి న్యాయవిరుద్దంగా తన ఇంటికి తీసుకు 
పోయి వాడుకొన్నాడసీ, అందుచేత అతనిని ఎందుకు ిక్షించ 
గూడదో సంజాయిషీ ఇవ్వాలనీ నోటీసు జారీ చేయించాడు. డిప్యూటి 
కలెక్షరు, కలెక్టరు ఆఫీసుకు తెలియకుండా ర్మాక్రికి రాత్రే బయలుదేరి 
చెన్నపట్నం వచ్చి, మెము ఆఫీనుకు వెళ్ళేసరికి, సరిగా వచ్చి (| 'పకాశం 
గారి ఆఫీనుగదిలో సిద్దమయినాడు. ఇదీ ఆతడు చెప్పుకున్న సంజా 

యిష్షీ; కొన్ని ఏండ్ల “కిందట (పకాశంగారి కౌం(గసు. పర్యటనలో 
అతడు ఆయనకు ఎలాగో సరిచయమైనవాడు. ఆ చనువుచేత బం(ట్రో 
. తుకు నచ్చజెప్పి లోపలికి వచ్చి మఠం వేశాడు. (పకాశంగారు నేను 


ఈ విధంగా అనేక శాఖలలో మం(తుల [కోధాలకు గురిఅయిన 


1 
| 
| 


ప. (పకాశంగారి స్థానము 591 


లోపలికి వెళ్ళేసరికి దండం పెట్టి “గురువుగారూ!” అంటూ కోటు 
జేబులు - రెరిడింటిలోంచి సరత మామిడి పళ్ళతీసి ఆఫీసుబల్లపై 
పెట్టాడు. “ఏమిటండీ?” అని (పకాశంగారు అడిగేలోపున పంట్లాం 
జేబులు రెంణిలోంచి మరి రెండు మామిడిపండ్లు తీసి బల్లపై పెట్టాడు. 
అతని వై ఖరిలో కొంత మెరితనం కనిపి స్సున్న ద్‌ “ఏమిటయ్యా 


విషయం?” అనేసరికి, తన (బీఫ్‌ బేగ్‌ లో ఉన్న మరో రెండు మామిడి 
పండ్లు తీసి బల్ల పై పెట్టాడు, 


“ఇదం కా ఏమిటని గట్టిగా వన్ని సే, “గురువుగారూ! ఆ 
తురకవాడు నన్ను బతక నివ్వడ ండి,"” అన్నాడు. అది వినగానే అతడు 
నెల్లూరు (శెజరీ డిప్యూటీ కలెక్టరు అయివుంటాడని (గ్రహించగలి 
గాను. అతడు జిల్లాక లెక్టరు (టావెలింగు ఎలవెన్సు విషయమై పెట్టిన 
అభ్యంత రాలు, వాటికి కలెక్టరు ఇచ్చిన సంజాయిషీ, డిప్యూటీ కలెక్టరు 
అవకతవక మనిషి అన్న బోర్డు రిపోర్టు మొదలై న కాగితాలున్న = ఫైలు 
మేము అంతకు రెండు మూడు రోజుల క్రితం "చూడడం తటస్థించింది. 
నేను వెంటనే “నాయుడుగారూ! మీరు ఇలా మం|తిగారిని " నేరుగా 
చూడడానికి వ ₹ే స మీ నిబంధనలు (పకారం మీపై న ఇంకో నేరం 
రాదుగదా!” అంటే, వెంటనే అతదు “నే నిక్కడికి వచ్చినట్లు అక్కడ 
ఏం రికార్లుంటుందం ది? అసి (ప్రన్నించాడు, ప్రకాశంగారు, నేను 
అనుకోకుండా పెద్దగా నవ్వుకున్నాము. మె మిలా మాట్లాడుతుండ 
గానే, అతడు ప్రభుత్వం తాలూకు కలాలు, పాళీలు దుర్వినియోగం 
చే స్తున్నాడని కలెక్టరు అతనిపై పెట్టిన ఛార్తీ మైలు దింటోతు తెచ్చి, 
అక్కడున్న మై ళ్ళాకట్టల పై పెట్టడం జరిగింది. పై లురాగానే దాని 
య. చూడడం ఏ ఉద్యోగి న్యా మం|శ్రికై నా అలవాటు. తీసి 

సేనరికి అది ఈ డిప్యూటీ కలెక్షరు పాళీలే పెలు, 


“ఏమిటి నాయుడుగారూ, ఈ పాళీల వలల అని 
(సకాశంగారు నవ్వుతూ అడిగారు, 


T 39 


592 నా జీవిత యాత్ర 


౮శ్రచేనండీ గురువుగారూ! ఆ తురకవాడు నన్ను బత కనివ్వడు, 
అది చెప్పటానికే వచ్చాను,” అని మరోమారు అన్నాడతడు. 
అపుడు (పకాశ ౦గారు “ఏమయ్యా! నిన్ను _వెజరీ డిప్యూటి 
కలెకరు అనుకోమన్నావా? పిచ్చివాడనుకో మన్నావా?”” అని కొంచెం 
వరి 
గటిగా అడిగారు. 
లు 


దానికతడు మెల్లగా తలవంచుకొని “మీరేమయినా అనుకోండి. 
నన్నుమ్శాాతం వాడినుంచి రక్షించండి,” అని ప్రాధయపడ్డాడు. 


(ప్రకాశంగారు “సరే వెళ్ళు మేము చూసుకొంటాము,” అని 
అతనిని మెల్లగా సంపించివేశారు. పాళీల శేసు నట్టి పనికిమాలినదని 
డి ఫెన్సుకోసమని నే నేదో ఒక కథనం అల్ల బోతూం టి, సుతే 3ంతు 
రోజులకల్లా మరొక మైలు ఇదే (జరీ డిప్యూటీ కలెక్షరుపైన ఛార్తీ 
క్‌ టుతో వచ్చింది_క లెక రు అనుమతి లేకుండా చెన్నపట్నం వెళ్ళా 
డని, అలా చేయలేదని అతని జవాబూ, దానిపైన తానూ డిప్యూటీ 
క లెక్ష రూకూడా ఒసే బ్రనులో చెన్నపట్నం ప్లాట్‌ ఫారంమీద దిగా 
మనీ, దిగినపుడు అతడు దొరికాడని కలెక్టరు రిపోర్టు అందులో 
ఉన్నవి. _పకాశంగారిని చూసివెళ్ళిన అతనిని కాగితాలమీద రక్షీం 
చడం దుస్సాధ్యమని (పకాశంగారు (గ్రహించారు, ఆయన బోర్డు మెంది 
రును గదిలోనికి పిలిపించి, కలెక్టరు టి, ఏ. బిల్లుల విషయంపై డిప్యూటి 
కలెక్టరు పెట్టిన అభ్యంతరాలు సరై నవికావని నిర్ణ యించడానికీ, 
డిప్యూటీ కలెక్షరుపై పాళీలకేసు చాలా చిన్న వ్యవహారం గనుక దాన్ని 
వదలి పెట్టడానికీ ఏర్పాటు చేయించారు. 


అంతటితో అ విషయం సమసిపోయింది. కలెక్షరు, డిప్యూటీ 
కలెక్టరు ఇద్దరూ తప్పుచేసినవాశే, ఇలాంటి విషయాలు చాలా ఆఫీ 
సులో జరుగుతుంటాయనీ, ఇవి మంతులవరకూ రావనీ, వీటి మూల 
కారణాలు తరచుగా ఉద్యోగానికి సంబంధం లేనివై ఉంటాయని 
వేరుగా చెప్పనక్కర లేదు. 


మం|త్రివరంలో (పకాశంగారి స్థానము 593 


ఆ మి. దా రీ అ సమస్య 


మంత్రివర్గం ఏర్పా మున రెండు నెలలలో జమీందారీల విషయమై 
దర్యాప్తు సమస్య ఉద్భవించింది. ఒక రోజున, రాజమహే ఫీం(ద్రవరం 
కాంపులో (పకాశంగారూ, నేనూ ఉండగా, కొం(డేగుల జమీందారు 
గారు _ప్రకాశంగారిని చూడడానికి వచ్చారు. ఆయన చాలా చిన్న జమీం 
దారు, స్వాతంత్ర్యోద్యమంలో రహస్యంగానో, బహిరంగంగానో 
కాంగైసు నాయకులకు సాయం చేస్తూండేవాడు. ఆయన కున్నది నీటి 
తగవు. అయన వెళ్ళిన తరువాత ఆయన తాలూకా రైతులు గుంపుగా 
వచ్చి (ప్రకాశంగారిని చూశారు. వారూ ఆ నీటి తగవువోనమే వచ్చారు 
వారు ఫిర్యాదు చేసింది జమీందారు పై. జమీండారుగారు ఫిర్యాదు చేసింది 
(సభుత్వం పై పెన. ఇవి రెండూ ఒకే నీటి వనరును గూర్చినవి, సాయం 
కాలం ప్రకాశంగారూ, ననూ చల్ల గాలికోసం నడుస్తూన్న సమయంలో 
ఈ జమీందారు (ప్రసంగం వచ్చింది. అప్పుడు న (పకాశంగారితో 
ఇలా అన్నాను: “మన రాష్ట్రంలో జమీందారీ రె తులకు ఆక్యు పెన్సీ 
రైటు (సాగు హకు) గ్రా): ఆ హక్కును వారనత్వం [కింద పొంద 
గలిగే హక్కు, విక్రయించగలిగ హక్కు ఉండడంచేత 1908 
నుంచి కొంత స్థిమితం కలిగింది. అయితే, ముఖ్యమైన ఇబ్బంది 
సీటి విషయమైనదే. 

“సీటి వనరులు___నదులు మొదలై నవి__జమీందారీ, (ప్రభుత్వా 
నివి, ఇనాముదారీ అనే మూడు రకాలె న భూముల గుండా (పవ 
హిసాయి, ఈ భూముల వి_స్టీర్ణాన్నిబటి తగాదాలు 'హెచ్చినవి. అంతకు 

హేను పదహారు సంవత్సరాల [క్రితం ఉర్లాము జమీందారీలో గల 
నీటి హక్కుల విషయమై వచ్చిన (పివీ కౌన్సిల్‌ తీర్చువల్ల లేనిపోని 
చిక్కులు కలిగి, రై తులు బాధపడుతున్నారు. ఆతీర్సులో, నదికి 
రెండు (ప్రక్కల జమీందారీ భూములున్న ట్ల యితే అంతనుటుకు 
జమీందారే నదికి స్వామి అన్నారు. ఆదే విధంగా ఇనాము భూము 
లున్న ట్ల యితే ఇనాముదారే నదీస్వామి అన్నారు. రెండు (పక్కల 
(ప్రభుత్వపు భూములు.___అం కే రైత్వారీ భూములు.ఉంపే ఆంత 


594 నా జీవిత యాత్ర ' 


మటుకు (ప్రభుత్వాన్ని నదిస్వామి అన్నారు. ఒక (ప్రక్క ఒకరు, 
దెండవ (ప్రక్క ఇంకొకరు భూస్వాములై శే నదీ గర్భంలో వారిరువు 
"రికి చెరి సగం స్వామిత్వం కలుగుతుందన్నారు. 


మాట వరనకేమో- సేద్యపు హక్కులకు భంగం రాకుండా పెన 


చెప్పిన నదీస్వాములు నదులపైన వాదికి కావలసిన కట్టడాలు కట్టుకో 
నచ్చన్నారు, అయితే, న్యాయశాస్త్ర (ప్రకారం ఈ కట్టడాలు కనే 
ముందు [క్రిరదా మీదా ఉన్న నదీస్వాముల అనుమతి పొందాలి. ఆ 
పొందడంలోనే కష్టాలన్నీ ఉండేవి. ఒకరికొకరు అనుమతించడానికి 
సంవత్సరాలు సమ్తేది, ఒక్కొక్కప్పుడు ఎన్ని ఏళ్ళయినా అట్ట అను 
మతి వచ్చేది కాదు. 

“ఈ విషయంలో (ప్రభుత్వంవారు, జమీందారు, ఇనాముదారు- 
ఒకరి కొకరు తీసిపోకుండా ఉండేవారు. ఈ అనుభవం నాకు స్వయంగా 
కలిగింది. అందుచేత, నీటి సరఫరాపె గల హక్కు_లు సంపూర్ణంగా 
శాసనం ద్వారా (ప్రభుత్యం తీసుకొంపేనే భూములకు, రై తులకు a 
జరుగుతుంది. 'పెర్మనెంటు "సెటిల్‌ మెంటు శాననాలలో సీటి హక్కు 
జమీందారులకు సం[క్రమింపజేయలేదు. సం[క్రమింపచేసిన ఆ హక్కులు 
(ప్రభుత్వం న్యాయరీత్యా recaps హక్కు సర్వదా ఉన్నది.” 

ఈ wa నేను (ప్రకాళంగారికి చెప్పగా; ఆయన దాని 
కొక బిల్లు తయారు చేయవలసిందని చెప్పారు. బిల్లు (డ్రాఫ్ట్‌ తయారీ 
మొదలు పెళ్టేసరికి ఆనేక న్యాయ సందేహాలను (లా పాయింట్లు) లేవ 
దీశారు, ఇవన్నీ మొత్తం పైన చర్చ చేయాలన్నారు. దీని కొక కమిటీ 
వెస్మి-దాన్‌ సిఫార్సుపై న నడి స్టే బాగుంటుందన్నారు. రెవిన్యూ శాఖకు 
అప్పుడు సెక్రటరీ రామున్ని మేనోన్‌ అనే ఐ. సి. యస్‌. ఉద్యోగి, 
కమిటీ అనగానే ఆలస్యం తప్పదు. 

అయితేనేమిగాని, ఒక కమిటీ వేయడానికి (పకాశంగారు ఒప్పు 
కొన్నారు. ఆ కమిటికి (ప్రశ్నావళి ఏర్పాటుచేసే విషయమై అనేక 
. న్యాయ సమస్యలు నమ్ముద తరంగాలవలె ఉదృవించినవి. దానికి 

“ కారణం దృష్టి భేదము. నేను _ చదుపుకొన్నది హిందూ జ్యూరిస్‌ 


“EF 


| 


/| 
]] 


మం(త్రివర్ధంలొ (పకాశంగారి స్థానము 595 


స్పృడెన్స్‌. దాని (ప్రకారంగా, భూమి హక్కు. రై తుది, ఉపరిభాగంలో 
దాని గర్భంలో అతని భూమి సరిమితి మధ్యగలదాని సర్వ సంపూర్ణ 
మెన హక్కు_ రైతుది రైతు రాబడిలో ఒక నిర్హీత భాగంపైనే ప్రభు 
తానికి హక్కుంది. కాని, ఐ.సి. యస్‌. ఉద్యోగులు చదువుకొన్నది 
ఇంగ్లీషు జ్యూరిస్‌ స్పడెన్స్‌, దాని (ప్రకారం భూమి హక్కు (ప్రభు 
త్వానిది. రైతుకు సన్ను చెల్లించి, దున్నుకొనెందుకు మాత్రమే 
హక్కు. కలదని దాని తాత్పర్యము. అందుచేత, (పశ్నలలో చాలా 
భాగం ఈ హక్కుల నిర్ణయం పై నే ఆధారపడి ఉండడంచేత మొదటి 
(ప్రశ్నగా, “ఈ భూమి హక్కు జమీందారుదా? రె తుదా? మీ అభి 
(ప్రాయం చెప్పవలసినొదని నేను (వ్రాశాను. ఎందుకైనా మంచిదని 
(పకాశంగారికి ఈ (ప్రశ్నను గురించి వన. అసలు ఉర్ణాము కేను 
ఈ హక్కు_ సె పిన ఆధారపడిందెే కాబట్టి, " “అలాగే కాని”మ్మన్నారు. దాని 
పైన మిగిలిన అనుబంధ (ప్రశ్నలు, "సీట్‌ వనరుల సౌకర్యాలు, శి స్తులు 
హెచ్చింపు తగ్గింపుల విషయాలు, జమీందాగీలోగల కొండలు, అడ 
వులు నీటి సరఫరా విషయాలు, జమీందారులకు రైతులకూ ఉన్న 
సామరస్య వై షమ్య సంబంధాలన్నీ పరిశీలించేందుకు శాసన సభ్యులు 
గల ఒక ఉప సంఘాన్ని నియమించడానికీ, వారి రిపోర్టు శానన సభకు 
అందజేయవలసినదిగానూ శాసన సభలోను, శాసన మండలిలోను 
(ప్రకాశంగారు తీర్మానాన్ని (ప్రతిపాదించారు. నిబంధనల (ప్రకారం ఆ 
కమిటీ సభ్యుల పేర్లు, వారు పరిశీలించవలసిన విషయాల స్థూలమైన 
వివరాలు ఆ తీర్మానంలోనే ఉన్నవి. 
ఈ ఉప సంఘం కొన్ని (పశ్నావచలను షు తీశల మూలంగా 
(పకటించి, రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన కేంద్రాలలో సాక్ష్యములు 
తీపికొని చర్చలు జరిపి, రిపోర్డు తయారుచేసి, దానిపై సంతకము 
చేయడానికి సహజంగానే కొంతకాలం పట్టినది, 1938 నవంబరులో 
ఈ రిపోర్టు శాసన సభకు అందజేయడ మైనది. 1989 జనవరి, ఫి బవరి 
వరక. ఉభయ శాసన సభలు నిచేదికను, అందుతో పొందుపరచిన 
బిల్లులను ఆమోదించడం జరిగింది. అయితే, దురదృష్టం కొద్ది అవి 


596 'నా జీవిత యాత. 


శాసన రూపంగా శానన సభ ముందుకు రావడానికి నోచుకోలేదు. ఆ 
విషయం క్షు పంగా చెప్తాను, 


జమోందారీి ఎంకై ke కమిటి. నశ బన్‌ 


స్మృపథమంగా, జమీందారీలకు సంబంధించిన తీర్మానాలు శాసన 

సభలో (ప్రతిపాదించి నపుడు కొంతమంది సభ్యులు అడ్డుపెట్టిన 
మాట వాస్తవము. అయితే, అవి సంప్రదాయ రీత్యా పెట్టిన అభ్యంత 
_ రాలని భావించాము. కాని, రానురాను పరిశీలన సాక్ష్యసేకరణ జరుగు 
తున్న స సమయంలో ప తీర్చులు ఏ | ఏ పరిస్థితులను స్టిర పరిచాయో 
ఆ పర్తిసితులకు భిన్నంగా కమిటీవారు సేకరి సున్న సాక్ష్యం ఉన్నదని, 
అలా కోయడం న్యాయవిరుద్దమని మొదలుగాగల వాదాలు షత్రికల 
మూలంగా బయలుపడి ఒక నూతన, వై షమ్యాత్మక మైన వాతావరణాన్ని 
కలిగించాయి. (పీవీ కౌన్సిల్‌ తీర్పుకు వ్యతిరేకంగా మనం శాసనం 
చేయవచ్చునా-చేయరాదా అన్న (ప్రశ్న, శాసన సభలకు గల హక్కు 
లేమిటన్న ఓక ఉప (ప్రశ్న, దాని పైన శాసన సభ్యులకు గల విజ్ఞాన 
పరిమితులు మొదలుగాగల విషయాలన్నీ చదువుకొన్న పెద్దలు రచ్చ 
బండపై కి తీసుకు రావడం తటస్థించింది. గవర్నమెంట్‌. ఆఫ్‌ ఇండియా 
ఆక్టు ముఖ్యమా? లేక (పజల హక్కు, అధికారం, సుఖ దుఃఖాలు 
అన్నవి - అనగా “పజాస్వామ్యం”” ముఖ్యమా? అన్న మౌలిక సమస్య 
పరిష్కారం చేయవలసిన సమయం వచ్చింది. నత. (పకాశ ౦గారికి 
ముఖ్యమం|త్రిగారు విముఖులయ్యారనే కింవదంతి శాసన సభలోను, 
వార షత్రికలలోను, క్ష బ్బులలోను (పబలింది. కమిటీ ఆరంభించిన 
నాలుగైదు నెలలకు (పకాశంగారుు, ముఖ్యమం|త్రిగారు పరస్పర సంభా 
షణలు మానుకున్నారనే మాటకూడా ఎక్కడబడితే అక్కడ చెప్పు 
కొంటూ వచ్చారు. మంతివర్షంలో కూడా మంతులు రెండు పక్షాలై 


జమీందారీ ఎంకై ఏరీ కమిటీ నివెదిక 597 


ఈ మాట వచ్చినప్పు డెల్లా ఎడముఖ౦ పెడముఖంగా ఉంటూ వచ్చారు. 
కమిటీలో ఒక జమీందారు సభ్యుడుగా ఉండేవారు. ఆయనకు సహాయంగా 
ఒక శాసన సభ సభ్యుడు (ముస్తిం లీగు ఉండేవారు. చర్చలు ఎంత 
రహస్యంగా ఉంచినా అవి ఇంతో అంతో బయటకు వచ్చేవి. అలా 
వచ్చే వాటిలో సగమే సత్యముండెది, రః అర్ద సత్యం పూ పూర్తి అసత్యం 
కన్న పమాదకరమన్న విషయం రుజువై ంది, 
ఒకరోజు (డాఫ్ట్‌లో జమీందార్ల ందరు దేశ (దోహు 

(Traitors) అని వ్రాశారు. దానిపైన క్‌ “అంతమందీ వ 
(ద్రోహులు ఎలా అపుకారు? మనమే కోరి విజయనగరం రాజాను 
మెంబరుగా చేర్చుకున్నాం కదా అని, ఆ వాక్యం సవరి సై బాగుంటుం 
దనే ఉదేశంతో, (పక్కన పెన్ఫిలుతో (వ్రాశాను. (ప్రకాశంగారికి దాని 
వల్ల నౌ మీద చాలా ఆగ హోం కలిగింది. అప్పట్నుంచి డ్రాఫ్టలు పూర్తి రి 
అయ్యేవరకు నాకు పంపించడం మానివేశారు. ఆ కోపం తగ్గాక, ఆ 
విషయం ఆయనా, నేనూకూడా సట్టించుకో లేదు, 


ఈ లోపున కమిటీ కార్యదర్శిగా, 1786 దగ్గరనుంచి రెవిన్యూ 
శాఖ పెర్మనెంటు సెటిల్మెంటుకు సంబంధించిన పాత రికార్డులు, బోర్డ్‌ 
ఆఫ్‌ రెవిన్యూ తీర్పులు, ప్రభుత్వపు ఆర్డర్లు, తీర్మానాలు, అంతకు 
పూర్వం జమీందారీకి సంబంధించిన శాసనాలు, పెర్కనెంటు సెటి 
ల్యెంటుకం మూల మైన అన్ని కాగితాలు _ సేకరిస్తూ ఉంటే ఆ చర్య 
అంతా ఒక ఆధునిక మహాభారత మై, చూసేవారికీ వినేవారికీ మహో 
శృర్యం కలిగించింది. ఈ సంఘానికి (సకాశంగారు అధ్యక్షులు కావడం 
చేత, తమకు లాభం తప్పక కలుగుతుందని, కరాచీకారగెను తీర్మానం 
(ప్రకారం మధ్యవ ర్హులైన జమీందారులు పోతారనీ, జమీందారీ విధానం 
అంతం కాగలదనీ ర తులు ఆశ పడ్డారు. (ప్రకాశంగారు ఒకప్పుడు 
జమీందారుల తరఫున న్యాయవాదిగా ఉండడంచేత, న్యాయవాది గనుక 
(ప్రీవికౌన్సిలువంటి ఉన్నత న్యాయస్థానపు తీర్పులను గౌరవించే తీరుతో 
రని, సంఘంలో జస్తిసు పార్టీకి చెందిన ఒక జమీందారు, వారికి 
బలంగా ముస్లింలీగువారు కూడా ఉండడంచేత పరిస్టితులు అంతగా విష 


Cre యట 
శ ౯ r 


598 నా జీవిత యా(త్ర.4 


మించవనీ; అలా కాకపోయినా ముఖ్యమం త్రిగారు (ప్రకాశం గారికి విము 
ఖులు గనుక (పకాశంగారిని అడ్డవలసిన నం రూ అడ్డగలర నీ. జమీం 
దారులూ, వారి న్యాయవాదులూ, వారి.మ్ముతులూ, వారికి మీతులె న 
శాసన సభ సభ్యులూ చెప్పుకుంటూ ఉందేవారు. ఈ అధిపాయ భేద 
కలళోలాలలో (పకాశంగారు మాతం తాను (హాయవలసిండి (వాను 
కొంటూ, మౌనదీక్ష వహించి, దూషణ భూషణలకు అతీతులై ఉండే 
వారు, 


అయితే, జమీందారులంతా కలసి పెద్ద (ప్రయత్నం చేయడానికి 
తల పెట్ట, తమలో తాము చందాలుకూడా చేసికొని, శీ) ర మున్తీ 
గారిని ఒక లక్షరూపాయల ఫీజుమీద తమ నలహాోదారుగా నియమించి, 
వల్ల భాయ్‌ సపేలుగారి దగరకు తమ తరఫున ఏిజ్ల ప్రిచేయడానికి పంరసీర 
చారు. శ్రీ) ముస్తీ కాం(గేను నీతి సకారం ట్ర. పద్దతి రద్దు చేయ 
డానికి వ్యతిరేకంగా వెళ్ళడం సమంజసం కాదని మేమంతా అభి పాయ 
పడ్డాము. ఎందుచేతనంటే _- అ రోజులలో ఆయన అఖిల భారత 
కాం(గెసు వర్కింగ్‌ కమిటీతో సభ్యుడుగానూ కాం గెసుకు సన్ని 
హితుడుగాను ఉండేవాడు. 


ఈ లోపున రిపోర్డు పూర్తిచేయడం జరిగింది. కాని, మెంబర్లు 
అందరి సంతకాలు కావడాసికి, (సకాశ౦గారు (వావిన అభిప్రాయాలతో 
ఏకీభవించేటటు చేయడానికి రెండు మూడుమారు అంతా సమావేశం 
కావలసి వచ్చింది. ఇందులో ముఖ్యంగా అభ్యంతరకరం అనిపించిన. 
విషయం జమీందారీల రద్దుమాట అస్తే పెట్టి, (ష్మృపథమంలో 1802 లో, 
అనగా పెర్మనెంటు సెటిల్మేంటు జరిగిన సాటి సి స్తులకు సి స్తురెట్లు అన్నీ 
తగించవలసినద౦ 4 తర పూర్వుపతొలు వీమర్శచేసిన " ప్రకాశంగారి 
సిద్దాంతము, సిస్తులు హెచ్చు చ్చే యువచ్చునా కూడదా అనే విషయం 
గురించి పెర్కనెంటు సెటిల్మెంటు అయిన తర్వాత రెండు మూడు 


పర్యాయాలు గవర్న మెంట్‌ బోర్లు ఆఫ్‌ రెవిన్యూవారు ఆలోచించారు. 


అయితే, కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఏర్పడినవి. పేష్‌కష్‌ అనగా 


స్‌ నన ఏపేటా (ప్రభుత్వానికి చెల్లి ౦చవలసిన మొ తం నిర్ణయించే 


జఆమీందారి ఎంకె (రీ కమిటీ నివెదిక ' 599 


సందర్చంలోను, రై తుల దగ్గిర సిస్తులు "పెంచి వసూలు చేయవచ్చునా 
కూడదా అన్న విషయంలోను ఉహీందారేతు మొదట్లో సవ్యమెన పద్ద 
తిలో వెళ్ళినట్లు కనిపించదు. ధనాశ చూపించి పెద్ద ఉద్యోగులను 
గవర్నరుతో సహా. తమకు అట్టి హక్కులు సం[కమించినవన్న వాదం 
బలపరచుకొనేలాగున వారు 'చేసికొన్నారు. రైతులలో ఆందోళన 
బయలుదేరింది. ఇది ఈస్టిండియా కంపెనీ డ్రై రక్తర్ల క తెలిసి ఈ 
విషయంగా రహస్యంగా పరిశీలించడానికి ఒక సంఘాన్ని "వేయడం 
జరిగింది. ఆ పరిశీలన ఫలితంగా ఆనాటి చెన్నరాష్ట్ర గవర్నరును 
ఉద్యోగంనుంచి తప్పించడంకూడా జరిగింది. 


ఇంతేకాక, మొదట్లోఉన్న రెగ్యులేషన్స్‌ (శాసనాల (ప్రకారం 
పి స్తులు హెచ్చించడానికి జమీందార్ల కు హక్కులేదు అనే విధి ఉండెను. 
దీనికి సంధించిన కాగితాలను (ప్రకాశంగారి ముందు సేకరించి పెట్టగా, 
ఆయన జమీందారీలను తక్షణం రద్దు చేయాలన్న (ప్రతిపాదనపై ఉన్న 
దృష్టి మరల్బుకొని, అన్ని త అలో ఉన్న సిస్తు రేట్లు 1802 నాటి 
రేట్లకు దించివేయాలనే అభిప్రాయం గట్టిగా ఆయనకు కలిగినది. 
అక 1058-1808 లలో చేసిన శాననం ప్రకారంగా ఆనాటి రెట్లు 
స్టిర పరుపబడి, ఇరవై సంవత్సరాలకొకసారి దినునుల ఖరీదులు జా "స 
అయినట్ల యితే రూపాయకు రెండు అణాలు రెవిన్యూ కోర్టులో ప్‌టీ 
షనులు వేసి హెచ్చు చేయించుకొనే హక్కు_ ఇవ్వబడింది, sess 
పరిస్థితులలో 1802 రెట్లు పునరుద్ధరించడం ఎలాగన్న శంక మెంబర్హ కో 
కమిటీ సభ్యులకు, వ్య త్రిచేసూన్న లాయర్లకు కలిగింది. 1908 శాన 
నాలు తప్పయినట్లయికే వాటిని ఎందుకు సవరించకూడదు? రై తులకు 
మేలు ఎందుకు చేయకూడదు? అని (పకాశంగారి వాదన. 


ఎలాగై తే నేమి, కమిటీ సభ్యులలో కాంగెసు వారందరు - 
(ప్రకాశంగారు క కాక్క మిగతా అయిదుగురు, రిపోర్టును ఆమోదించి సంత 
కాలు పెట్టారు. జమీందారు మెంబరు, జస్టి స్‌పార్టీ మెంబరు, ముస్తి౦ 
నీగు మెంబరు ఇది కాదని వారి వ్యతి చేకతను “ప్రక్యేకంగా ట్రాను 
కొన్నారు. 


600 నా జీవిత యా।(త-4 


దీని తరువాత ఘట్టం ఇంకొ విచిత్రంగా జరిగింది, కమిటీ 
మెంబర్ల నంతకాలయిన వెంటనే, రిపోర్లు త్ర. రి గొ అద్చుకావడానికి 
చెము చూచుకొని ఏదో తేదీని నిర్ణయించి, ఆ తేదీన శాసన సభలో 
నివేదిక అంద జేయడానికి నోటీసులను ఇవ్వడం జరిగింది. ఎజెండాలో 
ఈ విషయంకూడా అచ్చయింది. ఆ ఉదయం స్పీకరు సొంబమూ రి 
గారు నాకు చెలిఫోనుచేసి, తమను అర్హ ంటుగా వచ్చి చూడమని 
చెప్పారు. నేను వెళ్ళగానే తమకు, గవర్నరుకు జరిగిన సంభాషణ 
సారాంశం చెప్పారు. గనర్నరుగారు న. స్పికరును ఒకమారు 
కలుసుకోవాలన్నారు. స్పీకరు నాటి సెషను కాగానే కలుసుకుంటాననగా 
గవర్నరు అంతకుముందే కలుసుకోవఠతె నన్నారట. వషయమెమని . 
స్పీకరు అడగగా, గవర్నరుగారు కమిటి రిపోర్టు శాసన సభకు ఆ 
రోజుకు అందజేయకుండా ఆ విషయం వాయిదా వేయరాదా అన్నారుట. 
కాని పృట్యూషనల్‌ గవర్నరు అయిన ఎర్‌ స్కిన్‌ (ప్రభువు ఆ విధంగా 
స్పీకరును కోరడం అన్నది చాలా అసందర్భము. ఆ మాట అలా 
ఉంచండి. ఆయన ఎందుకలా కోరారు? గవర్న మెంటువారు ముందుగా 
ఆలోచించకుండా, ఒక నిర్ణయానికి రాకుండా సభకు నివేదికను అంద 
జేయడం మంచిది కాదుకదా అన్నది గవర్నరు అభిప్రాయము. దాని 
మీద సాంబమూ ర్రిగారు మాట తప్పించి, గవర్నరు ముఖ్యమంతితో 
ఈ విషయం మాట్లాడారా అని (ప్రల్నించారట. గవర్నరు ర నుతా న 
నవ్వి, “అది మీరు. ఎలా కని పెట్టా”రని అడిగారట, దానిపైన సాంబ 
మూర్తిగారు గవర్నరు కోరినశ్తే. ముఖ్యమం, త్రికూడా కోర, తనకో 
అవే మాటలను అన్నట్లు గవర్నరుకు చెప్పారట. దానిపై తెలివైన 
న్యాయవాదులై న సాంబమూ ర్తిగారు ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయ. 
కూడదా ఆని గవర్నరు అంటే, సాంబమూ ర్తిగారు___అది ఎంత 
మా(త్రం వీలుపడదనీ, శాసన సభ నియమించిన సంఘం నివేదికను 


'శాసన సభకే అందజేయాలి కాని, గవర్నమెంటు కిచ్చే వీలులేదనీ, 
ఎజెండా పత్రికలలో వచ్చిన తరువాత దావాయి వేస్తే కొంసలు అంటు 


జమీందారీ ఎంకై (రీ కమిటి నివేదిక 60] 


కుంటాయనీ, అసలది ముఖ్యమంత్రి మంచిది కాదన్నారుట. గవర్నరు 
సాంబమూ రిగ్రారు చెప్పినది బాగుందని అలాగే కానిమ్మన్నారుట. 


సాంబమూ ర్లిగారు ఈ విషయా లన్నీ నాతో చెప్పి, “నేను 
(ప్రకాశంగారి కింకా ఈ విషయాలు చెప్పలేదు. నీవు వెంటనే వెళ్ళి 
చెప్పిరా. నేను తర్వాత మాట్లాడుతాను” అని చెప్పారు. ముఖ్య 
మం|త్రికి అంతకాలంగా (పకాశంగారితో మాటలు. లేకపోయినా, 
అనాడు స్వయంగా (ప్రకాశంగారి దగ్గరకు వెళ్ళి, నివేదికను ఆపృచేయ 
కూడదా అని అడిగినట్లూ, ఆయన ' దానిని సతో నిరాకరించి . 
నట్లూ నాకు తర్వాత తెలిసింది. వారు నిరాకరించిన తర్వాత స్పీకరును 
ఉపయోగించి నివేదికను ఆపడానికి యత్నించడం పార్ల మెంటరీ విధా 
నానికి అపకృతి. అంతకన్నా కూడా (ప్రజాస్వామ్యానికి హెచ్చు అప 
కృతి. ఈ విషయంలో గవర్నరుగారిని కూడా రంగంలోకి దించటం 

నను (పకాశంగారి వద్దకు వెంటనే వెళ్ళి, సాంబమూ _ర్రిగారు 
చెప్పినదంతా యథాతథంగా చెప్పగా, ఆయన “అవునులే! ఈ చేశంలో 
అన్ని వ్యవహారాలూ తలక్రిందులుగానే జరుగుతాయి!” అన్నారు, 


ఆ రోజున నివేదిక ఇచ్చినపుడే రాబోయే జనవరి 20 వ తేదీన 
శాసన సభలో దానిని చర్చించే సమయమని నిర్ణయం జరిగింది. ఇలా 
ఉంటూండగా, కొద్ది రోజులలో ప్రక్నో త తర సమయంలో ఈ కమిటీ. 
విషయం వచ్చింది. ప్రళ్నో తర ల. (ప్రకాశంగారి తరపున 
నేనే, రెండు మూడు సమయాల్లో తస్ప, ఎప్పుడూ జవాబులు చెప్పడం 
జరిగేది. ఆ (ప్రశ్న వచ్చినపుడు, నేను దానికి జవాబుగా, రిపోర్టు శాసన 
సభకు అందించడ మైనదని, జనవరి 20 వ నాడు జరిగే "చర్చపె 
శాసన సభవారు చేసే తీర్మానాన్ని బట్టి శాసనం ఎప్పుడు ఎలా చేసేది 
తెలుస్తుంది అనీ అన్నాను, 

ముఖ్యమంత్రిగారు వెంటనే నా స్ట తట్టి, “అలా జవాబు 
చెప్పవద్దు. గవర్న మెంటువారు నిర్ణయిన్తారని చెప్పు” అన్నారు, 


ఇంతట్లో సప్పి మెంటరీగా అనుబంధ (సశ్న వచ్చింది. నను 


నాపట్ల నడమ తిన ంనప్తుదతంం నయకు వంటను ఆం 


602 నా జీవిత యాత్ర 


తిరిగీ మొదట చెప్పిందే మరింత విపులంగా, గట్టిగా చెప్పాను. ముఖ్య 
మంత్రిగారికి కోపం, అసంతృ స్త్రి కలిగినట్లు నాకు కన్పించింది. 

తిరిగి ఆయన నాతో, ఈ మారు సప్లి మెంటరీ (ప్రశ్నకు జవా 
బులో మాట మార్చి తాను చెప్పినట్లు చెప్పవలసిందన్నారు. దానిపై 
నేను “మిరు మామూలుగా చేసి పద్దతిలో నిల్చొని, ఆ జవాబు మీకు 
ఉచిత మని తో స్తే మార్చివేయండి, క్ష “అన్నాను. 


నేను నిలిదింది (పకాశంగారి తరఫున గనుక, ముఖ్యమం త్రి 
గారు చొరవచేసి జవాబు మార్చరని నాకు లోపల ఒక విశ్వాసం ఉండే 
అలా చెప్పాను. ఆయన మరి మాట్లాడలేదు, అది అప్పటికి ఆగి 
పోలేదు. మరికొంత సేసయిన తర్వాత ముఖ్యమంత్రిగారు చటుక్కున 
నావెపు పు తిరిగి, జవాబులు (పొసీడింగ్సలో (అంచి _ శాసన సభలో 
జరిగే ద _త్రర ప్రత్యు త తర, సంభాషణ, ఉపన్యాసముల యధథాత థమైన 
రిపోర్టు) సరిడిద్దవలసిందని చెప్పారు. నేను అలా కుదిరే వ్యవహారం 
కాదని నిష్కర్షగా, మర్యాదగా, మెల్లగా ఆయనకు చెపే బృ సరికి, ఆయన 
ఇంగ్రీమలో “యూ ఆర్‌ ఇనొకారిజిబుల్‌”' (you are incorrigi- 
ble) అన్నారు. ఈ విషయాలు నను (పకాశంగారికి చెప్పలేదు. అప్పు 
టికే ఇద్దరి మధ్య వె వై షమ్యాలు "హెచ్చుగా ఉన్నపుడు అగ్గిమీద గుగ్గిలం 
వేసినట్టు, ఈ విషయం చెప్పడం ఎందుకని నేను ఊరుకొన్నాను. 


శాసన సభలో చర్చ వచ్చేనాటికి నివేదిక అంతా సభ్యులు చదివి 
ఉండడంవల్ల, జన బాహుళ్యానికి కూడా నివేదిక యథాతథంగా తెలి 
యడంవల్ల “వాతావరణంలో ఒక (బ్రహ్మాండమైన నవ్యత్వం ఆవిర్భ 
వించింది (సకాశంగారు కేవలం తాను పట్టిందే పట్లు అనే మనిషి అన్న 
అప(పథకూడా తగ్గింది, పాత రికార్తులు, పెర్మనెంటు సెటిల్మెంటు 
నాటి గవర్న మెంటు వాగ్దానాలు, వివాదాలు పరిష్కారం చేసే సమ 
వ లోగడ రెవిన్యూ మెంబర్లు ఇచ్చిన ఉపన్యాసభాగాలు అందరికీ 
సేసరికి, ఇదివరకు అభ్యంతరం పెడుతున్న వారి సానుభూతి చాల 


yp ర. (పకాశంగారియెడల దినదినాభివృద్దిగా పెరిగింది. శాసన సభలో 
“ ఈ నివేదిక చర్చ జరిగే జనవరి 20 వ తేదీ. ఒక పర్వదినంవలె కన్చిం 


శాసన సభా విశేషాలు 603 


చింది. అన్ని జిల్లాల్లోంచి జమీందారీ రైతులు గుంపులు గుంపులుగా 
చెన్నపట్నం చేరుకున్నారు. చర్చ ఆరంభించడానికి రెండుగంటల 
ముండే సభామందిరపు ఆనరణమంతా వారితో నిండిపోయింది. 


4 

శాసన సభా. విశేషాలు 

నం౦త్రివ్గం ఏర్పాటయిన తర్వాత మొదటి శాసన నభా కార్య 
కమపు ఉదంతాలు ఇక్కడ కొంచెం (వ్రాసాను. 1935 గవర్న 
మెంట్‌ ఆఫ్‌ ఇండియా ఆక్టు ననుసరించి శాసన నభ వి _స్ఫృత మెంది. 
ఫోర్లు సెంటు జార్డిలో అప్పటి వరకూ ఉన్న శాసన సభా భవనం వి సృత 
మైన శాసన సభకు సరిపోదు గనుక, కొ త్తగా పెద్ద భవనం ఒకటి 
కోటకు దక్షిణంగా ఉన్న ఐలెండుగౌండు అనే పెద్ద మైదానంలో 
తూర్పు భాగాన నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వంవారు ఏర్పాటు 
చేశారు. ఆ భవనానికి ప్లానులు, డిజై నులు తయారుచేయడానికి కొన్ని 
లతల రూపాయలు ఫీజుగా ఎవరో ఆర్కి_ టిక్టులకు ఇవ్వడం కూడా 
జరిగింది. కాని, కాం(గసు (పభుత్వం ఏర్పాటయిన తర్వాత, ఐలెండ్‌ = 
(గొండును రాయి, సున్నం కట్టడాలతో నింపివేయడం ఇష్టంలేక, ఈ 
శాసన సభను తాత్కాలికంగా సెనేట్‌ హోలు అనే భవనంలో నడప 
డానికి ఏర్పాటు జరిగింది, ఫోర్లు? సెంటుజార్జికీ దక్షిణంగా కూవమ్‌ నది 
ఉంది. అప్పట్లో కూవం ఒడ్డున ర వ్‌, సావస్‌ అనే భవనం ఉండేది. 
అది ఇప్పుడు మద్రాను యూనివర్శిటీ లై (బ్రరీగా పునర్నిర్మింపబడింది* 
దానికి దక్షిణంగా పెద్ద మెదానంలో (ఇప్పటి యూనివర్శిటీకి సంబంధిం 
చిన నిర్మాణాలు అస్పట్లో లేవు) పెద్ద. పెద్ద గుమ్మాలతో సెజెట్‌ 
హాోలుంది, యూనివర్శిటీలో పాసయిన వారికి డ్నిగీలు ఇవ్వడానికి 
ఆ హాలు నిర్మింపబడి ఉండెను. ఆ హాలు మేడ పై భాగంలో శాసన 
సభ ఆఫీసులు, దాని భూగర్చు భాగంలో శాసన సభ [గంథాలయం 


604 నా జీవిత యా|త.4 


సెటుకొనేందుకు కూడా అవకాశం ఉండేది. శాసన సభకు కావలసిన 
ఏర్పాటు చేశారు. 

గవర్నరులు కేవలం కాన్టిిట్యూషనల్‌ గవర్నర్లుగానే ఉంటా 
మని మాట ఇచ్చిన తరువాత కాం(గసు మంత్రివర్షాలు ఏర్పడినట్లు 
లోగడ |వాసియున్నాను. 

శాసన సభ (పథమ సమావేశము 

14=7-87 న సెనేటు హవుసులో శాసన సభా సమావేశం జరి 
గింది. ఆ మరునాడు (శ్రీ బులుసు సాంబమూ ర్తిగారిని స్పీకరుగా ఎన్ను 
కొనడం జరిగింది, ఇదివరకు (వ్రాసిన గవర్నమెంటు తీర్మానాలతో 
బాటు మరొక ముఖ్యవిషయం చెప్పవలసి ఉంది. 91.68.97 న, అంపే 
ఉద్యోగ స్వీకరణ అయిన నెలా పదిహేను రోజులలో శానన నభలో 
భారత దేశానికి స్వాతంత్ర్య (ప్రాతిపదికపై సన సంనిధానము (Consti- 
tution) తయారు చేయడానికి కాన్టిట్యుయెంట్‌ అసెంబ్లీ (సం 
విధాన సభ్య ఏర్పాటు చేయనలసిందని బిటిమ గవర్న మెంటును 
కోరడం ఆ తీర్మానపు సారాంశము. 1946 వరకు ఈ అసెంబ్లీ రాలేదు, 
అది వేరే విషయము. 


వందేమాతరం ప్రార్థనతో సతారరభరి 


15వ తేదీన స్పీకరుగా ఎన్నికయిన వెంటనే సొాంబమూ ర్రిగారు 
సభ్యులకు తన కృతజ్ఞతను రెండే రెండు చిన్న వాక్యములలో ఇ చెప్పి, 
సభ్యులలో ఒకరై న శ్రీమతి లక్షీశ ంకరయ్యర్‌ గారిని “వందేమాతరం 
పాడమని ఆదేశించారు. సభ్యులందరు లేచి నిల్చున్నారు. జస్టిస్‌పార్టీ 
వాకు; ముస్తిం లీగ్‌ వారు కూడా ఆ రోజున సందేప గీ భ్యంతర "భావాలు 
చూపకుండా లేచి నిలుచున్నారు. అయితే, రానురాను కాంగెస్‌వారు 
తమ జాతీయ గీతం [కింద పాడుతూ ఉన్న గితం పాడినప్పుడు తాము 
నిలిచినట్టయితే తమ పార్టీ గౌరవానికి లోటు కలుగుతుందనే భావం 
ఒకటి వారిలో వారే అంకురింసబేసికొని, దానిని కాంగెసు ఏద్వేషం 
అనే విషంతో తడిపి, వ్యతిరేకత అనే ఒక చిన్న మొక్కను తమ 


శాసన సభా విశేషాలు 605 


హృదయాలలో పెంచుకొన్నారు. ఒక రోజు సభలో దైర్యం తెచ్చు 
కొని ఈ (వార్ధనకు అభ్యంతరం చెప్పారు. కాం|గనుకు వ్యతిరేక 
మెన పతికల వారా ఉప్పు అందుకొని, వారికి తోచినట్టు వారు 
వాయడం మొదలు పెట్టారు, చివరకు ha శాసన నభ - 
ఆరంభం కావడానికి ఐదు నిమషాల ముందువచ్చి, “ఇష్ట మున్న 
వారు పాల్గొనవచ్చు; లేనివారు వద్దు, "” అనే ఒక ఏర్పాటు కూడా 


చేళారు. అ అక్కడితో ఆఅనహో ఆపిన మెము అనుకొన్నాము, 
కొంచెం లొంగుబాటు కనిపి సే ఎదురు పక్షంవారు ఊరుకోరు గద! 
ఆ గీతం శాసన సభా మందిరంలోనే పాడకూడదని అభ్యంతర పెట్టారు. 
దానిపైన సాంబమూ ర్లిగారు సర్వమత సామరస్యంగా ఉందే ఒక 
(ప్రార్దన తామే (వాసి ఒక రోజున సభా (పారంభంలో చదివారు. 
అది ఇది: 


“అనంతమై సర్వశ కీ క్రీమంత మైన ఓ దేవా! చెన్నరాష్ట్ర 
ప్రజా ప్రతినిధులమైన "మేము శానన సభయందు సమావేశ మే, 
నిండు మనములతో (పార్టించు చున్నాము. మా హృదయముల 
నుండి రా గద్వేషములు “అంతరించు గాక! మా మనస్సులు 
సర్వ జనోసయోగకర మైన సిద్ధాంతములను చేయుటయందు 
నిమగ్నమై ఉండుగాక! తద్వ్యతిరి_క్ర భావములు మాకు 
రాకుండా ఉండుగాక! మేము నిర్మించు శాసనములు మేము 
ఆమోదించు తీర్మానములు జాన యు క్రములై, హేతు సమ 
ర్లములై యుండుగాక! సత్యమును, "న్యాయమును వాటికి 
ఆధారములగు గాక! అవి (ప్రజల ఆరోగ్య సౌభాగ్యములను 
వృద్దిపర చుగాక! మాతృ దేశ సేవయందు మా బుద్ది సర మై 
యుండి, శాంతి, స్వాతం(త్య సంపాదనకు మా సర్వశ్ర్వ గా 
వినియోగమగు గాక! ఓం శాంతిః శాంతి. శాంతిః,” 


సభ్యులంతా విధిగా నిల్చుచున్నారే కాని ఎదురు పకంవారు 
ఆదికూడా కాంగ్రస్‌వారికి లొంగిపోయినట్లు అయిందని తిరిగి కొంత ' 


606 నా జీవిత యాత్ర 


ఆవేశం తెచ్చుకొన్నారు. వారు తర్వాత ముఖ్యమంతి గారిని కలుసు 
కొని ఏమైనా, ఈ (ప్రార్థనను శాసన సభలో ఆపివేయాలని ఆయనను 
ఎలాగో ఇ 5 త్రబరిచారు. ఒక రోజున ఆయన ముందుగా సాంబమూ రి 
గారి గదిలోకి సోయి, ఆయనకు నచ్చజెప్పి = శాసన నథభతో లేచి, 
పార్గన చేయడ మన్నది సర్వమత సమ్మతమయిన దయినా, చారి 
త్రకమెన పరిస్టితులవల్ల ఆ విషయమై అపోహాలు వచ్చినవి గనుక 
దానిని స బరమింప్రజేయవలసినదని స్పీకరుగారిని తాము కోరినట్లు, ఆయన 
అంగీకరించినట్లు ఓర సైట్‌ మెంటు చేశారు. ఆ సేట్‌ మెంటు పెన 
కూడా ఏదో క్‌ కంత చర్చ చేద్దామని, ఒకప్పుడు కాం[గెసులో ఉండి, 
తర్వాత ముస్షిం లీగులో చేరిన అమీర్‌ఖాన్‌ లేచేసరికి స్పీకరుగారు, 
“క్క విషయం ఇంతటితోసరి; మరి ఎవరికీ ఏమీ మాట్లాడడానికిలేదు” 
అని నిస్సందేహంగా చెప్పడంతో ఈః (పార్డన సమస్య తీరి పోయింది, 


ఇంగ్లీషు పార్ల మెంటులో మాత్రం కామన్స్ఫుసభ ఆరంభ సమ . 


యానికి ఆరు నిముషాలు ముందు అంతా. చేరి (ప్రార్దన జరిపిన తరు 
వాతనే, మిగిలిన కార్యక్రమం _పారంభిసారు. ఇదీ వారికి ఏడువందల 
ఏండ్రనుంచి ఏ అవాంతరం లేకుండా సాగుతూన్న సంప్రదాయము, 
మన $ 'దేళఠంలో స్వాతంత్ర్యం పొందే ముందు సాంబమూ ర్తిగారు 
ఒక్కు-రె ఈ సం(పదాయం నెలకొల్పడానికి యత్నించారు. ఆయికే, 
అది పైన చెప్పిన విధంగా ముగిసి పోయింది. స్వాతం(త్యం 
వచ్చిన తర్వాత ఈ (ప్రస క్త ఎప్పుడూ ఏ శాసన సభలో కాని, పార్ల 
మంటులో కానీ ఎవరూ తేలేదు, తెచ్చినా, సాగుతుందని నాకు తోచదు. 


సాంబమూ ర్తిగారి కొ త్త పద్దతులు 


జమీందారీ బిల్లు తరువాతి చరిత్ర కొంచెం సూచిసాను. ఈ 
విల్లు విషయమై దేశంలో (ప్రబలిన వాతావరణం విషయమై లోగడ 
కోంత సూచించాను, బిల్లు చర్చకువచ్చే రోజున సెనేట్‌ హవుస్‌ 
 ఆవరణమంతా (ప్రజలతో | కిటకిట లాడుతూంది. ఇంతేకాక, సభా కార్య 


mm. ల లన లత లండాడుల కార ంాజకాదా లంత TST NTR IS sr RTT TT. కకక నాలాల HTT TTT TTT ME IE STRESS, 


క్రమం చూడడానికి పాసులు అడిగేవారి సంఖ్యకూడా చాలా హెచ్చు . 


eo. 3 re er 3 


re gr en 


RRP TTT; TNT RR TTI PTR FOES 





శాసన సభా విశేషాలు 607 


అయిపోయింది. (పేక్షకులు కరార్చు నేందుకున్న సలం సరిమిత మెంది. 
ఇదంతా చూచి, సాంబమూ ర్రిగారు కొన్ని లౌడ్‌ స్పీకర్లు తెప్పించి 
ఆవరణలో ఏర్పాటుచేశారు. ఇది పార్ల మెంటరీ కార్య్మకమానికి చాల 
వింత అయిన విధానము, (పేతకులు లోపలకు రావడానికి పాసులు 
కావాలనే నిబంధన లున్నాయికాని, బయట ఉండి వినడానికిగాని, అలా 
నినేటందుకు ఏరా ఎటు చేయడానికిగాని వ్యతి రేక మైన నిబంధన లేమీ 


“ కనిసించలేదు.. ఇంతేకాక, సాంబమూ ర్రిగారు (ప్రజల కీ మాతం 


సౌకర్యం కలుగజే స్తుండగా ఎవరై నా అడ్డువసే (పజలంకా ఊరు 


కుంటారా? ఇంతేకాక, అనే అవకాశాలు లేని రెవిన్యూ శాఖకు 
మం(త్రియె (ప్రకాశంగారు ఒక విప్ణవాత్మకమైన నినాదంగల నివేదిక 
(పజల పరంగా శాసన సభకు అందజేసే సమయంలో వారు అ 
మాటలు వినడానికి కయినా వీలులేకుండా చేస్తే, ఇదేం శానన నభ 
అని ప్రజలు వచ్చి మీద పడిపోతారేమో అన్నంతగా వాతావరణం 
ఉండడంవల్ల ఎవరికి తోచిన అభి, (ప్రాయాలు వారు తమ మనసుల్లోనే 
అణచుషని, మాట్లాడక ఊరుకున్నారు. 


ప్రకాళంగారు చర్చ ఆరంభించడానికి లేచి నిలబడేసరికి శానన 
సభలో గట్టిగా, నిర్విరామంగా చప్పట్లు ఆరంభమయ్యాయి. స్పీకరు 
గారు చప్పట్లు కొట్టడం కూడదని చెప్పారు. దాంతో సభ నిళ్శబ్ద 
క లం అల. (ప్రకాశంగారు మాట్లాడడం ఆర ౦భించినస్పు డెప్పుడూ 
మంద్రమైన కంఠంతో మాటకు, మాటకు మధ్య కొంచెం ఎక్కువ 
విరామంతో మాట్లాడడం అలవాటు. అది ఉసన్వాస (పార ంభదకళ అన్న 
మాట. ఆయన రోజుకు వెయ్యి రూపాయల చొప్పున దినవారీ ఫీజు 
పుచ్చుకుని హైక్‌ కోర్టులో (పాక్తీను చేస్తున్న రోజుల్లోకూడా ఆయన 
వాగె గ వఖరి నా. "తసుళాను ఉపన్యాసం వేగం అందుకొ నేది. ఆ 
రోజున ఆయన ఉపన్యాసం ఇలా [ప్రారంభించారు : 


“అధ్యత! ఈ విధాన సనభవారు నియమించిన ఉపసంఘం 
సఠకన రెండు నెలల (కిందట నేను ఆ సంఘం నివేదికను మీకు 


T 40 


608 నా జీవిత య్యాత్ర్యో 


సమర్పించాను. ఈ కమిటీ చర్చించిన విషయం - భూస్వొము 
లకూ, ర తులకూ. మధ్య ఉన్న, ఉండవలసిన సంబంధాలను 
గురించినది. మా నివేదికను ఈ సభవారికి కొంత ఆలస్యంగా 
అందజేసినందుకు నేను సంజాయిషీ చెప్పవలసిఉంచి. ఈ సిచే 
దక తయారుకావడానికి దావాపు 15 మాసములు పట్టింది, 
"మేము ఈ రాజధానిలో ఉ త్రరభాగంలో రెండు కేంద్రాలలోను, 
దక్షిణభాగంలో రెండు కేందాలలోను, రాజధాని నగరమయిన 
చెన్నపట్నమందునూ సాక్ష్యాలు సేకరించితిమి. సాక్ష్య మిచ్చు 
టకు వచ్చిన సాక్షులందరి సాత్ష్యములను (వాసుకౌన్నాము, 
వారు దాఖలు చేసిన కాగితములను అందుకున్నాము, ఇది జరి 
గిన ఉపసంఘం సభ్యుల వీలునుబట్టి మా సమావేశాలు 

సీందుకు కొంత కాలం పట్టింది, వు. ఒక్క రోజుకూడా 
0 చేయలేదు. ఇతర కార్యాలకు భంగం లేకుండా ఈ ఉప 
సంయుతుపన్‌ శ్రద్దగా నడిపినాము పరిశీలనా సమయంతో అనేక 
వ్యాఖ్యలు. ముఖ్యంగా మేము ఆలస్యం చేసితిమన్న_వ్యాఖ్యలు 
కూడా.___వచ్చినవన్న విషయం నాకు గుర్తున్నడి, అయితే, 
అటువంటివాటి ని సట్టించుకోక సాం షా కార్యక్రమాన్ని 
హూ  ర్రిచేసుకున్నాము.. అధ్యక్షా! మరొక విషయం చెప్పాలి. 
మా నివేదికను శాసనసభకు అండజే సేముందు, కొందరు తమకూ 
తమ హక్కులకూ భంగం వాటిల్లుననే భయంతో దీనిని రహ 
స్యంగా ఉంచివలసి:దంటూ, అలా ఉంచేటందుకు (ప్రయా 
త్నాలు చేసినారు. వారి ఆ యత్నాలు ఫలించలేదు. నిబంధ 
నల (ప్రకారం శాసన సభా కార్యదర్శిగారికి సూచించిన ఒక తేదీ 
నాడు నివేదికను శాననసభ కందజేసామని నోటీసులు ఇచ్చాము. 
ఆ (పకారంగానే వాటిని అందజేశాము-” 


అని మెల్లిగా (ప్రారంభించి మూడు రోజులబాటు నివేదికలోని | 
_. అంశాలను సహేతుకంగా, ఉ(దేకంలేని మాటలతో, వినేవారికి క 
ఉద్రేకం కల్షించేటట్లు మాట్లాడగా, సభలో శానన సభ్యుల అందరి | 





జమీందారీల రదు విల్లు: శాసన-సభతో చర్చలు 609 


0 


ముఖాలలో పోయే జమీండారీలకోసం మనకెందుకీబాధ అన్న భావం కల్లి 
నటు నాకు కనిపించింది. కాగా; ఈ ఉపన్యాసపు (ప్రభావం ముఖ్యమంత్రి 
గోరీమీద ఎలా పడిందో మనం ముఖ్యంగా చూడాలి. శాసన సభా కార్య 
(కమంనరకు ఆయన అవనంపే అవును, కౌదంసే కాదు అన్న 
విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 

రెండురోజులు చర్చ జరిగిన తర్వాత ఎవరూ అనుకోకుండా 
ముఖ్యమం(తి రాజాజీ లేచి, మాట్లాడనారంభించేసరికి యావన్మంది 
సభ్యులు ముగ్గులె పోయారు, ఆరడరూ (పకాశంగారి అభిప్రాయానికి 
ఆయన ఎంతవ్యతిరేకంగా ఉంటాడని అనుకున్నారో, అంత సుముఖంగా 
మాట్లాడారు. (ప్రకాశంగారు మితవాది అనీ, తానే విప్ప వవాది అనీ 
నలుగురూ అనుకొనే విధంగా మాట్లాడి. భూమిపై హక్కు రై రె తుదే 
నని, సిస్తులు హెచ్చించడానికి జమీందార్ల కో హక్కు లేదని నత 
గాగల (ప్రకాశం కమిటీ శిఫార్సులను, “” అందులో ఉన్న భాషకన్న 
పటుత్వమైన భాషతో మాట్లాడి బలపరిచారు. దీనివల్ల శాసన సభలో ' 
ఒక సామరస్య సూచక మైన వాతావరణం ఏర్పడింది. నివేదిక్క నివే 
దికతోబాటు పొందుపరచిన బిలులు శాసన సభ ఆమోదించి, వాటి 
ప్రకారం శాసనం (ప్రవేశ పెట్టాలని తీర్మానం అంగీకరింసబడింది, ' 


ర 


జసింందారిల రద్దు బిల్లు : 
శాసన సభల్‌ చర్చలు 


అయితే, ఈ బిల్లుకు వచ్చిన అడ్డంకులు అప్పటితో ఆగిపోలేదు. 

(పభుత్వం కార్యనిబంధనల (ప్రకారం బిల్లులో ఉన్న (ప్రతి కాజు 
(ఖండము) ౧ యొక్క కూప ఉదెశము, పొందిక సంబంధించి నచివా 
లయంలో ఆ బిల్లుకు పతపళతేం ననే శాఖవారు తమ వ్యాఖ్య (వ్రాయాలి. 
ఆ విషయానికి సజరరీరవిన ఇతర (పభుత్వ శాఖలు, ఈ పెలు 


610 నా జీవిత యాత్ర, 


వెళ్ళిన సిదప వారి వ్యాఖ్యకూడా పొందుపర్చాలి. వాటిపైన న్యాయ 
శాఖ, సచివాలయంవారు తమ వ్యాఖ్యానం ఖండ ఖండానికి (ప్రత్యేకంగా 
(వ్రాయాలి. ఇటునంటి వ్యాఖ్యానాలు అయిన పిదప మం[తిమండలిలో 
గల మంతులలో జూనియర్‌ అయిన మంతి మొదట తన వ్యాఖ్య 
(వాయాలి, 

అలాగు ఉత్రరొ తరా సీనియారిటిని బట్ట మంతులు తమ 
వ్యాఖ్యానాన్ని (వాయాలి, ఆ పిమ్మట ముఖ్యమం త్రిగారికి బలు చేరు 
తుంది. వారి వ్యాఖ్యలు [వాసిన సిమ్మట సంపూర్ణ మైన ఆ వ్యాఖ్యాన 
(గంథమంతా బిల్లుకు సంబంధించిన మం, తిగారిరి దస్తుంది, వ్యాఖ్యలు 
అనగానే ప్రతి ఖండంపైన (ప్రతి వ్యక్తీ ఏవో వాసారని భావించ 
నక్కరలేదు. అలాగున (వాయరు. తమకు ముఖ్యమనిపించిన అంకం 
ఏదైనా ఉంటే. చేర్చో, మార్చో (వానారు. లేకపోత్తే పొడి అక్ష 
రాలతో అంగీకార సూచకంగా సంతకం చేస్తారు. (ప్రకాశంగారి నివేది 
కలో మూడు బిల్లులున్న వి, అందుచేత ఈ వ్యాఖ్యాన (క్రమం మరీ 
ఆలస్య మెంది. మం(తిమండలిలో ఒకరిద్దరు డజానియరు మంతుల 
చేతులలోనే మైలు నడవక వారి ఆఫీసు బల్లలపై నే యోగ న్నిదలో 
ఉండేది, 

గిరిగారు మినహాయి సే, తక్కినవారు వ్యతిరేక వ్యాఖ్యలే (వాసి 
నట్లు నాకు జ్ఞాపకము. ఈ సంబంధ మైన రికార్డులు, పాత బి. ఓ లు 
మన ఆంధ (ప్రభుత్వానికి నేటిదాకా అందకపోవడం చేత ఈ విషయం 
ఇంతకన్న వివరంగా (వాసే వీలులేక పోయింది. 


చివరకు 1999 సెష్టంబరులో యుద్ధ (ప్రకటనకు విరుద్దంగా 
మం(కవర్గం రాజీనామా చేసే నాటిదాకా, ముఖ్యమం|తిగారి వ్యాఖ్యతో 
ఆ ఫెలు (పకాశంగారికి చేరలేదు. పకాశంగారికి ఈ ఆలస్యంతో 
శాసన సభలో తనను బలపరిచిన నాడు ముఖ్యమంత్రిపై కలిగిన కృత 
జకా సంతోషములు సంపూర్ణంగా నాశనం కావడమేగాక, ముఖ్య 
మం(త్రితో యధాలాపముగా ఇష్టాగోష్టి ఎవరు చేసినా వారందరూ ఆల 
స్యానికి కారకులే నన్న చికాకు కలిగింది. అయితే (పకాశంగారు సహ . 


జమీంవారీల రద్దుబిల్లు: శాసన సభలో చర్చలు 611 


జంగా గాంధీర్యంగల వ్య క్తిగనుక, కొందరే ఆ విషయం కని పెట్టగలిగి 
నారు. దీనికి తోడు ఆ పెలుమీద ఆమోద సంతకం తాను పెళ్తేముందు 
వల్లభభాయి పపేలుగారికో సం(పతింపుచేయాలని ఆయన అనుకున్నట్లూ, 
ఒకమారు ఆ పై లుతనతోబాటుగ బొంబాయి పట్టుకు వెళ్ళినట్టు ఒక వదంతి 
య శ (ప్రకాశం గారి కోపతాపాలు మరింత హెచ్చినవి. 
ఇదిగాక, ఇంకా మరొకటి కూడా సచివాలయంలో జరిగింది, 
(సకాశంగారి నివేదికలో గల ౧ఫార్సులకు ఉండగల అభ్యంతరాలను 
గూర్చి రెవిన్యూశాఖ ఉద్యోగి ఒకరు ఒక వ్యాఖ్య (వ్రాయడం జరిగింది, 
బిల్లులోని ఖండ ఖండముల మీద శాఖవారు (వాసిన వ్యాఖ్య సంపుటివలె 
ఆ వ్యాఖ్యలు కనిపించినాయి. శానన సభ నివేదిక భాగంగా ఆమోదిం 
చిన బిల్లుపైని ఎటువంటి వ్యాఖ్యానాలు చేయగూడదని, అట్లా చేయవల. 
పిందని bee నా తనకు తెలియకుండా ఆదే? స్తై అవి (దోహవ్చాయ 
గల కార్యమని (పకాశంగారి అలి పాయము, "మంతి మండలి బిల్లును 
అంగీకరి స్తే ఈ వ్యాఖ్యలు నిర్వీర్య మైపోతాయి. విల్లును మంత్రిమండలి 
అంగీకరించకపోతే ఈ వ్యాఖ్యలకు అర్హం చేకుండా పోశుంది. అయినా, 
మొత్తం మీద శాసన సభలో ఆ మోదింపబడిన తరువాత ఈ సందిగ్ల 
సరిస్తీతులలి న (పకాశంగారి నివేదికకు సంబంధించిన కాగితాలు ఎనిమిది 
నెలలు అలాగే పడి ఉండడం జరిగింది. 

1946 లో పకాశంగారు ముఖ్యమం (తి అయినప్పుడు, మిగిలిన 
(పజోకార యోగ్యమైన కార్యక్రమం చాలా జరిగింది, కాని యూ 
బిల్లులు శాసన సభ ముందుకు తెచ్చుకొనే అవకాశం లేకపోయినది. 

1947లో స్వాతంత్య శం వచ్చిన తర్వాత సెక్రటరీ ఆఫ్‌ స్టెట్‌ 
ఫర్‌ ఇండియా అడ్డంకి కూడా పోవడంవల్ల అప్పటి గవర్నమెంటులో 
మంతి? అయిన కా వెంకటరావు ద్యారా, జమీందారీలో శిస్తుల 
తగ్గింపు బిల్లు, జమీందారీ రద్దు బిల్లు పాను చేయించడం జరిగింది. 
ఉర వారు పకాళంగారి అభిపొొయాలు పూర్తిగా ఒప్పుకోక 
పోవడంవల్ల ఒక ముఖ్యమైన భేదం కలిగింది. జమీందారీల లో 1802 
నాడు అమలులో ఉన్న సిస్తులు అమలు సరచవలెనని ప్రకాశ గారి 


612. నా జీవిత యాత్ర 


నివేదిక. వెంకటరావుగారి బిల్లులో, మ ఇప్పటి క 
భూమిరేటు ఏదో ఆ రేటు ప్రకారం సి స్తులు ఏర్పాటు కావాలని పిత 
పాదింప బడింది, చెన్నరాష్ట్రపు దక్షిణ భాగంలోని కొందరు జమీం ] 
దారులు శా ప్రీయముగా నడచుకొన్న కారణంచేత పెర్మనెంట్‌ సెటి, 
ల్మెంటునాటి రస ఆ నాడు అమలులో ఉండడముచేత we) 
రై క్వాక రేట్ల సూత్రం వారు ఇవ్వవలసిన సిస్తులను పెంచింది, 
రె త్వారీ ' సెటిల్మెంట్‌ అన్నది 1828 నాటికి పూర్తి ళు జమీం 

ష్‌ శిస్తుల కన్న ఆ కాలంలో రె రె త్వారీ సిస్తులు కంప ఎక్కు_వగా 
ఉండేవి. తర్వాత [క మెణా రెండు మూడు సర్యాయాలు సిస్తులు | 
హెచ్చింప బడినవి. ఆ కారణంచేత పైన చెప్పిన వ్యత్యాసం కొన్ని 
చోట్ల కలిగింది. అందుచేతే (ప్రకాళంగారు శాసన సభలో కళా! 
వెంకటరావుగారు పెట్టిన బిల్లు చర్చింపబడే ముందు “ఇది. సీసు | 
హెచ్చిం ఎ బిల్లు; తగ్గింపు భిల్లు కాది” అని వ్యాఖ్యానించారు, & 


G 


FT mo 
ముఖ్యమం, తితో తలపు | 
ag 


(సక్లాశంగార్తి దృక్పథం రాజాజీ దృక్పథంకన్న భిన్నం కావడం 
చేత చిల్లర మల్ల రగా ఏవో సుడిగాలు లెప్పటికప్పుడు వీస్తూండేవి, 


రాజాజీ, (పకాశంగారల దృక్పదాలలోని భేదాలను పోలీసుశాఖ. విష 
యంలో వారి అభ్మిపాయాలబట్టి నిర్ణయించవచ్చు. 
రాజాజీకి పోలీసుళాఖపై అమిత మైన నమ్మకము, దాన్ని : 
నమ్మకపోతే రాజ్యం నడవదని "వారి దృక్పథము. కాని ఆ దృక్పథం ' 
తస్పు చేసినప్పటికీ పోలిసు ఉద్యోగులను ఎమీ అనరాదన్నంతదూరం . 


. వెళ్ళేది. 1992 సత్యాగహంలో, ఒక బహిరంగ సభలో వేదికపై. 


a నున్న మహర్షి బులుసు సాంబమూ రిగారిని, ఆయన స్మృతి తప్పి 


పరిపాలనా విధానము-ముఖ్యమంత్రితో తలపట్లు 613 


రక్తం మడుగునో వడిపోయేంత వరకు లాటిలతో కొట్టించిన “డప్పుల 
సుబ్బారావు” అనే పోలీస్‌ ఉద్యోగికి, ఆంధ్ర కొం(గెసువా రందరూ 
అడ్డుతున్నా వినక ఒక గౌరవస్తానం, ఇంగ్ల ండు (ప్రయాణం రాజాజీ 
కల్పించారు రాజాజీ మం|త్రివరంలోని డాక్షర్‌ సుబ్బరాయన్‌ అనే 
మంతి - కోయంబత్తూరులో ఉపన్యసిసున్న సమయంతో, (పేకక 
బాహుళ్యం హెచ్చయి, ఒకచోట అల్ల రిగా ఉండగా పోలీసు జవానులు 
లాటీలతో (ప్రజలను (తోయడాన్ని వేదికనుంచి చూచిన ఆ మంత్రి 
కాంగెస్‌ మంత్రివర్గం ఏర్పాటైన కాలంలోకూడా పోలీసు లా విధంగా ' 
(ప్రవ _ర్థించరాదని వారిని గట్టిగా మందలించారు. పోలీసు శాఖ ఆ 
రోజులలో రాజాజీ చేతులలో ఉండేది. తెల్లవారేసరికి సుబ్బరాయన్‌ 
గారు చెన్నపట్నం తిరిగి వచ్చారు. పత్రికలలో అయన ఉపన్యాసం 
అంతా వేయలేదుగాని, పోలీసువారిని ఖండించిన భాగం మాతం పెద్ద 
అక్షరాలతో వేయడం జరిగింది. 8 గంటల వేళ సుబ్బరాయన్‌ గారు 
ముఖక్షవరం చేసుకుంటుండగా రాజాజీనుంచి, తరసునకు. వోన్‌ 
వచ్చింది. రాజాజీ సుబ్బరాయన్‌ గారికి పరమ గురువు వంటివారు. 
రాజాజీ సుబ్బరాయన్‌ గారితో ఫోనులో, “ఏమయ్యా! సుబ్బరాయన్‌ ! 
కోయంబత్తూరు మీటింగులో నిన్న సాయం(తం పోలీసుల విషయమై 
నువ్వేదో చెప్పినట్లు పే పెపర్లో పడింది. ఏమిటది?” అని అడగ్గా, సుబ్బ 
రాయన్‌ గారు, “అవునండి! (బిటిషు హయాంలో మాదిరిగా నే పోనీ 
సులు (పేక్షకులను లాటీలతో కొట్టడంచూచి మందలించాను. అది 
పెసర్లా పడవలసినంత పెద్ద విషయ కుకు కాదు!” అన్నారు, 

అది ఏని క “సుబ్బరాయన్‌! నీవు ఎవరిని మంద. 
లించాచో తెలుసా? పోలీసు జవానులను కాదు. పోలీసు శాభామం(తి 
అయిన రాజగోపాలాచారిని, విన్నావా?” అన్నారు. 

“ఎంతమాట. ఎంతమాట!” అన్నారు సుబ్బరాయన్‌ గారు. 
తర్వాత రాజాజీ, “*ష్మతికల రిపోర్టు సరి అయింది కా” దని సైట్‌ 
మెంటు ఇమ్మంటిు, తాను కళ్ళతో చూసించే చెప్పినట్లు సుబ్బ 
రాయన్‌ అన్నారు. దానిపై న రాజాజీ, తానొక పత్రికావిలేఖరిని సంపు 





616 నా జీవిత యాత్ర 


మీద (ప్రతివింవిస్తున్న నూర్యబింబం, ఆ (క్రిందటి ఏడు ఎండిపోయి 
ఉన్న పొలాలే ఈ ఏడు సన్య సంపూర్తమై పచ్చగా హృదయానంద 
రళంగో కసి పించాయి. రె తులను “మీ కెంత ఖర్చయిం”ిదని ఆగ్రి 
గికే, ఏ డెనిమిది వేలయిం దన్నారు. (పక్కనున్న ఇంజనీరును, 
“మీరు పని చేయి సే ఎంతవుతుందయ్యా?”” అని సళ్నిస్తే తమ 
ఎస్టిమేటు (పకారం ౨ లక్షకన్న హెొద్చుకాక తప్పదని చెప్పారు. సబ్లీ క్‌ 
వర్క్స్‌ డిపార్టుమెంట్‌ ఏ విధంగా పబ్లిక్‌ వేస్ట్‌ డిపార్డు మెంట్‌ గా 
పరిణమి స్తున్నదో. సూచించడానికి ఇంతకన్న ఇ తార్మాణం ఏం 
కావాలి? 


ఇది ఇలా ఉండగా (ప్రకాశంగారికి ముఖ్యమంత్రితో అనేక ' 
సమయాలలో డభేవాభిపాయాలు నహజంగా వస్తూనే ఉండేవి. 
బోర్డ్‌ ఆఫ్‌ రెవిన్యూలో ఒక సభ్యూడుగా శొంఠి రామమూర్రిగారిని 
వేయవలసిందని (పకాశంగారు కోరగా, ఎంత మాత్రమూ వీలులేదని 
రాజాజీ కొంతకాలం నిరాకరించారు. అంతకు పూర్వం సేలం జిల్లాలో 
మద్యనిషేధ శాననం అమలుచేసే నాటికి శొంఠి రామమూ ర్థిగారు 
అక్కడ కలెక్టరు. అక్క డ అతనిని కాదని ఒక ఇంగ్లీషు హస్‌ యస్‌, 
ఉద్యోగిని మద్యని షేధం అమలుపరచడానికి నియమించారు. ఇలా 
ఉండేటపుడు, నేనూ రాజాజీ ఒకే మోటారుకారులో సేలం వెళ్ళడం 
తటస్టించింది. ఆయన ఒకప్పుడు విశాఖపట్నం వచ్చి మా యింట్లో 
అతిథిగా ఉండడంచేతా, శాసన సభలో ప్రక్నో తర సమయాలలో 
(పకాశంగారి వంతును నేను నడిపించే విధానం బాగుందని ఆయన 
మెచ్చుకుంటున్నాడనే విశ్వాసంచేతా, చనువుచేతా శొంఠి రామమూర్తి 
గారి విషయమై ఆయనను “సేలం జిల్లాలో, సద్గుణ వంతుడయిన 
హాందూ ఐసియస్‌. ను వదిలి? పెట్టి, మద్యని షే షేధంలో నమ్మకంలేని 
ఇంగ్లీషు ఐ.సి.యస్‌. ఉద్యోగిని చేయడం ఏమీ బాగాలేదు. అంతే 
కాకుండా, బోర్డు ఆఫ్‌ రెవిన్యూ మెంబరుగా ఉండడానికి అర్హ తగల 
తెలుగు ఉద్యోగిని వెనుకకు నెట్టడం ఎందుచేత జరిగింది” అని. 
(ప్రన్నీంచాను, 


పరిపాలనా విధానము - ముఖ్యమంత్రితో తలపట్లు 615 


వాదం హెచ్చడంచేత, ఆ బిల్లు కార్యరూపం ధరించలేదు. అలాగే 
సత స చై ర్మన్నకు (పురపాలక సంఘ అధ్యకులకు) హెచ్చు అధి 
కారాలు ఇవ్వాలని 'ప్రకాశంగారు తయారుచేసిన బిల్లుకూడా కార్యరూపం 
పౌందలేదు. అసలు రెవిన్యూమం| తికి వాటితో సంబంధ మమిటస్మి 
ప్రభుత్య కార్య నిబంధనలలో దానికి సంబంధించిన శాఖవారు తప్ప 
ఇతరు లీ (ప్రమేయం పెట్టుకోరాదని వారు అడ్డుపెట్టారు. అందుచేత 
ముఖ్యమం(తి కూడా వాటి విషయమై తూష్టీంభావం వహించారు, 
పబ్లిక్‌ వర్క్‌ విషయంలో కూడా, పి. డబ్ల్యూ డి. అంపే పబ్లిక్‌ 
వ డిపార్ట్‌ మెంట్‌ అని నలుగురూ అనుకునే మాట సత్యమైనది నని 
(ప్రకాశంగారి అధి పాయము. 

మేము ఒకమారు బుక్కరాయపట్నం వెళ్ళడం తటస్టించింది. 
రాయల రాజ్యంనాటి రాతితో కట్టిన పెద్ద చెరువొకఠటి అకగాడుంది. 
(పకాశంగారు, నను వెళ్ళినపుడు వృద్దులేన కొందరు ష్‌ తులు వచ్చి, 
కొంచెం దూరంలో ఒక కొండవాగు స! దాని ద్వారా ఈ చెరువు 
నిండేదనీ, సెటిల్మెంటు సమయంలో ఈ చెరువు నీటి వనరు గలవిగా 
అనేక భూములను (వాసి ఉన్నారనీ, అయితే ఆ వాగు పూడిపోవడం 
వల్ల ఈ చెరువు ఎండిపోతున్నదనీ, దాని మరమ్మత్తుకు పదివెలరూపా 
యలు అవుతుందనీ, కాని పి. డబ్ల్యూ, డి. వారు మరమత్తుకు లక్షల 
కొద్ది అవుతుందనీ, తగిన రాబడి లేనందువల్ల ఆ పని చేయం అనడం 
వల్ల పదూను, ఇరవై ఏండ్ల నుంచి పుకు పెట్టి ఉంచిన భూములను, 
ఎండిన చెరువునూ మాకు చూపించి గోల పెట్టారు. (ప్రజలు అనుకున్న 
లెక్కకు, పి * డబ్ల్యూ. డి. ఇంజనీరు చేసిన క పదింతల వార 
ఉంది, దానిపైన రైతులు ఆ పని తిమకు _అప్పగి సై + తమ లెక్కుకు 
సరిపడేటట్లు ఆ కాలువను మరమ్మతు చేసుకుంటామని కోరగా, అతి 
కష్టంమీద. ఇంజనీరు అభ్యంతరం పెట్టనని అనుమతించాడు. అదే 
ఒక (బహ్మాండమయిన సాయం క్రింద శో 3 శల సంతోషించారు. 


.. తిరిగి సంవత్సరం తర్వాత ఏం జరిగిందో చూడడానికి (సత్యే 
కంగా మేము అక్కడికి వెళ్ళాము. చెరువనిండా నీరు, ఆ నీటి కెరటా 


616 నా జీవిత యాత్ర 


మీద (ప్రతివింవిస్తున్న నూర్యబింబం, ఆ (క్రిందటి ఏడు ఎండిపోయి 
ఉన్న పొలాలే ఈ ఏడు సన్య సంపూర్తమై పచ్చగా హృదయానంద 
రళంగో కసి పించాయి. రె తులను “మీ కెంత ఖర్చయిం”ిదని ఆగ్రి 
గికే, ఏ డెనిమిది వేలయిం దన్నారు. (పక్కనున్న ఇంజనీరును, 
“మీరు పని చేయి సే ఎంతవుతుందయ్యా?”” అని సళ్నిస్తే తమ 
ఎస్టిమేటు (పకారం ౨ లక్షకన్న హెొద్చుకాక తప్పదని చెప్పారు. సబ్లీ క్‌ 
వర్క్స్‌ డిపార్టుమెంట్‌ ఏ విధంగా పబ్లిక్‌ వేస్ట్‌ డిపార్డు మెంట్‌ గా 
పరిణమి స్తున్నదో. సూచించడానికి ఇంతకన్న ఇ తార్మాణం ఏం 
కావాలి? 


ఇది ఇలా ఉండగా (ప్రకాశంగారికి ముఖ్యమంత్రితో అనేక ' 
సమయాలలో డభేవాభిపాయాలు నహజంగా వస్తూనే ఉండేవి. 
బోర్డ్‌ ఆఫ్‌ రెవిన్యూలో ఒక సభ్యూడుగా శొంఠి రామమూర్రిగారిని 
వేయవలసిందని (పకాశంగారు కోరగా, ఎంత మాత్రమూ వీలులేదని 
రాజాజీ కొంతకాలం నిరాకరించారు. అంతకు పూర్వం సేలం జిల్లాలో 
మద్యనిషేధ శాననం అమలుచేసే నాటికి శొంఠి రామమూ ర్థిగారు 
అక్కడ కలెక్టరు. అక్క డ అతనిని కాదని ఒక ఇంగ్లీషు హస్‌ యస్‌, 
ఉద్యోగిని మద్యని షేధం అమలుపరచడానికి నియమించారు. ఇలా 
ఉండేటపుడు, నేనూ రాజాజీ ఒకే మోటారుకారులో సేలం వెళ్ళడం 
తటస్టించింది. ఆయన ఒకప్పుడు విశాఖపట్నం వచ్చి మా యింట్లో 
అతిథిగా ఉండడంచేతా, శాసన సభలో ప్రక్నో తర సమయాలలో 
(పకాశంగారి వంతును నేను నడిపించే విధానం బాగుందని ఆయన 
మెచ్చుకుంటున్నాడనే విశ్వాసంచేతా, చనువుచేతా శొంఠి రామమూర్తి 
గారి విషయమై ఆయనను “సేలం జిల్లాలో, సద్గుణ వంతుడయిన 
హాందూ ఐసియస్‌. ను వదిలి? పెట్టి, మద్యని షే షేధంలో నమ్మకంలేని 
ఇంగ్లీషు ఐ.సి.యస్‌. ఉద్యోగిని చేయడం ఏమీ బాగాలేదు. అంతే 
కాకుండా, బోర్డు ఆఫ్‌ రెవిన్యూ మెంబరుగా ఉండడానికి అర్హ తగల 
తెలుగు ఉద్యోగిని వెనుకకు నెట్టడం ఎందుచేత జరిగింది” అని. 
(ప్రన్నీంచాను, 


ప వాతనా లి తాన పరల ముఖ్యమంత్రితో తలపట్లు 617 


అందుకు రాజాజీ “ఇది నీ వరకు కూడా వచ్చిందా? నువ్వు. 
విశాఖపట్నం వాడివి. శొంఠి రామమూ రీ విశాఖసట్నంవాడు. నువ్వు 
అతని విషయమై చెబితే కొంత అర్ధముంది. కొని, నాకు ఇదివరకే 
ఫది పదిహేను కరీ అప్పుడే సిఫార్సు చేశారు. అతడు ఒట్టి పొలిటి 
కర్‌ _ప్రోపగాండిస్టి (రాజకీయ దృషిగల ప్రచారకుడు అటువంటి 
వారిని పెద్ద ఉద్యోగాలలో చేసుకుంటే నౌ మాట సాగుతుందా? మంతి 
మాట సాగుతుండా?” అన్నారు. రాజాజీ యీ మాటలు కనువిప్పు 
అయితే అర్హు దెవడై నా అణగ ద్రొక్క_బడితే అతని విషయం ఎవరైనా 
(పభుత్వానికి చెప్పవచ్చునా? కూడదా? అన్నది మాత్రం ముఖ్యమైన 
ప్రక్న. చెబితే ఉద్యోగిని, ప్రోపగాండిస్ట్‌ అంటారు. చెప్పకపోలే అడు 
గున పడిపోతాడు. (ప్రకాశంగారు పట్టుపట్టడంవల్ల , బోర్డ్‌ ఆఫ్‌ రెవిన్యూ 
సభ్యుల సంఖ్య హెచ్చించి, శ కొం "రామమూ ర్రిగౌరిని అందులో 
సభ్యునిగా నియమించక తస్పలేదు రాజాజీకి. విద్యావిధానంలో కూడా, 
పొత సంప్రదాయాల పై పెన నూతనమైన విజ్ఞాన విధానమును రూపొం 
దించడానికి (ప్రకాశంగారు ఒక స్కీమును "తయారు చేశారు. అయితే, 


అదికూడా రెవిన్యూకు సంబంధించకపోవడంచేత సచివాలయంవారు 
వెనక్కు (తోసి వేశారు. మొదటి మంతత్రివర్షం చేసిన పనులలో 
ముఖ్యంగా చెప్పుకోవలసినవి. మద్యపాన నిషేధ చట్టము, దానివల్ల 
(వభుత్వానికి తగ్గిపోయే రాబడిని పూరించేందుకుగాను సేర్స్‌టాక్సు 
విధించే శాననము, దేవాలయాలలో నికి హరిజనులకు (పవేశాధికార 
మిచ్చిన శాననము. 


మద్యపాన నిషేధం బిల్లుకు కాం(గెసే సతర సభ్యులనుంచి (ప్రతి. 
కాలత ఉండేది. చాలా పత్రికలలో కూడా యిది జయ్మపదం కానేర 
దనే శాపవాచకాలు రోజూ పాయబిడుతూ డేవి. మద్యనిషే ఇధ మన్నది 
ఎంత గొప్ప ఉద్యమ మో అంత దురదృష్టోపహత మైనది. పాశ్చాత్య 
దేశాలలో కూడా ఆవేశంతో ప్రవేశ పెట్టబడి, ఆళాభంగంతో ఉససంహ 
రింపబడడమె ఈ మద్యని షట ఉద్యమపు సంకీ_ప ప చరిత. అదే మన 
దేశంలో కూడా చే స్వన్నాము. 


618 నా జీవిత యాత్ర-శ్త 


అమ్మకపు పన్ను చట్టం 

ఇక, 'సేల్స్‌టాక్సు (అమ్మకపు సన్ను) బిల్లు విషయమై ఒక 
విషయం చెప్పాలి. సేల్సుటాక్సువల్ర రెవిన్యూ అదికమవుతుంది. కానీ, 
(పకాశంగారి చేతిలోంచి రెవిన్యూకు నంబంధించిన యీ విషయం 
(సద్దిష్టు ముఖ్యమంతిగారు తమ చేతిలోకి తీసుకోవడమే క్రాక్త 
ఇందులో ఇంగ్లీమ వ ర్రకులకుగల సౌకర్యాలు స్వదేశవ ర్ర రకు లకు 
కలిగించకుండా 'వీల్లు నడిపి పెస్తున్నట్టుగా కింవదంతులు బయలు చేరాయి. 
(పకాశంగారు రిక "రోజున పట్టలేక వెళ్ళి సలు షు మీటింగులో 
కూర్చున్నారు. అప్పుడు భజ లీ చాకచక్యంగా, ఠః బిల్లు (ప్రకాశం 
గారు నడిపించవలసింది, నా చేతి కప్పగించడంవల్ల నెను 'చేసున్నాను 


గాని” అని తొణుకు బెణుకు లేకుండా నభ్యులక చెప్పారు. కాదన 
డానికి, అవుననడానికి వీలుకాని సమయం గనుక (ప్రకాశంగారు ఊరు 
కోవలసి వచ్చింది. కాని అప్పుడు స్వదేశ ప ర్రకులకు అన్యాయం 
జరుగకూడదని ఆయన ఒక మారు గట్టగా చెస్పడంవల్ల ఆ బిల్లులో 
భాగాలు కొంత సర్హ్లుబాటయినాయి, తానే బు: విము డీ నిల్లు. విష 
యంలోకూడా బోర్డు అఫ్‌ 'రవిన్యూవారు (పకాశంగారి ప్రమేయం 
లేకుండా ఒక బిల్లు తయారు చేస్తున్నట్టు, గవర్నరు (పకాశంగా రితో 
మాట్లాడిన సందర్భంలో తెలిసింది. ఇటువంటిది ఎలా సాధ్యము? 
అ ముఖ్యమంత్రి అయినపుడు మాత్రమె సాధ్యం అవుతుంది, ఈ 
విషయమై (పకాశంగారు రాజాజీని అడిగారట. ““వాశేదో (వాసుకుం 
టారు. మనకేమి సంబంధిమని ఆయన అన్నారట. రవిన్యూకు చెందిన 
ఈ ముణ విము ర్స్‌ శాసనాన్నీ రాజాజ్సీయే ఉంచుకున్నారు. ఈ విష 
యాలు మంత్రివర్గం ఏర్పాటయిన కొద్ది కాలంలోనే జర గడంవల్ల , 
మంతి మండలిని' చికాకుసరచడం ఇష్టంలేక (వకాళంగారు-జాయింట్‌ 
రెస్పాన్సిబిలిటీ అనే సూతం నాశనమయి పోతున్న దని మాతం తన 
మినిట్లో (వాసి, అంతటితో ఆ విషయం చాలించుకున్నారు, (ప్రకాశం 
గారి 'అభ్మిపాయం (ప్రకారం బుణ విము క్రి శాసనంలో బుణం తగ్గింపు 
విషయం మాత్రం ఏర్పడితే చాలదనీ, బుజం తీర్చే విధానం పట్ల 





పరనాలనా" వితానరము:౫ ముఖ్యమంత్రితో తలపట్ల్టు 619 


కూడా (ప్రభుత్వం దాధ్యత వహించవలెననీ ఉండేది. అయితే, అది 
ఫలించలేదు. ఇలాగే దేవాలయాల నిర్వహణ శాఖను రాజాజీయే నడి 
పించారు. దీనికి తోడు, ఇంకా అనేక Cee రాజాజీ సహాయ 
కారి కాకపోవడం తటస్తించింది. 
వజపు గనుల లైసెన్సు 

మం(త్రివర్లం ఏర్పాటయిన కొంత కాలానికి గిరిథర దాస్‌ నారా 
యణ దాస్‌ అనే ఆయన చెన్నరాష్ట్రంలో వ్యజపు గనులు జరిపించే నిమి 
త్తమై లై లై సెన్సుకోనం చెన్నరాష్ట్ర (పభుక్వానికి విజ్జి ప్తి చేసుకొన్నాడు. 

అప్పట్లో ఆయన సైటు క కౌన్సిల్లో, అనగా ఇప్పుడు రాజ్యసభ 
అని సిలవబడేదానికి ప్రత్యామ్నాయంగా + స్వాతంత్రానికి పూర్ణం ఉండే 
సభతేన భ్యుడు. ఆయన కుటుఎబం అంతకు రెండు వందల సంవత్స 
రాల ముందు నుంచి చెన్నపట్నంలోనే నివసిస్తూండేది. 


వ(జపు గనులకు లై సెన్సు విషయంలో, గవర్న మెంటు భూము 
లకు సంబంధించి నంతవరకు 'ఆవిన్యూళాఖ భూమి (త్రవ్వకొలకు అను 
మతీ యివ్వాలి. ఆ రోజులలో శొంఠి రామమూర్తిగారు చెన్నపట్నంలో 
క లెక్తరుగా ఉండేవారు. ఆయన వజప్ప గనులు నడిపించడానికి తగిన 
ధన బలం విజ్ఞ_ప్పివారుకుందని ఆమోదిస్తూ సాల్వెన్సీ సర్టిఫికేటు 
ఇచ్చారు. 

ఈ వినతి ష్మృతం ఆలోచనలో ఉన్న సమయంలో, రామకృష్ణ 
డాల్మియా అనే ఆయన ఆవ(జపు గనికి తనకు లె లై సెన్సు ఇవ్వాలని 
ఒక దరఖా స్తు పెట్టుకున్నాడు. బాబూ రాజేంద్రప్రసాద్‌ గారి వద్దనుంచి 
సిఫారసుషత్ర మొకటి ఆయన ముఖ్యమంత్రిగారి పేర తెచ్చుకున్నాడు. 
ఆయన చెన్నపట్నం చే రేవేళకు ముఖ్యమంత్రిగారి పక్షాన మంత్రి రామ 
నాథంగారు "సెంట్రల్‌ సైషన్‌ షాట్‌ ఫారంమీద ఆయనకు స్వాగత 
మిచ్చాడు,ఆనాటి మద్రాస్‌ మెయిల్‌ పత్రికలో ఈ ఆహ్వానాన్ని సూచించే 
ఛాయా చిత్రాన్ని, “ఉత్తర హిందూస్థానప్పు ఫారిశామిక వేత్త 
(డాల్మియ్సాకు చెన్నరాష్ట్ర (ప్రభుత్వం స్వాగతం ఇ సున్నదిో అన్న 





620 నా జీవిత యా(త్ర-4 


అర్హంగల మాటలతో పెద్ద సైజు బొమ్మతోసహా అచ్చువేశారు. సచివా 
లయంలో అప్పటికే లైసెన్సు విషయమై నడుస్తున్న (గంథానికి 
మరొక ఉపషగంథం బయలుదేరింది, ఒకనాటి ఉదయం, అప్పట్లో 
“జరడియన్‌ ఎక్స్‌ప్రెస్‌” పత్రికకు సంపాదకుడుగా ఉన్న భాసా సుబ్బా 
రావు ఒక మార్వాడీ పెద్ద మనిషిని వెంట పెట్టుకొని నా దగ్గరకు వచ్చారు, 
వచ్చి, దాల్మియా తాలూకు వ(జపు గనుల లె సెన్స్‌ విజ్ణప్తి పి విషయమై 
(పసంగించారు. ఈ రాష్ట్రంలోని భూగర్భంలో గల సంపద రాక క్ష్‌ 
తరులకు అప్ప జెప్పడం నా కిష్టం లేదనీ, రాష్ట్రంలో గలవారికి సవ 
శక్తి చాలక పోయినట్లయితే ఆ గనులను ప్రభుత్యం వారే (తీవ్విం 
చడం జరుగుతుందనీ సెప్పి, నా అభిప్రాయంతో (పకాశంగారు ఏకీ 
భవించినట్లు చెస్పాను.. నాతో లాభం "లేదనుకొని, (ఆ పెద్ద మనిషి 
సుబ్బారావును (ప్రకాశంగారింటికి తీసుకు వెళ్ళాడు. 
డాల్మియా విజ్ఞప్తి విషయం మాటనరుసకు ప్రసంగ ధోరణిలో 
చెప్పినట్లు చెప్పి, ఆయినా అది తన కదెందు కన్నట్లు ఆ (పసంగం 
మాని, “ఆ మార్వాడీ పెద్ద మనిషి = (ప్రకాళంగారితో, “మీకు నిడుం 
గాడి బ్యాంకివారు, స్వరాజ్య (పెన్సుకు సంబంధించిన ఏడెనిమిది వేల 
రూపాయల మొ త్తం చెల్లి ౦చవలసిందని నోటీను ఇచ్చినట్లు తెలిసింది. 
లోగడ, మీరు స్వాతంత్ర్య సమరంలో చేసిన త్యాగం చూసి మావంటి 
వారికి మీ పైన గురుభావము, భ క్తి, మీకు తెలిసినా తెలియకపోయినా 
క్‌. 'మెప్పుడూ మిమ్మల్ని మా మననులలో పూజి స్తుంటాము. మీరు 
మంతిగా ఉన్న ఇటువంటి సమయంలో ఆ బారం కివారు నోటీసిచ్చి 
మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది. కాదు,” అని అంటూ తన 
చొక్కా జేబులోంచి కరెన్సీ నోట్ల కట్ట ఒకటితీసి, “ఈ పదివేల 
రూపాయలు నేను మీకు బ్యాంకి బాధ వదలగొట్టడానికి, పొద కట్నంగా 
ఇస్తున్నాను, స్వీకరించవలసింది,”” అనేసరికి, థాసా సుబ్బారావుకు 
మతిపోయినట్ల యింది. (పకాశంగారు అనుభవజ్ఞుడె న కింమినల్‌ లాయరు 
గదా! ఇదివరలో ఎన్నడూ సాయం చేయని ఆయన ఈ రోజున ఇంత. 
. సద్భుద్దితో రావడంలో కల్మషం ఉండక తీరదని క్షణంలో (గహించి, 


వతిహాలనా. విధానము = ముఖ్యమం|తితో తలపట్లు 621 


“నీవు ఈ రోజునై తే ఇలాగు నచ్చావు కాని, ఇటువంటి పాడుపని 
ఇటుపై నితల పెట్టి బరిోకు:.. వెంటనె వెళ్ళిపో, ”* అని చెప్పసరికి 
ఆ పెద్ద మ్‌సిష్‌ తాను చెప్పవచ్చిన పని మాట మాని, మరేమీ చెప్పక 
వెనుడీరిగి వెళ్ళిపోయాడు. ఆరోజు, తర్వాత నేను; (పకాశంగారు 
కలసి కోటలో ఆఫీసుకు వెశ్త సమయంలో (త్రోవలో ఆ మార్వాడీ పెద 

నిషి నాకు డాల్మియా విజ పి విషయమై చెప్పడానికి వచ్చాడని చెప్ప 
నొారంభించేనరిక్తి “ఆ దుర్భార్గుణ్లి ఎందుకు రానిచ్చావు?” అని మంద 
లించి నట్లు అన్నారు 'పకాశంగారు. తర్వాత ఆయన తస పైన చెప్పిన 
ఉదంతం పూసగుచ్చినట్లు చెప్పారు. తర్వాత, నేను భాసా సుబ్బా 
రావుతో “అటునంటి మార్వాడీని నువ్వెలా తీసుకొవచ్చా. సయ్యా 
అని యథాలాపంగా అడిగితే, “నువ్వు కూడో రావలసిందని నాతో 
అంటే నస వచ్చాను. అతని పనికి నాకు సంబంధం లేదని. పక్కకు 
పిలిచి నీకు చెప్పాను గదా? ఎటొచ్చీ స్రకాళంగారింటి దగ్గర అలా 
పవ ర్రిసాడని ఊహించలేకపోయాను,” అని విచార పూర్వకంగా 
చెప్పాడు. సచివాలయంలో ఈ వజ్రపు గని హక్కు. విషయమై 
ప౦కాశంగారికి ముఖ్యమంతిగారికి చాలా వివాదం పెరిగింది. అయితే, 
ఆ దాల్మియా చాలా గడుసువాడు కావడంతో, పికాళంగారికి తెలియ 
కుండా గిరిధర దాస్‌ నారాయణ దానుకు ఏదో వాటా ఇవ్వడానికి రహ 
స్యంగా ఒప్పుకున్నట్లు తెలిసింది. గిరిధరదాస్‌, పృికాశంగారికో తన 
పెన ఒ_తిడి చాలా ఉండడంచేత తన పిటీషన్‌ ఉపసంహరించు 
కున్నట్లు చెప్పాడు. ఆంధా9 కాంగ్రేస్‌ కమిటీ సిఫారసుపైన స్టేటు 
కౌన్సిలుకు సభ్యుడుగా వెళ్ళిన ఆ పెద్ద మనిషి ఇలాంటి రహస్య వ్యవ 
హారం చేనుకోవడం పికాశంగారి కిష్టం లేక పోవడంతో, ఆయన 


. విముఖులై , అతని విషయమై తర్వాత ఏ విధంగానూ కలుగచేసుకోలేదు. 


సాంబమూ ర్రిగారి ఇంగ్లండు (ప్రయాణ భంగము 


19837 లో స్పీకర్‌ ప ర్తిగారు ఇంగ్ల ండులోని హౌస్‌ 
ఆఫ్‌ కామన్స్‌ కార్యపద్దతి చూచేందుకు. వార్ల ముం! విధానాలు పరి 
శీలించేందుకు, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు 'జీయమని బ్రిటిమ ప్రభుత్వాన్ని 





622 నా జీవిత యాత్ర. 


అడగడానికీ వెళ్ళవలెనని అనుకున్నారు. ఈ రోజుల్లో £ ఇటువంటి (ప్రయా 
కాలు అతి తరచుగా జరుగుతున్నాయి. ఆయా "రాష్ట్ర ప్రభుత్వాలు 
కావలసిన మొత్తాలను అభ్యంతరం లేకుండా ఏర్పాటు చే స్తున్నారు, 
కాని, కాంగేను అధిష్టానవర్గం (పస శై కే ఉండదు. అయితే, 1997లో 
పద్దతి వేరు. మ a శ్రిగారు వెళ్ళడానికి ముఖ్యమంత్రి రాజాజీ 
అంగికరించి శాసన సభలో__ఆయన సుఖంగా వెళ్ళి తిరిగి రావాలని 
ఆకాంక్షిస్తూ తీర్మానం ప్ర వేళ పెట్టారు. తీర్మానం చర్చ జరిగే సమ 
యానికి కాంగెసు అధిష్టానవర్లం దగ్గరనుంచి రానాజీకి ఒక లేఖ 
వచ్చింది. నచ్చినా, విప్ప చూసుకో లేదని తర్వాత ఆయన చెప్పారు. 
శాసన సభలో ఆయన, ఆయనతోబాటు సృతిపక్ష నాయకులు సాంబ 
మూర్తిగారిని ప్రశంసిస్తూ జోరుగా ఉపన్యాసాలు సాగించారు. అయితే, 
మల క పతికలలో సాంబమూ ర్హిగారు ఇంగ్లండు వెళ్ళడానికి ప్‌ 
లేదని అధిష్షానవర్గంవారు అదేం రాజాజీకి స సం దేశం పంపినట్లు వార్త 
పడింది. తమ ఆేశానికి అధిష్టాన వర్గంవారు (పథాన కారణం. చూపిం 
చారు. అది: స్పీకరు సదవిలో ఉన్న వ్య_కీ పరాయి (ప్రభుత్వాన్ని 
ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయవలసిందని యాచించడానికి వెళ్ళగూడదు! 
దానిపై, సాంబమూ ర్తిగారు ఆ పదవికి రాజీనామా ఇచ్చి వెళతా మన్నారు. 
అందుకు అధిష్టానవర్షంవారు తమ అనుమతి లేకుండా రాజీనామాఇచ్చి, 


పార్టికి ఇబ్బంది కలిగించడానికి ఏలులేదన్నారు. ఇంచతేకాక కౌం(గసు 


నాయకులలో అ(గ(శేణిలో ఉన్న సొంబమూ ర్రిగారి వంటివారు యాద 
నకై పర ప్రభుత్వ (పాంగణంలో పాదం మోపకూడదన్నారు. (పకాశం 
గారు, నాతో ఈ విషయం ముచ్చటించి నపుడు, దీనికి కారణాలు వేరు 
అని చెప్పారు. ఆయన “మొట్ట మొదట ఆధిష్టానవర్షంవారు తమకు 


ఇది చెప్పక నొోవడర. తము పలుకుబడికి న్యూనత అనుకున్నారు. రెరడు: 


వది ఈ “సాంబమూర్తి” తనతో ఎవరెవరిని తీసుకు వెళుతున్నాడో, 
శూర పేర్లు ప్మతికలలో సడేలాగున ముచ్చటించాడు. ఆ వెళ్ళే వారిపై న 
మన చెన్నపట్నంలో నే ఒకరిద్దరికి ఇష్టంలేదు. అసలు ఈ వ్యతిరేకపు 


ఆప 


సలహా చెన్నపట్నంనుంచే పతే పిల్‌ నా నమ్మకము. అయినా, 


i 
స్ట 
వ 
E 


1 
న్‌ 
i 
i 
i 
J 


ల మ న రా. = ముఖ్యమంత్రితో తలపట్లు 623 


తనకో వెళ్ళే వారిని తీసుకు వెళ్ళవచ్చుగాని, పతొకలలో (పదురీం 
చడం ఎందుకయ్యా?” అని షట కగా అన్నారు. 

ఈ ఉదంతమయిన తర్వాత సాంబమూ ర్తిగారు చాలా ఖిన్ను 
లయినారు. కాని, సభా కార్య క్రమంలో అదేమీ కనపడనివ్వలేదు. 


డాక్టర్‌ లక్ష్మీపతిగారి [సం 

నేషనలిస్టు పాలన నడు స్తున్న రోజులలో, డాక్టర్‌ లక్ష్మీపతిగారు 
ఆరోగ్యవరంలో ఆరోగ్యకేం[దం వి స్తరింపు నిమిత్తమై (ప్రభుత్వం 
నారి సహాయం కోరారు. అస్పటి మంత్రివర్గం నేషనలిస్టు అనుకునే 
వారు. ఆరోగ్యశాఖామం(తి అయిన' ముత్తయ్య మొదలియార్‌ అనే 
ఆయన ఆరోగ్యవరం వెళ్ళిచూచి, ఆ సంస్థ బాగా జరుగుతున్నట్టూ, 
(పభుత్వ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నట్టూ (వాసి ఏడు 
వేల రూపాయలు మంజూరు చేశాడు, 

డాక్టర్‌ లక్ష్మీపతి (బె.ఎ.,ఎం.బి.బి, ఎస్‌ ఇంగ్లీను డాక్టరు 
అయినా, ఆయుర్వేదంలో గట్ట నమ్మకం కలవాడు, ఇంతేకాక, పెద్ద 
సంఘ సంస్క ర్ర- ఆయన భార్య రుక్మిణమ్మగారు సహాయ నిరాకర 
ఇోద్యమంలో పూర్ణంగా దిగి వసం సిన యనక 

ఈ పరిస్థితులలో ముత్తయ్య మొదలియాల్‌గారు మంజూరుచేసిన 
ఆ గవర్నమెంటు ఆర్షరు డిస్పాచ్‌ శాఖకు వెళ్ళింది, ఆ శాఖ ఉద్యో 
గికి__ఆర్షర్తను రిజిస్లరులో ఎక్కించి, ఆది ఎవరికి పంపాలో వారి 
ఆ(డసను (వాసి న్తాంపు అంటించి పంపించడ మో; ఊళ్లోనే ఉన్న 
వారయితే మనిషిద్వారా పంపించడ మో సని. అమితే, అక్కడ డాకర్‌ 
లక్ష్మీపతిగారికి ఆ ఆర్జరు పంపే విషయమై పనిచేసే డిస్పాచ్‌గుమాసా 
(బిటిషు గవర్నుమెంటుకు (పియుడు కాబోలు! ఆ ఆర్జరు డిస్పాచ్‌ 
చేయక, ఇంకొక కాగితంపైన పిలీషనరయిన లక్ష్మీపతిగారి.. భార్య 
అయిన రుక్మిణమ్మగారు ఉప్పు సత్యా గహంచేసి అరెస్టయి జెయిలు 
- బిక్ష పొందడంవల్ల, ఆమె భర్త అయిన లక్ష్మీపతిగారికి (ప్రభుత్వఠ 
T 41 


624 నా జీవిత యాత్ర. 


ఏడువేల రూపాయలు మంజూరు చేసే వ. తాను పంపవచ్చునో, 
పంపరాదో అన్న అనుమానము కల్లి, సందేహ నివార కకార్థం విజ పి 
పంపుకుంటున్నానని (వాసి మీదకు స. ఆ కాగితం హోము 
మం(తివరకు (ప్రయాణమై ఆ మొత్తాన్ని మంజూరు చేసిన ఆరోగ్య 
మంత్రితో సంబంధం లేకుండా ఆయన జారీచేసిన ఆర్డరు నిలిపివేశారు. 

1007 లో మంత్రివర్షం ఎర్బాటయిన తర్వాత, 1080లో 
జరిగిన యీ విషయం (బాసూ లత్మీపతిగారు, ముఖ్యమం తతి అయిన 
రాజాజీకి పిటీషన్‌ పెట్టుకున్నారు. డబ్బు విషయమై వచ్చిన ఏ కాగిత 
మైనా (ప్రప్రథమంగా “ తోసిపార వేయాలనే తన సూత్రప్రకారం 
ఆయన దానిని (త్రోపిపుచ్చారు. ఆ నిరాకరణ అయినత ర్వాత లక్ష్మీపతి 
గారు జరిగింది చెప్పడానికి (పకాశంగారి దగ్గరకు వచ్చారు. వారి దగ్గర 
పిటీషన్‌ పుచ్చుకొని పై నాలు తెప్పించారు. ను ట్‌ (వాసిన ఉదంతం 
ఆ పెలు చదివిశే తెలిసింది. ఇది శుద్ద అన్యాయమని, లక్ష్మీపతిగారికి ఆ 
ఏడువేలు మంజూరు చేయాలని (ప్రకాశంగారు గట్టిగా (వ్రాశారు. రాజాజీ 
ఇదివర కొకసారి నిరాకరించడం చేత ఫైనాన్సు 'డిపార్డు మెంటువారు ఆ 
కాగితం అర్జీకమం _ తి అమున రాజాజీ దగ్గరకు వెళ్ళకుండా ఆ కోరికను 
నిరాకరించి కాగితం" వెనక్కు. తిరిగి పంపించేశారు. దాని మీద (పకా 
శంగారు మరీ తీవంగా (వ్రాశారు. నేను ఆ పెలు పుచ్చుకొని రాజాజీ 
దగ్గరికి వెళ్ళి, “ఎవరై నా డబ్బు అడిగితే ఆలోచించకుండానే నిరాకరించ 
వలసిందని మీ (ప్రథమ సూతం చెప్పారు. కోరినవారు పిటీషను 
పెట్టుకుంటే వారిలో కొంత ఆస కీ ఉందని అనుకుని అపుడు పున 
రాలోచన చేయవచ్చు అని నాకు మరు ఇదివరలో పాఠం చెప్పారు” 
అన్నాను. దానికి, “ఎవరి విషయమై అంటున్నా”వని ఆయన 
అడిగారు. 

ఇది డాక్టర్‌ లక్ష్మీపతిగారి కసు అన్నాను. ఎప్పుడో ఏడు 
సంవత్సరాలనాటి స. ఎలా ఇమ్మంటావని (ప్రళ్నంచారు. అప్పడు 
ఆ కాగితాలు తీసి, “ఆ విషయంతో ఏమీ సంబంధంలేని డిస్ఫాచ్‌ 
గుమాసా పంపిన మెమోపెని రాజకీయ కారణంచేత ఆ డబ్బు ఇవ్వడం 





పరిపాలనా విధానము: := ముఖ్యమంత్రితో తలపట్టు 625 


ఆపారు. ఏ రుక్మిణమ్మగారు రాజకీయ శిక్ష అనుభనించడం ఆ నాడు 
లక్మీపతిగారికి డబ్బు మంజూరు కాకుండా చేసిందో, ఆ రుక్మి ణమ్మ 
గారే ఇప్పుడు మనకు “డిప్యూటి స్పీకరు అయ్యారు గదా! అందుచేత 
మీ సూత్రప్రకారం మీరు పునరాలోచించవలసింి”దని చెప్పాను. 
డిస్పాచ్‌ గుమాస్తా పెట్టిన పేచీని గ్రహించి ఆయన ్రకాళంగారితో 
ఏకీభవిస్తూ, ఏడువేలు లక్ష్మీపతిగారి. కివ్వాలని ఒప్పుకున్నారు. కాని, 
యీ నిర్ణయానికి వచ్చేలోపున చాలా రాద్దాంత సిద్దాంతాలు (ప్రకాశం 
గారు, రొజాజీ, డాక్టర్‌ లక్ష్మీపతిగార్ల మధ్య జరిగి, “పీరు (ప్రఖ్యాతులు 
గన్న డాక్టర్‌ లక్ష్మీసతిగారు రాజాజీ గుమ్మందగ్గర సత్యాగ్రహం 
(పారంభం చేసేవరకు వెళ్ళింది. కాని, ఎవరికీ ఇబ్బందిలేకుండా సత్యా 
(గ్రహం ఆరంభించకముందే డబ్బు మంజూరు కావడంవల్ల ఆ వివాదం 
అంతటితో పరిష్కా.రమయింది. 
హిందీ 

ఇస్పుడు హిందీ భాష విషయంలో (ప్రబలిన వ్యతిరేకాభి 
(పాయాలు, 19837 లో మంత్రివర్గం ఏర్పాటయిన సందర్భంలో ఇంత 
తీవ్రంగా లేవు. జస్టిస్‌పార్టీ నాయకులు మాత్రమే దానికి వ్యతి రకమైన 
ఆందోళన ప్రారంభించారు. దీనికి కారణం వారికి కాం గెనుమీద 
నున్న వ్యతిరెకతయే, ధైర్యంగా అన్ని స్కూళ్ళలోను ఆనాడే హిందీ 
' నేర్పడం ఆరంభిస్తే ఏలా ఉండేదో తెలియదు. ఎప్పుడయితే కొన్ని 
స్కూళ్లలో మాతం (పయోగాత్మకంగా (ప్రారంభిసామన్నారో అప్పుడే 
వ్యతిరేకులకు బలము, ధి ధె ర్యము 'హెచ్చవడంలో ఆశ్చర్యం లేదు. పసి 
పాటలులేని కొందరు చిన్నపిల్లలను, పెద్దవాళ్ళను చేరదీసి, ఆందులో 

అనేకులకు రోజుకింత అని కొంత కూలి కూడా యిచ్చి హిందీ చెసే 

స్కూళ్ళ ఆవరణల్లోకి వెళ్ళి రాళ్ళు వేయడం, అసభ్యంగా 
చేయడం మొదలై న అల్ల రులు చేయించడం ఆరంభించారు, కానన 
సభలో జస్టిస్‌ పార్టీ న సట వాళ్ళకు బలం చేకూ ర్చేవారు. 

అది అక్కడితో ఆగలేదు. రాజాజీ వసతిగృహానికి చుట్టూ 
దాగా ముష్కరులై న 'పెద్దలతోబాటు, పిల్లలు అనేకులుచేరి, రాళ్ళు రువ్వి 


620 నా జీవిత యాత్ర | 


కేకలు వేయడమే పెద్ద ఉద్యమంగా సాగించారు. రాజాజీ ఉండే యిల్లు 
చాలా చిన్నది, ఇంటికీ, వీథికీ మధ్య పది అడుగులకన్నా తక్కువ 
దూరం ఉండేది. అందుచేత ఆయనకు దుర్భర మయిన పరిస్థితులు 
ఏర్పడ్డాయి. ఫీథిలో ఆ చివర, ఈ చివర పోలిసులను పెళ్ల ట్రుకుని కాల 
క్షేపం చేయవలసి వచ్చింది. (ప్రజలమధ్యకు వచ్చి Bp చేస్తి కావి 
నెట్‌లోని మంతులందరి సలహాకూడా పుచ్చుకుని, ఒక వాతావరణం 
కల్పించిన తరువాత, అన్ని స్కూళ్ళలోను హిందీని (ప్రవేళ పెట్ట 
ఉన్నట్ల యితే. అప్పుడు కాంగిసువారికున్న పలుకుబడితో మంగి 
వాతావరణం ఏర్పడేది, కొని ఈ అల్ల ర్హవల్ల , ఆది ముందుకు సాగ 
లేదు. స్కూళ్ళలో కాకపోయినా, జల వస్తే హిందీ (ప్రచార సభ 


వారు ఏర్పాటుచేసిన $క్షణ కేంద్రాలలో వందలు, చేలు హిందీపరీకలు | 


పాస్‌ అవుతూనే ఉన్నారు. దాక్షీిణాత్యులు (బతక నేర్చినవారు గనుక 
ఈ మధ్య హిందీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను బలసర చినట్లు 
కనిపించినా కేంద్రప్రభుత్వఫు ఉద్యోగులకు (ప్రమోషన్లు వగయిరాలక్పు 
హిందీ అవసరం గనుక వాటికి భంగంలేకుండా వారు హొందీ నేర్చు 
కుంటూనే ఉన్నారు, 


అయినా, హిందీ ఒక గడ్డు సమస్య అయిపోయింది. భాష 
నేర్చుకోవా లసి పెద్దలు చెప్పినంత కోలం హిొందీకి ఎవరూ అడ్డురాలేదు, 
కానీ, వెస్పుడయితే హిం దీరాకుంణు ఉద్యోగా నిడి భంగం వస్తుందని 
(ప్రభుత్వంవారు అన్ననాటినుంచి హిందీపె తగని వ్యతిరేకత [పది 
లుతూ ఉంది. హిందీరానివారికి ఏ విధంగా రాజ్యపరివాలనాదక్షత 
తక్కువ కాగలదు? దేశంతో ఈ విషయమై అల్లర్లు, పోలీస్‌ లాటీ 


చార్జిలు, కాల్పులు అన్నీ జరిగిన తరువాత మనప్రాంతంవారు - షక 


మునకు ఇంగ్లీషు వద్దు అన్న ంతవరకు, హిందితోవాటు ఇంగ్లీ షుకూడా 
పూర్వంలాగే రాజభాషగా క. శాసనంచెసిన విషయం "అందరికీ 
గుర్తుండే వచ్చును. అయినా, కేంద సర్వీనులలో హూం దీపరిక్షీ. వాసు 


COTTER ర TREE 





fy 
సై 
ల 
స్‌ 
a 
వ్‌ 
i 
| 
స్ట్‌ 


PRUE TTY Tp 
గ్ర 


చపప న న oe En 


ern 


లక “ల ts. © జమ పన కదు. న. at వసోట్ల 


ema a 


కాకపొతే జీతం హెొచ్చింపులు, ప్రమోషన్లు నిలుపుదల అవుతాయన్న ' 
(ప్రభుత్వ (ప్రకటనలు, సూచనా పత్రాలు (నోటిఫికేషన్స్‌ ఇప్పటి క్రీ. 


పరిపాలనా విధానము - ముఖ్యమంత్రితో తలపట్లు _ 627 


జారీ అయి, తెలుగు ఉద్యొగస్టులు బాధపడుతూనే ఉన్నారు. ఎప్పుడో 
అప్పుడు ఏదో అల్లరి బయలుదేరడానికి అవకాశా లున్నాయి, 


ఖద్రరు పర్మిశమ - [గామ స్వరాజ్యము 

చేతి వందకు చేనేత బట్ట (గామ స్వరాజ్యాన్ని పటిష్టం 
చేయడానికి మొదటి మెట్టు, పరతేకటా తిరిగి దాట్నాలు పునః ప్రతిష్టాపన 
దస ఖద్దరు శతకం అనేది రాజకీయమైన స్వాతం; (త్య సమర 
చిహ్నమనే భావం ఒకటి కాం(గెసువారికి అందరికీ ఉండేది. అందుచేత 
(ప్రభుత్వంవారు తమ ఖర్చుపైన ఎక్కడ బట్టలు సరఫరా చేయవలసి 
వచ్చినా అక్కడ భవ ఇవ్వటం మంచిదని కాం(గసువారు భావించారు. 
అయితే, ఇది పోలీస్‌ డిపార్దుమెంటువారు, మిలిబరీవారు అంగీకరించ 
లేదు. కాని మిగిలిన చోట్ల ఈ గుడ్డలే కొనియివ్వవచ్చు గదా! 
ముఖ్యంగా ఆస్సతులలోను, మిగిలిన శాఖలిలోను సిబ్బందికి ఖద్దరుగుడ్డ 
' లిచ్చుటకు యత్నముళలు జరిగిన మాట వా_సవమే. కాని, తం పట్టు 
దల మంతులు చూపించలేదు. చూపిం చినట్లయితే మూడు నాలు 
గేండ్ల్డలో అన్ని విధాలయిన కార్యాలకు ఉపయోగకర మైన, నాణ్యమైన 
ఖద్దరు ఉత్స త్తి కావడానికి Bee ఉండేదీ. బట్టల మిల్లులకు 
(పభుత్వంవా "రచ్చే సదుపాయాలు, సహాయాలు, జీతము మొదలై. న 
వాటి విషయం దేశంలో సరిగా తెలియక వాటికి అమ్మే ఖర్చు ప్రజలే 
వహిస్తూండడం వల్ల జ మిల్లు గుడ్డ హెద్చు ఖరీదో, "ఖద్దరు హెచ్చు 
ఖదీనో సరిగ్గా పోల్చుకో వడం చదువుకున్న వారికి కూడా కొంత కష్టము, 
ఇలాంటి పరిస్తితులలో ఈ రోడొదాకౌ కూడా ఖద్దరు వెనుకబడి ఉందే, 
పల్లెటూళ్ళలో, ముఖ్యంగా నాణ్యమైన ఖద్దరు శయారుదే సే ఉద్యమం 
అప్పట్నుంచి సాగిఉంసే _ చెతిలో ఏ పనీలేని వారికీ, సరిపడినంత 
పనిలేని వారికీ ఖద్దరు ఆర్థికంగా ఎంతైనా ఉపకరించి ఉండేది. నేటికీ, 
(గామసీమలలో ఉద్యోగ సదుపాయాలు ఎలా చేయడమనేది ఆలోచనా 
స్థితిలోనే ఉంది. రాళ్ళు బద్దలు కొట్టించి, మన్ను మోయించి, కూలి 
యిచ్చి, నిరంతరం వారిని కూలిలుగా ఉంచి పెంచడం కన్న వడుకు 
నూలు, చెనేతబట్ట కేంద్రాలు హెచ్చు చః వారికి కూలీ గిట్టుబాటు 


628 నా జీవిత యా|త్ర.4 


కావడంతో బాటు, చేతిపనులలో నె నై పుణ్యమూ హెచ్చయి సంఘానికి 
ఆర్జికంగా బలం చేకూర్చడానికి వీలవుతుంది. కాని (ప్రజలూ, (ప్రభు 
పులో కూడా (గామసీమలలోని (ప్రజలు సత్తువ సంపాదించడం కన్న 
పెద్ద పెద్ద మిల్లు యజమానులు బల పడడమే ముఖ్యమని అనుకోవడం 
వల్ల ఈ స్థితి “కొన్నాళ్ళకు బాగా విషమించడానికి చాలా అవకాశాలు 
ఉన్నాయి అయితే మిల్లు యజమానుల సరమయిన మన _సత్వంతో 
ఉన్న మం(తులకుగాని, "ఆర్థిక శాస్త్రవేత్త తలకుగాని . దీని (ప్రమాదం 


yap, 


ee deal 


DST TALI TER FTAA TAA TASC sa Dm Te met శయ 


1939 లోనే తెలియనప్పుడు, కాం (గెనుకు నై తిక (పొబిల్యం తగ్గిన | 


యీ రోజులలో ఇటువంటి క పునర్నిర్మాణ మసోద్యమాలకు 
చో పెక్కడ? 


“స్వరాజ్య” షత్రిక చరితార్థత 
“స్వరాజ్య” పత్రిక పుట్టు పూర్వో త్త స. ఠః (గంథం పూర్వ 
సంపుటాలలో ఇదివరకు (ప్రకాశంగారే (వాశారు, మంత్రివర్గం ఏర్పా 
' టయేనరికి స్వరాజ్య పత్రిక యంత్రాల సంబంధమైన కొన్నీ బుకకో 
లింకా మిగిలి ఉన్నవి. మంత్రిగా ఉన్నపుడు, లావాదేవీలలో పడడం 
(ప్రకాశ౦గారి కిష్టంలదు. అసలు అంతకు ముందు, (ప్రొవిన్షియల్‌ 


కౌంగెసు కమిటీ అధ్యకుడుగా ఉండి, స్మతికకు వాటాలు వసూలు 


చేయడం మంచిది కాదని డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు చాలా 
అభ్యంతరం పెట్టారు. ఖః అటు వతటి సందర్భంలో మం(తిగా ఉండినా, 


స్వరాజ్య స్యతిక కంపెనీని వాలంటరీ లిక్విదేషన్‌' చేసేసీనట్లయితే బాగుం 


టుందని ఆలోచించి ఆ విధంగా చేసేశారు. 


న్‌ డాక్టరు పట్టాభి సీ తా రామయ్య గారు పార్ల మెంటరీ 
బోర్లులోను, తలింజీయా వర్కింగ్‌. కమిటీలోనూ సభ్యక్వం కలిగి 
టం కేంద శాసన సభకు ఆభ్య్యర్షులను నిల బెశే సమయంలో 


తాను (పారంభించిన “శుభోదయ? పతికకు అభ్యర్థుల దగ్గర. 


నుర పెద్ద మొతాలు వాటా ధనం (కింద వసూలు, చేయోడం నావ 


స్ట్‌ స్వయంగా తెలుసు, ఆది సరిగానే డఊందని ఆయన అనుకు న్నారు, 


సరిపాతనా ఫా నమ ముఖ్యమంత్రితో తలపట్లు 629 


ఈ స్వరాజ్య పత్రిక జాతీయ నినాదాలను దేశం మూల మూలలా 
మారు[మోగించింది. పత్రికలు నడిసవారికి నిర్భయత్వం కలిగించింది. 
అసమార్గంలో వెశ్తేవారికి యమదండంగా పరిణమించింది. జాతీయోద్యమ 
వౌ ర్రలు ఇతర “పత్రికలు (పదురించడానికి జెంకినా, సెక్యూరిటీలు 
ఎన్నెన్నిమాట్లు పోయినా వెనుకకు తగ్గకుండా స్వరాజ్య (పకటించేది, 
(పకాశంగారి సౌంతడబ్బేగాక, కళ చేసిన వాటా ధనమే గాక, 
(ప్రవాస భారతీయుల బాధలను గురించి ఆయన (వ్రాసినది చదివిన బర్మా 


మలయా దేశాల భారతీయులు కేంద్ర శాసన సభ సభ్యుడుగా ఉన్న 
దినాలలో ఆయన అక్కడ పర్యటించి. నపుడు అభిమానంతో విరా 


కొలుగా ఇచ్చిన లక్షలు కూడా ఈ సప్యతికా నిర్వహణలో ఆహుతి 
అయిపోయినవి, చివరకు మిగిలింది పేక ఒక్క_చే. ఈ రోజున, 
(ప్రకాశంగారి జీవిశయ్యాత (వ్రాసే సందర్భంలో, న్వరాజ్య పత్రికలు 
ఎక్కడై నా దొరుకుతాయా అని వెతికితే ఎక్కడా దొరకలేదు. ఆయన 
ఆ ప్మత్రికలో (వాసేటప్పుడు, సృత్రీకకు హాని కలుగకుండా, (పభుత్వంవా 
రేదై నా చర్య తీసుకుంటే తనపైనే సంపూర్ణమైన, వ్యక్తిగతమైన 
బాధ్యత తీసుకునేటట్లు. అనేక వ్యాసాలు, నిర్భయంగా (ప్రభుత్వాన్ని 
విమర్శిస్తూ, తన పేరుమీద (వాసేవారు. 

ఈ పృతికా నిర్వహణలో, సంపాదకీయ వర్గంలో ఇంతో 
అంతో కాలం పనిచేసిన వారిలో ఈ (క్రింది (ప్రముఖులు ఉన్నార: 

వారు' = కె. ఎం. ఫణికర్‌ , పోతన్‌ జోసెఫ్‌, కోటంరాజు 
పున్నయ్య, కోటంరాజు రామారావు, కె. సంతానం, కోలవెన్ను 
రామకోటీశ్వరరావు, జి. వి. కృపొనిధి, ఖాసా సుబ్బారావు మొదలై న 
వారు. ఇందులో చివర చెప్పిన ఇద్దరూ పత్రిక లిక్విడేషన్‌ అమ్యేవరకు 
జీతం అందినా, అందకపోయినా, న శ ఉన్న అభిమానంచేతా, 
(ప్రకాశంగారిపై నున్న గురుభానంచేతా స్మత్రికను అంటి పెట్టుకుని 
ఉన్నారు. 


శ య న న ద నయనాల AF. 
అంప శ షాపు త్ను 


న. క్‌ 


630 నా జీవిత యాత్ర_4 


శాసన సభలో (పశ్చలకు జవాబులు 
శాసన సభా కార్యక్రమం నడిపించడానికి, నామీద (ప్రత్యేక మైన 
అభిమానముంచి, ఉత్తర ప్రత్యు త్ర తరాలు ఇచ్చే సమయంలో (అంజ 


ప్రతి దినం మొదటి గంట యావత్తూ) ఆయన పని నాకు అప్పజెప్పి, 


అవతల ఉండేవారు (ప్రకాశంగారు. అలా అవతల ఉండవలసిన అగత్యం 
స్పీకరు సాంబమూ ర్షిగారివల్ల కలిగింది. (ప్రకాశంగారు మొదట, ఒకటి 
రెండు రోజులు (ప్రశ్నలకు “జవాబులు చెప్పి, తర్వాతనే పార్ల మెంటరీ 
సెకటరీని కాబటి ఆ జవాబులు నన్నే చెప్పమన్నారు దానిపైన సాంబ 
మూ ర్సిగారు ఒక రూలింగు ఇచ్చారు. = రూలింగు ప్రకారం మంతి 
గారు సభలో హాజరయిఉం పే, వార్ల సెక్రటరీ (పశ్నలకు 
జవాబు చెప్పరాదు. అయితే, (పకాశంగారు దానికి జవాబుగా “ఇకమీడ 
(పశ్నల సమయంలో నేను అవతల ఉండి, మిగిలిన కార్య( కమం 
ఆరంభమయ్యేసరికి వస్తుంటాను. (ప్రశ్నలకు జవాబులు పార్ల మెంటరీ 
సె కటరీయే ఇస్తుంటా” డని చెప్పి, ఆ రోజు కాగితాలు నా చేతిలో 
ఉంచి, అవతలకు వెళ్ళారు. 


ఇది ఇలా జరుగుతుండగా, అనవసర మైన ఓర చిన్న నిమర్శ 
ఒక చిన్న వార పతికలో ఎవరో (వాళారు, అందులో, ప్రళ్నోత్త తర 
సమయంలో (ప్రకాళంగారు తస్పుకోవడ మే బాగుందనీ, ఆయన పార్త 
మెంటరీ సెక్రటరీయే కార్య కమమంతా (పశంసనీయంగా నడిపి న స్తున్నా 
రనే భావం ఉంది. అయితే, ఈ విషయం నేను మొదట చూడలేదు. 
మామూలుగా నాకు వచ్చే (ప్రశ్నలకు సంబంధించిన పెళ్ళ ఒక రోజు 
నా వద్దకు రాలేదు. గుమాసాలు పంపడం మరచిపోయినా రేమోనని, 


ను "పకాళంగారి ఆతిటిక్‌. వెళ్ళాను. (ప్రకాశంగా రస్పుడు భోజనం 


చేస్తున్నారు. కచ్చేరీ గది బల్ల పైన, ఒక వారషతికలోని వాసం 
మార్డినులో (ప్రక్కగా ఎర గీత ఉన్న దానిని నేను చూశాను. ఏదో 
పరిపాలనా విషయమేమోనని చూసే, అది (ప్రక్నో తరాలకు సంబం 
ధించి నేను ఇంతకు ముందు పేర్కొన్న వ్యాసమే. ఆ కాగితం నేను 
తిరిగీ అక్కడే ఉంచేశాను. (ప్రశ్నలకు సంబంధించిన పెళ్ళు ఆ 


వతివాతనా విభా నప ముఖగమం|తితొ తలపట్లు 631 


పకకే ఉన్నాయి, అంతలో ప్రకాశంగారు బయటకు వచ్చారు, 
మామూలు పద్దతిలో, ఆయన కారులోనే నేనూ, ఆయనా అసెంబ్లీకి 
బయలు దేరాము. మా ఇదరిలో ఎవరూ ఆవ్యాసం ప్రస క్రి తేలేదు. 
కొంతదూరం పోయిన తర్వాత * “ఈ రోజు పరక నేనే జవాబులు 
చెపానులే,” అన్నారు (పకాశంగారు. ఎన” అన్నాను. కారణం 
ఆయన చెప్పలేదు. నేను అడగలేదు. ఆప్మతిక వ్యాసమే కారణ 
మయి ఉంటుందని ఊహించాను. అయితే, ఇటువంటి వ్యాసంవల్ల 
పికాశంగారివంటి పెద్దవారు బాధప డ్లారా అని అనుకున్నాను. అలా 
రెండు మూడు రోజులు జరిగింది. ఆ తరువాత ప్రశ్నల ఫైళ్ళు ఆ 
మంత్రివర్గం ఉన్నంతవరకు నాకే వస్తూ ఉండేవి. ఒకటి మాత్రం నన 
ఇక్కడ చెప్పాలి. మిగిలిన మంతులు తమ పార్ల మెంటరీ సెక్రటరీ 
అకు, ప్ళకాశంగారు నాకు ఇచ్చినట్లు అవకాశాలు ఇచ్చేవారు కారు, 
అలా ఇచ్చిన అవకాశాలను నేను సద్వినియోగ పర చినశ్తే సభలో 
అందరూ భావించేవారు. ఈ విషయంలో, కేంద లోక్‌ సభలోను, 
రాజ్యసభలోను ఉన్న పద్దతి. ఈ రాష్ట్ర శాసన సభలో పద్దతికి భిన్నంగా 
ఉంటుంది. మంత్రి అక్కడే ఉన్నప్పుడు కూడా ఉప, సహాయ మంత్రులు 
జవాబు లివ్వడానికి అభ్యంతరంలేదు. అంతే కాదు. వారే (పథమంలో 
సచివాలయంవారు (వ్రాసి నికరం చేసిన (ప్రత్యు త్రరాన్ని చదువుతారు. 
అవసరం వచ్చినపుడు మంతి కూడా లేచి (ప్రత్యు తరాన్ని విపులపరు 
నాడు, శాసన సభలో ఉపన్యానా లిచ్చేటప్పుడు (పకాశంగారు మంద్ర 
స్వరంలో మెల్లిగా మొదలుపెట్టి తూచి తూచి మాట్లాడినా, ఉపన్యాసం 
గడచిన కొద్దీ ఇ వాక్యాలు గద అందుకుని అవసరాన్నిబట్టి ఉచ్చ మైన 
స్వరంలో వెళ్ళడం జరిగేదని ఇదివరకే వివరించాను. తాను మాటాడు 
తున్నపుడు ఇతర సభ్యులెవరై నా విమర్శనా పూర్వకంగా ఎదైనా 
మధ్యలో అంటే, ఆయన దాన్ని వెంటనే అందుకుని, దాని జవాబును 
కూడా తన వ్యాఖ్యానంలో కలప గలిగేవారు. ఒక. రోజున శాసన 
సభలో జమీందారీ ఎంక్వోయకీపై మాట్లాడే సందర్భంలో “పెర్మనెంట్‌ 
సెటిల్మెంటు రెగ్యులేషన్లో గల థాషయొక్క ఆర్థం (పీవీ కౌన్సిల్‌ వారు 


632 నా జీవిత యా|త్ర_4 


సరిగా (గహించలేకపోయా”ిరని (ప్రకాశంగారు అంటే శాసనమండలి 
సభ్యులైన సర్‌ కె. ఏ. రెడ్డినాయుడుగారు అందుకుని, “పీవీ కౌన్సిల్‌ 
వారంతా ఇంగ్లీ షువారు కదా! వారి ఇంగ్లీమ వారికే బోధపడలేదం 
టారా?” అని ఆశ్చర్యంతో (పళ్నించారు. వెంటనే (ప కాళ ంగారు 
“అంతే! రెడినాయుడుగారికి తెలుగు (గ్రంథాలన్నీ అర్హమయ్యాయా?” 
టె థి 

అని (పక్నించారు, 

రెడ్డినాయుడుగారు, (ప్రకాశంగారు చిన్నప్పుడు కలసి చదువు 
కున్న వాళ్ళు (క్రాస్‌ మేట్స్‌. ము త్తంపైన ఆ రెండళ్ళున్నర మంత్రి 
వర్ల కాలంలో (పకాశంగారు ఏది మాట్లాడినా, దానికి ఒక విలువ, ఒక 
బరువు ఉండేవి. అందుకు ఆయన త్యాగశీలత ము ఖ్యకారణము, 


7. 
మం తివర్గాల రాట నావలో 


రాంగెను మంతివర్గాలు చరుగ్గానో, మందకొడిగానో 

కొన్ని కార్యకలాపాలు పట వస్తూన్న రోజులలో . 
యూరపు ఖండంలో ఒక మహాయుద్దం (ప్రారంభమైంది. (ప్రథమ 
(ప్రపంచ నంగామానంతరం శాంతి సం(పదింపుల మిషపైన ఓడి 
పోయిన జర్మనీని గెలిచినవారు అజగ్యదొక్కగా, జర్మనీ (ప్రజల హృద 
యాలలో ఉడుకు కలిగి, దూరదృష్టిలేని ఒక నాయకుని ఉద్దతినల్లి ఈ , 
యుద్దం ఆరంభమయింది. జర్మనీవారు తమకు... ఇంగ్ల బ్ర. ్రాంసు, 
ఆమెరికా వారు ముఖ్య శ(తువులనే భావం పెంచుకున్నారు. ఒక లంఘిం 
పుతో హెట్లరు, (పక్కనున్న చిన్న దేశాల న్మాకమించుకుని, యుద్ధ భేరీ 
(మోగించాడు. ఇంగ్ల ండుపై యుద్దం (ప్రకటించాడు. మన దేశానికీ 
జర్మనీకీ మధ్య యుదానికి ఏ విధమైన కారణమూ లేదు. కాని మన 
దేశం ఈ యుద్ధంలో తమకు సాయం చేయాలని ఇంగ్లండు పాలకుల 
వాంఛ. గాంధీగొ రేమో అసలు అహిం౦సావాది. యుద్ద విముఖుడు, 


మంత్రివర్గాల రాజీనామా 633 


కాంగ్రసు ఆయన నాయకత్వం (కింద నడు స్తున్నది కదా! అందుచేత, 
ఆగస్టు మొదటి వారంలో కాంగొస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమై, 

భారత దేశాన్ని ఐరోపా సం(గామంలోకి దించగూడదని తీర్మానం 
చేసింది. దీనికి జవాబుగా 8-0-1889 నాడు, బిటిమ రాజ(పతినిధి 
భారత డేశం యుద్దంలో ఇంగ్లండు పక్షాన చేరినట్లుగా ఒక ప్రకటన 
చేశాడు. అప్పుడు కాంగ్రేస్‌ వర్కింగ్‌ కమిటీవారు, గాంధీగారి 
అహింసా తత్వం అటుంచి, వారం రోజులపాటు చర్చజేసి ఆ నెల 
14 న తేదీన భారత దేశాన్ని స్వతంత౦ మైన దేశం క్రింద గౌర వస్తూ 
ఇంగ్లండు ప్రభుత్వంవారు తమ యుద్దో దేశాలను పరకటించినట్ల యితే 
వారికి సాయం చేసామని తీర్మానించారు." గాందీగారిని కాదని ఈ 
విధంగా తీర్మాని స్తే బింటిషువారు కాంగెస్‌ అభిప్రాయాన్నే గొరవిసా 
రని కాంగస్‌ వారనుకున్నారు. అయితే, విటిషువారు ఈ తీర్మానానికి 
ఎట్టి విలువా ఇవ్వలేదు. 22.10.39 న కాంగెస్‌ కమిటీ తిరిగీ సమా 
వేశమై, ఆత్మ పరీక్ష చేసుకుని, (బ్రిటిష్‌వారికి యుద్దంలో సహాయం 
చేయకూడదనీ, కాం(గెస్‌ మంత్రివర్షాలన్నీ రాజీనామా చేయాలనీ 
ఆదేశించారు. దాని (ప్రకారం 26.10.1939 నాడు చెన్నసట్నంలో, 

శాసన సభలో మంత్రివర్గం రాజీనామా చేయాలని (పతివాదించిన 
తీర్మానం క్ర గక కఠ పట కంచే! 29 వ తేదీన రాజాజీ మం త్రివర్షం రాజీ. 
నామా పత్రం గవర్నరుకి అందజేశారు. ఆ రోజే హోల్చ్సృవ్‌ అనే 
6విన్యూ కార్యదర్శి ప్రకాశంగారి గదికి వచ్చి, బాగా నడు స్తున్న మినిస్ట్రీ) 
రాజీనామా చేయడం అంత వ్యవహార జ్ఞానంతో కూడిన పని కాదని 
నానుభూతి పరంగా అన్నాడు. (ప్రకాశంగారి కేమో జమీందారీ బిల్లు 
పాసు కాకుండా రాజీనామా ఇవ్వడం ఇష్టంలేదు. కాని, ఆ రాజీనామా 
ఇవ్వడం మంచిదే అని పైకి ఆ కార్యదర్శితో అన్నారు. రాజీనామా 
ఇవ్వపోయినట్ల యితే__గవర్నరు కౌస్టి ఎ్రయ్యాషనల్‌ గవర్నరుగా 
మాత్రం ఉండి, మం(తుల సలహా (ప్రకారం నడువ్రానని ఇచ్చిన మాట 
ఏ విధంగా నిల బెట్టుకో గలడు? యుద్దానికి మన రాష్ట్రంలోంచి ఏ విధ 
మెన సాయమూ "చేయమని మంత్రివర్గం చెప్పినమాట ఎలా నిలబడు 


634 నా బీవిత యా|త్ర-4 


తుంది? వెంటనే రాజీనామా చేయకపోతే కాంగెసు నీతికి భంగంగా 
ఎన్నెన్నో ఆర్లర్లు మన మం|త్రివర్ణంవారు చేయవలసి వచ్చేది, 
ata nM 


(పకాశంగారి కాంగెసు [ప్రచారము 

రాజీనామా ఇచ్చిన వెంటనే (ప్రకాశంగారు తిరిగి కాం(గెస్‌ పని 
చేయడంలో నిమగ్నులయ్యారు. 1987 లో (పకాశంగారు మంత్రి 
అ మిన తరువాత కాం గెస్‌ అధ్యక్ష పదని డాక్షర్‌ పట్టాభి సీతా న్న. 
గారికి అప్పజెప్పారు. (ప్రకాశంగారు రాజీనామాచేసి రాగానే సీత్రా 
రామయ్యగారు, ఆ) కౌం(గస నంఘపు అధ్యక్ష పదవిని (పకాశం 
గారికి చయురక్షితంగా అస్పశై జెప్పూరు; అప్పటికి కాంగ9సులో తీవ మైన 
అడ్డు క కెరటాలు పుట్టలేదు, 


ee ఆ తర్వాత తెలుగు పాం కాలలో మూల 
మూలలకు ప్రయాణం చేస్తూ... కాంగెను పాలనలో జరి 
గిన లోపాలను ప్రజలలో ఎవరైనా విమర్శి స్తై సె పరిపొలనను సమర్ధిస్తూ, 
జమీందారీ బిల్లు మొదలయిన బిల్లు న తరదుకు ఆలన్యమైనవో బోధనరుస్తూ, 
మంత్రివర్గం ఏ కారణంచేత రాజీనామా ఇవ్వవలసి వచ్చినదీ వివరిస్తూ 
గంభీరోపన్యాసాలిస్తూ రాష్ట్రంలో పర్యటన చేశారు. 1941 జనవరిలో 
నూజివీడులో జరిగివ రాష్ట్ర రాజకీయ సభకు ప్రకాశంగా ర. అధ్యక్షత 
వహించారు. స్వాతంత్య్ర సమరం గూర్చి మాట్లాడి, గారిమస్వ రాజ్యము. 
ఖద్దరు బా౦ ముఖ్యము, హరిజనో ద్దరణము మొదలై న విషయాలపై 
ఆయన గంఖీరోపన్యాసాలు చేశారు 


_ ఫిబ్రవరి నెలలో కాంగ్రోస్‌ వర్కింగ్‌ కమిటీ మరొకసారి సమా 
వేళమై, రాష్ట్రాలలో కాంగ్యస్‌ మంత్రివర్షాలు తిరిగీ స్థాపించే పస క్తి 
వదుల కుని; 'గాందీగారి నాయకత్వాన సం పూర్ణంగా బలపడడానికి తీర్మా 
నించుకున్నారు. మార్చిలో నీహారు రాష్ట్రంలోని రామ్‌ఘర్‌ వద్ద అఖిల 
భారత కాంగస్‌ నాంవత్సరిక మహాసభ జరిగింది. సభ జరగడానికి 
_ ఏర్పాటయిన సలం చిన్న అడవి వంటిది. చాలా చెట్లను కొట్టి, కాంగా 

స్‌కు వచ్చిన వారికి వసతులూ, సభా స్టలమూ ఏర్పాటు చేశారు. అసలు 


వ రాజీనామా 635 


సభ ఏమో బహిరంగ స్థలంలోనే జరగడానికి ఏర్పాటు జరిగింది. అయితే, 
దురదృష్ట వశొ త్తు మధ్యాహ్నం రెండు గంటల వేళ అయ్యెసరికి "మేఘాలు 
దట్టంగా. కమ్మి, "కండలతో దిమ్మరించినట్లు వర్గం పడసాగింది. తడవ 
కుండా ఉందామనే ఆశతో, కొందరు వేదికపై "సున్న తివాసీల కీం0ద 


జంబుకానాల కిం0ద సి వీశించారు. తక. ఆరక్షణ వారికి ఒక పది 
నిమిషాలు మాత9మే కలిగింది. తర్వాత ఆ పెద్ద పెద్ద తివాసీలు, జంబు 
కానాలు కూడా పూర్తిగా తడిసి బరువెక్క_డంతో, వాటి కిరంద ఉక్కిరి 
బిక్కిరి అవుతున్న వారిని ఎలాగో కష్టంమీద పైకి లాగవలసివచ్చింది. 
అందులో చాలామంది అప్పు డలా చాలాసేపు తడవడంవల్ల జబ్బు 
పడ్డారు. చెన్నరాష్ట్రంలో పబ్లిక్‌ వర్క్స్‌మంతగా పనిచేసిన యాకూబ్‌ 
హు సేన్‌ గారు అలా తడియగా చేసిన జలుబు న్యూమోనియా కింందికి 
మారగా, జబ్బుపకిి చెన్నపట్నానికి తిరిగి వచ్చిన కొంత కాలానికి 
దివంగతుల మయ్యారు. 


ఈ కాంగైస్‌ పూర్తి అయిన తర్వాత న్‌ు డాక్టర్‌ పట్టాభి 
సీతారామయ్యగారు కలసి. తిరుగు (పయాణం చేయడం సంభ 
వంచింది, ఆయనపై నాకు అవార మైన గఠవ.:.ముఠరంనే ఆం(ద 
ఉద్యమం (పారంభకాలంలో ఆయన మహానాయకత్వాన్ని వహించారు. 
నికిత మైన విమర్శనా శ ర్‌ వాడియెన వాగ్జాటి గల ఆయన కాంగెస్‌ 
అధిష్టాన వర్షంలో కొంతవరకు - గాందీగారికి ఆపుడు. 1085 లో 


కాం(గస్‌ స్వర్హోత్సవ సమయంలో కాంగ్రెస్‌ చర్మిత నంతా ఒక ఉద్ద౦ం 
థంగా (వాసి (ప్రశంనలు హొంవారు ఆయన, అయిన్తే ఆయనకు మొదటి 
నుంచీ (పకాశంగారం టే కొంచెం ద్వేషం, మాత్సర్యం ఉందేవి. అవి 
అనేక సమయాలలో బయల్పడుతూ ఉండేవి, కబుర్ల ధోరణిలో, 
చెన్నరాష్ట్రంలో కౌంగెసి (పభుత్వం ఎలాగు నడచిందో అని ఆయన 
అడిగిన (ప్రశ్నలకు జవాబుగా, రాజాజీ ఐ.పి.యస్‌, ఉద్యోగుల చెప్పు 
చేతలలో ఉండేవారనీీ తాను ఎంచుకున్న మంత్రివర్గం పై ఆపే 
నమ్మకం కనబర్చేవారు కారనీ నేను సోదాహరణంగా చెప్పగా, సీతా 
రామయ్యగారు “నువ్వు చెప్పిందంతా బాగుందయ్యా? అసలు మన 





636 నా జీవిత యాత్ర 


వాడు మంచివాడయికే సరిపోయేది కదా?” అన్నారు. ఆయన నూచిం 
చింది (ప్రకాశంగారి విషయము. ఆవిధంగా ఆయన అనేసరికి నాకు . 
ఆశ్చర్యం చేసి, “మీ రెందుకిలా అంటున్నా”రని అడిగాను. దానిపై 
పట్టాభిగారు “ఒక జమీందారుకి, కోర్డు ఆఫ్‌ వార్షుకి జరీగిన వివాదంలో 
(ప్రకాశంగారు వోన్‌ చనన ఆర్షరు సరగతి నువ్వేమంటావు?” అన్నారు. 
ఆది విజయనగరం పరం సంబంధించినది. ఆ ఫెలు విషయమై 
తెలిసినవారు రెవిన్యూ సెక్రటరీ, (ప్రకాశంగారు, నేను, లా మినిష్ట 
రయిన డాక్టర్‌ సుబ్బరాయన్‌ గారు మా(త్రమే. నాకు ఆ పిలుని గురిం 
చిన సంపూర్ణ విషయాలు తెలును గనుక, ఆ వివరాలు ఆద్యంతం 
ఆయనకు చెప్పి, “దీనిపెన మీరె ఆర్షరు వేయవలసివ స్తే (ప్రకాళం 
గారు వేసినట్లుకాక వేరుగా చేయగలరా?” అని ప్రష్నించాను. దాని 
పై న ఆయన, “రః సంగతులన్నీ మాకు సరిగ్గా బ్‌ ప్ఫవౌ డెవడున్నా 
డయ్యా?” అన్నారు, 

“మాకు అంటే కౌం(గెస్‌ కమిటీ పెద్దలకు అన్నమాట. 

“ఉన్న సంగతులు చెప్పే వా రెవరున్నారని మీ రడ గుతున్నారు, 
లేని సంగతులను ఉన్నట్లు మీకు చెప్పిన వా రెవరో చెపారా? పోసీ, 
ఒక వేళ అనుమానం న సే శే సే (ప్రకాశంగారిని కనుక్కో గూడదా? కావం పే, 
నన్నడ గరాదా? ఏమీ చేకుండానే ఒర మహావ్య క్రి పైన ఇటువంటి 
అనుమానాలు మీలో మీరు పెంచుకోవడం మంచిదా? అన్నాను. 

అందుకు, “విశ్వనాథం! నువ్వింకా చిన్న వాడివి. లోకంలో 
అనేక సంగతులు జరుగుతాయి. నీకు తెలీదు” అన్నారు. ఆయన. 
ఆది విని నా కాశ్చర్యం వేసి వివరాలు మళ్ళీ చెస్పవలసిందని రెట్టిం 
చగా, ఆయన “సరై న ఆర్డరు పాస్‌ చేయడానికీ కొంతమంది డబ్బు 
పుచ్చుకుంటా రన్నది నీకు తెలీదులే,” అని పూచీ పేవీలేని పద్దతిలో 
మాట విసిరేశారు, 

బేసబబై న మాటలకు వారి మాపే పరాకాష్టగా కన్పించింది 
నాకు, 
అది మొదలు, వారితో సంభాషణ నేను వీలై నంత మట్టుకు 


వ్య క్తి సత్యాగ్రహము 637 


తగ్గించుకొంటని, తర్వాత చరిత్రలో (పకాశంగారికీ, పీరికీ వె వై షమ్యాలు 
ప్రాణం పోయవరకు హెచ్చిపోతూనే పన మాట అందరికీ తెలిసిన దే. 


8 
వ్యక్తి సత్యా గహము 


గాంధీగారు స్వాతం(కోద్యమాన్ని ఏ విధంగా కొ తగా నడిపి 

సారో ఎవరికీ అవగాహన కాలేదు. “యుద్ద సమయంలో, 
ఇంగ్ల త, దేశం [పాణ సంకట సమయంలో ఉన్నపుడు న్స్‌ నిబ్బంది 
కలుగజేయను, ” అన్న ఆయన వాగ్దానం అందరూ ఎరిగిందే. శు 
వుకు ఇబ్బంది కలిగించనిది ఉద్యమం ఎలా అవుతుంది? ఏదై నా చేసినా, 
అది ఉద్యమం అని అనిపించుకోవడానికి తగినదవుతుందా? 


ఇలా ఉండగా, ఆయన ఒక ఆదేశం ఇచ్చారు. దాని (ప్రకారం 
దేశంలో (ప్రతి జిల్లాలోనూ సత్యాగ్రహ సంఘాలు ఏర్పాటు కావో 
అన్నారు. ప్రత్యేక మైన సంఘాల ఏర్చాటుకాక, జిల్లా కాంగెస్‌ 
సంఘాలే సత్యాగహ సంఘాలుగా మారవలసిందని మార్చి నెలలో 
రామ్‌ఘర్‌' కాంగ్రెస్‌ కాగానే ఆదేశం ఇచ్చారు. దాని (ప్రకారం, 
24.4_1940 నాడు విశాఖపట్నం జిల్లా కాం(గెస్‌ కపటి, విశాఖపట్నం 
జిల్లా సత్యాగ్రహ సంఘంగా మారడానికి తీర్మానించి, అలా మారి 
సంద. నెహూగారు కూడా ఇంగ్లండు సంకటావస్థలో ఉన్న 
సమయంలో సివిల్‌ డిస్‌ ఒవీడియన్స్‌ (సాత్విక నిరోధం) పైన 
ఉద్యమం ఏదీ చేయకూడదని (ప్రకటించారు. ఈ *ట్లుబాట్లలో సుభాస్‌ 
చందటోస్‌ ఎస్పుడూ ఇమిడి ఉండలేక పోయేవారు. ఆయన కా ంగ్రస్‌ 
bet ఎన్నిక యినప్పుడు, గాంధీగారు ఆయనను వ్యతిరేకించి, 
హాకరించ క పోవడంవల్ల -ఆయన తన స్వంత హపిచారంలోనే ఉండే 
వాడు. ఆయనను జూలై. 2 న అరెస్టు చేశారు. 


కాం(గెస్‌ వర్కింగ్‌ కట్టీ మరొకసారి తిరిగి పూనాలో 


638 నా జీవిత యా(త_4 


సమావేశ మయింది. గాందీగారి అపా౨సా సూత్రానికి భిన్నంగా ఓక్‌ 
తీర్మానం చేసింది. తాత్కాలికంగా జేంద్రంలో జాతీయ ప్రభుత్వాన్ని 
ఏర్పాటు చేసినట్ల యితే యుద్దంలో కౌంగెసు మంత్రివర్షాలు (బిటిషు 
'వారిక్సి వారి మ్మీతులకు సహాయం చస్తాయని తీర్మానించారు. ఆ 
మీటింగులో ఈ విషయమై గాంధీకి, ' రాజా జీకి వివాదం వచ్చింది, 
గాంధీగారు “మనం మన దృక్పథాలలో ఒకరినుంచి ఒకరం దూర 
మవుతున్నామని నేను చాలా కాలంనుంచి (గహిస్తూ వస్తున్నాను,” అని 
రాజాజీతో అంపే ఆయన, “మీ దృష్టి మందగించింొదని ఒక విసురు 
విసిరారు. ఈ వాగ్వివాదం జరుగుతున్నప్పుడు న. 
ఆ సమావేశంలో (ప్రకాశంగారు హాజరయి ఉన్నారు. అయితే, 

ఆ తీర్మానం చాలా పొరబాటయినదని (పకాశంగారు ఒక బహిరంగ 
సభలో చెప్పి, మరొక మాటకూడా అన్నారు__“కాం[గెస్‌ కమిటీవారు 
కొంతకాలంలోనే మోకాళ్ళమీద నిలబడి, నాయకత్వం వహించమని 
మళ్ళీ గాందీగారినే (వార్చి ంచే పరిస్థితి రాకతప్ప"దని. 


ఆగస్టు 8న పూనాలో, కాం(గస్‌ వర్కింగ్‌ కమిటీ అడిగిన 
(పకారం జాతీయ ప్రభుత్యం ఏర్పాటుచేయడం సాధ్యంకాదని వైైసాయి 
(పకటించారు. కావలి'స్పె, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ వి _స్ఫృ తపరుస్తా 
నన్నారు. అంతేకాని, బాధ్యత అన్నది తన చేతిలోనుంచి జార విడ 
వడం మాత్రం సాధ్యం కాదన్నారు, 'సెప్టంబరు 12న (పకాళంగారి 
నాయక: శం (క్రింద గుంతకల్లులో సమావేశ మైన ఆంధ్రరాష్ట్ర కౌం (గెస్‌ 
చెస్రాయి చెప్పినదానికి జవాబుగా దేశవ్యాప్త పమెన శాసనోల్ల ౦ఘా 
నాన్ని కాం్యగనువారు ఆరంభించవలసిందని అకు భారత కొంగగెస్‌ 
అధిష్టాన వర్గానికి సిఫారను చెశారు. తరువాత మూడు, నాలుగు రోజు 
అక" కాం గెస్‌ అధిష్టానవర్గం, అదివరకు జాతీయ స అ ఏర్పాటు 
చేస్తే యుద్దానికి సాయం చేస్తామని జూలై లో పూనాలో చేసిన వాగ్గా 
నాన్ని ఉపసంహరించుకుంటున్నామని కద, (పకాశంగారు కొన్నాళ్ళ 
(కిందట చెప్పిన'ే వారి తప్పును వారే సవరించుకున్నారు. గాంధీగారు 
“ఆత్మనిగహం అనేది అత్మనాశనం [కింద పరిణమించడానికి వీలు 


వ్యక్తి సత్యాగహము 639 


లేదు కదా?” అన్నారు. తర్వాత ఆ నెల 28 న గాంధిగారు వై(స్రా 
యిని సందర్శించారు. అప్పటి కప్పుడే “వ్యక్తి సత్యాగహంి అనే 
ఒక కొత్త (ష్మకియ గాంధిగారి పదకోశంలో రూపొందటం ఆరంభిం 
చింది, 

ఈ పూనా సమావేశం అయిన తరువాత, 18.10.40 నాడు 
ప్రకాశంగారు అనంతన్చీరం బహిరంగ సభలో వ్య క్రి సత్యా గహ 
(ప్రక్రియా వివరాలు, దాని ప్రభావంగురించి గంభీరోపన్యాసం గావించారు. 

అంతకుముందు రోజే, గాంధిగారు ఈ వ్య క్రి సత్యాగహం 
య. గారితో (ప్రారంభిస్తామని (ప్రకటించేనరికి,  జవహ 

నెహ్రూ (పభృతులకు కోపం వచ్చింది. అది విప్లవం తేగలిగే 
మ అయినట్ల యితే అటువంటిదానికి తమకు త గతాంబూలం 
ఇవ్వాలంటూ ___' “ఏవరీ వినోబా భావే” అని (పక్నించారు. 

“ఆయన సత్యా హింసలలో సంపూర్ణనుయిన విశ్వాసం కల 
వ్యక్తి. నాతోనే ఆ(శమంలో ఉండంవల్ల ఇతని వరు పైకిరాలేదు, 
కాని, నేను తలపెట్టిన వ్య క్రి సత్యాగ్రహానికి ఆయనే తగీన వాడని 
గాంధిగారు జవాబిచ్చారు. అ అంతేగాక, ఆ సత్యాగ్రహానికి నాయకత్వాన్ని 
తన ఓక్కరి చేతిలోనే ఉంచుకోవాలని గాంధిగారు నిర్ణయించారు, 
తాము చెప్పినవారే దేశంలో వ్య డ్రి సత్యాగహం చేయాలన్నారు. 
మొదట కొందరు అగ్రవాయసలు, వారి తరువాత కేంద్ర. రాష్ట్ర శాసన 
సభలలోని కాం(గెస్‌ సభ్యులు, ఆపైన దేశంలోని అన్ని జిల్లాల 
కాం(గెస్‌ కమిటీ అధ్యతేలు, డిస్ట్రిక్‌ బోర్డు మొదలై. న స్థానిక సంస్థల 
అధ్యకులు ఈ సత్యా గహంలో హాల్లానవేలపిందన ఆయన ఏర్పాటు 
చేశారు. రాష్ట్రో్రలనుంచి వరిపిన పేర్ల వరుసలను ఆయన అనుమ 
తించిన తరువాతే సత్యాగహంలో పాల్గొనవలపి ఉండేది. 

ఈ విశాల భారతదేశ మంశటేకీ ఏకె క నాయకుడుగా ఆయన 
చెప్పినట్లు సత్యాగహులు దేశం మారు మూలలనుంచి ఒక క్రమ 
శిక్షణతో రావడం అన్నది గొప్ప విప్ప వాత్మక మైన, రాజకీయోద్యమ 

TL 49 


640 నా జీవిత య యాత్ర 


(పక్రియ. అయితే, శీఘంగా తిరిగి మంత్రి పదవులలో! వెళ్ళడం తప్ప 
se గత్యంతరం లేదనుకున్న వారికి గాంధిగారి మంత్ర రహస్యం 
అర్హం కావడం కష్టమయింది. “ఈ ఉద్యమం రెప చెప్పబడి 
పోళుంది” అని జ స వ్యాఖ్యానించారు. కపి అవి చప్పబడకపోగా, 
బోయే నె ఇండియా” మహాోనం(గామానికి మొదటి మొగ్గర 

సా! పరిణమించింది. 

గాంధిగారు ఇంకొక సూూత్రంకూడా చెప్పారు సత్యా గహానికి 
తాను నియమించే వ్యక్తులు తమకు తోచినట్టు ఉపన్యాసాలేవీ చేయక, 
తామిచ్చే రెండు వాక్యాలను... ముందుగా అధికారులకు సమయం, 
సలం తెలుపుతూ నోటీసు ఇచ్చి, అక్కడ అప్పుడు చదవాలన్నారు. 
ఆయన wets అవి నిజానికి రెండు వాక్యాలు కాక ఒక 
వాక్యమే. అది... “ఈ యుద్ధములో (బిటిమవారికి మనుష్యులతోగాని, 
ధనముతోగాని సాయము చేయుట నీతి విరుద్దము; దోష సహితము,” 
మేమంతా ఈ ఒక్క_వాక్యం చదివే సత్యాగ్రహం చేశాము. ఇది బపొ 
రంగ నభలలో జరిగేది. (ప్రజలందరికీ సత్యాగ్రహ సందేశమిచ్చి, 
శాసనోల్లంఘనం చేయాలి. 

అవే! దీనికికూడా రాజాజీ వ్యతి రేకియే. ఆయన “ఇదంతా 
బహిరంగంగా చేయవలసిన అగత్యమెముంది? లాభమెముంది? యుద్ధ 
సంబంధమైన (పభుత్వంవారి ఉపసంఘ bo మనం ఎందుకు 
సహాయం చేయమో వివరిస్తూ ఉత్తరం (వ్రాస్తే చాలదా” అని వాదిం 
చారు. గాంధిగారు ఆయన ; బాధపషడ లేక, ఆయనను ఒక్కడినే అలా 
చనుకో మన్నారు. 

కాని, రాజాజీ మాతం తనలో (ప్రత్యేక విశ్వాసంగల సభ్యుల 
చేత యుద్ద సంఘ సభ్యులకు దీర మెన ఉత్తరాలను (వాయించారు, 
తెలుగు రాష్ట్రంలో ఒకర, ఇద్దరో తప్ప ఆయన మాట ఎవరూ విన 
లేదు. ఈ విధంగా వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించిన తర్వాత చెన్న 
రాష్ట్రంలోని వేలూరు, తిరుచినాపల్లి, కోయంబత్తూరు జెయిళ్ళు రోజు 
రోజుకూ సత్యాగ్రహ ఖై దీలకో నిండిపోతూ ఉండేవి. గాంధీవారి వద్ద 


వెలూరు జైలు ముచ్చటలు 641 


అనుమతి పొందిన ముగ్గురు నలుగురు తప్ప పేర పడ్డ కాంగెస్‌వాదులు 
ఎవరూ జెయిలు అవరణికు అవతల లేరు. వ్య క్రి సత్నాగహాన్ని వ్యతి 
చేకించిన వారు.__ జెయిళ్ళలోకి ఎవరూ రారని తాము చెప్పినందుకు 
వ్యతిరేకంగా జరగడం కంటగింపు కాగా, జెయిళ్ళలోకి వ స్తెమా(త్రం 
ఏమి లాభమనే కొ త్ర నినాదాన్ని ప్రచారం మ 


9 


వేలూరు జైలు ముచుటలు 


బక్తి సత త్యాగహం చేయడానికి పిథమంగా నాకు అవకాశం 


ఇవ్వవలసిందని పికాశంగారిని కోరాను. బహుశా ఆయనకు 
కూడా రాష్ట్రంలో తామే హృపథమంగా సత్యాగ్రహం చేయాలనే 
సంకల్పంతో ఉండడంచేత కాబోలు తామే సత్యాగ్రహం చేశారు, నాకు 
మొట్టమొదట కాకున్నా, ముందుగానే అవకాశం ఇచ్చారు. 26.11.40 
నాడు నను జిల్లా కోర్డు గుమ్మం దగ్గర, గాంధిగారు చెప్పిన వాక్యాలు 


చదివి శాసనోల్ల పం చేళాను. వెంటనే నన్ను అరెస్టు చేసి దూరంగా 
దువ్వాడ దగ్గరున్న ఫారెస్టు బంగళాలో అంతకు ముంచే నానో సక్తి 
వచ్చి కూచున్న డిప్యూటి “కలెక్టరు ముందు హాజరు పెట్టగా, ఆయన 
నాకు ఆయన పద్దెనిమిది నెలల కఠరినిక్ష విధించాడు. అలా నేను అరె 
స్రయి "వేలూరు తుజ వెళ్ళేసరికే, ప్రకాశ ంగారు అక్కడికి వచ్చి 


ఉన్నారు. త్వరలోనే ఒకరి తర్వాత ఒకరుగా మంతులు, శాసన 
సభ్యులు జై లుకు రావడం పా౦రంభించారు. తనకు వ్య | క సత్యా 
గంహంపైన నమ్మకం లేదన్న రాజాజీ కూడా వచ్చేశారు. మేము 
వెళ్ళేముందు, అక్కడ పదిమంది దాకా కమ్యూనిస్టులు ఖె దీలుగా ఉండే 
వారు. లోగడ వారిలో చాలామంది కాంగొసులో ఉన్నవారే: రోజూ 
సాయంకాలం ఆరు గంటలయేసరికి మమ్మల్ని ప్రత్యేకమైన గదులలో 
పెట్ట తాళం వేసేసేవారు. “కోరి జై లుకు వచ్చిన మా యెడల యొందు 


642 నా జీవిత యాత్ర. 





క్రీ అపనమ్మక?""మని పాళ్నించగా, జై ల సూపరించెండెంటు మా 
సెల్లులకు దగ్గరగా ఉన్న జైలు ఆవరణ గోడను చూపించి, అందులో | 
ఒక భాగం కొత్తగా మరమ్మతు చేసిన దానిని చూపించారు. ౪! 
భాగంలో కన్నం త్రవ్వి కొంతకాలం. క్రింద నలుగురు కమ్యూనిస్టు 
ఖై దలు పారిపోవడంచేత ప్రభుత్వంవారు ఇటువంటి జాగ త్ర త తీసుకో | 
మని ఆడే7ంచి నట్టు చెప్పారు. అయితే, మాతోబాటు అక్కడ మిగిలి | 
ఉన్న క కమ్యూనిసలు అలా పారిపోయే వారిలాగా తోచలేదు. అది వేరే. 
మాట, 
ఇంతలో, వ్య క్తి సత్యాగ్రహం చేసి జ్ఞై ల లోకి వచ్చేవారి సంఖ్య 
దినదిన్లానికి పెరగడం "ప్రారంభించింది. కాలకేపంకోసం పొరిద్దుట 
వేళ కొందరు రాజాజీ చుట్టూ చేరేవారు. అలాగే, కొందరు హృకోకం 
గారి చుట్టూ చేరేవారు. sus రాజాజీ, పకాశంగారు అనే కలుసు 
కోవడంగా నీ, మాట్లాడఃకోవడంగానీ జరిగది కాదు. విరామకాలం చాలా 
ఉండడంచేత సహజంగా గింథసఠనం సాగేది. రామాయణము, భార 
తము, భాగవతము మొదలై నవి ఎక్కువగా చదివేవాళ్ళు. అంతకన్న 
హెచ్చుగా, దాదాపు అందరి చెకుల్లోనూ భగవద్రిత కనిపించేది. సరే! 
మిగిలిన రాజకీయ గ్రంథాల పై పెనా, రాజకీయాలపై నా వాదోపవాదాలు 
చెట్టనీడలలో గుంపులు గుంపులుగా చేరిన సత్యాగిహుల మధ్య బహు 
కం ఒక క్కస్పుడు తీవ్రంగా జరిగేవి అందులో అందరి 
దృష్టిలోను పడేటట్లుగా రాజాజీ కూచున్న గుంపు, పృకాళంగారు 
కూచున్న గుంపు విడివిడిగా ఏర్చుడినాయి. అందుచేతే. 


“రకచోట రామాయణ కధా శరవణ పుణ్య 
పదములు = వాల్మీకి అదరిపడగ; 

ఒకచోట భాగవ తోదంత వ్యాఖ్యాన 
తీవ్యిత-పోతన్న దిగులుపడగ,; 

ఒకచోట భారతీయ కవితా వాహినీ 
స్నాతులై_ కపులెల్ల సంచలింప; 


వేలూరు జైలు ముచ్చటలు 0%౮ 


ఒకచోట సామ్యవాద కలక లార్భటి 
రవములు_లెనినును లజ్జపరుప, 

రాజితాచార్య శాసన రక్షితమ్ము 

ధీపకాళ ఏ భాషిత తీవిఫణితి 

విశ్వ వేదాంత పీఠికా విలసితమ్ము 

రాయవేలూరి నగర కారాగృహమ్ము.” 

అని 18.12.40 న నేను (వాయడానికి అవకాశం కలిగింది. 
ఇంతలో (పభుత్వం వారు తిరుచినాపల్లి జైలులో వ్యక్తి సత్యాగహం 
చేసిన వారికని (ప్రత్యేకమైన ఏర్పాట్లుచేసి మమ్మల్ని దాదాపు మూడు. 
వందల మందిని అక్కడికి రవాణా చేశారు. మొదట్లో ఏర్పాట్లు సరిగా 
లేకపోయినా, రాను రాను కొంత వసతి కల్పించి, వేళ పట్టున భోజ 
నాలు స్నాన సౌకర్యాలు మొదలై నవి ఏర్పాటు చెశారు ఆవరణ 
లోంచి ఎవరూ పారిపోవడానికి వీలులేకుండా చుట్టూ దార్‌బ్‌.వెర్‌ 
(ఇనుప ముళ్ళు తీగతో కంచెలా కట్టి, రాత్రి వేళ an దాన్ని 
విద్యుదృరితం చేసేవారు. ఖై దీ లెవరూ దాన్ని దాటి పారిపోలేదు కానీ, 
సూపరింపెండెంటుగారి చూడచక్కని కుక్క_మాతం ఆ కంచెలోని 
విద్యుదాఘాతం చేత హత మయింది. 

వేలూరి జైలులో. రాజాజీ, (ప్రకాశంగారలు తలవరులుగా ఎర్చ 
డిన (ప్రత్యేక బృందాలు ఇక్కడ స్టిరపడినాయి, 

తిరుచినాపల్సి జైలు ఆవరణలో పెద్ద ఫెద్ద చింత చెట్లు మెండుగా 
ఉండేవి. వాటి క్రంద, ఈ (పత్యేక సత్యాగహ బృందాలు పక్ష ముచ్చ 
టించు కొనడానికీ, వాదించుకొనడానికీ, పఠనాస క్తిని సంకృ ప్రిపరచు 
కొనడానికీ, ఇతరములైన మంతనాలకూ అవకాశాలు హెచ్చుగా 
తదపి; 

“గీతార్హ సార విఖ్యాత (ప్రదాతృ వి 

ద్యాలయ ఘోషంబు లలము కొనగ, 


644 _ నా జీవిత యాత్ర! 1| 


న పస స. 


లోకాభి రామయణాకలనంబున 
చీకటి దర్చార్లు చెలగుచుండ, 
నెమ్మి (పేకక వాహినీ చ్నితవర్ణాల 
సంధ్యానురాగమ్ము సంతసిల్ల, 
పాఠక జన బృంద పాండిత్య న్‌ 
తిం(త్రిణీ వనరా+ తీపి గనగ, 


విశ్వ వేదాంత పీఠికా విస్తరం౦ంబు 

తెలుగు తమిళ కర్ణాట కేరళ వినేత 

లలవి నలరారు పరమ లీలాగృహమ్ము 

తిరుచినాపల్తి కేంద ఖైదీల గృహమ్ము.” [10-1-1011] 


నాయక్క ఉపనాయక, రాజకీయ రణరంగ వీరుల సమూహ 
జీవనం నడిచే వేళలలో (పకాశంగారి బృందంలోని దాదాపు యాభై మంది 
దాకా (పతి దినం ఉదయంపూట, వారుండే గదికి ఎదురుగా ఉన్న 
పెద్ద చెట్లు దగ్గర సమావేశం కావడం (ప్రారంభమైంది. ఆ బృందంలో 
చేరిన వారిలో గిరిగారు, అనంతశయనం అయ్యంగారు మొదలైన 
పెద్దలుకూడా ఉన్నారు. అలా సమావేశం కావడంచేత ప్రక్కన 
సంస్కృత గ9౦థాలను ఉంచుకుని, తెలుగు భారత భాగవతాలు ఒక. 
పం క్తికూడా మిగల్చకుండా చదవగలిగినాము, వాల్మీకి రామాయణము 
చదివి అర్థం చెప్పడానికి అనంతశయనం అయ్యంగారు, నగరి 
కె. వరదాచారి, విద్వాన్‌ విశ్వం, మాడభూషి వెంకటాచారి మొదలై న 
వారు ఉండేవారు. మధ్యాహ్నాలలో బైబిలు పాత, కొం త్ర చెస్టమెం 
టులు మొదటినుంచి చివరిదాకా పూర్తిగా చదివాము. మహమ్మదలి 
ఇంగ్లీ షమలోకి అనువదించిన భురోనును గూడా పూర్తిగా చదివాము. 
ఇలా చదివేవారు చదువుతుండగా, అర్ధ వ్యాఖ్యానాలు చేసే సెవారు చేస్తుం 
డగా. ముప్పై, నలభై మందికి ఎప్పుడూ తక్కు_వగాని షప ర 
బృందానికి అధ్యకులై న పకాశంగారు ఒక ఎక్సర్‌ సైజు పు స్తకంలో 
నోట్సు వ్రాసుకునేవారు. 


వేలూరు జైలు ముచ్చటలు 645 


రెండు నెలలయ్యేసరికి, ఆ కారాగృహావరణం రెండోభాగంలో 
రాజాజీ పీఠంకూడా గట్టిగా ఏర్పడింది. ఆయన అదివరకే గీత, ఉప 
నిషత్తులు మొదలై నవి అనువాదములు తడివి చూసినవారు. ఇక్కడ 
సంస్కృత పాండిత్యంగల సంతానం, ఎన్‌, ఎస్‌. వరదాచారి మొద 
లై నవారు ఆయన బృందంలో చెరి__గీతార్డ (పవోధాలకు, ఉపని 
షత్తుల భాష్యాలకు, విశిష్టైద్వెత పరంగా అర్థాలు చెప్పుకుంటూ ఉండే 
వారు. మరొకమూల టి. నాగిరెడ్డి మొదలయినవారి యువ కమ్యూనిస్టు 
బృందం (ఎడు, ఎసిముది మరది ) కమ్యూనిజం, సోషలిజాలకు సంబం 
ధించిన (గంథపఠనం మతావేశంతో చేనుకునేవారు. 

పరస్పర సంభాషణలు, భాష్యార్గములు కాలక్షేపం కోనం చేను 
కునేవారే కాని, ఒకరి మతం ఒకరు ఎన్నడూ అవలంబించలేదు. 
అదై పతులు విశిషాదై దె పతం విన్నా, విశిస్టాదై చె పతులు అదె పిత భాష్యాలు 
విన్నా, కాం[గెస్‌వాదులు కమ్యూనిస్టుల “మాటలు విన్నా ఎవరిమతం౦ 
వారిదే. శ _క్రీవూజ విషయంలో 'మాత్రిం_అం'టే రాజకీయంగా 
జెయిళ్ల అనంతరం ఎవరికి పదవీ స్వీకార శ్రి హెచ్చుగా కలుగు 
తుందో అన్న విషయంలో మాత్రం- అట్టి గ E మూల పురుషులను 
కొనబడేవారియెడల మతం మార్చుకునే సంఘటనలు జరుగుతూండేవి. 


“క వ్యక్తి క్రి సత్యాగ9హ మనేది పనికిరాని బెడది” అని 
రాజాజీ సుతి నిందాపరంగా ss శిష్యకోటిని 
చేకూర్చుకొ నేందుకు యత్నం కూడా జరిపేవారు. వ్య క్రి సత్యాగహం 
విప్పవ మార్గంలో మొదటి మెటని ప్రకాళశంగారు, ఆయన చుట్టూ 
చేరినవారు “నిక్చితంగా అభి పాయపడడం జరిగింది ఇందులో, ఒక 
వ్యతిరేకాలంకార చమత్కృతి అందరికీ కనిపించేది. గాంధీగారికి 
అత్యంత సన్నిహితుడయిన రాజాజీ, తీవ్రమైన గాందీ విమర్శకు 
లయ్యారు. గాంధీజీకి అత్యంతదూరులయిన (ప్రకాశంగారు గాంధీని 
తీవ్రంగా (ప్రకంసించే వారయ్యారు. 


ఇటువంటి వాతావరణంలో హిందూ షత్రిక సంపాదకులై న 
“క (శ్రీనివాసన్‌ గారు ఒక రోజున రాజాజీని నన చూడడానికి 


చర్‌ 


es ee wae సాల 


"1 


616 నా జీవిత యాత్ర. 


వచ్చారు. వచ్చి, మరికొందరిని కూడా చూశారు. రాజాజీతో ఆయన 


ఏమి మాట్లాడారో తెలియదు కాని, తర్వాత హిందూ ప్మత్రికలోను, 


తక్కిన వ తికలలోను__జెయిలులో ఉన్న పెద్ద నాయకులకు వ్యకి 
సత్యాగహం నిష్టలమ మునదన్న భావం కలిగీనట్టూ, బిటిషువారు 
జాతీయ ప్రభుత్వం ఏర్పాటుచే స్టే "సే, తాము పాలని యుద్దం జయ. పదంగా 
సాగించడానీకి నాయం చేస్తామని ఆ నాయకులు చెప్పిన టూ ఈ అనీ 
(ప్రాయాలు లిబరల్‌ త నేడ్‌ బహదూర్‌ సపూంగారికి తెలియ 
జేసినట్టూ వా ర్రలు వెఇవడ్డాయి వీ టిమపార్ష 'మెంటులో, ఈ కాం(గసు 


నష ఆ అధి ప్రాయాన్నిబట్టి ఎమైనా ట్ర. జరుగుతుందా అని ఒక 


| 


(ప్రశ్న అడిగితే, ఇటువంటి హులలకో తమ (పస క్తి కి లేదని (పభుత్వ 


(పతినిధి చెప్పాడు, ఇంతల్ల్‌' గాంధీగారు న్య ర్‌సత్యాగహం చెసి 
జెయిలుకు వెళ్ళిన తన అనుయాయులు కొందరికి ఆందులో నమ్మకం 
లేదని అన్నట్లు, హిందూ మొవలై న నత్రికలలో పడిన వా రలనుబట్టి 
(గహించి, ఎవరి శే ఎరూ చెప్పకుండా సలహా పూర్వకంగా ఒక ప్రక 
టన చేశారు. దాని సారాంశం ఇది: ““ఎవరికై త వ్య క్రిసత్యా.గహంలో 


నమ్మకం లేదో,వారు ఆ విషయం వారితో వీరితో అనడంకన్నా, తామున్న 
జమిలు సూపరింపెండెంటుకు (వ్రాసి వేసినట్ట ముతే ఆయన వారిని 
వెంటనే విడుదల చేసే ఏర్పాట్లు. చేస్తాడు. కావలసినవారు తమ సమ 
స్యను ఆ విధంగా పరిష్కరించుకొనవచ్చును. స్ట 

అయితే, కట్టుబాటుకు వ్యతి రేకంగా ఎవరూ అటువంటి అపా 
లజీ (క్షమాపణ త్రో సమాన మైన లేఖలు (వాసి బయటకు వచ్చినట్లు 
నాకు జ్ఞాపకం లేదు, 

ఇలా ఉంటూండగా, కొంతకాలానికి [వకొాశంగారు తమ నాయ 
కత్వధోరణేకాని, తన తర్వాతి వారిని ముందుకు తిసుకురారన్న ఒక 
మాట చెవినుంచి చెవికి (పచారమయింది. ముందుకురాదగ తెలుగు 
సభ్యులలోకూడా ఈ నిళ్శ బ్ది ప్రచారం కొననాగింది, సాయంకాలాల వేళ 
ఆరోగ్యదృష్ట్యా సత్యాాగహులు ఆవరణలో నడిచే సమయాలలో 
తెలుగు ' సత్యాగ్రహల భుజాలపై తట్టి, “సీవంటి తెలివై నవాడు, 


వేలూరు జైలు ముచ్చటలు | 647 


డ్‌ త్తమ త్యాగీ (ప్రకాశం దృషికి ఎందుకు రాలేదు?” కస మెల్ల గా 
అనడం, మరికొందరు తెలుగువాళ్ళతో కూడా ఒకరి విషయం ఒకరితో 
చెప్పడం__ రెండు, మూడు పర్యాయాలు రాజాజీ కొందరి విషయా 
లలో చేయడంతో తెలుగు బృందంలో ఒక సంచలనం కలగడం ఆరం 
భించింది. దీనికితోడు, తాము ఉన్న హాలులో నే బసచేసిఉన్న, ఉప 
నాయక (శేణిలోఉన్న తెలు ఏ సత్యాగహులతో ఆయన ఒక రోజున, 
“చూశారా? మీ. ఆం(ధరాష కౌం(గెసు కమిటీకి నాగేశ్వరరావుగారు, 
వెంకటస్పయ్యగారు, ప్రకాశంగారు__వీరినే స్ట స్టీకబుద్దికో ఆరాధించి 
అధ్యకులుగా ఉంచుతున్నారు. తమిళరాష్ట్రంలో మార్పు లు ఎప్పటి 
కప్పుడు జరుగుతాయి. స్థిరత్వం లేదు,” అన్నారు ee! ఈ మాట 
ఒకరిద్దరి తెబుగు వారియెడ “రాజాజీకున్న (పశంసాభావమని అనుకున్నారు. 
అ నాయక పదవిని మనసులో ఆశించే ఒకరిద్దరు, ఏరు తప్ప 
మీకు నాయకులు లేరు అన్న ఎ త్రిపౌడుపు క్రింద (గవాంచారు, జెయిలు 
నుంచి విడుదలయి తిరిగి వెళ్ళిన తరువాత, ఆంధ దేశ నాయకత్వంలో 
మార్చు తేవాలన్న గాఢవాంఛ వీరిలో కొంతమందికి అంకురించింది, 


ఇలా ఉంటూండగా, ఈ సవర్ణుల నాయకత్వ మే ఎందుకు శాశ్వ 
తంగా ఉండాలని ఏ పెద్దవారో అనడంచేత హరిజన సభ్యులుకూడా (పతే 
కంగా సమావేశాలు ఆరంభించారు. టి (ప్రభావం రానురాను చెన్న 
రాష్ట్ర రాజకీయాలపై బాగా కనిపించిన విషయం చార్మితకం౦గా నిర్దా 
రణ అయింది, దీనికితోడు, జాన్‌ గంతర్‌ అనే ఆ కున (వాసిన “ఇన్‌ 
సెడ్‌ ఏషియా” అనే (గంథంలో రాజాజీని గూర్చి (వ్రాసిన నిందా 
వాక్యాన్ని రాజాజీ విముఖులకొక ఆంధిమ్మితుడు చదివి వినిపించ 
నార ంభించారు. దాంతో," తెలుగువారికి తమిళులకు మధ్యనున్న సామ 
రన్యము, ఇదివరకు చెడిపోక మిగిలినదికూడా చెడ నారంభించింది. ఒకే 
కాంగెసులో ఒకే గాందిగారి నాయకత్వం [కింద (పకాశంగారు, 
రాజాజీ పనిచేస్తూన్న ప్పటికీ; మంతత్రివర్గాలు ఏర్పాటుకాకముందు, మంత్రి 
వర్షంలో కార్యకలాపాలు నడిపి స్తున్న సమయంతోనూ, చివరికి కౌరా 
గృహవాసం చే స్తున్న సమయంలోనూ ఇద్దరి జీవిత (ప్రవాహాలు కలిసి 


648 నా జీవిత యాత్ర 


ఉన్నప్పటికీ, (ప్రయాగలో గంగా యమునలు సంగమయిన తర్వాత 
కూడా కొంతదూరంవరకు తెలుపు తెలుపగా, నలుపు నలుపుగా ఉండే 
విధంగా వీరి చరి తలు ఉండడంవల్ల రాష్ట్రరాజకీయాలు వీరి వ్యక్త ర్‌గత్ర 
భేదాలకు అతీవ కాలేకఫోయా యు. “దీనికితోడు అపుడు వేలూరు 
జెయిలులో ఉన్న డాక్టర్‌ పట్టాభి సీతారామ మయ్యగారికీ, (పకాశంగారికీ 
మధ్యఉన్న విభేదాలు ర పరిస్థితులను, (పజలను మరింత చీకటి 
(తోవలవెంట పెడుతూ ౦డేవి. కటువు ంటి పరిణామమే రాకపోయిఉంపే, 
వారి విభేదాల విషయమై ఇక్కడ (వాయవలసిన అవసర మే లేకపోయి, 
సంతోషజనక మైన స్టితి కలిగి ఉండేది. 
వీడ్కాలుపులు - విందులు 
కష్టాలలో ఉన్నప్పటికీ సర్దుకొనడానికి అలవాటు పడి, కష్టాల 
మధ్యనే సుఖ జీవనం చేయడానికి యత్నించడం మానవులకు సహ 
జము. అందులో భారతీయుల కది ఉగ్గుపాలతో పెట్టిన మన స్ట స్ట త్వము, 
ఆళాపాశములతో సతమత మవుతూ,"' బంధాలు కల్పించుకొని, ద్వేష 
లో వహ్నుల వేడిని రాజనీతి పరిజ్ఞానమని భావించుకొని, భావి 
కాలంలో రాగల పదవృలందు గల వ్యామోహమే (పాణళ క కిని ఇస్తూం 
డగా కారాగృహ మందున్న సత్యాగ్రహులందరూ కలసి సోదర సత్యా 
(గ్రహులు ఎవరై నా కైకాల పరిమితి ముగిసి విడుదల పొందేటప్పుడు, 
కారాగృహ నివాస స్టితిగత సదుపాయాల ననుసరించి, “తేనీటి విందు” 
ఏర్పాటు చెయడం 'మామూలయిపోయింది. అలాంటి సమయాలలో 
విడుదలై న వారిపై ఇష్టమున్న మిత్రులు, పెద్దలు ఏడ్యోలు సూచ 
కంగా కొన్ని వాక్యాలు చెప్పడం మామూలయింది, కారాగృహం 
లోనికి వెళ్ళిన ఆరునెలల తర్వాత ఇటువంటి ఉక్సవాలు ఆరంభ 
మయ్యాయి, (ప్రకాశంగారు ఘాతం ఈ ఉత్సవాలలో పాల్గొనేవారు 
కొరు. అటువంటి ఒకానొక సమయంలో విడుదలయిన కేరళ మిత్రు 
డొకడు * అన్నమాట ఇది: “నేను జై లులోకి రావడమిదే మొదటి 
* ఈ కేరళ మిత్రు డిష్వుడు కేరళ శాసన సభకు అధ్య తు 
డుగా ఉన్నారు, ఆ 


వేలూరు బైలు ముచ్చటలు 649 


సారి. కాని నాకిక్కడ చాలా మంచి అనుభవం కలిగింది, లోక 
జ్ఞానం వచ్చింది. పెద్దవారికీ గల చిన్న మనసులను, చిన్నవారికి గల 
పేద్ద మననులను ఇక్కడ చూడగలిగాను. 

అంతటిలో, రాజాజీ విడుదల అయే సమయం rn 
ఆయన పెద్దవారు గనుక, ఆయన కిచ్చే టీ పార్టీల సంఖ్యకూడా పెరి 
గర అలా ఒక తేనీటి విందులో ఆయన ఉపదేశ వాక్యాల మధ్య 
“హిందూ ముస్టీమ్‌ స సమస్య అన్నది నా చేతులలో వదలి పెట్టినట్లయితే, 
ఐదు నిమిషాలలో పరిష్కారం చేసాను” అన్నారు. ఈ మాటలు 
వినేసరికి మాలో చాలా మందికి పరిష్కారం పై ఆశ, పరిష్కారం 
ఇంత సులభమా అన్న ఆశ్చర్యమూ కలిగినవి. నేను “ఆ రహస్య 
మేదో మాకు చెబితే, మీకు మేము సహాయం చేసాము గదా, చెప్పండి” 
అన్నాను. జై 

దాని కాయన, “నువ్విప్పు డిలా అంటావు. రేపు గాంధీగారు 
వ స్తే “గాంధీగారు, గాంధీగా'రని ఆయన వెంట పడతావు. నీతో చెప్పి 
ఎమి లాభము?” అన్నారు. 

ఉన్నత స్టాయిలో__ఆయనకూ, గాందీగారికీ మౌలికంగా ఉన్న 
విభేదాలు తెలిసిన “వారికి మాత్రం ఈ మాటలోని రహస్యం కొంచెం 
అర్హమయింది, మిగిలిన వారి కది రాజాజీ సహజ చమత్కార వాక్య 
సర లిగా మాత్రమే కనిపించింది. 

చాలామందికి శిక్ష తొమ్మిది నెలల ,పరిమితి లోపలే ఉండడం 
చేత ప్రతి రోజూ ముగురో, నలుగురో 1941 సెస్టంబరునుంచి విడు 
దల అయిపోతూ ఉండేవారు. ఏడాది కిక్షగలవారు ముప్పై నలభై 
మందికి ఎక్కువ లేరు. పద్దెనిమిది నెలల శిక్ష ఫాందిన వాడిని 
నేనొక్కడినే, ఇంతలో (ప్రకాశంగారు విడుదలయ్యారు. (కొంత 
స్పెషల్‌ రెమిషన్‌ కారణంగా రాజాజీ, (ప్రకాశంగారూ ఒకే రోజు 
విడుదలయి, తిరుచినాపల్లి లో మాజీ మంత్రి అయిన డాక్టర్‌ రాజన్‌ 
గారికి అతిభులై నారు) వీడ్కొౌలుపులకు, విందులకు (ప్రకాశంగారు 
పూర్తిగా విముఖులు. అందుచేత ఆయన జైలునుంచి వెళుతున్న రోజున 





650 నా జీవిత యా|త్ర-4 


ఏ ఆర్భాటమూ లేకుండానే వెళ్ళారు. మేము కొద్దిమంది మే మిగిలి 
ఉన్నాము, 

వర్షాకాలం అంత మై, చెట్లకూ మెదానానికీ ఒక కొ త్త పచ్చ 
దనం వచ్చి కంటికి, మనసుకూ ఆప్లై దం కలుగుతూండేది.. దాదాప్ప 
రెండు వందల మంది ఉండిన స్థలంలో పము ముపై షః నలభై 


మం"మి మాతం మిగిలేసరికి . సల వె శాల్యం చూసే ప్రపంచ 


మంతా అక కస్మా త తుగా విశాలక్వం హొందినట్లనిపించింది. నిత్యవాదోప 


వాద శబ్ద వై ఖర  తగ్గడంచేత, మనసులో కొంత శాంతి కూడా సరు 


కూరినట్లయింది. అ ఈ శాంత సతి అక కన్మా త్తుగా ఒక రోజున 
న్యత్య స 'సమయింది. అందుకు కారణం పత్రికలలో వచ్చిన ఒక వా ర్త 
రాజాజీ ఏదో కాన్వే కెషన్‌ (స్నాతక ఉపన్యాసంలో హిందూ 
ముసి! '౦ సమస్యను ఐదు నిమిషాల్లో పరిష్కరించ వచ్చనీ, అందుకు 
జిన్నా కోరినట్లు పాకిస్తాన్‌ను భారత దేశం నుంచి విడదీయడమే మార్గ 
పుసీ పేర్కొన్నట్టు ఆవా ర్త సారాంశ ము. నిశ్చలమైన జలాశయంలో 
పెద్ద ఎత్తునుంచి Se పడవే సే ఎ విధంగా అది అల్ల కల్లోల 
మవ్పుతుందో, ఆ విధంగానే జె జైళ్ళలో. ఉన్న మా నులక" శాంత 
జలాశయంలో రాజాజీ చెప్పిన పరిష్కారం బండరాయిలా పడి, 
ఆశాంతిని రేపింది. ఇరవై సంవత్సరాలకు పైగా గాంధీగారు ఇపిన 
హిందూ ముస్తిం ఐక్యమన్న (ప్రచారానికి ఫలం ఇదేనా? తన 
మార్గానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని బద్దలుకొ శు ఉదేశం ఉన్న 
వారిని గాందీగారు ఏలాగు తమ (పత్యేక కిస్ఫులుగా భాపంచుకుంటు 
న్నారు? అని పరిపరి విధాలై న మనో వెదనా తరంగాలు అందరి హృదయ 
సరసులందును ఉప్పొంగ సాగాయి. ఎమైనా సరే, జై లలోంచి 
వెంటనే ఎలాగో విడుదలయి రాజాజీని 'ప్రతిమబించాలన్న భావో 
(దేకం కలిగింది. అంతటిలో రాజాజీ భావాలను పకాశంగారు బహి 
రంగంగా ఖండించినట్లు వత్రికలలో వార్తలు పడేసరికి కొంత ఉప 
శాంతి కలిగింది, 


ఇంతేకాక, ప్రకాశంగారి అధ్యక్షతను విశాఖపట్నంలో ' డిసె 


నా 
స్ట “ 4] 
: ని న 


వెలూరు జైలు ముచ్చటలు 651 


బరు నెలలో ఆంధ మహాసభ జరిగింది. అప్పటికి నేను తిరుచినాప ల్లి 
కారా గృహంలోని విశాలమైన ఆవరణంలో పెద్ద పెద్ద చెట్ల నీడలలో 
ఏడు ఎనిమిది మండితో ఉండేవాడిని, (పకాశంగారు ఆంధ మహో 
సభలో అవకాశం తీసుకుని, “హిందూదెశ విభజన స్యూత్రం పెద్ద లెవరూ 
ఆమోదించలేదన్సీ గాందీజీ దానికి సంపూర్ణ న్యతి రేకులనీ, (ప్రజలు 
అనవసరంగా నై రాశ్యమనే అంధకారంలో పడకూడదు అనిన్నీ అన్న 
మాటలు ప శికలలో పడినొతః దానివల్ల మాకు కొంత ఉపశమన 
కలిగింది. 
ఆ ౦ (థ రా ష్ట్ర లి స్య 

ప్రపథమంలో చెన్నపట్నం మొదలై న కొన్ని [గ్రామాలను 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారికి, వెంకటా్రి నాయకుడు పట్టాగా 
ఇచ్చాడు, చెన్నపట్న మనేది కూవం నదికి ఉ త్తరంగా ఉన్న భాగము. 
ఉత్తర ప్రాంతాలలో ఏవో రెండు వీధులలో తప్ప మిగిలిన [ప్రాంతం 
సంపూర్ణంగా తెలుగు ఖండంగా ఉండేది. 17 వ శతాబ్దంలో ఈ చెన్న 
పట్నంలో మునిసిపల్‌ (ప్రభుత్యం ఏర్పాటు చేసేటపుడు 212 hes 
లుండేవసీ, అవి పూ_రిగా తెలుగు వారితో నిండి ఉండేవనీ అప్పటి 
రికార్లుల మూలంగా మనకు తెలుస్తున్నది. అయితే, ఈస్రండియా కంపెనీ 
వారు సెయింట్‌ థామస్‌ మవుంటులో నైన్యన్థావరం ఏర్పరచుకోవడం 
వల్ల, కోటనుంచి సెయింట్‌ థామస్‌ మవుంటోదాకా ఇరుుపక్కలఉండే 
(గ్రామాలను (కమేణా చెన్నపట్నానికి కలుపుతూ రావడంవల్ల (టిప్లి కేన్‌, 
మెలాపూరు మొదలై న (గ్రామాలు ఈ పట్నంలో కలసిపోయినాయి. 
ఆ [గ్రామాలలోని దాక్షిణాత్యులు చెన్నపట్నపు జనాభాలో కలసిపోవడం 
చేత [కమేణా తమిళ జనాభావంతు "'హెచ్చవుతూ వచ్చింది. దానికి తోడు, 
చెన్నపట్నంనుంచి దక్షిణ జిల్లాలకే మొదట శరై లుమార్గం పడింది. 
అందుచేత దక్షిణజిల్లాల వారికి _చెన్నసట్నానికి రావడానికి, వసతులు .. 
తొందరగా కల్పించుకోవ డానికి అవకాశాలు కలగడంవల్ల , వారి జనాభా 
వేగంగా పెరిగింది. (పయాణజసౌకర్యాలు హెచ్చడంవల్ల దక్షిణ జిల్లా 
అలో గవర్నమెంటు కళాశాలలలోనుంచి పాసయిన విద్యార్థులు చాలా 





652 నా జీవిత యాత్ర-4 


మంది పనో రకత చెన్నపట్నంవచ్చి స నరపడడం జరిగింది. ఇది 
ఇలాజఉండగా, మౌంటురోడ్డుకు ఇరుప్రక్కలఉన్న, తెలుగు భూస్వా 
ములు, జమీందారులు తమ భవనాలను, అవరణలను అమ్మి వేసుకొవడం 
మొదలు పేటారు. ఈ విధంగా జరిగి జరిగి, 1997 నాటికి పట్నంలో 
తెలుగువారి 'జనాభా త గనారంభించింది. 

చెన్నరాష్ట్రంలో, చెన్నపట్నంలో నూటికి 25 వంతులై నా 
అంశే-మూడు, నాలుగు లక్షలమందైనా ఆంధ్రులు ఉండేవారు. న్‌ 
గునే మిగిలిన దక్షిణజిల్లాలలో నూటికి 15 వంతులు ఆం(ధులే ఉండే 
వారు. అందుచేత కోస్తా జిల్లాలలోను, రాయలసీమ శిల్లాలలోను 
ఉన్న ఆంధ్రులే వీరి మద్దతుతో చెన్నరాష్ట్రం పరిపాలన తమ చేతు 
లలో ఎప్పుడూ ఉంచుకో వలసింది. కాని ఏ కారణంచేతనో ఆం(ధులు 


చే రయితేనే అభివృద్దిపౌందే అవకాశం ఉందిగాని, ఉమ్మడి రాష్ట్రంలో 
మనం సగంపాలు ఉన్నా మనకు తగు అవకాశాలు లేవు; మన (ప్రాంతాలు 
ఆర్డి కంగా అభివృద్దికావడానికీ అవకాళాలు లేవు__అన్నభావం మన 
తెలుగు నాయకులలో గట్టిగా ఏర్పడింది. బెంగాల్‌, నీహార్‌, ఒరిన్సా 
రాష్ట్ర్రాలు (పత్యేకంగా విభజించగా నే ఈ భావం గట్టిపడింది. మనకు 
ఉ త్రరంగాఉన్న ఒరిస్సావారు వీహారునుంచి విడిగా "తమకు (పత్యేక 


రాష్ట్ర్రం కావాలని ఆందోళన చేసేవారు. బొంబాయిలో, సింధు చిన్న 


భాగంగా ఉండేది. అందుచేత ఆ (ప్రజలు తమకు విడి రాష్ట్రం కావాలని. 


ఆందోళన మొదలు పెట్టారు. ఆంధిరాష్ట్రంకావాలా వద్ద వదా అన్న (ప్రశ్న 
తెలుగునాయకులను అయిదారేండ్రపొటు "వేధించింది. మండలాభివృద్దికై 
కొన్ని మండల సభ లేర్పరచడం, తర్వాత అన్ని మండలాల సభలు 
కలిసి ఏకంగానే పెద్ద ఆం(ధసభ కావాలనే వాంఛ వెలిబుచ్చేసరికి, 
మొదట అఖిలాంధ్ర సభ ఒకటి 1912 లో ఏర్పాటయింది. అందులో 
మొదటి ఎజెండాలో ఆంధ్రరాష్ట్రం (పత్యేకపరచాలన్న విషయం లేదు. 
కాని, చేశ బాహుళ్యంలో ప్రక్యేకాంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయక తప్ప 
దన్న వాతావరణం బల పడింది. (పకాశంగారు మొదట ఈ విషయమై 


సందిగ్గంగా ఉన్నా, 1913 లో బాపట్లలో సమావేశమయిన మొదటి. 


ల టం లాలా 0 ఉం కారాల ఈ లారా ఎక 


వేలూరు జైలు ముచ్చటలు : 653 


ఆంధ్రమహాసభలో మాతం అభిరుచి హెచ్చుగా చూపించారు. అప్పట్లో 
ఆయన పెద్ద న్యాయవాదిగా ఉండేవారు. అప్పటినుంచి ఆయన (ప్రతి 
ఆంధ మహాసథలోను (ప్రముఖ ప్యాత వహించేవారు. ఇంతలో 1917 
ఏపిల్‌ లో తెలుగుణి ల్లా లన్నింటికి రాష్ట్రకార్మగెస్‌ కమిటీ ప్రత్యేకంగా 
ఉండాలని ఏర్పాటయింది, ఆ ఏడే మరొక ఆరు నెలల తర్వాత సింధుకు 
కూడా (పత్యేక రాష్ట్ర కాంగెస్‌ కమిటీ ఉండాలని తీర్మానమయింది. 
ఈ: ఏర్పాట్ల తో (ప్రత్యేకంగా ఆంధ్రరాష్ట్రం కావొలా, వద్దా అన్న సరద 
హాలన్నీ నశించాయి. తర్వాత గాంధీగారి నాయకత్వం [క్రిందికి దేశ 
మంతా రావడమూ, కాం(గెస్‌ సందేశం దేశం మూల మూలలకు తొంద 
రగా వ్యాపించడమూ జరిగి జాతీయభావం పెంపొందింది. భాషలను అను 
సరించి, వివిధ రాష్ట్రాలుగా దేశమంతా విభజన చేయడం జాతీయ 
భావము సెంపుదలకు, స్వాతంత్ర్య సమరం శాస్త్రీయంగా నడపడానికి 
దోహదం చేసింది, ఒక భాషా(పాంతంవారికి మరొక భాషాపాంతీ 
యుల పై విద్వేషంకాని, ఒక రాష్ట్రంవారు "రెండో రాష్ట్రంలో 
ఉద్యోగ వర్తక వ్యాపారాలు చేసుకోకూడదన్న భావాలు ఆనాటి ఉద్య 
మంలో భాగాలుగా లేవు. [పాంతీయులకు ఉద్యోగాలు ఇవ్వనల సిన 
దన్నది పునాది సూత్రమే. అయినా, ఆ రోజులలో భాషావి ద్వెషం 
లేదు. అందుచేతే కౌం|గాస్‌ (పచారంకోసం దేశాన్ని భాషారాష్ట్రా) 
లుగా విభజించి ఆ సూత్రంపె నే దేశ స్వాతం త్యం లభి పై 
దేశంలో రాష్ట్రాల పునర్విభజన జరుగుతుందని కాంగస్‌ అనేక 
సార్లు వాగ్గానం చెసింది. 

1938లో మొదటి కాం(గెస్‌ (ప్రభుత్యం ఏర్పడిన తర్వాత 
30.93.1998 న లెజి'సెటివ్‌ అసెంస్ర్తీ లోను, 31-3-88 న కౌన్సిల్‌ లోను 
ఒక తీర్మానం పాసు అయింది. దాని సారాంశం ఇది: చెన్నరా_ష్టంలో 
గల తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ (ప్రాంతాలు (ప్రత్యేక పరిపాలనా 
రాష్ట్రాలుగా ఏర్పాటుచేయడానికి (బ్రిటిమ (పభుత్వం వారిని కోరవలసిం 
దని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాకు సిఫారసు చేయడానికి తీర్మానించ 
బడింది. ఇంగ్ల ండులో ఉన్న ఇండియా కార్యదర్శికి యీ తీర్మానం అంద 


654 నా జీవిత యాత్ర 


చేయవలసిందిగా కోరుతూ గవర్న మెంట్‌ ఆఫ్‌ ఇండియాకు ఈ తీర్మానం 
పంపబడింది. ఆ సమయంలో చెన్నరాస్ల (పభుత్వం వారు (వాసిన ఉత 


రంలో అన్నీ పరిస్థితులు అవగాహనలోనికి తెచ్చుకుని గవర్న 


మెంటువారు చెన్నరాహైన్ని భాషాప్రాంతాలనే (ప్రత్యేక పరిపాలనా 
రాష్ట్రాల క్రింద విభజించవలెనన్న సూతం (ప్రభుత్వం ఆంగీకరి స్తున్న 


దని వ్రాశారు. అయితే ఇంగ్ల ండులో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభలో కేద్ర. 


అనే సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఇండియా కార్యదర్శి, ఇలా 
చెప్పాడు: * “ఇండియాలో రాష్ట్రాలన్నీ భాష్మాపయు కంగా నిర్మాణం 
కావాలన్న కోరిక ఇండియాలో కలదని (విటిషు గవర్న మెంటుకు 
తెలుసు,” దానిపై న ఒక అనుబంధ (పశ్నకు సమాధానంగా కొ త్రరాష్ట్ర ౦ 
ఏర్పాటుచేసే అధికారం చక్రవర్తి రిదస్‌ చెప్పారు, అంతేకాక, న 
కార్యదర్శిళైైన జెట్‌ లెండ్‌ అప్పట్లొ" నూతనంగా రాష్ట్ర విభజన, పునర్ని 
ర్మాణం జరగడం ఇండియాకు మంచిది కాదని (చిటిషువారి ఆధి పాయం 
అని చెప్పారు. కామన్స్‌ సభలో యిచ్చిన యీ జవాబులు ఢిల్లీ గవర్న 
'మెంటుకు చేరి, అక్కడినుంచి చెన్నరాష్పృపు es తయా. 
ఆసెలుపైన 21-5-1998 నాడు రాజాజీ, “ప్రస్తుతం దీనిపై మనం 
చేయగల్లినదేమైనా ఉందా? ఇండియా _ యిచ్చిన (పకటన వల్ల 


మనం వెనుకకు త గవలసిన అవసరం లేదు. నాకు ముందడుగు పం 


లని ఉన్నది,” అని (వాళారు, దానిపై 26.5-38 న గవర్నరు ఎర్‌ స్కాన్‌ 
తన అభి పాయం వ్రాస్తూ, “ఎప్రిల్‌ 2|నాటి పదవ నెంబరుగల ఉత్తరం 
ద్వారా ఇండియా కొర్యదర్శికి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా వారు 
మన శాసన సభా, శానన మండలి తీర్మానాలను పంపారు. ఇండియా 
కార్యదర్శి (ప్రత్యు తరం వచ్చేవరకు వేరేపని చేయడం నిలుపుల చేసే 
బాగుంటుందని నా అభిప్రాయం. ఇండియా కార్యదర్శిని ఈ కణంలో 
జాబులతో బాంబు చేయడంవల్ల పయోజనం లేదు,” అని (వాశారు. 

ఇలా ఉండగా, (పకాశంగారు బందరు వెళ్ళినప్పుడు అక్కడి 
మునిసిపాలటీవారు ఆయనకొక స్వాగత స్మ్యతం ఇచ్చారు. అందులో 
ఆంధ్రరాష్ట్ర (ప్రసక్తి ఉంది. దానిపై ర్‌.8.88 న (పకాశంగారు “రాబోయే 


వేలూరు జైలు ముచ్చటలు 655 


కాబినెట్‌ మీటింగులో ఏమి చేయగలమో ఆలోచించాలి. (పజల మన 
సులో (సత్యేకాంధరాష వాంఛ బలంగా ఉంది” అని [వాళారు. దాని 
ey 
సిన రాజాజీ “ఇంకా ఏం చేయాలి?” అన్న మాట కలిపారు. అంతే 
శఫీదేమీ లేదని ఆయన భావము. 11.7.88 న ఇండియా కార్యదర్శి 
నుంచి చెన్నరాస్త్ర (పభుత్వానికి ఉత్తరం వచ్చింది. 11/1, 18/53 [88 
bbl (జాల శేడీలలో ఏరు (వ్రాసిన ఉత్తరాలు, వాటితో 
షౌందుపరచిన మార్చి 00 91 తేదీల శాసన సభా మండలి తీర్మానాలు 
సంపిస్తూ, చెన్నరాష్ట్ర (ప్రభుత్వం ఉత్తరాలు అందినట్లూ, అయితే 
వీరు (వ్రాసిన మొదటి ఉత్తరం అందిన తర్వాత హవుస్‌ ఆఫ్‌ 
కామన్స్‌లో ఒక (ప్రశ్నకు జవాబు ఇచ్చే సందర్భంలో కొ త్త రాష్టాల 
ఏర్పాటు విష మమై (బిటిషువారి ఆభి పాయం వివరించడం జరి 
గిందనీ, ఆ టు. డీంతోబాటు పంపుతున్నామనీ, కొ త్త రాష్టాల 
ఏర్పాటు భారత దేశానికి మంచిది అన్న ఫీర్‌ అభ్నపాయంతో 
ఏకీభవించ లేనందుకు చింతి స్తున్నట్లూ వాశారు. ఇది జరిగిన పిదప, 
చెన్నరాష్ట్ర ౦ కాబినెట్‌లో మరొక విషయం జరిగింది. తెలుగు జిల్లా 
అకు (పత్యేక పరిపాలనా యం(తం, మిగిలిన జిల్లాలకు వేచే కకక 
యంత్రం ఏర్పాటుచేసి, ఈ రెండింటికి తానే గవర్నరుగా ఉండి కార్య. 
కలాపాలు నడిపిసాననే ఎర్‌ స్కి న్‌ గారి అభిపాయం చర్చింపబడడమూ, 
అలా కావాలనే కాబినెట్‌ ఒక తీర్మానం (వాపిందనే విషయమూ, అది 
ఇండియా కార్యదర్శికి పంపబడిన విషయమూ దేశంలో అందరికీ 
తెలిసింది, 

1941 డిసెంబరులో జై లనుంచి వచ్చిన _పకాశంగారు విశాఖ 
ఆంధ మహాసభలో బాంబువంటి ఒక మాట బయలు పెట్టారు, అప్పుడు 
అలా పంపిన ఆ విషయానికి చెన్నరాష్ట్ర ౦లో అధి కారంగల పెద్దలు 
కొందరే వ్యతిరేకులై , ఇండియా కార్యదర్శికి అధికార రీత్యా ఉ త్రరం 
(వాయడంచేతే ఆ కార్యదర్శి ఏ పనీ చేయలేదని వెల్ల డించారు. (ప్రకాశం 
గారు ఎవరి పేరూ చెప్పకున్నా, అలా చేసింది రాజాజీ అని ఆర్థం చేసు 


T43 


656 నా జీవిత యా(త.4 


కుని (పకాశంగారు ఆయనను నిందించినట్లు స్న్మతికలు వార్తలు (ప్రక 
టించాయి. దానిపై రాజాజీ యిది అబదమని (ప్రకాశంగారిపై పరువు 
నష్టం దావా చేసానని (పకణించారు. తాము ఎవరి పేరూ చెప్పలేదు 
గనుక, తమకా “బాధ్యత లేదని ప్రకాశంగారు జవా విచ్చారు. కొంత 
కాలానికి డాక్టర్‌ పట్టాభి సీతారామయ్యగారు రాజాజీ (వాసిన ఉ త్తరా 
లను తాము చదివినట్లు (ప్రకటించగా ప్రజల అభిపాయానికి వ్యతి 
రేకంగా తామలా (బ్రాయజబేదని రాజాజీ (ప్రకటించారు. 

ఇంగ్లండు వెళ్ళి సెక్రటరీ అఫ్‌ సెట్‌ ఆఫీసులో, రాఘవేంద్ర 
రావు (కౌన్సిల్‌ మెంబరు) వ్యతిరేకంగా ఉన్న ఉ తరం చూపగా, 
(పకాశంగారికి ఆ విషయం అందజేసిన వ్యక్తి, దాన్ని పురస్కరించు 
. కుని _పకాశంగారు మాట్లాడి తగవులో పడ్డప్పుడు. అవును, కాదు అని 
ఏమీ అనకుండా మౌనంగా ఉండి పోవడంవల్ల, ఆ ఉత్తరంయొక్క 
(గంథకర్శృత్వము, ఉద్దేశము మొదలై నవి యిప్పటి వరకు, లోకా 
నికి తెలియవు, * పట్టాభి సీతారామయ్యగారు కూడా ఆ ఉ త్తరంలో 
ఉన్న వివరాలుగాని, దాని కర్ర పేరుగాని. తన (ప్రకటనలో బయట 
పెట్టలేదు, 

“క్విట్‌ ఇండియా” ఉద్యమం వచ్చిన తరువాత జరిగిన జనరల్‌ 
ఎన్నికల పిదప (పకాశంగారు చెన్నరాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, 
సంవిధాన నభ (౮౦00360611 Assembly) లో సభ్యులుగా 
ఉండడం జరిగింది. ఆ సందర్భంలో వారూ, దుర్గాబాయిగారు, 
అనంతశయనం Pe Me రంగాగారు కలిసి, ఆంధ్రరాష్ట్రం 




















 * చేను ఆ వ్యక్తి కిని (పకాళంగారి జీవిత చరి తై (వానే 
సరద రంత, ఆరూ త్రరం విషయం తెలియజేయ గలరా అని Ga 
చా, ఆయన ఇంతే శాల మెనాక రాజాజీ మనసుకు ఎందుకు నొప్పి 
కలుగ జేయాల౦టూ, తన పేరును ఈ వివాదంలోకి తీసుక రావ 
దని చెప్పడంవల్ల, వారికి నేనూ, నాకు వారూ (వాసీన ఉత్తరాలు 
ఇందులో పాొందుపరచడంలేదు. అవి (ప్రచురించ వలసిందిగా 
_ పాఠక లెవరూ నన్ను నిర్బంధించరని ఆశిస్తున్నాను, 


వెలరాలు జలం ముచ్చటలు 657 


చేరు సంవిధానం ముసాయిదాలో రాష్ట్రాల జాబితాలో చేర్చువలసిం 
దని కోరగా, ఆ ముసాయిదాలో మొదట ఆ పేరు చేర్చడ మయింది. 
అయినప్పటికీ, సంవిధాన సభవారు ని వేదిక [ప్రకటించి నపుడు, ఆ పేరు 
మినహాయింస బడింది. రాష్ట్రాల నిర్మాణంలో కావలసిన పూర్యరంగ 
కార్యక్రమంగా ఏ యే జిల్లాలు ఒక రాష్ట్రంలో చరవలెనో నిర్ణయమై 
(పకటింపబడాలి. అలా జరగకుండానే ఆర్మధ్రరాష్ట్రం బరు జాబితాలో 
కలిపి తే_...అది మిగిలిన రాష్ట్రాలవలె రాష్ట్రంగా నడుచుకొనే అవ 
కాశం లేనందువల్ల ఆ పేరు తీసి చేయడ మైందని ఆ నివేదిక సే 5 
నిందీ. తరువాత యీ ఆం(ధ రాష్ట్రం విషయమై 1952 లో అమరజీవి 
(శ్రీ పొట్టి (శ్రీరాములు పాయోపవేశం చేశారు. ఈ స్టితి కలగడానికి 
కారణం... మొదట కొం గెస్‌ వర్కి౦గ్‌ కమిటీ వారు భాషారాష్టా 9లు 
స్వాతంత్ర్యానంతరం ఏర్పాటు చేస్తామని చేసిన తీర్మాన, వాగ్గానాలకు 
(పధానమంతి నెహ్రూ వ్యతిరేకంగా ఉండడం వల్ల, అటువంటి 
ఏర్పాట్లకు ఎటువంటి పూర్వకార్య_ కమం పగ స. భాషారాష్ట్రా 
లకు (పధానమంతత్రి వ్యతి రేకు లన్న సంగతి తెలిపే సరికి, రాష్ట్ర 
విభజన ఉద్యమం కుంటువడింది. విభజనకు గల అభ్యంతరాలు బల 
పడ్డాయి. భాషా విద్వేషాలు పెరగ నారంభించాయి. ఈ (ప్రభావం, 
- 1946 లో (పకాశంగారు ముఖ్యమంతతిగా ఉన్నప్పుడుకూడా బాగా తల 
యె త్తింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే, ఆయన మంత్రివర్గం 
తస: ప డబ్ల్యూ. డి. మంత్రిగారు. చెన్నపట్నం మొదలుకొని ఉత్త 
రంగా తడ వరకు, నూటికి 70 నుంచి 95 శాతందాకా తెలుగు (ప్రజ 
లున్న (గామాల పేర్షను అరవ అక్షరాలతో (వాయించడం మొదలు. 
పెట్టారు. మెలు రాళ్ళమీద అరన అంకెలు చెక్కించ నారంభించారు. 
| చెన్నపట్నంలో “పాపయ్య వీధి” అని ఒక వీధి ఉండేది. ఆ 
పాపయ్య తూర్పు ఇండియా కంపెనీవారి పరిపాలనా కాలంలో. తెలుగు, 
ఇంగ్లీషు దుచాసి హా గా ఉండేవాడు. ఆయన ఇంటిపేరు 
' “అవధానం వారు. ఆ వీధి పేరు ఇంగ్లీషులో పాపయ్య స్త్‌ అని [వాసి 
ఉండగా, ఈ తగాదాలు బలమైనప్పడు పాపయ్య అన్న మాటకు చివర 


658 నా జీవిత యాత్ర. | 





“రి అన్న అక్షరం ఒకటి చేర్చి, “పాసయ్యర్‌ వీధి'గా మార్చారు, , 
రెండువందల సంపత్సరాలపాటు తెలుగు నేర్చుతూ ఉన్న | 
స్కూళ్ళలో తెలుగు కై క్లాసులు మూసి వేయబడ్డాయి. ఆయితే, (ప్రకాశం, 
గారికి తెలుగు వవ. వ్యతిరేకంగా ఉండడంకేళ ముఖ్యమంత్రిగా 
ఎన్నికై నప్పటికీ, ఇటువంటి అవకతవకలను బలంగా అడ్డ డానికి సత్తువ 
లేకపోయింది. ఇటువంటి పరిస్థితులలో అమర జీవి శ్రీ పొట్ట bs 
ములు ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా కావాలనీ, అందులో చెన్న పట్నమూ 
oss ుడాల నీ ప్రాయోపవేశం చేశారన్న మాట అందరికి తెలిసిందే, 
ఆయన శానిటరీ ఇన్సె్పెక్షరుగా ఉండి, సహాయ నిరాకరణోద్యమంలో 
ఆ సదవికి రాజీనామా ఇచ్చి, గాంధీగారి ఆశ్రమంలో చేరిన గాందీవాది, 
ఆయన, (ప్రభుత్య కార్యాలయాలున్న కోటగుమ్మం వద్ద (పాయోసవేశం 
ఆరంభించగా, బులుసు సాంబమ్లూర్రిగారు ఆ సలం మంచిది కాదని, 
ఆయనను తమ యింటికి తీసుకుపోయి, ఆ దీక్ష్షొభంగం జరగకుండా 
తగిన ఏర్పాట్లు చేశారు. ప్రాయోపవేశం మాన్సించడానికి మారుగా__ 
(ప్రకాశంగారు, సాంబమూ ర్తిగారు ఆయన మంచంమీద కూచుని, 
ఆయన దీక్షను, పట్టుదలను హెచ్చుచేసి, ఆయన మరణానికి కాదకు 
లవుతున్నారని ఆంధ వ్యతిర (కులు, మంత్రులు పలు ఏమర్శలు . 
(వారంభించారు. ఎమైనా, అప్పటి ముఖ్యమం|తి రాజాజీ మాత్రం 
ఉపవాస దీక్షలో ఉన్న శుద్ధ గాంధీవాది (శ్రీరాములుగారిని ఒక్క 
మారైనా వచ్చి చూడలేదు. చివరకి ఆయన (పాణంపోయిన తరువాత 
'కూడా_దహనానికి ముందుగాని, దహన సమయంలోగాని రాజాజీ 
రాలేదు; చూడలేదు; “అయో పాపి మని మాటయినా అనలేదు. 
బహుశా, అది రాజసీతి సందింధమైన మౌన మేమో? యాభై రోజులు 
ఆలా ఉపవాసం జరిగేసరికి దేశంలో పెద్ద అలజడి ప్రారంభమయింది. 
యాభై ఎనిమిదో రోజున ఆయన దేహ త్యాగం చెప్పీ, స్వర్గ స్తులెనారు, 
wes = తెలుగు జిల్లాలలో అనేక చోట్ల రై రైళ్ళను అసి వేయడం, 
రలు పట్టాలు తెగగోట్టడం, సే సెషన్లు కాల్చడం మొదల బున అల్లర్లు 
కౌల్చులు చాలా హెచ్చయినాయి. స్ట 5 అల్ల రీకి జడిసి, ఆంధ్ర 





క్విట్‌ ఇండియా ఉద్యమము 659 


రాష్ట్రం ఏర్పాటు చేయనని (ప్రధానమంత్రి కఠినంగా చెబుతూ వచ్చారు. 
చివరకు, 1058 వేసవికాలం తరువాత చెన్నపట్నం, బళ్ళారి మినహా 
యించి, మిగిలిన తెలుగు (పదేశాలతో (ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయ 
'డానీకి న్నెహకాగారు అంగీకరించడం, సెపెంబరు నెలలో ఈ విషయమై 
ఒక (పత్యేక సంఘం ఏర్బాటు ప. అక్టోబరు | | నాడు నూత 
నౌం(ధ రాష్ట్రానికి కర్నూలులో నెహూూగారే (పారంభోత్సవం జరిపిం 
చడం మొదలె న విషయాలు ముందు వివరిసాను. ఇక్కడ, ఆంధ 
రాష్ట్ర అవతరణ విషయం క్ష ప్తంగా చెప్పడ మైన). 


10 
కిట్‌ ఇండియా ఉద్యమము 


అ అ సత్వ్యా(హా ఉద్యమం అనంతరం ఆగసు నెలవరకు కొంత 
నావీ ఠు 


విరామం కలిగింది. వ్యక్తి సత్యాగహంలో కాం(గెస్‌ వాదులు 
చూపించిన (క్రమశిక్షణ, కార్యదిక్ష దేశంలో నూతనోత్సాహాన్ని కల్పిం 
చాయి. జై. లునుంచి విడుదలయిన తర్వాత రాజాజీ చేసిన పొకిస్తాన్‌ పక్ష 
(ప్రచారానికి వ్యతిరేకంగా సమ్మగ జాతీ మతావాదం. కేవలం కాం(గైసు 
వాదులలోనేగాక, ఎలాగో ఒకలాగు నిత్య జీవితాలను వెళ్ళబుచ్చే 
సామాన్య (ప్రజలలో కూడా (ప్రబల మైంది. ఇంతలో, 1941 డిసెం 
బరులో విడుదల కాకుండా మిగిలిన సత్యా(గహు లందరినీ జైళ్ళ 
నుంచి విడుదల చేశారు. ఆ నెల ఆఖరున బార్హోలిలో, కాం(గెస్‌ 
కమిటీవారు మరొకసారి గాందీగారితో భిన్నాలిప్రాయులై , కొ త్ర ఆలో 
చనకు దిగడం జరిగింది. అయితే, దేశ రక్షణకోసం (ప్రభుత్వంతో 
సంబంధం లేకుండా రక్షణ సంబంధాలు ఏర్పాటుచేసే ఊహలుకూడా 
కలిగాయి. 1942 మార్చిలో _పకాశంగారి అధ్యక్షతన బెజవాడలో 
ఆంధ్రరాష్ట్ర కార్యసంఘం సమావేశ మయింది. (బిటిసువారు మన 
దేశాన్ని రక్షించగల స్థితిలో లేరన్న భావం ఒకటి ఏర్చడి, ఆం(ధ్ర 


660 నా జీవిత యాత్ర | 


దేశాన్ని నాలుగు భాగాలుగా ఏర్పాటు చేసుకుని, ఒక్కొక్క భాగానికి ఒక : 


(పాంతీయ రక్షణ సంఘం ఏర్పాటు కావాలని తీర్మానించడం జరిగింది, 


అదే సమయంలో (బ్రిటిషు (ప్రభుత్వం తరపున సర్‌ స్టాఫర్లు క్రిప్స్‌ | 
మార్చి 28 నాడు మన డెళానికి వచ్చారు. ఆయన రాక ఉదేశం౦: రాజ్యాం |} 


గంలో క కొన్ని మార్పులుచేసి భారతీయ నాయకులకు (ప్రభుత్వంలో 
కొంత చోటివ్వడం నల్లనో, ఇంకొకలాగునో (బైటిషు (ప్రభుత్వాన్ని 
ఇక్కడ శాశ్వతంగా ఉండేటట్లు చేయడమే. ఆయన ఇక్కడ ఉండ 
గానే, వ్మప్రిల్‌ (న జపాన్‌ వై మానికులు పది, పన్నెండు విమానాలలో 
వచ్చి, విశాఖపట్నం పైనా, కాకినాడ పైనా బాంబులు వేస్తి కొంత (ప్రాణ 
నష్టాన్ని, వస్తు నష్టాన్ని కలగజేశారు, 

ఇది ఇలా ఉండగా, (పకాశంగారు ఎప్పటికప్పుడే, రాజాజీ 
చెప్పినట్లుగా దేశాన్ని ఖండించ రాదని, ఆయన వాదాన్ని ఖండిస్తూ 
చెన్నపట్నంలోనూ, మిగిలినచోట్ల నూ (పచారం చేస్తూండేవారు. 
ఇంతలో ఏప్రిల్‌ 29 నుంచి మే 22 దాకా అలహాబాదుతో ఆలిండియా 
కాం(గెస్‌ కమిటీ సమావేశ మయింది. అప్పుడు గాందీజీ ఒక నూచన 
చేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం ఇ స్తే, స్వతంత్ర భారత దేశ 
(ప్రభుత్వము వారు మిత్ర రాజ్య సైన్యాలు యుద్ధం కొనసాగించడానికి 


అనుమతించ గలరని ఆ సూచనలోని భావం. 2.6.42 న చెన్న 


పట్నంలోని ఆర్యసమాజ భవనంలో రాజాజీ చేసిన పాకిసాన్‌ (ప్రతి 





Red WE. "> 


స Sim: లోన PT హుడా ఎ గానా TTT TC! న 


పాదన కొద్ది కాలంలోనే దానంతట అదే నిస్తుందని తాసు 


వైర 242 న పకాశంగారు తిరిగి కాంగెస్‌ వాదులలో ఐక 
మత్యం, హన దృఢత్వం కలగడానికి___ అఖిల భారత కాంగెస్‌ కమిటీ 
వారు ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరించవలసిందని ఆదే 
నించారు. వ్యక్తి కీగత మైన వాదనలు, విజృంభణలు చేయకుండా ఎకె క్ర 
నాయకుడై న గాంధీగారి ఆదేశం (ప్రకారం కాం(గెసివారు యావన్మందీ 
- నడచుకోవాలే కోస స్టీర బుద్దిలేని ఉపనాయకుల ఊపులకు లొంగకూడ 
దని కూడా ఆయన గట్టిగా హెచ్చరిస్తూ వచ్చారు. .27.6.42 న 
= చెన్నపట్నంలో__పాకిసాన్‌ ఇవ్వాలనే అభిప్రాయాన్ని సమూలంగా 


క్విట్‌ ఇండియా ఉద్యమము 661 


మన మనసుల్త్‌"ంచి నిర్మూలించాలని ఒక బహిరంగ సభలో చెప్పారు. 
వ. 9న "పాకిస్తాన్‌ కావాలని వాదించే కాంగెనువారిని, కాంగెసు 


నుంచి ప్రగతి కవు పె సమయంవచ్చిందని కాంగ్‌ అధిష్టాన వర్గానికి 
"హెచ్చరిక చేశారు. అంతకు ముందు, జూలై 14న వర్కింగ్‌  కమిట్రీవారు 


వార్దాలో సమావేశమై, (బ్రిటిషవారిని ఇండియాలోంచి వెళ్ళగొట్టడానికి 
జయం లభించేంతవరకు యత్నం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ 
ఏపిల్‌ చివర ఆఅలహోబాదులో జరిగిన ఎ.ఐ.సి.సి. “సమావేశంలో పాకి 
స్తాన్‌ వాదియైన రాజాజీ ఐమనిముషాలు మాట్లాడడానికి కూడా సభ్యులు 
అనుమతించలేదు. అంతకు పూర్ణమే, కాం(గెసు అధ్యక్షులు కాంగ్రెస్‌ 
కమిటీ లోంచి ఆయన పేరు తొలగించారు. చెన్నరాష్ట్రంలో అన్ని 
చోట్లా (పజలను ముందుకు నడిపే శక్తి ఒక్క (పకాశంగారిలోనే 
ఉన్నట్టు అన్ని పక్షాల కాం(గెస్‌ నాయకులు తమ అధి పాయాన్ని 
వెల్ల డిస్తూండేవారు, కాం(గెస్‌ నాయకులలో పరస్పర భిన్నాభి పాయాల 
శద తట 1041 జూన్‌ రో హిట్టర్‌ రష్యాపై దాడి చేసిన నాటి 
నుంచి, రష్యావారిని సంతృప్తి పరచడం కోసమని, మన దేశంలో 
కమ్యూనిస్టులపై గల ఆంక్షలన్నీ (పభుత్వం వారు తొలగించడంతో... 
మ నాయకత్వానికి వారు ఎదురు పక్షమయి, (ప్రభుత్వాన్ని బల 
పరిచే ఎదుకు సిద్ధపడ్డారు. కోన నిద యేమైనా దేశ స్వాతం(త్యంకోసం, 
(పాణాలు బిగబట్టి, ముందుకు దూకవలసిన సమయం వచ్చింది. ఒక 
మారు దూకిన హత అందరూ స్వాతం (త్య పక్షవాదులు కాకతీ5 
దస్కీ అప్పుడు, అందరూ స్వాతంత్య సమరానికి దోహదం చేయగల 
రసి గాందీగారి దృష్టి పథంలో గోచరించగా, ఆయన ఆగస్టు నెలలో 
“కటా ఇండియా నినాదం చేశారు. దానికి కార్యరూపం “ఇవ్వడానికి 
ఆగస్టు 6 నుంచి బొంబాయిలో ఎ. ఐ. పి. సి, సమావేశాలు ఎర్బాటయి 
నవి, చిన్నచిన్న థిన్నాివాయాలు వ్యక్‌ కిగతంగా ఉన్నా, కాం గని 
వాదులందరికీ గాంధీగారు చెప్పిన కార్యక్ర మంలో సంపూర్ణ విశ్వాసం 
ఉండేది. అందుచేత, ఆం(ధ కాం(గెస్‌ అధ్యకులై న 'ప్రకాళంగారి 
కార్యక్రమం సాఫీగానే సాగేది, వ్య క్రి సత్యాగహ సమయంలో 





662 నా జీవిత యాత్ర 


డాక్టర్‌ పట్లాభిగా రు మా అందరితో బాటు తిరుచినాపల్తి చై లులోగాక, 


వ 


చేలూరు జే జైలులో ఉండడం జరిగిందని మురారి. చోట కూడా పర్కొ_ 
నడం జరిగింది. అప్పుడు అక్కడ ఆయశతోబాటు మరి కొందరు. 


తెలుగు నాయకులుకూడా ఉండేవారు. వారిలో కళా వెంకటరావుగారు 


కూడా ఉండేవారు. ప్రకాశంగారిపె రాజాజీకున్న వ్యతి రక భావంతో చాటు. 


ఆయనపై పట్టాభిగారికీ గల (ప్రతికూల భావం కూడా (ప్రకాశంగారి 
కార్య కమాలకు అడ్డం వచ్చేది. అందువల్ల నే, రాష్ట్ర కాం(గెస్‌ కమి 
టీకి వారు ఆధ్యకులయినా_సట్దాభిగారు తమ చెప్పు చేతల్లోకి కళా 
వెంకటరావుగారిని తీనుకోనారం నించారు. స్రకాశ గారికి తెలియకుండానే, 
తాను కార్యదర్శ కావడంవల్ల ఆయన ఏవేవో పనులు చేయడం కూడా 
ఆరంభించారు. దీని పిణామాలు రాబోయే మరొక ఆధా యంతో వివ 
రిసాను, 


ర లలో వం టు సి నవవ నకి 

బొందాయిలో ఏ, ఐ, సి. సి. సమావేశం కాక పూర్వము ఒక 

రాతి నేను గుంటూరునుంచి న! వెళ్ళే త్రోవలో, విజయ 
డ్‌ cel పాట్‌ ఫారం మీద నగం రాతప్పుడు కళా వెంకటరావు 
గారిని చూడడం జరిగింది. ఆయన నెల్లూరునుంచి బందరు వెడుతూ, 
అక్కడ బందరు రై లకోసం కని పెట్టుకుని ఉన్నట్టు చెప్పాడు. బందరు 
'కెంచుకని నే నడిగాను. అక్కడ పట్టాభిగారి “యింట్లో కౌం_గను 
నాయకుల సమావేశం జరుగనున్నదని చెప్పాడు. “నాకు నోటీను 
. అందలేదే”” అని నే నంక్రే, అది ఇన్‌ఫార్మల్‌ మీటింగు గనుక అంద 


రీక నోటీస్‌ ఇవ్వలేవనీ, అయినా నన్ను రమ్మనీ ఆహ్వానించాడు, 


“ఏమిటి విషయ?" మని నే సడిగాను. జేబులోంచి ఒక రోనియో -పెప్ప 
చేసిన కార్య(కమ సూచికను తీసి చూపించాడు. అది నేను చదవి, 
“ఇలాంటి దెక్కడిషా ఎవరిచ్చింోొ దని అడగ్గా, అవి డాక కర్‌ పట్టాభి 
గారు గాందీగారు ఇచ్చిన సూచనల మరకు తయారుచేసిన కార్య! క 
య చెప్పాడు. అందులో చెలిగారిప్ప, తీగలు తెలిఫోను తీగలు క 38 


క్విట్‌ ఇండియా ఉద్యమము 663 


రించి వేయవలసిందనే సూచనను వెంకటరావుకు చూపించి, ““గాందీజీ 
దీనికి ఎన్నడూ ఒప్పుకోడయ్యా! నేను ఇలాంటి సూచనను గాందీగారికి 
[వా స్తే ఆయన “నా మనస్సు ఆ మార్ష్గంవ్వారా నడవదు అని నాకు 
జవాబు (వాళొరు. అది నా దగరుంది.” అని అంచి, దాని మీదట, “బంద 
రకునీవు కూడా రా! ఇవన్నీ చర్చించవచ్చు,” అన్నాడు ఆయన. నేను 

“అట్లా రావడానికి అవకాశం లేదని, విశాఖపట్నం వెళ్ళి, సామానులు 
సర్దుకుని నేరుగా బొంబాయికి వస్తా'నసీ అన్నాను. తర్వాత ఎవరి రైచ్య 
వారు ఎక్కాము, 


బందరులో కొంతమంది కార్మగెసు మిత్రులు సమావేశ 
మయారు. ఆ సమావేశం అధ్యకిలయిన (పకాశంగారితో చెప్పి 
ఏర్పాటు చేసిందికాదు. అది వెంక్టటావు, సట్లాఖిగార్లు తమలో తామే 
అనుకుని. ఇరవై , ముప్పై మంది కాంగ్రెను మిత్రులకు మాత్రం 
తెలిపి ఏర్పాటు చేసింది. వారి వలెనే (ప్రకాశంగారికీ తెలియజేయగా, 
వారూ హాజరయ్యారు. వెంక(టావు నాకు : చూపించిన కార్య: క్రమం 
కాగితాన్ని గాంధీగా రిచ్చిన (ప్రోగ్రా మని చదివాడట. దానిపైన 
(పకాశంగారు, దాని వై ఖరి చూసి అది గాంధీగారిచ్చిన (పో(గ్రాం కానే 
రదని వాది స్తే, వాదోప వాదాలు బయలుదేరాయట. కొంత సేపయిన 
తర్వాత వేరే కాగితంకైన ఆ మీటింగులో జరిగిన (ప్రొసీడింగ్స్‌ 
(కార్యక్రమ చర ఎ) (వాసి, (ప్రకాశంగారిని సభాధ్యకునిగా సంతకం 
పెట్టమన్నారట, కాని అందులో నిర్ణయా లేవీ లేవట. క్రమబద్దంగా 
ఏర్పాటు అయిన సమావేశం కానప్పుడు సంతకం ఎందుకని (సకాశం 
గారు మొదట అడ్డు చెప్పారట. దానిపై అకడ ఆ రోజు జరిగిన 
చర్చలు గల కాగీతం కాబటి, సంతకం Ed అది రికార్ల వుతుంది 
గదా, అంకే ఆయన సంతకం పెట్టారట. 

ఈ సమావేశం తర్వాత వ టపి సి సభ్యులై న కాం గైస్‌ 
మిత్రు లందరూ బొంబాయి చేరుకున్నారు. డాక్టర్‌ పట్టాభిగారు యథా 
(ప్రకారం చావలి నాగేశ్వర రావుగారి యింట బస చేశారు. నేనూ విశాఖ 
పట్నంనుంచి 6 వ తేది ఉదయానికి బొంబాయి చేరి, అలవాటు (ప్రకారం 


664 నా జీవిత య్మాత్ర-క్ష 


అక్కడే బనచేశాను. ఒంటిగంటకు, వర్కింగు కమిటీ సమావేశం 
నుంచి భోజన విశ్రాంతి వేళకు పట్టాభిగారు తిరిగి వచ్చారు. నేను 
వెంటనే, “విజయవాడలో నేను చూసిన (పోగ్రాం విషయమై వర్కింగు 
కమిటీలో చర్చ జరిగిందా?” అని అడగ్గా, ఆయన, లేదయ్యా! 
ఇదంతా ఎవరు పట్టంచుకాంటా రక్కడ? ఏవరి గొప్పలు వారు చెప్పు 
కోవడంతోనే కాలమంతా వ్యర్థ మెంది” అన్నారు, 


_ ఆరాత్రి 9, 10 గంటల వేళప్పుడు భకతన్‌ అనే ఒక (పథ్యాత 
వారాహరుడు పట్టాభిగారికి టెలిఫోన్లో, ఆ తెల్లవారుజామున వర్కింగు 
కమిటీ మెంబర్ల ను అరెస్టు చేయడానికి ఏర్పా టయినట్టు చెప్పారు. 
దానిపైన, పట్టాభిగారు వల్ల భభాయిస శేలు గారింటికి ఫోను ర స్తై పేలు 
కుమారుడు ఫోన్‌ అందుకున్నాడు. అతనితో పట్టాభిగారు తెల్లవారే 
లోపుగా జరగబోయే వర్కింగ్‌ కమిటీ మెంబర్ల అరెస్టు సంగతి "చెప్పి, 
పేలుగారి చొక్కా జేబులోనుంచి తామిచ్చిన రోనియో కాపిని తీసి 
య. క. దానికి పకేలు కుమారుడు___ అరెస్టులు జరగ 
వసుః సి. క్విట్‌. ఇండియా తీర్మానాన్ని ప్రమా లోటే 
ఎర అరెస్టు TE ప్రభుత్వంవారు నిశ్చయించార నీ చెప్పాడు. 


అగ నాయకుల అరెస్టులు 


ఆ రాతి కానీ, తెల్లవారుజామున కానీ అరెస్టులు జరుగలేదు. 
7, 8 తేదీల వర్కి_ ంగ్‌ కమిటీ సమావేశాలలో కూడా తమ రోనియో 
కాపీ (ప్రోగ్రాంపై పె చర్చ జరగలేదని పట్టాభిగారు నాకు మధ్యాహ్నం, 
రాతి కూడా ఛెప్పారు. 8 వ తేదీ రాతి ఏడెనిమిది గంటల వేళ, 
గాందీగారు చెసిన చరిత్రాత్మక మైన ఉపన్యాసం తరువాత, “కట్‌ 
ఇండియా” తీర్మానాన్ని ఏ. ఐ. సి. సి. అమోదించింది, 


ఆ తెల్లవారుజామున మూడున్నర గంటల వేళ నాగేశ్వరరావు 
గారి యింటికిద్దరు పోలీసు అధికారులు వచ్చి తలుపు తట్టగా, వారు 
అరెస్టు చేయడానికి వచ్చారని గుర్తించి, వారిని లోపలికి రమ్మని 


కూర్చోబెట్టాను. వారు పట్టాభిగారిని మాతమే అరెస్టు చేయడానికి వచ్చి 


| 
] 
| 


క్విట్‌ ఇండియా అ 665 


నట్టు చెప్పి, కాలకృత్యాలకు, స్నానపానాదులకు ఆయనకు ముప్పావు 
గంట వ్యవధి ఇచ్చామని చెప్పారు, పట్టాభిగారిని ఎక్కడికి తీనుకుపోతారా 
చెప్పడానికి వారు నిరాకరించారు. అతుకే కొంతే సెపటికి, ఆయనను 
విక్టోరియా "టెర్మినస్‌ 3 రై ల్వేసైషనుకు తీసుకు వెళతారని (_గహించ 


గలిగాను. వారు వెళ్ళేకారులోనే పట్టాభిగారితో బాటుగా నన్నూ విక్షో 
రియా టెర్మినస్‌ ప్రషను వరకైనా శీనుకు వెళ్ళవలసిందని ఆ పోలీసు 
ఉద్యోగిని అడిగితే, (కింద సి.ఐ.డి, ఉన్నాడనీ, అందువల్ల అలా చేసే 
పీలలేదనీ అతడు చెప్పాడు. నేను (క్రిందికి దిగి, ఆసి. ఐ. డి. ని 
ఎలాగో ఒకలాగున ఒప్పించి, పట్టాభిగారు ఎక్కిన కారులోనే ముందు 
సీట్లో ఆ ఉద్యోగి (ప్రక్కనే కూచుని, జయ జయ శబ్దసూచక మైన 
పక్షుల కలకలా రావాలతో తెలతెలవారుతూండగా విక్టోరియా టెర్మినస్‌. 
స్టేషను చేరుకున్నాను. (ప్రత్యేకమైన ఒక ఫ్లాట్‌ ఫారం మిద అప్పటికే 
అశెస్తయిన కాం(గెస్‌ వర్కింగ్‌ మిటీ సభ్యులు కొందరు తమకోనం 
ఏర్పాకైన ప్రత్యేకమైన రై రలు ముందు నిలబడి ఉండడాన్ని దూరం 
నుంచి చూడగలిగాను. 
అంతలో భళ్ళున తెల్లవారినది. నేను, గాంధిగారు మొదలైన 
జోరు అరెస్టయిన వౌ ర్ర_అక్క-డికి దగ్గరగానే ఉన్న అమృతాంజ 
నము భవనంలోనికి వెళ్ళి, అక్కడున్న ఆం(ధ డెలిగేట్ల (ప్రతినిధుల). 
తోను, ఆ (ప్రక్కనే ఉన్న హోటలులో ఉన్న పంజాబీ బంగాళ (పతి 
నిధులతోను చెప్పి, తిరిగి గీర్లాంలో ఉన్న నాగేశ్వరరావుగారి బసకు 
మెలిగా బయలుదేరాను. విక్షోరియా "జర్మినసునుంచి గీరాంకు పోయ్‌ 


త్రోవ దోధీతలావు ద్యారా పోతుంది. నను దోధీకలావుకు నడచి. 
వెళ్ళేసరికి, వందల కొద్ది (ప్రజలు అక్కడి (టాఫిక్‌ సర్కిల్‌ 
(అంచే_ వెళ్ళే బండ్లు, వచ్చే బండ్లు విడివిడిగా పోవడానికి పీలుగా, 
చుట్టూ సిమెంట్‌ స్తంభాలకు ఇనుప గొలుసులు వెసి వలయాకారంగా 
ఏర్పాటు చేసిన స్థలము) వద్ద ఆ స్థంభాలు, గొలుసులు ఊడబెరికి, 
ఏవేవో పాత సెజైలు, బల్లలు మొదలై. న వాటిని గీర్గాం పోయే రహ 


దారి ముందు అడ్డంగా పెళ్తుపి, దాన్ని ఖ్‌ చేసేశారు. వారు మను 


666 నా జీవిత యాత్ర 


ష్యుల రాకపోకలను కూడా అడ్డుతున్నారు. అర్ద వారెవరో, ఎందుకు 
అడ్డుతున్నారో తెలియదు. కాని నేను అక్కడికి వెళ్ళేసరికి, నా 
దుస్తులూ, "వేషతనూస్నీ “నువ్వు కాం_గసువాడివా?”. అని హిందీలో 
అడిగారు. నేను అవునని, నాబస ఆ రోడ్డులో ఉన్నదనే నరికి, నన్ను 
వెళ్ళనిచ్చారు. అంతలో అక్కడికి వచ్చిన ఒక పోలీను. వాన్‌ వాళ్ళు 
అడ్డగించేసరికి తిరిగి వెళ్ళిపోయింది. విప్ప వం ఆరంభమయింది, 


దొంబాయితలో అన్ని వీథుల లోకి (ప్రజలు ఈ విధంగా వచ్చేసి 
రహదారులను బందు చేసే ను స్తున్నారు. అంతకు ముందు రోజున, ?వాజ్లీ 
పార్కులో జండా వందనం జరుగుతుందని (పకటించారు. అక్కడ 
ముపై ఎః నలభై వేల మంది (పజలు గుమిగూడారు. హిందువులు 
బ్రిటిషు దొరల క. ధరించిన టోపీలు, నెక్‌ 'మైలు, కాలరు; దొరికి 
నంత మట్టుకు వి దేశపు దిట్టలు; (బిటిష షు గవర్నమెంటు రాజు , మంత్రుల 
"పేరిట తయారుచేసిన గడ్డి దొమ్మలు.___ పెద్ద పెద్ద నాలుకలతో వెలుగు 
తున్న అగ్నిహో తుడికి ఆహుతి చేయబడినాయి. అయినా, ఇంగ్లీషు 
వారిని ఎవరూ వాంసిుచ లేదు, గీర్హాంలో నేను బసచేసి ఉన్న నాడే. 
శ్వరరావుగారింటి ప్రాంతంలో, పదో గంబలయ్యే సరి మెల్ల మెల్లగా 
రెండువుదల అడుగుల కొక పోలీను కానిసై బుల్‌ ని నిల్చోబెట్టారు. 
బొంబాయి పోలీసుల చేతి కరలు మనవై పు 'సలెటూరి (పజల చేపాటి 
కర్రలలాగా ఉండేవి. వాటిపైన వారు గడ్డాలు Ee నిలుచున్నారు. 
అంతలో మరొక పోలీస్‌వాన్‌ వచ్చింది. ఎక్కు డినుంచో రాళ్ళునచ్చి 
దానిమీద పడ్డాయి. ఎక్కడినుంచి పడ్డాయి. ఏవరివికక పడ్డాయి అని ఈ 
పోలీనువారు పట్టించుకున్న మై కనబడలేదు. కొంత సేసటికి ఒక వా ర్త్రఆ 
ప్రాంతానికి వచ్చింది.ఒక సార్టెంటు దుర్మార్గం చేసి, ఖద్దరు టోపీతో 
ఉన్న దుకాణదారుని కొట్టాడని. 'వందలకొద్ది (ప్రజలు మూగి పోయారు. 
అంతట్లో ఆ కొట్టిన సార్ధెంటు ఒంటినిండా కిరసనాయిలు పోసి కాల్చే 
శారని మరొక వా ర వచ్చీంది. ఈ పోలీసువారు మ్మాతం కదలక, 
ఎక్కడి వా రక్క_డే నిలబడి ఉన్నారు. 
| ఆ మహా పట్నంలో ఇంకా ఏం జరుగుతున్నదో చూద్దామనే 


క్విట్‌ ఇండియా ఉద్యమము 667 


కుతూహలం కలిగింది. నేనూ, అక్కడే ను _ కంపెనిలో పని 
చేస్తూ ఉన్న ముసలగంటి భీమారావు అనే మిత్రుడు, అలా బయలుదేరి 
మొదట వల్లభాయి పేలుగారింటికి వెళ్ళాము, తలుపు తీస్తూనే పేలు 
గారి కుమారుడు ఏదో రహస్యంగా జరుగుతున్నట్లు సూచించి, మమ్మల్ని 
గదిలో కూచోపెట్టి, లోపలినుంచి ఒక పెద్ద కాగితాల కట్ట తెచ్చి, 
అదంతా ఏక్షన్‌ కమిటీ ఆ దేశమనీ, అందుకో ఉన్నట్లు నడిపించమనీ 
మాతో చెప్పాడు, అందుకో శుద్ద శాబటేజ్‌ (పోగ్రామ్‌ (వాసి ఉంది. 
“ఆంధ్రా సర్క్యులర్‌ అన్న -పేరేట తర్వాత ఆం(ధుల కమిటీ పెన 
నేరాలుగా మోపిన విషయాలన్నీ అందులో (పోగాం పేరిట (వాసి 
తనరు! ఎవరీ ఏక్షన్‌ కమిటీ? అంతా మామ్మితులే గనుక, 
“అ క్బాయ్‌! ఇదంతా గ గాందీగారి (పో్య(గ్రాముకు వ్యతిరేకం కాదా? అని 
అడిగితే, “గాందీగారు అరెస్టయిన తర్వాత పోగాం మనదే. ఆయ 
నకేం సంబంధం?” ఆన్న మో _స్వరుగా ఒకరితో ఒకరు అనుకున్నారు. 
ఏమయితే నేమి” (పాణ; హింసారహిత మైన శాబకేజ్‌ (ప్మోగాం 
దానంతట అదే పట్నంలో (ప్రారంభమయింది, అ కాగితాల కట్ల తీసు 
కుని నేను ఖీమారావు మేడదిగి, కొంచెం వెనక రోడ్డుకు. వెళ్ళి 
[టామ్‌ ఎక్కాము. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ మ్యూజియం “దాపేసరికి, 
(టాములు, బస్సులు అన్నీ ఆగిపోయి ఉన్నయ్యక్క_డ. అది చూసి, 
ఏదో డబుల్‌ డెక్‌ .బస్సు ఒకటి దాదరువై పు వెళుతూంపే అందులో 
పైకీ ఎక్కాము. అందులో ముగ్గురు, నలుగురు తెల్ల వాళ్ళున్నారు. 
ఇక బస్సు కదులుతుందనగా కండెక్సరు పైకి వచ్చి, తెల్లవారిని దిగి 
పొమ్మన్నాడు. విప్ప వం గట్టి పడుతోందని మాలో మేము సంతో 
పషితచాము?ః - కాని; రెండు “నిమిషాల తర్వాత ఆ తెల్ల వాళ్ళు మళ్ళీ 
మీదికి వచ్చి కూచున్నారు. ఈ దిగడం, ఎక్కడం ఏమిటని వారిని 
మేము కుశల (ప్రశ్న లడిగాము. అంతకు ముందు కొందరు తెల్ల వాళ్ళు 
(పజల మూకలు తమపై పడతాయేమోనన్న భయంతో దిగి పోవడం 
చేత, కండక్షరు తాము కూడా అట్లా చేస్తారేమో అని అడగ్గా, ఒకరు 
క తక్కిన వారు భయంలేదని తిరిగి “వచ్చినట్టు చెప్పారు. అంత 


668 నా జీవిత యా(త-4 


టిలో బస్సు కదిలి ఒక ఫర్షాంగుదూరం వెశ్ళేసరికి, యాభై అరవై 
అడుగుల వెడల్పున్న హద ఖే కూడా కనుచూప్ప మేరవరకు (ప్రజలతో 
నిండిఉండడంవల్ల ముహురపరర తెల్లవారు, నల్ల వాళ్ళం కూడా దిగవలని 
వచ్చింది. అక్కడ నడున్తూన్న (ప్రజలు లక్షకు తక్కువ ఉండరు, 
అలా ఎందుకు నడు స్తున్నారో, ఎక్కడికి నడుస్తున్నారో ఎవరికీ తెలి 
యదు. కాని, అందరి ముఖాలమీద, అందరి కళ్ళల్లోను ఏదో ఒక ఆశ; 
ఏదో ఒకటి సాధించామన్న భావం మూ_ర్తీభవించినట్టు కన్పించింది. 
బస్సునుంచి దిగిన తెల్ల వాళ్ళు మా (పక్కనే నడుస్తున్నారు. ఎవరూ 
వారిని పల్లె త్తుమాట అనలేదు. కాని, అంతటిలో ఆ (ప్రక్కనే నెక మ 
కాలర్‌, హేటు ధరించిన భారతీయుడు కనిపించేసరికి అతనిని ముట్ట 
ఉంచి, వాటి నిమ్మని అడిగారు. ఇవ్వకుం పే లాక్కు నే లాగున కని 
పించేసరికి అతడు అవి తీసి ఇచ్చాడు. వాటి గమ్యస్థానం శివాజీ 
పార్కులో ఏర్పా'మైన విదేళ (పభుత్వం చితి. మేము “చూ స్తుండగా 
వందల కొద్ది హాటు, నెక్‌ బైలు, కాలర్లు అక్కడికి వచ్చాయి. ఆ 
(ప్రాంతంలో ఏదో ఒక మూల మాత్రం, షూటింగు జరిగినట్టు వార్త, 
కల్పాదేవి రోడ్డులోని భాగ్యవంళులై న వెండి, బంగారం, రత్నాల 
వర్తకులు (ప్రజా సమూహం తమపె పెన వచ్చి పడకుండా తామే రహ 
కదు బందు చేసుకున్నారు. సాయంకాలం నాలుగు గంటలయ్యే 
సరికి పట్నంలో అనేక స్థలాలలో కౌల్చులు జరిగినట్టు నాలుగు వెష్ట వైపుల 
నుంచి వార్తలు రాసాగినౌయి. 

ప్రకాశంగారు ఈ అల్లరులలో అరెస్టు కాలేదు, ఆ రోజున 
అక్కడున్న ఆర్జర్ల(ప్రకారం కౌం(గైసు నాయకులను హార వారి రాష్ట్రా 


లలో అ రెస్టు చేయారనీ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించినట్లు 
ఆ తర్వాత “తెలిసింది. నాకు హైదరాబాదు, విజయవాడ వెళ్ళే రై తేట 
చోటు దొరక్క; బొంబాయి 'నుంచి రాయపూర్‌ మీదుగా విశాఖపట్నం 
బయలుదేరాను. నా చేతినిండా పపేలుగారింట ఏక్షన్‌ కమిటీ ఇచ్చిన 
శాబకేజ్‌ (పో(గాం కాగితాల ade నను పతి ఫ్లాట్‌ ఫారంమీద 
అవి పంచుతూ, 'పార్వతీపురమ సే స్రైషన్లో తాళ్ళపూడి కృష్ణమూ ర్తి రి అనే 


క్విట్‌ ఇండియా ఉద్యమము 669 


ఆయనకు అవి ఒక నూరు దాకా ఇచ్చాను. ఆయన 1930లో నా సత్యా 
(గ్రహ దళంలో జైలుకు వచ్చిన స్వాతంత్ర్య యోధుడు. బొంబాయిలో, 
వర్కింగ్‌ కమిటి 'మెంబర్త ను అరెస్టుచేయడంవల్ల (పకాశంగారికి గాని, 

నాకుగాని అందులో ఎవరితోనూ ఏవిధమైన సం(ప్రతింపులూ చేసుకునే 
వీలు చిక్కలేదు. ఇలా [పయాణంచేసి నేను ఆగస్టు 18న విశాఖపట్నం 
చేరుకున్నాను, ఇంటికి వెళ్ళేసరికి, డిప్యూటి సూసరించెండెంటు హాజ 
రయి ఉన్నాడు. మీరు చెన్నపట్నం మెయిలుకు వెళ్ళేందుకు సిద్దంగా 
ఉండండని చెప్పి, ఒకటిన్నరగంట వ్యవధియిచ్చి వెళ్ళిపోయాడు. 


క్విట్‌ ఇండియా ఉవ్థమసమయ జైలు జీవితము 

“కట్‌ ఇండియా ఉద్యమం ఆరంభమైన రెండు, మూడు 
రోజులలోనే దేశం నాలుగు మూలలా కొంత హింసాత్మక మైన విప్లవ 
కార్యకాండ జరిగింది. గాంధీగారు అరెస్టయిన రోజున బొంబాయిలో 
జరిగిన సంఘటనలను గురించి ఇదివరలో (వాశాను. ఇక మన 
ప్రాంతంలో జరిగిన విషయాలు నాకు స్వయంగా తెలిసినంతవరకు 
(వానాను. 

నన్ను ఆగస్టు 18న అరెస్టు చేసినట్టు లోగడ వ్రాశాను. ఆ 
రోజున సూపరింటెండెంట్‌ ఆఫ్‌ మ నన్ను ఒక సారెంటు చేతి. 
కప్పుజెప్పారు. అతనితోబాటు ఇద్దరు సాయుధులై న పోలీసులను సహా 
యంగా ఇచ్చారు. తలుపులన్నీ వేసిఉన్న రై _లుపెట్టినరకు నన్నొక 
పోలీసువేనులో తీసుకు వెళ్ళారు. నేను వెళ్ళిన పోలీసువాను కిటికీలు గూడా 
తెరలతో మూసి వేయబడ్డాయి. అందుచేత, నేను పోలీనువానునుంచి 
కంపార్ట్‌ మెంటుకు ఎక్కడం ఎక్‌ ఒకరిద్దరు మామ చూసిఉంటారు. 
నెను ఎక్కిన రై లు__కలక త్తానుంచి "చెన్నపట్నం వెళ్ళే మెయిల్‌ 
ట్రైను. నాకు అవసర మైన కాఫీ భోజనం పోలీసు సార్దం'పే తెచ్చి 
పెప్రేవాడు. (చెయిను నడవడం ఆరంభమైన తర్వాత నాపై జాలితో 
కిటిక్టీ తలుపులు తెరిచాడు. కాని, అనకాపల్లి సైషన్‌ సమీపిస్తున్న దనగా 
తిరిగ్‌ కిటికీలను మూసేశాడు. ఈ విధంగా హాతరకోలు చీకటిపడే 


670 నా జీవిత యాత్ర 


వేళకు బెజవాడ చేరాము. విజయవాడలో భోజనం సార్గంచే తెచ్చాడు, 
భోజనం చేసి న్నిదపోయాను. తెల్లవారుజామున లేవి , సౌరెంటును లస, 
“అయ్యా! సూళ్ళూరు వే పుట వచ్చిందేమో! ఇడ్లీలు, కాఫీ తెప్పించంొ 
డన్నాను. అంటే, ఆయన, “ఇది సూహ్ఫారుపేట కాదండీ! విజయవాడ 
సేషనే, "అన్నాడు. “రాతి నన్ను ఇక్కడే అట్టి పెళ్తుళారా? ఎందుచేత” 
అని అడగ్గా " “మిమ్మల్ని అట్ట పెట్రడంకాదు. ర్యాత్రినుంచి ప్‌ లు కదలక 
ఇక్కదే ఉండిపోయింది,” అన్నాడు. “అదేమి?” అని నేను (ప్రశ్నించగా, 
“చెప్పడానికి వీలులేదండి,"” అన్నాడు. ఆశ్చర్యం వేసింది, “అయికే, 
ఎన్నిగంటలకు బయలుదేరుతా” మని అడిగాను. “అదికూడా చెప్పలే 
మండి,” అన్నాడు. “కిటికీ తలుపులు తెరుసారా? ఒకమారు పాట్‌, 
ఫారంవై. ప్త చూస్తా” నన్నాను. అతడు కొంచెం ఆలోచించి, 
' తలుసపె "తి, “రెండు నిమిషాలు మాతమే చూడవచ్చు. మళ్ళీ 'వేసేయా 
కక నాకు మాట వస్తుం, స్ట దన్నాడు. అలా, పాట్‌ ఫారం ఖ్‌ 
సేసరికి ఎక్కడో ఒకరిద్దరు మనుమ్యలు తప్ప అంతా " నిర్మానుష్యంగా 
ఉంది. నా కంపార్దు మెంటు “ఆగిన చోటికి ఎదురుగా అల్పాహారాలు, కాఫీ 
అభించే గది ఉంది. (ఇప్పుడున్న పెద్ద కట్టడంగా ని, పాట్‌ ఫారం పైన 
కప్పుగాని అప్పుడు లేదు) అందులోనూ “అ'ప్టేమంది' “మనుష్యులు క కని 
పించలేదు. అక్కడికి వచ్చినవారు తిని పారేసిన విస్టరాకులు అన్ని 
వై పులా ఎగురుతున్నాయి. అవి తీస్కి శుడిచే మనుష్యులెవరూ లేరు. 
సార్టెంటును ట్‌. ల్‌ ఇంజను ఇబ్బందివల్ల ఆగిపోయామా?ి అని 
అడిగాను. చెప్పడానికి వీలు లేదన్నాడు. "ఇంతలో (బహ్మాండ మైన 
చప్పుడుతో రెండు విమావాలు మా నె_త్తిమీదగా పెన వలయాకారంగా 
రెండుసార్లు తిరిగి వెళ్ళిపోయాయి. “ఇచేమిబో క కనుక్కోండి” అని 
సార్టెంటుకు చెబితే, సి,ఐ.,డీ.లు ఉన్నందున, తాను కదలడానికి వీలు 
లేదన్నాడు. “అయ్యా! ఆకలవుతున్నది. ఇడి, కాఫీ సంపాదించగలరా? 
అని అడిగాను. ఆయన కొంత (ప్రయాస సడి కెచ్చి ఇచ్చాడు. బాగా, 
ఎండ ఎక్కనార ౦భించినట్టు కిటికీ కన్నాలలోంచి కనిపించింది. ఇదంతా 
చూచి, బొంబాయిలో నేను చూసిన విస్తవ సూచనలు విజయవాడ 


క్విట్‌ ఇండియా ఉద్యమము 671 


ప్రాంతంలో ఫలించాయని (గహించాను. ఆ తొలినాటి రాతి విజయవాడ 
చెన్నపట్నాల మధ్యఉన్న సదిపన్నెండు రై రెలు సెషన్ల ను సామానులతో 

సహా కాల్చి చేశారనీ, ఒకటి రెండు చోట్ల నగదు పెట్టెలు (Cash 
boxes) కూడా వందలకొద్ద (ప్రజలు సై ప్రేషనులోకి దూరి పట్టుకుపోయా 
రనీ, అనేక చోట్ల రైలు పట్టాలను తప్పించారనీ, కొన్నిచోట్ల సిగ్నల్‌ 
స్తంభాలను పడగొట్రారనీ షు ర్తలు తెలిసినపి. మధ్యాహ్నం కావస్తూంది. 
ఆ ఆ సారెంటు ఎలాగో నాకు "భోజనం తెప్పించి పెటించాడు, "అన్ని 
Howe Sos ఆ 'సెకండుక్షాసు కంపార్టుమెంటు కిటికీలు మాతం తెర 
వనేలేదు. తర్వాత రైలు "తిరిగీ నడవడం ఆరంభించింది. గుంతకలు 
మీదుగా చెన్నపట్నానికి ఆ మర్నాడు సాయంకాలానికి చేరుకున్నాము. 
(ప్రయాణ సమయంలో కొంచెం కిటికీలు తీయడం, రై లుసై షను నమీ 


పించేసరికి మూసివేయడం యథా(ప్రకారంగా జరుగుతూనే ఏరెద చెన్న 
పట్నంనుంచి వెంటనే కాట్సాడికి పోయే మరొక బ్రైనులో నన్ను 
క తీసుకుపోయారు. సగంరా।(తి దాటిన తర్వాత కౌట్బాడి 

సేషనునుంచి బస్సులో వేలూరు తీసుకు వెళ్ళారు. 1940 నవంబరులో 
వ్య కి సత్యాగహంలో నేను అరెస్టు అయినపుడుకూడా అదే పోలీసు 
వానులో, ఆడె దై 9వరే నన్ను స్టేషనునుంచి జై లుకు తీసుకు వెళ్ళాడు. 
ఒకరి నొకరం + జ్ఞాపకం చేసుకున్నాము. మారక తీసుకు వెళ్ళిన తరువాత 
ఇంకా బాగా తెల్ల వారక పోవడంవల్ల నన్నక్కడ ఒక పోలీను లాకప్‌ 
లోకి తీసుకువె వెళ్ళాడు. అక ఎడున్న సద్‌ ఇన్స్‌ పెక్టరుతో నేనెవర్నో 
కోంచెం చెప్పుకుని, పెన ఆఫీను రూములో పడుకోని వ్వమన్నాను. 
అతడు నా వేషభాషలు చూసి , ఎక్కడికీ పారిపోయెవా వాళ్ల కౌనని (గహించ్చి. 
రెండు ఆఫీసు బల్లలు చేర్చి నాకు చోటు చూపించాడు. అక్కడ 
నా (ప్రక్క వేసుకుని ఆయన దయవల్ల హాయిగా నిద్రపోయాను, ఆ తెల్ల 
వారు జామున, ఇదివరలో నాక బాగా పరిచయమైన జై లులోకి మూడో 
మారు వవేశంచాను. నేను వెళ్ళేసరికే కొంతమంది మిత్రులు తెలుగు 
వారు, దాకీకా తులు, "కేరశీయులు అక్కడికి చేరిఉన్నారు. మొ త్తం 
సంఖ్య ముపె పై మందికి కొంచెం మించినది. 


T 4 


672 నా జీవిత యా।త్ర-4 


ఇందులో (పకాశంగారుు వి. వి. గిరిగారు, అనంతశయనం 
అయ్యంగారు, కళా వెంకటరావు, ఎం. పళ్ళంరాజు, ఎన్‌. సంజీవ రెడ్డి, 
నేను మొదలై న తెలుగు వాళ్ళము; సత్యమూర్తి లః కామరాజనాడార్‌, 
ము త్తురంగముదలియార్‌, భ్‌ _క్తవత్సలం మొదలై న దాక్షీణాత్యులు; "రె. 
మాధవమేనోన్‌, ఆర్‌. రాఘవ మేనోన్‌ మొదలై న  కేరళశ్లీయులు 


కే. అర్‌. కరంత్‌ మొదలగు కన్నడిగులూ ఉండేవాళ్ళము. మేము ఆ 
రోజులలో క. మయినప్పటికీ, మొదట్లో మాకు న్యూస్‌ "పేసర్లు 
ఇచ్చేవారు కారు. సె నుండి వచ్చిన ఇతర రౌజకీయ ఖై దీలతో స్త. 
సంబంధం లేకుండా * చేశారు. దేశంలో ఏం జరుగుతున్నదీ తెలిసేది 
కాదు. మొదట అనుకున్న విప్పవం జరిగిందో, లేదో ఎవరి ఊహాగా 
నాలు వారు చేసుకునేవాళ్ళము. ఒక రోజున, వంగి పని ఏదో 
చేస్తూండగా, కొన్ని పెద్ద చస్పుష్ళ మాకు వినిపించాయి. ఒకమారు 
గోడలు (తవ్వుళున్నట్టు శబ్దం వినిపించింది, ఒకమారు పెద్ద పెద్ద తలు 
పలు (బ్రద్దలు కొట్టుతున్నట్టు అనిపించింది. మరొకమారు య 
గుమ్మం 'తోనుకువచ్చే (ప్రజా సమూహం పైన పేలు సున్న తుపాకీల 
చపస్పుళ్ళులాగా వినిపించాయి. దానికితోడు,  వెతోగ్లో జయిలు అధికారుల 
కంట బడకుండా ఏ పొట్లానికో కట్టిన _ వార్తాపత్రికాభాగం ఒకటి 
లోసలికి సామానుతో వచ్చింది. అందులో రెండు మూడు పెద్ద అక్ష 
రాలు చిరిగిపోయినా, గాందీగారిని ఆ(ఫికా తీసుకుపోతున్నారన్న 
వార్తను అక్షరాలు కూడబలుక్కుని (గహించాము. విస్ల పద 
జయమయిందని, జెయిళ్ళే గెట్ల ను ప్రజలు (బద్దలుకొట్టి మమ్మల్ని పై పెకి 
తీసుకు పోతారని కొందరు. ఊహించారు. కొందరు వళదున 5 నా 
మంచిది సిద్దంగా ఉండాలని ఉన్న బట్టలు, సొమానులు ఏ క్షణంలో 
పైకి వెళ్ళిపోతామో అని సర్దుకుని ఉంచుకునే వాళ్ళు. 


ఇలా ఉంటూండగా, ఒక డిప్యూటి జెయులరు పదకొండు 
గంటల వేళప్పుడు వచ్చి, మమ్మల్ని జెయిలునుంచి అవతలకు వెళ్ళ 
డానికి సామాన్లు సర్దుకొమని, ఒక గంట వ్యవధి యిచ్చి పోయాడు. 
మాలో కొందరు, మమ్మల్ని ఎక్కడికో బదిలీ చేసారని (గ్రహించారు. 


క్విట్‌ ఇండియా ఉద్యమము 6173 


“పజలు మనల్ని విడిపించేట్టయితే, ఈ జెయిలరు ఇంత సావకాశంగా 
మస దగరికి ఎలా వసా?” డని అనుభవం పొందిన కొందరు పెద్దలనే 
సరికి__అది సరిగానే ఉందనిపించింది. కాని, ఏ విస్త నమూ రాలేదన్న 
ఆశాభంగం మా(తం మాలో అటువంటిదానిని ఆశించిన వారందరికీ 
కలిగింది. ఏది ఏమైనా పన్నెండు గండలయ్యేసరికి_మా సామానులు 
మోయడానికి ఇరవై మందిదాకా ఖై దీలు, ముగ్గురు నలుగురు వార్తర్లు 
హాజరయ్యారు. అంతటిలో ఎవరి మూలంగానో, మమ్మల్ని మరోక 
జెయిలుకు పంపి, మా స్టలంలొకి పై రాష్ట్రనుంచి డెటిన్యూలను 
తె స్తున్నారనే వం బయట పడింది. 

అందుచేత, మాలో కొందరికి__రాబోయె డెటిన్యూలకు వెళ్ళి 
పోయిన లెవరో తెలియడం కోనం మా పేర్లు గోడలమీద 
పెన్సిళ్ళతో (వా సే బాగుంటుందని తోచింది. సరేనని త చేశాము. 
కొందరు తమ బీవిత వివరాలుకూడా ఒకటి రెండు ఆ గోడలమీద 
ఎక్కించారు. ఆ విధంగా, కొంత విపులంగా (వాసుకున్నవారిలో నీలం 
సంజీవ రెడ్డిగారు ఒకరు. అలా (వాసుకోవలపిన. అవసరం లేకుండానే 
తర్వాత ఈయన దేళవ్యా ప్తమెన పేరు తెచ్చుకున్న విషయం అందరికీ 
తలిసిందే; మెము వెళ్ళేసరికి, రెండు మూడు లారీలనిండా డెటిన్యూలు 
తమ సామాన్లతో జెయిలు (పవేశంకోసం "వేచి ఉన్నట్లు పోల్చుకో గలి 
గాము, వారున్న బస్సుల కిటికీలు తెరలతో మూయబడి ఉన్నాయి. 
అయినా, ఒకమూలనుంచి రవిశంకర్‌ శుక్తా (మధ్య రాష్ట్రాల మాజీ 
ముఖ్య మంత్రి ముఖం మ్యాత్రం, ఆయన తెల్లని బొద్దు మీసాలవల్ల 
వెంటనే పోల్చుకో గలిగాము. మెము వారి బస్సులవై పు వెళ్ళడానికి 
పోలీసువారు ఒప్పుకోలేదు. బస్సులో వాళ్ళు తెరల సందులలోంచి 
మాలో ఎవరినై నా పోల్చుకో గలిగారో లేదో తెలియదు. 


మమ్మల్ని అన్నీ, సెకండు కాసు పెటైలున్న బండిలో చెన్న 
పట్నం తీసుకువెళ్ళి, ఆ రాతి "పెని ఇెన్షియరీ జెయిలులో ఉంచ్చి, 
మర్నాడు ఉదయం సెం(టల్‌ సెషన్లో (గౌండ్‌(టంక్‌ ఎక్స్‌(పెస్‌లో ' 
ఎక్కించారు. కాని, మమ్మల్ని ఎక్కడికి తీనుకు వెళుతున్నారో ఘా 


674 నా జీవిత యా|(త్ర.4 


రైలు పెప్టైలలో కూచున్న సార్జెంట్లకు కూడా తెలియదు. ఆ 
ప్రైనులో వస్తున్న ఒక పెద్ద పోలీసు ఉద్యోగి చెప్పిన స్రేషను వై పుకు 
బండి నడిపించడం తప్ప, అ బండి ఇంజను డె డై 9వరుకుకూడా ; గమ్య 
స్థానం తెలియదు. ఈ పోలీస్‌ ఉద్యోగి వక కంట్రోల్స్‌ ద్వారా 
మేము వెళ్ళే & తోవ, సమయం, సిగ్నల్స్‌ వగై రాలు ఏర్పాట్లు చేనుకునే 
వాడు. మధ్యాహ్నం మాకు ను గూడూరు ఏ చేరినప్పుడు పెద్ద అల్లరి 
ఏదీ లేకుండానే మేము బండిదిగి ఆ రైల్వే హోటలుకు వెళ్ళి Sere 
చేశాము. అయితే, సాయం(తం మేము విజయవాడ చేరేసరికి, పోలీసు 
వారికీ మాకూ ఉన్న సౌజన్యం కొంత చెడింది. మేమున్న కంపార్దు 
మెంటులోకి భోజనాలు తేవడానికి సదుపాయాలు అక్కడ కనిపించ 
లేదు. మమ్మల్ని రైలు వె పెద్దులనుంచి దిగవద్రంటాడు పోలీసు ఉద్యోగి. 
ప్లాట్‌ ఫార ంమీద నాలుగ. దు వేలమంది వజిలు గుమిగూడారు. పోలీసు 
వారు, (ప్రజలు ఒకరి నొకరు వెసక్కు తోనుకోవడంతో పెద్ద గలాటా 
బయలుదేరింది. మాలో కొందరికి భోజన సదుపాయాలు" కలిగినవి. 
కాని, భోజనళాలకు దూరంగా ఉన్న మా కంపార్టు మెంటు, (ప్రక్క 
కంవార్డు మెంటు వారికీ. అ. సౌకర్యాలు కలగలే దు. మా కంవార్డు 
మెంటులో సత్యమూర్తి గారున్నారు. రైలు కదిలేసరికి ఆయన 
““సీడెలా ముందుకు నడుసాడో చూస్తానని అలారం గొలుసు గట్టిగా 
లాగారు. మను ప్లై పాట్‌ఫారం విడవకుండా నే ఆగిపోయింది, అప్పుడు 
3 రె ల్వేలో పబ్లి క్‌ 'రిలేషన్స్‌ ఆఫీసరుగా ఉన్న శర్మ అనే ఆయన 
మేమున్న కంపార్దు మెంటును__పోలీసు ఉద్యోగి వద్దంటున్నా వినక 
భోజనాలళాలకు ఎదురుగా ఉండేటట్టు రైలును వెనక్కు. నడిపించాడు. 
అప్పుడు అటూ ఇటూ పోలీసు “సిబ్బంది? నిలబడి, కార్డన్‌ (అడ్డు 
కట్టగా, ఆ కార్షనులోనుంచి భోజనాలకాలకు వెళ్ళి, భోజనం చేయగలీ 
గాము. ఆ శె రైల్వే అఫీసరు శర్మగారిని, ఇక్కడ సత్యమూ ర్లిగారిని_ 
(పకాశంగారు అన్నదాత లని (ప్రశంసించారు. 


మరునాడు వది, పదకొండు గంటల వేళకు మేము నాగపూరు 
రై శ్వేస్టేషనుకు చేరుకున్నాము. మేము నాగపూరు జెయిలులో పరి 


కిట్‌ “ఇండియా ఉద్యమము 6175 


స్థితులు ఎలా ఉంటాయో, సౌకర్యాలు ఎలా ఉంటాయో అన్న చర్చలో 
పడ్డాము. అంతలో పెద్ద వర్షం వచ్చింది. మా సామానుల కోసం 
శెండు లారీలు, మేము కూచోడానికి రెండు బస్సులూ వచ్చాయి. 
రాదనుకొని బస్సుకప్పుపై న పెట్టిన సామానులు కొన్ని వర్షంలో బాగా 
తడిసిపోయినాయి. అవి తిరిగ సర్తేవరకు మేము కదలమన్నాము. 
చీవరకు బయలుదేరిన బస్సులు స వెములు వెప్ప 'తరుగలేదు. 
అవి ఎక్కడికి పోతున్నాయో ఎవరికి తెలియలేదు. పోలీసు ఉద్యోగులు ' 
అంతా, ఎంత అడిగినా తెలియదనే ఓక జవాబు చెప్పారు. చాలా 
నందుకు, అడపా దడపా వర్షపు చికాకు. ఎలాగైతే నేమి, రాత్రి పద 
కొండు, పన్నెండుగంటల "వేళకు ఏదో జెములుగేటు చేరుకున్నాము, 
ఇది యే ఊరు అని అడిగితే, అంతదాకా తెలియదంటూ వచ్చిన 
సారెంటు మొదటిసారిగా ఆ మాట వదలి. “అమరానతి” జెయిలన్నాడు, 
మే నుక్క_డికి ఏ ర్యాతికె నా వనామన్న సంగతి అక్కడి జె ములు 
అధికారులకు తప్పకుండా తెలిసే ఉండాల కదా! ఆయినా ఒక అర 
గంట వరకూ ఎవరూ కనిపించలేదు. వర్షపు తుంపరలలో నే మేమంతా 
ఉండవలసి వచ్చింది. మాలో సత్యమూ. రిగారు నర్షంలో చేసిన ఈ 
ప్రయాణాన్ని తట్టుకోలేక పోయారు. దాంతో ఆయనకు తీవంగా 
జబ్బుచేసింది. నెలా రెండు నెలలపాటు ఆ జబ్బు ఉద్ద త మయేసరికి, 
వారిని చెన్నపట్నం జెయిలుద్వారా అక్కడి జనరల్‌ ఆసు పత్రిలో 
చేర్చారు. పాపం, ఆయన అక్కడే స్వర సులయ్యారు. ఆ విధంగా 
(బిటిషువారి (క్రొర్యానికి ఆయన బలి అయిపోయారు. 

ఈ అమరావతి జెయిలు నట్టి జిల్లా జెయిలు. అయినప్పటికీ 
దానికి రెండు (ప్రాకారాలుండేవి. (ప్రాకారపు గోడల ఎత్తు పదిహేను 
ఇరవై అడుగులకు _తక్కువలేదు. లోపల, మా ముపె ప్ఫెరెండు 


మందినీ ఒకచోట పెట్టడానికి విశాలమయిన భాగంకూడా లేదు. అందు 
చేత మాలో ఇరవై మందిని ఒక ఆవరణలోను, తక్కి.నవారిని మరొక 
ఆవరణలోను___ఎలెక్టిక్‌ దీపాలుకూడా లేని జింకు కప్పులుగల 


676 నా జీవిత యా(త్ర-4 
పాకలలో పెట్టారు, మర్నాడు లేచిన తర్వత ఉన్నంత చోటులోనూ 
ఎలాగో సర్దుకున్నాము. 

ఈ జైలుకు రాక పూర్వం, వేలూరు జైలులో ఉండగానే. 
రా వెంకటరావు, సీలం సంజీవరెడ్డి, ఎర పళ్ళంరాజు, ఎం. బాపినీడు 
మొదలై నవారు ఒక కట్టుగా తతి. (పకాశంగారికి ఎవైనా సౌకర్యాలు 


కలుగజేయాలనే విషయంపై ఎటువంటి ఆస రీ చూసకపోవడమే 
కాకుండా; ఆయన ఏ సెల్లులో ఉంటానం పే, "లకీ ఆయనకు ఇవ్వ 
కుండా చేయడానికి కూడా “ప్రయత్నించేవారు. అదే ద్వేషభావాన్ని 
వారు అమరావతి జై లుకుకూడా తమతోబాటు తీసుకువచ్చారు. గిరిగారు 
మాతం ఎలాగో జై లు ఉద్యోగస్టులతో మాట్లాడి, (పకాశంగారికి ఒక 
మూలగా, ఇతరుల బాధ లేనిచోది చోటు ఇప్పించారు. (పకాశంగారు 
'వేలూరులోను, అమరానతిలోను కూడా తాను తెచ్చుకున్న మట్టి పాత్ర 
లలో స్వయంగానే వండుకునేవారు. ఆయన ఇతరులతో సోంగత్యం 
అచే పెటుకో లేదు, 
యు అ. 
“ఆం [థా సర్కులర్‌” 

ఇలా ఉంటూండగా గాంధీజీ “క్విట్‌ ఉండియా ఉద్యమం 
పేరున (బ్రహ్మాండమైన ళాబకేజ్‌ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, దానికి 
తార్కాణంగా “ఆంధ్రా సర్క్యులర్‌” అనేదానిని. మిగిలిన విషయాలు 
. చాలా చేర్చి ఒక నేరారోసణ (గ్రంథంగా అచ్చువేసి మా అందరికి 
(ప్రత్యేకమైన ఛార్జి షట్లను పంపారు. ఇందులోని “ఆంధ్ర సరు 
లర్‌” అన్నది ఇదివరలో కళా వెంకటరావు నాకు బెజవాడ ప్రాట్‌ ఫారం 
మీద చూపించిన కార్య(క్రమమే అయిడఉండెను. అయితే, అని ఆం(ధా 
(ప్రొవిన్షియల్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి యొక్క ఉత్తర శీర్షిక ఉన్న 
కాగితం (Letter-head) పై మున రోనియో-వైపు చేయబడి న క 
అందుచేత, దానిని ఏ కాం(గెసు ) కమిటీ ఆదరించక పోయినా, ఆల్‌. 
ఇండియా వర్కింగ్‌ కమిటీ ముందు దాని (ప్రన కే రాకపో యినా, దానికి 
“ఆం(ధా సర్క్యులర్‌” అనే (ప్రఖ్యాతి మాతం వచ్చింది. . 

మా అందరికీ ఛార్జిషేట్లు వచ్చిన తర్వాత, ఎవరి యత్నంవల్లనో 


క్విట్‌ ఇండియా ఉద్యమము 6717 


తెలియదుగానీ... మేమంతా వాటికి ఏ జవాబు ఇవ్వాలో నిర్ణయించు 
కోడానికి ఒక చోట సమావేశమయ్యాము. అప్పటికింకా సత్యమూర్తి 
గారు ఉన్నారు. ఆ ఛార్జి షిట్టలో నివి చాలా మటుకు నిస్సారమయిన 
విషయాలే. అయినప్పటికీ, మేము (వాసేది ఏదీ విడుదలకోసం చేసే 
యత్నంలాగా ఉండకూడదు. వ్యక్తి కిగతంగా చెప్పిన వివరంలో ఏదైనా 
తస్పుంపే అది దిద్దవచ్చు. కాని, అది తప్పుకోడానికి చెప్పే జవాబు 
లాగా ఉండకూడదు. అందుచేత, మాలో చాలా మందిమి ఏ జవాబూ 
ఇన్వక ఊరుకుందా మనుకున్నాము. అయితే, (ప్రకాశంగారు మాతం 
ఆం[ధ్రా సర్క్యులర్‌ అనేది ఆంధ్రా (ఫ్రొవిన్షియల్‌ వర్కింగ్‌. కమిటీ 
ఎన్నడూ ఇవ్వలేదనీ, ఇటువంటి పోగ్రాం చర్చించడానికి ఆ కమిటీ 
అస లెన్నడూ సమావేశం కాలేదనీ (వ్రాయవలిసి వచ్చింది. ఈ 
వషయం: మేము చెప్పేసరికి (పకాశంగారి మీద కళా వెంకటరావు ఏరు 
దుకు పడ్డాడు. 

meg తాను గాందీ | సత్యం తపస్పనివాడనీ 
చెప్పి, “ప్రకాశంగారు బందరు మీటింగు (పొసీడింగ్స్‌కి సంతకం 
పెట్టారా, లేదా” అని కేకలు వేశాడు. బందరులో పట్టాభిగారింట జరి 
గిన సమావేశం వర్కింగ్‌ కమిటీ సమావేశం కాదనీ, “ఏదో కొందరు 
మి(తులు కలుసుకుంటార సీ తాను బెజవాడ ప్లాట్‌ ఫోరం మీద నాకు 
' చెప్పిన విషయం మరిచిపోయాడు. తాను చూపించిన కాగితం గాంధి 


గారి అనుజ్ఞ [కింద (వాసిందన్నమాట గ (ప్రకాశంగారు అడ్డు 
చెప్పిన మాట మరిచిపోయాడు, “స౦కాశంగారు సొంసీడింగ్ఫొకి 

సంతకం పెట్టారా, లేదా?” అని మరొక మారు అడిగాడు. re ల్‌ 
పొంసీడింగ్స్‌ వా9సిన కాగితం కాదుటయ్యా?” అని న నరిగానః 
వర్కింగ్‌ కమిటీ మినిట్సు పుస్తకం” లోని కాగితం య. 
జ్ఞాపకం చేశాను, 


అసలు వెంకటరావు మననులో ఈ (భ్రమ కలగడానికి కారణం 

ఇది: బొంబాయి ఏ.ఐ.సి.సి, మీటింగు జరుగుతున్నప్పుడు తానే ఆంధ్రా 

(పొవిన్సియల్‌ కాంటగెస్‌ వర్కింగ్‌ కమిటీ తాలూకు లెటర్‌ హెడ పెన 
క ౧ 


678 నా జీవిత యా|త-4 


(పోోగామంతా రోనియో కాపీలు తీయించి, ఆం(ధజిల్లాల కాం గెస్‌ 

కమిటీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, ఆం|ధనుంచి వచ్చిన ఎస సి 
సభ్యులకు కవరులో పెట్ట, చిరునామాలు (వాసి పోస్తుచెయ నారంభించాడు, 
నేను. అతడు చేస్తున్న పనిచూసి, “ఇ దేమిటయ్యా! మన వర్కింగ్‌ 


కమిటీగానసీ, ఆర్‌ ఇండియా వర్కింగ్‌ కమిటీగానీ, పాస్‌ చేయని 
(పో (గాం ఎందుకు పంపిస్తున్నావు? డాక్టర్‌ పట్టాభిగారు వర్కింగ్‌ కమి 
టీలో ఈ (పో(గాం ఆలోచించలేదని మూడు స. రోజూలుగా చెప్ప 
తూనే ఉన్నారు,” అనగా, అందుకు వెంకటలావు, “వారెలాగా పాస్‌ 
చేస్తారు. పాస్‌ చేసిన తర్వాత నాకు ఈ ఉత్తరాలు పోస్టు చేయడానికి 
3 ముండ” దన్నాడు, 


ఈ విషయాలు అతనికి జె లులో జ్రాపకం చెసినప్పుడు, “ఏమో, 
నేను గాంధీ వాదిని,” అన్నాడు. ఈచర్చ. అంతా జరుగుతూండగా___ 
మాతో ఉన్న తమిళ, "కేరళ, కన్నడిగ సత్యాగ్రహ సభ్యులు ఆశ్చర్య 
పోయారు. ఆ రోజున ఆ సమావేశంలో వచ్చిన వైషమ్యం వారి మధ్య 
పాణాలు పోయేదాకా ఉండేది. ఆవేళ కళా వెంకటరావు చేసినది... 
(ప్రకాశంగారి నాయకత్వాన్ని పడగొట్రడానికి ప్రథమ యత్నము, 


ఈ ఆంధ్రా సర్కులర్‌ వ్యవహారంలో తర్వాతి ఘట్టం గ గాందీ 
గారితో సంబంధించింది. ఆగాఖాన్‌ భవనంలో ఆయనతోబాటు, సరోజినీ 
నాయుడుగారుకూడా డెటిన్యూగా ఉండేవారు. అయితే, ఆమె ఆరోగ్యం 
చెడిపోవడంచేత, ఆవిడను తొందరగా విడుదల చేశారు. విడుదల అవు 
తున్న ఆవిడకు... ఆంభా సర్క్యులర్‌ అనేది వర్కింగ్‌ కమిటీవారి 
యొక్కగాని ,తనయొక్కగాని అనుజ్ఞ పై న పుట్టిన కాగికం కాదని బహి 
రంగంగా చెప్పవలసిందని గాంధీజీ ము విడుదలకాగానే ఆమె 
అలా (ప్రకటించారు. కాని, చాలామంది దానికి (ప్రాముఖ్యమివ్వలేదు. 


(పకాశంగారు అధ్యకులు గనుక, అది ఆం|ధా కమిటీలో పుట్టలే 
దన్న మాట చెప్పక తప్పలేదు. 


దీని తర్వాత ఘట్టం విజయవాడలో జరిగింది, 1945 లో 


కిట్‌ ఇండియా ఉద్యమము 679 


వర్కింగ్‌ కమిటీ 'మెంబర్హందరు విడుదలయిన తరువాత, బొంబాయితో 
వర్కిి౦గ్‌ కమిటీ సమా వేశంలో పాల్గొని, డాక్టర్‌ పట్టాఖిగారు విజయ 
వాడ వచ్చారు. నేనుకూడా ఆ సమయానికి విజయవాడ వెళ్ళి ఉన్నాను. 
అక్కడ సాయంకాలం బహిరంగ సభలో ఆయన ఉపన్యసించారు. 
ఆ ఉపన్యాసంలో అంధ్రా సర్కులర్‌ అన్నది గాందీగారి అనుజ్ఞ 'పెనే 
తాను (ప్రకటించినట్లు చెప్పి, పెద్దలే అన్నది కాదంటే తాను ఏమి cms 
లన్న ధోరణిలో మాట్లాడారు, అది మర్నాడు ఉదయం సేపర్హలో పెద్ద 
అక్షరాలలో పడింది. 

(పకాశంగారు అదిదూచి, పట్టాభీగారిని కోలుసుకొ నేందుకు, 
వెంటనే విజయవాడ వచ్చారు. నేను ఆయనను కలుసుకొని పట్టాభి 
గారు బిందరు వెళ్ళినట్టు చెప్పగా, ఆయన వెంటనే బందరు వెళ్ళారు. 
పట్టాభిగారితో మాట్లాడి, పతికలలో పడ్డ విషయం సరె నదికాదని ఒక 
సవరణ సేజ్‌ మెంటు తీసుకువచ్చారు. ఆ ఉదయమే ఆయన, నేనూ 
[గ్రాండ్‌ క్‌ ట్రంక్‌ ఎక్స్‌ పెస్‌లో వార్దా వెళ్ళాము. మేము వార్దా అశ 
మానికి వెళ్ళేసరికి చీకటి పడింది. సెంధీగారు తమ కుటీరం ముందుగా, 
నేలపై పై నే పక్క వేసుకుని పండుకొని ఉన్నారు. 


(పకాళంగారు గాంధీగా రికీ నమస్కరించారు. వెంటనే గాందీజీ 
ఆంధ్రా సర్క్యులర్‌ విషయమై (పసంగించారు. పట్టాభిగారి మాట తేగా 
"ఆయన ఉపన్యాసం పై వచ్చిన ప సృత్రిక రిపోర్డు సరిగా లేదనీ, దానికి 
అయనే ఒక నవరణ ఇచ్చారనీ చెప్పి (పకౌశంగారు తన జేబులోంచి 


పట్టాభిగారు ఇచ్చిన కాగితం గాందీగారికి అందించదో తే, ఆయన... 
“అసలు అన్నదానికన్న సవరణ మరింత అన్యాయంగా ఉన్నదన్నారు. 
ఆ సవరణలో పట్లాభిగారు_ఆ కాగితంలో విషయాలు చర్చిస్తున్న 

పుడు గాంధీగారు, తక్కిన వర్కింగ్‌ కమిటీ మెంబర్లు ఎలా కూర్చు 
న్నారో చెస్పడమే అందుకు కారణము. ఆయనదగ్గర మేము కూచున్న 
నలభై. నిమిషాలు _మహాత్మా జీ ఈ విషయంతప్ప మరొకటి మాట్లాడ 
లేదు. అక్కడ కూచున్నంత సెపూ (ప్రకాశంగారు పట్టాభిగారిని సమ 
రిస్తూనే ఉన్నారు. ఎంత సమర్థించిన, గాందిీజీ విమర్శించడం మాన 


680 నా జీవిత యాత్ర. 


లేదు. ఆ మర్నాడు ఉదయం (27-1-45 న) మెము ఆయన దగ్గర 
సెలవు పుచ్చుకొని బొంబాయి వెళ్ళాము. రమారమి ఉదయం తొమ్మి 
దిన్నర గంటలకు పశేలుగారిని చూడడానికి ఆయనఇంటికి పోయాము. 
మేము లోసలికి వెళ్ళి కూచున్నాము. కిటీకిగుండా కొంత సూర్యరశ్మి 
మా మీద పడుతూంది. మేము కూచోగానే, పజేలుగారు చిన్న తుఫా 
నులా మాట్లాడడం ఆరంభించారు. 


“ఏ మయింది పట్టాభికి? మతి చెడిందా?” అని పపేలుగారు 
(ప్రళ్నించగా, (పకాళంగారు అఆయనతోగూడా పట్టాభిగారి ఉపన్యాసం 
పత్రికలలో సరిగా పడలేదని చెప్పి, పట్టాభిగారు “పత్రికలకు సవరణ 
పంపిన సంగతి చెప్పారు. అందుకు పచేలుగారు, “మొదట బొమ్మ 
సగలగొ సైళాడు. ఇపు డాయన సవరిస్పె ఏమిలాభ౨? మేము అహమ్మద్‌ 
నగరు కోటలో ఉండగా, మామీద ధార్తీషీట్లు వచ్చినపుడు సట్టాభిగారిని 
అడిగికే___ఇది గాందీగారితో చర్చించి, వర్కింగ్‌ కమిటీవారు కూడా 
చర్చించిన తరువాతే తాను _ప్రోగాం (వాసినట్లు వాదించాడు. దానిపై న, 
వర్కింగ్‌ కమిటీ మెంబర్లైవరూ ఇటువంటి చర్చ జరిగినట్టు తమకు 
జ్ఞాపకం లేదన్నారు. కాని, ఆయన అలా జరిగినదని చెప్తూ, అందరి 
జ్ఞాపక ర క్రీకన్నా తనదే మెలై నదని వాదించసాగాడు. ఆ రోజులు 
మమ్మలందర్ని దక్షిణాఫ్రికాకు రవాణా చేసారని కింవదంతులతో 
నిండినరోజులు, ఎన్నాళ్ళలా ఆ జెయిలులో కలిపి ఉండవలసి వస్తుందో 
తెలియదు. ఎందుకు పరస్పర భేవాభి పాయాలు పెంచుకోవాలని అప్పటి 
మటుకు ఆయనతో వాదించడం మానివేశాము. తరువాత జెయిళ్ళ 
లోంచి విడుదలయిన వెంటనే బొంబాయిలో వర్కింగ్‌ కమిటీ మీటింగు 
జరిగింది. ఆ మీటింగులో ఈ (ప్రస క్తి మళ్ళీ వచ్చింది. పట్టాభిగారు 
తనమాట తనదేనని కూచున్నారు. పోసీ, ఎందుకయినా "మంచిది 
గాందీగారి అభి పాయం కనుకొ-_౦దామని శంకరరావుదేవ్‌ గారిని 
ఆయన దగ్గరకు పంపడం జరిగింది, 


Sr ఆయనను “పట్టాభే ఈ విధంగా చెప్పాడా? అని 
పిన్ని స్తే, ఆయన అవునని జవాబిచ్చాడట. దానిపై గాంధీగారు 


క్విట్‌ ఇండియా ఉద్యమము 68 


“అయితే దైవమే శరణ్యం మన కందరికీ ఇటుకై ను" అన్నారట. 
తిరిగి వచ్చి శంకరరావుదేవ్‌గారు చెప్పిన మాటలు విని అందరమూ 
పట్టాభిగారు తన జ్ఞాపకశ ర్‌ని కొంచెం సవరించుకోవలసిందని 
అన్నాము. “ఇంత జరిగిన తర్వాత విజయవాడలో ఆ విధమైన ఉస 
న్యాసం మతి ఉన్నవాడు చేయవలసిం దేనా?” అసి పపేలుగారు క్షక్షో 
రంగా అన్నారు. అయితే, [పకాళశంగారు పట్టాభిగారి మీది నింద తొల 
గించడానికి ఎంతయినా యత్నించారు. ఆ "తరువాత కొంతసేపు ఇతర 
విషయాలు మాట్లాడి మేము బయలుదేరాము. 


దీని తుది ఘట్టం a మహాత్మాగాంధగారి 5_8_45 తేదీనాటి 
(పకటన. అందులో ఆంధ్రా సర్కులర్‌ పూర్వాపరాలు కమ 
చర్చించి, చివర అది కాం(గసు అనుమతిపై నగాని, తన అనుమతిపైన 
గాని (పకటింపబడలేదని ఆయన వక్కాణించారు. 

(ప్రకాశంగారు ఈ విషయంలో గాంధీగారి పేరు పోకుండా 
ఉండవలెననే తాపత్శ్యయంతో ఉండేవారు. పట్టాభిగారు 20-7-45 న 
చేసిన ఒక పత్రికా ననా బట్టి.ఆర్మధ్రా వర్కింగ్‌. కమిటీ అను 
మతి లేకుండానే ఆ కాగితం * తం దో సర్కులర్‌” go పుట్టిందని 
తెలిసింది. పట్టాభిగారు తమ ప0కటనలో “నేను 147.1949 నాడు 
బందరులో ఆంధ్రా (ప్రొవిన్షియల్‌ కాం్యగెస్‌ కమిటీ మీటింగు సమావే? 
పరిచాను. (ఆయన ఆంధధా (ప్రొవిన్షియల్‌ కాం(గెస్‌ కమిటీ అధ్యతుడు 
కాడు. బందరు ఆ కమిటీకి 'హెడ్డాఫీసూ కాదు.) 28 మంది కాంగ్రెస్‌ 
వాదులు, ఆంధ్రదేశం సమ మైలల పంప హాజరయారు. సర్కు్యులరులో 
ఉన్న సూచనలన్నీ సమావేశం ముందుపెట్లాను. తరువాత బొంబాయిలో 
జరగబోయే ఆలిండియా కాంగ్రస్‌కమిటీ సమావేశం తరువాత వాటిని 
అమలు చెయ్యాలని చెప్పాను,” అన్నారు. 

ఈ విధంగా (ప్రకాశంగారిని (త్రోసిరాజనడానికి వ్యక్తి సత్యా 
(గ్రహం తర్వాత వెల్లూరు జై లులో వెంకటరావు, సట్టాభిగారు చేసు 
కున్న ఏర్పాటు ప్రకారంగా.అధ్యక్షుల యిన (ప్రకాశంగారికి తెలియ 

కుండా కమిటీ మీటింగు అనడం, మాకు నోటీసు లేదేమని నావంటివాడు 


శర్రి2 నా జీవిత యా్మాత్ర=శీ 


అడిగితే, అది ఇన్‌ ఫార్మల్‌ మీటింగు అనడం, మినిట్సు పుస్తకంతో 
సంబంధంలేని వేరే కాగితాంమీద (పొసీడీంగ్స్‌ (వాయడం, ఆ (పొసీ 
డింగ్స్‌లోనూ ఈ ఇన్‌ స్ట్రక్షన్స్‌ విషయమై ఏ తీర్మానం లేకపోయినా, 
వాటిని కౌం(గెస్‌ కమిటీ లేటర్‌ హెడ్డులపై న రోనియో కాఫీ చేయించి, 
అధి కారరీత్యా విడుదల అయినట్లు ప ప్‌ 'కటించడం ,గాంధీగారికి సంబంధం 
లేకున్నా ఆయన పేరు దీనిలో కలపడం _ ఇవన్నీ ఆంధ రాజకీయా 
అలో పదవీవ్యామోహంతో, అసత్యమనే వాహనం పైన, అత్యాళాపరులు 
ఎంతదూరం పోగలరో చూపించేగలిగే తార్కాణాలు. 
సవ్య మెన మార్గంలో ఏ పదవినై నా పొందడానికి ప౦యత్నిం 
చడం దోషం కాదు. కానీ, మార్గాలు నకమయిశే రాజకీయాలు కలు 
' షిత్రమై, 'రాజకీయ జీవితాలను అపతిష్ట పాలు చేసాయి, ఈ విధమైన 
మార్గం, ఆం(ధులను ఎక్కడికి థీసుకువెళ్ళినదీ తరువాతి అవ్యాయులో 
వివరిసాను. 


ll 
1946 5 రాష్ట్ర రాజకీయములు 


ఆం|ధ|సాంతంలో రాజకీయాల మాట కొంచెం ఆపి, అదే 
సమయంలోని తమిళ (ప్రాంత రాజకీయాలను కొంచెం వివ 
రిసాను. క్విట్‌ ఇండియా ఉద్యమంలో యావన్మంది కాం(గైనువాదులు 
జై ళృలోకి పోవడం, వారిలో కొందరు ఆ సేవా స్తులను పోగొట్టు 
కోవడం జరిగిన నమయంలో___రాజాజీ పాకిస్థాన్‌ ప్రచారం చేయుడం 
వల్ల, ఆయన పలుకుబడి సంపూర్ణంగా నశించింది. 
1942లో ఆయన ఆ (పదారం ఆరంభించినపుడు, సత్యమూ రీ 
గారు కాంగ్రెస్‌ అధ్యక్షులయిన అజాద్‌ గారికి, “రాజాజీపై న మీరు 
.. (కమశిక్షణ చర్య ఎందుకు తీసుకోరు?” అని ఒక ఉత్తరం (వ్రాశారు. 
దానికి అజాద్‌ గారు “ఆయనను వర్కింగ్‌ కమిటీలోంచి బల 





hte ae 


1946 లో రాష్ట్ర రాజకీయములు _ 688 


వంతంగా తొలగించేశాను,””* అని జవాబ్నువాళారు. ఇది అయినత ర్వాత 
ఆయన కాం(గగను సభ్యత్వం పూర్తిగా వదలుకోవడంకూడా జరిగింది. 
ఆయన “సన్‌ డే ఆబ్బర్వోర్‌” అనే పత్రిక సంపాదకునిమీద పరువునష్టం 

దావా తేవడం, అందులో. టి. అవినాశలింగంగారి డె రీలో రాజాజీ 
వ్యక్‌ కిసత్యా(గహోసికి వ్యతిరేకంగా ఇచ్చిన ఉపన్యాసాల ప్రస కి సాక్ష్యుంగా 
బయలుపడడం మొదలై న విషయాలు జరిగినవి. ఆ కారణంచేతా, 
అంతకుముందే సత్యమూ ర్తిగారు కారాగృహంలోఉన్న కాలంలోనే 
స్వర్గ స్తులు కావడంచేతా, "తమిళ ప్రాంతంలో స హజంగానే కాంగెసు: 


నాయకత్వం అంతరించింది, తరువాతి కోవలోఉన్న ఉపనాయకవర్లంలో 


ముఖ్యుడు కామరాజ నాడారుగారు. కాంగ్రెస్‌ సంస్థ ఆయన చేతిలోకి 
వెళ్ళింది. అముతే, చెన్నరాష్ట్రాని కంతటికీ నాయకత్వం వహించడా 
నికి తన గ్త్‌ పరిమిత మైనదని తెలుసుకొని, ఆయన. [పకాళశంగారికి 
నాయకత్వం అప్పజెప్పడానికి నిర్ణయించుకొన్నాడు. అయితే, ఇది జన 
రల్‌ ఎన్నికల తరువాత జరుగవలసిన విషయము, 
ఈలోప్పన విధి బలీయమైనదని మరొకమారు బుజువయినది. 
పై నచెప్పిన విషయాలవల్ల , రాజాజీకి తిరిగి కాం(గెసులో ఎటువంటి 
స్థానముగాని లభిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఆయన, కాం(గెసులో 
తిరిగీ సభ్యుడుగా చేరుదామం పే తమిళ[పాంత కాం(గెస్‌ కమిటీ వారె 
వ్వరూ అందుకు అంగీకరించలేదు. అంతవరకు, మానవ్యప్రకృతి (పకా 
రంగా జరిగింది. గాందీ గారి (పకృతి వెరు, రాజాజీతో ఆయనకున్న 
సంబంధమే వేరు. అందుచేత, ఆయన (పోదృలంవల్ల కాం(గసు 
సాలుసరి చందా నాలుగు అణాలు ఢిల్లీలో, కాంగెసు అధ్యకులయిన 
అజాద్‌ గారు (1942 లో బలవంతంగా రాజాబీని కాం(గసునుంచి తొల 
గించిన అజాద్‌ గారే పుచ్చుకొని, రాజాజీని కొంగను సభ్యునిగా చేర్చు 
కున్నారు. | 
* ‘‘I forced him out of the worang com- 
mittee.” 


684 నా జీవిత యాత్ర-4 


1046 లో జనరల్‌ ఎన్నికలు రానున్నవి. అందుచేత రాజాజీ 
పై న చెప్పిన సభ్యత్వాన్ని పురస్కరించుకొని తమిళ ప్రాంతంలో తన 
వర్గాన్ని బలపరచుకొనడానికి గట్టియత్నం చేశారు. ఇంతకు కొంచెం 
ముందు, ఎన్నికల తర్వాతి విషయాలకు సంబంధించిన విషయం ఒకటి 
జరిగింది. కాంగెస్‌వారు తిరిగీ (ప్రభుత్వాలు చేపడితే. పాత ముఖ్య 
మంత్రులే తిరిగి ముఖ్యమంత్రులు కాగలరసీ, చెన్నరాష్ట్రంలో కూడా 
ఆ సూూతమె న ర్రించగలదనీ గాంధీగారంటూ వచ్చారట, ఇదికూడా 


రాజాజీకి కొంత బలమిచ్చింది. కాని, అందుచేతనే ఆయన యెడల 


కామరాజ్‌ నాడారుగారి వ్యతిరేకత కూడా హెచ్చయింది. కనుక రాజాజీకి, 
నాడారుగారికి__ఈ విషయంలో ఒక రాజీమార్గం కుడిర్చి, రాజాజీకి 
అగ్రస్థానం కల్పించాలన్న గాంధీగారి సంకల్పాన్ననుసరించి కౌం(గెసు 
అధిష్టానవర్గంవారు యత్నించసాగారు. 

ఆ "సమయంలో అంతవరకు జరిగిన పరిస్థితుల కనుగుణంగా 
(పకాశంగారు, కామరాజ్‌ నొడారుగారికి తమ సంపూర్ణ మయిన మద్దతు 
ఇచ్చారు. తాను శెవిన్యూమం|తిగా-_ జమీందారీ ఎంక్యయరీ కమిటీ 
నివేదిక రచించిన ఉ త్తమ పురుషునిగా సంపాదించిన "పెరు (ప్రతిష్టల 
బలంతో దక్షిణ శిల్లాలలో పర్యటించి, నాడారుగారికి చెప్పుకోదగ్గ 
సహాయం చేశారు. 








న rr 


Hess... కాల. 


Ps PETITES THT Bee. చారల 


FT TE TM TR గతా బాలా TOT LIST RAO TOTES: 


కాం(గెస్‌ ఆధిషానవర్గంవారు, తమలో ఒకరై. న అసఫ్‌ ఆలీ 


గారిని* చెన్నపట్నం పంపించారు. రాబోయే య. ల 
గౌరవస్టానం కల్పించడం ఆయన సంకల్పము. చివరకు ఏలాగుననో 
సాల్‌ తత పైగా, మూడోవంతుకు కొంత తక్కువగా స్ధానాలు 
మాతమే__ఆయన వర్షంవారికి ఇవ్వడానికి ఏర్పాటయింది. 
 రాజాజీని తగ్గించిన ఈ ఏర్పాట్లు, గాంధీగారి మనసుకు ఏమీ 
ee నిచ్చినట్లు కనిపించదు. కామరాజ్‌, ప్రకాశంగార్ల మధ్య 
"స్నేహం కుదరడం రాజాజీ భవిషత్తుకు భంగకరం కౌబట్టి ఆయనకు 


అది కూడా నచ్చలేదు. రాజాజీపై న పేమ ఉండడాన్ని సమర్తి రీ ంచవచ్చు. 


* ఈయన తరువాత జరిస్సాకు గవర్నరుగా పనిచేశారు, 


1046 లో రాష్ట్రం రాజకీయములు | 685 


కాని అది__రాజకీయంగా (ప్రకాశంగారిపె న కోపంగా మారి, ఆయన 
అద్వితీయమైన త్యాగచర్శితను గూడా మరపుకు తెచ్చేంత గాఢంగా 
(పబలింది. 

విధి బలీయమై రాజాజీని ముందుకు తీసుకువెళ్ళింది. ఆ విధియే 
అంతకన్న బలీయమై, (పకాశంగారిని వెనక్కు(తోనుకు వెళ్ళింది. 

గాంధీగారి చెన్నరాషప్ర్ట్ర్రం పర్యటనము 

ఒరిస్సా (పాంతంలో పర్యటించిన గాంధీగారు ఆంధ జిల్లాల 
మీదుగా, దక్షిణ భారత హిందీ (ప్రచార సభ రజతోత్సవ సందర్భంగా 
చెన్నపట్నానికి వెళ్ళారు. అలా వెళుతూండగా జరిగిన చర్మిత్క ఆంధ్ర 
'దేళ చరిత స్వరూపాన్ని నూతనంగా రూపొందించింది, కిట్‌ 
ఇండియా ఉద్యమం తర్వాత, ఆం(ధా కాం(గస్‌ కమిటీకి (కొత్త త్ర ఎన్ని 
కలు జరగలేదు. పూర్వంలోవలెనే కళా వెంకటరావుగారే కార్యదర్శు 
లుగా ఉండిరి. గాందీగారు (పయాణం జేసె రైలుబండి ఆంధ్రదేశం 
లోకి వచ్చేసరికే ఆయనకు స్వాగతం ఇవ్వడానికి వెంకటరావుగారు 
బరంపురంవరకూ వెళ్ళి ఆయన ఉన్న స్పెషల్‌ కంపార్ట్‌ మెంటులో 
ఎక్కారు. 

ఇదివరలో వ్రాసినదానిని బట్టి, ఆంధ్ర (ప్రాంత కాంగెస్‌ 
కమిటీలో, పట్టాభిగారి నాయకత్వాన్ని పురస్కరించుకొని ఒక చిన్న 
వర్గం, ఒక చిన్న పాయగా నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 
దానికి, చేత బల్లెము పట్టుకొని ముందుకు నడిచే దళ నాయకుడుగా 
వెంకటరావుగారు ఉండడాన్ని చదువరులు (గహించియే ఉంటారు. 
విశాఖపట్నం ఇ సేషనులో నేను గాంధీగారిని ఆహ్వానించాను. 
ఆయన 3 రై ల్వేస్టేషన్‌ ఆవరణలోనే ఉసన్యసించి, తమ కంపార్ట్‌ మెంటు 
లోకి వెళ్ళిపోయారు. ఆ మధ్యాహ్నం మరొక మెయిలు బండికి కలప 
డానికి దానిని వాల్తేరు స్టేషనునుంచి ఐదారు మైళ్ళ దూరంగా, జన 
సంబంధంలేని స్థలంలో నిలబెట్టారు. ఆయన స్నానపానభోజనాదులు ఆ 
కంపార్ట్‌ మెంటులోనే ఏర్పాటయి ఉండెను, es ఒక మూడవ తరగతి 


686 నా జీవిత యాత్ర, 


కంపార్ట్‌ మెంటు.) "అంతవరకు వెంకటరావుగారు, గాందీగారికో ఏమి 
రు 
మాటాడారో మాకు తెలియదు, 


అంధదేశంలో తుఫాను 


ఇక్కడ మరొక విషయం వివరించాలి. _పకాశంగారూ మిగి 
లిన కాం(గసువారమూ కిట్‌ ఇండియా ఉద్యమ ఫలిత మైన కారాగృహ 
నిర్బంధంనుండి విము కులనుయిన తర్వాత, ఆంధ్రదేశంలో శ్రీ కా 
కుళం జిల్లా మొదలుకొని బందరు వరకు ఒక |బహ్మాండమయిన 
తుఫాను, (ప్రచండ మైన వాయువుతో కూడి చెల రేగడంనల్ల ఆ (పాంతా 
లలో సర్యటించడం అనసరమయింది. 

ఆ తుఫానులో తోటలు గట్టిగా దెబ్బ తిన్నని. శ్రీ కాకుళంజిల్లా 
ఉద్దానంలోను, తూర్పు గోదావరిజిల్లా మధ్య డెల్లా భాగంలోను, ఈ 
రెండింటి మధ్యగల ప్రాంతంలోను కొబ్బరి చెట్టు భారత యుద్దంలో 
హతులై న సై నికులవలె ఎక్క. డివక్కడ నిర్మూలములము, భూదేవతకు 
సాష్టాంగంగా నమస్కరి స్తున్నట్లు పడిపోయాయి. వేలాది అరటిచెట్టు 
దాదాప అన్ని జిల్లాలలోను గలంతో సహా ఒకదానిమీద ఒకటిగా నేం 
వాలినాయి, అదేవిధంగా, ముఖ్యంగా పళ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా - 
లలో నారింజ, నిమ్మ, బత్తాయి తోటలు పడిపోయినాయి. డెల్ల చివరి 
భాగాలలో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోయి పెరుగుదలకు వ స్తున్న 
పంటలు మునిగిపోయాయి. ఈ తుఫానువల కలిగిన జల(పళయానికి 
పశువులు కొన్ని, మనుష్యులు కొందరూ బదిలి కావడంకూడా జరిగింది, 
కొన్ని కొన్ని చిన్న (గామాలు - ద్వీపాలుగా మారి, అక్కడ (ప్రజలు 
రెండు మూడు దినాలు ఏ విధమైన సహాయమూ అందక, ఆకాశం 
వైపు చూస్తూ నిరాహారులై ఉండవలసిన పరిస్థితులు కూడా కలిగాయి. 

ఇది సంభవించినపుడు (ప్రకాశంగారు, ఇచ్చాపురం మొదలు 
బందరు వరకు___కారుమీద, కాలినడకను, రెండెడ్డ బండిమీద_ఏక్క_డ 
ఏలాగు అవసరమైతే ఆలాగు (పయాణం చేశారు. పర్తి పర్యటనలో 
తుఫాను బాధితుల సహాయార్థం డబ్బు వసూలు చేశారు; పంచి పెట్టారు. 
మిగిలిన కొంత ఆం(ధా సెకన్‌ రిలీఫ్‌ నిధి అనే అకౌంటున ఆంధ్రా 


1046 లో రాష్ట్రం రాజకియములు ' 687 


బ్యాంకులో జమ కట్టారు. అందులోనుంచి డబ్బు తీయడానికి కోళాధి 
కారి అయిన గుంటూరు నరసింహారావుగారికి అధికారం ఇవ్వడం 
జరిగింది. 

ఇది ఇలా ఉంటుండగా, విడుదలయిన వెంటనే (పకాశంగారు 
రాష్ట్రం అంతటా పర్యటించారు. ఆ పర్యటనలో ఏవో ఒకటి రెండు 
జిల్లాలు, తప్పు, తక్కిన జిల్లా లన్నిటి పర్యటనలోను నేను ఆయన 
కంట ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాకు మేము వెళ్ళినపుడు___ జై లు 
లోంచి విము కులయిన స్వాతంత్ర్య యోధులను, వారి కుటుంబాలను; 
ఉద్యమ సమయంలో అండర్‌ గొండు అయిపోయి, అజ్ఞాతంగా ఉండి 
ఉద్యమం నడిపించినవారిని సందర్శించడం మా ముఖో దేశము. 


అయినా సభల్లో కొందరు చిన్న చిన్న కవర్తలో డబ్బు తెచ్చి 

మా చేతుల్లో పెట్టడం మొదలు పెట్టారు, మాదిల సందర్భంలో, 
WE కాశంగారు త నుకున్న లక్షలన్నీ స్వాతంత్ర్య ఉద్యమ యజ్ఞంలో 
ఆహుతి చేసేశారు, వారికి, నిత్య బీవితయ్మాాత నడవడానికి ధనం 
అవసరం కాబట్టి, ఇది దానికి వినియోగించండి,” అని నాతో చెసే బ్బ 
కారు కొందరు ఏమీ చెప్పకుండానే చేతిలో డబ్బు పెశుసెవారు. ఠః 


పర్యటన సమయంలో, కొండరు కౌరాగృహ ఏము కలు, అజ్ఞాత 
(ప్రచారకులు వచ్చి, (పకాశంగారితో తమ బాధ చెప్పుకోవడం తట 
స్టించేది. వెంటనే. ప్రకాశంగారు__డబ్బు, వారి చేతిలో ఉన్నా, నా 
చేతిలో ఉన్నా తీసి వారి కిచ్చేసేవారు. ఈ ఇచ్చినదానిలో ఆయన వ్య క్తి 
గత మైన ఉపయోగాలకని చెప్పి ఇచ్చిన ధనమూ ఉండేది. ఏదీ నిచ్రేశించ 
కుండా ఇచ్చిన డబ్బూ ఉండేది. మేము (శ్రీ కాకుళంజిల్లా, విశాఖజిల్లా 
డ్‌ తత్తర భాగాలలోను పర్యటించి విశాఖసట్నం తిరిగి వచ్చి, ©: లులో 
అనకాపల్తి కి బయలుదేరుదామనే సరికి, (ప్రకాళంగారికి ఇచ్చినదంతా 
పైన చెప్పిన విధంగా సంపూర్ణంగా ఖర్భయిపోయింది. 
అప్పుడు నాకు, మరి కొందరు మ్నితులకు. ఇలా జరిగిన ట్రయితే 
(ప్రకాశంగారికి స్వంత వినియోగంకోసం అభిమానులు క "డబ్బు 


140. 


"ల 


688 నా జీవిత యాత్ర 


కూడా మిగలదనీ, తిరిగి వారు చెన్నపట్నం చేరిన తర్వాత, ఏ రోజు 
న్యవహారం ఆ రోజున ఎలాగో నడిపించుకోవలసి వస్తుందనీ గుర్తుకు 
వచ్చి, ఒర్‌ ఏర్చ్బాటు చేశాము. ధన మిచ్చేవారు (ప్రత్యేకంగా ప్రకాశం 
గారి వ్య క్రిగత ఉపయోగ నిమి త్రమని “ఇన్వదలచితే, ఆ విధంగా 
(వాసి ఒక కవరులో పెట్ట, వేరేగా * ఇవ్వవలసిందని ఏర్పాటు చేశాము, 
ఆ విధంగా ఎక్కడో ము చెప్పడం మరచిపోయినచోట తప్ప, 
మిగతా అన్నిచోట్లా (ప్రజలు__నభలలో ఆ విధంగానే | వాతమూలకం 
mE: (వాయడానికి వీలులేని సమయాలలో నోటిమాటగానో చెప్పి 
డబ్బు ఇచ్చేవారు. ఆ విధంగా (ప్రత్యేకించి చెప్పకుండా డబ్బు మ్మాతం 
(వ్రత్యేకంగా ఉంచేవారు. అది చాలా కొంచెం మొ తంగా ఉండేది. 
కాని మేము ఎక్కడా డబ్బు ఇవ్వవలసిందని__ బహిరంగంగాగాని, 
రహస్యంగాగాని విజ్ఞ ఫి చేయలేదు. అయితే, (పకాశంగారు మాత్రం 
తన జీవితం, బాధపడే (ప్రచారకుల జీవితంకం'పే వేరుకాదని, తనకు 
ఏర్పాటయిన. డబ్బుకూడా తీసి, (ప్రచారకులోో, వారి కుటుంబంవారో 
ఎదురై నపుడు లెక్కా జమా లేకుండానే ఇచ్చేసేవారు. 

ఇచ్చినదంతా ఇచ్చివేయగా, ఆయనకు ఇచ్చినదానిలో యాభై. 
వేల రూపాయలు మిగలడం జరిగింది. మేము మొదట ఆ డబ్బు 
బాంకులో వేసి, ఆయనకు నియామకంగా (ప్రతినెలా వేయిరూపాయల 
చొప్పున అం దేటట్లు ఏర్పాటు చేద్దామనుకున్నాము. అయితే, స్వరాజ్య 
కంపెనీ తీరవలసిన బాకీ ఇంకా ఉంటూండగా ఈ డబ్బు (సత్యేకంగా 
బాంకులో వేయడం భావ్యం కాదనీ తమ నిత్య జీవనంకోనం 
మేమంతా ఎటువంటి (ప్రయానా పడవద్దనీ, ఆ బాధ్యత (ప్రజలు చూసు 
కుంటారనీ ఆయన చెప్పడంతో మేము చేయదలచుకున్న యత్నం 
వదులుకున్నాము. 


గాంధీగారి ప్రమేయము 





లు 
గాంధీగారితో రైలులో కలిసి (ప్రయాణం చేసిన సమయంలో ఈ 
యాఖె పేల రూపాయల విషయమె ఒక విసరీతార్హం కలిగేటటు ఆయ 
యో | య్‌ లు 


1046 లో రాష్ట్రం రాజకీయములు = 689 


నతో చెప్పినట్టు, అది సాకుగా చేసుకుని ఆయన (ప్రకాశంగారిని నాయ 
కత్వం వహించనీయకుండా చేయాలని యత్నించ సాగినట్టు అర్హ మెంది. 
అది వివరించే ముందు మరొక విషయం చెప్పాలి, 


హిందీ [పప్రచారసభ రజత్‌ తొత్సవము 

గాంధీగారు చెన్నపట్నం చేరుకున్నారు. ఆయన చెన్నపట్నం 
రావడానికి పైన 'పేర్కాన్న ఉత్సవం కారణమని ఇదివరలో చెప్పడ 
మయింది. 
1921 లో ఆయన సహాయ నిరాకరణోద్యమం (పారంభించి 
నపుడు, దేశంలో ఇంగ్లీ షుకు బదులు హిందీ అంత ర్రాష్టీీయ భాషగా 
పరిణమించాలని ఉదేశించారు. దాని ప్రకారం, చెన్నపట్నంలో దాక్షి 
కాత్యులందరికి ఉపయోగపడేటట్లు మోటూరి సత్యనారాయణగారు ఈ 
(ప్రచార నభను 1 1921లో, మరీ కొందరు పెద్దల సాయంతో (పారం 
భించారు. 1946 నాటికి నందలకొద్ది విద్యార్థులు హిందీలో శిరోమణి 
పరీక్షవరకు కూడా ఉ ర్రీరులయ్యారు. ఆ సభ అస్పటికి పెద్ద భవనాలు 
కట్టుకో గలిగింది. (ప్రచార సభలో ఆచార్యులుగా ఉండేవారికీ వసతి భవ 
నాలు కూడా కట్టుకో గలిగింది. _చెన్నపట్నంలో త్యాగరాయనగర 
భాగంలో ప్రాముఖ్యం సంపాదించుకొన్నది. 9 

ఈ కార్యకలాపాల మూలంగా సత్యనారాయణగారు__రాజాజీకి, 
గాంధీజీకి 'సన్నిహితులలో ఒకరుగా ఉండేవారు. ఆకారణం చేతనే 
గాంధీగారు ఈ రజతోత్సవానికి తప్పకుండా హాజరయ్యారు. కొన్ని 
వేలమంది ఆ సభకు హాజరయ్యారు. గాందీగారు కొంచెం అప్రస్తు 
తంగా..రాజాబీకి, దానికీ సంబంధం ఉండడంవల్ల నే అన్ని వేలమంది 
సభకు హాజరయ్యారని ఆయన అన్నారు. అనంగీకార సూచకంగా 
సభలో నవ్వులు, గుసగుసలు బయలుదేరాయి, ల 

గాంధీగారు అంతటితో ఊరుకోక, చెన్నపట్నంలో ఒక ముఠా* 
బయలుదేరి, రాజాజీకి వ్యతిరేకంగా అల్లరి చేస్తున్నారని అన్నారు. 


న న కాకా న] 
అసే పదము, 


690 నా జీవిత యాత్ర- 


బాంధవ్య (ప్రభావం కలిగినపుడు (ప్ర స్తుతాస్ర స్తుతములు పాటింపుకు 
రావు గదా! సభలోని వ్యతిరేకత మరింత స్ఫుటమయింది. ఒకరిద్దరు, 
“ఇది రజతోత్సవ సభా? లేక రాజాజీపక్ష (ప్రచార సభా?” అని కేకలు 
వేయడం మొదలుపెట్టారు. (ప్రత్యేకంగా, అల్లరులు ఏవీ కాలేదుగాని, 
మహాత్మాగాంధీని ఆ విధంగా ఎదిరించేందుకు అదే (ప్రథమ అనుభవము, 
బహుశా, అదే చివరిదీ అనుకుంటాను, 

వయసులోను, అనుభవంలోను తమకన్న చిన్నవారై న నాడార్‌ 
గారిని ర్తి క్‌” నాయకుని [కింద గాంధీగారు సూచించిన దానిని ఖండించే 
బాధ్యత "తమపై వేసుకొన్న (పకాశంగారు గాంధీగారిని రెండు మూడు 
చోట్ల విమర్శించారు. ఇటువంటి ఖండన న్యాయ మైనా, గాంధిగారిని 
బాదీంచే ఉంటుంది. ఈ కారణాలనే సమిధలతో గాందీగారి కోపం 
రగులొ-ని, మూడు నెలల తర్వాత (స్రకాళంగారి పైన తమ (ప్రభా 
వాన్ని, తీక్షతను చూపించాయి. 

అంతకు ముందు జరిగిన చరిత్ర ముందుగా వివరించాలి. 
12 


1946 ఎన్నికలు = 
రాష్ట్రృనాయకత్వ పోత నో 


1040 లో అనుకున్న ప్రకారమే (ప్రపంచ మహా యుద్దం 
అంతం కావడంవల్ల 'దేశంలోగల రాష్టా9లన్ని టిలో గవర్న 
మెంట్‌ ఆఫ్‌ ఇండియా 1935 ఆకు ననుసరించి ఎన్నికలు జరిగాయి. 
తెలుగు (ప్రాంతంలో హెచ్చయిన  తగాదాలేవీ లేకుండా అభ్యర్థులను 
నిర్ణయించ గలిగాము. తమిళ (పాంతంలో__ ఇదివరలో చెప్పినట్లు, 
అసఫ్‌ అలీ వగ రాలు చేసిన ఏర్పాటు మెరకు రాజాజీ వర్షంవారు, 
న తక్కినచోట కామరాజ్‌ వర్షంవారు అభ్యర్థులుగా నిలుచున్నారు. చెన్న 
స రాష్ట్రంలో గల నాలుగు nse (పాంతాలలోను, ఏవో రెండు (ప్రత్యేక 
య నియోజకవర్గాలలో తప్ప, తక్కిన అన్నిచోట్లా కాం(గెను అభ్యర్దులే 


— 


1046 ఎన్నిక లు- రాష్ట్ర నాయకత్వ వివాదము 691 


సంపూర్ణంగా విజయం సాధించారు. ముస్తి మలీగుకు ఏర్పాటయిన స్ట సలా 
లను వారే గెలుచుకున్నారు. నూట నలభై "యారు నియోజక వర్గాలలో 
పై చెప్పినట్టు కాం(గెసువారే గెలుచుకున్నారు. 


ఆ౦(ధ్రా (బొవిన్షియల్‌ కాం్యగెస్‌ కమిటీ అధ్యకులయిన (ప్రకాశం 
గారూ తమిళ ప్రాంత కాం(గెస్‌ కమిటీ అధ్యక్షులు కామరాజ్‌ నాడారు 
గారూ, శేరళ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు ' కె. మాధవమేనోన్‌ గారూ 
అప్పటికి కలసి మెలసి ఏకంగా ఉండేవారు. 

ఎన్నికల తరువాత కాం(గసు శాసన సభ్యులు తమ నాయకుని, 
అనగా కాబోయే ముఖ్యమంతతిని ఎన్నుకోవలసిన ఘట్టం వచ్చింది. 
లోగడ 1089 లో కాంగెసు మం (త్రివర్గాలు కొజీనామా చేసినపుడు, 
అవసర మైతే శాసన సభ్యులను సమాచేళ పరచడానికి కస్వీనరుగా 
నియమింపబడిన మాజీ పార్ల మెంటరీ కార్యదర్శి భ కృవత్సలంగారు, 


షె ముగ్గురు కాం(గస్‌ కమిటీల అధ్యకుల అనుమతితో, ఏపిల్‌ 7న 
కంది ప్రచార సభ హోలులో కాం(గసు శాసన సభ్యుల సమావేశం 
జరుగుతుందని నోటి సిచ్చారు. 


ఈ లోపున, నలుగురు కాం(గెసువాదులు చెన్నరాష్ట్ర శాసన 

సభా నాయకత్వ విషయము సర్దార్‌ వల్లభాయి సేల్‌ గారితో 'చేస్పుకోడా 
నికి బొంబాయి బయలుదేరారు. ఆ నీలుగురూ ఆం(ధులే. ఈ వార్త 
పత్రికలలో చూసి, నేను ఒక (పకటన చేశాను. అందులో పై విధంగా 
నలుగురు ఆంధ్రులు పపేలుగారి దగ్గరికి న్య క్రిగతంగా వెళ్ళి ఉండాలి. 
ఆంధ్ర (ప్రాంత శాసన సభ్యులకు వారంత మాత్రమూ (ప్రతినిధులు 
కానేరరు. చెన్నరాష్త్ర శాసన సభ్యులకు స్వేచ్చగా తమ నాయకుని 
ఎన్నుకొనే He పరోక్షంగాగాని, అపరోకంగాగాని ఎవరై నా 
వారిని నిర్బంధి స్తే స్క వారి హక్కులకు భంగం కలుతుంది,”” "అని 
పేర్కొన్నాను. ఇలా (ప్రకటించినట్టు నను (పకాశంగారికి చెప్పలేదు. 
ఇక్కడి నాయకత్వానికి భంగం కలిగించేందుకు నలుగురు 
ఆంధ్రులు పకేలుగారి దగ్గరికి వెళ్ళినట్టు వార్త తెలిసేసరికి వాతావర 
ణంలో ఒక ఉ(ద్రిక కత ఉద్భవించింది, రాష్ట్రం నాలుగు మూరల. 


692 నా జీవిత యా|త్ర-4 


ప్రకాశంగారిని నాయకుడుగా ఎన్నుకోవలెననే తీర్మానాలతో, జిల్లా 
కాం(గను సంఘాలు తమ ఆమోదాన్ని (పకటించాయి, అలాగునే కొన్నీ 
కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా (పకాశంగారికి శాసన 
సభ నాయకత్వం అప్పజెప్పాలన్న తీర్మానాలు చేసి (పకటించాయి, 
అడుగడుగునా అడ్రంకులు 
ఇలా ఉంటుండగా, ఏపిల్‌ 6న కాంగెను అధ్యతులయిన 
మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గారినుంచి, వృిపిత్‌ 7 నాటి సభ ఆపు 
దల చేయమనీ; ఆంధ్ర తమిళ కేరళ కాంగెస్‌ కమిటీల అధ్యతటులు 
ఢిల్లీలో తమ్ము కలునుకోవలసిందనీ_.. తంతివా ర్త వచ్చింది. (ప్రజా 
రాజ్యానికి మొట్టమొదటి మెట్టులోనే హంసపాదు. వచ్చింది. (పజా 
రాజ్యం కావాలనే సంస్థ ఈ విధంగా నూతన కార్యపద్దతిని (పారం 
భించింది. “ఇది చాలా “తప్పు. మనం ఢిల్లీ వెళ్ళగూడ”దని నేను 
(పకటించాను. కాని, చెన్నరాష్ట్రంలో ఇతర భాషా ప్రాంతీయులై న 
కాం(గెసువాదు ee వారు మంచి అయినా, చెడు అయినా 
కూడా కు అధిష్టాన వర్గాన్ని ఎదుర్కొనే లక్షణం లేనివారు 
కావడంచేతా; వారితో కలయిక "అవసరమూ, కార్యసిద్దికి మార్గమూ 
కావడంచేతా (పకాశంగారు కూడా మె త్త బడ్డారు. 
ఏప్రిల్‌ 7న ఆంధ [ప్రాంత క కాంగ్రెసు శాసన సభ్యులందరు 
త్యాగరాయనగరులో సమా వేశ మయ్యారు. (పకాశంగారు___ అజాద్‌ గారి 
నుంచి వచ్చిన తంతి విషయం ముచ్చటించి, ఆ తంతిలోని ఆదేశాన్ని 
పేర్‌ గారు కూడా అంగీకరించి ఉన్నారని చెప్పి, ఇంకా ఇలా అన్నారు: 
“ఉతర ప్రత్యు తరాల మూలంగా కన్నా, ముఖాముఖి 
ఇటువంటి విషయాలు తేల్చుకోవడం మంచిది, భెదాభీ పాయా 
_లన్నవి (ప్రపంచంలో గల అన్ని సంస్థలలోను వసూంటాయి. 
అలాగే, మన చెన్నరాష్ట్రంలో కూడా వచ్చాయి. నూన 
సంఘంలో ఇలాంటివి తప్పవు. అయితే, వాటిని సర్దుబాటు 
చేసుకోవడమన్నది (ప్రాజ్ఞాల లక్షణము. ఆంధ్రుల మధ్య, 
ఇదివరలో పరస్పర భేదాభీ, పాయాలు అనేకసారులు వచ్చాయి. 


1046 ఎన్సికలు-రాష్ట్రనాయకత్వ ఎతాటంలలి 693 


ఆవి సర్దుకుంటూ వచ్చాము. : ఇప్పుడు కూడా మనము ఏకమై 
ఉండాలి. ఈ తంతి పంపినది అజాదుగారయినా, నిజానికి ఈ 
పిలుపు మహాత్మాబీ దగ్గరనుంచి వచ్చిందని భావించాలి. అందు 
చేత, మన మీ కార్యాన్ని సర్దుకొ నేందుకు కొంత గడువు తీసు 
కొని తిరిగి 15 వ తేదీన “సమావేశ మౌదాము.” 


సంతో గాంధగారివధ్ర... 

కథా రంగం చెన్నపట్నం హిందీ (ప్రచార నభా మందిరంనుంచి 
ఢిల్లీలో భంగీకాలనీకి మారింది. ఇక్కడి కాం(గెసు అధ్యటథటులు ముగ్గురూ 
గాంధీగారిని సందర్శించడానికి భంగీకాలనీకి వెళ్ళారు. వెళ్ళిన తక్షణం 
నుంచి వారు గాంధీగారి నోటివెంట విన్నది ఒక్క_శే మాట. ఆది. 

“మీరు రాజాజీని నాయకునిగా ఎన్నుకోవలసింది. ఎన్నుకోండి!” 

లోగడ, దక్షిణ భారత హిందీ (ప్రచార నభ రజతోత్సవ సభలో, 
ఆయన రాజాజీ (పన కి కి తీసుకురాగా; నభలో ఎవరో లేచి = “మీరు 
_ రాజాజీని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇస్పుడిక్కడికి వచ్చి 
సన అని గట్టిగా అడిగారు. దానికి జవాబుగా గాందీగారు, 
“ఆ పనికై తే నే నింత దూరం రానలెనా? తలచుకొంటే ఢిల్లీలోనే 
ఒక క్షజరలో ఆ పని చేయగలను,” అని- అన్నారు. (ప్రశ్న, జవాబూ 
అప్పటి పత్రికలలో పెద్ద అక్షరాలలో పడినాయి. భంగీకాలనీలో ఆయన 
రాజాజీని ఎన్నుకోమని “ఇెప్పిన మాటను, హిందీ (ప్రచార సభతో చెప్పిన 
మాటను మనము సమన్వయించుకోవచ్చు. 


కౌం గసు అధ్యకులు ముగ్గరితోనూ రాజాజీని ఎన్నుకోమని 
గాంధీజీ చెప్పగా, కామరాజ్‌ గారు “అది కుదరిదని వెంటనే తమిళంలో ' 
చెప్పారు. మాధవ మన న్‌ గాటు దాన్ని ఇంగ్నీషుోకి అనువదించారు. 
అయినా, మహాత్మాజీ అంతటితో ఊరుకోలేదు. చెన్నపట్నం వెళ్ళి, 
శాసన సభ్యుల సమావేశంలో రాజాజీ పేరు ఒక్కటే (పతిపానించి, 
అందుకు అనుకూల, (ప్రతికూల సభ్యుల సంఖ్యలను తమకు తెలియ. 
జేయవలసిందనీ; మిగిలిన కార్యకమం తరువాత నిశ్చయింపవచ్చనీ 
ఆయన ఆదేశించారు. 


694 నా బీవిత యా।త్ర-శ4 


(పజారాజ్యపు అధిష్లాన దెవత ఒక్క చిరునవ్వు నవ్వింది. 
శాసన సభ్యుల సమావెశము 

ఏప్రిల్‌ 18 న తిరిగి శాసన సభ్యులందరు గిరిగారి అధ్యక్షత న 
హిందీ (పచార సభా మందిరంలో సమా వేశం కావడం జరిగింది. అంతలో 
కాం్యగ్రిసు అధ్యకీలయిన అజాద్‌ గారినుంచి ఒక తంతి వచ్చింది... 
అందులో ఉన్న విషయాలిని: 

“18 వ తేదీన జరిగే పార్తీసభకు వచ్చే శాసన సభ్యులకు ఈ 
సందేశం అందజేయవలసినది__ “ 

“పరిస్టితులన్నీ చక్కగా ఆలోచించి, సి, రాజగోపాలాచారిగారిని 
మీ నాయకునిగా ఎన్నుకోవలసిందని ఇందు మూలంగా నేను సలహా 
ఇస్తున్నాను. ఈ సలహా ఇవ్వడంలో మహాత్మాగాంధీగారు, వల్ల భాయి 
పశేలుగారు నాతో ఏకీళవి స్తున్నారు. ఈ సలహా మీ నె త్రిసెన రుద్దు 
తున్నామని భావించవద్దు, మీలో బహుూసంభ్యాకు అయిన సభ్యులకు మా 

సలహో పాటించడానికి ఇష్టం లేకపోతే, ఆట్టివారు తోచినవిధాన తీర్మా 

నించుకో వచ్చు. అయితే, ఆ బాధ్యత వారిదే అయిఉంటుంది.” 


అంతకు ఏడేండ్ల ముందు గాంధిగారికి ఇష్టం లేకుండా సుభాష్‌ 
చంద్రబోస్‌ కాం(గసు అధ్యకుడయినప్పుడు ఈ విధంగానే దోను మ 
తన స్వంత బాధ్యతపై నే కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలని చెప్ప 
డమూ, ఆయన అధ్యక్షపదవి వదీరీసె పెట్టడమూ జరిగినవి, ఈ విష 
యంలో (పకాశంగారు, నాడారు మొదలై. నవారికి ఈ బాధ్యత తగిలింది, 
తర్వాత. (పకాశంగారు, నాడారుగారు, మాధవ మేనోన్‌గారు, భర్త 
వత్సలంగారు (గాండ్‌టంక్‌ ఎక్స్‌పెస్‌లో ఢిల్లీ కి [పయాణమై 
వెళ్ళారు. తెలుగు ః జిల్లాలలో __ఆ బండి ఆగిన ప్రతిసై షనువద్ద వేలకొద్ది 


(ప్రజలు గుమిగూడి పకాశంగారికి, నాడారుగారికి పవరు. ధ్వానాలు 
పలికారు, 


చెన్నరాష్ట్రంలో . శాసన నభా నాయకత్వాన్ని గూర్చి ఉయ్యాలలు 
స్‌ో అటూఇటూ ఊప్పతూం మే, ఇంగ్ల ండులో హవుస్‌ అఫ్‌ కామన్స్‌లో 


1946 ఎన్నికలు-రాష్ట్రనాయకత్వ వివాదము  _ 695 


ఒక నభ్యుడు ఈ విషయం ప్రస్తావిస్తూ, మన దేశాన్ని ఈ విధంగా 
సాళన చేశాడు: 
“ఇండియా దేశము స్వరాజ్యం కావాలని కోరుతున్న ఈ 
సమయంలో___చెన్నరాష్ట్రంలోని కాంగైసువారు తమ నాయ 
కుని ఎన్నుకో లేకుండా నాయకత్వవిషయమై దెబ్బలాడుకుంటు 
న్నారనీ, సంవిధానాత్మక మైన (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేనుకో 
లేకుండా ఉన్నారనీ మన (ప్రభుత్వంవారు ఇక్కడ చెప్పు 
తున్నారు. 
ఈ మాటలు తెలిసి భారతీయులు సిగ్గుసడ్డారు. 
కాంగెస్‌ వర్కింగ్‌ కమిటీవారు' మొదట ఇచ్చిన తంతితో 
సంతృ ప్రి పివడలేదు. ఇచ్చిన తంతి అర్థం స్పషంగా లేదని సభాధ్యకు 
అయిన గిరిగారు, స్పష్టకరించమని కోరగా, వారు స్పష్టకరిస్తో, మరోక 
వాక్యం కలిపారు..“మీరు రాజగోపాలాచారిని మీ నాయకునిగా ఎన్ను 
కున్నట్లయితే, మం, త్రివర్లంలో తనకు కావలసిన వారిని మం|తులుగా 
తీసుకుని, కక్కినవారిని వదలిపెచ్తు స్వేచ్చ ఆయనకుంటుందొ అని. 

ఏపిల్‌ 17న దేశభక్త "కొండా వెంకటస్పయ్యగారు. ఒక 
పత్రికా (ప్రకటనలో __ | 

“శాసన సభలో తమ నాయకుని ఎన్నుకునే అధికారం అధిష్టాన 

వర్గంవారు శాసన సభ్యులకే వదిలి పెన్టైశారు. పూర్వాపరములె. న 
పరిస్థితులను ఆలోచించిన పిమ్మట మనము (పకాశంగారినే నాయకునిగా 
ఎన్నుకొనడం మంచిది, (పజానురాగం బహుళంగా పొందిన నాయకు 
డాయన,”” అని ఆయన ఉద్దా టించారు. 


శాసన సభ్యుల నిర్ణయం 
ఏప్రిల్‌ 18 న తిరిగి కాంగ్రెసు శాసన సభ్యులు సమావేశమై 
రెండుగంట లాలో చించి, అధిష్టాన వర్ల ంవారి సలహో అంగీకరించడమా, 
వద్దా అన్న (ప్రశ్నను వోటుకు పెట్టగా. నిరాకరించడానికి 148 వోట్లు, 
అంగీకరించడానికి 88 వోట్లు వచ్చినవి. అనగా, రాజగోపాలాచారి 


696 నా జీవిత యాత్ర 


గారికి అనుకూలంగా శిరి వోట్లు, వ్యతిరేకంగా 148 వోట్లూ వచ్చా 
యన్నమాట. ఈ విషయం అజాద్‌ గారికి, గాంధీగారికి తంతిమూలంగా 
తెలియజేయడ మైనది. ఆ తంతిలో తరువాతి కార్యక్రమం ఏమని 
సలహా ఇవ్వవలసిందని కూడా ఉంది. మరునాడు తాము తిరిగి సమా 
వేళం అవుతున్నామనీ, ఆ లోపున అధిష్టాన వర్షంవారు తమ సలహాను 
అందచేయవలసిందనీ, ఆ నమావేశ సమయానికి ఏ సలహా అంద 
కుంటే. తమకు తోచిన రీతిని నిర్ణయం తీషుకుంటామని గిరిగారు ఆ 
తంతిలో వ్యక్తం చేశారు. 

ఏపిల్‌ 20 న మూడవ పర్యాయం తిరిగీ కాం(గను సభ్యుల 
సమావేశం జరిగింది. రోజు రోజుకూ సమావేశం పొడిగిస్తున్నందుకు 
గిరిగారు విచారం వెలిబుచ్చారు. “అయితే కాంగెస్‌ అధిషానవర్గాన్ని 
గౌరవించనలె గదా! అని అన్నారాయన. 


అంతటిలో, అజాద్‌ గారి దగ్గరినుంచి వం వింత 
ఆయిన మరి ఒక తంతివా ర్త వచ్చింది. అందులో, “మీ రిచ్చిన తంతి 
అందింది. నాయకులుగా ఉండడానికి ఒకరి పేరే నూచించవలెననే 
నిర్భంధం లేదు. ఎక్కువ పేర్లు సూచించి, మాకు పంపితే, ఏదో ఒక 
చేరు మే మిక్కడ ఖాయం చేసాము, * అని ఉంది. ఆ విధంగా చేయ 
డానికి, సంవిధాన సంబంధమైన ' అభ్యంతరాలు పార్టీలో లేచాయని గిరి 
గారు అజాద్‌ గారికి తంతి యిచ్చి, సమావేశాన్ని మళ్ళీ వాయిదా 
వేశారు. ఏపిల్‌ 21 న నాల్లవ సర్యాయం ఏ నిర్ణయం తీసుకునే అవ 
కాశం లేకపోవడంచేత సమావేశం మళ్ళీ వాయిదా సడింది. 


ఈ పరిస్థితుల నిలా ఉండనిచ్చి, ఢిల్లీలో భంగీకాలనీలో 
ప్రకాశంగారు, నాడారుగారు, మాధవ మేనోన్‌గారు గాందీగారిని కలును 
కొన్నప్పుడు జరిగిన మరొకటి రెండు విషయాలు ఇక్కడ చెప్పాలి. 

రాజాజీ పేరు ఒస్పుకోము అని నాడారుగారు చెప్పగా, సట్టాభి 
గారి విషయమేమని గాందీగారు అడిగారట. అందుకు నాడారుగారు, 
“మీరు స్వయముగా వచ్చి, మనిషి మనిషినీ వోటు అడిగినా ఫలం 
సందేహాస్పది” మని జవాబిచ్చారట. 





1046 ఎన్నిక లు-రాష్ట్రునాయక త్వ వతాటతంర 697 


ఈ సందర్శనమయిన తరువాత ర్మాత్రి గాంధీగారు (ప్రకాశం 
గారికి ఒక ఉత్తరం పంపించారు. ఆ ఉ త్తరం సారాంశ మిది; 
“కోర్దులో న్యాయవాద వృత్తి జరుపుతూ, (ప్రకాశంగారు 
(ప్రజా సేవ్‌ (పబ్లి క్‌ వర్క) ఎలా చేస్తున్నారని, నేను___ఒరిస్సా 
నుంచి చెన్నపట్నం హిందీ (ప్రచార సభ రజతోత్సవానికి 
వస్తూండగా, రై లుబండి ఆ౦(ధ్రదేశం .'వ్రవేశించేముందే నాకు 
స్వాగతం ఇవ్వడానికి నచ్చి నాతోబాటు (ప్రయాణం చేసిన 
రాష్ట్ర కాం(గసు సంఘకార్యదర్శి కళా వెంకటరావుగారిని అడి 
గాను. మీరు (ప్రాక్టీసు మానేశారనీ, (ప్రజల సొమ్ము తిని జీవిస్తు 
న్నారనీ ఆయన నాకు చెప్పాడు. * మీరు జై లులోంచి విము "క్త 
లయిన తరువాత, బహిరంగ సభలలో (ప్రజలు మీకు చందా 
లి_స్రే ఆ ధనం కాంగాసుకు జమ కట్టక మీరు స్వయంగా 
వాడుకున్నారట. ఇది చాలా అవిసీతికర మైన పని, అందుచేత, 
మీరు శాసన సభలో ఉండడానికిగాని, నాయకత్వం వహించ 
డానికిగాని వీలులేదు. కాబిట్టి, మీరు మీ యత్నం మానుకో 
వలసినది," 
దానిపైన (పకాశంగారు ఇచ్చిన (ప్రత్యు తరపు సారాంశ మిది: 
i “ఈ దేశంలో (ప్రజాసేవ చేసేవారు జీవించడానికి రెండు 
సద్దతులున్నాయి. ఒకటి. ఎవరై నా గొప్పవారు అభిమానించి. 
ఒక నిధి ఏర్పాటు చేస్టే ఆ నిధినుంచి వెచ్చాలకు డబ్బు 
వాడుకునే పద్దతి. రెండవది- (ప్రజా సెవకోడికి ఎప్పటికప్పుడు 
ఏమి అవసరర వసే , దానికి నరిపోయేంత డబ్బు (పజలే ఖర్చు 
పెట్టడ మో_ లేక నెలకో, సంవత్సరానికో [ప్రజలు అభిమానించి 
ఇచ్చిన డబ్బును ఖర్చు పెళ్తు పద్దతి. నాకు మొన్న వచ్చిన 
యాభై వేలు (ప్రజలు 'ఈ రెండవ పద్దతి (ప్రకారం ఇచ్చినదే. 








వ * ‘He is living on public funds’ అని వెంకట 
.. రావుగారు చెప్పినట్లు గాంధీగారు ఆ ఉ తరంలో పేర్కొన్నారు. 
స ను కః 


mr 


eral 
స్ట వ 
tet 
DR, 
ai: 


698 నా జీవిత యాత్రశ్మ 


“నేను రోజుకు వేయి రూపాయలు ఫీజు పుచ్చుకొని 
న్యాయస్థానాలలో న్యాయవాద వృ టి తిసాగించిీ సంపాదించి 
నపుడు కూడా, ఆ డబ్బు (ప్రజాధనమనే అనుకొ నేవాడిని. ఏ 
పద్దతి అయినా, (ప్రజాసేవకుడు వాడిన ధనము (ప్రజల ధనమే.” 

ఈ ఉత్తరం అందేసరికి గాందీగారికి కోపం మరింత హెచ్చి 

నది. ఆయన శాసన సభలో ఎంతమాత్రమూ నిలుచోవద్దని (ప్రకాశం 
గారికి ఆజ్ఞా పూర్వకంగా ఉత్తరం (వాసి, తమ్ము చూడవలసిందని 
కామరాజుగారికి కబురు పంపించారు. 
ఆ సాయంకాలం నాడారుగారు (పకాశంగారి దగరికి వచ్చి, 
గాందీగారు (ప్రత్యేకంగా రమ్మని కబురు పంపడం గురించి చెప్పి, 
“వెళ్ళవచ్చునా? అని సలహా అడిగారు. (పకాశంగారు, “3 పెద్దవా రు పిలిచి 
నపుడు వెళ్ళవలసినడే గడా! _ వెళ్ళిరండి,” అన్నారు. తర్వాత ఇద్దరి 
మధ్య వేరే సంభాషణ ఏదీ జరగలేదు. 
అప్పుడు వెళ్ళిన నాడారుగారు మరి రాలేదు. ఆ మర్నాడూ. 
రాలేదు. అంతేకాదు, క చేరి నాయకుని ఎన్నికలో (ప్రకాశం 
గారికి (ప్రత్యర్థిగా ఇంకొకరి పేరు (పతిపాదించి, ఆ (పతిపాదన సీ 
పోయిన తరువాతవరకు ఆయన (పకాశంగారిని మళ్ళీ చూడలేదు. 

గాంధీగారు, నాడారుల మధ్య జరిగిన విషయం తర్వాత తెలి. 
సింది. నాడారుగారితో గాంధీగారు అన్న మాటల సారాంశ మిది: 1 

“ప్రకాశంగారిని నాయకత్వానికి పోటీ చేయవద్దని నే నాదే 

శించాను. ఆయన నిల్చునేందుకు సాహసింపజాలడు, * ఒకవేళ ఆయన 
ఆలా సాహపించితే, మీరు మరెవరి పేరో “eee ఆయనను 
రీడించవలెను.” 

ఇది ఇలా ఉంటూండగా, పట్టాభిగారి తరఫున యత్నం జర 

గడం మానలేదు. గాంధీగారికి = కళా వెంకటరావు, గోపాల రెడ్డిగారు 
కలసి ఒక తంతి వా ర్త ఇచ్చారు. అందులో ' “మా చెన్నరాష్ట్రంలో 


“He dare not stand” అని గాంధీగారి 
ము 


1046 ఎన్నిక లు-రాష్ట్రునాయకత్వ పీవాదనుు . 699 


ఉన్న పరిస్థితులను బట్టి, పట్టాభి సీతారామయ్యగారిని నాయకునిగా ఎన్ను 
కొనేందుకు కతు సలహా ' ఇవ్వవలసినది. పట్టాభి సీతారామయ్య గారికి 
కూడా చెప్పవలసినది,” అని ఉందీ. 

గాంధిగారు, పట్టాభిగారికి ఈ విషయమై ఇచ్చిన సలహా 
సారాంశము: 

“నువ్యు యత్నించే ముందు రాజగోపాలాచారిగారి నలహో 
తీసుకోవలసినది. ఆయన చిత్త స్టైర్యమందు నాకు నమ్మక మున్నది,* 


మీరు మాతం (పత్వేక ఆం|ధరాషిం కావాలను భావం వదులు 
__ త్రం ప్రత్య (ధ్రరాష్ట్ర | 

ఈ విషయాలు నూచావాచాగా పతిఏకలలో పడడమేగాని, 
సంపూర రంగా సభ్యులందరికీ తెలియవు, 

“ఇక్కడ జరుగుతున్న గందరగోళంలో, మంతిివర్ణం సమ 
యానికి ఏర్పాటవుతుందో, అ అన్న అనుమానంచేత, గవర్న మెంట్‌ 
ఆఫ్‌ ఇండియావారి 1885నాటి ఆక్టు_998ి సెక్షన్‌ క్రింద గవర్నరుకు రాజ్యాధి 
కారమస్పగిస్తూ, 1939లో చేసిన ఉద్దోషణ (Proclamation)ను 
పొడిగిస్తూ 1946 ఎప్రిల్‌. 16 న జక తీర్మానం హవుస్‌ ఆఫ్‌ కామ 
న్సులో ఈ ఆ మోదమయింది. 

చెన్న రాష్ట్రం నాయకుడుగా (పకాశంగారి ఎన్నిక 

ఏపిల్‌ 29 న హిందీ ప్రచార సభా మందిరంలో, శాసన 
సభ్యుల సభ జరిగింది. ప్రజలిచ్చిన యాభై వేల రూపాయలు ప్రకాశం 
గారు ఖర్చు చేసుకోకూడదని గాంధీగారు ఆంక్ష విధించినట్లు తెలియ 
గానే, సుప్ఫిసిద్ద నాయకులయిన దేశభక్త క కొండా వెంకటప్పయ్య గారు, 
నడింపల్లి లక్మీనరసింహారావుగారు మొదలై నవారు “ఆంక్ష తొలగిం 
చకపోతే, పృకాశళంగారికి ప్ర) త్యెకంగా లక్ష రూపాయలు తాము వసూలు 
చప యిస్తా"మన్ని పతికా పృకటనలోనూ, గాంధీగారికి ప్రత్యక్షంగా 


క ల i 


* 114276 not lost my trust in the sanity 
of his judgement,” అని గాంధీగారి వాక్యము, 


700 నా జీవిత యా।త్ర_4 


ఉ త్రరంలోనూ తెలియజేశారు. అప్పటితో ఆ హస క్తి ఆగింది, కాని, 
పృకాశంగారు నాయకుడుగా నిలబడగూడదన్న పట్టుదల మాతం 
గాంధీగారికి హెచ్చయింది, 
ఇటువంటి పరిస్థితులలో, సాధారణ ప్రజల మనసులు అట్టుడికి 
నట్టు ఉడుకుతుండగా, ఏపిల్‌ 28 నాటి సభలో సృకాశంగారి పేరు ప్రతి 
పాదింపబడింది. తర్వాత మాధవ మేనోన్‌గారు ము తురంగ మొదలి 
యారుగారి పేరు (ప్రతిపాదించారు. డాక్టర్‌ సట్టాభిగారి ప్రస | కి రానేలేదు. 
అపుడు జరిగిన వోటింగులో, ర వర్గంలో ఉన్నవారిలో హరిజనులు 
తప్ప మరెవరూ పాల్గొనలేదు. (సకాశంగారు, గాంధీగారి మాటకు 
వ్యతిరేకంగా నిలబడడ మేగాక, 'గెలుపునుకూడా పొందారు, సరి దత 
నాయకుడని అనిపించుకున్నారు. ఆంధుల హృదయాలను ప్రపుల్తం 
చేశారు. | 
మర్నాడు పతిరికలలో వోటింగు భాషానుసారంగా నడచిందని 
(వాళారు కాని ఆలాగు జరగలేదు, 
(పకాశంగారు ఎన్నికయ్యారని గిరిగారు వెల్ల డించిన వెంటనే, 
పంతులుగారు శాసన నభా నాయకుని పీఠం ఎక్కి. ఇలా అన్నారు: 
“యథేచ్చగా మన ఎన్నికలను మనము జరుపుకోన 
డానికి అవకాశం కల్పించిన కాంగాను అధ్యతులు అజాద్‌ గారి 
రాజకీయ పరిజ్ఞానాన్ని, మనము (ప్రశంసించాలి.కాంగైను అధిష్టాన 
వర్షానికి మన కృతజ్ఞతలను తెలియజే స్తున్నాను. ఈ క్షణంవరకు 
మనలో మనకు కలిగిన పరస్పర భేదాలన్నిటిని మనము మరిది 
పోవాలి, జయాపజయాలనే భేదపుపలుకులు ఇకమీద ఉండకుండా, 
మనము యావన్మందిమి (పజలయెడల మనకున్న బాధ్యతలను, 
విధులను “మనము (ప్రజలకు సేవకులిమని (గ్రహించి స్మక 
మంగా నిర్వహించాలి.” 
అధిళ్టైనవర్గ ఆగ్రహము 
గిరిగారు, ఎన్నిక “ఫలితం యథావిధిగా కాంటగెసు అధిష్టాన 
_ వర్గానికి తంతిమూలంగా తెలియజేశారు. వారికెంత ఆగ్రహం వచ్చిందో! 








/. 
Et 
¥ 
x 
i 
fa 
j 


(ప్రకాశం మం(తివర్షం ఏర్పాటు 701 


డేశభ క కొండా వెంకటస్పయ్యగారు____పకాశంగారు ఎన్ని 
కయ్యారనీ, అధిష్టానవర్షంవారు, మంత్రివర్గం ఏర్పాటు చేయడంలో 
తమ సలహాను _పకాశంగారికి పంపించవలసిందసీ తంతివార్త 
యిచ్చారు. అందుకు అజాదుగారు ఇచ్చిన జవాబులో “మా సలవోను 
ధిక్కరించి (పకాశ ౦గారిని నాయకుడుగా ఎన్నుకొన్న మీ పార్టీకి, 
మంత్రివర్గం ఏర్పాటు విషయమై మము ఏ నలహాోను ఇవ్వదలచుకో 
లేదు” అని ఉంది, 

అధిష్టానవర్గ ంవారు ఎంత కోపాచేళంలో మునిగిపోయారో, 
ఆ జవాబులోగల భాష చెప్పకే చెపుతున్నది. 

నాటిమొదలు నేటివరకు.__కాం గెసువారి (ప్రజారాజ్యం ఢిలీ 
నుండి నడిపే రాజ్యమే తప్ప మరొకటి కాదు. 


13 

(ప్రకాశం మం తివర్గం ఏర్పాటు 

ఖుసిక అయిన వెంటనే, యథాళాస్త్రంగా గవర్నరును చూడడానికి 

(ప్రకాశంగారు వెళ్ళారు, మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి 

కొంత వ్యవధి పుచ్చుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఆ వీథి అంతా 
కార్యదర్శులు, పెద్ద ఉద్యోగులు, అభిమానులతో నిండిపోయింది. 

ఆ రోజులలో (సకాశంగారికి ఎమ్‌. శె. వి, రెడ్డి, బొప్పన 
హనుమంతరావు అనే ఇదరు బారిష్టరులు చాలా సహాయకారులుగా 
ఉండేవారు. (పకాశంగారు బసచేసిఉన్న ఇల్లు పై చెప్పిన హనుమంత 
రావుగారిది. ఆ ఏథి వీథంతా ముఖ్యంగా ఆంధ్రులతో నిండిపోయింది. 
అంకవరకు కంచెమీద అటా యిటా అని సందేహంతో నిల్చున్న 
కొందరు శాసన సభ్యులు కూడా (వోటింగులో వారేమి చేశారో 
తెలియదు వచ్చి, (ప్రకాశంగారిని అభినందించారు. 

మరునాడు ఉదయం... మామూలుగా ఆరోగ్య పోషణార్గం 


702 నా జీవిత యా।త్ర-4 


నిత్యమూ సాగించే పాదయ్యాత్రకై వెళ్ళిన (ప్రకాళంగారు, కొంతదూరం 


వెళ్ళి, ఎవరికీ తెలియకుండా గోపాల రెడ్డిగారి బసలోకి వెళ్ళారని ఒక 
వదంతి బయలుదేరింది. 

నిన్నటిదాకా, పీకమీద కాలువేసి తాండవం చేస్తున్న అతని 
యింటికి (పకాశంగారు వెళ్ళడం, తమ పీకలమీద ఆయన కాలువేసి 
తొక్కే_సినశే అని.__[పకాళంగారిమీది అభిమానంవల్ల పుట్టిన ఆగ 
హంతో జనం (పకాశంగారి యింటి దగరికి చేరి, పరీ కప 


అని అడగసాగారు. కాని, ఆయన అప్పటికీ తిరిగి రాలేదు. ఆ వచ్చే 


_ జనం సంఖ్య క్షణక్షణానికి హెచ్చుతూ వచ్చింది. 

అంతట్లో, రమారమి తొమ్మిది గంటలకు ఆయన ఇంటికి 
తిరిగి వచ్చారు. "గేపాలరెడ్తిని మంత్రిగా చేస్తే మేము ఒప్పుకొనేది 
లేదని అక్కడ చేరినవారు ఏక కంఠంగా కేకలు వేయగా, (ప్రకాశం 
గారు వారిని సమాధాన పరచి, మెల్లిగా పంపించేశారు. 

ఆ మధ్యాహ్నం, ఆయన "నన్ను డాక్టర్‌ రాజన్‌ గారి దగ్గరికి 
పంపారు. నెను వెళ్ళేసరికి ఆయనతో బాటు._మధుర లో సుప్రసిద్ద 
న్యాయవాది, త్యాగశీలుడ్కు శాసన సభా సభ్యుడు అయిన వె ద్యనాథ 
అయ్యర్‌ కూడా ఉన్నారు. 

వారితో, “తప్పకుండా మీరు మంత్రివర్గంలో చేరాలని 
మిమ్మల్ని ఆహ్వానించడంకోసం (పకాశంగారు మిమ్మల్ని కలుసుకో 
దలుచుకున్నారు. మీ వర్షం తాలూకువారివి రెండు పెర్డు ఇచ్చినట్ట యితే 


నేను (ప్రకాశంగారికి అందజేసాను. రేపటికి మంత్రివర్గం పూ ర్తికావాలని 
ఆయన అభిలాష,” అని చెప్పాను. 


డాకర్‌ రాజన్‌ గారు కు ప్పంగాను, వై ద్యనాథ అయ్యర్‌ గారు . 


బహుళంగాను___రాజాజీకి జరిగిన అన్యాయం గురించీ ఆయనమీద 
కక్ష సాధించడానికి నాడారు బయలుదిరినాా వృద్దులు, కార్యజ్ఞులు 

అయిన (పకొశంగారు నాడారుతో కలియడం రాజనీతి (పమాణాలను 
ల్‌గ్గిచిందని. ఏదేదో ఉపన్యాస ధోరణిలో పడిపోయి, చివరకు తాము 


(ప్రకాశం మంత్రివర్గం ఏర్పాటు. 703 


మం(త్రివర్ణంలో చేరడం రాజోజీకి అంగీకారం కాదని, అనుమానంలేని 
మాటలతో చెప్పి వేశారు. 

తిరిగివచ్చి, వారు చెప్పిన మాటలన్నీ యధాతథంగా (పకాళం 
గారితో చెప్పాను. అప్పటికే ఆయన కామరాజనాడారుగారితో మాట్లాడి 
ఉన్నారు. సాయంకాలం ఆయన చెప్పే పేర్ల కోసమని, ఆయన దగరికి 
వెళ్ళాను. ఆయన ఒకటో రెండో గంటల వ్యవధి కొవాలని చెప్పారు. 
నే నింటికి వెళ్ళేసరికి, (ప్రకాశంగారు___శే క3రళనుంచి రాఘవమేనోన్‌గారి 
పేరు, దక్షిణ కెనరానుంచి కె. ఆర్‌, కరంతి పేరు ఏర్పాటు చేసుకొని 
ఉన్నారు. అంతలో, నాడారుగారు పంపిన మనిషికూడా వారి జాబితా 


అందజేశారు. అందులో అన్నీ దక్షిణ దేశీయుల పేర ఉన్నా, తమతో 
చేయి కలిపి, Sb వ్యతిరేక నాయకత్వాన్ని సాధించడానికి 
యత్నించిన వారికే పేర్లు లేవు. అయితే, వారు నాడారు వర్షంలో వారు 
కాబట్టి వారూవారూ చూసుకోవలసిన విషయం అది, తర్వాత, భాషా 
భేదాన్ని పురస్క రించుకోకుండా తమ వర్షానికి చెందిన భాష్యం 
ఆయ్యర్‌ గారిని (ప్రకాశంగారు తమ జాబితాలో చేసుకున్నారు. 


ఏపిల్‌ 80 న (పకాశంగారి మంత్రివర్గం ఉద్యోగ స్వీకరణ 
(ప్రమాణం తీసుకొన్నది. ఆయన మం్రీవర్గంలోని మంతులు 
పదకొండుగురిలో ను తొమ్మిదిమంది న్యాయవాదులు. 


మం|త్రివర్రము వెంటనే చెసిన పనులు 

(ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే, రాజకీయ ఖై దీలను 
విడుదల చేయడానికీ, (గామాలమీద సిన్‌ జుల్మానాలను (గామసులకు 
తిరిగి ఇచ్చివేయడానికీ (ప్రకాశం మంత్రివర్శంవారు నిశ్చయించారు. 
క్విట్‌. ఇండియా ఉద్యమానికి సంబంధించిన ఆరవై తొమ్మిదిమంది 
రాజకీయ ఖై దీలను విడుదల చెస్తూ, మే 2న ఆర్హరు పాను చేశారు 
పరగోట. బాంతుకేతుతో లోగ ఇక వ్యక్తిని దోషిగా నిర్ణయించి, 
అరెస్టు చేయమని పాస్‌ అయిన ఆర్దర్లను చే9న రద్దుచేశారు. 
తత సహో (ప్రతివాది భయంకరం Stns స్టలమునుంచి 


T 46 


704 నా జీవిత యా|త్ర-4 


స్థలమునకు కదలుటలోగల ఆంక్షలను తొలగించారు. విశాఖపట్నం 
పీజస్సీనుంచి రాజకీయ ఖైదీగా ఉన్న మట్టీ కామయ్యను విడుదల 
చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంతో అప్పటి గవర్నమెంటు 
వారు చాలామంది ఉపాధ్యాయుల సర్టిఫ నెట్టను కెన్సెర్‌ చేశారు. కొందరి 
ఉద్యోగాలు తీసేశారు. ప్రకాశం మం్మతివర్షంవారు మే వఏ8న అలా 
కోల్పోయినవారికి సర్టిఫికేట్లు, ఉద్యోగాలు "ఇవ్వడానికి ఆజ్ఞలు జారీ 
చేశారు. 
స్పీకరు ఎన్నిక 

(పకాశంగారు తమ శాసన నభా పార్టీ కార్య నిర్వాహక వర్షంలో 
అన్ని వర్గాలవారికి చోటు ఇచ్చారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరులను, 
శాసన మండలి అధ్యక్ష ఉపాధ్యతులను ఎన్నుకోవలసిన సమయం 
వచ్చింది. శాసన సభక నన్ను స్పీకరుగాను, (శ్రీమతి అమ్మన్న రాజాను 
డిప్యూటీ స్పీకరుగాను; తంజావూరునుంచి వచ్చిన నటరాజన్‌ అనే 
అతనిని శాసన మండలి అధ్యక్షునిగాను, దక్షిణ (పాంతాలనుంచి వచ్చిన 
మరొకరిని ఉపాధ్యకునిగాను ఉంచడానికి కార్యనిర్వాహక సంఘంలో 
ఏకగీనంగా నిశ్చయించారు. 

అయితే, [పకాశంగారిని నాయకునిగా ఎన్నుకొన్నది లగాయితూ; 
ఎదురు వర్గాలవారు, అనగా కామరాజనాడారుగారు, రాజాజీ, కళా 
వెంకటరావుగార ల వర్షాలు ఎ, విధంగా (పకౌశంగారిని హింసి సై 
బాగుంటుందని ఆలోచిస్తూనే ఉన్నారు, అందుచేత, స్పీకరు ఎన్నిక 
సమయంలో ఆ మూడు వర్గాలవారు ఏకమయారు. రాజాజీ నర్షంవారు 
చాలామంది, నాయకుని ఎన్నికలో పాల్గొనలేదని ఇదివరలో వ్రాశాను. 
కానీ, ఇప్పడు వారుకూడా వీరితో కలుసుకున్నారు. 

నేను ఆ రోజులలో చెన్నపట్నం కాన్మాపాలిటన్‌ కబ్‌ లో 
బసచేసి ఉండేవాడిని. గోపాలిరెడ్డిగారుకూడా అక్కడె బసచేశారు. 
స్పీకరు ఎన్నిక జరిగేరోజున, ఆ విషయం మా సంభాషణలోకి వచ్చే 
సరికి ఆయన__ఎగ్గిక్యూటివ్‌ కమిటీలో నా పేరు అంగీకరించినట్టు 
తమకు తెలియదన్నారు. అందుచేత, రాజాజీవర్గంనుంచి__హరిజను 


(ప్రకాశం మంతివిర్షం ఏర్పాటు 705 


అయిన శివషణ్ముగంపిశైగారిని (ప్రతిపాదిస్తారేమో నన్నారు. ఎగ్జి 
క్యూటివ్‌ కమిటీలో జరిగిన నిర్ణయం ఒక పట్టుదల లేని విషయం 
అన్నారు. 

ఇలా ఉండగా నాడు పన్నెండు, ఒంటిగంట వేళప్పుడు 
కామరాజునాడారుగారు, ఫోర్డ్‌ సెంట్‌ జార్జిలోని (పకాశంగారి గదిలోకి 
వచ్చారు. అంతకు వారంరోజుల్మక్రితం చెన్నపట్నంనుంచి తంజా 
వూరుకు బదిలీ అయిన ఒక జిల్లా పోలీను సూపరించెండెంటు బదిలీ 
ఆర్హరును ఉత్తర క్షణంలో రద్దు చేయాలని నాడారుగారి కోరిక. 
మధ్యాహ్నం మీటింగు అయిన 'శరువాత కాగితాలు తెప్పించి చూసా 
నన్నారు (ప్రకాశంగారు. మీటింగుముందే ఆ పని జరగాలని నాడారు 
గారు ఒ త్రిడి చేశారు. మీటింగుకు, ఈ కోరికకు ఉన్న సంబంధం 


(పకాళంగారు (గహించలేకపోయారు. రుసరుసలాడుతూ, నాడారుగారు 
పెకి వచ్చేశారు, 


అసలు ఆ రోజు జరిగే ఎన్నికలలో__పేరుకు వారికిగాని, 
వెంకటరావుగారికి గాని వ్యతిరేకత లేదు. ఆ రోజు ఎన్నికలో సూచింప 
బడే సర్గలో, నా పేరు (ప్రకాశంగారు తనకు ముఖ్యమని అనుకుంటా 
రనీ, అందుచేత తాము ఏకమై నన్ను ఓడించినట్ట యితే, . నాయకుడుగా 
ఎన్నుకొనబడ్డి మూడువారాలశే (ప్రకాళంగారికి (పథమ పరాజయం 
కలుగుతుందని వారు ఊహించుకున్నారు. శివషణ్ముగం సిశ్లై గారు___ 
రాజాజీవర్ష ౦లో వారు కావడంచేత, హరిజనులు కావడడంచేత ఆయన 
పేరు (ప్రతిపాదించడానికి ఏకమయ్యారు. ఆయన (ప్రకాళంగారితో బాగా. 
పరిచయమున్న వారే. 19832 లో (పకాశంగారు ఆయనను చెన్నపట్నం 
నుంచి పూనాకు (ప్రత్యేకంగా తీసుకువెళ్ళారు. ఇటువంటి సంబంధ 
మున్నప్పటిక్కీ ఆయన (ప్రకాశంగారిని కలుసుకొని, తనకు స్పీకరుగా 
ఉండాలనే అభిలాష ఉందని చెప్పలేదు. నేను ఆయనను కలుసుకున్న 
ప్పుడు నాతోకూడా ఈ (పసంగం తేలేదు. తెచ్చినట్టయితే ఏమయి. 
ఉండేదో! 


706 నా జీవిత యాత్ర- 


పార్టి మీటింగు కరకనుతు నా పేరు (పతిపాదించేసరికి__ 
నాడారు, హత వర్గాలవారిలో ఎవరో ఒకరు శివషణ్ముగం పి? శెృగారి 
Fes ప్రతిపాదించారు. 

ఓట్లు తీసుకొని లెక్కి_ ంచే సమయంలో, కళా వెంకటరావుగారు 
వచ్చి, నన్ను క కౌగిలించుకొని, “నీ పేరు (ప్రకాశంగారు మాతో చెప్ప 
నై నా చెప్పలేదు. ఇక్కడ నీకు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నట్టు కని 
పి స్తున్నది” అని అన్నారు. అందుకు నెను టోన్‌, నువ్వు చేయ 
గలిగిన సాయమేదో నువ్వు చేయ” అన్నాను. దానికి “అదే చేస్తు 
న్నాను” అని బదులుచెప్పి వెళ్లి పోయాడు. ఆ మాట అర్షం నొకు 
భాగా తెలుసు. అ అర్థం నాకు తెలుసునన్న విషయం అతనికీ తెలుసు. 


ఎన్నిక ఫలితం వెల్పడించారు. పిశైగారు ఒకేఒక ఓటుతో 
గెలిచారు. ఈ మొదటి ఓటమిని (ప్రకాశంగారికి కలిగించామని వ్యతిరేక 
వర్గాలవారు బాహాటంగా పరస్పర సంతోషాన్ని (ప్రకటించుకొన్నారు. 
మిగిలిన ఉపాధ్యక్ష, శాసన మండలి అధ్యకుల ఎన్నిక సందర్భంలో 
ఎదురుసక్షంవారికి పట్టుదల ఏమీలేదు, వారు అనుకున్న పేర ఎగ్జి 
క్యూటివ్‌ కమిటీలో ఏర్పాటయినట్టు ఆమోదింపబడతాయని అను. 
కున్నారు. 
ఎగ్జిక్యూటివు నిర్భయం విశ్వనాథం విషయంలో పార్టీ (త్రోసి 
చేసినపుడు, శాసన మండలి అధ్యక్ష పదవికి నటరాజన్‌ గారిని ఎందుకు 
ఆమోదించాలని చిత్తూరుజిల్లానుంచి వచ్చిన ది. రామకృష్ణరాజుగారు___ 
తన పేరు ఎవరిచేతనో (ప్రతిపాదింసజేసుకున్నారు. ఒక్కవోటుతో 
ఆయన గెలిచాడు. రామకృష్ణ రాజుగారు (ప్రకాశ ంగారిమీద అభిమానం 
కలవాడే. కాని, (పకొశంగారి అనుయాయులు యావన్మందీ ఎగ్జిక్యూటివ్‌ 
కమిటీ నిర్భయం (ప్రకారమే ఓటు చేళా రనుకుంటాను. అందుచేత 
(ప్రకాశ ంగారికి, పార్టీలో ఏదై. నా పట్టుదల వస్తే, సగంమందే తమవైపు 
ఉన్నట్టు తేలింది. “అయితే, ఇది "నుం శత్రివర్ల కార్యకలాపానికి అడ్డు 
రాగూడదనే దె ధైర్యంతోనే, మిగిలిన కార్యకలొపాన్ని నడిపించేవారు, " 


(ప్రకాశం మం|తివర్గం ఏర్పాటు 707 


మరునాడు అసెంబ్లీలో పార్టి నిక్హయం (ప్రకారం పిశై గారిని 
స్పీకరుగా ఎన్నుకోవడం జరిగింది, 


మం(తివధము-ఇతర ఉ తరువులు 
క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంలో కాం[గెను జండాగాని, 


ఇతర రాజకీయపార్తీ ల జండాలుగాని, పురపాలక సంఘ భవనాలపై న, 


స్థానిక సంస్థల (District Boards) భవనాలపైన ఎగుర వేయ 
య. వ వుండేది. జూన్‌ 5న ఆతన (పకాశంగారు 


రద్దు చేసే 
మ సమయంలో (గ్రామస్సులకు 2 సారం చెపుదామనే 


_. ఉద్దేశంతో అప్పటి గవర్న మెంటువారు జుల్మానాలు విధించారు. 


ప్లు నేరంతో సంబంధం న. వక నోకునో గామంలో ఉన్న 
(పతి (గ్రామస్టుడూ ఆ జుల్మానిలో భాగం ఇచ్చుకోవలసిందే. ఇటు 
వంటి జుల్మానాలను 1012 ఆగస్టు నెలలో__పది లక్షల ముప్పై 
మూడువేల వ విధించారు. 1946 జూన్‌ 10న వాటిని 
(ప్రకాశంగారు రద్దు చేసేశా (= 
1040, fl, 42 సత్యాగహులపె న వివిధ ఉద్యమాల 
సందర్భంగా విధింపబడిన జుల్మానాల నన్నిటిని 1946 జూన్‌ 17న 
రద్దు చేసేశారు 
అన్ని దెవాలయాలలోకి__అంతవరకు లోనికి పోగూడదని 
ఎవరిపై ఆంక్ష ఉన్నదో, వారందరూ (ప్రవేశించడానికి హక్కు కల్పిస్తూ 
ఒక బిల్లు జూన్‌ 20 న కేదినెట్‌ లో ఆమోదించారు. 
' అచేరోజున, యుద్ద సందర్భంలో నిలుపుదల అ మద్య 
షెధ చట్టము తిరిగి శేల్‌, ఉత్తర ఆర్కాడు, చిత్తూరు, కడప 
se ప్రవేశ పెట్టడానికికూడా శేవినెట్‌ తీర్మానం జరిగింది, 


అదే re మలబారు జిల్లాలో సర్వగ్రామవ్యా పంగా 
కొనుగోలు, ఉత్ప త్తి తిదారుల కో-ఆపరేటివ్‌ సంఘాలు ఏర్పాటు చేయ 
డానికీ కేబినెట్‌ తీర్మానించింది. . 


708 నా జీవిత యాత్రశ్ష 


ఇక్కడ, మద్యనిషేధం విషయమై మరికొంత వివరంగా 
(వ్రాయాలి. జూన్‌ 20కి ముందే, ఈ మద్యనిషే షధం రాష్ట్రంలోని 
ఇర వై నాలుగు జిల్లాలలోనూ ఒకేసారిగా తక్షణం (ప్రకాశం ప్రభుత్వం 
అమలులోకి శేవీలసిందని._ వీథి వీధిని రాజాజీ వర్గీయులు తీవ 
(ప్రచారం ఆరంభిందారు. రాజాజీ ఇంతకన్నా woos ముఖ్య 
మంత్రిగా పలుకుబడి గలిగిన రోజులలో ఒక జిల్లాకు మించి ఈ 
చట్లాన్ని అమలుపరచలేకపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. 

యుద్ధానంతరం అనేక గడ్డుస మస్యలు (పజలను, (ప్రభుత్వాన్ని 
ఎదుర్కొంటున్నాయి అయినా, ఓక దేశాన గాక, నాలుగు జిల్లాలలో 
మద్యని= ఇధం అమలు జరపడానికి (పకాశం (పభుత్వం ఎర్పాటు చేసింది. 
కౌన్సి ప్రకాశంగారికి గట్టిగా బాధ కల్పించడమన్న దే పార్తీలో ఎదురుగా 
ఉన్న మూడువర్గాలవారి "ముథో ళం గనుక వారు ఏకమై, పార్టీలో a 
ఇరవై నాలుగు జిల్లాలలో మద్యని షన నినాదం లేవదీశారు. 
ప్రకాశంగారు తాము మొదట చెప్పిన నాలుగు జిల్లాలలో నే గాక 
అదనంగా కోయంబత్తూరు, అనంతపురము, కర్నూలు, బళ్ళారి అనే 
మరి నాలుగుజిల్లాలలోకూడా మద్యనిషేధం అమలుచేయడానికి an 
రించారు. దాంతో ఎదురుసకంవారు లేవదీసిన (పచండవాయువు పలచ 
బడింది, 

ఈ విధంగా, ఎన్నికయిన స ట తంల (ప్రకాశంగారి వర్గం క 
ఎదురుపకంగా ఉన్న మూడువర్గాలతో నిత్యమూ మల్ల యుద్దాలు వత 
వలసి వస్తూండేది. 


(గామాభ్యుదయ కార్యక్రమము 


పదీ స్వీకారం చేసిన పదిహేను రోజులలోనే, అనగా 
15-4-46 న |పకాశంగారు ఆహార పదార్దాల కొనుగోలు, సరఫరా 
విషయమై ఒక స్కీము రూపొందించారు. అది ఆండునెలలకు 
గవర్నరు దగ్గరికి వెళ్ళింది. అప్పటి గవర్నర్‌ సర్‌ ఆర్డర్‌ నై 186.46 న 
ఆ సై లమీద “నేను చాలా శ్రద్దతో మరు కసి రవీన స్కీ_మంతా 
చదివాను. ఇది నిర్దుష్టంగా ఉన్నది, ” అని (వాశారు. 


Es 


[ప్రకాశం మంత్రివర్గం ఏర్పాటు 709 


తమ స్కీము “యుద్దానం కర పునర్నిర్మాణ సంఘంవారి 
స్కముకన్నా ఉత్కృష్టమయిన "దని చెప్పిన (పకాశంగారు, దాన్ని 
గురించి ఇంకా ఇలా చెప్పారు: 
అమన రాష్ట్ర్రం ఆహార పదార్థాల ఏీషతుశలో స్వయం 
పోషకంగా ఉండాలి. 1937.39 లలో నేను రెవిన్యూమం|త్రిగా 
ఉన్న రోజులలోనే, త్వరలో మనకు ఆహారప్ప దినుసులకు 
సంబంధించిన గడ్డు సనుస్యలు వసాయని ఊహించగలిగాను. 
ఇపుడు ఆప కోకశాఖవారు చేస్తున్న. (పొక్యూర్‌ మెంటు (ఆహా 
రపు దినుసుల సేకరణ) సరఫరా విషయమై చేస్తున్న కార్య 
కమం_.సమున్యా పరిష్కారాత్మక మైనది కాదు. మన 
ఉత్ప త్తిలో నూటికి యాభై వంతులు ఆహారపు దినుసుల 
ఉత్స తై తే గనుక, మన రాష్ట్రంలో ఉన్న అన్ని (గామాలు 
కాకున్నా, కొన్ని ఫిర్కాలయినా స్వయంపోషకంగా చేయవలసిన 
బాధ్యత (_ప్రభుత్వళాఖబ వహించాలి.” 
అందరు మంతులూ ఆ స్కీము ఆగస్టునాటికీ ఒస్పుకొవడ౦ జరి 
గింది. ఆ స్కీములో ముఖ్యనూ(తం క్షు ప్తంగా చెబుకాను. ఫిర్కాల 
అభివృద్ధి, కొనుగోలు ఉత్స తిదారుల సహకార సంఘాలు, (గామ సీమ 
లలో సాంస్కృృతికాభివృది__ఈ మూడూ ఒకదాన్ని అంటి పెట్టుకొని 
మరొకటి ఉంటాయి. 
మలబారులో ఈ సంఘాలు అప్పుడే ఏర్పాటుచేసినట్లు చెప్పి 
ఉన్నాను, వీటి తాలూకు ముఖ్యమైన పని ఉత్ప త్తిదారుల దగ్గర ఉన్న 
ఆహార దినుసుల సేకరణ, సర ఫరాయగాక ___(గ్రామస్టులకు నిత్యావస 
రాలైన కట్టుబట్రలు, కిరసనాయిలు, కట్టుపుల లు, పంచదార, ఎరువులు, 
వ్యవసాయ పనిముట్టు మొదలై న వస్తువులనూ "సేకరించి, అవి కావ 
'లఅసినవారికి సరఫరా చేయడంకూడా. ఈ నంఘాల భవనాలు గొడొన్సు 
గాను, వేర్‌ హవుసులుగాను ఉండి, (గ్రామస్థులకు కావలసిన _కం|[టోలు 
నిబంధనలో ఉన్న అన్నివ సు నుల సేకరణ, “వితరణ కార్యాలు చేయడమే 
గాక; వారికి కావలసిన బాంకింగు (పరపతి) సంస్థలుగానూ పనిచేయించ 


710 నా జీవిత యాత్రజ్య 


డానికి ఏర్పాటయింది. ఇటువంటి సనులు ఏవైనా వేరువేరుగా చేసే 
సంస్టలున్నా_వాటిని ఈ నూతన సంస్థలలో విలీనం చేయాలని 
నిర్ణయించారు. 

మలబారులో ఈ సంఘాలు జయపదంగా సాగడం చూచి, ఈ 
స్కీము కన జిల్లాలలో కూడా అమలుజరిపించడానికి యత్నం జరిగింది, 
నాలుగు కూన జిల్లాలలో 47 జనవరికి ఇటువంటివి 108 సంసూలు 
ఏర్పడినాయి. ఈ స్కీముకు ముందు లక్ష టన్నుల సేకరణకూడా జర 
గని కోసా జిల్లాలలో, ఈ స్కీము అమలు జరిపిన తర్వాత, ఎవరినీ 
నిర్బంధించక నే మూడులక్షల నలభై వేల టన్నుల ధాన్యసేకరణ 
జరిగింది. 

రేషనింగు విధానం బందోబ స్తుగా జరిగింది. అమిదేసి మైళ్ళలో 
గల (గ్రామాలన్నీ ఒక (గ్రూపుగా ఏర్పాటు చేయబడినాయి. ఆ [ప్రాంతం 
లోని ఉత్ప త్రిదారులు, కొనుగోలుదారులు యావన్మందిని సహకార 
సంఘంలో వాటాదారులుగా తీసుకున్నారు. వాటా దనం కక ర్‌ ల 
(గూపులోను నాలుగులక్షల రూపాయలకన్న మించకుండా ఏర్పాట్లు 
జరిగినాయి. ఖరీదులు వాటంతటవే పెరిగి పోకుండా ఉండడానిక్రీ, నిర్తీత 
మెన తేదీలోగా ప్రొక్యూర్‌ మెంటును ఉత్సాహంగా జరిపించడానికీ బోన 
సులు ఏర్పరచబడినవి. ఈ సంఘాలలోను, ఒకటి ఇంకొరదానితో 
పోటీపడి, ఖరీదులు హెచ్చించడానికిగానీ, 'సేకరణ _స్తంభింపజేయడా 
నికిగానీ వీలలేకుండా నిబంధనలు చేయబడినాయి. అంతవరకు వ్యరి క్రి 
కున్న (వాముఖ్యం తగ్గి, వ్యక్తు కులతోకూడిన సహకార సంఘానికి 
(పాముఖ్యం వచ్చింది, దుకాశాపకులై. వ్యక్తుల కవకాశాలు సన్నగిల్లి 
నవి. దినుసుల అమ్మక కంవల్ల వచ్చిన లాభాలు వ్య క్తులకుగా క్క నహ 
కార సంఘాలకే చెందునట్లు ఏర్పాటయింది. అన్ని (పాంతాలలోను 
ఉన్న ధాన్యపుమిల్లు లకు పనికలగడానికై , మిగులు (పాంతములకు 
పూర్వంవలె బియ్యంకాక, ధాన్యమే పంపడానికి నిబంధనలు చేయబడినవి. 

ఈ స్కమువల్ల హోల్‌సేలు వ ర్రకుల (ప్రాముఖ్యం తొలగి 
పోయిరది. వచ్చిన తాగపరతో ఉత్స త్రి తిదారులు, _కొనుగోలుదారులే అను 


(ప్రకాశం మం|తివరం ఏర్పాటు 711 


భవించే వీలు కలిగింది. ఈ స్కీమువల్ల (గ్రామస్థుల జీవనపద్దతిలో ఒక 
విష్ణవాత్మక మైన మార్చు కలిగింది, 
గోపన్నపాలెము -జోగన్నపాలెము 

(గామ న్వరాజ్యం; (గామాలను స్వయంపోషకంగా అభివృద్ది 
చేయడం అనేవి (ప్రకాశంగారి మనసులోని గాఢమైన లక్ష్యాలని లోగడ 
(వ్రాశాను. 1087 లో రెవిన్యూ మంత్రిగా ఉన్న రోజులలో, కాగితాల 
మీద కొన్ని స్కీములు (వాయడంతోనే సరిపోయింది. మం; _త్రీవర్షం 
రాజీనామా చేసిన తర్వాత పశ్చిమగోదావరి శిల్లాలోని జోగన్న పాఠం 
అన్న (గ్రామంలో “ఆదర్శ,గామం” అనే లక్ష్యంతో నిర్మాణ కార్య 
క్రమం [పారంభించారు. 

అక్కడే, (గామీణ విద్యాకేంద్రం (గామ విశ విద్యాలయం) 
అనే సంస్థను లేవదీసి, దానికి బాబూ రాజేం్యద్మపసొదుగారిని కులపతిగా 
ఏర్పాటు చేశారు. (పకాశంగారే దానికి ఉపకులపతి. గాంధిగారు చెప్పిన 
నిర్మాణ కార్యక్రమం, నూలు వడకడం, చేనేత, [గామ కుటీర సరి 
(శ్రమలు మొదలై నవికూడా ఏర్పాటు చేయడ మైనది. అయితే, రాను 
రాను అది క్షీణించింది. అయినా, ఇంకా సం పూర్ణంగా పోకుండా వాదీ 
సరిశమ నడు స్తున్నట్లు తెలు స్తున్నది. 1946 లో "ఆయన ముఖ్యమం; తి 
అయిన తర్వాత (గామసొభాగ్యం 'పెంచడంకోసమని అమలుపరచిన 
స్కిములలో ఒకటి గోపన్నపాలెం అనే. గ్రామంలో ఉండేది. దానిపేరు 
(గామసేవకుల శిక్షణ కేంద్రము. ఈ శిక్షణ కేంద్రింలో_ (1) ఖద్దరు 
విషయమై తీవ్రమైన కృషి; (2) హరిజనోద్దరణ; (క) (గ్రామీణులకు 
రవాణా; ; (ఓ ery సరఫరా సౌకర్యముల విషయము; ఆరోగ్య 
సంరక్షణ మొదలై న వాటినిగురించి శిక్షణ ఇచ్చే ఏర్పాటు జరిగింది. * 

ఇది ఊఉ త్తర జిల్లాలలో ఏర్పాటయిన కేంద్రము. ఇదేవిధంగా 
దక్షిణ జిల్లాలలో ట్రీ కల్లుప్పటిలో ఏర్పాటు జరిగింది. గోపన్న. 
పాలెంలో స చెప్పవ శిత్షణ కార్యక్రమమే కాక (గామ పరిిశమలకు 
మాడల్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన శిక్షణ ఇచ్చే కార్య(ప్రక్రియ కూడా 


* జబ, ఓ, నెంబర్‌ 757 | సెెంబర్‌ 1946. 


712 నా జీవిత యాత్ర 


ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో దాదాపు వేయిమందిదాకా కార్యక ర్రలు 
శిక్షణ పొందారు. వరుసగా, ఒకేసారి సంవత్సరం 4క్షణ పొంది, కార్య 
రంగంలోకి వెళ్ళడం అనే పద్దతిగాక, మొదటి మూడు నెలలు శిక్షణ, 
ఆ తర్వాతి మూడు నెలల్లో కౌర్యరంగంలో పని చేయడం అన్న పద్దతి 


ఉండేది. ఆలా పని చేసివచ్చి తిరిగి రెండోమారు పొందే కణ 
మొదటిసారికన్నా హెచ్చుగా ఉండేది. అది కాగానే తిరిగి కార్య 
రంగంలో (పమేంచేవారు. ఇందువల్ల మొదట సూత్రప్రాయంగా నేర్చు 
కొన్నది వెంటనే కార్యరంగంలో (ష్మకియగా అకులు జరిపి, అందులో 
ఉన్న లోటుపాట్లను రెండోమారు $క్షణద్వారా సరిదిద్దుకొని సక్రమ 
మైన పనులు చేయడానికి అవకాశం ఉండేది. ఈ శిక్షణ పొందినవారు 
రోడ్డు నిర్మించడం, నూతులు (త్రవ్వడం మొదలై న కార్యాలన్నీ 
స్వయంగా చేనుకొనేవారు. కూరగాయలు, ఆహారపు దినుసులు 
పండించేవారు. ఒక (క్రమపద్దతిలో, వారిలో వారే కార్యక్రమాన్ని 
చర్చించుకొని, ఒకరి భావాలు మరొకరు తెలుసుకొని, కార్యక్రమాలు 
చక్క_బేసుకొ నవాటః రాతివేళలలో వయోజన పాఠశాలలు నడిపే 
వారు. ఈ విధంగా ఒక్క గోపన్నపాలెంలో నేగాక, చుట్టుప్రక్కల 
(గామాలలోను ఒక నూతన చైతన్యం స్వయం పోషక మైన (గామ 
బీవనం ఏర్పాటు చేయడానికి (బాతిసదికలు వేశారు. 

ఈ కేందంలో "హెచ్చు జీతాలు యిచ్చి (ప్రొపెసరులను నియ 
మించలేదు. కానీ, తమ ర కనాళాలలో దేశభ కి ప్రజాసేవ జీర్ణించి 
ఉన్న మహనీయులు వచ్చి, హరి (ప్రత్యేకాభిమాన విషయాలపై 
ఉద్బోధక (ప్రసంగాలు చేశారు. గాడిచర్ల హరిసర్యో త్తమరావు 
గారు ప్ప సక భాండాగార ఉద్యమం, తదనుబంధము లయిన 
క. గురించిన శిక్షణ ఇచ్చేవారు. గల్ల పూడి సీతారామళౌాస్త్రి 
గారు గాంధీ తత్వం గురించీ, దానిపై ఆధారపడిన (గామ పునర్ని 
ర్మాణం గురించీ చెప్పేవారు. అమరజీవి పొట్టి (శ్రీరాములుగారు హారి 
జనాభ్యుదయ _ కార్యక్రమాలను గురించి “ఉసన్యసించేవారు. వీరు 
సర్వాం(ధ (పథ్యాతి గన్న పెద్దలు. వీరికి జీతాలు ఇవ్వవలసిన సె, వాటి 


(ప్రకాశం మం|త్రివరం ఏర్పాటు 713 


విలువ ఎ (ప్రభుత్వంవారు కట్టగలరు? పీరుగాక, తల్లాప్రగడ (ప్రకాశ 
రాయుడు, వేగిరాజు కృష్ణంరాజు, లింగంరాజు గోపాలరావు, మల్లి 
మడుగుల కోదండరానుస్వామిగారలు.గాందీ జీవనం, (ప్రకృతివై ద్యం, 
బేసిక్‌ ఎడ్యుకేషన్‌ (మౌలిక విద్యావిధానం), ఖాదీ ఉక్ప శ్రి త్తి ఆర్థిక 
సంపద మొదలై న విషయాలను గూర్చి ఈ కేంద్రంలో బోధించేవారు. 
గాంమాభ్యుదయానికి అనవసరమైన రవాణా సౌకర్యాలు, మంచి సీటి 
సౌకర్యాలు మొదలైన పెద్ద పెద్ద సనులను కూడా గ్రామీణుల సహో 
యంతో తక్కువ వ్యయంతో చేయించేవారు. ముఖ్యంగా, హరిజన 
వాడల అభ్యుదయానిక్రై గట్టి యత్నం చేశారు, 1946 లో |వకాశం 
గారు ముఖ్యమంత్రి అయి, 'మొదటి బడ్డటులో హరిజనాభ్యుదయాని క 
ఒక కోటి రూపాయలు లంప్‌సమ్‌ (అనగా, చేయబోయె స్కీము తనో 
తెలియనక్క_ర లేకుండానే ఎంతయితే అంత ఇచ్చేందుకుగాను కేటా 
యించబడిన మొత్తం అని అర్హము కేటాయించిన విషయం అంద 
రికీ తెలిసిందే. ఆ కారణంచేత గోపన్న పాలెం (ప్రాజెక్టులో, హారిజనా 
భ్యుదయానికి (పాముఖ్యం ఇవ్వబడింది, 

అయితే, (ప్రకాశంగారి ప్రభుత్యం పడిపోయిన తర్వాత. ఈ 
లక్ష్యాలను ఆయన అనుకున్న విధంలో సాధించకపోయినా, ఈ 
కేందం, కమ్యూనిటి డెవలప్‌ మెంట్‌ (సమౌజ వికాసం) కేం(ద్రాలనే 
(కొత్త పథకంలో కలపబడింది. (ప్రకాశంగారి ఉదైెశాలకు, ఈ వికాన 
కేంద్రాల ఉద్రేశాలకు చాలా భేచముంది. ఆయన పథకంలో న్వయం 
పోషక గాము స్వరాజ్యముంది. సమాజ వికాస కేంద్రాలకుగూడా 
(గ్రామాల వికాసమే లక్ష్యమయినాా స్వయం పోషకత్వమనే లక్ష్యం. 
లేదు. స్వయం పోషక (గామ స్వరాజ్య పథకంలో ఇతర్మగామాల రాజ 
కీయాల (ప్రభావంగానీ, రాష్ట్రంలో జరుగుతుండే రాజకీయాల చదరం గప్ప 
చెతులతో సంబంధంకానీ ఉండదు. వికాస కేంద్రాలు అటువంటి చద 
రంగం ఆడడానికి ముఖ్య కేంద్రాలుగా మారడంవల్ల , తరువాత పంచా 
యికీ రాజ్యభావంలో లీనమై, చివరకు పంచాయతీ రాజ్యం పార్తీ కక్షలకు 
కదనర౦గంగా పరిణమించింది. ఇటువంటి దుష్పరిణామాలు రాకుండా 


714 నా జీవిత యా[త్ర-4 


ఉండానికే గాందిగారు, ప్రకాళంగారు స్వయం పోషక గాం మస్వరాజ్య 
భావాన్ని పెంపొందించడానికి యత్నించారు. కాని, ఈ దేశం “జాతకంి 
ఎలాగున సాగుతుందో వారు (గహించలేకపోయారు. దాని ఫలితమే, 
ఇప్పడు దేశంలో రాజకీయరంగంలో అనేక సమరాలకు మూలమయింది. 
ఫిరా_ అభ్యుదయ (ప్రణాళిక 

(గామాభ్యుదయం కొంతవరకు (సకియాత్మకంగా జరిగితే తప్పు 
సార్వజనిక మైన అంగీకారం పొందడం కష్టమని, అందుకు కావలసిన 
ధనము ఏర్పాటుచేసే సౌశర్యంకోసం జిల్లాకు రెండు ఫిర్కాల చొప్పున 
ఈ స్కీములో చేర్చబడినవి. ఫిక్కా అంకతీస్‌' ఉక భంది క్రింద 
స్వయంపోషకంగా చేయడానికీ, సాంస్కృతికంగా అభ్యుదయం 
MOR దిటట్లు చేయడానికీ__ ఈ స్కీ_ములను ఎంతో అభిమానంతో, 
ఉత్సాహంతో- (పకాశంగారి లక్ష్యము లకు అనుగుణంగా పనిచేయ గలి 
గిన వారిని, మిగిలిన గవర్న మెంటు ఉద్యోగాల రాంకులతో సంబంధించ 
కుండా, ఫిర్కా డెవలప్‌ మెంట్‌ ఉద్యోగులుగా నియమించారు. ఇందులో 
చాలామంది స్వాతంత్య్ర సమర యోధులు. 

రాను రాను, స్వయంపోషక న్మూతాన్ని మాత్రం వదిలి పెట్టి, 
కొన్ని కొన్ని ఫిక్కాలు ఒక బ్లాకుగా మార్చుచెంది, ఆ చాకు లిప్పుడు 
సమిళులుగా పరిణమించాయి. స్వయంపోషక సూత్రం మరుగు పడడ మే 
గాక, (గామ స్వరాజ్యంతో సంబంధించని రాజకీయ సోపానాలుగా అవి 
(ప్రసుతమున్న రూపాన్ని పొందాయి, 

ఖాదీ అభ్యుదయ ఉద్యమము 

రాష్ట్రంలో ఖద్దరు ఉత్స త్రిచేసే కొన్ని కేంద్రాలలో (పత్యే 
కంగా, హెచ్చుగా ఖద్దరు వ్యాపి కావడానికి ఒక స్కి మును [పకాశం 
గారు (ప్రతిపాదించారు ఈ స్కీము కింద ప్రత్యేకింపబిడిన 'కేం(ద్రా 
లలో మిల్లు బిట్ట వంతు, సంపూర్ణంగా ఖద్దర ఉత్పత్తి అయి వినియోగ 
మయేటట్లు' ఏర్పాటు చేయబడింది. 
. is 'ఇందుకు అనుబంధంగా మరొక పనికూడా చేయవలపి వచ్చింది. 
ed కు ఏర్పాటు కావడానికి ముందే... మిల్లుబట్ట 


(ప్రకాశం మంత్రివర్గం విర్పాటు 715 


అధికంగా ఉత్పత్తి తిచేయడానికి, బట్టల మిల్లులను రాష్ట్ర ౦లో అభివృద్దిపరచ 
డానికీ కేందప్రభుత్వంవారు కొన్నివేల, మరకదుళ్ళను (Spindles) 
"కేటాయించగా, ఆ కార్యక్రమం సాగించడానికి ps గవర్నరు 
(పభుత్వం అంగీకరించింది, 

ఆ విధంగా మిల్లులను వి _సృుతపరచడం___ ఖద్దరు ఉద్యమానికి 
విరుద్ద కార్యక్రమం గనుక, మర కదుళ్ళ అక్క_ర లేదని (ప్రకాశంగారు 
పైకి (వా చేశారు. కాబినెట్‌ లో ముగురు, నలుగురు మంత్రులు ప్రత్యే 
కించి ఈ విషయంలో (పకాశంగారికీ వ్యతి "రేకు లయ్యారు. 

అంతకు ముందే, (ప్రకాశంగారు వద్దం ఉన్న మోటార్‌ 
బస్సులను జాతీయం చేసేశారు. అందుచేత, పె స్కీ ములవల్ల రాజ 
కీయంగా ఉన్న ఒడిదుడుకు లతోపాటు వ ర్తకులు గ్‌ సు మిల్లులవారు, 
బట్టల మిల్లుల యజమానులు, మోటారు మం యజమానుణ. 
తం త్రివర్గానికి వ్యతి రెకమె హోతూరు; 

గ్రామస్థుల స్వయంపోషకత్వం, బస్సులను జాతీయం చేయడం, 
మర కదుళ్ళ తిరస్కారం, ఇవి అన్నీ, కలిసి. (ప్రకాశంగారికి ఇదివర 
లోనే ఉన్న గాంధీగారి విముఖత, రాజకీయంగా పార్టీలో ఎదురు 
_ పక్షాలవారి వై మనస్యానికి తోడయి ఆయనను ఒక్కపాటుగా ఎదు 
రోవడం మొదలు పెట్టాయి. 

శాసన సభ (పథమ సమావేశము 

1946 మే నెల 25 న ఆధ్యకుని ఎన్నికయిన తర్వాత, శాసన 
.నభ (ప్రథమ సమావేశం మే 27 న జరిగింది. 

నాటి కార్యక్రమంలో మొదటి విషయం-మం(తుల జీవితాలను 
హెచ్చించడానికి (పతిపాదింపదిడిన బిల్లు. సహజంగా సభ్యుల "వేతనాలు 
హెచ్చించే విధి కూడా అందులో తన 

ఇటువంటి బిల్లు వచ్చినపుడు సభ్యులు వ్యతిరేక (పకటన చేయడం 
సంప్రదాయంగా వస్తున్న లాంఛనము. బిల్లు పాస్‌ అయిన తర్వాత 
ఎదురు పక్షంవారు కూడా దాని లాభం పొందుతారు గదా! అయినస్ప, 
టికి అందులో కొందరు వారి పార్టీ సూత్ర (ప్రకారంగా గట్టిగా ఎదిరి. 


716 నా జీవిత యాత్ర 


సారు. వారు చాలా మెనారిటిలో ఉంటారు గనుక్క విల్లు పానుకాదన్న 
భయం వారి కుండదు. బిల్లు పాసయిన లాభము, ఎదిరించిన లాభము 
కూడా వారు పొందుతారు. వేతనం పెంచడానికి ఒక బిల్లు వచ్చినపుడు 
నేను ఎదిరించాను. విలు పాస్‌ అయిన తరువాత, అదనంగా పెంచిన 
వేతనాన్ని తీసుకోడానికి నేను నిరాకరించాను. వావిలాల గోపాల 
_ కృష్ణయ్యకూడా అలా నిరాకరించినట్టు నేను విన్నాను. ఇంతకు తప్ప, 


న్‌ రాష్ట్రంలోనూ, ఏ శాసన సభ్యుడూ చేతనం 'పెంపుదలను ఎదిరించి, 
దాని లాభాన్ని నిరాకరించినట్టు నేను వినలేదు. 


1046 లో తతత. బిల్లుకు నచ్చిన అభ్యంత రాలకు జవాబుగా, 
“దేశంలో ఉన్న పరిస్థితి కాం(గెసు ఆధిభ్టాన వర్షం వారికి తెలుసు, 
పరిస్టితి ఆలోచించి, క" ౦(గెసు మం| త్రివర్గాలు ఏర్పాటు చేస్తున్నపుడు, 
కాం(గైను మంత్రులు అలవెన్సులతో కలిసీ, 1,500 రూపాయలు పుచ్చు 
కోవచ్చునని, శాసనంకో తగిన మార్చు చేయవలసిందని సలహా 
యిచ్చిన మీదటనే ఈ బిల్లు ఇక్కడ (ప్రవేశ పెట్టడ మైనది”, అన్నారు 
(పకాశంగారు. 

బిల్లు సులభంగానే పాస్‌ అయిపోయింది, 


ఆ (పథమ సమావేశంలోనే రాష్ట్రంలో ఆహార పరిస్థితుల 
విషయమై, (పకౌశంగారు కొన్ని వివరాలు చెప్పారు. మన రాష్ట్రంలో 
ఆనాడు 19 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి ఆటకి అది చాలక, 
4 లక్షల 51 వేల టన్నులు మనము దిగుమతి చనుకో వలసిన స్తితిలో 
ఉండే వాళ్ళము. భారత దేశం మొత్తం పైన చూసినట్టయితే (అనగా, 
బర్మా మన దేశంతో కలిసి ఉన్న "పరిస్తితులలో మనకు 3 పె. దేశాల 
నుంచి వీయ్యం దిగుమతి చేనుకొనే అవసరం లేక్రసోయింది. కాసి 
1941 డిసెంబరులో జపాన్‌ (పపంచ సం[గామంలో పాల్గొనడం (పారం 
భించి నప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. 

(ప్రకాశంగారు (ప్రభుత్వంలోకి వచ్చే నాటికి, 68 వేల టన్నుల 
బియ్యము, లక్షా అరవై ఆరు టన్నుల ఇతర ఆహార ధాన్యాలు. 
కొరతగా ఉన్న పరిస్థితిలో (పభుత్వం చిక్కుకొని ఉంది. 


(ప్రకాశం మంత్రివర్గం ఏర్పాటు 717 


రేషన్‌ నిబంధనలు గట్టి పరిచి ఆహార పదార్థాలు వృథా 
కాకుండా ఉండగానికి గట్టి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆహార పదార్థాలను 
సేకరించే సంస్థలను పునర్నిర్మించి బలపరిచోరు. ఆహారప్ప దినుసులను 
సేకరించే తం వాటిని అమ్మడం పవిత్రమైన విధి అని రెతు 
లకు 'బోధపడేటట్టు స్వయంగా (ప్రకాళంగాలే సమావేశాలలో చెప్పే 
వారు; డిసెందిరులో గా 8 లక్షల 36 వేల టన్నుల సేకరణ చేయడానికి 
నిశ్చయించి, ఆ అక్ష్యం సాధించారు. సాంఘిక న్యాయం కోసల 
నున రాష్ట్రంలో 'రేషను ఇచ్చే మొ త్తంలో బియ్యం 'కొంత తగ్గిం 


వ తక్కున కాలంలో పండే ధాన్యానికి ఎకరానికి 15 కం 
పున టోనసు ఇచ్చారు. ఆలాగే పంట నూతులకు కూడా కొంత 
న. ఇచ్చారు. వి త్రనాలు, ఎరువులు తక్కు_వ ధరకు అమ్మె 
ఏర్పాట్లు చేశారు, ప చేరు శనగతో చేసిన ఆహారాలు అందరికీ 
అందేటట్లు చేశారు. మాటిమాటికీ ధరలు మార్చు చెందకుండా 
ఏర్పాట్లు. చేళారు. 
ధాన్యం మిగిలి పోకుండా, సులభంగా సేకరించడానికి ఇరవై 
"వేల (గామ ఆహార సంఘాలను ఏర్పాటు చేశారు, రాజకీయ, కులమత 
వర్గాలతో ఎటువంటి సంబంధమూ లేకుండా, (గామంలో నిజముగా 


పాతినిధ్యమూ, సలుకుబడీ గలవారిని ఈ సంఘాలలో సభ్యులుగా 
చేర్చారు. ఆ సంఘాల అధ్యక్షులను ఆ సంఘాలవారే ఎన్నుకొనేవారు. 
ఆ (గామ సంఘాలలోంచి ఫిర్కా సంఘాలు, ఫిర్కొ_. సంఘాలలోంచి 
జిల్లా సంఘాలు ఎన్నుకొ నేటట్టుచెళారు. జిల్లాసంఘాలలో శాసన సభ్యులు, 
శేర్మద శాసన సభ్యులతోనహా సభ్యులుగా "ఉండేవారు. ఆహార సేకరణకు 
[గామంలోంచి రావలసిన ధాన్యం మొ త్తం ఎంత అని రెవిన్యూ శాఖ 
వారు చేసే లెక్కలను ఈ (గ్రామ సంఘాలు తనిఖీ చేసేవి. రై తుదగ్గర- 
అతని కుటుంబానికీ, వ్యవసాయపు ఖర్చులకూ కావలసినంతమటుకు 
వదలిపెట్టి, మిగిలిన ధాన్యాన్ని మాత్రం సేకరించే ఏర్పాటు చేశారు. 
దీంతో, “లెక్కలలో పెద్ద పెద్ద తప్పులు, రెవిన్యూ సి ఉద్యోగుల 

వ్య క్రిగత మైన లోటుపాట్లు బాగా తగ్గిపోయాయి. రైతుల దగ్గర ఆద. 


718 నా జీవిత యాత్ర. 


నంగా ఉండే ధాన్యం లెక్క వేయడమేగాక, రేషన్‌ నిబంధనల (ప్రకారం 
ధాన్యం ఉత్స తిచేసే వృ త్రిలోలేని జనాభాకు ఎంత ధాన్యం అవసరమో 
కూడా ఆ (గామ సంఘాలవారే నిర్హ్ణయించేవారు, (గ్రామస్టులు ఈ విధంగా 
పరిపాలనలో అనుకోకుండానే భాగస్వాము లయ్యారు. అదే విధంగా 
(గ్రామస్తులకు కావలసిన ఇతర కం(టోలు వస్తువుల అవసరాన్ని కూడా 
ఈ [గామ సంఘంవారు చూడడానికి ఎర్పాటు జరిగింది, అంతేకాక, (గామ 
స్టుల పరపతి, అవసరాలు కూడా (గామ సంఘాలు మదింపుచేసే 
ఏర్పాటు ఈ స్కీములో ఆంతర్భాగము. 

(గామ సంఘాలనుంచి వచ్చిన రిపోర్డులనుబట్టి ఫిర్కాసంఘము 
పరా సంఘాలను౦చి వచ్చిన ని వేదికల నుబట్టి జిల్లా నంఘము, సీటి 
సలహాపై ని స పై డిపార్ట్‌ మెంట్‌ వారును నడచుకోవడానికి - అనగా, 
'సేకరళ, సరఫరా, పరపతి (రూరల్‌ (కెడిట్‌) సదుపాయాలు సమ 
(గంగా జరగడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అంతేకాక, (గ్రామాలలో 
(కమి కీటకాదుల బెడదలేని గిడ్డంగులు నిర్మించడానికి కూడా ఏర్పాట్లు 
జరిగాయి. (గ్రామస్టులకు సరఫరా చేయగా మిగిలిన బియ్యం, సంచదార, 
కిరసనాయిలు, స్‌ బట్ట, వ్యవసాయ పనిముట్లు, బండ్లకు, ఇనుప 
పట్టాలు మొదలై నవి ప్రజ రో ఉం పే, వాటిని తాలూకా సంఘం 
అవసర మైన చోట్లకు పంపడానికి, అక్కడా అదనంగా ఉన్నవాటిని 
జిల్లా సంఘాలకు ' అప్పజెప్పడానికి ఏర్పాట్లు జరి గాయి. 

ఇవి బహుళార్థ నాధక లక్యెలుగల సహకార సంనూలు 
(Multi-purpose Co-operative Societies) కావడం 
చేత. (ప్రభుత్వం, ఈ సంఘాలు, (ప్రజలు అనే మూడు పకొలు ఐక 
మత్యంతో ముందుకు నడవడానికి ఉపయోగపడకాయి. స్వయంపోషక 
(గ్రామ స్వరాజ్య సంస్థాపనకు _సకాశంగారు ఏర్పాటు చేసిన ఈ బహు 
కార్డ సాధక సహకార సంఘాలు పునాదులు కాగలవని (సజలకు 
bb కలిగింది. 
a ఈ స్కీము విషయాలన్నీ ro శాసన సభ (ప్రథమ 
5 స సమావేశంలోనే వెల్లడించారు. 





(ప్రకాశం మం|తివరం ఎర్పాటు 710 


ఆ తరువాత (పకాశంగారు, నేను దక్షిణ జిల్లాలలో పర్యటించి 
నపుడు. 5 స్క్‌్ము వివరాలు వింటూ కొందరు యువకులు, దాన్ని 
అమలు పరి స్తే తాము కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరబోమని (పకాళంగారికి 
యిచ్చిన విజ్ఞ ప్తి పత్రాలలో పేర్కొన్నారు. 

సమ్మెల పరిష్కారం - [పకాశంగారి చాక చక రము 

(ప్రకొశంగారు ముఖ్యమం(తి అయిన వెంటనే, చెన్నపట్నంలో 
బకింగ్‌ హామ్‌ కర్నాటిక్‌ మిల్లులో పది వేలమంది జరుపుతున్న సమ్మెను, 
మధురా మిల్లులలో జరుగుతున్న నమ్మెను= అలాగే దక్షిణ ఇండియా 
ర ల్వే లేబరు జరుపుతున్న నమ్మెను. కేవలం తమ వ్య క్తి గత మైన 
పలుకుబడివల్ల పరిష్కరించ గలిగారు. 

దక్షిణ ఇండియా ర ల వర్కు రుల సమ్మె జరుగుతున్నప్పుడు 
(పకాశంగారి పలుకుబడి తగ్గించేందుకని, రాజాజీ గవర్నరు దగ్గరికి 
వెళ్ళి. (ప్రధాన న్యాయమూర్తి, డాక్టర్‌ సుబ్బరాయన్‌, డౌక్టర్‌ రాజన్‌ 
గారలు గల ఒక ఉప సంఘం నియమించి, దాని ద్వారా ఆ సమ్మెను 
పరిషురించవలసిందని సలవ+ ఇచ్చారు. గాంధీగారు లోగడ జరిపిన 
ఒప్పందం (ప్రకారం. గవర్ప్సరు, కేవలం కాని 1టూూషనల్‌ గవరా రే 
ప ay ఆయనే దగ్గరకి వెళ్ళడం న. వ. 

గవర్నరు, (ప్రకాశంగారితో ఈ విషయం చెప్పగా _ ఆయన 
క్రీ రి అయినా, అపకీ ర్రి అయినా తన బాధ్యతేకాని, ఇతర కమిటీలతో 
ఎట్టి ప్రమయమూ పెట్టుకోనని చెప్పారు. ఆ మీదట గవర్నరు ఏమీ 
కలుగజేసుకోలేదు. 

ఈ సమ్మె నాయక వర్గంలో నంబియార్‌ అనే శాసన సభ్యు 
డుండేవాడు. ఈ నమ్మెతోపాటు చాలా అల్ల రులు, అరెస్టులు 
జరిగాయి, | 

అందులో ఒక రోజున ఆ నంబియారు కార్మికు లముందు 
(ప్రసంగిస్తూ ఇలా అన్నాడు: 


T 47 


7/20 నా జీవిత యా(త-4 


“పకాళానికి 75 ఎండ్లు. ముసలివాడు. నాకు 268 ఏండ్ల. 
నన్ను అరెస్సుచే సే ఆయన “ఎన్నాళ్ళు రాష్ట్ర ౦లో ప్రధానిగా, 
ఉండగలడో 'చూద్దాము. నేను శాసన సభ్యులి, నేను అరెస్టయితే 
1942 తిరిగీ ప్రమేసుంది. అసెంబ్లీల్‌ గనే న. చెస్పు 
పుచ్చుకొని కొడతాను. నేను అరెస్టయికే మృత్యు త భూమిని 
ఆవరి స్తుంది, 

వ్‌ [| నార్త్‌ ! నీవు దక్షిణ ఇండియా రె Begs జనరర్‌ 
మేనేజరువి. సవ A న్నెహూ దగరికి క వెళితే తాపులు 
తింటావు. నీవు ఉరికంబ మెక్కుతావు. 

“ఈ ఆధర్మ కాం(గెస్‌ ప్రభుత్వం నశిస్తుంది, దిక్కు 
లేని కార్మికులు కాల్చబిడ: తున్నారు, శాసన సభకు కార్మికుల్ని 
పంపినాము. వారు (ప్రకాశంగారి చేతులను కొ బుస్తారు. 

అ హిట్ల రుకు వ్యతిరేకంగా సోవియట్లు గొరిల్లా యుద్దం 
చేశారు. ఆ యుద్దం ఇటుపు ఇక్కడ సాగుతుంది” సమె[ను 
పాడుచేసే కోతకు (నల్ల! కాలు) ఉంటే, వాడి కాలు వ్యరబడి 
ప తుందిసు 

ఈ విధంగా సమ్మె సాగించేవారిని, తమిళ (ప్రాంత కొంగను 
సంఘపు కార్మిక (లేబర్‌) ఉపసంఘంవారు తమ ధర్మ (ప్రకారంగా 
అన్ని స్ట సలాలలో వీలై నంతమటుకు (పోత్సహిస్తూండేవారు. 

* తనక ఫ్పటిక్‌ (ప్రకాశంగారు, కార్మిక నాయకులై న గిరిగారు 
తిరుచినాసల్తికి వెళ్ళి, మేనేజ్‌ మెంటును, కార్మికులను సమా వేశపరిచి 

రాజీ చేసేశారు. 

ఇంత పెద్ద పకక (ప్రకాశంగారు. పరిష్కరించినపుడు, 
కాం[గెసులో వ్యతి రేకవర్షానికి సంతృ ప్రికి మారుగా మరింత మాత్స 
ర్యమే కలిగింది. 

బకింగ్‌ హమ్‌ కర్నాటిక్‌ మిల్లుల సమ్మె సందర్భంగా ఏంది సీ 
అనే ఆయన అరెసయి ఉండెను. ప్రకాశంగారు, కచేరి గదిలోకి 
వెళ్ళిన మొదటిరోజునే ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఆయన 


చా 


(ప్రకాశం మం|తివరం ఏర్పాటు 721 


పేరు బిషప్‌గారు) ఆయన్ను చూడ్డానికి వచ్చి మర్యాదగా, సూటిగా 
'రెండు (ప్రశ్నలు చేశారు. 

మొదటిది.“మీరు ముఖ్యమంత్రి అయ్యారు గనుక, కమ్యూ 
నిస్గుల విషయమై (పభుత్వం పాలసీ(సీతిభో ఏవై నా మార్పులు 
కలుగవలెనా?” అన్నది. 

అది విని (పకాశంగారు, “సీవృ లా అంగ్‌ ఆర్షరుతో సందం 
దించిన వాడవు కదా! రాజకీయ పార్టీల పేర్ణతో న. మందుకు? 
లా అండ్‌ ఆర్డర్‌, పార్టీ లతో కుంకం రకరకా అమలు పరచవలె 
గదా!” అన్నారు. 

ఆ తర్వాత విష ప్‌ సిస్‌. “రరడవ (ప్రశ్న _ “బకింగ్‌ హామ్‌ 
కర్నాటిక్‌ మిల్లు సమ్మెలో కొందరిని తన వెంటబెట్టుకొని ఏంథోనీ అనే 
కార్మిక నాయకుడు అల్ల రులు చస. “చివరకు సమ్మెలో దింపాడు. 
అతడు ఇప్పుడు అరెస్టు + అయి, ఖై దులో (under trial) ఉన్నాడు. 
అయితే, ఈ సమ్మె విషయమై ఏం చేయమన్నారు?” అన్నది. 


అందుకు (ప్రకాశంగారు, “ఆ ఏంథోనీ అనే ఆయనను ఇక్క. 
డికి తీసుకురండి. పరిష్కారం చేద్దాము,” అన్నారు. 

దానిపె విషప్క్‌ “ఈ విధంగా ఎన్నడూ జరగలే దండి!” 
అన్నాడు, న . 

“అయితే, కార్యదర్శి నీకు కావలసిన ఆర్హర్త నిసాడులే” 
అన్నారు (ప్రకొశంగారు. 

తాసు విషము; “సరైండి, అవన్నీ నేను చూసుకుంటాను, 
ఏంట సిసి ఇక్కడికి ఎప్పుడు తీసుకు రమ్మన్నారు?” అని అడిగాడు. 

“వెంటనే తీసుకురండి,”' అన్నారు (పకాశంగారు. 

ఒక రెండుగంటల తర్వాత, బిషప్‌ ఏంథోనీగారితో (ప్రకాశం 
గారి గదిలో హాజరయ్యాడు. (ప్రకాశంగారు సమ్మె వివరాలు అన్నీ 
తీసుకొని, మిల్లు యజమాన వర్షంతో మాట్లాడి, రెండు మూడు 
రోజులలో ఆ "సమ్మె సమస్యను "'సరిష్కరించేళారు. 


722 నా జీవిత యా|త-4 


గాంధీగారి (పశంస 

ఇటువంటి పరిస్థితులలో సంవిధాన సభకు ఎన్నికలు జర సవలసి 
వచ్చింది. కెంద్ర ప్రభుత్వం వారు కొందరి పెర్తు పంపించి, వారిని 
చెన్నరాష్ట్ర శాసన సభవారు ఎన్నుకోవలసిందని సూచించారు. 
అందులో చాలా మంది నిజంగా ' గొప్పవారు కాబటి, (అందులో 
ష్‌, రాధాకృష్ణ, అల్లాడి కృష్ణస్వామి అయ్యరు గారల "పేర్లు ఉన్నవి) 
ఎన్నికలు జరిపించడం అంత కష్టం కాకపోయింది. స్రష్ట. (ప్రకాశం 
గొారు___ఈ ఎన్నికయిన వారిలో సామరస్యం కోసం కౌం(గెసు 
పార్టీలో తమక ఎదురు పక్షం ఉన్నవారికి స్టలాలు వదలి పెట్టడం 
జరిగింది. అయితే వారు ఎన్నికయిన తర్వాత సదెవదే ఢిలీకి వెళ్ళి, 
అదేపనిగా కాంగ్రెస్‌ అధిష్టాన వర్గంతో (పకాశంగారిమీద చాడీలు 
చెబుతుండేవారు 

ముఖ్యంగా వాదీ స్కీము విషయమై వారు అక్కడ చెప్పగా, 
(ప్రకాశంగారు._తాము అమలు జరుపుతున్న (గామ సౌభాగ్య ఉద్యమా 
లను, ఫిర్మా. అభ్యుదయము, ఖాదీ ఉద్యమము, ఉత్స తి కొనుగోలు 
దారుల సహకార ఉద్యమము మొదలై న వాటిని అన్నిటినీ గాంధీగారికి 
టోధపరచడానికి ఒక అధికారిని పంపించారు. గాందీగారు వాటిని 
చూస్తి తమ అభ్మిపాయ (ప్రకారంగానే స్కీములు నడు మన్నాలని 
సంతోషించారు. ఖాదీ విషయమై (పత్యేక శ్రద్ద చూపించి ఆయన వాదీ 
కేంద్రాలలో, ఖాదీ అభివృద్ధి "నిరోధక మైన మిల్లులను (పకొశంగారు 
నిషెధించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. (పకాశంగారు నడి 
పి స్తున్న కార్యక్రమం జయ ప్రదమెతే భారశ దేశ మంతటా అవలం 
బించడానికి మార్గదర్శి కాగలదని గాంధీగారు అన్నారు. ఆయనతో ఆ 
స్కీము వివరాలు చెబుతున్న ఉద్యోగి____పకాళంగారికి ఇచ్చిన సలహా 
(ప్రకారంగానే, ఆ మరునాడు ఢిల్లిలో కేంద (పభుత్వ (పధానిగా పదవి 
స్వీకరి స్తున్న జవహర్‌లాల్‌ నె హూగారికి కూడా ఈ స్కీ_ము అమలు 
-పరచనలసిందని సలహా ఇమ్మనగా, గాంధీగారు “ఓయి వెణ్టివాడా! 
ఇటువంటిది (ప్రకాశంగారి వంటివారే చేయగలరు. పండిట్‌జీ కాదు,” 


(ప్రకాశం ర ఏర్పాటు 723 


అసి బదులిచ్చారు. (ప్రకాశంగారు మిల్లుదారము ఖాదీ కేంద్రాలలోకి 
రాగూడదని చేసిన సెషధము, చెన్నరాష్ట్రం క్రో కేంద ద (పభుత్వం 
కేటాయించిన మర కదుళ్ళను తిరస్కరించడం అనే శెండు పనులను 
గాందీగారు సంపూర్ణంగా బలపరుస్తూ “హరిజన్‌” పత్రిక రని ఒక 
వ్యాసం (వ్రాశారు. కానీ, అది అచ్చయ్యె సమయంలో, ఆ విధంగా 
(పసకాశంగారిని పొగడడం తనకు మంచిది కాదని రాజాజీ చెప్పుకోవడం 
వల్ల, గాంధీగారు దాన్ని (ప్రకటించడం మానుకున్నారని అక్కడున్న 
హు అది తెలిసినవారు చెప్పారు. అయితే (పకాళ౦గా రికీ మాతం 
ఆయనను బలసరుస్తూ గాంధీగారు ఉత్త “౦ (వాసి పంపించారు. దాన్ని 
ఏ కారణంచేతో (పకాశంగారు పార్టి మీటింగుళో చదవలేదు. కాని, 
శాసన మండలిలో బడ్దెటుకు జవావిస్తూ, గాందీగారి క త్తరం యావత్తూ 
చదివి వినిపించి, తాను అస్టానవ రానికి వ్యతిరేకంగా తన త్రోవను త తౌ 
నొక్కడే పోతున్నాడన్న వాదం అహార రహితమని చెప్పారు. 


(పకాశంగారి ఆత్మగౌరవం 


అయితే ఏమి? పార్టీలో ఎదురు పక్షం వారంతా అప్పటికే 
రాజకీయంగా తమకు ప్రకాశ గారిపై గల వై ముఖ్యంతోపాటు, (గామ 
స్వరాజ్య ఫిక్కా అభ్యుదయ, ఉత్స త్రి (క్రయవిక్రయ సహకార సంఘ 
ఉద్యమములు, (సళ్యక ఖాదీ ఉద్యమము మొదలై న వాటివల్ల వ్య కి 
గతంగా నషపడే మధ్యన రులకు సహాయదారులుగా ఉన్న శాసన 
సభ్యుల బలవ_త్తర మైన వె మనస్యతా కలిసి, (ప్రకాశంగారు ముఖ్య 
మంత్రిగా ఉండగూడదన్న నిశ్చయానికి వచ్చేశారు. 

చివరి రోజులలో రావాజీ వర్షంవారికి 'రెండు మంత్రి పదవులు 
ఇచ్చి మంతివర్షాన్ని వి _స్పృత పరిస అది నిలిచి ఉంటుందని, మొదట 
వారికీ మంత్రివర్గంలో స్తాన మిచ్చే ఉద్దేశం ఉండినందువల్ల, ఈ పరి. 
స్టితులలో వారు మంత్రివర్గంలో చేరడానికి ఒప్పకున్నపుడు తప్పకుండా 
ఆ రెండు స్థానాలు ఇస్తామన్నారు. 

పేద్ద అడిగేసరికి మూడు స్థానాలు కావాలన్నారు. సంఖ్యా 
బలాన్నిబట్టి చూ స్టే వారికి మూడు స్థానాలు బాలా "బామ్మ “అయినా 





724 నా జీవిత యా।|త-4 


సరేనని మూడు స్థానాలు ఇవ్వవోయేసరికి, నాలుగు కావాలని కబురు 
చేశారు. నాలుగు ఇవ్వకపోతే కామరాజ నాడారుగారితో చేయి కలుపుతా 
మన్నారు. (ప్రకాళంగారు.__ఇటువం టి జేరంలోకి దిగి ముఖ్య మంతి 
సద్‌ నిలబెట్టుకోవడం ఆత్మగ్‌రవానికి భంగకరమన్నమాట అలా 
ఉంచి, ప్రజారాజ్య తంత (ప్రక్రియకు అపారమైన నష్టం వ స్తుందని 


అందుకు అంగీకరించక, మం(త్రివర్ల పతనమే శేయస్కరమని- “దానినే 


అంగీకరించారు. 
WA a a ము వ ఇఒ ఒల్లో 
వృత్తి విద్యాసంస్థల్లో విద్యార్దులను చేర్చుకొ నె సమస్య 
(ప్రకాశంగారు ముఖ్య మంత్రిగా ఉన్న రోజులలో, వెద్య, 


"ఇంజనీరింగు కళాశాలల్లో విద్యార్దులకు (ప్రవేశం పెద్ద సమస్య అయింది, 
ఉద్యోగాలలో (బ్రాహ్మణ, (నాహ్మణేతరులకు (ప్రత్యేకంగా స్టానాలు 


కేటాయించిన మై, ఈ రెండు రకాల వృత్తి విద్యల కాలేజీలలోను 
(బాహ్మణులను వారి జనాభా నిష్ప త్తి తికి మించి చేర్చుకోరాదని ఒక 
ఏర్పాటు (పకాశంగారు మం శతివర్గం అధికారంలోకి వచ్చేనాటికి 
అమలులో ఉంది. 


మంత్రివర్గ పాలన మ మరి రెండు నెలలకు 
కాలేజీలు తెరవబడతాయి. కాబట్టి, వెంటనే ఈ ఈ సమస్య మై సె కి వచ్చింది. 
విద్యలో ముఖ్యంగా సాంకేతిక "విద్యలో కులమువారీ నిష్ప త్త త్తులపై న 
విద్యార్దులకు (సవేశ అవకాశాలు (ప్రభుత్వం పరిమితంచే స్తే, ఆ నిష్ప త్తు గ్‌ 
లను అడిగేవారికే రానురాను నష్టం కలుగుతుందనిగాని, “దేశంలో గల 
మేధాశ ్తీ భస్మం అవుతున్నదనిగాని , ఈ నిష్పత్తి తి కో రేవారు [గ్రహించ 
లేదు. విద్యార్థుల మేధాశ కి కికీ వారు పరీక్షలతో తెచ్చుకున్న మార్కులు ఒక 
విధమైన (ప్రమాణము, ఆ (ప్రమాణం నూటికి నూరుపాళ్ళు సరి అయిన 
ఫలితం ఇచ్చినా, ఇవ్వకున్నా, దానికి పర్యాయంగా వేరే (ప్రమాణం 
దొరకలేదు. అందుచేత, en ఈ కాలేజీలలో ఒక పద్దతి 


చెప్పారు. నూటికి యాభి సీటు మొట మొదట విద్యారుల మార్కుల 
' a= య రు థి 


ననుసరించి ఇవ్వవలసిందనీ, తక్కిన యాభఖె సీట్లను అప్పుడు అమ 
|] య 


అయాం PTET THT 


నరక ౨. 


ముగ rT యనం పలకలు ధాత ర్యూట్టనిం క I PRTI TET. NTI క FE 


(ప్రకాశం మంత్రివర్గం ఏర్సాటు 725 


లులో ఉన్న కులమువారీ నిష్బ త్తి ప్రకారము ఇవ్వవలసిందసీ కేబినెట్‌ 

ముందు తీర్మానం (పతిసావెంచారు. అముతే, కేబినెట్‌లో మంతులు 
నూటికి ఇరవై చో మారు ల నుబట్లి యివ్వవలసిందనీ, మిగిలిన 
చోట్లు కులము వారీ "నిప్ప శ్రి త్రి ప్రకారము ఇదివరకు లాగానే ఇవ్వవల 
సిందనీ తీర్మానించారు. 


న్యాయ, కార్యనిర్వాహక ఇ నవాబుల విభజన 

(ప్రభుత్వాలు, తమ పలుకుబడిని నిలబెట్టుకొనేందుకు, లా అంగ్‌ 
ఆర్ష ర్‌తో సంబంధించిన అనేక విషయాలను, న్యాయస్థానాలకు వదలక, 
తమ చెప్పు చేతలలో ఉన్న మాజిస్టైట చేతలలో ఉంచడం 
మామూలు. అందుచేత, కాంగసువారు దాదాప్ప నలభై, యాభై ఏండ్ల 
నుంచి ఎగ్గిక్యూటివ్‌ నుంచి జ్యూడిషి యరీని (ప్రభుత్వ కార్యనిర్వాహకశాఖ 
నుంచి న్యాయశాఖను) సంపూర్ణంగా విడదీయవలసిందని కోరుతూ 
నచ్చారు. 

రాజాజీ మంత్రివర్గంలో 29-3-36 న ఈ (ప్రశ్న ఉదయించి 
నపుడు, “ఈ సమస్య సరిష్క_రించడానికి ఆర్థిక సంబంధ మైనవీ, పరి 
పాలనా సంబంధ మెనవీ అమిన అనేక మైన “కొత్త త్ర సమస్యలు ఉద్భ 
విసాయి గనుక, వీటిని విడదియాలని అసెంబ్లీలో (ప్రతిపాదించిన 
తీర్మానాన్ని (ప్రభక్యం తికస్కరిస్తున్నది అని కాబినెట్‌ తీర్మానం 
(వాయించారు, 

కానీ (ప్రకాశంగారు [946 లో ముఖ్యమంత్రి కాగానే, 
భాష్యంతో చెప్పి, కట్టి కృష్ణమేనోన్‌ అనే న్యాయవాది అధ్యక్షతను 
ఎర్చర చిన పపకరలుం సలహా (పకారం కాంగసువారి చిరకాల 
వాంఛను తీర్చి, ఆ విభజనను ఏమీ ఆర్భాటం లేకుండా అమలులోకి 
తెచ్చారు, 

(పకాశంగారి దృఢ చిత్తత 

పార్టీలో ఉన్న తమ ఎదురు. పక్షంవారు చేస్తున్న (ప్రచార 

మెంత ముమ్మరంగా ఉన్నా, (ప్రకాశంగారు కొంత సమత, సహన 


జా! లాలా. తాకా న. వా! 
లా క్‌ సదా జ = లు rT TT డాబా స నాడా 
anne] cr TT tn క TN Cr 
Cr TE es EEE 





Crp 


726 నా జీవిత యా|త్ర_4 


భావాలను (ప్రదర్శించేవారు. 1817 మార్చిలో, పార్తీలో ఆయనకు ఎదురు 
పక్షంలో ఉన్న మూడు వర్గాలవారూ ఏకమయ్యారనీ, ఆయనమీద 
విశ్వానరాహిత్య తీర్మానం. ప్రతిపాదిసార సీ పషతికలలో వా ర్ల పడగా, 
శాసన సభలో (ప్రతిపక్షంవారు ఆ (ప్రశ్న తపహీ త 


ఆ విషయంపై మాట్లాడుతూ (ప్రకాశ౦గారు ఇలా అన్నారు: 

“మాలో మాకు భేదాలున్నాయని మీరంతా అంటున్నారు. 
నేను ఒక మాట చెబుతాను వినండి. ఈ కాం(గెసుసార్తీకి తన 
పని ఎలాగు చేసుకోవాలో తెలుసు. భేదాలు ఒకప్పుడు 
ఉంటాయి. ఒకప్పుడు అని అపమార్షం కూడా పట్టవచ్చు. కానీ, 
అధ్యక్ష! నే నొకటి మనవి చే స్తున్నాను. ముఖ్యమైన విషయా 
ల పై మా పార్టీలో భేవాభి ప్రాయాలు లేవు. ఈ మంత్రివర్గం 
ఎన్నాళ్ళుంటుందని ప్రతిపక్షంవా రెవరో అడిగారు. ఇప్పుడిక్ళ_డ 
ఉన్న మంత్రులు రేపు లేకపోయినా, రేపు వచ్చేవారూ కొం్టగిసు 
వారేగాని ఇంకొకరు కారు. మాకు భేదాలు లేవని చెప్పాను. 
అందుచేత రేపు వారు కూడా ఇప్పుడు నడిపిస్తున్న విధానా 
లనే నడిపినారు.” 


(పకౌశంగారు ఈ మాటలు గాంధీగారు తమ స్కీములను 
ఆమోదించి, (ప్రశంసించారన్న ధైర్యంతో చెప్పగలిగి ఉంటారు. కానీ, 
పార్టీలో తమ కెదురుగా ఉన్నవారు తమ్ము కాదన్నపుడు గాంధీగారు 
మరి మాట్లాడరన్న సంగతి ఊహించుకోలేకపోయారు. నా వంటి 


వాళ్ళము కూడా అది ఊహించ లేక పోయాము 


(పకాశంగారు ఇంకా ఇలా అన్నారు : 

కను. శ్ర (పజారంగంలో 26 సంవత్సరాల గా పని 
చేస్తూ వస్తున్నాను. ఈ శానన సభలో (ప్రధాన మంతిగా 
కూర్చుండడ మె (ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పబ్రిక్‌ రంగంలో 
నేనా పని చేయలేదు. (ప్రజాసేవకుడిగానే నేను పరిపాలన 
చ సాగి స్తున్నాను, నన్నిక్కడికి పంపించిన (ప్రజలకు ను ఎలా 


(ప్రకాశం మంతత్రివర్షం ఏర్పాటు 797 


రాజునాతాను? మినిస్టర్‌ అన్న ఇంగ్రీమ [క్రియకు “(ప్రజలకు 
కావలసిన అవసరాలు తీర్చు అని అర్థము. అది తీర్చేవాడు 
మినిస్టరు. మినిస్టరు (పజలకు సజు ఆ 'సేవాధర్మం సరిగా 
నిర్వహంచకపోతే, మినిస్టర్లు అవతలికి పోవలసిఉంటుంది. అటు 
వంటి సేవ చేసే సమయంలో మాలో మా కేవై నా ఖేదాఖి 
(పొయాలు వసే వాటిని సర్దుకొనె సమృద్ధి మాలోనే ఉదయిం 
చాలి. కాని, ఈ భేనాల దుష్ప్రభావం పరిపాలనమీద పడ 
కూడదు.” 


ఈ సందర్భంలో గాంధీగారు, (ప్రకాశంగారికి (వ్రాసిన ఉత్తరం: 
జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది యిది : 


“శేంద్రప్రభుత్వంవారు మీకు, మీ (ప్రభుత్యం మరకదుళ్ళ 
తప్పక తీసుకోవాలి అవి (వ్రాసిన ఉత్తరం మీ మీద సవాలు, 
చర్తా (వ మీద చేసిన సవాలు, నోరూ వాయీలేని చెన్న 
రాష్ట్ర (పజలపై చేసిన సవాలు, (ప్రజలు మీ పక్షమే ఉన్నారని 
నేను భాని సున్నాను. అందుచేత కేంద,పభుత్వంవారు చేసిన 
సవాలును మీరు అంగీకరించండి. (ర, మర కదుళ్ళను 
తిరస్క_రించమని భావము, ) చెన్నరాష్ట్ర (పజల కేగాక, భారతీయ 
మానవ లోకమంత టికీ మీరు ఉపకారం చేసిన వారవుతారు.” 


గాంధీగారు తమ స్కీముల విషయమై ఇంత గట్టిగా 
ప్రాయడంచేతనే, తాము లేకున్నా తమ స్కీములు నడుసాయని 
(పకొశంగారు భావించారు. 

మొదట్లో ఫిర్కా అభివృద్ది ఉద్యమం పెద్దదే మోనని గాంధిగారు 
అభ్మిపాయ పడ్డారు. అయితే, ప్రకాళంగారు ఇరవై [దు ఫిర్కాలలో 
పని సాగించడం ఒర్‌ పెద్ద కష్టం కాదన్నారు. గాందీగారు తృప్తి 
పొందారు. తనకు స్కీములు బీవరించి చెప్పడానికి వచ్చిన అధికారి 
(టి. రాఘవరావుగార్సితో, గాంధీగారు, “(ప్రకాశంగారి స్కీము అంతా 
ఇదివరకు ఎవరూ అమలుపరచడానికి పూనుకోలేదు. చెన్నరాష్ట్రుం ఈ 


726 నా జీవిత యాత్ర- 


(పణాళికను సాధించి జయం పొందితే, భారతదేశమంతా దాన్ని 
సాధించి జయం బ్‌ పొందగలిగిందన్న మాపి, తమపై న వ్యతి రేక భావం 
నాకు లేదని |ప్రకాశంగారికో చెప్పు” అన్నారు. 


ఈ విషయాలు ఇలా ఉంచి, మరొక విషయంలోకి వెళదాము. 
1947 మొదటే పబ్లిక్‌ సేఫీ స పాను న. దీని 
నమూనా కేందంనుంచి వచ్చంది. బిల్లు (ప్రవేశ పెమ్రైముందు ఎవరి 
నైనా ఒకరిని డిజెన్షన్‌ (కోర్టులో విచారణ జరపకుండా నిర్పంధము)లో 
ఉంచినట్లయితే, న్యాయా “న్యాయాల పరిశీలన కై సలహా సంఘం 
(ఎడ (జరీ క కౌన్సిల్‌) ఏర్పాటు చేయడానికి ఈ బిల్లులో SET సెక్షన్‌ 
కలిపి (ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ విధంగా సలసహో సంఘానికి ఏర్పాట్లు 
(ప్మపథమంగా చెన్నరాష్ట్రంలో నే జరి గాయి. విదేశీయుల సరిపాలనలో 
జె జై ళ్ళలో మగ్గిన కాంగెసువాదులకు, ఇటువంటి శాసనం గొంతుకలో 
పచ్చి వెలగకౌయ య వంటిది. సెపైంబరులో పద్‌ స్వీకారం పన కెంద్ర 
మంత్రివర్గంలో పోమ్‌శాభామాత్యులై న సర్దార్‌ వల్ల భభాయ్‌ పటేలు 
గారు ఈ బిల్లు నమూనా పంపిస్తూ, చెన్నరాష్ట్ర (ప్రభుత్వ ముఖ్యమం త్రి 
అయిన (పకాశంగారికి ఒక ఉత్రరం (వాశారు. దాన సారాంశం ఇది: 

“రాజ్యపరిపాలన స్వీకరిం చినవా రికి అనధికారంగా పూర్వం 
వారు చెప్పిన సూత్రాలు కొన్ని, పరివాలనా సమయంలో వ ర్తించవు. 
అధికారంలో ఉన్నపుడు సంఘ రక్షణ, ఆత్మరక్షణ చేసుకోవలసిన 
అగత్యం (ప్రభుత్వానికి ఉంటుంది. (ప్రభుత్వాన్ని పడ(దోయదలచుకొన్న 
వారు, సంవిధానమందు (కాన్సిట్యూషన్‌ లో) చెప్పిన (ప్రజాతం|త్రానికి 
(డెమొక్రాటిక్‌ (పా సెస్‌కు విరుద్ధంగా (ప్రవర్రి రీంచినపుడు (ప్రజాతంత్ర 
(ప్రాతిపదికపై పెన నిర్మితములై నొ శాసనౌఎు వారి (ప్రవర్త రనను లొంగ 
డీయడానికి స సరిపోవు, సంవిధానానికి వ్యతి రేకంగా వెళ్ళేవారు అమలులో 
ఉన్న శాసనాలు చదువుకున్నవారే అయి 4ంటారు, పట్టుబడకుండా 
నంవిధాన వ్యతిరేక మైన (అన్‌ కాన్‌ స్టిట్యూషనల్‌ ) పద్దతులు అవలం 
వించినపుడు, వెంటనే వారిని అదుపులోకి శు స అయితే, 
వారి స్వెచ్చ కూడా (ప్రధానంగా సంరఠకించవలపిన హక్కే కౌబిట్ట, 


(ప్రకాశం మంత్రివర్గం ఎర్బాటు 729 


న్యాయవిరుద్దం కానిసద్దతిలో పోవడం (పతి (ప్రభుత్వానికీ అత్యవ 
సరము 

దేశ పరిస్థితులే ఇటువంటి శాసనాలకు మూలకారణము. 
కౌంగెసు శాసన సభ్యుల పార్టీ సమావేశంలో తర్ణన భర్జన కొంత 
జరిగిన తర్వాత, సాపేలుగారి “ టి _తరాన్ని ప్రకాశంగారు “దివ విని 
పించగా అందరూ విల్లును ఆమోదించారు. శాసన సభలో, (ప్రతిపకులు 
సం(పదాయానుసారం అభ్యంతరాలు చెప్పినా, మొత్తంమీద ఆ బిల్లు 
నిరాటంకంగా నే ఆమోదింసబడింది. 

రాజాజీ హాలు 

ఫోర్టు సెంట్‌ జార్డిలో శాసన సభ జరుపుకునేందుకు, 1919 లో 
గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఆక్టు ఆమోదమయిన తరువాత, ఒక 
హాలు నిర్మించారు. కాని అది విసృత మైన అప్పటి శాసన సభను 
జరపడానికి ఎంత మాత్రమూ చాలదు. అది అలా ఉండగా, అప్పటికి 
శాసన సభ్యులకు సరీ అయిన వసతి గృహాలు లేవు. 

నగరంలో మౌంటురోడ్డు నానుకొని గవర్నరుగారి బంగళా 
ఆవరణ ఉండేది. 

యుద్ధానంతరం గవర్నరు ఆ బంగళాలో నివసించేవారు కారు, 
చెన్నపట్నానికి ఎ ఏమిది, తొమ్మిది మైళ్ళ దూరంలో ఉండే గిండీలో 
నివసించెవారు: 

ఇక్కడ గవర్నరు బంగళాను అనుకొని. విందులు జరుపు 
కొనేందుకు పెద్ద పెద్ద _స్పంభాలకతో ఒక (ప్రత్యేకమైన భవనం ఉండేది. 
శాసన సభ సెశేటు హల్లో జరుగుతున్నపుడు శాసన మండలి సమా 
వేశాలు ఈ విందుల భవనంలో జరుగతూండేవి. గవర్నరు ఆవరణ 
మొ తం నూట పది ఎకరాలు ఉండేది. యుద్ధకాలంలో గవర్నరుకు 
దగ్గరగా ఉండవలసిన ఒకరిద్దరికి కూడా చిన్న భవనాలు ఆ ఆవరణ 
లోనే నిర్మింపబడ్డాయి. 

ఈ భవనంతో స , గవర్నరుగారు తన మొంటురోడ్డు భవ 
నము, ఆవరణ (ప్రభుత్వ న (ప్రభుత్వానికి అప్పశజెస్సాలని, 


730 నా జీవిత యా|త-4 


గవర్నరును రాజాజీ తాము ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కోరారు. ఆ 

క్రోద్రిక్ర లు రూపంలో గవర్నరు దగ్గరికి వెళ్ళింది, గవర్నరు దాని 
పైన, "నేను ఈ భవనము, ఆవరణ సద్‌ (ప్రభుత్వానికి అప్పగింప 

దలచుకోలేదు. దీనికింత ఫైలు ఎందుకు పెంచారు?” అని (వాశారు, 
దాంతో అ (పస క్తి త్ర. వదలుకున్నారు. 


పనతుర్కి. తొమ్మిది సంవత్సరాల తర్వాత, (పకాశంగారు 
ముఖ్యమం(తి అయినపుడు, అప్పటి గవర్నరు “నె "గారితో ఆ ఆవరణ 
అంతా (ప్రభుత్వానికి అప్పజెప్పవలసిందని చెప్పారు. ఆ రోజున గవ 
ర్నరుగారికి___పకాశంగారు, వారితోబాటుగా నేను. ఫోర్లులోని సచి 
వాలయం, శాసన నభ ఎంత ఇరుకుగా ఉన్నవో చూపించి, మౌొంటు 
రోడ్డు భవనంలోకి వెళ్లాము, గనర్నరుకు బంగళా అన్ని అంతస్తులు 
చూపించాము. 

విందుల హాలు (ప్రస్తుతం గవర్నరుగారికి ఏమీ ఉపయోగం 
లేకుండా ఉన్నదనీ, (ప్రభుత్వానికి అనేక విధాలుగా ఉపయోగకరం అవు 


తుందనీ చూపించాము. ఇంతేగాక, శాసన సభ్యుల వసతి సౌకర్యాలకు. 


గల ఇబ్బందులను గూడా చెప్పాము. ఆయన అఆళోచించుకొనడానికి 
రెండు, మూడు రోజులు వ్యవధి కోరారు. 


తరువాత ఆయన, “వాడుకొనెందుకై తే ఇస్తాము. మీ (ప్రభు 
_ త్వపు ఆ ప్తి 5 ఎందుకు ఇవ్వాలని ఒక (పశ్న లేవదీశారు. 
అస్పుడు, “ఆ విధంగా మేము వాడుకొం"టే నురమ్మ తులు వగయిరా 
కల గవర్నరు అకౌంటులోనే పెట్టుకొంటారా?”అని (ప్రక్షించాము. 
“వాడుక మీది, ఖర్చు నాది - ఎలా కుదురుతుంది?” అని ' ఆయన 


(వక్నీంచారు, 

“హక్కు. గవర్నరు దయితే es మరమ్మ త్ల తుల 
_కెందు కంత ఖర్చుపెట్టాలి? అందులో (కొత్త భవనాలు కట్టుకోవచ్చా, 
+ కూడదా? ఇంతకూ గిండీలో ఉండే గవర్నరుగారు పది మైళ్ళు దూరాన, 
య తనకు వాడుకకు అక్కరకురాని మౌంటురోడ్డు భవనం పై ఎందుకు 
తరు 3 పెట్టాలి? అపుడు గవర్నరు కిచ్చే త నటుల. ఈ ఖర్చులు 


పదద. పప నును గావానాచనాలలాను నాకా నునా. నివననాానాను. 


(పకాశం మంత్రివర్గం ఎద్స్బాటు 731 


భరించడానికి సరిపోతుందా? ఇత్యాది అనేక (ప్రశ్నలు అనవసరంగా 
లేసాయనీ, ఇంతకూ గవర్నరు నివసించే బంగళాలు, భవనాలు పాత 
పద్దతి ప్రకారం గవర్నరు "పేరిట ఉన్నా, అవికూడా చెన్నరాష్ట్ర పౌరులు 
సన్నుల మూలంగా ఇచ్చిన డబ్బుతో కొనబడిన వే అనీ, మోంటురోడ్డు 
ఆవరణ కొనినప్పటి లెక్కలు మొదలై నవి ఆయనకు ఒక శరర 
. ధ్రకాశంగారు ముఖాముఖి చర్చలో తెలియజేశారు. 

ఆయన మరల, నిర్ణయించుకో వడానికి మరికొంత వ్యవధి 
అడిగారు, 

ఆ తర్వాత, మరొకమారు ఈ విషయం ఒక పావు గంటసేపు 
మాటాడిన తర్వాత, మౌంటురోడ్డులోని గవర్నరు బంగళా, యావ 
దాసీ (పభుత్వంపేర నమోదు చేయడానికి అర్షరు జారీ అయింది, 

ఇది జరిగిన కొంత కాలానికి ప్రకాశంగారి (పభుత్వం పడి 
పోయింది. తర్వాతీ ప్రభుత్వంవారు ఈ ఆ స్తి నంతటినీ (ప్రభుత్య 
పరంగా (వాయించిన (ప్రకాశంగారి విషయం మరిచిపోయి, (ప్రయ 
త్నించి విఫలులై' న రాజాజీ పేరిట ఆ విందుల హాలుకు “రాజాజీ హాలు” 
అని నామకరణం ' చేశారు. 

ఆ పేరుతోనే అది యిప్పటికీ ఉన్నది. 

విదేశాల్లో ఉన్నత విద్యకు స్కాలర్‌ షిప్పులు 

(పకాశంగారి ప్రభుత్వం ఏర్పాటయిన కొద్ది రోజులకు ఒక 
ఫెలు వచ్చింది. సట్టభద్రతానంతర ఉన్నత విద్యా |క్షణకై (ప్రభుత్యం 
వారిచ్చే వేతనాలపై న, నూట నలభై మందిని విదేశాలకు పంపడానికి 
కేం ద ప్రభుత్వం వోర్‌ ప్రతిపాదన అందులో ఉన్నది. రెండు వందల 
పైగా విద్యార్థుల "పేర్లు, వారి అర్హ తలు వాసి, అందులో (ప్రభుత్వానికి 
తోచిన నూట నలభై 'మంది "షేర్ల "*భాయం చేయాలి. 

మామూలు | (పకారం సచివాలయంవారు, వారికి తోచిన సూచ 
నలు చేశారు. అటువంటి వాటిలో సాధారణంగా మంత్రులు వ్యక్తి 


* ఈ సంఖ్య నాకు సరిగా RL ఉండక పోవచ్చును. 


732 నా జీవిత యాత్ర 


గతంగా తరం కల్పించుకోరు. (పకాశంగారి సంతకం కోసం ఆ 
పైలు అంది స్తున్న పుడు రెండు మూడు కాగితాలు అటూ ఇటూ తిస్ప 
డంలో విద్యాశాఖ మంత్రి (వ్రాసిన మినిటు (మైలుమీద మంతులు 
వాసే అభ్మిపాయం లేక వ కంటబగింఏ. అందులో ఒక 
పం కి కంట్లో కొట్టినట్టుగా శై 'తెసయి ఉంది. అది _““నెందరు _ పేరు 
గల "అభ్యర్థి " బాహ్మణుడు. అతని "పీరు తీసివేయుడి. ఈ నెంబరుగల 


ఆసామి చేరు ఇక్కడ కలపండి,” అని, 


జస్టిస్‌పార్టీ మంత్రి అయినా బహుశ$ అలా (వాసి షరతు, 
ఎందు కిలా వ్రాశాడని పె సిలులో ఆ పేర్లుగల విద్యార్దుల అర్హతలు 
చూశాము, 


తీసివియవలసిందనే సూచనగల అభ్యర్థి ఆ౨(ధ్రా యూనివర్శిటీ 
నుంచి అఆనర్ఫు ఫస్ట్‌ క్లాస్‌లో పాసయిన విద్యార్ది. రెండవ అభ్యర్థి దక్షిణ 
జిల్లాలలోంచి మూడవ క్హాసులో పాసయివచ్చిన విద్యార్థి. (పకాశంగారు 
విద్యామం త్రిగారి సూచన కూడదని, తిరిగి సచివాలయం వారు చెప్పిన 
. సూదననే సమర్థించారు. 


కార్య నిబంధనల (ప్రకారం ఈ ఫైలు విద్యామంతతికి వెళ్ళింది. 
అప్పటికి ఆయన వివేకం తెచ్చుకొని (ప్రకొశంగారు చెప్పిన దానికి 
ఒప్పుకొని సంతకం పెపీశాడు. ఆ మంశే మెడికల్‌, ఇంజనీఏంగు 
కాలేజీలలో మార్కుల (| ప్రకారంగా నూటికి యాభై. స్థలాలు ఉంచాలని 
చెబితే కాదని కులము గా ఉండాలని వాదించిన వ్య కీ క్రి, 


మా ఫే యర తోడే అల్బరులు 


ఒక రోజు తెల్లవారు జామున మూడు గంటలప్పుడు, (పతిసక్ష 
నాయకుడై. న ఇస్మాయిల్‌ సాహేబుగార్హు మరి కొంతమంది ముసి సిం, 
సోదరులూ కలిసినచ్చి, (ప్రకాశంగారిని నిద్రనుంచి లేపారు. వార్‌ _ 
వానియందాడిలో హిందువులకు, ముస్తింలకు తగాదా వచ్చి, ముస్తి౦ల 


.. తోళ్ళ కర్మాగారాలు, గొడౌనులు తగుల పెట్టారని చెప్పి, అగ్నిజ్వాలలు 


రాత్రి మొదలు అప్పటి దాకా అకాశం ఎత్తున లే స్తున్నాయనీ, కనుక 


(ప్రకాశం మం త్రివర్లం ఎర్పాటు 733 


(పకాశంగారు అను స్పెక్షర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌కు ఫోన్‌ చేసి వానియం 
బాడీ మసి లకు తం రక్షణకు ఏర్పాట్లుచేయించవలెనని (వార్థించారు. 

ప్రకాశంగారు * “ఇస్మాయిల్‌ సాహేబుగారు! మీరు (ప్రతిపక్ష 
నాయకులు. నేను ముఖ్య మంత్రిని. ఈ పని మన ఇద్దరిదీ. మనము 
లేనిదే పోలీస్‌ ఇన్‌ స్పెక్షర్‌ జనరల్‌ ఏమి చేయగలడు? వెంటనే మనం 
ఇక్క-డనుంచే బయలుదేరుదాము” అని వారితో చెప్పి, వెంటనే కారు 
లోకి దూకౌరు. తాము అక్కడికి బయలుదేరి వెళుతున్నట్టుగా ఇన్‌ స్పె 
కర్‌ జనరలుకు ఫోను చేయించారు. 

వారిద్దరు వానియంబాడి చేరుకునేసరికి, పట్టపగలు సూర్య 
కాంతిలా పొగలు కమ్ముకుంటున్న ఎటిని అగి జ్వాలలు ఎతుగా 
లేస్తూనే ఉన్నాయి, వ 0. మ - 

ఆ సాయంకాలం లోపున అక్క_డ శాంత పరిస్థితులు కల్పించి, 
ర్మాత్రికి మళ్ళీ (పకాశంగారు చెన్నపట్నం తిరిగి వచ్చారు. 

ఇటువంటి సాహనం ఆయన కుండడంచే తే, తర్వాత ఆయన పై 
విశ్వాస రాహిత్య తీర్మానం వచ్చినపుడూ, ఆ తర్వాత (_పకాశంగారు 
తమ్ము పదవిలోంచి దించివేసిన మంళు)లపై అధికార దుర్వినియోగం 
చెసిన నేరాలపై చర్చ జరిగినపుడూ ముస్తిం సభ్యుల సానుభూతి 
సంపూర్ణంగా ధ్రకాశంగారి పై జ కద్రరిప 


డాక్టర్‌ బి. విశ్వనాథ 

డాక్టర్‌ బి, Shs డై రక్షర్‌ ఆఫ్‌ అ(గికల్చర్‌గా ఉండె 
వారు. ఆయన విజయనగర హా స్తవ్యుడు. ఇక్కడ పరీక్షలలో 
ఉ త్రీర్ణుడయ్యె అవకాశాలు లేనందున, విదేశాలకు వెళ్ళి, వ్యవసాయ 
సంబంధమైన పెద్ద డిగీలు పొంది, ఢిల్లీ లోని పూసా వ్యావసాయిక 
మహో సంస్థకు పేద్ద అయ్యాడు. ఆ తర్వాత, యుద్ద ననుయుంతలో 
భోర్‌ కమిటీ అనే సంఘంలో దేశపు ఆహార, ఆరోగ్య విషయమై 
బాగా పరిశోధించినవాడు. 

అంత పెద్ద అర్హ తలుగల వానిని మన రాష్ట్రంలో వ్యవసాయ 


PPS as 5 


తంల DARE నం 
వ et 


స 
a 





734 నా జీవిత యాత్ర. 


శాఖకు పెద్దగా చేసె న. లాభిస్తుందని ఆ (ప్రభుత్వం ఆయనతో 
కొన్ని షరతులు కుదుర్చుకొని, డె రక్షర్‌ హాఫ్‌ అగికల్చర్‌ గా నియ 
మించింది. కృష్ణ, గోదావరి డెల్లాల భూసారం విషయంగాను, తంజా 


| 
| 
| 


వారు డెల్హా న. గురించీ" చాలా పరిశోధనలు చస నివేదికలు 


సమర్పించిన ఉద్యోగి ఆయన. 

అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి. రాజపాళయానికి చెందిన టి. 
ఎస్‌, కుమారన్వామిరాజా, తరువాత (పకాశంగారి మంత్రివర్గ పతన 
కారకులలో ఒకడు. ఆ తరువాత (పకాశంగారిని సడదోసిన రామ 
స్వామి రెడ్డగారిని పడ।ద్రోసి, 1949 లో తానే ముఖ్యమంత్రి అయ్యాడు, 
ఆ తరువాత 1950 లో ఒరిస్సా గవర్నర్‌గా ఉన్నాడు. . 

అప్పటి వ్యవసాయ కార్యదర్శి సుందరం అనే ఐ. సి. ఎస్‌. 
ఉద్యోగి. 

కుమార స్వామిరాజాగారు, చాలా చీటీలను ఉద్యోగుల నియా 
మకం, బదిలీలు, ప్రమోషన్ల విషయంగా (ప్రతిరోజూ డాక్టర్‌ విశ్వనాథ్‌ 
గారికి పంపిస్తూ ఉండేవాడు. అది మొదట్లో మా కెవరికీ కెలియదు. 


ప్రకాళంగారి గదిలోకి విశ్వనాథ్‌గారు చనువుగా వెళ్ళడము, 
రావడము సుందరంగారు కనిపెట్టి కోపం తెచ్చుకుంటూండేవారు. ' 

కుమార స్వామిరాజావారు పంపించిన సిఫారసులలో కొన్ని 
మా(తమే డాక్టర్‌ విశ్వనాథ్‌ గారు కార్యరూపంలో పెట్టగలిగేవారు. 
హెచ్చు భాగం “త్రోసి చేయడంవల్ల కుమారస్వామి రాజాకు. కూడా 
విశ్వనాథ్‌ గారిపై ఆగ్రహం పెరుగుతూ వచ్చింది. 

ఈ అన్ని కారణాలు కలిపి. ఒక రోజున ఏదో చిల్లర కార 
కాలుగల ఒక ఆరోపణ డాక్టర్‌ విశ్వనాథ్‌ గారిపై చేస్తి ఆయనను 
డిస్మిస్‌ చేయవలసిందని సుందరంగారి నోటుపె న్‌ కుమార స్వామి 
రాజాగారు అంగీకార సూచకంగా సంతకం పెటారు. 

ఆ జైలు (పకాశంగారికి వచ్చింది. 

అంతకు కొంచెం ముందుగానే ఈ వాసన తగిలి, డాక్టర్‌ షూ 


: నాథ్‌గారు. తనకు కుమారస్వామి రాజాగారు పంపిన సిఫారను చీటీలు 


(ప్రకాశం మంత్రివర్గం ఏర్పాటు (35 


ఒక వందదాకా తెచ్చి, వాటిలో పదో పదిహేనో తప్ప తక్కినవి 
అంగీకరించక పోవడంవల్ల తన కా ఇబ్బంది కలుగుళున్నదనీ, 
ఢిల్లీలో అంతకన్నా పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇటువంటి ఇబ్బం 
దులు రాలేదనీ, తా సీ ఉద్యోగం వదలుకుంటాననీ చెప్పడానికి (పకాశం 
గారి దగరికి వచ్చాడు 

'ఇంతట్లో నుందరంగారినుంచి ఆయనను డిస్మిస్‌ చేయాలని 
సెలు కర్‌ పెలు వచ్చింది. ఐ ఫె లులోను రెండు, మూడు కాగితాల 
అంశ ఎక్కు. ఉండేవి కావు. వారే నేరారోపణ చేయడము, వారే 
తీర్పు చెప్పి వేయడము___అంతమా.త మే అందులోని విషయము, 

ఈ వ్యవహారం (క్రమబద్దం కానందున, విషాద సరిణామాలకు 
దారి తీయకుండా ఆపివేయడానికి వీలై నది. 

పార్తమెంటర్‌ సెక్రటరీలు 

1937 లో మంత్రివర్గం ఏర్పడినపుడు, ఇంగ్ల ండులో వలెనే 
ఇక్కడా పార్ల మెంటరీ సెక్రటరీల పద్దతి ప్రవేశ పెట్టడం జరిగింది. 
పరిపాలనలో వీరికి భాగం కల్పించాలని" (పకాశంగారి ఉదైేశము. కానీ, 
పై ఉద్యో గులుగా ఉన్న పప ఏస్‌ “వాదు రిస్‌కి సంపూర్ణంగా వ్యతి 
"రేకులు. వారి అభిప్రాయ (ప్రకారంగా మంతులు ఒక రోజు ఉండి, 
మరొక రోజు వెళ్ళేవారు గనుకా తాము ముపై ఏండ్ల బట్టి ఉద్యోగంలో 
ఉండడంవల్ల (ప్రభుత్వపు పోకడలు పూర్వాసకంాలు తెలియగలవు 
గనుకా, మంతులు వ్యవధిలేక చూడలేని కాగితాలను తామే చూసి, 
(ప్రభుత్వమే ఆర్దరు జారీ చేసినట్టు చేసే హష్క తమకు ఉండాలి. 

ఈ అభి పాయ ప్రకారంగా నూటికి 75 ఫె వె శ్ళకుపె గా మం(తు 
లకు సంబంధం లేకుండా ఆర్డర్లు జారీ చేసే “పద్దతిలో పరిపాలన 
సాగుతూండెది. (ప్రజారాజ్య సూ (తానికి ఎన్నికైన మంత్రులు (ప్రభుత్వ 
తాన నిర్ణయం తీసుకొని; ఆర్డర్లు జారీ చే స్తున్నారని (ప్రజలు అను 
కొనేవారు. వారి అభిప్రాయానికి "ఈ అలవాటు వ్యతిరేక మైనది. ఇటు 
వంటి అలవాటు నున నచివాలయాలకు ఇంగ ండునుంచి దిగుమతి 


T 48 


736 నా జీవిత యాత్ర ' 


అయింది. ఈ పద్ధతి తస్పు అని చెప్పడానికి నే నొక ఉదాహరణ 
చూపించాను, 
పీనల్‌ కోడ్‌ (పకారం (ప్రభుత్వపక్షాన కొన్ని (ప్రాసిక్యూషన్లు 
(అనగా, మేజిస్టేటు కోర్టులలో దోషులకై చర్యలు) తీసుకొనే ముందు, 
న్‌ వ se ఛో is 
(పభుత్వంవారి శాంక్షను కావాలని ఆదెశింపబడి ఉన్నది. అకారక 
మనే సూత్రం అమలులోకి రాకపోయినా, 1914 లో, (ప్రకాశంగారు 
(పాక్‌ను చేసున్న రోజులలో, వరదరాజులు నాయుడుగారనే వారిపెన 
యట అవాలి | a 
రాజదోహం చేశారనే నేరం ఆరోపింపబడి, మేజి సైటు కోర్టులో 
చర్య ఆరంభమయింది. 


విచారణ సమయంలో, (ప్రదుత్వం__అనగా ఎగ్జిక్యూటివ్‌ . 


కైస్సిలర్‌ వరకు ఫైలు వెళ్ళకుండానే, కార్యదర్శి సంతకంపైన చర్య 

అరంభమెనట్టు, కార్యదర్శి కోర్టులో దాఖలు చేసిన ఒక ఎఫిడవిట్టువల్ల 

యి ఓ గా 

బయట పడింది. ఈ విషయమై అప్పీలు వింటున్నప్పుడు హైకోర్టు 
డె (0 ఉదా వ 

వారు (ప్రభుత్వం అని చెప్పినచోట కార్యదర్శి ఎగ్గిక్యూటఐ కొన్సిలరు 


(ప్రమేయం లేకుండా ఏ ఆర్హరు జారీ చేయలేడనీ, అటువంటి ఆర్డరు 


చెల్లదనీ తీర్చు చెప్పారు. 

అటువంటి పరిస్టితులలో , (ప్రజా పభుత్వ సూత్రం అమలు 
పరిచే మనదేశంలో మం|తిదో, పార్ల మెంటరీ సె క్రజరీదో అయినా 
అనుమతి లేకుండా_కార్యదర్శులు ఆర్డర్లు పాస్‌ చేయజాలరనీ, మంత్రు 
లకు వ్యవధి లేనప్పుడు ఏ ఆర్షరు పాసి చేయాలో, పార్ల మెంటు సెక్ర 
టరీల ఎరుకపె గొని, అ మతిపై గాని కార్యదర్శులు వ్యవహరించాలని 
చెప్పిన అధి పాయంతో (పకాళంగారు సంపూర్ణంగా ఏకీభవించారు. 

దానిపై, ఐ సి. ఎస్‌. ఉద్యోగులందరూ కలిసి, పార్ల మెంటరీ 
సెక్రటరీ అనే అతనికి పెలులో విషయం మాట అటుంచి, అసలు 
సెలు ముటుకొనడానికే హక్కు ఉండకూడదని వాదించారు. అసలు, 
కార్యదర్శులకు ఆర్డర్లు పాస్‌ చేసే హక్కు ఏ శాసన పూర్వకంగాను 
సంక్రమించలేదు. అయినా, రాజాజీ (ప్రకాశంగారికో ఏకీభవించలేదు. 
కాని, 1946 లో (పకాశంగారు ముఖ్యమంత్రి అమునపుడు, పార్ణ 


లు.” దారా తాన రష సాధనా టాక్‌ను 


(ప్రకాశం మంత్రివర్గం న 7837 


మంటరీ సెక్రటరీలకు ఆ హక్కును మం, త్రివర్లంచేసే కార్యనిబంధన 
లకు లోబడి సం(కమింపచేస్తారని తస అయితే ఆసమ 
యంలో శొంఠి రామమూర్తిగారు ముఖ్య కార్యదర్శిగా 
ఉండేవారు. ఆయన (ప్రజాహితై క జీవి. న్యాయబుద్ధి, విజ్ఞానము కల 
వాడే అయినా, ఇంగ్లీమ ఐ పసినెన్‌ః ఉద్యోగులకన్నా" హెచ్చుగా తసి 
ఎస్‌. త త్వం ఆయనలో ఉండేది. 

ఈ సమయంలో నేను, (పకౌకంగారికి ఇంగండురో జరిగిన 
ఒక ఉదంతం చెప్పాను. ష్‌ 

(పపంచ యుద్దమస్ప్సుడు దేశ సంరక్షణ నిబంధనల (కింద 
(పభుత్వం, ఏవ్యక్తి కనే నా దేశరక్షణకు (పతికూలుదుగా ఉన్నాడని 
భ్రావించితే, ఏ విచారణా వే పండా కారాగృహంలో ఉంచవచ్చుననే నిబం 
ధన ఉండేది. 

ప్రభుత్వం (అనగా మంతి) ప్రమేయం లేకుండానే ఒక 
వ్యక్తి కిని కారాగృహంలో ఉంచడానికి ఒక కార్యదర్శి ఆజ్ఞ డారీ చేశాడు. 
ఆ వ్యక్తి కి ఇది అకంమమని హై హైకోర్టులో రిట్‌ ఇవ్వవలసిందని పిటీషన్‌ 
దాఖలు చేసుకొన్నాడు, యౌక్‌ కోరువారు. ప్రభుత్వం, మంతి అన్నచోట 
కార్యదర్శి మంతి) ప్రమేయం. లేక ఎన్నడూ ఆర్డర్‌ పాస్‌ చేయ 
లేడని తీర్పు we * 

1946 లో ఐ.సి.ఎస్‌, ఉద్యోగుల అభ్యంతర మే కాక, లోగడ 
1938 లో పార్ల మెంటరీ సెకిబరీగా ఉన్నపుడు పార్ల మెంటరీ స్మెకట 
రీలకు హక్కులు కావాలని వాదించిన మితుడు, 1046 లో మంత్రి 
అయి, ఆ హక్కులు కూడదని వాదించ సాగాడు. 

(ప్రకాశంగారికి రామమూ ర్తిగారి అభిప్రాయమం కే మంచి 
నమ్మకము, దానికితోడు, పై చెప్పిన మంతిగికూడా వు స ఉద్యో 
గుల అభ్మిపాయాన్ని బలపర చినపుడు. -(పకాశంగారు, మొ త్రంపెన 
ఎన్నికై , సహచరులుగా ఉన్న పార్ల మెంటరీ సి సిక9టరీలకు “పై క్‌. 
అధికారాలు ఉండవని కాబినెట్‌ లో "నిర్ణయించారు. 


 * అవ్య కివి విక్‌ నస్‌ చర్చిల్‌ గారి అల్లుడని నావ జాసకము, 
(౧ షు 


738 నా జీవిత యాతో 


ఇప్పుడు కూడా అదే విధంగా, జీతం పుచ్చుకొని ఉద్యోగంలో 
ఉన్న ఉద్యోగులే పృభుత్వం బుస మంతుల ప్ర) మయం లేకుం 
డానే___పైలు మంతి”వరకు వెశ్ళేటంత ముఖ్యం కాదన్న నెపంపైనో, 
ఇటువంటి విషయముపై మంతి పూర్ణం ఒకస్సుడు తన అధిపాయం 
చెప్పాడు గనుక, అచే | విధంగా చేతిలోని పై లుకూడా నిర్ణయం కాగల 
దన్న నెపం పె నీ కార్యదర్శులు తామే ఆర్హర్లు జారీ చేస్తుంటారు. 

be వ్యవధిలేదన్న నెపంపై న వారి వరకు వచ్చే 
పె ళ్ళలో సగం పెళ్ళను వారి పి మేయం లేకుండానే డిప్యూటి సెక 
టరీలు తమకు తోచిన రీతిని ఆర్షర్లు వేయనచ్చనీ, వారికీ వ్యవధి లేదన్న 
నెపంపైన అసిసైంటు సెక్రటరీలుగాని, అండర్‌ సెక్రటరీలుగాని 
ఆర్త ర్లు ఏ పాస్‌ చేయవచ్చనీ సచివాలయం కార్యక నిబంధనలలో Gh 
ఉంటుంది. ఈ కార్య నిబంధనలకు గవర్నరు ఆమోద ముద్ర వేస్తా 
ఈ ఆమోద మ్ముదే, శాసనాలు ఏపీ లేకున్నా తమకు అధికారాన్నీ 
సం[క్రమింన జేస్తున్నదని ఉద్యోగుల వాదము. మొత్తంపైన ఇప్పడు 
వారి వాదమే (ప్రబలమై, ఢిల్లీ (సభుత్వంలోను, రాష్ట్ర (ప్రభుత్వాలలోను 
సాగుతున్నది. 
ఇందుకు నా కొక మూలకారణం కనిపిస్తూంది. ఈ (ప్రధానులు 
ఇ- రాజాజీ అయినా, (పకాశంగారు అయినా, పండిట్‌ నెహ్రూజీ అయినా 
ఒకే పద్దతి, బలవంత౦గా కొందరిని తమ మంత్రివర్గంలో చేర్చు 
లు. అటువంటి వారికి వారి అంగీకార, అనంగ కారాలతో (ప్రస క్రి 
లేకుండా అఆ ముఖ్యమంతిగాని, (ప్రధానిగాని తనకు తోచిన ఒక 
శాసన సభ్యుణ్ణి ఆ మంత్రి దగ్గర పార్ల మెంటరీ సెక్రటరీగా నియ 
మిస్తాడు. ఆపార్ష మెంటరీ సెక్రటరీ పైన ఆ మంతికి విశ్వాస 
ముండ మం|తి "తనకు ఇష్టంవచ్చిన కాగితాలను మాతం పార్ల 
మెంటరీ సెక్రటరీకి చూపించవచ్చనే రాజీ సూత్రంపై న ఎవై నా కొన్ని 
వ కాగితాలను చూపించవచ్చు. లేకుంపే లేదు. పరస్పర విశ్వాసంలేని 
| మనుష్యులను ఒక కూటమిలో చేర్చడానికి యత్నించడంనల్ల, ఈ (పతి 


| 
| 


(ప్రకాశం మం|త్రివరం ఏర్పాటు (7 739 


కూలతలు (పారంభమై, కొన్ని సమయాలలో మం(త్రివర్లాలకు చేటును 
గూడా కలిగినాయి. 

ఇన్ని కారణాలవల్ల, పార్ల మెంటీ సెక్రటరీల వ్యవస్థ అంత 
రించి బొ అళదిః 

అయితే, కేంద్రపభుత్వంలో ఇటువంటి దుస్ధితి కొంచెం 
కొందరు డెప్యూటి మంత్రుల విషయంలో ఉండడం కద్దు. 

సామాన్య (ప్రజానీకానికి మాతం, గవర్న మెంటు అనగా 
మంత్రివర్షం నుంచిగాని, గవర్నరువద్ద నుంచిగాని ఆర్డరు జారీ అయి 
నట్టు ఉన్న కాగితాలు చూచినపుడు, అవి కలల అనుమతిపై న, 
ఎరుకపై ననే జారీ అవుతున్నాయనే ఒక (భమ కదు. 

ఆ కాగితాలు (ప్రభుత్వం రహస్యంగా ఉందడానికి శాసనాధికారం 
ఉండడంవల్ల, అసలు గుట్టు- ట్‌ వ్యవహార మైనా కోర్టు కెక్కినపుడుతప్ప, 
ఎవరికీ తెలియదు. 

పరిపాలనలో మరికొన్ని విశేషాలు 

మం _తివరం ఏర్పడిన తర్వాత నాడారు వర్షానికి, (పకాశంగారి 
వర్గానికి ధే వాలు ఏపీ ఉండవని ఆశించాము. కాని, గాందీగారు. (ప్రకాశం 
గారికో బాటు? క్‌ పత్యేక ఎగా నాడారుగారిని పిలిచిన సాయంత్రం ఏమి 
వీజం వేశారోగాని, ప్రకాశం నాడారుగార్హ మధ్య ఢిల్లీకి వెశ్లేముందున్న 
సామరస్యం ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన తర్వాత చై వ మనన్యంగా మారింది. 
ప్రకాళంగారిలో". ఉన్న దోషము లేవో కని" పెట్టడమే నాడారుగారి కార్య 
కమంగా మారింది. 


ఇంతేగాక, ఆం(ధులకు (పాముఖ్యం కలగడం తీవ భాషావాదు . 
లైన తమిళ సోదరులు కొందరికి నచ్చలేదు. నాయకుని ఎన్నికయిన 
మరునాటినుంచి సంతోషం చేత (పకాశంగారిని అభినందించడానికి, 
తెలుగు జిల్లాలలోంచి, ముఖ్యంగా గోదావరి, కృష్ణా, గుంటూరు 
జిల్లాలనుంచి వచ్చి, ఫోర్ద సెంట్‌ జార్జిలో సచివాలయం నిండుగా 
మెండుకొనే (పేక్షక తరంగ 1 నూతన ఆం, ధత్వాన్ని, పూర్ణం 


740 నా జీవిత య్యాత్ర-్క్క 


వెంకటా్మాది నాయకుడు ఇచ్చిన స్థలంలో అతడే అప్పుగా ఇచ్చిన 
డబ్బుతో కట్టిన కోటకు కలగబేశాయి. 


కంత ఒకమూల (ప్రత్యేక రాస్ట్రం కౌవాలని కోరుతున్న 
సమయంలో, ఈ విధంగా చెన్ననగరాన్ని తెలుగు వాతావరణంలో 
ముంచివేయడ౦ ఏమి బాగుంది? ఇందుకు కారణం... కామరాజనాడారు 
గారు, రాజాజీ విడిపోవడ మె గదా! కనుక్క ఏలాగైనా వా రిద్దరు మన 
సులు మార్చుకొని ఏకం కాకుంటే, ఆం Re రాష్ట్రం ఏర్పాటయేవేళ 
చెన్నపట్నం ఆంధ పట్నంగా మారిపోతుందనే భయం కలిగి 
వారిని కలపడానికి సర్వయత్నాలు సాగించారు. 

రాజాజీ 'కేంద్యపభుత్వంలో మంతి అయినది మొదలు ఈ 
"స్నేహం గట్టిపడింది. కాన్బిట్యుయెంట్‌ అసెంస్తీ (సంవిధాన నిరా 
యక సభ సమావేశాలు, వీరిరువురూ సదేసదే కలుసుకోశానికి అవ 
కౌళాలు కలిగించాయి. రాజాజీ, నాడారుగారలు గడునువారు గనుక. 
కళా వెంకటరావు, గోపాలరెడ్డి వర్గాలను, తాము భాషా ద్వేషాలకు 
అతీతులని అంటూ తమతో కలుపుకున్నారు. ' 

ఈ విధంగా, (ప్రకాశంగారికి కాం్యగెసులోనే ఎదురు వక్షం 
నెలనెలకూ గట్టిపడింది, చివరికి, వీరికి తోడుగా (పకాశంగారి స్కీ_ముల 
వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న వారంతా ఏకమయ్యారు. 

1947 మార్చిలో, పార్టీ మీటింగులో ము'పె మంది సంతకం 
పెట్టి, విశ్వాస రాహిత్య తీర్మానాన్ని చర్చించవలెనని నోటీసిచ్చారు. 
ఫిబవరి 26 న జరిగిన సమావేశంలో (ప్రతిపాదించిన ఆ తీర్మా 
_ నాన్ని (ప్రకాశంగారు చదవగానే రూల్‌ అవుట్‌ చేశారు. (అనగా, 
పార్టీ కార్య నిబంధనలకు ఆటువంటి తీర్మానం (పతిపాడించడం 
వ్యతి రేకమని తీర్పు చేశారు.) 

అధ్యక్షునిగాని, కార్యదర్శినిగాని ఎన్నుకొనే పద్దతి ఉన్న కార్య 
నిబంధనలలో నే ఆ నిబంధనకూడా (ప్రత్యేకంగా వాస్‌ ఉంపే తప్ప 
_ విశ్వాస రాహిత్య తీర్మానం (పతిపొదించడానికి అవకాశం లేదు. ఏపేటా 
ఎన్నికైన అధ్యకునిపె న విశ్వాస రాహిత్యం అంటూ ఒక తీర్మానం 


(ప్రకాశం మంతివర్శం ఏర్బాటు 741 


సంవత్సరం మధ్యలో (ప్రతిపాదించడం పార్టిని బలహీనపరుస్తుందని, 
అటువంటి ఏర్పాటు మా కార్య నిబంధన లలో చేర్చలేదు. 

ఈ పె పె చెప్పిన భాష్యం ఒక వాక్యంలో సూచిస్తూ, (ప్రకాశ ౦గారు 
ఆ తీర్మానాన్ని రూల్‌ అవుట్‌ చేశారు. సమావే వేశం ముగిసిందని 
ఆయన (ప్రకటించారు, అప్పడు, సమావేశంలోంచి ఒకరు లేచి, 
“మీరు సమావేశం ముగిసిందన్నారు గనుక, మేమంతా కలిసి సమా 
చేశ మౌతున్నా” మన్నారు. 

అందుకు (పకాశ ౦గారు, “మీరు కూర్చున్న ప్పటికీ, కార్య నిబం 
ధనల (ప్రకారంగా ఆని శానన సభ్య సమావేశం కానేరదు. అక్రమ 
సమావేశ మే అవుతుంది,” అన్నారు. 

అయితే. నేమీ తమలో ఒకరైన రామస్వామి రెడ్డిగారిని 
ముందుకు తీసుకువచ్చి ఒక కుర్చీలో కూచో పెట్టారు. (పకాళంగా 
రపుడు మరొక మాట కూడా అన్నారు: “సంవత్సరాంతంలో (మార్చి 
నెలాఖరులో”, జరగవలసిన జనరల్‌ బాడీ (సర్వసభ్య సమావేశాన్ని 
కొంత ముందుగానే సమావేశ పరుస్తాను. మీకు కావలసిన నాయకుణ్ణి 
అప్పుడు ఎన్నుకోండి. ఈ అక్రమమైన తీర్మానం ఎందుకు? ఆకమ 
మైన నాయకుని ఎన్నిక ఎందుకు?” 

కాని, వారది వినలేదు. ఇదంతా జరుగుతున్నపుడు, కాం|గెసు 
అధిష్షాన వర్షానికి చెందిన శంకరరావు దేవుగారు అక్కడే మౌనంగా 
కూచున్నారు. అక్రమంగా జరిగే సమావేశాన్ని వద్దని అయినా ఆయన 
వారించలేదు. 

తరువాత, తప్పు సవరించుకుందామన్న బుద్ది అధిషాన వర్షా 
నికి పుట్టనట్టుంది. అఖిల భారత కాంగెసు వర్కి౦గ్‌ కమిటీవారు 
ఢిల్లీలో సమావేశమై, అధ్యకులయిన కృపలానీగా రే చెన్నపట్నం 
వెళ్ళి కార్యగెసు శాసన సభ్యుల సమావేశం జరిపి, (క్రొ త్తనాయకుని 
ఎన్నుకోడానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ఆయన మార్చి 10న చెన్నపట్నం వచ్చారు. 22 న నాయకుని 


742 నా జీవిత యాత్ర. 


ఎన్నిక జరుగుతుందని నోటీ సిచ్చారు. అయితే, అంతవరకు, (ప్రకాశం 
గారు ముఖ్యమంత్రిగా ఉండవలసి వచ్చింది. 

ఈ విషయాన్ని గూర్చి (ప్రకాశంగారు ఆ నెల 15 వ లేదీన 

శానన సభలో ఇలా అన్నారు: 

“రో జూన సనుఖుతో ముఖ్యమంత్రిగా నిలుచున్నా నో 
మీకు చెప్పవలసి ఉంది. నను ఈ ఉద్యోగాన్ని అంటి పెట్టు 
కొని, నదలకుండా ఉన్నానని ఒక విమర్శ బయలుదేరింది, 
అయితే, నాకు ఆ ఉదైళం లేదు. నిన్న ఉదయం గవర్నరుకు 
నా రాజీనామా అందజేశాను. ఆయన వెంటనే దాన్ని అంగీ 
కరించలే మన్నారు. ఆయన నాతో_.“మకొకరు మీ పదవి 
స్వీకరించడానికి ఎన్నుకోబడి తయారుగా లేరు. కాబట్టి మ్‌ 
రాజీనామా అంగీకరించి నట్లయితే గనర్న మెంట్‌ ఆఫ్‌ ఇండియా 
ఆక్టు 9 వ సెక్షన్‌ ప్రకారం నేను రాజ్యాధికారం తీసుకోవలసి 
వస్తుంది. బడ్జెటు నేనే సర్ది పై చేయవలసి ఉంటుంది. శాసన 
సభ్యుల స్త స లేకుండానే అది గవర్నమెంట్‌ బడ్డ స్టే అని 
దానిమీద నా అనుమతి (వాయనలసి ఉంటుంది. ఇది నాకు మన 
స్క రించడం లేదు. మీ పార్టి మీటింగు 22 న జరుగుతుంది 
కాబట్టి, అందులో ముఖ్యమం శ్రి ఎన్నిక అయ్యేవరకు, మీరు 
ముఖ్యమంత పదవి నిర్వహించవలసిం"దని అనడంవల్ల నా 
కిష్టం లేక ళోయినా, ఇక్కడ = ఈ రోజున . పుంత 
ముఖ్యమంత్రిగా నిల్చున్నాను. 

“99 వ సెక్షన్‌ [క్రింద గవర్నరు పాలన రాకూడదని 
కృపలానీగారు కూడా అనుకున్నారు. ఇది ఫ్మిబవరి 28 నుంచి 
జరిగిన ముచ్చట, అందుచేత బడ్జెటు పాసయెవరకు మన సమా 

వేశం సవ్యంగానే జరుగుతుంది.“ నా పార్టీలో ఉన్న వ్యతి రేకు 
లక్కూ నాకూ కార్యక్రమాలపట్ల భేదమేమీ లేదు కాబట్టి, మీరు 


చేయబోయే. చర్చలు, ఉపన్యాసాలు క్రమబద్దమెనవిగానే ఉండ 
గలవు, అక 


(పకాశంగారి మం|త్రివర అవసానము 743 


అది మొదలు, బడ్జెటు చర్చలో పదవీ విరమణ దాకా ఆయన 
చేసే ఉపన్యాస ధోరణిలో," పదవీచ్యుతి అవుతుందనే బాధగాని, ఆందో 
శనగాని ఏమీ వ్య క్రం కాలేదు. పార్టీలో ఆయనకు వ్యతిరేకులుగా ఉన్న 
వారందరు “శుద్ద గాంధెయులు.” కానీ, గాందీ తత్వానికి కార్యరూపం 
కల్పించి, నడిపించగలిగిన _(పకాళంగారు వారికి పనికి రాకపోయారు. 
అంత ముఖ్యమయిన కార్యక్రమం మధ్య (ప్రకాశంగారున్న 
స్పుడు నాయకత్వంలో మార్పు తేకూడదని, ఆ గాంచేయులతో గాంది 
గారు కూడా అనలేదు. ఇదే మన రాజకీయాలలో విషాద ఘట్టము. 
మరి ఒకరు దొరకక పోవడంవల్ల, గాంధీగారి నాయకత్వాన్ని 
ఈ “గాంధేయులు” ఒస్పుకున్నారు. 1 ఆయన నూత్రా 
లలోగల నూతనమైన ఆర్థిక, సాంఘీక వ్యవన్హా పునర్నిర్మాణంలో 
వారికేమీ నమ్మకం ఏ లేదు. వాటిలో నమ్మకమున్న (ప్రకాశంగారు అందు 
చేతనే వారికి పనికి రాలేదు. 
DU 


ప్రకౌశంగారి మంత్రివర్గ అవసానము 
1947 మార్చి 25 న మధ్యాహ్నం 12-15 గంటలకు 


కోటలో బ్య శానన సభలో మాట్లాడడానికి (ప్రకాశంగారు 
తమ స్థలంలో నిల్చున్నారు. ఆకోట 1639 లో పూనమల్లి వెంకట్నాది 
చెన్నప్పనాయకుడు ఇచ్చిన భూమిమీద తూర్పు ఇండియౌవారు కట్టిన 
కోట. (బిటిమ (సభుత్వంవారి స్టాపనను, పెరుగుదలను చూసిన కోట. 
(టిటిష సా(మాజ్యం అంతరించే డాన్ని కూడా ఆ కోట చూసింది, 
అంతకు పది సంవత్సరాల (కితం ఆ కోటలో నుంచే (సకాశం 
గారు ౦విన్యూ మంత్రి పదవి వహించి, జమీందారీ తత్వాన్ని అణచి 
(ప్రజారాజ్య తత్వానికి అంకురార్పణ చేశారు. ఆ కోటలో నుంచే 
1946 లో ముఖ్యమంత్రిగా, మధ్యవ రుల (ప్రాబల్యాన్ని అణచి, 
స్వయం పోషక (గామ న్వరాజ్యానికి వీజాలు వేశారు. 


(44 నా జీవిత యాత్ర 


క అయితే, ఆయన కూచున్న సలం అంతకు ముందు మామ్లూ 
లుగా కూచునే సలం కాదు. ఆ స్టలం స నెల ఏ2 నాడు మరొక నాయ 
కుని వశమైంది. ఆ రోజు కూచున్న (పకాశంగారు దాని కెదురుగా 
ఉన్న బెంచీపైన కూచున్నారు. అది పదవిలేని కానన సభ్యులు కూచునే 
స్థలము. (పకాశంగారికి అక్కడినుంచి మాట్లాడడానికి ఏమున్నది? 

సభా నిబంధనల ననుసరించి, పదవికి రాజీనామా యిచ్చిన 
మం(తులు తాము చెప్పుకొనదలచిన దేదైనా ఉంపే సభా ముఖంగా 
_ లోకానికి __తమ మనసులో ఉన్నదీ, పదవి విరమణకు సంబంధించిందీ 
చెప్పడానికి అవకాశం ఉన్నది. దానిపై చర్చ ఉండదు. 


అప్పుడు, తన పదవీ విరమణ గూర్చి చెప్పదలచుకొన్నది | 


ఏదో చెప్పడానికీ ఆయన తనకు సహజమైన సద్దతిని మెల్లిగా లేదే 
సరికి __శానన సభా (పెక్షక భాగంనుంచి చప్పట్లు గట్టిగా" బయలు 
దేరినవి. శాసన సభ్యులు తమ ముందున్న బల్లలపై ని చేతులతో గట్టిగా 
తట్టడం మొదలు పెట్టారు, వారు చప్పట్లు కొట్లరాదని సంప్రదాయము. 
కాని, తమకు ఇష్తులయినవారు. ఎవరైనా మాటాడితే, ఆ మాటలాడ 
వలసిన అవసరపు ప్రాముఖ్యమునుబట్రి, వారి ఉపన్యాస (ప్రారంభమున 
స్వాగత పూర్వకంగా, సభ్యులు తమ ముందున్న (వాతబల్లపై అర 
చెతులతో కొట్టి చప్పుడు చేయడం అలవాటు. అయితే, 'డేక్షకులు 
మా(త్రం ఏ విధమయిన చప్పుడు చేయడానికీ వీజలేదు. 


అందుచేత నే, (పేక్షకుల గాలరీలోనుంచి చప్పట్ల చప్పుడు 
వినిపించే సరికి స్పీకరు శివషణ్ముగం పిశె శై ఛగారు; అధికారం ధ్వనించే 
కంఠంతో, * “_పేక్షకుల గాలరీలో నుంచి చప్పుడు నీస్‌ సః ఇక (పేక 
కుల నందర్నీ గాలరీనుంచి అవతలకు పంపించి వేస్తాను!” అన్నారు, 
వెంటనే కొంత నిళ్శబ్దత ఏర్పడింది. ఆయన “తిరిగి ఆ మాచే 
చెబుతున్నాను,” అని మరొకమాటు చెప్పిన మాటనే చెప్పగా పూ_ర్టిగా 
నిశ్శబ్దత ఏర్పడింది. ఆ సమయంలో నిశ్శద్దిత ఆవశ్యకం కదా! 
అక్కడ (ప్రధాని కూచునే స్టలంలో '(ప్రకాశంగారంత గాంధీ 
ర్యంకలిగి, పజానురాగం పొందిన (ప్రధాని ఇది వరకెన్నడూ కళా చో 





mg EF: AHL CRORES] PTT PIT Ty CTI PITRE TP rT, 





halted ada tS 


ENR de ee | Cre 


(పకాశంగారి మం|త్రివర అవసానము 745 


లేదు. అటువంటి (ప్రధానిని (ప్రజా వ్యతిరేక శ కులు పదవీచ్యుతుని 
చేయగా, ఆయన చెప్పదలచిన మాటలను, భవిష్యత్తును సముద్దరిందు 
కొనడానికి శ్రద్దగా ఏనవలసిన సత్సమయముది. 

మంద్రమైన కంఠంతో, మాటకు మాటకు మధ్య కొంత 

విలంబనంతో, (ప్రకాశంగారు మాట్లాడ నార౦ఖించారు : 

“అధ్యక్ష! ఈ నాయకత్వ మన్నది మాలో ఎవరో ఒకరు 
(ప్రధాని కావడానికీ, మంత్రి మండలిని ఏర్బరచి పరిపాలన 
జర పడానికీ అధికారాన్ని స్తుంది, మన రాష్ట్రంలో నేగాక, (పపం 
చంలో అన్ని దేశాలలోను .ఈ నాయకత్వానికి, పదవికిఆశించడం 


“ఈ రోజున నేను అసలు ఉపన్యాసమే చేయకుండా 
ఉ౦పే బాగుంటుం దనుకొన్నాను. కాని, శాసన సభలో కొన్ని 
విషయాలు తెలుసుకొనేందుకు కుతూహలత కన్పించింది. 
ఇంతేకాక్క నేను ఏ పరిస్థితులలో (ప్రభుత్వాన్ని ఏర్పాటు 
చేశానో, ఏ పరిస్థితులలో మా మంతి పదవులను వదలుకో 
వలసి వచ్చిందో “ కొంచెం చెబుదామని నాకూ కోరిక ఉద 


“నేను కొన్ని విషయాలు సభ్యులకు చెప్పినట్ల యితే సరి 
పోతుంది. రాజకీయ భె ఖై దీలుగా ము కారాగ్భహా ౦లో ఉన్న 
సమయంలోనే, అక్కడినుంచి విముక్తులయిన తరువాత, ఈ 
శాసన సభకు నాయకులు వారా వీరా న పోటీలు బయలు 
చేరాయి. ,... .... 

“ఒక్కమారు మేము తిరుచినాపల్తి కౌరాగృహంలో ఉండగా, 
మాలో ఒకరికి సె నుంచి ఎవర్‌ వ్రాసిన డ్‌ తరంలో. 

దేశంలో నాయకత్వం మారవలెనన్న (ప్రస కి ఉండెను.. 

“జనరల్‌ ఎన్నికలయిన తర్వాత, నాయకత్వానికి పోటీ 
చేసే పేర్లు ఒక్కొక్క కే మెల్లి మెల్లిగా బయటపడ్డాయి. నాయ 
కత్వ పదవికి ముగ్గురు పోటీ చే స్తున్నట్లు మూడు "పేర్ద కూడా 


746 


పత్రికలలో ప పడ్డాయి. ఆ మూడిటిలో ఒకటి నా పెరు కావడం 
తటస్థించింది. తపము చేతు ఎప్పుడూ ఒక చిన్నవాల్లిగానే. 


ws వచ్చాను, ఆ విధంగానే (పజా సిన (దశ సెవ) 
చేయడానికి వచ్చాను. (ప్రత్యేకంగా బలం కలిగించే ఉన్నత 
మైన అధిష్టానవర్గం ఎన్నడూ లేదు. ఎప్పుడూ ఎవరో కొందరు 
పెద్దలతో సెకు తగాదాలు వస్తూనే ఉండేవి. వాటిని ఏదోవిధంగా 
పరిష్క- రించి, (బతక గలిగి శీవితయాత్ర నడుపుకొంటున్నాను. 
ఎవరికి. నా అజేయుడై. న (ప్రతిపక్ష నాయకునికింద నన్ను నెను 
భావించుకో లేదు, కాని, సామాన్య (పజాకోటికి సా యందు అభి 
మాన విశ్వానాలు కలవన్న (పతీతి ఒకటి ఉంది, 

“ఈ రోజు మార్చి 25 వ తేది. ఇంకొక అయిదురోజులకు 
1947 మార్చి 80 వస్తుంది. అప్పటికి సరిగా ఒక సంవత్సరం 
క్రింద, అంటే 1946 మార్చి 80 న ఆంధ పాంతంనుంచి ఒక 
గౌరన సభ్యుడు, చెన్నరాష్ట్రంలో గల రాజకీయ పరిస్తితులను 
గురించి అధి ష్లానవర్గంలో ఉన్నతస్థానం వహించిన “ఒకరితో 
చెప్పడానికి వెళ్తారు. 'వెళ్ళవలసిందని 'ఆవోనను ఎవరూ పంపించ 
లేదు. స్వయం ప్రతినిధిగా వెళ్ళారు. అధిష్టానవర్షంవారితో -చెన్న 
రాష్ట్రం తిండి కరువుతో, దిట్ట కరువులతో, గడ్డు స్పితిలో 
ఉన్నదనీ, సరిఅయిన నాయకుణ్ణి ఎన్నుకొనకపోతే రాష్ట్రం 
ధ్యంసమయిపోతుందనీ వారు చేప్పారు. ఇంతేకాక, మరొక 
విషయం కూడా చెప్పారు, పోటీ పడుతున్న ముగ్గురు నాయకు 
లలో నన్ను తప్పించి, తక్కినఇద్దరూ చేతులు కలుపుకొనెలాగున 

టు 


అధిషానవర్గ ంవారు చేయవలసిందిగా కూడా గట్టిగా చెప్పారు, 


మం త్రివర్ణంలో నాకు ఎదురుగా ' ఇప్పుడు కూచున్న ఒకరు * 
వెంటనే, "అక్క.డినుంచి తాను తనపై వేసుకొన్న దౌత్యం 
సఫలమయిందని రాజాజీకి ఒక ఉత్తరం కూడా (వ్రాశారు. ఆ 


॥ ల్సి గోపాల రెడ్డిగారు, 


నా జీవిత యాత్ర 


(పకాశంగారి మంత్రివర్గ అవసానము 747 


ఉ తరంలో గాంధీగారు తనతో హృదయపూర్వకంగా అన్ని 
సంగతులూ మాట్లాడార నీ, అయితే, తనకు స. ప్‌ స్థానమూ 
చూపించలేదనీ కూడా అందులో (వాళారు... 

“తరువాత, నాయకుని ఎన్నికలో (ప్రతి క్షణమూ అధిష్టాన 
వర్గంవారు అతిగా జోక్యం కల్పించుకొంటూ వచ్చారు. అక 
నప్పటికీ, ఇప్పుడు ఎన్నికయిన రామన్నామిరెడ్డిగారిని ఆహ్వా 
నించినపే అస్పటో నన్నూ మంతివర్లం వర్పాటు చేయడానికి 

యు ౧౧ a 
గవర్నరు ఆహ్వానించడం జరిగింగి.. 

“మంత్రివర్గం ఏర్పాటు రన ముందు ఒక విషయం 
నామన స్సును ధరం ఏ రాష్ట్రంలోనూ నేని శక గట్ట 
ఇబ్బంది మనలను ఈ రాష్ట్రంలో బాధించింది. మనకు ఒకొ 7 
క్క_ప్పుడు జ్ఞ శాపరశ ర్‌ మందగి స్తుంది, అందుచేత, ఒక విషయం 
జాపకం చేసాను. 

(sm 

ఉం 012 "లో, కిట్‌ ఇండియా తీర్మానం ఆమాదింస 
బడడానికి పూర్వం మన రాష్ట్రంనుంచి నలుగు ర దుగురు 
పెద మనుష్యులు, అ తీర్మానానికి తమ (పతికూలతను (పక 
ట్‌ంచి, నాయకునికి (గాంధీజీకి) ఒక హెచ్చరికవాక్యం (వ్రాశారు. 

“క్క సాహసోద్యమం " మీరు తల పెట్టకండి! ఇది చాలా 
కష్టాలను సృష్టిస్తుంది. మీరు ఈ పని చేయవద్దు అని.. 


“రాసీ ఆ నాయకులు ఈ ఉత్తర ంలో వొపినదాంతో 
ఏకీభవించక, ఆ పెద్ద మనుష్యులు తమ దగ్గిరికి వచ్చి తా మన్న 
మాటలను సమర్థించుకొ నవలసిందని (వాళారు. 

“అధ్యక్ష! ఆ క్షణంనుంచి, ఈ (ప్రతికూలమైన ఉ_తరం 
(వ్రాసినవారు. ఒక (ప్రత్యేక (ప్రతికూల దృష్టితో నడచుకొని 
వ స్తున్నారు. కాంగ్రెసు స ౦స్టకు కారాగృహ ఊపి పి కలిగింది. 
కాని ఈ పెద్దమనుమ్యలు “ దానితో సంబంధం లేనివారుగా 
దూరంగా ఉండీపోయారు. 

“కాం గసు నాయకులు (గాంధీ కారాగృహ విముక్రు 


748 నా జీవిత యాత్ర-( 


లయిన తర్వాత అధివ్తానవర్షం ఎదుట, 1042 ఆగస్టులో క్విట్‌. 
ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా [క వ్రాసిన చ తరం 
ప్రస కీ వీరి (ప్రస క్రీ వచ్చినవి. ఇటువంటి విషయం, "మరే 
రాష్ట్రంలోను జరగలేదు. ఆ సందర్భంగా కొందరిపై న (కము 
శిక్షణ చర్య తీసుకోబడింది. దీని మూలంగా రాష్ట్రంలో, ఓక 
భాషాపాంతంవారికీ, ఇంకొక భాషాాపాంతంవారికీ మన స్పర్థలు 
పెరిగినవి. ఆ విధంగా మన రాష్ట్రంలో హారీ వర్గం, విర వర్గం 
అంటూ ఏర్పడినవి. 


“నేను నాయకుణ్ణిగా ఎన్నికై న తర్వాత, ఏయే వర్గాలు 
అప్పటికి ఉన్నవో, వాటిని పరిశీలించుకున్నా ను, (సతి వర్గం 
నాయకో౯ీ మంత్రివర్గం ల చేయడానికి నాకు సహాయం 
చేయవలసీందని కోరాను... 

(ఒక గౌరవ సభ్యుని ఉక 

“ఆ గౌరవ సభ్యునితో నేను చాలాసేపు ఆ విషయం 
చర్చించాను. వారూ, వారి వర్గమూ మంత్రివర్గంలో భాగ 

స్వాములు కావడానికి ఒక నిర్ణయానికి రాలేదనీ, అందుచేత 
వారి వర్షంవారు అస్పటికి మంత్రివర్గంలో చేరదలచుకోలేదనీ 
చెప్పినారు. ఇతర వర్గాల నాయకుల సలహో తీసుకొనే ముందు 
నేను వీరితో మాట్లాడి ఉన్నాను. తర్వాత రెండవ వర్షంవారితో 
మాట్లాడాను. నా + కోరిక పె పైన వారు ఇచ్చిన పేర్లలో ఒకటి 
తప్ప తక్కువవాటిని నేను అంగీకరించాను... 


“ఆ రోజున నా బాధలు ఆరంభమయినాయి. ఆ పేరు 
అంగీకరించక పోవడానికి అప్పటికి నా కొక కారణముండేది. 
అయితే, అప్పుడున్న కారణం ఎప టికీ ఉంటుందని అనుకో 
కూడదు.... 

“నేను మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రులు నాతో ఏకీభ 
విన్తారని, నన్ను ఏ ముఖ్యవిషయంలోనూ దిగవిడవర నీ, (ప్రజా 
హిత కార్యక్రమాలలో తప్పక నాతోనే ఉంటారనే గట్టి 


(పకాశంగారి మంత్రివర్గ అవసానము 749 


భావంతో నా మంత్రివర్గ కార్యకలాపాలను (ప్రారంభించాను. 
నాకు కలిగిన ఈ అభ్మిపాయానికి ఆశాభంగం కలగలేదు. 
(ప్రారంభించిన పది నెలలదాకా (పతి నెలా మా కార్యక్రమాలు 
సవ్యంగానే నడిచాయి. సరిపాలనానీతిలో ఏ భేదాభిపాయాలూ 
ఉండేవి కావు. ఒక్క. మర కదుళ్ళ తిరస్కార విషయంలో 
ఏకీభావానికి రాలేకపోయాము. * 

“అధ్యతా! ఈ మిల్లుబట్రల పరిశ్రమ ఇటుపైని విసృత 
పరచకూడదనే నీతికి సంబందించి ఒక మంత్రి మిశ్రుడు, 
మొట్టమొదట నాతో ఏకీభవించలేనని, వేరే ఒక చీటీమీద [వాసి 
పంపించాడు. అయితే, ఆ మితుడుకూడా పార్సీ సమాడేశంలో 
ఈ సమస్య చివరి చర్చలా (పభుత్వ సీడికి (పాలసీకి) వ్యతిరే 
కంగా చెప్పలేదు... 

“మద్యపాన నిషేధ విషయమై కొంత గట్టి (పతికూలత 
మొదట్లో వచ్చింది. కొందరు మి, ౨ తులు ఇరవై లుగ జిల్లాల 
తోనూ ఓకే పర్యాయం మధ్యని= మ చట్టం అత పరచవలె 
ననే అతివాదంలోనికి వచ్చారు... 

“జమీందారీ బిల్లు చర్చకు హా సెలెక్టు కమిటీకి ఆ 
బిల్లు పరిశీలించడానికి సంసవలసిందనే షరతుమీద దానిని (పవేళ 
పెట్టడానికి అంతా సమ్మతించారు. అసలు నా మీద మిత్రులు 
చస పెద్ద ఆరోపణ నేను ఏలాగున అయినా పదవిని అంటి 
పెట్టుకొని ఉందామన్న దురాశ కలవాడి నన్నది. ఇది దుర దృష్ట 
కరము. అయితే, నాకు కొంతకాలంగా అదృష్టము, దుర 


* గాంధీగారు ఈ మరక దుళ్ళ విషయంలో (పకాశంగారితో 
ఏకీభవిం చడ మే గానం డా, అవస సరమె తే కేం దానికి పరిహారం 
చెల్లించి అయినా వాటిని తీరస్క_రించాలని అఫి పాయ పడ్డారు, 
4 ఎనిమిది జిల్లాలలో దానిని వి స్ఫ్రృత పరిచేసరికి ఈ ఆందో 
శన తేగింది, 
౧ 


750 నా జీవిత యాత్ర 


దృష్టమనె భేదభావాలు లేకుండా ఉన్నవి, జయాపజయాలు వ్యక్తి క్రి 
గతంగా నన్ను ఆందోళన పరచవు. ఈ రోజున ఆ సలం వారి 
కిచ్చి ఈ స్టలానికి నేనుకానడ మన్న దానిని సంతోష పూర్వకం 
గానే చేశాను. 

[హియర్‌! హియర్‌! వినుడు! వినుడు!.సభలో ప్రశంసలు] 

“నేను ఎవరి చేతులలోకి ఈ పరిపాలనా యంత్రాన్ని అప్ప 
జెప్పానో= వారు, నా అనుభవములవంటి అనుభవాలు పొంద 
కుండా సని సాగించుకోవలెనని నా కోరిక.... 

“ర్య విశ్వాసరాహిత్య మన్న భావ మెలా వచ్చింది? నాలో 
ఏవై నా తప్పులున్నా, లేకున్నా త చెప్పగలను. 
పరిపాలనా విధానంలో ఏవిధమైన అసంతృ పీ పీ కలుగజేసి ఉన్నా 
నని: ననుుఅనుకో ను; వ్య క్రిగతంగా, సభ్యులను అదరించ 
డంలో ఏ లోటూ రానిచ్చాననీ అనుకోను. ఒకవేళ ఏదయినా 
లోటు. ఉన్నా, అది. అసంతృ పిగా మారేంతగా ఉందని నేను 
అనుకోను. 

నను ఒక వీద కుటుంబంలో జన్మించాను. నన్ను పెద్ద 
చెస్కి శిక్షణ నిచ్చిన ఆయనకూడా నీదవాడే. నాకు స్వతహాగా 
ఎక్కువ మాటాడే అలవాటు లేదు. అయినప్పటికీ. నా వివ్యార్థి 
దశలో కానీ, మునిసిపల్‌ జీవితంలో గానీ, (పేజా 
రంగంలో కాలిడిన తర్వాతగాని, ఈ నా స్వభావంవల్ల ఏ 
మితుడూ నా యెడల అనాదరణ భావం కలిగి ఉండలేదు.” 


ఈ విధంగా ఆయన రెండురోజులు ఉపన్యసించారు. పిదప 
కొత త (ప్రభుత్యం సక్షొన డాక్టర్‌ సుబ్బరాయన్‌ గారు ఇలా అన్నారు: 
“కాం(గెసు అధిష్టాన వర్షానికి మననులో ఉన్నదల్లా చెన్న 
రాష్ట్ర శాసన సభ్యులు, తమ నాయకుని ఏలై. నంత వరకు 
ఏకగీవంగా ఎన్నుకోవాలన్న భావమే. ఆ విధంగా వారు చేయ 
జాలనప్పుడు అధిష్టాన నర్గంవారు ఏమి చేస్తారు? చెన్నరాష్ట్రా9 
నికి సంబంధించినంతమటుకు కలుగజేసుకోనన్నారు. అనగా, 


Mim mm —- 


(పకాశంగారి మం|త్రివర అవసానము T51 


కాం(గను సంస్థ అనే సాగరంలో చెన్నరాష్ట్రం ఒక ద్వీపం 
అల తుళు. అనగా, సంస్థతో సంబంధం తగ్గివోయినదన్న, 
మాట. గత ఇరవై అయిదు సంవత్సరాలుగా కందుకా కము 
పనిచేస్తున్నది? స్వాతంత్ర్య యుద్దం దాదాపు పూర్తి అయి 
పోయి, జయము (ప్రా ప్రించి, మేము ఎక్కిన ఓడ నౌకా 
(శయము చేరే సమయంలో ఓక ద్వీపంగా ఉండిపోవడానికి 
ఇంక మేము అంగీకరించలేము. 

అయితే ఇటువంటి జవాబు చెబుతున్న ప్పుడు__(పకాశంగారు 
కాం(గసువాదు లందరిలోనూ ఉత్తమోత్తమ కాం(గెసు వాదులనీ, 
ఉత్తమోత్తమ త్యాగధనులనీ, ఆయన పదకొండు నెలలపాటు నడి 
పించిన పాలన ఒక్కటి మ్మాతమే భారతదేశంలో గాంధీ తత్వానికి 
అనురూపంగా జరిగిన దన్న దానినీ సుబ్బరాయన్‌ గారు, ఆయన 
(ప్రక్కన కూదున్నవారూ (గహించలేకపోయారు. 

1946 లో సంస్థాపిత మై, ఎడతెగని చురుకుదనంతో దాదాపు 
పదకొండు నెలలు నడచిన (పకాళంగారి (పజాపభుత్వజ్యోతి అలా 
అవనానము పొందినది, 

ఆం|ధ[పాంతంలో, (ప్రజలకు _ (పకాశంగారి ప్రభుత్వ పతన 
కారకులయిన ఆం(ధ మం(త్రులపె న అమిత మైన ఆగహం వచ్చి, 
అనుకోని సరిణామాలకు దారితీసింది. తెలుగుదేశంలో వారు అడుగు 
పెట్టిన ప్రతి చ్‌ చోటా వందలకొద్దిమంది ప పం: జమ వీరిని చుట్ట వేసి, అవాచ్య 
జన భాషాపయోగాలతో “అహింసొదూరి మైన కార్యకలాపాలతో 
వారిని అవమానించారు. కళా వెంకటరావుగారు, బెజవాడ గోపాలరెడ్డి 
గారు, చందమౌళిగారు ముఖ్యంగా (సజల ఆవేశానికి గురి అయ్యారు. 
నానంటివారి మాటకేమిగానీ, పృకాశంగారే ప్రజల కోపాన్ని రెండు 
మూడు నెలలు తగ్గించలేకపోయారు. 

ఏమయినా, తమిళులు కోరిన కార్యం జరిగింది. 

ఆంధు)ల తమ భవిష్య త్తు తును తాముగానే కొంతకాలం వరకు 
భిష్టం చేసుకోవడం జరిగింది. 

T 49 


752 నా జీవిత యా|త్ర_4 


(ప్రకాశం-సాంబమూ ర్తిగారల మధ్య విఖేదము, ఫలితము 

మన దురదృష్టం కొద్ది, రాజాజీ పాకిస్తాన్‌ ఇచ్చివేయవల 
సిందని ఉపన్యసించిన ఒక సభకు బులుసు సాంబమూ ర్హిగారు అధ్య 
క్షత వహించారు, వెనక ఒకమారు. తర్వాతి ఆంధ రాజకీయాలలో, 
వీరిద్దరు కలిసి చేసిన ప్రచారపు దుష్ఫలితాలను గూర్చి తర్వాత (వాసాను. 
ఇక్కడ ఒకటి మాత్రం (వ్రాయాలి. పై సంఘటనతో (ప్రకాశం 
గారికి సాంబమూ ర్రిగారికి మధ్య ఒక్‌ అగాధం ఏర్పడింది. (ప్రకాశం 
గారు తలచుకుని ఉన్నట్టయితే, స్థానికంగా ఉన్న ఉపనాయక వర్గం 
తనకు ఎదుకు తిరిగి, తాను రాజాజీతోబాటు జరిపిన (పసయాణ కార్య 
క్రమాన్ని అంత గట్టిగా నిరసించి ఉండరనీ, (ప్రకాశంగారు రాజాజీపై 
ఉన్న కోపంతో పాత్ర చరితను గమనించకుండా తనకు కూడా హ్‌ 
వంటి దుస్ధితి కలిగించార నీ... సొంబమూ ర్రిచారు తర్వాత ఎస్సుడూ 
అంటూండేవారు. ఈ విషయంలో (పకాశంగారి చర్య తార్కిక వాదా 
నికి సరిగా ఉన్నప్పటికీ, అంతదాకా తమకు అండ దండలుగా ఉండి, 
ఎస్పుడూ బలపరుస్తూన్న నాంబమూ ర్తిగారు ఆ తర్వాత సహాయం 
చేసే పరిస్థితులు లేకుండా చేసినది. సాంబమూ ర్తి గారి సహాయమే ఉన్న 
ట్రయుతే, 1946, 47 లలో (పకాశంగారు అంత తొందరగా శ తుపుల 


చేత పడేవారు కారు. 


15 


(పకాగంగారి గుండెదిటవు 


లోగడ (పకాశంగారి మంత్రివర్గ పతనకారకులై న తెలుగు మం(తుల 
పైన ఆంధ్రదేశ (ప్రజలకు చాలా ఆగహం కలిగిందని (వాళాను. 
ఇలా ఉండగా, 13-447 న, జలియన్‌వాలాదాగ్‌ దినమున * 

* 1919 లే న్య స్వాతం. త్యాన్ని ఆనేక విధాలుగా 
అణఛివేయ డానికని కౌలట్‌ విల్సు అని కండు బిలులను కేంద 


(పకాశంగారి గుండె దిటవు 753 


విజయవాడలో నేతాజీ సుభాస్‌ చంద్రబోసు కాంస్య విగ్రహాన్ని (ప్రకాశం 
గారు ఆవిష్కరించారు. (పేతకులు చాలా మంది హాజరయ్యారు. 

అంతక్రితం కాకినాడలో = (ప్రకాశంగారి మం త్రివర్గ పతన 
కారకులలో ఒకరయిన పళ్ళంరాజు అనే ఆయనను బహిరంగసభలో, 
న. చేరిన (పేక్షకులంతా అల్లరి చేశారు. ఆవా ప్ర విజయవాడలో 

వ తేదిన తెలుసుకొన్న కొందరు, కాకినాడలో జరిగినదానికి (పతీ 
కారంగా (పకాశంగారి ఉపన్యాస సమయంలో అల్లరి చేద్దామని 
యత్నించారట, (పకొశంగారి సభకు ఎవరూ వెళ్ళరాదని ఊకో 
పృదారం చేశారట. 

సమావేశం (ప్రారంభమయింది. వేదికమీద కదలకుండా కూచుని 
(పశాశంగారు ఇలా చెప్పారట; 

“ఎవరికై తే ఎదురు పక్షంవారు వచ్చి కొడతారనే భయం 
ఉన్నదో వారు ఈ సభలోంచి వెళ్ళిపోవలసింది. 

ఆ విధంగా ఆయన చెప్పినా అక్కడ చేరిన డెట్టై ఎనభై 
వేల మందిలో ఒక్కరూ కదలలేదట. అంతేకాకుండా, అల్లరి చేద్దా 


సభలో (పభుత్వం వారు (ప వేకపెట్రగా,. చేళమంకేటా ఆందోళన 
కలిగింది. ఆ బిలులు పాసి చెసె దేశంలో సా_త్తిక నిరోథం 


(Passive resistance) (ఛారంఫిస్తామని -గాంధిజీ _పకటిం 


చారు. దేశమంతేటా (పారం జరిగింది. అప్పడు అమృత సరులో 


జలియన్‌ వాలాబాగ్‌ అనే బహిరంగ సలంలో ఒక సమా వేళం 
ఏపిల్‌ 13 న జరిగింది. ఆ ఆవరణక ఒకౌే (తోవ, ఇయవంటి 
సభలు జరగడం (ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుచేత జనరల్‌ 
డయ్యర్‌ అనే ఆయన అక్కు_డికి మెషీన్‌ గన్‌ తెచ్చి, ఎవరిన్‌ బయ 
కరర 2 అడ్డుపడి, 1,000 మందిని చారుణ౦గా హత్య చేశాడు, 
న, 4 వేల క గాయబ కారు. అప్పటినుంచి (బీటిషు వారు జరివిన 
ఆ అమానుష కృత్యానికి "గుర్తుగా ఆ 18 వ తేదీన_జలియన్‌ వాలా 

బాగ్‌ దినం జరపడం, శభతు. అయత త మన దేశంలో ఆకార అణా 
ఉన్నది. 


fn 


754 వ నా జీవిత యా|త్ర_4 


సునీ (కాంగైసుచే నియమింసబడి) వచ్చినవారిని తీ(వంగా కొట్టి, సభ 
అవతలికి నెప్రైశారట. 


ఆతర్వాత రెండుగంటలసేపు (పకాశంగారు యథేచ్చగా ఉపన్య 
సించారని, ఆయనకు సన్నిహితులై న ముదలి వెంకపేశ్వరరావుగారు 
నాడో ముచ్చటిస్తూ అన్నారు. 

అటువంటి గుండె దిటవుకు (ప్రకాశంగారు పెట్టినది "పీరు, 


1945 లో మేము జై లునుంచి విడుదలయి వచ్చిన తర్వాత 
కృష్ణా జిల్లాలో సర్యటించడం జరిగింది. అప్పటికి కాం(గెసునుంచి 
విడిపోయి, కమ్యూనిస్తులెన కొందరు మిత్రులు ఒక బహిరంగ సభలో 
(పకాశంగారిని తూలనాడ 'నారంభించారు. అక్కడి (పజలు అలా తూల 
నాడిన మనిషిని అదమాయిస్తూ ఉంచే, (ప్రకాశంగారు, “అత నెవరో 
చిన్న కుర్రవాడు. ఏమీ అనకండి!” అని సర్దుబాటు చేశారు. 


కాని మేము తర్వాతి (గానుం వెళ్ళేసరికి కమ్యూనిస్టు మిత్రులు 
హెచ్చు బలంతో వచ్చి అల్లరి చేయబోయారు, అక్క దే మో- (పేక 
కులు వారిని బలవంతంగా 'బయటికి తోసేశారు. మేము ఆ తర్వాత 
(గ్రామానికి వెళ్ళేసరికి రమారమి పదకొండు గంటలు కావచ్చింది. 
ఎవరో ఒకరింటి ఆవరణలో సభ ఏర్పాటు చేశారు. వేయి మందికి సరి 
పోయే ఆ చోట దాదాపు నాలుగువేలమంది ఇరుక్కొని కూచున్నారు. 
మీటింగు ఆరంభమయెనరికి దాదాపు యాభై మంది కమ్యూనిస్టు మ్మితులు 
నినాదాలు చేస్తూ, బాణాకట్లలు తిప్పుతూ ఒక (పక్కనుంచి _పేక్షకుల 
మీదికి దుమికారు. ప్రజలు లేచిపోసాగారు. వారికీ వీరికీ జరిగిన నంకుల 
సమరం, (పకాశంగారూ నన కూచున్న వేదికను సమీపించ నారం 
ఖంచింది. సమావేశం ఏర్పాటుచేసిన పెద్దలు కొందరు (ప్రకాశంగారి 
దగ్గరికి తొందరగా వళ" “వారి బాకాకట్లిలు, పీరి బాణాక బలు మీకు 
తగులుతాయి, మీరు లేచి గడిలో కూచోండి. మేము ఆ కమ్యూనిస్టు 
లను తరిమివేసిన తర్వాత మీరు ఇవతలకు రావచ్చును," అన్నారు. 


(ప్రకాశంగారు___ “దెబ్బలు ఎలా తగులుతాయో చూసానులే! 


పకాశంగారి గుండె దిటవు 755 


ఇక్క-డే కూచుంటాను,”” అన్నారు. ఆయన కదలకపోయెసరికి నాకూ 
దై ర్యంవచ్చి, నేనూ కదలలేదు. 

ఆ యుద్దమంతా మాకు రెండు బారల దూరంలోనే జరుగు 
తున్నది. కొంత్‌ సేపటికి కమ్యూనిస్టు పార్టి మితులు తమ బాకకాక బ్ర 
లతో వెనకకు పోయారు. ఆ తరువాత వి రెండు గంటల స్పేప్ప 
సభ జరిగింది. 

అటువంటి (ప్రకాశంగారు బెజవాడలో కాం(గెసువారు చేసిన 
అల్లరికి ఎందుకు లొంగుతారు? 

ఆ కాంగైసువారే తరువాత అక్కడినుంచి పోయారు. 


శాసన సభలో పాయింట్‌ అఫ్‌ ఆర్హరు 


1947 ఆగస్టు 15న అఖండ భారతదేశం ఖండ మె న్వాత౦(త్య 
(పాపి స్‌ బూారిదిరిది; “జెన్న రాష్ట్ర అసెంబ్లీ 10041047 న స్వాతం (త్రా 
నంతరం (పథమ సమావేశం జరుపృకొ న్నది. 

నాడు, (పకాశంగారు ఒక సాయింట్‌ ఆఫ్‌ ఆర్డరు (అనగా. 
ఒక పని శాసన నభ కొర సూత్రాలకు వ్యతిరేకంగా జరిగినపుడు దానిని 
గూర్చి సభాధ్యతునికి ఏ సభ్యుడై నా చేసే సూచన లేవదీశారు. 

ఆయన లేవదిసిన మొదటి పాయింటు ఇది: (బిటిమ హవుస్‌ 
ఆఫ్‌ కామన్స్‌లో పానయిన, ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ ఆకు కు (ఇండియా 
న్వాత౦త్య శాసనము) లో__ఇండియాలో అప్పటికి పనిచేయుచున్న 
కేంద శానన సభ ఏదో, అదే స్వాతంత్ర్యానంతరం శాసన సభగానూ, 
నూతన సంవిధాన నిర్మాణ సభగానూ ద్వివిధ శ కులతో పనిచేయగల 
దని (వ్రాసిఉంది. అందులో రాష్ట్ర శాసన సభల ప్రసక్తి కి లేదు. అందు. 
చేత, అవి రద్దు అయినట్టుగా నే భావించాలి. కనుక, -చెన్నరాష్ట్రంలో 
పాత శాసన సభ ఆ రోజున శాసన సభగా పనిచేసే వీలులేదు. 

ఇక రెండవ విషయము; 

ఒకవేళ పనిచేసినా, శానన సభ్యులు, మంత్రులూ స్వత౦(త్ర 
భారత (ప్రభుత్వానికి తమ విధేయతను చూపించే (ప్రమాణం చేయనిదే 


756 నా జీవిత యా|[త-4 


శాసన సభలో వారు ఏ కార్యాలు చేసే వీలులేదు. ఇదివరలో వారు 
తీసుకొన్న (ప్రమాణంలో- వారు, (బిటిష్‌ చక్రవ రికి తమ విధేయతను . 
చూపించగలమని [ప్రమాణం చేళారు. అందుచేత, (కొత్త (ప్రమాణం 
అవసరము. ఇదే రెండవ పాయింటు. 

ఢిర్సీలోని సంవిధాన సభ ఈ విషయమై (ప్రత్యేకంగా శాసన 
దత్తత ఆదేశము (Adaptation order) పంపలేదన్న వాదం 
చెల్లలేదు. (బ్రిటిషు గవర్న మెంటుకు సర్వ విధేయతలు చూపిసామన్న 
పాత (ప్రమాణంతో, స్వతంత్ర భారతదేశ శాసన సభలో ఈ శానన 
సభ్యులు ఎలాగు పనిచేయగలరు? 

అసలు, అంతకు ఒక రోజు (క్రితం ముగ్గురు శానన నభ్యులు, 
(కొత్తగా (పమాణం తీసుకోవలసి వచ్చినప్పుడు, భారతదేశ సంవిధా 
నానికే తమ విధేయత (ప్రకటిస్తూ (ప్రమాణాలు చేశారు. అందుచేత 
శాసన సభలో అప్పుడు భారతదేశ సంవిధానానికి విధేయత చూపించే 
_ వారు కొందరూ; మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన (బ్రిటిష్‌వారి చక్రవ_్రికే 
విధేయత చూపించి (ప్రమాణం చేసినవారు మి కొందరూ . (చాలా 
మంది) ఉన్నారు. ఇది కూడదని ప్రకాళంగారు లేవదీసిన పాయింట్‌ 
ఆఫ్‌ ఆర్డర్‌ను సభాధ్యక్షుడు (త్రోసిచేశాడు. (ప్రకాళశంగారి పాయింటు 
సరి అయినది కాదని అధ్యక్షుడు ఇచ్చిన రూలింగు సరి అయినది కాదని 
నేను (ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 

_ ఈ పాయింటు లేవదీపినపుడు శానన నభలో చర్చింపబడుతున్న 

విషయము ___జమీందారీ రద్దు బిల్లు. (ప్రకాశంగారు ఆ సందర్భంగా 
ఇలా అన్నారు: 


“కాం(గను అధిష్టాన వర్గంవారు ఈ జమీందారీ రద్దు 
బిల్లు చర్చించడానికి పూర్వం చెన్నరాష్ట్రపు మంత్రులు తమ 
దగ్గరికివచ్చి సలహా తీసుకోవలసిందని ఆదేశించారు... వారు 
చెప్పినట్టు ఈ (ప్రభుత్వంవారు నడుచుకోవాలి. 

“అధ్యక్ష! కాంగెసు అధిష్టాన వర్ష౦వారు మన (ప్రభు 
త్వంలో ఇటువంటి అతి జోక్యం “కల్పించుకోకూడదని నేను 


(పకాశంగారి గుండె దిటవు 7517 


ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో గట్టగా ఎదిరించాను. 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, నంవిధానంలో రాష్ట్ర (ప్రభు 
త్వాలకని ఏర్పా మైన విషయాలలో, మన _పభుత్వానికి చెంది 
నంతమటుకు, సంవిధానానికి వ్యతి రేకంకాని పద్దతిలో, మనకు 
తోచిన నిర్ణయం మనమే చేసుకోవచ్చును. మన సంవిధానానికి 
విధేయత చూపుతూ (ప్రమాణం చేయమనడానికిదే కారణము.” 
(ప్రకాశంగారు ఈ మాటలు చెప్పిన తేదీ 9.12.47. అప్పటికి 
స్వాతం్యత్యం వచ్చి దాదాపు నాలుగు నెల లయింది. 
_ అయినప్పటికీ [బిటిమ (పభుత్వం ఎడల విధేయత చూపుతూ 
ప్రమాణంచేసిన వారు, ఢిల్లీ (ప్రభుత్వానికి విధేయత చూపించాలని 
భావించారు కానీ నంవిధానం విషయం వారి మనసుకు పట్టలేదు. 


ఇతర విశెషములు: 1947 

(పకాశంగారి మంత్రిమండలి పతనానంతరము, ఆయన నివ 
సిస్తున్న ఇంటినుంచి ఊఉ తర క్షణం ఖాళీ చేయించడానికి చిన్న ఉద్యో 
గులు, సిబ్బంది పూనుకొన్నారు. గాత వైరమంశే అలా ఉంటుంది. 
(స్రకాశంగారు మరొక ఏర్పాటు చ వ. అక్కడినుంచి కదిలేది లే 
దన్నారు: కార్యదర్భులుకొందరు ఈక సమస్య నెలా పరిష్కరించేదని 
గాభరా పడ్డారు, 

గవర్నమెంట్‌ హవుస్‌ ఎసైటులో ఒకటి, రెండు ఇండ్లు 
కాళీగా ఉన్నాయి, మం(త్రులై నా, కాకున్నా. ముఖ్యులె న శాసన సభ్యు 
లకు అవి వసతి గృహాల (కింద ఇవ్వడం పరిపాటి. 

రెండు, మూడు దినాలు సిద్దాంత రాద్దాంతాలు జరిగిన తర్వాత, 
ఒక యిల్లు కేటాయించగా, (ప్రకోశంగారు పాత యింటిని వదిలి, 
అందులోకి వెళ్ళారు. 

ఆంధ్రరాష్ట్రం ఏర్పామె, కర్నూలుకు కదిలేదాకా ఆయన ఆ 
యింట్లోనె నివసించారు, 

నూతన ఆంధ్రరాష్ట్ర స్వరూపం ఆ యింట్లోనే నిర్ణయమైనది. 


758 .. నా జీవిత యాత్ర. 


మంతుల ము: “భో © లు 

(ప్రకౌశంగారు ముఖ్యమం|తిగా ఉన్న రోజులలో నే__ బెజవాడ 
గోపాల కెడ్డిగారు, వారి కుటుంబంలో మరొక అయిదారుగురు, వారికి 
కొంత దూరపు బంధువులయిన ఇద్దరు కలిసి ఓర పై 9 వేటు కం పెనీగా 
ఏర్పడి, సెట్‌ ఎయిడ్‌ టు ఇండస్ట్రీస్‌ అక్షం [క్రింద పది లక్షలు అప్పు 
ఇవ్యవల సిందని డై రెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీసుకు ఆర్తీ పెట్టుకొ న్నారు, 
. వారు చేయదలదుకొ న్నది. _వేరుశనగనూనె తీయడానికి ఒక మిల్లు 
స్థాపించడము. 

ఆ మిల్లు పేరు సుదర్శన ఆయిల్‌ మిల్సు. 

ఆ శాసనం (క్రింద ఇటువంటి బుణాలు ఇవ్వడానికి వీలులేదని 
వారు నిరాకరించారు. దానిపై స్టేట్‌ ఫై నాన్స్‌ కార్పొరేషన్‌ వారిని 
బుణము కోరగా వారూ నిరాకరించారు. ఆ తర్వాత ఆ బుణం ఇవ్వ 
వలసిందని వారు (ప్రభుత్వానికే అ దాఖలు చేసుకొన్నారు. ఇంతలో, 
(పకాళంగారి మంత్రివర్గం పతనమయింది, 

తర్వాత, గోపాల రెడ్డిగారు ఆర్థిక మంతి అయ్యారు. దిళ్ళారి 
నుంచి వచ్చిన హెచ్‌, సీతారాను రెడ్డి య శాసన సభ్యులు పారిశ్రామిక 
శాఖా మంత్రి అయ్యారు వారు తమ యాజనూన్యం (కింద నడిచే 
ఒక మిల్లుకు ఆరు లక్షలు కావాలని అర్తీ పెట్టుకోగా, ఆర్షి క మంత్రిగా 
గోపాల రెడ్డిగారు దానిని ఆమోదించి డబ్బు మంజూరు చేశారు. 


పారిశ్రామిక శాఖా మంత్రి అయిన సతారామరెడ్డిగారు అంతకు 
ము.దు పదిలక్షల రూపాయలకోసం గోపాల రెడ్డిగారు "పెట్టు? కొన్న దర 
థొస్తుపై డబ్బు మంజూరు చేయడం అర్హ మేనని సిఫారసు చేశారు, 
ఆర్దిక "మంత్రిగారు తమ దరఖాస్తుపై డబ్బు మంజూరు చేనుకొన్నారు. 

ఆ సంవత్సరంలో స్టేట్‌ ఎక టు ఇండస్ట్రీస్‌ అక్టు (క్రింద 
బుకాలు ఇవ్వడానికి శేటాయింబిన సొమ్ము యాఖె భె వేల రూపాయలు 
_ మాత్రమే. లక్షకు మించి కొత్తగా వ్యయం చేయవలసి ఉంటే, 
ఫైనాన్స్‌ కమిటీ అనే ఉప సంఘం ముందు, వాటికి సంబంధించిన 
. దరఖా స్తులు విచారణకై వెళ్ళాలి. అయితే, శాంక్షన్‌ అయిన ఈ దర 


(పకాశంగారి గుండె దిటవు 759 


ఖాస్తులు ఆ కమిటీ ముందుకు వెళ్ళినట్టు లేదు. ఇది కాబినెట్‌కు అసలే 
తెలియదు, 

ఇది అధి కౌర దుర్వినియోగమని మంత్రులపై (పకాకంగారు 
చేసిన మొదటి ఛార్జీ. * 

తెనాలికి చెందిన శాసన సభ్యులు ఆలపాటి వెంకటరామయ్య 
గారు మోహన్‌ ఇండస్ట్రీస్‌ అనే ఒక సంస్థ కోసం లక్ష రూపాయల 
బుణం అడిగారు. ఆయన గోపాల రెడ్తీగారి వర్షానికి చెందినవాడు 
గనుక లక్ష రూపాయలు మంజూరు చేశారు. ఆ మోపాన్‌ ఇండస్ట్రసుకి 
సైను బోర్లు తప్ప, ne పరిశమ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. 

టె “విధమైన హో (సెక్యూరిటీ) లేకుండా తమ రాజకీయ 
మితునికి లక్ష "రూపాయలు ఇవ్వడం తప్పని ఎవరో శాసన సభ్యులు 
గట్టగా అల్లరి చేసిన పిమ్మట, లక్ష రూపాయల విలువగల వేరే భూమి 
హామీగా “ఇస్తున్నామని వారు షతం ఒకటి బలవంతాన (వాపి 
యిచ్చారు. ఆ అప్పు తీరలేదు. సెక్యూరిటీ ఇచ్చిన ఆ స్ప్‌పెన బుణాన్ని 
రాబట్టుకొందామనుకొంళకే, ఆ షృతమే చెల్లదు అనే మొదలై. న వాదాలు 
చ్రేవదీశారు. 

అధికార దుర్వినియోగ నేరారోపణలో ఇది కూడా ఒకటి. 

(ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ధాన్యసేకరణ 
చురుకుగా జరగడానికని ఎరువులు చవకగా దొరకడం కోసమని 
బసాకు ఒకటి చొప్పున బోనస్‌ చీటీలు ఇచ్చేవారు. బోనస్‌ చీటీకి ఇంత 








జ గోపాలరెడ్డి శారు సుదర్శన మిల్లుకు ఇం న్‌ చేసిన 
బుణం, ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు తమిళ రాష్ట్రం వసూలు 
చేసుకోవలసిన బుణాలలో చేరింది. వారికి ఆ మిల్లునం ఈొ అమ్మినా 
ఆరులతమలకన్నా ఎక్కువ రాలేదట. 

4 ఈ వెంక ట రామయ్య గారు 1962 లే మంతీ అయ్యారు, 
పాపం, హఠాత్తుగా మరణించారు. మం, తిగా ఉన్న సమయంలో, 
తెనాలి పట్నానికి వీరు వాలా ఉపయోగాలు చేసుకోగలిగారు. 
అక్కడ ఆయనక మంచిపేశే ఉండేది, 


_ 760 | నా జీవిత యా|త-4 


అని ఎరువులు గవర్న మెంట్‌, గొడౌనులలో కొనుక్కు నేకుందుకు వీలు 
కల్లించారు. ఇటువంటి లాభం స్వయంగా ధాన్యం సండించి, ధాన్యం 
అప్పజెప్పే రె తులకే చెందవలెనని ఆదేశము. ఈ ఆదేశం (ప్రకారం 
రై తులు బోనస్‌ -చీట్లను సంపూర్తంగా వినియోగించుకొనే సమయం 
రాకుండానే (పకాశంగారి మంత్రివర్గం పత న మయరదిః 


(కొత్త త మంతి వర్గంలోని వేముల CC (పకొశం 
గారి మంతి  వర్గంలోనూ ఉండిన వారే. సడ।|త్ర కోసిన వారితో ఏకం 
కానడం వల్ల డత శ మంత్రి వర్గంలో కూడా ఆయన మరల మంత్రి 
అయ్యారు. 

విజయవాడలో, ఆయనకు నన్నిహితుడై న ఒక హోటలు 
భామందు ఉండేవాడు. ఆయన అమాయికులై న రై తులదగ్గర 
కొద్ది టన్నుల వ. శేలిగిన టోనస్‌ “వీటీలను సంపా దీరా 
ఆగ్రికల్నరల్‌ ఆఫీనరు దగ్గిరికి వెళ్ళి ఈ టోనస్‌ బీటిలన్నీ _ 
సరికి, ఆ ఆఫీసర్‌ ఆ చీటీలకు కావలసిన ఎరువు విజయవాడ గొదొ 
న్లలో లేదనీ, చాలా గొడౌన్త నుంచి సేకరించినా సరిపోదని అన్ని ప్రాయ 
పడాడు, 

(a) 

ఆఫీసర్‌ అనవసరంగా ఆలన్యం చే స్తున్నాడని, ఆ హోటలు 
ఖభామందు కూర్మయ్యగారితో చెన్నపట్నానికి వచ్చి చెప్పారు ఆయన 
వ్యవసాయ శాఖామంత్రి అయిన మాధవమేనోన్‌ గారిచేత- హోటలు 
ఖామందుకు ఆయన ఇచ్చే కోనన్‌. సీటీ లనుఐట్టి కావలసినంత ఎరువులు 
ఈయనలసిందనే ఆదేశం (వ్రాయించి, ఒక కాపీ ఆయన చేతిలోనే 
పెట్టి పంపారు, 

ఒకొక్క రై 'రెతుకు నిర్తీ తమైన బరువుగల ఎరువులకు మించి 
ఇవ్వరాదనే స్రీఇాధర ఉండడంవల్ల, ఎంతమంది రై తుల పేర్లు కావలెనో 
అంతమంది పేర్లతో ఆయన అంతకు ముందే ఒక పట్టీ ద దాఖలు చేసి 


ఉన్నాడు. ఆ పట్ట నిజమైనదో, అబద్దమైనదో చూసిన వాడెవడూ లేడు. 
ఆ హోటలు కామందు తాను రైతు కాకపోయినా, వందలకొద్ది 


ప్రకాశంగారి గుండె దిటవు 761 


రె తుల కీయవలసిన ఎరువులను తాను బాక్‌ మార్కెట్‌ చేసుకున్నట్ల 
వ ఉత్త పుణ్యానికే అనేక వేల రూపాయల లాభం పొందగలడు. 
అధికార దుర్వినియోగ దోషారోసణలలో [పకాశంగారు 
న ఇది ఒకటి, * 





ష్‌ హోటలు కూర్చుయ్య గారు. ఇప్పించిన 
గవర్న "మంట్‌ ఆగారు కాపీ తీసుకు వెళ్ళి, వంటా ఎతుఖ బీమ్మి ని 
విజయవాడ అ గికల్ప్వరల్‌. ఆఫస నె త్రై సెన కూచున్నాడు. ఆయ 
నమో గవర్న మెంట్‌ ఆర్ష "కాపీ తనక అంది, (_పభుత్వంనుంచి 
వచ్చే ఆదేశాలు "మొదలై నవి నమా న. టి సర్గ! ఎక్కించు ' 
కోకుండా ఎరువు లివ్యశేనన్నాడు. ఇెన్న పట్నంనుంచి ఆర్హయు 
ఆధికార మొస్టంలో విజయవాడకు అంద లేను, 

ఇంతలో ఈ వ్యవహారం శాన్న పట్నంలో పాక్కు_ గా, 
వ్వ తి చక నం వామ మం రామస్య్యామి రెడ్డగారి దగ్గరకు 
వెళ్ళి ఒక బెట్ట ప్రిష్మతం దాఖలు చేసుకొన్నారు. కే తుశాని జక 
హోటలు క్రీ కు మంతి కూర్మయ్య గారితో స సన్నిహితత్వ మున్న 
దన్న కారణంతో ఆ6ా చేయరాదని, వ్యవసాయశాఖ మంతి 
వందలకొద్ది రైతులకు జర సరసు పక నల్ల బజారు అసామికి 
ఇవ్వడం ఉపవలనీంచసీ వారు విజ ప్‌లో పేర్కొ న్నారు 


వెంటి మ ఆ ఆసామోకి ఎరువులు ఇవ్వడం 
ఆపమని ఆఫిసరుకు “సాత్‌ ఇష్యూ? అని తంతి యిచ్చారు. ఇవ్వమని 
పంపిన నకలు అజేళం అందిన మూడు రోజులక-గాసీ ముఖ్యమం (త్రి 
గారి నిషేధ ఊ కరువు ఆంద లేదు. ప మిత్రులు తల 


పెట్టిన అన్యాయం జరగలేదని ఉద్యోగి సంతో షిం-చినా, ముఖ్య 
మంతిగారి డా తరువు ఆంటే మధ్య గవర్న మెంట్‌ ఆ తెరను 
ధక్క_రించాడ నే "ఆకోప ణతో కూర్శయ్య, మాదక చేనోన్‌ గారలు 
అతనిని డిని స్తన చేకారు, గవర్న మెంట్‌ ఆక్షరు అందక ఇవ్వ లేదన్న 
అతని మొర విన్నవారు లేరు. 1954 లోే ప్రకాళంచారు అంధ్ర 
రాష్ట్ర ముఖ్యమం, తి అయి అతని మెమోలు (అప్పీలు మ సులు, 
చూచి, అ ఉద్యోగంలోకి తీసుకొన్నారు, 


762 నా జీవిత యాత్ర. 


ఈ విధంగా ఒక పది ఛార్జీలు కలిసి, మంతులు ఈ విధంగా 
_ అధికార దుర్విని మోగంచే సే స్‌, 'కాం(గెను (ప్రతిష్షకు భంగం కలుగు 
తుందని కాంగెసు అధ్యకులు రాజేం(ద (వ్రసాదుగారు చెన్నపట్నం 
వచ్చినప్పుడు విజ్ఞ ప్పి పసృతం ఆయన చేతికిచ్చాము. 

ఆ సమయంలో ఆయన నాతో ఇలా అన్నారు: కన 
సంత కం పెట్టి ఇచ్చినప్పుడు, ఇందులో నిజమున్నదో లేదో 
అన్న చర్చ నాకు అక్కరలేదు. నీవు (వ్రాసింది నిజమని నేను 
నమ్ముతాను. కాని, ఎ డెనిమిదిమంది మం[తులతో నందం 
ధించిన దీన్ని చర్చి సై (ప్రభుత్వపు (ప్రతిషకు భంగం కలుగు 
తుంది. అందుచేత దీన్ని చర్చించాలని గటిగా అడగవద్దు.” 

| aa ది 

“మీరూ మేమూ కలిసి పెంచిన కాంగ్రాసు (ప్రతిష్ట మాట 
ఏమిటి?” అని నేను ఎదురు (ప్రశ్న వేశాను. 

ఆయన నవ్వుకుంటూ ఆ కాగితాలు ప్రక్కను పెకైసుకున్నారు. 
కాం(గెను అధిష్టాన నర్షంవారు కలుగజేనుకోరని తెలిసిపోయింది. 

అందుచేత (ప్రకాశంగారే, ఈ విషయాలను శాసన సభలో 
చర్చించడానికై , శాసన సభ హక్కుల భంగమనే న్మూతం [క్రింద 
(పైవిలేజీ తీర్మాన మొకటి ప్రవేశపెట్టారు. 

మంతులు అధికారం దుర్వినియోగం చేసే, దాన్ని శాసన సభ 
హక్కులకు భంగం (కింద చర్చించే అవకాశముందా, లేదా? అన్నది 
స్పీకరు పదిహేను రోజులపాటు ఆలోచించి, చివరకు దానికి హక్కుల 
భంగంతో సంబంధం లేదని (తోసివేశాడు, అయితే, ఆ విధంగా తోసి 
వేసినపుడు, (ప్రత్యేకమైన తీర్మానం (కింద నోటీసు ఇచ్చినట్టయితే 
ఆలోచిస్తానని ఒక వాక్యం ఆందులో (వ్రాశాడు. 

"వకాశంగారు ఆ సలహా తీసుకొని, ఆ దోషారోపణ పతం 
లోని విషయాలన్నీ శానన సభవారు చర్చించి, దోనులయిన మం(తుల 
మీద తగిన చర్య తీసుకొనేందుకు (ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిం 
దనే తీక్మానమును (ప్రవేశ పెట్టారు. (ప్రవేశ సెశుముందు, అనవసర మైన 
_ అభ్యంతరాలు ఆఫీసువారు లేవదీయకుండా, ఆ ముసాయిదా సతాన్ని 


పకాశంగారి గుండె దిటవు 763 


సెక్రటరీ గారికి చూపించి అయన బాగున్నదన్న తర్వాతే కార్యనిబం ఫ 
నల (ప్రకారంగా నోటీసిచ్చాము. 

ఈ నోటీసిచ్చామన్న సంగతి తెలిసిన “వెంటనే మంత్రివర్గం 
యావత్రూ ఆ బరువు స్పీకరుపై ని మోపడం మొదలు పెట్టారు. 


యథాలాపంగా మాట్లాడినట్లు ఒకమారు సలహా అడిగినట్టు 
మరొకమారు; రావేం[ద ప్రసాద్‌ గారే (పభుత్వం (ప్రతిష్టకు లోటు 
వస్తుందని చెప్పినస్తుడు, కొం; (గను పార్టీలో సభ్యులయిన (ప్రకాశం 
గారు ఇటువంటి తీర్మానం [వట న్యాయంగా ఉందా అని 
ఇష్టాగోష్టిగా చెప్పినట్లు ఇంకొకమారు; ఇంతకూ (ప్రకాళంగారికి 
సంఖ్యా వర్త లేకపోవడంవల్ల ఏలాగూ వీగిపోయే తీర్మానం చర్చకు 
తెవ్చి, శానన సభా సమయమంతా వ్యర్థపరచడం భావ్యమా అని 
వేరొక్కమారు___అనేక విధాలుగా స్పీకరుగారిని ఒక మంతి వదిలితే 
ఇంకొక మంత్రి, వారి వర్షాలకు చెందిన శాసన సభ్యులూ. వెళ్ళి 
ఆయనను నొక్కుడానికి చాలా యత్నించారు, 


ఆయన కూడా కార్యదర్శితో చాలా చర్చించి, ఆ తీర్మానం 
(తోసి వేయడానికి ఏ విధంగానూ వీలులేక పోవడంవల్ల దానిని (గహిస్తూ, 
ఎట్ల యినా తీర్మానం ఏగిపోతుంది గదా బాధ ఎందుకని. మం(తులకు | 
నచ్చజెప్పి, ఆ తీర్మాన్ని ఎజండాలోనికి తెచ్చేందుకు అనుమతించారు. 


(సకాశంగారి ఉధేశం__తీర్మానం జయమవుతుందా, వీగి 
పోతుందా అన్నది కాదు. శాసన సభలో బాహాటంగా, ముఖాముఖి 
చర్చ జరిగితే, మంతులు చెప్పుకోగలిగినదంతా చెప్పుకున్న తర్వాత = 
మంతుబుచేసిన పనులు, అధికార దుర్వినియోగం, కింద తప్పకుండా 
వసాయని (ప్రజలు (గ్రహిసారనీ, అలా _గహించడ౦వల్ల రాబోయే ఎన్ని 
కల్లో వారే అధికార దుర్వినియోగం చేసిన ఆ మంత్రులకు తగిన గుణ 
పాఠం చెప్పుతారనీ ఆయన ఆలోచన. అది పొరపాటు కాలేదు. 


శాసన సభలోనూ, తర్వాత బహిరంగంగానూ ఆ మంత్రులు 
మొదటి సంవత్సరంలోనే చేసిన ఆధికార దుర్వినియోగాన్ని (పైత 


764 నా జీవిత యాత్ర 


_గహాంపగలిగారు. 1858 జనరల్‌ ఎన్నికలలో ఆ దోషారోపణ పృశ్రా 
నికి గురి అయిన మంశులలో ఒక్కరూ తి9గి ఎన్నుకోబడలేదు. 

మొదట్లో, ఈ విషయాలను (ప్రకౌశంగారు దాగా నొక్కినొక్కి 
(పతి బహిరంగ సభలోనూ చెప్పాలని అనుకొన్నాము. కాని, ఎన్నికల 
సమయం వచ్చేసరికి, mms వెళ్ళిన చోటల్లా రః మంతులు, వౌరి అది 
కార దుర్వినియోగం అన్న మాటలతో నే వాతానరోణమంతా నిండి 
పోయింది. ఫలితం మీవచెప్పినవిధంగా ఆ మంతులందరి పరా 
జయంగా పరిణమించింది. (ప్రకాశంగా రీ విషయంలో చేసిన (ప్రచారం 
వారి దూరద్భష్షికి నిదర్శనము. 


వీటి చరిత యింతటితో ఆగలేదు. కానన సభలో జరిగిన 
చర్చలు, గలాభాలు అన్నీ చూసి, అధిష్టాన వర్గంవారు వీటి విషయమై 
చర్చిసాము లెమ్మన్నారు. మము చెపిన 'అరోపాలు బుపహావు చేయడాని 
కోసం, వాటికి సంబంధించిన కాగితాలు (ప్రభుత్వంవారు మాకు 
చూపించవలసిందని కోరాము. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి 
రాజాగారు. ఆయన విషయం ఇదివరలో కొంత వాసే వున్నాను. 
ఆయన, కాం గను అధిషానవర్గంవారి ఆదేశాన్ననుసరించి. ఆ కౌగితా 
లన్నీ మాకు చూపించారు. "దానిపై ఆయన, ఇవేవో ఒకమారు ' 
అధిష్టాన వర్షంవారు కూడా పరిశీలించి తుదినిర్ణయం తీసుకొంటే, 
కాం(గెసుపార్టీ బలపడుతుందని (వాయడం తటస్తీంచింది. దానిమీద, 
అధిష్టాన వర్గంవారు వర్కింగ్‌ కమిటీ సభ్యులై న శంకరరావు దేవుగారిని 
వీటిని పరిశీలించడానికి, నియమించి పంపించారు. 
ఇంతటిలో, పట్టాభి సీతారామయ్యగారి వర్లంవారు రు___తాము 
కూడా ఏదో ఒక దోషారోసణ చేస్టే తమ వర్గంమీద చేపిన దోషా 
రోపణల బలం: త గగలదని ఒక ఆరోపణ చేశారు. 
వారు, 1945 లో ఆంధ్రదేశంలో తుఫాను చెలరేగినప్పుడు, 
తుఫాను బాధితుల సహాయార్థం వసూలుచేసీన డబ్బులో మిగులు 
ధనం, పాస్‌బుక్కు. తమ వర్గానికి చెందిన కోశాధ్యకుని చేతిలోనే 
ఉండడంవల్ల __అందులో ఒక పెద్దమొ త్తం కు వేల రూపాయలు, 


(పకాశంగారి గుండె దిటవు 765 


ఒక ఆసామీ భవిష్యత్తులో (ప్రకాశంగారు ముఖ్యమం తతి అయితే 
తనకు ఏదో ఫారెస్టు కాంటాక్టలకు సహాయం చేస్తారనే ఉదేశంతో 
ఇచ్చిన లంచమని, ఆ మొత్తం ఆవ్యక్తి ఎ బ్యాంకువారి ఏ నెంబరు 
చెక్కుమీద వాసియిచ్చాడో వివరిస్తూ, తమ నర్షంమీది నేరారోపణ 
లను సరిశీలించేటపుడు, (ప్రకాశంగారు పుచ్చుకొన్న యీ లంచం 
విషయంకూడా చర్చించాలనే (ప్రతి విజ్ఞప్తి ఆ శంకర రావుదేవుగారి 
చేతిలో పెట్టారు. 

శంకర రావుదేవుగారు రాగానే (ప్రకాశంగారు తమపై నున్న 
ల. “కాపీలుకాక అసలు కాగితాలనే చూపించి మన్నారు. 
ఆయన, కాపీలు ఇచ్చినప్పుడు అసలుతో సంబంధ మేమని అడిగారు. 

“ కిమినల్‌ కేసులో ముద్దాయికి అసలుకాగితం చూసే హక్కుంది. 
చూపించంి”డని (ప్రకాశంగారం పే, ఆయన, “కాపీలో ఉన్నదే 
లే ఉంటుంది గదా! ఎందుకు అసలు కావాలని నొక్కి. అడగడ” 

ని (ప రించారు, 

అందుకు (పకాశంగారు ఇలా చెప్పారు: 

“ఈ మంతులపె నేను ఆరోపణలు తెచ్చి, మూడేండ్లు 
కావచ్చింది. ఈ మూడేండ్రలోో, ఇప్పుడు నాపై చేసిన ఈ 
ఆరోపణల (ప్రస క్తి రాలేదు. ఇటువంటిది___నిజంగా వారు నా 
మీద చేయదలచి ఉంటే, 1946 లో నేను Ss 
ఉన్నప్పుడే చేసి ఉండవలసింది, 

“ఇవన్నీ రాజకీయాలు. అందుచేత, ఇంత ఆలస్యంగా 
వచ్చిన ఆరోపణ, అసలు ఎక్కడనుంచి పుట్టిందో తెలుసుకో 
వాలి ఈ సంతకం పెట్టిన ఆసామీ కృష్ణాజిల్లావాడు. ఈ 
కాగితం కృష్ణాజిల్లాలో పుట్టలేదు. నాకు లంచమిచ్చాడని ఆరో 
పింపబడిన "మనషి చెన్నపట్నంవాడు. ఈ కాగితం చెన్న 
es పుట్టలేదు. ఇది ఢిల్లీలో పుట్టంది. అసలు కాగితం 
చూస్తే అది ఎవరి ఇంటిలో పుట్టిందోకూడా చెప్పగలను, 
అందుకోసమే అడుగుతున్నాను.” 


766 నా జీవిత యాత్ర-4 


“ఏమయినా సర్వే ఇన్వ'” నన్నారు శంకరరావుదేవుగారు, 

అంటపే, ఈ ఫిర్యాదు రాజకీయంగా వేసిన ఎదురే త్తెగాని, నిజం 
కాదన్నది ఆయనా (గ్రహించే ఉంటాడు. అందుచేతనే __ అనలు ఇవ్వ 
వలసిందని మా పట్టుదల ; ఇవ్వనని ఆయన పట్టుదలాను. 

అధిష్టాన వర్షంలో (సకాశంగారికి (పతికక్షీగా ఉన్న ఒర్‌ ఉన్నత 
స్టానీయుని Se అభూత కల్పన జరిగిందని మా అందరి 
మననసులలోనూ ఉండేది. 

ఇక, ఇక్కడ ఇన్నా తమకు లంచమిచ్చాడని చెప్ప 
బడ్డ వ్యక్తిని పిలిపించి ఆయన చెసే బ్బ సాక్ష్యం తీసుకోవలసిందని 
ప్రకాళంగొరు శంకరరావుదేవుగారిని బలనంతం చేశారు. 

“ఎందుకు లేండి, అక్కరలేదు లేండి” అని ఆయన తప్పు 
కొన్నారు. 

ఆ తర్వాత, శంకరరావుదేవుగారు... ముఖ్యమంత్రి కుమార 
స్వామిరాజాగారిచేత ఆరోపణప్మత్రంలో చెప్పిన బ్యాంకుకు ఉత్తరం 
(వ్రాయించారు. ఆ బ్యాంకువారు, ఆ పేర్కొన్న వ్యక్తికి తమ బ్యాంకులో 
అకౌంటు లేదనీ, అందులో చెప్పిన నంబరుగల చెక్కు పుస్తకం 
తమ బ్యాంకువారు జారీ చేయలేదనీ (వ్రాశారు. ఇంక (ప్రకాశంగారిపై న 
సయ య వ 

అయితే, కుమార స్వామిరాజాగారు గానీ, శంకరరాపుదేవుగారు 
గానీ__బ్యాంకువారి ఉత్తరాన్ని వెంటన బయట పెట్టలేదు. 

కొంతకాలమైన తర్వాత మేము ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది, 
ఈ తగుపు తీర్చడానికి, కాంగెను అధిష్టాన 'వర్గంవారు_ వల్ల భాయి 
పెలు, జవహర్లాల్‌ న్నాహూ, మౌలానా వ. గల ఓక ఉప 
సంఘాన్ని నియమించారు. 

బ్యాంకువారి ఉ త్రరం సంగతి మాకు తెలియసీకపోవడంనల్ల, 
(ప్రకాశంగారు మొదటి. "దోరణిలోనే, తమపై గల ఆరోపణ మొట్ట 


మొదట విచారించి, తాము దోషియో, నిరోషియో తేల్చవలసిందని 
బలవంత పరిచారు. 


సంవిధాన సభ: ఆంధరాష్ట్రము 767 


బ్యాంకు ఉ త్తరం సంగతి తెలిసి ఉండికూడా, న్నెహూగారు, 
“పరిశీలనకేముంది? పరిశీలన కేముంది”” అని పదిసార్లు తప్పించి 
మాట్లాడారు. 

చివరకు, ఆ ఆరోపణ సరియైనది కాదని ఒక ఉత్తరం 
మూలంగానై నా అధిష్టానవర్గంవా రెవఠూ తెలియపరచలేదు. 

చివరకు నివేదిక (వ్రాసేటప్పుడు మాత్రం, ప్రకాశంగారిపె 
(వాపిన ఫిర్యాదులో పేర్కొన్న వ్యకికి అందులో చెప్పిన బ్యాంకులో 
అకౌంటు లేదని [వాళారు. 

ఈ ఊ తరం ఎక్కడ, ఎలా పుట్టింది? ఇటువంటి ఘోరమైన 
అసత్యారోపణలు చేసినవారిపై వమ (క్రమశిక్షణ చర్య తీసుకో వాలి? 
ఈ వ్యవహారాలు వారెవ్వరూ పట్టించుకోలేదు. 

అటువంటి కాం(గెసువాదులూ, అటువంటి కాం గెసు అధిష్టాన 
వర్షమూ ఉండడంచేత నే __సత్యాహింసాచక్రద్వయం పై సని, మహాత్మా 
గాందీగారు స్వాతంత్ర్య రథాన్ని నడిపించి సంపాదించిన స్వతంత్ర 
భారతదేశానికి, ఇప్పుడు మనమంతా ప కడగండ్లు కలగడంలో 


ఆశ్చర్యం లేదు. 
10 


సంసల రం ఆం| ధరాష్ట 9ము 


లోగడ (పకాశంగారి ఒ _త్తిడిపై న మరికొందరు మ్మితుల [ తిడి 

పె న__సంవిధానం “ముసాయిదాలో ఆం(ధరాష్ట్రం శేరు, 
మిగిలిన రాష్ట్రాలతోబాటు (వాశారనీ, కాని, 21-2-1848 న (పకటిత 
మైన రెండవ ముసాయిదాలో ఆ పేరు వదిలివె పెొకైశార నీ (వాళాను. 
న. వదిలి 7 పెట్టడాని నికి రాష్ట్రం (ప్రత్యేకంగా. కార్యనిర్వహణ జరుపు 
కోవలెనం కే, కొన్ని సనులు ముందుగా జరగవలెనని కారణాలు 
చెప్పారు. 1047లో అమలులోఉన్న గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా 
ఆక్టు కొత్త రాష్ట్రంయొక్క యంత్రాంగం సిద్దం చేసుకొని 


768 నా జీవిత యాత్ర-శ 


ఉండాలి. రాష్ట్రానికి కౌవలసినటువంటి అన్ని హంగులు, రాష్ట్రంలో 
చేరవలసిన భూభాగం సరిహద్దులు సిద్దంగా ఉంటేనే సంవిధానం 
"షెడ్యూలు (అనుసూచి లో ఫా పేరు ఉంచే లాభముంటుందని 
వారు చెప్పారు. 


సంవిధాన సభలతో ఈ విషయం వచ్చినప్పుడు (పకాశంగారు 
ఇలా అన్నారు : 

“అధ్యతె! ఈ అ ఒక విషయం మీ దృష్టికి 
తెస్తున్నాను. ఇప్పటికి 86 సంవత్సరాలుగా, ఆంధ (పాంతం 
నుంచి (ప్రతినిధులుగా వచ్చిన డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య 
గారు ఆచార్య రంగాగారు, నేను “మొదలే నవారము ఆంధ్ర 
రాష్ట్రం కావాలని వాదిస్తూనే ఉన్నాము. "ఇస్పటి వరకు మా 
కోరిక ఫలించలేదు. 

“అయితే, ఈ రోజున మా సూత్రాన్ని కాంగసు 
వర్కి౦గ్‌ కమిటీవారు ఆమోదించారు. జవహర్‌లాల్‌ న్నెహూ, 
వల్ల భాయ పేలు, పట్టాభి సీతారామయ్యగార లకు ఈ 
సూత్రాన్ని అంగికరించినందుకు నౌ కృతజ్ఞత. దీని విషయమైన 
పని ఈ రోజునే (ప్రారంభం కావాలి. "చెన్నపట్నం నందం 
ధించి తగాదా వచ్చింది. అవి పరిష్కరించ లేకపోయాము., 

“అధ్యక్ష! మీరు థార్‌ కమిషనును నియమిందారు. 
వారు దేశమంతా తిరిగారు. సమస్య బాగా పరిశీలించారు. 
కొన్ని సిఫారసులు చేశారు. వారు చేసిన సిఫారనులు ఆధా 
రంగా చెన్నపట్నం. -కంధరాష్టానికి కలపాలి అన్న వాదము; 
లేక పట్నం రెండుగా చేసీ రెండు రాష్టా9ిలకు చెరొక భాగం 
ఇవ్వాలనే వాదము; లేక చెన్నపట్నాన్ని (పత్యేక రాష్ట్రంగా 
చేయాలన్న చ. అటుంచి, ఆం(ధ్రరాష్ట్రం ఏర్పాటుచేయా 
లని కోరాము. వర్కింగ్‌ కమిటీవారు ఈ సమస్య విషయమై 
ఏ పరిష్కారానికీ రాలేకపోయారు. కాని, సరిహద్దు కమిషను 
వారు ఈ విషయంకూడా ఆలోచించే అవకాశ ముండగలదని 


సంవిధాన సభః ఆంధరాష్ట్రము 760 


తేల్చారు. అందుచేతనే, వర్కింగ్‌. కమిటీవారికి నా (ప్రత్యేక 

మైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రాంతానికి చెసిన 

కః విధమైన ఏర్పాటు భాషారాష్టా9లు కోరుతున్న ఇతర 

ప్రాంతాలకూడా చేయడం న్యాయము. భాషారాష్టాలు ఐక 

మత్యమును తీసుకువసాయి గొని, అనె నై క్యమును తీసుకురావు. 

భాషారాష్ట్రాలు (ప్రజలకు బలం చేకూర్చి, (ప్రజావ్యతిరేక క్ర 

లను ఎదిరించే థ్‌ క్తి వారికి కలగజేసాయి.” 

ఇందులో ఇచ్చిన సలహాల నువిట్ర చెన్నరాష్ట్ర (ప్రభుత్వం వొ 
రొక రాష్ట్ర విభజన సంఘాన్ని (పార్టిషన్‌ కమిటీ) ఏర్పరచారు. ఆ 
సంఘంలో (వకాశంగారు తప్ప, తక్కిన ఆంధ్ర సభ్యు లిద్దరూ తమిళ 
సభ్యులు చెప్పిన సూచనలన్ని టికీ అంగీకారం (ప్రకటించారు, అందులో 
ముఖ్య'మెనది_చెన్నసట్నంమీద ఆంధ్రులు అధికారం వదలుకోవఠె 
నన్న సూత్రము. (ప్రకాశంగారు అది ఎంత మాతం అంగీకరించము 
అని అడ్డారు. అ కమిటీవారు చేసిన మిగిలిన కార్య(కమమంతా___ 
అనగా, “అప్పులు, రాబడి పంసకములు, ఈ (ప్రశ్నముందు స్వల్పంగా 
కనిపించాయి. 
పకాశం౦ -- జట టా భి 
ఈ విషయమై మరొక ఉదంతం కూడా చెప్పాలి. వ్యకి 

గతంగా ఎన్ని భేదాలున్నా, డాక్టర్‌ పట్టాభిగారు కాంగ్రెసు అధ్యక్ష 
పదవికి పోటీచేసిన సందర్భంలో (పకాశంగారు తమ అనుయాయు 
లందరితోను కలసి, ఆయనను తమ వోట్లతో నెగ్గించ వలెనని యత్నించి, 
ఆ కార్యం సాధించారు. పట్టాభిగారు అధ్యక్షులయిన తర్వాత, (ఆ 
రోజులలో అధ్యకుణ్ణి రాష్ట్రపతి అని పిలిచేవారు ఆయన చెన్నపట్నం 
వచ్చినప్పుడు, నేను వారి బసకు గౌరవ సందర్శనం చేయడానికి వెళ్లాను. 
రెండు మూడు మాటలు కుశల (ప్రశ్నలు నాగిన తర్వాత, ఆయన 
చటుక్కున లేచి, లోపలికి వెళ్ళి, ఒక అర ఠావు సైజూ కాగిత ౦ తెచ్చి, 
దానిమీద సంతకం చేయమన్నారు. దానిమీద "అప్పటికే ఆయన 


ననన ననా 


770 నా జీవిత యా।[త-4 


సంతకం, కామరాజ నాడార్‌ గారి సంతకం ఉన్నాయి. వారు సంతకం 
పెట్టిన భాగం పైన ఉన్న మాట లివి: 
“చెన్నపట్నంమీద ఆంధులు హక్కులు వదులుకో 
గలందుకును, తిరుపతిపై తమిళులు హక్కులు వదులుకో 
గలందుకును ఇందు మూలముగా అంగీకరించడ మెనది.” 


ఇటువంటి కాగిత ౦పైన.__ఆయన, బుజ్జగింపు మాటల మధ్య 
నన్ను సంతకం చేయమని వ. మూడు పర్యాయాలు చప్వన్నా కం. 
రీ విషయం (సకాశంగారితో చర్చించగూడదా?” అని (పళ్నించాను, 

దానిపైన ఆయన, “పకాళంగారితో ' ఎవరికి కుదురుతుంది? 
మా మటుకు మాకు ఆయన సంతకం కన్నా నీ సంతకమే ఎక్కువ 
విలువ గలది,” అన్నారు. 

కాని, నేను ఆయనకు తిరిగి మెల్లిగా నచ్చజెప్పి, “సాయంతం 
మీరు ఒకమారు స్వయంగా ప్రకాశంగారీని కలుసుకొంటే మనమంతా 
ఒక పద్దతికి రాగలము గదా!” అన్నాను. 

“అందుకు, “సరే, ఎందుకు చెప్పావో! ఈ సాయంత్రం జరగ 
బోయె మీ కాంగెస్‌ శానన సభ్యుల సమావేశంలో ఇందులో (వాపింది 
ఆమోదించడానికి, ఎజండాలో ఈ విషయం కలుపబడుతుంది. కాబటి, 
అక్కడే _సకాశంగారు ఉన్నారు గనుక, ఒక అరగంట ముందుగా వచ్చి 
ఆయనతో మాట్లాడుతానులే,” అని ఆయన చెప్పారు. 


ఏలాగో, ఆయన చెప్పినట్టు సంతకం చేయకుండా ఆయన 
మనసుకు నొప్పి తలి గ్రిరవకుండ్యా “పరస్పర సుహృద్భావంతో బయట 
పడ్డాను. 

అనుకున్నట్టు, పట్టాభిగారు ఆ సాయంకాలం వచ్చి నా గది 
దగ్గిర కారు నిలిపారు. దిగివచ్చి, “సం విశ్వనాథం! నువ్వు చెప్పినట్లు 
వచ్చాను. (పకాశంగారు ఇక్కడ ఎక్కడున్నారు?” అని అడిగారు" 
(ప్రకాశంగారు బసచేసిన న చేత్తో చూపించాను. అది గవ 
ర్నర్‌ భవనంకాక పంగా వెరె కదన ఒక చిన్న మేడ 
భాగము, 


సంవిధాన నభః ఆం(ధరాష్ట్రము 771 


సట్టాభిగారు, (పకాశంగారి గదిలోకి వెళ్ళడమనేది ఒక విశేష 
కార్యం క్రింద భావించి, పది పదిహేనుగురు సభ్యులు నా గది దగర గా 
ఉన్న కారు చుట్టూ మూగారు. 

మేము, పకాశంగారు, పట్టాభిగారు కలుసుకున్నప్పుడు ఎలా 
మాట్లాడుతారో ఊహాగానం చేయ “నారంభించేంతలోనే పట్లాభిగారు 
ఓక తతో జారిపోతున్న పంచె గోలీ సర్దుకుంటూ, రెండవ చేత్రో (క్రిందికి 
మీదికి జారిపోతున్న కాగితాలను పట్టుకుంటూ కారు దగ్గరికి ఇలా తేక 
ల వచ్చారు: 

“ఆ ముసలి మూర్జునితో ఎవరు వేగగలరు? ఛ....ఛ....విశ్వ 
నాథం! నువ్వు సంతకం" పెట్టనన్నావు! మీ పార్టీ మీటింగుకి నేను 
రానూ అక్కరలేదు ఈ ఒడంబడిక కాగికం మీరు అంగికరించనూ 
అక్కరలేదు. పోండి! మీకు చేతనై నవి వీదో ౩ నుకోత 


కఠోర మెన కంఠంతో ఈ మాటలు చెప్పి, అతి విసురుగా 
చేతులు ఊపి, కారులో తొందరగా ఎక్కి. కూచుని, డై 9వరుతో “తిప్పు 
కారు మన యింటికి” అని ఆదేశించి ఆగ్రహంగా వెళ్ళిపోయారు, 
ఈ చెన్నపట్నం సమస్యే, తొలినుంచి చివరివరకు (మగ్గిపోయి, 
చివరికి అమరజీవి పొట్టి శ్రీరాముల (ప్రాణాన్ని కూడా హరించింది. 
షెడ్యూలులో 'అంధ్రరాష్ట్రం 'పేకు కలుపుతామని చెప్పిన ఆ 
సమయంలో, అధిష్టాన వర్గాన్ని, ఆం(ధుల చిరకాల వాంఛను ఈడే 
రిస్తూ ఉన్నందుకు నెహ్రూాగారినీ- కాన్టి)ట్యుయెంట్‌ అసెంప్రీ (సంవిధాన 
సభలో (ప్రకాశంగారు పొగిడారు. ఆ సందర్భంగా, తమకు చేదోడు. 
వాదోడుగా ఉన్న ఆచార్య రంగా, డాక్టర్‌. పట్టాభి, అనంతశయనం 
అయ్యంగారు, (శ్రీమతి దుర్గాబాయి మొదలగువారు చేసిన కృషినికూడా 
ఆయన (పశంసించారు. 
ఇంతేకాక, (ప్రకాశంగారు మరొకటి చెప్పారు : 
“భాషాప్రయు క్రరాష్టా9లు ఏర్పడితే, భారత దేశం___ 
బాల్క-నై జు (Balkanise)* అయిపోతుందని కొందరు 





* యూరపు ఖండపు అగ్నేయభాగంలో అనేక విధాల 


772 నా జీవిత యాాత్ర-శ 


మిత్రులు చేసిన వాదం వట్టి అపోహ. సరిపాలనాసొకర్యము 
హెచ్చుగా. కలిగి, ప్రజలు పరిపాలనలో భాగస్వాములై, 
దేశాన్ని మరింత బలిష్తముగా చేయడానికీ చేశాభిమానము 
'పెంచడానికీ పరమ సహాయకారులు అవుతాయి." 

చివరికి, య, వల్ల భభాయి పేలుగారు, న్నెహూగారు 
సభ్యులుగాఉన్న ఉప కరత చెన్నపట్నం సమస్యను, సందిగ్గంగా 
వదిలిపెట్టింది. చివరికి, 1952 లో సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీ లలోని 
ఆంధ “నభ్యులు చెన్నసట్నంమీద ఆశ వదులుకోనడంవల్ల , "ఆంధ 
కాం(గసుపార్తీవారు చెన్నపట్నం తమిళరాష్ట్రంతో కలిపి వేయాలన్న 
నివేదికలో సంకకం చేయడంవల ల్ల --పకాశంగారు, ఆయన అనుయా 
యులూకూడా చెన్నపట్నం లేపండాఉన్న, ఆం(ధరాష్ట్రం ఏర్పడడానికి 
అంగీకరించవలసి వచ్చింది. 

ఇలా చెన్నపట్నం మిగిలిన రాష్ట్రానికి వదలడానికి అంగీక 
రించగానే, అప్పటి ముఖ్యమం త్రి రాజాజీ సలహాపైన బళ్లారి నల్లా 
కూడా ఆం(ధభాగంలోంచి తప్పించారు. 

19596 లో గంజాంణి కల్లా ఉ త్రరభాగం, జయపుర సంస్థాన 
భాగాలు. ఒరిస్సాలో చేరపోయినవి. సేలంజిల్లాలో ఉన్న తెలుగు 
భాగాలు, మైసూరు రాష్ట్రంలో ఉన్న కోలారు వగై రా తెలుగుభాగాలు, 
మధ్యప్రదేశంలో చాందావరకు ఉన్న తెలుగు భాగములు - ఇవి ఏవీ 
తెలుగురాష్ట్రంలో చేరకపోవడమే గాక, మరికొన్ని తెలుగుభాగాలు 
కూడా పోగొట్టుకోవలసి వచ్చింది. . 

మిగిలిపోయిన తెలంగాణాతో కలిపి, విశాలాం(ధ రాష్ట్రం 
ఏర్పడింది. అంతవరకు సంతోషించవలసిన దే. 

ఇప్పటికై నా మనము ఐకమత్యంగా ఉండడం నేర్చుకొంటే, 


న. 





. రాజీపడి ఆ భాగమంతా ,(పతినిత్యమూా పోరాడె, నిన్స త్తువగల 
= చిన్న చిన్న చేశాలుగా మారఠినదానిని నూచి స్తుంది ఈ “బాల్క 
ఒ నైలు ఆన్న పదము, 


కలవితాన సక ఆంధరాష్ట్రము 7173 


కున ఆం(ధ్రరాషం బారత దేశంలో (పధానరాష్టంగా పరిణమింపడానికి 
రు య 
చాలా అవకాశాలున్నాయి. 


మరల (వకాశంగారి షతికా వ్యాసంగము 

మం| త్రివర్గ ౦నుంచి దిగినతర్వాత, (ప్రకాశళంగారు మొదట్లో 
“గామ స్వరాజ్య” మునే వారప్మతికను (పారంభించారు. అయితే 
ఆయన___తాము ఊహిస్తున్న స్వయంపోషక (గామ స్వరాజ్య సంసా 
పనా విషయిమై (ప్రచారం చేయడానికి ఆ వారపత్రిక సరిపోడని (గహిం 
చారు. ఆ "సమయంలో రినె నై జాన్స్‌ ప్రింటర్స్‌” అనేదానిని చెన్న 
పట్నంలో నడుపుతున్న దా ఏద్ద వెంక(టావుగారు అనే పిఠాపురం 
వాస్రవ్యులకు, (ప్రకాశంగారి త్యాగశీలత మీద (ప్రత్యేకమైన అభిమానం 
పుట్టంది, ఆయన తనచేత నున్న అచ్చుయం [తాన్ని (సకాశంగారికి 
“విజయ్మపభొ అనే తెలగు దినప్మతిక (ప్రచురించడానికిగాను ఇచ్చి 
సాయం చేశారు. (ప్రకాశంగారి యీ యత్న సాఫల్యానికె , ఎమ్‌, కె.వి. 
రెడ్డి, వొప్పన హనుమంతరావుగారలనే బారీష్టరులు, “విజయపభొ 
(ప్రచురణ సమి తం ఓక కరిసెసీ (పారంభించారు. పత్రికకు సంపా 
దకుడుగా బరంపురం వాస్తవ్యుడు, స్వాతం(త్య యోధుడు అయిన 
న్యాపతి నారాయణమూ ర్రిగారిని నియమించారు. ఆంతకు ఒక సంవ 
వత్సరం ముందు ఆయన కేంద్ర శాసన సభలో సభ్యుడుగా ఉండేవారు. 
కొంతకాలం సంపాదకుడుగా పనిచేపి__ప్రకాశంగారి దగ్గర తమకున్న 
చనవు నాధారంగా చేసుకొని . ఆచార్య రంగాగారి వర్గంవారు తన 
_ సంఫాదకీయాలతో జోక్యం కలు గజేసుకొంటున్నారనీ, ఆ పరిస్థితులలో 
తాను సంపాదకుడుగా పనిచేయడం కష్టమనీ చెప్పి, ఆయన మాను 
కున్నారు. దాంతో, అసలు షతికాపచురణకే భంగం వచ్చింది. ఆ 
స్మతిక నడచినన్నాళ్ళు చాలా వేగంగా ప్రజల స. సంపా 
డిం చింది, 

అప్పుడు, ప్రకాశ౦గారు “'ప్రుజాపతి)క” అనే అంగ్ల వార 
పత్రికను పారంభించారు. అదికూడా తొందరగా ప్రజల అభిమానాన్ని 
పొందగలిగింది. ఒకసారి ఆ పతి)కలో, ఆలపాటి వెంకటరామయ్య 


774 నా జీవిత యా(త-4 


గారి పెన ఆరోపణలతో ఎన్‌. సుబ్బారావు అనే ఆయన వ్రాసిన 
ఉత్తరం అచ్చయింది. ( వెంకటరామయ్య గారి గురించి యినినరలో 
వాపి ఉన్నాను.) వెంకటరామయ్యగారు, పత్రికను నిర్వహి స్తున్న 
ఎస్‌, మ కొఠడ పీగార మున పరువునష్షం దావా వేశారు.* అఆ దావా 
కోర్టువారు కొ శుళారు. | 

అ డాక్టర్‌ పట్టాభిగారు చాలా గొప్ప ప్రచార 
ఆర్భాటములు జరిపి, చెన్నపట్నంలో మౌంటురోడ్లు లో ఉన్న కిర్ణ౦ 
పూడి జమీందారుగారి భవనం కొని, అందులో బొవ్సిలిరాజా మొద 
లయినవారి సహాయంతో “శుభోదయ” అనే దినపతిక ప్ర మరింప 
సాగారు. ఆయన అఖిల భారత కాంగ్యౌస్‌ వర్కింగ్‌కమిటీ సభ్యులు 
గనుక, గాంధీగారికీ, ఆయనకూ పరిచయ మెక్కువన్న పేరువల్త, 
కాంగ్రెసు శాసన సభ్యులుగా ఉండదలచిన చాలామంది ఆ పతింకలో 
పెద్ద పెద్ద మొ శ్రాలిచ్చి వాటాలు కొన్నారు. కానీ, ఆ పతింక దురదృష్ట 
వళి త్తు "పారంభంలోనే ఆగిపోవలసిన పరిస్థితికి (ఏ విధంగానో నాకు 
జ్ఞాపకంలేదు వచ్చింది. కె. అప్పారావుగారు అనే ఆయన ౪ పతి)క 
భవనాలకు, యంతాిలకు యజమాని కావడం జరిగింది. ఆయనకు, 
పృకాశంగారిమీద భక్తీ కుదరడంచేత, ఆ భవనంలోనుంచే ఆ అచ్చు 
యంత్రాలపై ముదిింపబడి “పృజాపతీ) కి తెలుగు దినపతి9కగా 
రూపొందింది. అస్పట్లో, కొం వ్విడి లింగరాజు మొదలై. నవారు సంపా 
దకులుగా ఉండేవారు. పతక ప్ర కాళ ౦గారిది కావడంతో, పతి కలో 
చదవదగిన వా ర్రలు, వ్యాసములు ఉండ గలవన్న విశ్వాసం చేత మొదటి 
రోజునే తొమ్మది, పదివేల కాపీలు చెల్లాయి. 

అప్పటికి పి త్యేకాంధి దేళమనే నినాదం నాలుగుమూలలా 
ఎగదాకి ఉన్నది. అధికార దుర్వినియోగం చెపన చెన్న రాష్ట్ర మంతి 


* ఈ కొండపిగారు ఆ రోజులలో (పకాళం గారికి పె వేటు 
సెక్రటరీగా ఉజాండెి, ఆ పతెకను నిర్వహిం చేవారు, (ప సుత మాయన 
హైదరాబాదులో. బా-గా (పౌక్కీను చే సున్న న్యాయవాది. 


సంవిధాన సఖ: ఆంధరాష్ట్రము 775 


వర్షం అతున యు బారికి వ్యతిరేకంగా వస ₹మీ వ్రొసినా చదవడానికి 
వందలకొ ద్ద పాఠకులు ఉండేవారు. 

అప్పారావుగారు చాలా పెద్ద వ్యవహారజ్ఞులే అయినా, ఆ సత్ర 
కను వి స్పృతపరిచె ఊహా ఆయనకు లేకపోయింది. ఆ కారణంచేత 
ఆ పతక కూడా అచిరకాలంలోనే ఆగిపోవడం జరిగింది. 

ఉత్పత్తి, కొనుగోలుదారుల సహకార సంఘములు 

(ప్రకాశంగారి అభ్మిపాయ (ప్రకారంగా ఈ సంఘాలను సాగ 
నిచ్చి ఉంటే, మన సంఘ వ్యవస్థలో అహింసా మార్గంలో మన (ప్రజా 
సామాన్యం మధ్యవ ర్తులనుంచి వము క్రి గ్లాళం్రది ఉంచేది అయితే, 
మధ్యవ రుల _పాబల్యానికి లోబడినవారు (పకాశంగారి మంత్రివర్గాన్ని 
పడగొట్టారని యిదివరలో బరొఎన్నా ను; 

ఈ సంఘాలు సరిగ్గా పనిచేయడం లేదని (పకాశంగారి తర్వాత 
వచ్చిన మంతుల నోట అనిపిద్దామని_ వీటిని గురించి వీటి పని 
విషయం గురించి ఒక సభ్యుడు (ప్రష్నించారు. అస్పుడు ఈ వ్యవహారా 
'నికి సంబంధించిన మంతి డాక్టర్‌ టి. ఎస్‌. రాజన్‌గారు. అప్పటికే 
ఈ సంఘాలు వ్యాపించకుండా అప్పటి మంత్రివర్గం కొన్న ఆజ్ఞలు 
వేసిఉన్నది. 

కాని (ప్రశ్న మలబారుకు సంబంధించింది గనుక, వారు అక్కడి 
సంఘాల యథాతథ మైన పరిస్థితిని వివరించక తప్పలేదు. మలబారులో 
(పారంభించిన 107 సంఘాలలో ఏడు సంఘాలలో మాతం చిల్లర 
తప్పులు జరిగాయని చెప్పారు. తొమ్మండుగురు ఉద్యోగుల పైన దోషా 
రోపణ జరిగినా, అవి కోర్టులో నిలవలేదు. 

అప్పుడు, అహ. (పశ్నగా ఒక శాసన సభ్యుడు పతక 
“ఈ సంఘాలు ముఖ్యంగా మలబారులో ' బాగా పనిచే స్తున్నాయని, 
లోగడ (ప్రభుత్యం వా రన్నమాట సరిఅయినదేనా?” 

దానిపై రాజన్‌ గారు ఇలా జవాబిచ్చారు; 
“అధ్యక్ష! సరిగ్గా ఆలాగుననే నేను జవాబు ఇచ్చి 
ఉన్నాను. మలబారు జిల్లాలో మొత్తంపైన ఈ సంఘాలు 


776 నా జీవిత యాత్ర 


స్మక్రమంగా పని చేస్తున్నాయని, (పజాభ్మిపాయం వాటికి అను 
కూలంగా ఉన్నదని నేను గట్టిగా ఈ సభముందు చెప్పగలను.” 

(ప్రజల ఉపయోగంకోసం నిష్కల్మషంగా కార్యక్రమం జరి 
గించినప్పుడు, సత్ఫలితం కలిగినప్పుడు, కాదని శ|తుపక్షంవారు కూడా 
అనలేక పోయారు. కాని, సాధారణంగా నడుస్తున్న సహాకార సంఘాల 
వల్ల, మధ్యవర్తి రి తత్వంగల వారికి లాభమువచ్చే ఉద్యమానికి, [పకా 
శంగారి ఉద్యమం వ్యతిరేక మయినది. అందుచేక, ఆయన దిగిపోయిన 
వెంటనే, (కొ త్త (ప్రభుత్వంవారు ఈ సహకార సంఘాల [ఉత్స త్తి, 
కొనుగోలుదారుల సహకార నంఘు గూల] భవిష్యత్తును నిర్ణయించడానికి 
ఒక ఉప సంఘం ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమం త్రి అయిన 
రామస్వామి రెడ్డిగా రికి ఈ సంఘాల ఆదర్శాల మద,. +కార క(కమాల 
మీద ఆభిమాన ముండేది. 

అయిత్తే ఆయన వేసిన ఉప సంఘానికి అధ్య డు__లిమి 
చెడ్‌ కంపెనీల మేనేజింగ్‌ డె రెక్షరు లాగున సహకార సంఘాలను 
నడిపిస్తూ, సహకారోద్యమానికి' నిష్పణుని (ఎక్‌స్సిసర్స్‌) (క్రింద భావింప 
బడే రామలింగం చెట్టిగారు. ఆయనకు (ప్రకాశంగారి సహకార సంఘాల 
పెన సహజంగానే వ్యతిరేకత ఉండేది. అందుచేత, ఒక విధమైన 
రాజీ మార్గంగా సంప్రదాయ సహకార నం:హాబు లేనిచోట ఇవి 
ఎర్పాటు కావచ్చును అని. సీటికి నీరు, పాలుకు పాలు కలిసిన ఒక 
సూతం (పతిపాదించారు. దాంతో, (ప్రజా ఉద్యమంతో సంబంధించిన 
(ప్రకాశంగారి సహకార సంఘాలు కొనసాగే సౌళర్యాలు లేక, రాను 
"రాను క్షీణించినవి. 


ఆంధ కాంగెస్‌ రాజకీయాలు 
1950 జనవరి 26 న ఇప్పుడు అమలులో ఉన్న నంవిధానం 
అమలులోకి వచ్చింది. అయితే, దాని (పకారం ఎన్నికలు జరగడానికి 
1946 నుంచి లెక్క వే స్తే 1952 తేలింది. అందుచేత, 1951 లో 
నుంచి కూడా అన్ని రాష్ట్రాల (పజల దృష్టి ఆ రాబోయే ఎన్నికలపైన 


పడింది, అప్పటికి ఆంధ్ర కాం(గెసు రెండు వరాలుగా వడి బో రకరరదిు 
౧ 


| 


| 
| 
| 
| 


| 


సంవిధాన సభ: ఆం[ధరాష్ట్రము నళ. 


1946 లో (ప్రకాశంగారు, తాము ముఖ్య మంతి అయి 
నప్పుడు, ఆంధ్ర కాంగ్రెసు కమిటీ యాజమాన్యాన్ని ఆచార్య రంగా 
గారికి అప్పగించారు. పట్టాభిగారు అది తమ చేతుల్లోకి తీసుకో 
డాని కెంతో యత్నించారు. వారి పక్షాన పనిచేయడానికి ''పూనుకొన్న 
ముఖ్యమైన వారు. ఆయన అనుయాయులు, మంతులూ అయిన కళా 
వెంకటరావు, చెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవ రెడ్డిగారలు. 

కాం(గను కమిటీలో సభ్యులను చెర్చి, సవ్యమైన పద్దతిలో 
కౌం్యగసు కమిటీని వశం చేసుకోవడానికి యత్ని స్తే స్క, అందులో తస్పు 
లేదు. కాని, వారి వర్గీయులు, సవ్యమెన మార్గాన సభ్యులు కావడానికి 
రంగాగారి (అనగా, ప్రకాళంగారి) వర్షంవారు "అవకాశం ఇవ్వలేదన్న 
నెసంపైన, ఒక -లక్ష పేర్లు డాబీతాలుగా (వాస, అవి కాబోయే సభ్యుల 
wo నిర్ణారణ సూచకంగా వేలి మ్నుదలు అనేకములై నవి తగిలించి, . 
ప్రై మందికి కావలసిన చందా మొ తం ఇరవై తలం సచేల రూపా 
యలు కాం(గెను అధ్యకుని పేర థల్తీకి పంపారు. ఇవన్నీ దొంగ 
జాబితాలని (పకాళంగారి వర్షంవారు వెంటనే కనిపెట్ట గలిగారు. ఈ 
పాతిక వేలూ, పావలా పవత చొప్పున తోంషాదాదు లిచ్చిన డబ్బు 
కాము. ఒక రిద్దరు నర్తకులు, ఒక రిద్దరు జమీందారులు (అపుడు 
జమీందాదీల రద్దు బిల్లు 'సెలక్టు కమిటీ * జ్‌ ఉన్న క కాలము) ఇచ్చిన 
మొ త్రాలు కలపగా పాతిక తంతు అందులో ఆరు వేలిచ్చిన జమీం 
దారు పేరు నాకు జ చేరో ఉంది. ఈ విధంగా చేసన ఆరోపణ లన్నీ 
కొంత కాలానికి చర్చకు వచ్చి, ఆ లక్ష నభ్యుల పేర్లు జావితాలోంచి 
కొటి వ వేయబడ్డాయి, 

ఈ న. విఫలం కాగానే, 1051 లో వారు తిరిగి మరొక 





+ ఒక శాసనం పజేళసెట్టినపుడు, అందులోని బాగ ఫైలు 
బాగా పరిశీలించి చక్క_దిద్దడానిక్కి అన్నీ పార్ట్‌ ల (పాతినిధ్యంత్‌ 
కూడిన శాసన సభ్యుల ఊప సంఘాన్ని సెలక్ట్‌ కమిటీ” అంటారు. 
విరి నివేదిక పా తాపన సభలో తర్వాత ఆ మ గురించి చర్చ 
జరుగుతుంది. 





778 నా జీవిత యాత్రశ | 
గట్టి యత్నం చేశారు. రాష్ట్ర కౌం(గెను కమిటీ సభ్యులను మెల్లిగా 


లోబరుచుకొని, రానున్న సాంవత్సరికపు ఎన్నికలలో రాష్ట్ర కాం(గెను 
అధ్యక్ష పదవి పొందగలిగి నట్లయితే... ప్రకాశంగారిని మంత్రివర్గం 
లోంచి సంపించినట్టుగానే కాం(గెసునుంచీ పంపి వేయడమో, నిర్వీర్యు 
లను చేయడమో ఏదో ఒకటి చేయవలెనని గట్టి పట్టు పట్టారు, 


మం్మతులలో కళా వెంకటరావుగారు చాణక్యుని వంటివారు. 
తాము అధికారంలో ఉన్నారు గనుక, రాష్ట్ర సంఘ సభ్యులను ఏ 
విధంగా వశపరదుకోవడమో వారు కనిపెట్టారు. 

ఆంధ మంతుల చేతులలో రెవిన్యూ, ఆర్డిక శాఖ, స్థానిక 
సంస్థలు, హరిజన సంకేమ శాఖ, మద్యనిష ధం, ట్‌ కంట్రోలు, 
సినిమా మొదలై న శాఖ లుండేవి. 1951 వ్మప్రిలులో రాష్ట్ర కౌంగెసు 
అధ్యకుని ఎన్నిక జరగవలసి ఉన్నది. ఆ ఏడు బడ్జెటు చర్యల సమ 
యంలో, రాష్ట్ర సంఘ సభ్యులను వశపరచుకొనేందుకు అనేక వాగ్గా 
నాలు చేయబడినాయి. ఆర్డర్లు జారీ చేయబడ్డాయి. 


ఎన్నికల రంగస్టలము---విజయవాడ కాంగసు భవనము 


ఆనాడు, (పభుత్వంవారు రాష్ట్ర సంఘాన్ని తమ వశం చేను 
కోకుంచే, వారి వర్గం తిరిగీ తల 'యే త్తుకోలేని పరిస్తితులు ఎర్పడు 
తాయి. అందుచేత, తమ వర్గానికి వోటు. పను చేకూర్చుకో డానికి 
ర్‌ సంఘ సభ్యులను, పశ్చిమ గోక్షావర్‌:? జిల్లాలోని ఒక (గామంలో, 
(ప్రస్తు సుతం మంత్రిగా ఉన్న ఒకరి దివ్య భవనంలో షడ్రసోపేతమైన 
అన్న పానాదులతో, ఒక చోట చేర్చి పట్టుకొన్నారు. 


మరునాడు ఎన్నిక జరుగుతుందనగా, ఎన్ని లెక్కలు చేసుకొన్నా 


వారి వర్షం వారికీ ఏడు వోట్లు తక్కు_వగా ఉన్నట్టు తెలిసింది. వారి 
అభ్యర్థి ల సంజీవ రెడ్డిగారు. ఆయన మంతి పదవి వదులుకొని 
రాష్ట్ర సంఘ అధ్యక్షు డు కావాలని ఏర్పాటు జరిగింది. (ప్రకాశం, రంగా 
గారల వర్షాల పకొన నిలబడ్డ వారు ఆచార్య రంగా గారు, 

(ప్రభుత్వం పక్షం వారు ఏం చేశారో తెలియదు గానీ, అంత 
వరకు (పకాశం గారంపే ప్రాణాలివ్వడాని'కై నా సిద్దమని చెప్పిన నలు 








రాగాల బాలా ———— ఆ గా" 


నంజ లతా ఆకారాల లాలా క కాలాల! 


సంవిధాన సభః ఆంధరాష్ట్రము 773 


గురు కృష్ణా జిల్లా సభ్యులు అటు దాటివేశారు.* ఎన్నిక తరువాత, ఏడు: 
నోట్లతో గేలుస్తామనుకున్న రంగాగారు నాలుగు వ నోట తో ఓడిపోయారు. 

ఆనాడు జరిగిన ఉదంతాలు ఆం(ధ కాం(గైను చర్మితనేగాక, 
ఆం(ధ రాజకీయ రంగ నిర్మాణ, పరిమాణాలను సంపూర్ణ ౦గా మార్చి 
చేశాయి. ఆ రోజు ఎన్నిక ఫలితం చెప్పిన వెంటనే, మంత్రి గోపాల 
శెడ్డిగారు ఒక సూక్తి చెప్పారు. 

మంత్రులుగా తాము, హెచ్‌. సీతారామరెడ్డి, కళా వెంకటరావు, 
కల్లూరి చం(దమౌశళిగారలు కావలసిన తరత ఇస్తుండగా, నీలం: 
సంజీవ రెడ్డిగారు రాష్ట్ర కాం(గెసు అధ్యతులు గా ప్రభుత్వానికి సాయపడే. 
ముఖ్య దళనాయకుడుగా తమ వర్ష సైన్యాలను ముందుకు నడిపి సే స 
ఆ రోజు వారికి ఎదురుగా పోటీ “చేసిన (ప్రతిపక్షంవారు అదృశ్యులై. 
పోతారని ఆయన చెప్పిన మాటల సారాంశము. 

దాక్షిణాత్యులతో చేయి చేయి కలిపి, కుతంత్రంవల్ల (ప్రకాశం 
1 మంత్రివర్గంనుంచి దించిన. తర్వాత, (ప్రజా సామాన్యంలో 

ప్రతికూలత, దొంతరలు దొంతరలుగా ఎంత పెరిగిందో వారు 
LL 

జనరల్‌ ఎన్నికలలో పెన చెప్పిన మం(|తులందరు ఓడి 
పోయారు. మరొక విశేషం కూడా జరిగింది. మద్రాసు నగరంలో 
పోటీ చేసిన [పకాశంగారు కూడా ఓడిపోయారు! ఆయన ఓడారన్న 
ఫలితం ఎలా వచ్చిందో, ఎలక్షన్‌ పిటీషన్‌ లేక పోవడంవల్ల నిద్దారణగా 
ఏక చెప్పలేము. కాని ఒక వ్య కి మాతం వోట్లు లెక్కీంచే సమా 
యంలో జరిగిన ఒక విశేషం చెప్పాడు. 

ఆ వే అతని భార్యా, మరొక ముగ్గురూ కలిసి వెళ్ళి, 
ఒకరు తర్వాత ఒకరుగా, ఒక బాలట్‌ బాక్సులో తమ వోట్ల ను 
వేశారు. వోట్లు లెక్కించే సమయంలో ఆ పెద్టై విప్పగా, అందులో 
ఒక్క వోటయినా లేదు. కౌంటింగ్‌ ఆఫీసరు ఆ బాక్సులో వోట్లు 
“నిల్‌” అని (వాసుకొన్నాడు. 

* అందులో ఒకరు_ఇప్పుడు మంతిగా ఉన్నారు. 


బగ ల మా .. 


780 నా జీవిత యా।|త్ర_4 


ఏమి జరిగిందో! ఏ దేముడు బాలట్‌ పెమైలో దూరి చోట భక్షణ 


“కకోనీరటాలో] ఇప్పటికీ తెలియదు. 


ఎలక్షన్‌ పిటీషను వేయమని మతులు బలవంతం చేసినా, 
ప్రకాశంగారు తమ “రాజకీయ జీవితాన్ని ఎలక్షన్‌ పిటీషను లతో 
నడుపుకోలే” మన్నారు. 

1951 లో, నీలం సంజీవ రెడ్డిగారు ఎన్నికయినట్లు తెలియగానే, 
మం్యత్రివర్షీ యులు కౌంగెసుభవనం స గోడలెక్కి లోపలికి దూకి, 
భవనం గదులలోఉన్న రంగాగారి వర్గీయులకు చెందిన సామానులను 
వాటినీ ఇవతల, అవతల విసిరి వేయసాగారు. 

రంగాగారి వర్గంలో (పతికూలచర్య తీసుకోడానికి సాహనము, 
బలమూ కలిగిన యువకులున్నా___త గావాలు వచ్చినప్పటికీ ఒకే పార్టీ 
వాళ్ళము గనుక మూర్తులయెడల మూర్హత వహించడం మంచిది కాదని 
శాంతించారు. 

ఏమైనా ఆ రోజున మంత్రినగ్గ యులు చూపించిన ముష్క. 
రత్వానికి సమానమైనది మరెన్నడూ చూడలేను. 

బహుశ; ఢిల్లీలో 1970 లో (కొత్త (పాత కాంగెసులు విడి 
బూయన తర్వాత, కాంగసు (ప్రాంగణంలో జరిగిన (పహరణకాండ 
కొంచెం ఆ స్థాయికి వచ్చిందేమో ! 


1/ 


(కొత్త త్ర పార్టి స్థాపన 


అప్పట్‌, చిరస్మరణీయులై న కాశేశ్వరరావుగారు* |ప్రకాశంగారి 
సక్షంలో ఉండేవారు. మే మందరమూ (అంటే, (పకా 
శంగారు, రంగాగారి వర్షీయులమంతొ కలిసి వారి యింట్లో సమా వేళ 


, మయ్యాము. చివరి క్షణంలో, మాలో నలుగురు అకారణంగా మంతి 





*  కాశేళ్వరరావుగారు విజయవాడలో, సుుపసిద న్యాయ 
వాదిగా ఉండి, గాందీగారి ఉద్యమ ఆరంభంలో సే, సీత్యాగవా 


జ పుడు నత గజానన 


దద. ద మ స దా పడమరల జాలా దానా ద ద 


(కొత పారీ సాపన 781 


రు అ 


వర్షం వారిలోకి మలిన ప్రవేశం చేయడంవల్ల కలిగిన ఓటమికి ఎవరూ 
నిరుత్సాహ పడకూడదనసీ, మం(తులుచేసే “అధికార దుర్వినియోగం, 
దొంగ కాంగైస్‌ మెంబరుల' జాబితా నిర్మాణం (ప్రజలకు టోధపరిచి 
నబయితే వారందరూ ఎన్నికలలో తిరిగీ ఓడిపోగలరనీ అందరికీ 
దృథవిశ్వాసం కలిగింది. 

(పతి జిల్లాలోను (వకాశం, రంగా వర్గాల అనుయాయులు 
చేయవలసిన కార్య కమంకూడా కొంతవరకు (వాయడం జరిగింది. నేను 
విశాఖపట్నం వెళ్ళిపోయాను, 

ఆరా(తిబాగా రాత్రివేళ __ మా వర్షాలకు చెందినవారు 
కార్య(కమం వివరాలు ఆలోచించుకో డానికి కూర్చుంటూండగా, ఒక 
[కత సమస్య బయలుదేరిందట. 


““కాంగను మంత్రులు ఓడిపోతారు అని మన 
మంటున్నాము. వా రిప్పుడేమో అధికారంలో ఉన్నా, ఎన్ని 
కలలో నిలబడతారు కదా! ఎవరిమీద మనం దోషారోపణ. చేస్తు 
న్నామో వారు ఎన్నికలలో నిలబడినప్పుడు, కాం(గెను సభ్యు 
లుగా ఉంటూ, వారిని ఓడించవలసిందని (పజలకు ఏ విధంగా 
చెప్పగలి” మన్న (ప్రశ్న (ప్రకాశంగారిసీ రంగాగారిసీ కాశే 
శ్వరరావుగారినీ వేధించింది. 


“మంత్రివర్గానికి వ్యతిరేకంగా దొంగతనంగా (పచారం చేయడం 
కాంగెసు తత్వానికి వ్యతిరేకం +, బదమనిషి తరహాకు (పతి 
టు 
కూల౦ ....” 
“అయితే, మనం మౌనంగా ఉండవలసిందేనా?” 


'సమరంలోకి దుమికిన ఆగ నాయక శేణికి చెందినవారు. బెజవాడ 
పట్నానికి మునిసిపల్‌ శెర్మున్‌ గా ఉండెవారు. మహో నాభాొటి; 
త్యాగ శకీలులు, ఉద్యమ నందర్శంగా అనేక పర్యాయాలు 
కారాగార .శితలు అనుభవించినవారు. చివరి రోజులలో ఆంధ 
(వబేక్‌ లో స్పీకరుగా ఉండేవారు. సంఘ సంస్క ర్త, చరిత 
కారుతక్న 


782. నా జీవిత యాాత్రశ 


“అలా ఊరుకున్నట్లయితే, అధి కారదుర్విని యోగం చేసినవారికి 
“పజలపై దండెత్తి దోచుకు తినండి,” అని చెప్పినట్టవుతుంది గదా!” 

ఇటువంటి (ప్రతిబంధకాలు పరిశీలించగా, కాం(గెనునుంచి విడి 
పోవడం మంచిదనే ఒక భావం బయటపడింది. 

ఆంధ్రదేశంలో కాం[గెసును పెంచిన దెవరు? 


ఆ పెంచిన (ప్రకాశం, కా శేశ్వరరావు, రంగాగారలు మొద 
అయిన త్యాగశీలురు యావన్యందీ వారు నిర్మించిన ఇల్లు విడిచి పోవల 
సిందేనా? పోకుంతేగానీ పరిష్కారమార్గం లేదా? 


కాని, వేరే పరిష్కారమార్గం కనిపించలేదు. అధిషాన వర్గానికి 
పట్టాభిగారు, రాజాజీల అతన (పకాశంగారి వర్గం (ప్రతికూల 
మయింది. అది నిస్సం దేహము. 

చివరికి, కౌం(గ౧సుకు రాజీనామా యిచ్చి వేయడమే (పజా 
రాజ్య సంరక్షణకు తరుణోసాయమనే నిశ్చయానికి వారంతా 
వచ్చేశారు. 

ఆలా వచ్చినవెంటనే తెలుగుజిల్లాలలో (పకాశం, రంగాగారల 
వర్గాలవారందరూ కౌం(గసునుంచి విడిపోయారు.* తెలుగు జిల్లాల 
రోజకీయ స్వభావం ఆ క్షణంలో మారిపోయింది, 


(పకాశ౦గారు, రంగాగారు వెంటనే “ఆం(ధ ప్రజాపార్టీ” ని 
(కొత్త తగా స్థాపించారు. ఈ పార్టీ తరఫున (ప్రతి జిల్లాలోను, (పతి ' 
ముఖ్యశేంద్రంలోను తక్షణ కార్య(క్రమోప క్రమణానికై "చురుకుగా ఎడ్‌ 
హాక్‌ (తాత్కాలిక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్ట 
వశాత్తు కొందరు ఉస నాయకులు (హన్వదృష్టితో (పకాశం, రంగాల 


ro cu mm ww 


స్త విశాఖపట్నంలో ఉన్న. నాకు. (పకాళంగార్కు రంగా 
గారు కాం|గెసు సభ్య త్వానికి రాజీనామా యిచ్చారని "తెలిసీ 
వెంటనే నేనుకూడా రాజీనామా చేశాను. అప్పుడు నేను 
కాం(ౌసు టికెట్తుమోద శాసన నభ్యునిగా ఉన్నాను. ఆలాగునే 
ముని సీల్‌ ఛేర్ళునొ గాను ఉన్నాను, స. నను 
ఆ రెండు పదవులకూకూడా రాజీనామా చేసే 


కొత్త పార్టీ స్థాపన 78 


వర్గాలు అనే అనవసర మైన, దేశ నష్టకరమైన విభేదాలు కల్పించారు. 


"ఓ 
విభేద నీకాలు నాటగానే వేరుతన్నే శ క్రిగలవై ఉంటాయి. అదే జరి 
గింది. తర్వాతి అధ్యాయంలో ఈ పరిణామాన్ని గురించి (వ్రాసాను. 


కిసాన్‌ మజుదూర్‌ (పజాపార్టి 

1947 లో పార్టి సభ్యులలో నే కొంవరు (పతికూలురు, కమ 
బద్దంగా ఉండాలనే నిర్బంధం లేకుండా, గాంధీ తత్వానికి కార్యరూపం 
ఇవ్వడానికి (ప్రారంభించిన (పకాశంగారిని పదవీచ్యుతుని చేసే పన్ను 
గడల సముయమంలో__న్యాయ అన్యాయ నూక్ష్మతను (గహించలేని 
కాం(గను అధి నేత కృపలానీ గారికి కూడా, 1051 నాటికి కాంగెను 
నుంచి వెలుపలికి పంపబడే అవకాళాలు వచ్చాయి. 

1917లో గాంధీగారు నూతన అహం సామార్ష (ప్రతిష్టాపకులై, 
సొ తిక నృిరొద (ప కియను నీలిమందు కోటల పెద్దల పై 
ప్రయోగించే న తాను కరం 
ఎడ్యుకేషనల్‌ నర్వీసురో వహి స్తున్న ఉన్నతోద్యోగాన్ని వదలి, గాంధీ 
గారి సహచరుదై పనిచెసీన "పెద్దమనిషి కృపలానీగారు. ఆయన 
పన్నెండు ఏండ్లు కాం(గస్‌ ముఖ్య కార్యదర్శిగా ఉండి, తరువాత 
కౌం(గసు అధ్యక్షులుగా ఎన్నికై న (పముఖుడు. 

అటువంటి ఆయన స్వాతంత్ర్యం వచ్చిన నాలు గేండ్రకు 
కాంగసునుంచి విరమించుకోవలసి వచ్చింది. ఆలాగుననే, 1946 
జనరల్‌ ఎన్నికల తరువాత బెంగాలుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన 
డాక్టర్‌ పి. సి, ఘోష్‌ కూడా మగ రాజీనామా చేయవలసి 
వచ్చింది. న డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు బిరుదు పొంది, కలక తా 
యూనివర్శిటీలో (పొసపె సరుగా ఉండి గాందీగారి పీలుపు అందుకొని 
'దేశంకోనం సర్వమూ త్యాగంచేపిన మహావ్య క్తి ఆయన, 

1951 జూనులో, కృపలానీగారు __తనకోదాటూ, తనవలెనే 
కాల్గగెసునుంచి విడిపోయిన వారినందరినీ పాట్నాలో నమావేశ 
సరిచారు. వారందరూ కలిసి ఒక పార్టీగా రూపొందాలని నిర్ణయ మైంది. 


Tl 





784 నా జీవిత యాత్ర_4 


నాటి ఉదయం అక్కడ పార్టిపేరు నిశ్చయమైంది. సభలో 
టర సలహాపై ననో “ప్రజాపా్చి వ మాటకు ముందుగా “మజు 
దూర్‌” అనే మూత కలిపారు. రొతగాగోరీ సలహాపైన దానికి ముందు 
“కిసాన్‌ అన్న మాటకూడా కలిపారు. 'ప్రజాపార్డ్‌? అన్నది అందరి 
సభ్యుల ఆమోదాన్ని పొందడంచేత ఆ పార్టీకి __“కిసాన్‌ మజుదూర్‌ 
(వ్రజాపార్షి” అనే నామకరణం జరిగింది. 


ఆ మధ్యాహ్నం మహాసభకు నాలుగ దువేలమంది వోజ 
రయ్యారు. కృపలాసీగారు కాంగెను సంస్థలో జరుగుతున్న సక్ష 
పాతము, దింధుబతి, అధికౌన దుర్విని యోగము మొదలై న పరిస్తితులు 
వర్షి చి, ఆ దుర్గుణాలు లేని రాజకీయ సంప ఒకటి చ. 
పరీజలకు శేేయస్కర మని భావించి = తాను, ప౦కాశంగారు పి 
"ఘోషుగారు మొదలై నవారు ఆ సమావేశాన్ని ఎర్పాటు చేసినట్టు వ 
పార్తీకి ఆ ఉదయం పెట్టిన పేరు వగయిరా విషయాలు వివరించి, పార్టీ 
ఇతర వివరాలు, పోంగారము వ్రాయడానికి నలుగురితో కూడిన ఒక 
ఉపసంఘం ఏర్పడేటట్లు చెప్పారు. అందులో తాను, ప౦కాశంగారు, 
కిడార్రయగార్యూే డాక్టర్‌ క పి. సి, ఘోమగారు సభ్యులనీ ఆయనే చెప్పారు. 
సాదిక్‌ అనీ అనే 'యువకణ్లి (ప్రస్తుతం పాత కాంగ్ర9ను సంస్థలో 
ముఖ్యుడు కార్యదర్శిగా నియమించారు. 

కృపలానీగారు ఉప సంఘ సభ్యుల పెర్లు చెపుతున్నప్పుడు, 

వెనకనుంచి ఒక మితుండు లేచి, అందులో రంగాగారి పెరు ఉంచాలని 
కేక వేశాడు. 


“ఇది చిన్న ఉప సంఘము. దక్షిణ పాొొంతీయులకు య 
నిధ్యానికి roe చేరు ఉండనే ఉంది గనుక, రంగాగారి పేరు 





* ఈయన నె హూ కుటుంబానికి ఆప్తుడు, _న్మెవూ 
కాబినెట్‌ లోని తన మంతి భద నికి ry యిచ్చి, (క్రొ త్ర త్ర 
పార్టీ లో చేశటటు మై కృపలోన్‌ గారికి మాట యిచ్చిన్యా ఆ కణంలో 

మంత్రిపదవి రాజీనామా చేయలేదు, ఆ తేర్యాతేనూ చేయ లేదు. 


రారారా అచల ల 0 అ దట కాం లాం తాల్‌ 2 అ పతర బా అము పుంతల నాలా తాలాసాు... ఆ దా ల జ 


వ “> 
పార్టీ కార్యనిర్వాహకవర్షం ఏర్పాటు పళ 'వేసుకొంటా” మని 
కృపలానీగారు చెస్పారు. 

కార్యదర్శిగా సాదిక్‌ అలీ పేరు చెప్పినప్పుడు, తిరిగీ అదే 
మితుడు, “రంగాగారిని కార్యదర్శిగా అయినా వేయండి అని కేకలు 
చేశాడు. 

అందుకు కృపలానీగారు, “సు చేస్తున్న పని నాకు తెలుసు. 
నాకు కార్యదర్శి అంటే నేను చెపే ప్పమాటలు, ఉత్తరాలు హిసు 
కొంటూ నావెంట తిరిగే మనిషి. రంగా పెద్దవారు. "ఆయనకు ఇన్వ 
వలసిన స్థానము ఎలాగూ ఇసాము. మీరు అనవసరంగా ఇక్కడ 
గలభా చేయకండి,” అన్నారు. 

ఆ విషయం అంతటితో. ఆగిపోయింది. 

మిగిలి కార్యక్రమం సాఫీగా జరుగుతున్నది. కాని రంగాగారు 
చడీచప్పుడు లేకుండా ఆ హోలులోంచి ఏదో సనిమీవ అవతలకు వెళు 
తున్నట్టుగా వెళ్ళారు. అక్కడ ఒక పతి౦కా విలేఖరిని ఆవరణలోకి 
పిలిచి, అక్కడ ఏర్పాటయే పార్తీ ఏర కనిద రు పార్టీ కాదన్న భావం 
వెలిబుచ్చి, దాాతో తన' సంబంధాన్ని అప్పుడే వదలుకొంటున్నట్లు 
చెప్పి, కలక త్రా వెళ్ళిపోయారు. 

అకక కొరి. త్ర శ్రపార్తీ తో సంబంధం వదులుకోవడమే గాక, 
ఆంధ్రజిల్లాలలో పృకాశంగారితో కలిసి తాను ఏర్పరచిన “ఆంధ 
పృజాపార్టీ ' నుంచి గూడా విడిపోతున్నట్టు పేర్కొని, కృషికార్‌. లోక్‌ 

పార్టీ” అక కొం త్ర త పార్టిని తాను స్టాపిస్తున్నట్టు ప౦కటించారు. 


ఎన్నికలలో అద్భుత పిజరుము 


(పకాశంగారు తిరిగివచ్చి చెన్నరాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరి. 
గారు. 1952 ఎన్నికలకు అభ్యర్థులుగా తెలుగు జిల్లాల్లోను, చెన్నపట్నం 
లోను మాతం లోక్‌ సభకు, రాష్ట్ర శాసన సభకు 117గురు అభ్యర్షులను 
నిలబెట్టారు. ఇదిగాక, దక్షిణ జిల్లాలనుంచిగూడా అనేకులను నిలబెట్టారు. 
ఇందులో సర్కారు జిల్లాలనుంచి అనేకులు గెలిచారు. (పకాశంగారు. 


786 నా జీవిత యా(త్ర.శ4 


తేన (ప్రచార ౦వల్ల త పొంది “కిసాన్‌ మజుదూర్‌ ప్రజాపార్సీ' 
గెలవని చోట్ల కమ్యూనిస్తులుగానీ, స్వతంత్ర నభ్యులుగానీ గెలిచారు. 
కాం(గెసు పేరున గెలిచినవారు ఏమ్మాత్ర మైనా ఓక్క .తాయల ఏమనో నే 
గెలిచారు, 

అస్సటివరక్కు ఆం(ధులు ఎకచ్చత్రాధి పత్యం సహా స్తున్న 
కాం గను పార్టికి చెన్నరాష్ట్ర శానన సభలో మెజారిటీ పూ ర్రీగా 
మో యురదీ: కాని హారీకి కృషికార్‌: లోక్‌ పార్టి, ముస్తి మ్‌నీగు సహో 
యంగా ఉండేవి. మూడు పార్టీలు కలిసినా ర 150 దాటక 
పోయింది. (పతిపక్షంలో 164 సభ్యులు ఉండేవారు. (పకాశంగారు ఆ 
ఎన్నికల్లో మ(దాసునుండి పోటీచేసి ఓడిపోయారని ఇదివరకే (వాళాను. 
కాని, తమ వ్య క్రీత్వాన్నిబటి ఆయన ఆ 164 సభ్యులను ఏకంచేసి . 
యునై బెడ్‌ (పంటు. అనే సమాఖ్య (కింద శాసన సధా కార్యక్రమం 
కోసం ఏర్పాటు చేయగలిగారు. ఆ సమాఖ్య కార్యక్రమం (ప్రారంభించి 
నపుడు నేను (ప్రతిపక్ష నాయకుడుగా ఉండడానికి అందరూ అంగీకరిం 
చారు. ఆ సమాఖ్యలో కమ్యూనిస్టులు, కిసాన్‌ మజుదూర్‌ (ప్రజాపార్టీ, 
మద్రాస్‌ టాయిలర్స్‌ పార్టీ, ఇంకా ఏవో వేరే పార్టిలు, స్వతంత్రులు 
ఏకమయ్యారు. 

చెన్న రాష్ట్రానికి అంతవరకు గవర్నరుగా ఉన్న భావనగర్‌ రాజా 
గారి కాలపరిమితి ముగియగా, కేంద (ప్రభుత్వంవారు “శ్రీ ప్రకాళి 
అనే ఆయనను నియమించారు. ఈ (శ్రీపకాశగారు చాలా మేధావి. 
న్నెహకాగారికి ఆ పులు, పెద్ద పెద్ద యూనివర్శిటీ డిగిలు పొందినవారు. 
1946లో నె హూగారు కేంద (ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఆయన 
- మంత్రిగా ఉండేవారు. అయితే, ఆమన కొంత స్వతంత్రంగా ఆలో. 
చించుకొనే లక్షణం గలవారు గనుక, న్నెహూగారు ఆయనను గవర్న 
రుగా పంపివేశారు. అంతకుముందు కరాచీలో హై కమిషనర్‌గా ఉండి, 


_ఆయన చెన్నరాష్ట్రానికి గవర్నరుగా వచ్చారు. (ప్రకాశంగారం'టే గురు 
భావం కలవా రాయన. 
.. కాంటగెసువారికి మెజారిటీ లేదని ఇదివరలో నే (వాశాను. పెగా 


కొత్త పార్టి స్థాపన 787 


ఆ గెలిచిన వారిలో, రాష్ట్రంలో గౌరవ (ప్రతిష్టలున్న పెద్ద నాయకు. 
లెవరూ లేరు. 

1946లో రాజాబీని చెన్నరాష్ట్ర ముఖ్యమంత్రిగా చెసే 
యత్నంలో గాంధీగారు (ప్రకాశంగారి చేతులలో ఓటమి పొందిన దివి 
వరకే (వాళాను, రాజాజీ ఆశాభంగ నె నె రాశ్యలోకంలో ఉండడం గాంధీ 
గారికి అసంతృ షి పికరంగా ఉండడంచేత, రాజాజీకీ కాంట గెస్‌ పార్టీలో 
సభ్యత్వం చిక్క_నస్సుడు కాం(గసు అధ్యతులే నేరుగా పావలా క కో 
పుచ్చుకొని ఆయనను సభ్యుల్లిగా చేర్చుకొనేటట్టు చేసినది యిదివరలో 
(వ్రాశాను. 

రాజాజీలో ఏదో ఇంద్రుని అంశ ఉంది. అందుచేకే, తాను పాకి 
సాన్‌ వాదియైనా, గాంధీగారి ఆశీస్సులతో న్నెహూగారి మంత్రివర్గంలో 
దేశ పరిపాలనలో భాగస్వామి అయ్యారు. స్వాతంత్ర్య ఘోషణ జరిగిన 
నాటికి ఇంత మేథావి లేడని నె హూూగారి మనసును వశం చేనుకొన్నారు. 
స్వాతంత్యం వచ్చిన పిదప బెంగాల్‌ గవర్నరుగా వెళ్లారు. అక్కడి 
నుంచి, మౌంట్‌ బాటను (ప్రభువు గవర్నర్‌ జనరలు పదవినుంచి విర 
మించగానే భారతదేశానికి తాను గవర్నర్‌ జనరలు అయ్యారు. 1950 * 
జనవరి 26 న భారత దేశ నూతన సంవిధానం అమలులోకి వచ్చేదాకా 
ఆ పదవిలో ఉండి, త గాత చెన్నపట్నంలో ఏ శాంతి తీనుకుంటూ 
ఉండేవారు. 

ఆయన కేంద్ర మంత్రిగా, ఢిర్తీలో, తన వర్గాన్ని ఓడించి ముఖ్య 
మంత్రి అయిన (పకాళంగారిమిద ఒక విధమైన అధికారంగల పదవి 
లోకి వెళ్ళారు. ఒకసారి చెన్నరాష్ట్రంలో ఉన్న అడవి కలప కేంద 
(సభుత్వంవారు కొనవలసిన అగత్యం వచ్చింది. (ప్రకాశం (ప్రభుత్వం 
వారు ఏదో ఒక ధర అడిగారు. కేంద్రశాఖవారు అంత ధర ఇవ్వమని 
వాదించారు. ఇది శాఖల స్థాయిలో జరిగిన వ్యవహారము. అపుడు రాజాజి 
(ప్రకాశంగారికి అర్జాధికార పూర్వకమైన (Demi - official) 
ఉ తరం (వ్రాశారు. అందులో ఇలా ఉన్నది: 

“పకాశంగారూ! ప్రతిదినమూ మీ (ప్రభుత్వం మా (ప్రభుత్వం 


788 నా జీవిత యాత్రజ్ష 


దగ్గర ఏవేవో (గ్రాంటులు కావాలని చేయి జాచుతూ వస్తూంది కదా! అలా 
సరుకే (ప్రభుత్వానికి బేరంచేసే తాహతు ఉన్నదా?” 

రాష్ట్రంలో a రాజకీయాల లో నాయకత్వ కూన్య మైన 
అవస్థ వచ్చిందని పై న (వాసే ఉన్నాను. ఆ సమయంతో ఎవరి ఊసహో, 
ఎవరీ తం(|తమో, చెన్నపట్నంలో పుట్టిందో, ఢిల్లీలో పుట్టిందో ఇప్పటి 
దాకా సరిగ్గా తెలియదు కాని మహ బాం(ద పదవి అనుభవించి వచ్చి 
విశాంతి తీసుకొంటున్న రాజాబీని ఈ స. ముఖ్యమంత్రిగా 
తీసుకున సైతప్ప, కౌంగెసు సంస్థ రాష్ట్రంలో నామ మా(త్రావిష్టమై 
నళిస్తుందనే ఊహారచన జరిగింది. “ఆ ఊహారచన తమదే అన్నట్టుగా 
శ్రీప్రకాశగారు తమ జీవిత చరిత్రలో (వ్రాసుకొన్నారు. 

సంవిధానం (ప్రకారం లెజి స్లేటివ్‌ రౌన్సిలు (శాసన మండలిలో 
కొందరు సఘ్యలను నియమించే “హక్కు గవర్నరుకు ఉంది. దాన్ని 
పురస్కరించుకొని గవర్నరు రాజాణీని శాసన మండలి సభ్యులుగా 
నియమించారు. 

తరువాత వెనువెంటనే, ఢిల్లి నుంచి కొంగను అధిష్టాన వర్గం 
వారు శానన నభ కాం గసుపార్తీ హరికి__కాం(గెను శానన "సభ్యులను 
సమావేశపరిచి, రాజాజీని నాయకునిగా ఎన్నుకోనలసిందని ఆదేశించారు, 
వారు అలాగే సమావేశమై రాజాజీని తమ పార్టీ నాయకునిగా ఎన్ను 
కొన్నారు. గవర్నర్‌ జనరలుగా పనిచేసిన రాజాజీ చిన్న పదవి అనుకో 
కుండా, సంతోషంగా ఆ పదవి స్వీకరించారు. 

ఇదిచూసి (పకాశంగారు.___ యునై చద (ఫంటుకు చెందిన 
164 సభ్యుల సంతకాలతో ఒక విజ్ఞప్తి దీ సి గవర్నరుగారికి పంపించారు. 

రెండు ఇతర పార్టీలతో కలిసినప్పటికీ కాం(గెను మైనారిటీలో 
గనుక ఆ పార్టీ నాయకుని మఖ్యమంత్రి పదవికి అహ్వానించక, యునై 
చెడి (ఫంటు నాయకునికే అటువంటి ఆహ్వానం సంపించవలసిందని 
ఆ విజ్ఞ ప్తిలో సూచింసబడింది. 

(శ్రీప్రకాశగారు. పెద్దమనిషే ఆయినా, ఆ విజ్ఞ ప్పిలోగల విష 
యాన్ని మాట్లాడడానికి నా (ప్రకాశంగారిని ఆహ్వానించలేదు. రెండు, 


[కొత్త పార్టి స్థాపన 789 


మూడు రోజులు ఆ విజ్జి ప్తి ఆయన తన దగ్గిరే అట్టి పెట్టుకొని, అంతట్లో 
క్‌ వివాహ “మాడడానికి సిద్దపడ్డ లత) అహ్యానించారు. 

పత్రికా విలేఖరులు, “ఇది స తతన: సం(పదాయానికీ 
విరుద్దం కాదా?' అని అడిగితే, “పకాళంగారి పార్టీ కలగాపులగం పార్టీ 
గనుక పిలవ లే” దన్నారు. 

“అయితే, రాజాజీ పార్టీ కూడా కృషికార్‌ లోక్‌, ముసి ౦లీగు 
పార్టీల సహాయంతోనే కదా ఉన్నది?” అని వారు వేసిన (పతిప్రశ్నకు, 
ఆయన _ “శాసన సభలో ఉన్న పార్టీ లన్నింటిలోనూ రాజాజీ పార్టీ 
సంఖ్యా దృష్ట్యా పెద్ద” దని _పత్యుత్త తీర మిచ్చారు. 

““మెనారిటీ పార్తీకి రాజ్యం అప్పగించకూడదు. అలా చేసినట్ట 
యితే (ప్రభుత్వంవారు "తమతో అంతకు ముందువాకా కలియని సభ్యు 
లకు (పలోథాలు చూపించి, తమలో కలుపుకోడానికి అవకాశాలు కల్పిం 
చడం జరుగుతుంది, దీన్నే పాళ్ళాత్య దేశాల రాజకీయాల్లో అశ్వ 
విక్రయ (హార్స్‌ (డింగ్‌) విధాన మంటారు. అది జరగడం మంచిది 
కాదుగదా!” అని విమర్శకులు, దెస్పుగా___ 

“ఇక్కడ అటువంటిది జరగదు” అన్నారు శ్రీప్రకాశగారు. 

మంత్రివర్గం ఏర్పడి, మొదటి శాసన సభా సమావేశం కాకుం 
డానేే యునై టెడ్‌ isons నలుగురి సభ్యులతో భాగంగా ఉన్న ఒక 
చిన్న పార్టీ. రాజాజీ పక్షం వై పు వెళ్ళడమూ ఆ నలుగురికీ నాయకు 
డైన మాణీక్య వేలు నాయకరుగారిని రాజాజీ ఒక మంత్రిగా తీసుకోవ 
డమూ జరిగాయి. 

శ్రీ పకాశగారు జరగదన్న అశ్వ విక్రయం చెన్నరాష్ట్ర రాజ 
కీయ విపణిలో ఆదిలోనే ఆరంభమయింది, 


గవర్నరు (ప్రసంగానికి (పకాశంగారి అధికేపణు 

(శ్రీప్రకాశగారు. సంవిధానపు 176 వ అనుచ్చేదము (ఆర్టికల్‌. 
[కింద ఉభయ శాసన సభలకు తమ సంబోధ(అ,డెస్స్‌ నో పన్యాసము 
చేయడానికి నిలుచున్నారు. 





790 నా జీవిత యా|త్ర4 


వెంటనే, (ప్రకాశంగారు (ప్రతిపక్ష నాయక సానంలో నిలబడి 
గవర్నరును సంబోధిసూ_._. ల్‌ ' 
“గవర్నరుగారూ! ఒక వ్యవసా విషయము (పాయింట్‌ 
ఆఫ్‌ ఆరర్‌ి చెప్పడానికి నిలు సు,” 
ఏ ఆర్డ ) ప్పడాని నిలుచున్నాను, 

అనేసరికి గవర్నరు ్రీపకాళ గారు తటాలున తము కుర్చీలో 
కూచున్నారు. 

ఈ విధంగా, గవర్నరు (రాజ్యపాలడు ఉభయ శాసన సభా 
సభ్యులను సంబోధించే సమయంలో, పాయింట్‌ ఆఫ్‌ ఆరరు లేవదీయడ 
మన్నది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు, 3 

గవర్నరుకు చెరొక (సక్క_ కూచున్న శాసన సభ స్పీకరూ, 
శాసన మండలి అధ్యవతీడు అది విని దిగ్భాంతులయ్యారు. 

ఆ దిగువ శానన సభా కార్యదర్శి దేశంలో శానన నభా కార్య 
విధాన నిపుణుడని పేరు పొందినవాడు. ఆయన, “మే దొరగారు 
(వ్రాసిన “పార్ల మెంటరీ విధానిమనే (గ్రంథంలో పుటలు అటు ఇటు 
తప్పి, తొందరగా సరిశీలించసాగాడు. అందులో ఇటువంటి విషయం 
ఉండదన్న విషయం వారు మరచిపోయారు. 

ss న్‌ 2 నై 

రు తన వ్యవన్థా విషయం వివరిస్తూ ఇలా చెప్పారు: 

మీరు సంవిధాన (ప్రకారంగా నడిచే “రాజ్యపాల్‌.” 
అనగా, [పభుత్వం సలహాపైన నడుచుకొనే గవర్న రన్న 
మాట. అలా నలవో యివ్వడానికి ఒక (పభుత్వముండాలి. 
మాన్‌ 3 | 5 ప 
అ sn (కమబద్దమై ఎర్పడిన (పభుత్వ మై ఉండాలి, 
మన సంవిధానపు నిజతత్వ (ప్రకారం శానన సభలో మెజారిటీ 
మం. ఉన్న నాయకుని (క్రింద ఏర్పాటయిన (పభుత్వ 
1 అ అర్ధము. మీకున్న లెక్కల (ప్రకారమూ, నేను 
కు లొగడ మాయునై జెడ్‌ (ఫ్రంటు పారీ తరపున మా 
164 సభ్యుల సంతకాలతో అందజేసిన విజ పివలా, మీరు 
తీసుకువచ్చి ముఖ్యమంతిగా కూచోబెటిన 'రాజగోపొలాబారి 
గారికి బహుమతము లే దన్నమాట నిస్స౦ దేహము, 








| 
| 


G 


త పార్తీ సాపన 7 
జాత అథ 


“అటువంటప్పుడు, మీరు కూచోబెట్టినంత మాత్రాన 
అయన ముఖ్యమంత్రి కానేరడు. ఆయన ఏర్పాటుచేసిన మంత్రి 
వర్గం సంవిధాన బద్ధంగా ఏర్పడిన (ప్రభుత్వం కానేరదు. 
ఆయన కేవలం అక్రమ ఆ(క్రమణదారుడు. ఆయన సలహాపై 
మీరు పిలచిన ఈ శాసన సభా సమావేశం (క్రమ బద్ధం కాదు. 
క్రమ బద్ధంగా మా యు నై టెడ్‌ ఫ్రంటు నాయకుని ఆహ్వా 
నించి పభుత్వం ఏర్పాటు చేయించేంశవరకు ప్రజాపతి 
నిధులమైన మేము ఈ అక్మిమ సంబోధనా కార్యకంిమంలో 
మెజారిటీళో ఉండి పాల్గొన జాలము. ' అందుచేత, మా పతి 
కూలతను తెలియజేయడానికి మేమంతా ఈ సభళోనుంచి 
బయటకు వెళ్ళిపోతున్నాము.” 

ఇలా చెప్పి ఆయన బయటకు నడవ నారంభించేసరికి, తక్కిన 
యు నె టెడ్‌ ఫంటు సభ్యులందరూ ఆయన వెంట శాంతంగా బయ 
టికి వచ్చేశారు. 

అలా సగంపై గా స్థలా లన్నీ ఖాళీ అయేసరికి ఆదిలోనే “నాగ 
వల్లి మరునాడున్న పెళ్ళి ఇల్లు” మో_స్టరుగా సభ వెలవెల బోయింది. 

పృకాశంగారు మాట్లాడుతునస్పుడు గవర్నరుగారు నిశ్చేష్లులై 
వినడం తప్ప మరేమీ చేయలేకపోయారు. 

మేమంతా లేని వచ్చేసిన తర్వాత, ఆయన తన ఉపన్యాసంలో 
నాలుగు ముక్కలు చదివేసి, సభ ముగించుకొని వెళ్ళిపోయారట. 


అమరజీవి పొట్టి శ్రీరాములు 
1918 లో బాపట్లలో పథమ ఆంధ) మహాసభ జరిగింది. 
1917 లో అంధ) పా్రంతాలకు ప్రత్యేకంగా రాష్ట్ర కాంగౌసు సంఘం 
ఏర్పాటయింది. 1888 లో కాంగెసు వర్కింగ్‌ కమిటీ_దేశానికి 
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాం(గైను పనికై ఏర్పడిన రాష్ట్రాలను 
భాషా రాష్ట్రాలుగా సంవిధానంలో ఏర్పాటు చేయడానికి తీర్మానించింది. 
1948 లో (వ్రాపిన సంవిధానం మొదటి ముసాయిదాలో ఆం(ధ్ర 


| రాష్ట్రం చేర్చబడింది. రెండవ ముసాయిదాలో అది తీసివేయబడింది. 





క్రొత్త పార్టీ స్థాపన 79] 


“అటువంటప్పుడు, మీరు కూచో బెట్టినంత మ్మాత్రాన 
అయన ముఖ్యమంత్రి కానేరడు. ఆయన ఏర్పాటుచేసిన మంత్రి 
వర్గం సంవిధాన బద్దంగా ఏర్పడిన (పభుత్వం కానేరదు. 
ఆయన శేవలం అక్రమ ఆ(_క్రమణదారుడు. ఆయన సలహాపై 
మీరు పిలచిన ఈ శాసన నభా నమావేశం [కమ బద్దం కాదు. 
[కమ బద్దంగా మా యు నై టెడ్‌ (ఫంటు నాయకోని ఆహ్వా 
నించి, స్రభుత్వం ఏర్పాటు చేయించేంశతవరకు పిజాపితి 
నిధులమైన మేము ఈ అక్ళమ సంబోధనా కార్యకంిమంలో 
మెజారిటీలో ఉండి పాల్గొన jan '" అందుచేత, మా పతి 
కూలతను తెలియజేయడానికి మేమంతా ఈ నభలోనుంచి 
బయటకు వెళ్ళిపోతున్నాము.” 

ఇలా చెప్పి ఆయన బయటకు నడవ నారంభించేసరికి, తక్కిన 
యు నె చెడి ఫ9ంటు సభ్యులందరూ ఆయన వెంట శాంతంగా బయ 
టికి వచ్చేశారు. 

అభా సగంపై గా టు. ఖాలీ అయేసరికి, ఆదిలోనే “నాగ 
వల్లి మరునాడున్న పెళ్ళి ఇల్లు” మో స్పరుగా సభ వెలవెల బోయింది. 

ప౦కాళశం గారు మాట్లాడుతునస్పుడు గవర్నరుగారు నిశ్చేష్టులై 
వినడం తప్ప మరస చేయలేకపోయారు. 

మేమంతా లేచి వచ్చేసిన తర్వాత, ఆయన తన ఉపన్యాసంలో 
నాలుగు ముక్కలు చదివేసి సభ ముగించుకొని వెళ్ళిపోయారట. 


అమరజీవి పాటి శ్రీరాములు 
1010 లో బాపట్లలో ప్రథమ ఆంధి మహాసభ జరిగింది. 
1917 లో ఆంధ పాంంతాలకు పి త్యేకంగా రాష్ట్ర కాంగరను సంఘం 
ఏర్పాటయింది. 1989 లో కాం గను వర్కింగ్‌ కమిటీ ___ దేశానికి 
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగెసు పనికై ఏర్పడిన రాష్ట్రాలను 
భాషా రాష్ట్రాలుగా సంవిధానంలో ఏర్పాటు చేయడానికి తీర్మానించింది. 
1048 లో (వ్రాసిన సంవిధానం మొదటి ముసాయిదాలో ఆంధ్ర 
రాష్ట్రం చేర్చబడింది. రెండవ ముసాయిదాలో అది తీసివేయబడింది. 


792 నా జీవిత యా(త్ర_4 


తెలుగు భూమిపై స్క తెలుగు నాయకుడు కొలుకు ఇచ్చిన పట్టాను బట్టి 
కట్టిన ఫోర్డు పంటు జార్జి, దానికి ఉ తరంగా ఉన్న పట్నం తెలుగు 
ప్రాంతంలో చేరునా, శేరోదా అనే సందిగ్గ స్టితి ఎర్చోడింది. 


ఈ ఆలస్యము, ఈ సందిగ్దావస్తా గాంధీగారి ఆశమంలో 
శిక్షణ పొందిన పొట్టి (శ్రీరాములు గారి EI నచ్చలేదు. ఆయనసహాయ 
నిరాకరణోద్యమంలో (నాన్‌ కో- మ. (ప్రారంభ దశలోనే 
పాల్గొన్నవారు. పట్టుదలకు ఆయన పెట్టినది చేరు 

చెన్నపట్నంతో కలిపి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయకపోతే, 
నిరాహార దీక్ష తీసుకొంటానని.__అఆయన చెన్నరాష్ష (ప్రభుత్వానికీ, 
జవహర్‌ లాల్‌ న్నెహూగారికి హెచ్చరికలు (నోటీసులు అందజేశారు, 
కాని, వారు (శ్రీరాములుగారినిగానీ. ఆయన చెప్పిన విషయాన్ని గానీ 
తమ దృష్టికి తెచ్చుకోలేదు. 

శ్రీరాములుగారు మాత్రం, తాము సూచించినట్లు ఫోరు సెంటు 
జార్జి గుమ్మంవద్ద నిరాహార దీక్ష (పార ంభించారు, స సొంది 
మూ ర్రిగారు, (ప్రకాళంగారు నిరాహార దీక్షకు కోటగుమ్మం తగినస్టలం 
కాదని, మెలాపూరులో సాందిమూ ర్తిగారు నివసిస్తున్న వసతి గృహానికి 
ఆయనను తీసుకు చెళా రు. ఇది "అక్టోబరు నెల మూడవ వారంలో 
ఆరంభ మయింది. 

మొదటి రోజులలో పట్నంలోని (ప్రజలు దీన్ని అంతగా పట్టిం 
చుకోలేదు. శానన సభలో ఎవరో ఈ (పస క్రి క్రి తెచ్చినపుడు, ముఖ్య 
మంతి రాజాజీ చులకనగా మాట్లాడారు. కాని, రానురాను-పట్నం 
లోను, శాసన సభ్యుల మనసులలోను, తెలుగు జిల్లా లన్నిటిలోను, 
(శ్రీరాములుగా రే మవుతారన్న ఆందోళన పపమురంండ, 


ఉపరాష్ట్రపతి అయిన రాధాకృష్ణగారు (ప్రమేయం కలిగించుకోవా 
లని చెన్నపట్నంనుంచి శాసన సభ్యులు, పెద్దలు ఆయనకు తంతివా రలు 
ఇవ్వడం ఆరంభమయింది. కాని, ఆయనకు న్నెహూగారి మనసును 
తప్పే శక్తి ఉన్నట్టుకనిపించలేదు. మాకు జవాబుగా అనునయ 
వాక్యాలు మాత్రం 'అలిఫోనులో చెపుతూ ఉండేవారు. 


పా పన 793 


f(C5౫ 
€ ey 


bee 


(కొ 
(శ్రీ రాములుగారి నిర్హుష మయిన ఉపవాస దీక్ష రోజురోజుకూ, 
ఆం(ధుల హృదయాలలో ఆందోళన కలిగించ సాగింది. (ప్రజల భావా 
లలో ఒక వేడిని పుట్టించింది. (పకృతి అనుకోనటువంటి ఉష్ణతను 
ధరించింది. కార్మికులలోను, విద్యార్థులలో ను= అం, ధ్రరాష్ట విషయమై 
గాక, (శ్రీరాములుగారి ప్రాణవిషయమే చాలా మనసాపం కలిగింది. 
ముఖ్యమంత్రిగారు మాత్రం, శాసన సభలో ఈ (ప్రస క్తివ సే 
చులకనగాను, తేలికగాను మాట్లాడేవారు. ఉపవాసం అరంభమయిన 
యాభై రోజులకు, పట్నంలో గ వాతావరణాన్ని తపింస జేసింది. 
బుమబు తీ (వమైన తపస్సు చే స్తేభూమి గజగజబజలాడుతుందని పురా 
. కాలలో చదువత గాని, అంతకముందు మాలో ఎవరికీ అను 
భవం లేదు. కాని, అప్పుడు 60 వ రోజు దాటి 51వ రోజు, 51వ 
రోజు దాటి.52 వ రోజు___ఈ విధంగా ఉపవాన దీక్ష జరిగేసరికి 
చెన్ననగర రాజవీథులన్నీ గజగజలాడుతూన్నట్టు అనిపించేది, 
నెహాళాగారు ఏమీ మాట్లాడలేదు. న ఫలితంగా ఏ: 


నిర్ణయమూ తీసుకో కూడదని సచివాలయపు ఐ, సి, ఎస్‌. ఉద్యోగులు 


కరడుగట్టిన మనసులతో చెప్పిన సలహో వాక్యాలు ఆయనకు వేద 
వాక్యాలయ్యాయి. 

దినములు, కణములు గడచిన కొద్ది స్య (ప్రజానీకం 
సాంబమూూర్తిగారి యిల్లున్న వీథిలో నిండిపోయేవారు. ఆయన యిల్లు 
*" చాలా చిన్నది. 

యాధై ఆరవ దినము సగము రాత్రివేళ సమస్య పరిష్కార 
మవుతుందని, అందుచేత (శ్రీరాములుగారు ఉపవాస దీక్ష విరమించ 
వలసిందని రాధాకృష్ణగారు ట్రంక్‌ కాల్‌ ద్వారా చెప్పినట్టు, (శ్రీరాములు 
గారికి ఎకరా మెల్లిగా చెప్పారు, 

ఆయన చిన్న కంఠంతో 

“ఈ వార్త జవహరులాలు గారు అన్నదా? లేక రాధాకృష్ణగారు 
తమంతట తామే ఈ ఆశను వెలిబుచ్చారా?ో అనే అర్థంతో అడీగారు. 

అది రాధాకృష్ణగారు తమ మాటగానే చెప్పినట్టు, చెలిఫోను 


aT TE TE ఎన నంతా TE TRIER rel A. PIER Pre TTA LUN ee, rie. | 


794 నా జీవిత యాత్ర 


వార్త తెచ్చిన ఆయన చెప్పాడు. అందుకు (శీరాములుగారు “ఉపవాస 
దీక్ష విరమించవలపిన అవసరం కనపడదు,” అని చాలా మెల్తి గా 
చెప్పారు. 
ఆ మాటలో ఆయన దృఢనిశృయం వెల్లడి అయ్యేట్లు ఆయన 
చేతులతోను, కళ్ళతోను సూచించారు. 
ఈ విధంగా ఉపవాన దీక్ష సాగించి, 58 వ ఢోజు రాతి9, 59 వ 
రోజు వచ్చేముందు ఆ మహాత్యాగి అసువులు బాశారు. 


ఒక్కమారుగా ఆం(ధ్రదేశం సెనుబొబ్బ పెట్టింది, నాయం 
కాలంవరకు ఆయన భౌతిక దేహాన్ని, (ప్రజలు చూడడానికి వీలుగా 
సాంబమూ ర్రిగారి యింటి బయట ఎ _తయిన వేదిక ఏర్చరచి ఉంచారు. 


మైలాపూరునుంచి 60 డెడ్డ బండిపై ని ఆ భౌతిక దెహాన్ని 
ఉంచి, మోంటురోడ్డునుంచి జార్జిటివును వీథులగుండా, వెనుక లక్షల 
కొద్ది (పజలు నడు స్తుండగా, ఏనిమిది గంటల వేళకు దహన భూమికి 
తీసుకు వెళ్ళారు, "ఆ రెండెడ్డ బండి నొగపై (ప్రకాళంగారు, సాంబ 
మ్వూర్ధిగారు చివరివరకు కూచున్నారు. 


ఆధునిక కాలంలో, ఇచ్చా మరణం న మహర్షి వలె, 
పొట్టి as -ఐద్బు ఐదున్నర అడుగుల పొడవుగల అల్ప 
మైన భౌతిక దేహాన్ని వదిలి, సర్వ భారత దేశవ్యాప్త పమెన అమరజీవిగా 
వర్టిల్లారు. నేడు భారతదేశంలో ఏర్పాటయిన భాషా | రాష్ట్రాలు, నిజ 
ముగా ఆనాడు ఆయన చేసిన మహాత్యాగ ఫలితాలే. 

ఆయన అమరులైన ఆ సమయంలో-అనేక శాసన సభ్యులు, 
ప్రభుత్వం వై వ ఖరికి నిరసనగా, తమ సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చారు. 
(శ్రీరాములుగారు డిసెంబరు 16న అ _స్తమించారు. ఆ తర్వాత, 
తొమ్మిదిన్నర నెలల తర్వాత ఆంధ రాష్ట్రం ఉదయించింది. ఆ తరు 
వాత మూడేండ్లు ముప్పై దినాలకు విశాలాం(ధగా వి న్తరిల్ల్‌ ౦ది, 


(పజా సోషలిస్టు పార్టి 


1952 లో ఎన్నికలయిన తర్వాత అప్పటికి నాల్లు సంవత్సరాల 
ముందు కాం[గెసులోంచి విడిపోయిన ఆచార్య నరేందదేవ్‌, జయ 


క్రొత్త పార్టీ స్థాపన 795 


అన [కటి 


(ప్రకాళ్‌ నారాయణ్‌ గారల యాజమాన్యాన హన సోషలిస్ట్‌ పార్ట" __ 
కృపలానీ, (పకాశంగారల నాయకత్వాన నడిచే “కిసాన్‌ మజుదూర్‌ 
పార్టొల్‌ రో విలీనం కావడానికి బొంబాయిలో సంయు క్త సహానభ ఒకటి 
ఏర్పరచి, అక్కడ మల రెండు పార్టీలను కలిపి ““(పజా 
సోషలిస్టు పారి” ఆదే కొత్తపార్డ్‌ని రూపొందించారు. 

ఈ మార్చు ఆంధధృపాంకానికి. సంబంధించినంత మటుకు 
అనర్హ దాయకంగా పరిణమించింది. చివరికి, ఈ సోషలిస్టులలో వేళ్ళ 
మీది లెక్క పెట్టదగినంతమంది తప్ప, తక్కిన వారందరు కాం|గసులో 
చేరిపోయారు." పై రాష్ట్రాలలో కూడా వీరిలో చాలామంది ప్రత్యే 
కంగా సోషలిస్టు పార్టీగా విడిపోయారు. ఆ విడిపోయినవారూ ఇప్పుడు 
మళ్ళీ రెండు a లవుతున్నారు. 

అది అలా ఉంచి, 1952 లో ఆంధ్రలో జరిగిన విషయము 
చూద్దాము. (ప్రకాశంగారు, వారి అనుయాయులమైన మేము. ఆంధ్ర 
రాష్ట్రం ఏర్పరచినపుడు, బళ్ళారిజిల్లాలో హెచ్చు భాగాన్ని, మెసూరు 
(ప్రాంతాలలోని తెలుగు భాగాలను, చెన్నపట్నం అంతా, లేకపోతే 
ఉ త్రరభాగం ఆంధ్రరాష్ట్రంలో కలిపిఉంచాలని అప్పటికి ముఫ్రైసంవ 
త్సరాలనుంచి అనుకుంటూ ఉండేవాళ్ళము. అయితే, ఆంధ్రరాష్ట్ర నిర్మా 
రానికి ఎర్పాట్లు జరిగే సమయంలో మాతో విలీన మైన సోషలిస్టులు 
బళ్ళారి చెన్నపట్నం అం(ధలో చేరకపోతే నేమి అపి వాదించి పత్రి 
కలలో కూడా (వ్రాసేవారు. అందుచేత, పార్టీలో వారికి మాకు కొంత 
భేదదృష్టి (పతీకార్యములోను కనిపించేది. 

వారి యీ అభ్మిపాయానికి కారణమేమని వారినే అడగగా, 
వారు, తాము సోషలిస్టుపార్టీ గా ఉండేరోజులలో బళ్ళారి అంతా కన్న 
డిగులకు చెందినదని, చెన్నపట్నంమంతా తమిళులకు చెందినదని 
తీర్మానం (వ్రాసుకొని ఒప్పుకొన్నాము అని బయటపెట్టారు. 

ఇంతేకాక, కాం(గైసు పార్టీ వారు (ఇది 1952 నాటి విషయ 
మని పాఠకులు జ్ఞాపకముంచుకోవలేను.) (ప్రజాభ్యుదయకర మైన త్రోవ 
సట్టారు గనుక, కాం(గెసులో కలిసిపోవడమో, లేక వారితో చేయి కల 


796 నా జీవిత యా(త్ర-4 


సడమో _ చేసుకోవాలని వారు వాదించి, పార్టీ (ప్రతి సమావేశంలోను 
ఏదో ఒక తగాదా లేవదీస్తూండేవారు. ఆ తగదా కేవదీసిన నాయకుడే 
ఆ తర్వాత కాంగెసుతో కలిసి, మం(త్రికావడం ఒకేక్షణం౦లో జరిగిందని 
యిదివరలో నూచించాను. అందుచేత స. సమస్యపై పార్తీలో 
(పకాశంగారి అధి పాయాలే బహుమత స్వీకార మె ఆంధ హృదయాన్ని 
(ప్రతిబింవి స్తున్నా, పార్టీనుంచి ఏక కంఠ మైన మాట రాక పోవడంవల్ల 
దాని (ప్రతిష్ట తగ్గడమేగాక, చివరికి అది రెండు ముక్క_లుగా వలి 
పోవడంకూడా జరిగింది. 

ఆ రోజులలో గోపాలరెడ్డి కళా వెంకటరావుగారల వర్షం__ 
(ప్రకాశంగారు, ఆం ధ్యపజలు పెట్టుకొన్న (పత్యేక ఆంధధ్రరాష్ట్రస్తాపన 
లత్యెన్ని అంతగా ఆమోదించే స్దితిలో లేరు. 1952 ఎన్నికలలో వారు 
ఓటమి చెందినా, అంతకుముందు మంత్రులుగా ఉన్నపుడు. రాష్ట్ర విభ 
జన కమిటీలో, చెన్నపట్నం తమిళరాప్టాంనికి చెందుతుందన్న సూ(త్రా 
నిక్కి వారు నస్వహసాలతో ఆమోదము(ద వేశారు. 

మా పార్టీలో కలిసిఉన్న సోషలిస్టుల వై ఖరి పై న సూచిం 
చాను, ఈ విషయంలో, యునై "బెడ్‌ (ఫంటులో భాగస్వాములుగా 
మాతో కలిసి పనిచే స్తున్న కమ్యూనిస్తుల వై ఖరిహాడా, సోషలిస్టుల 
వె ఖరి ఉన్ని ఉండేది. 

(ప్రజాసామాన్యం మనసులో అమరజీవి (శ్రీ పొట్టి (శ్రీరాములు 
గారి పాయోపవేశానంతరము, ఏదో ఒక విధంగా ఆంధ్ర రాష్ట్ర మంటూ 
ఒకటి (ప్రత్యేకంగా చేశపటంలో తన రూపం కనిపించేటట్టు ఏర్చుడా 
లనే ఆందోళనా భావం ఉండేది. [పకాశంగారు ఇదంతా' కని పెట్టి, 
నీలం సంజీవరెడ్డి గోపాలరెడ్డి, కళా వెంకటరావుగారల వర్గంవారే 
అయినప్పటికీ, తోను అభిప్రాయాలతో కొంచెం అనుకు కని 
పించేటట్టు ఏదో బహిరంగ సభలో మాట్లాడినట్టు పత్రికలో చూపి, 
ఆయన తమతో ఒకసారి వచ్చి మాట్లాడవలసిందని కబురుపెట్టారు. 


ఇది__ఆ సంవత్సరం ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికై పెట్టిన 
_ మొదటి ఆడుగు, 


18 
పక్యేకాం ధరాష్ట్ర నిర్మాణము (1953) 


(సక్లొగర్లగారి కబురు అందుకొనివచ్చి, సంజీవరెడ్డిగారు ఆయనను 
చెన్నపట్నంలో కలుసుకొన్నారు. రెండు పర్యాయాలు కలిసి చర్చి 
చిన ఫలితంగా, జవహర్‌ లాల్‌ నెహూా గారితో ఈ విషయం చర్చించ 
డౌనిరీ నిర్ణయించారు. 

సంజీవ రెడ్డిగారు ఇలా (ఫకాళంగారితో కలుసుకోవడం, ఆయన 
సీనియరులై న గోపాలరెడ్డి, పంకటరావుగార లకు ఇష్టంలేదు. అలాగే 
(వకాశంగారు సంజీవ రెడ్డీగారితో ముచ్చటించడం, (ప్రకాశంగారి అను 
యాయులకు చాలా మరిదికి ఇష్టంలేదు. 

ఇష్టంలేకపోయినా- ప్రకాళంగారు, నమూ కార ందరిని ఒప్పించ 


గలిగాము, 

పార్తీసమాచేశ మొకటి ఏర్పాటుచేసి (ప్రకాశంగారి చర్యను 
ఆమోదిస్తూ ఆ చర్యలు శాంతంగా సాగించవలసిందని తీర్మానం 
(వాసుకొన్నాము, 

దీంతో ఆంధ్రదేశంలో అందరినీ ఆవరించిన స్తంభనంపోయి, 
నిర్మాణాత్మకమైన ఒక సంచలనం కలిగింది. తమిళ జిల్లాలలోకూడా 
కలవరము, సంతోషమూ రెండూ కలిసి, రాజకీయవాదుల "మనస్సులను 
బాధించసాగాయి. కొందరికి సంతృ ప్పి కలిగింది. 

ఆ తర్వాత రంగస్థలం ఢిల్లీకి మారింది, 


ఢిల్తీలో (పకాశం, నెహూగారల కలయిక 
పట కలర్‌ నెహళారిగారు నిర్ణయించిన తేదీకి (ప్రకాశంగారు, 
నేనూ ఢిల్లీ వెళ్ళాము. అక్కడ కాన్ట్సిట్యూసన్‌ హౌసులో దిస చేశాము. 
సంజీవరేడ్డిగారు అంతకు ఒకరోజు ముందుగానే వెళ్ళారు. 


అ తర్వాత రోజున నెహళాగారిని సంజీవ ెడ్డిగారు కలుసుకో 
డానికి వెళ్ళారు. నెహూరిగార్లు 'రెడిగారితో, “ఏమయ్యా సంజీవరెడ్డి! 


798 నా జీవిత యాత్ర 


మీ ముసలివానితో వేగడం చాలా కష్టము. ఆయన ఈ రోజున వస్తా 
డని నా ఇతర కార్యక్రమాలన్నీ రెండు గంటలు వాయిదా వేసు 
కొన్నాను. ఆయన వచ్చాడు కాడు. చూశావా ఆయన వె ఖరి” 
అన్నారు. 

అందుకు సంజీవ రెడ్డిగారు, అ దేమిఅలాగు అంటారు? ఆయన 
మిమ్మల్ని పదకొండు గంటల కలుసుకోవడానికి, వచ్చి సిద్ధంగానే 
ఉన్నారు. ఆయన యిక్కడికి వ స్తున్నట్టు మీ పేర తంతివా రీకూడా 
యిచ్చారు,” అన్నారు. 

నెహళా9గారు “నాకు ఏ తంతివార్తా అందలేదు,” అన్నారు, 
అందుకు “ఆ తంతివార్హ యిచ్చినప్పుడు నేను వారి దగ్గర ఉన్నాను. 
అందకపోవడం ఏలాగు జరిగింది?” అని (ప్రల్నించారు రెడ్డిగారు. 
 .. నెహూగారు తమ పెర్సనల్‌ అసిసైంటును వెంటనే పిలిచి, 
“ పకాశంగారి దగ్గరనుంచి తంతివా ర్త వచ్చిందా?” అని (పళ్ని స్తే 
ఆయన “వచ్చింది, ” అన్నాడు, 

“ఎప్పుడు?” అని నెహఃగారు మళ్ళీ అడిగారు. “మొన్న” 
ఆని ఆయన జవాబిచ్చాడు. అది విని, కసత వెళ్లు,” అన్నారు 
నెహూగారు. 

తనకు తంతివా ర్త ఎందుకు చూపించలేదని నెహూగారు ఆయ 
నను అడగనై నా అడగలేదు. 

అవి, బహుశ; ఢిల్లీ నగర సచివాలయ మర్యాదలు కాటోలు! 

సంజీవ రెడ్డిగారు వెంటనే కౌన్టినట్యూషన్‌ హోనుకు వచ్చి, 
అక్కడ జరిగిందంతా మాకు చెప్పారు. 

ఏర్పాటు చేసిన (పకారం (ప్రకాశంగారు, సంజీవశెడ్డిగారు, 
న్నెప్రూగారు కలుసుకొన్నారు. ఒక గంటసేపు చర్చించిన ఫలితంగా 
విభజన కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక ఉప 
_ సంఘాన్ని నియమించడానికి అంగీకరించారు. లెక్కలు వగైరాల ఏష 
స యమై,, పూర్వము విభజన సంఘము చేసిన ఎర్పాట్లు ఆహరంగా తీను 
ల కొని. కచేరీల విభజన, ఉద్యోగస్టుల సంపకము, (కొత్త రాష్ట్రంలో 


ప్రత్యేకాయధరాష్ట్రు నిర్మాణము (1953) 799 


చేసుకోవలసిన ఎర్పాట్లు మొదలైన విషయాలు ఈ నంఘానికి పనిగా 
అప్పజెప్పారు. 

అయితే, అంతకుపూర్వం శాసన సభ్యులు నూతన ఆంధ్ర 
రాష్ట్రానికి తాత్కాలిక రాజధాని పట్నంగా దద ౯1 పట్నాన్ని నిర 
యించుకోవాలి. ఇదికూడా పూర్వము విభజన సంఘం ఇతన సూచనలలో 
ఒర పే, 

అప్పుడు, సవ్యంగా నరిఅయిన రాజధాని పట్నం ఏర్పాటు చేను 
కాన్‌ అ. చెన్నపట్నంలో తాత్కాలికంగా ఆంధ (పభుత్వం నడప 
డానికి అవకాశం ఇవ్వవలసిందని, ఆ విభజన సంఘంలో (ప్రకాశంగాగు 
గట్టిగా పట్టుపట్టారు. తమిళ సభ్యులు దానికి అంగీకరించలేదు. మిగిలిన 
ఆంధ సభ్యులు తమిళులతో ఏకీభవించారు. అప్పుడు విభజన ఆగిపోవ 
డానికి ఇదికూడా ఓక పెద్ద కారణము. ఇది అయిన సంవత్సరం 
తర్వాతనే కదా శ్రీరాములు గారు (ప్రాయోపవేశము చేసినది! 

ఆయన (వాయోప పవేశం జరిగిన తర్వాత, చెన్నపట్నం వదులు 
కోవడానికి ఒప్పుకొన్న తర్వాత “శుభస్య శ్నీఘి మని మా కనిపించింది. 
ఇప్పుడు శాసన సభ్యులు తాత్కాలిక రాజధాని పేరు నూచించగానే, 
ఈ విభజన సంఘం పని ఆరంభించగలదని నెహూగారు, (పకాశం 
గారితో ఆ సమావేశంలో అన్నారు. 

తాత్కాలిక రాజధానిని సూచించడానికి ఆం. ధప్రాంతానికి 
చెందిన శాసన సభ్యుల సమా వేశం ఏర్పాటు చేయడానికి అధికార రీత్యా 
ఆదేశం పంపుతామని ఆయన చెప్పారు. మెము తిరిగి వచ్చేసరికి, కై 
ఆదేశం చెన్నరాష్ట్ర (ప్రభుత్వానికి అందింది. దాని ప్రకారం చెన్నరాష్ట్ర 
శాసన సభామందిరంలో (శ్రీ _పకాశంగారి అధ్యక్షతన ఆంధ శాసన 
సభ్యుల సమావేశం జరిగింది, ఈ సమావేశానికి పూర్వం ముందుగా 
(ప్రకాళశంగారు. కృషికార్‌ లోక్‌ పార్టీ తరఫున గౌతులచ్చన్న గారినీ, 
కమ్యూనిస్టు పార్టి తరపున టి. నాగిరెడ్డిగారినీ అహ్వానించారు. 


శాసన సభ్యులు నూతన రాజధానిని సూచించాలి అనే (ప్రతిపాదన 
52 


| ws ట్ట ర 


800 నా జీవిత యాత్ర 


బయటపడిన నెలరోజుల దిగరినుంచి, అన్ని జిల్లాలలోను ఈ తాత్కా 
లీక రాజధాని “మా పట్నంలో; ఉండాలంటే. మా పట్నంలో ఉండాలి. 
అన్న తీ వ్రమెన వాన్వివాదాలు బయలుదేరాయి, 


సహజంగా (పకృతి సౌందర్యాన్ని బట్టి, ఉండే సౌకర్యాలనుబట్టి 
విశాఖపట్నం అనువై న స్థలమని విశాఖపట్నం శాసన సభ్యులమంతా 
అనువొ నాము, 

గోదావరి జిల్లాల పన క్తి: రాలేదు, 

కృష్ణా, గుంటూరు జిల్లాలు కమ్యూనిస్టు సభ్యుల సంఖ్య 
"హెచ్చుగా ఉన్న జిల్లాలు గనుక, తాత్కాలిక రాజధాని ఆ [ప్రాంతంలో 
ఉండాలనీ, అది విజయవాడ- స మధ్య ఎక్కడో ఏర్పాటు 
కావాలనీ. కమ్యూనిస్టులు ఆతి తీ, (వమైన (ప్రచారం లేవదీశారు. 

సంజీవ రెడ్డిగారు మాట్లాడడంలో అప్పుడు ఎంతో ఆత్మనిగ్రహం 
కనబరివారు. అయితే, రాయలసీమ సభ్యులలో, కమ్యూనిస్టు పార్టీకి 
చెందిన ఒక రిద్దరు తప్ప మిగిలినవా ర్లంతా. 1008 లో సర్కారు 
జిల్లాల వారికీ, ee జిల్లాల వారికీ జకిగిన ఒడంబడిక (ప్రకారం 
ఆంధ్రా యూనివర్శిటీ కోస్తా శిల్లాలలో ఏర్పాటయింది గనుక, తాత్క 
లిక రాజధాని అయినా ఆయం మో ఏర్పాటు కావాలనీ, అలా 
కాకుం"కే తాము చెన్నరాష్ట్రంలోనే ఉండిపోతామనీ దాదాపు అందరూ 
సంతకం పెట్టిన కాగితం జేబులో పెట్టుకుని, నమయం వ స్తే నభలో 
చదవడానికి సిద్దమై కూచున్నారు. 

లోగడ, బరు విద్యా విషయంలో ఆంధ్రా యూనివర్శిటీ యాజ 
మాన్యం ఒప్పుకోమని మదాసు యూనివర్శిటి యాజమాన్యంలో ఉండి 
పోయిన విషయం పాఠకులకు తెలిసే ఉంటుంది. (పాంతీయాఖి 
మానాలు చాలా బలీయము లై నవి కదా! 

ఈ పరిస్టితులలో, రాజధానిని నూచించడానికి పై చెస్పిన అధి 
కార సమావేశాన్ని (వకాశంగారు తమ యింటిదగ్గర ఏర్పాటు చేశారు. 


అనేక పట్నాలనుంచి ఆయా పహల చెందిన మ్నిళులు, 
తమ పట్నాలలో గల సౌకర్య సంపదల ఛాయా చిత్రాలను తెచ్చి, ఆ 





పత్యేకాంథరాష్ట్ర నిర్మాణము (1953) 801 


సమాచేశ సభ్యులకు చూపించి, (ప్రచారాలు చేనుకో నారంభించారు. 

ఉదయం |పకొశంగారి యింటిలో జరిగిన సమావేశంలో దీర 
మెన చర్చ జరిగింది, - 

విశాఖపట్నం విషయమై నేను ఆ సభలో ఉండడము మిగిలిన 
జిల్లాల సభ్యుల నందరినీ ఏకంచేసి, “మీకు హార్బ్చరు ఉంది, షిప్‌ 
యార్తు ఉంది. ఈ విషయంలో మీరు విశాఖపట్నం పేరు చేదితే మెము 
ఒప్పుకొనేది లేదు” అని వారు చెప్పడానికి కారణమైనది. 

రాయలసీమకు, (శ్రీదాగ్‌ ఒప్పందం ప్రకారం తాత్కాలిక 
రాజధాని యివ్వవఅసిం దే. అది, తిరుపతిలో ఉన్నట్లయితే చిత్తూరు 
జిల్లా మనతో కలిసి వస్తుందనీ, లేకుంటే కలిసిరాదని తిరుపతిలోగల 
Hise టొమ్మలు చూపుతూ మితులు గౌతు లచ్చన్నగారు వాదించారు, 

కడపలోగల భవనాల చిత్రాలు చూపుతూ, కె. కోటిరెడ్డిగారు 
చాలాసేపు చెప్పారు. 

తాత్కాలిక రాజధాని యిచ్చినంత మాత్రాన రాయలసీమకు 
ఒరిగేది ఏమీ లేదు గనుక దానిని గుంటూరు. బెజవాడ మధ్య ఉంచా 
లని కమ్యూనిస్టులు వాదించారు, 

రాష్ట్రం ఏర్పాటులో ఒక విధమైన (పధానపాత్ర వహించడం 
నల్ల, సంజీవ రెడ్డిగారు._అనంతపురం, రాయలసీమ [పాంతాలలో 
కోంచెం సమ తోష వాతావరణం గల సలమయినా, తాను ఆ 
విషయం [వచారం. చెసుకోవడం భావ్యం కాదని ఊరుకున్నారు. 
దానికి తోడుగా, అనంతపురం (ప్రస క్రి కి వచ్చినపుడు, (పకాశంగారు 
“సంజీవరెడ్డి అనంతపురం విషయమై: (ప్రచారం 'చేసుకోడులేండి"”అని, 
సంజీవ రెడ్డిగా ఒక వేళ మాట్లాడుదామన్నా అవకాశం ఇవ్వలేదు. 

ఆలాగుననే విశాఖసట్నం విషయమే, “విశాఖపట్నంకోనం 
వేర్మేపచార మెందుకయ్యా! అని అపే చర్చ , అక్కరలేకుండానే వదిలి 
పెట్టారు. 

చివరికి ఒంటిగంట అయినా, ఏ నిర్ణయానికీ రాలేకపోయాము. 
ఇక నిర్ణయానికి రాలేము అన్న భావం ఒకటి మా అందరికీ కలిగింది. 


802 నా జీవిత యా|త్ర_శ 


కాని, ఆ రోజు ఆ నిర్ణయం చనుకొక తప్పదన్న అత్యంత ఆవసరమును. 
పెట్టి, ప్రకాళంగారిపై నే ఈ నిర్ణయభారం వదిలి వేద్దామని ఎవరో 
మెల్లిగా అన్నారు. అందరు గట్టగా re అధి పాయంతో ఏకీభవించారు. 
“అయిలే, మీరంతా ల గంటలకు రండి. తిరిగి సమా వేళ 
మనసును అందులో నా నిర్ణయం చెపుతాను," అన్నారు పృకాళం 
గార 
మూడు గంటలకు తిరిగి (ప్రకాశంగారి గదిరో కూచున్నాము. 
(ప్రకాశంగారు, “లచ్చన్నగారూ! ఒక కాగితం, పెన్సిలూ పట్టుకోండి,” 
అన్నారు. తర్వాత “నా నిర్ణయం చెపాను. ఆ "పేకు కాగితంమీద 
వాయండి, ”* అన్నారు. 
అక్క_డ కూడిన ఏడెనిమిది మందిమీ ఒక కన్ను (ప్రకాశం 
గారిమీదా, రెండవది లచ్చన్న గారి పెన్సిలుపై నా ఉంచి చూస్తున్నాము, 
(పకాశంగారు “వ్రాయండి! “కర్నూల్‌” అని వ్రాయండి” 
అన్నారు, 
అందరూ ఆశ్చర్యంతో నిశ్శబ్దంలో మునగడం జరిగింది, 
కాగితంమీద “కర్నూల్‌” అని (వాయక తప్పదని, లచ్చన్నగారు 
వాగిశారు. 
నవ్యాంధి రాష్ట్ర తాత్కాలిక రాజధాని జన్మ, నామకరణం ఆ 
క్షణంలో జరిగింది. 
అందరూ లేచి ఎవరి మానాన వారు వెళారు. 
శాసన నభా కార్యదర్శికి. ఆంధ శాసన సభ్యులు సమావేశంలో 
తాత్కాలిక రాజధానిగా కర్నూలును సితిపాది స్తున్న తీర్మానం,నోటీసు 
చెప్పు చేయించి పంపారు. 
ఇన రాయలసీమలో ఏర్పాటయినది గనుక, సంజీవరెడ్డిగారు 
పృతిపాది స్తున్నట్టు సంతకం వద్దనుకొన్నారు. ఇవి కోస్తా బిల్లాలవారి 
సంతకంతో ఉండడం భావ్యమని భావించారు. 


“గౌతు లచ్చన్నగారు ఒక పార్టీ అధినేత గనుక, ఆయన ఈ 
కోటిసుమీద సంతకం పెడితే బాగుంటుంది,” అన్నాను నేను, 


ఇడా కన్నారా రానా 


(పత్యేకాంధరాష్ట్రం నిర్మాణము (1953) 803 


“నువ్వు ఉన్న పార్టీ అంతకన్నా పెద్దది కౌబిట్టి నువ్వే ఈ 
నోటీసుపై సంతకం పెట్టాలి, ”” అని నాతో అస్నారు (పకాశంగారు. 

శాసన సభ్య సమావేశంలో, నను (పతిపాదించిన తీర్మానానికి 
స) త్యామ్నాయంగా, ప్రతిపక్షంవారు మరాగ్ష తీర్మానం పంపించారు. 
సభ్మాపారంభంలో నా తీర్మానం మొదట ఎజండాలోకి తీసుకొన్నారు 
గనుక, వారి తీర్మానాన్ని నా దానికి ఎ మెండ్‌ మెంట్‌ (సవరణ)గా 
తీసుకోవాలని సా వాదన. రెండు తీర్మానాలూ సమానస్తాయిలో చర్చించ 
వచ్చని వారి వాదన, 

శానన సభా కార్యనిబంధనలలో ఒకే కాలమందు ఒకే సితి 
పాదన చర్చించవచ్చుగానీ, రెండు స్వతంత్ర ప౦తిపాదనలను చర్చించ 
కూడదని ఉండడంచేత అవి కూడదని నా వాదన, 

మొత్తంమీద. కాంటగెసు పార్టీ, కృషికార్‌ లోక్‌ పార్ట, (ప్రజా 
సోషలిస్టుపార్టీ, కొందరు స్వత౦త) సభ్యులు ఒక వె వై పునఉండి మెజొ 
రిటీ భో “ఉండడంవల్ల, నా పాతిపాదన ప్రకారం కర్నూలా, లేక వారి 
సవరణ పికారం సజ గుంటూరుల మధ్యభాగమా అన్నది 
తేలవలసి ఉంది. అందులో ఒకటి ఆమోది స్తే, రెండవది వీగిపోయిం 
దనేమాట నిశ్చయమే గనుక, అంతగా దెబ్బలాడుకోవలసిన విషయం 
కయ 

అయినా, చాలా తీవ మైన వివాదం సాగింది. అసలు ముందు 
రోజు (ప్రకాశ ౦గారి నిర్త యానికే రాజధాని పేరు వదులుతా మన్నవారు, 
ఆ రోజు ఆ నిర్ణయానికి బద్దులె ఉండవలసింది. కానీ, ఆ విధంగా 
బదులమయి ఉండవలెనని, శాసనరీత్యా నిర్బంధ మేమీ లేదుకదా? 

+ (పశ్న తిరిగీ లేవదీయడంవల్త ఆనవసర మైన వాదోపవాదము 
లకు చోటివ్వడం జరిగింది. ప౦కాళంగారి నిర్ణయం ఏకగ్రీవంగా 
ఒప్పుకొనిఉం కె, అనవసర మైన తగవులతో వ్యయం చేసిన మేధాశ సై 
ఎంతో నిర్మాణాత్మక మై ఉండేది. కాసీ ఇటువంటి తగాదాలన్నీ చారి 
తాత్మకంగా అగత్యాలవలె తోసూ ఉన్నవి. 

శాసన సభ్యుల చర్చ మూలంగా, దేశంలో ముఖ్యంగా బెజ 





804 నా జీవిత యా|త్ర.4 


వాడలో (పతిపతులకు గల స్తానబలము ము, అంగబలములకు తోడు, 
అక్కడి ప్రజల సహజ స్వనేగరాభిమానము కూడా తోడై, రాజకీయ 
మైన ఉస్తతను అత్యుగళకు తీసుకు వెళ్లాయి. 


రాతి అయ్యేసరికి, సర కాశంగారిక ఏజయవాది ఆభిమాను అవద్ద 
నుంచి ట్రంక్‌ కాల్స్‌, తంతి వార్తలు రాసాగాయి. 

తీర్మానం మార్చకపోశే, సృరాశంగారి కంచు విగ్రహం 
సంజలు బద్దలు కొ-పేస్తార నే భయం కలుగుతున్నదిని కూడా ఆ వా ర్త 
లలో చెప్పారు. 


(పకొశంగాలు “ఆ కంగు ఏగరహాం పెట్రపలసిందిని న్‌ ననగ 
నె నా కోరానా? దాన్ని పెట్టిన ప్రజలకు, దాన్ని బద్రలు కొట్టుకొనే. 
హక్కు. తప్పక ౦డా అటట మే కదా?” అన్నారు. 

(ప్రూళంగాకి నిర్హి ప్రత చెజవాడలో పజల ఆవేశాన్ని పూ ర్తిగా 
తగ్గించి వెసింది. 

కర్నూలు "పేరు ఆయన చెప్పడానికి కారణ ముది ; “ఏశాలాంధ 
ఠాష్ట్రం త్వరలో ఏర్పడడానికి అవకాళముంధి. భామారాష్ట్రాల ఏర్పాటు 
విషయమై, నెహూ9గారు ఒర ఉపనంఘం చేశారు. అందుచేత, 
త్వరలో విశాలాంధ్భ్రరాష్ట్రం రావడము తప్పదు. అస్సుడు హైదరా 
బాదు మన రాజధానికాక తప్పదు, 


“కర్నూలు, హె హెదరాబదాదుకు వెరే టి తో9వలో ఉంది. మరొక 
కారణమూ ఉంది. ఓరటి రెండు సంవత్సరాలు తాత్కాలికంగా రాజధాని 
అక్క_డ _ ఉండినట్ట యితే, రాయలసీమ జిల్లా కేందలన్నిటిలోను 
చాలా వెనుకబడది" కానడంచేత, రాజధాని "ఉన్న రెండు, మూడు 
ఏండ్ల యినా, "అది అభివృద్ధి పొందడానికి వలు కల్పించిన వాళ్ళ 
మవుతాము.” 

కర్నూలు తాత్కాలికంగా రాజధాని అనడంలో హైదరాబాదు 
మనకు వచ్చినా, రాకపోయినా మన మన్ని పరిస్థితులను సావకాళంగా 


ఆలోచించి, శాశ్వత మైన రాజధానిని ఏర్చరుచుకోవాలన్న భావం ఇమిడి 
' ఉంది. 





(పత్యేకాంధ్రరాష్ట్ర నిర్మాణుము (1953) 805 


ఇపుడు పాఠకుల దృష్టిలోకి ఇంకొక విషయం తేవాలి. 

“రాబోయే అంధిరాష్టాి నికి కాటోయే ముఖ్యమంతి) ఎవరు? 
అనే స ప్రశ్న పుటవలపిన అగత్యమే లేకపోయింది. అంతమందీ. 
పకాశంగారె ముఖ్యమంతి కావాలనీ, అప్పతారసీ అనుకున్నారు. 

అయితే, కొందరు శాస్త్రీయవాదులు ప౦కాళం గారిలో కన్నా 
తమలోనే హెచ్చు కాంగ్రసు తత్వమున్నదనే త్రీవ్రవాదులై , కాంగెస్‌ 
పారీ నాయకుడు తప మరొకరు ముఖ్గమంతి) కాకూడదన్స వాదం 
లేవదీశారు. | నన ] 

ఇతర రాష్ట్రాలలో రాంగను.. బలం హెచ్చుగా ఉండడం 
చేతనూ, కేంద్రంలో కాంగెసు స్రభుత్వ'మే నడుస్తూ ఉండడం 
చేతనూ, ఆంధ్ర శానన నభ ఏ వ్చాటయినప్పుడు, ప) కాళంగారి ప్రజా 
సోషలిస్లు పార్టీలో కన్నా కాంగెఫసులోని శాసన సభ్యుల సంఖ్య 
కొంచెము ఎక్కువగా ఉంటుంది గనుకనూ- పరికాశంగారు కాం(గెసులో 

లి సె తప్ప ముఖ్యమంతి) కాకూడదన్న హి సన్యదృషిగల కాం(గసు 

నాదులు హు. వ మొదలు వ. “సమస్య Ss 
ఢిల్లీకి వెళ్ళింది. 

వార్తా పతికలలో “పృకాశంగారు కాంగౌసులో చేరుతారా?” 
అనే ప్రశ్నతో సా ర్తలు పడ నారంభించాయి. _పకాశంగారు మాతం, 
ఆ విషయమై ఏమే ౩ వ్యాఖ్యానం చేయక మౌనం వహించారు, అయితే, 
ఆయన-_ తన అనుయాయులక్క తాను కాం(గెసులో చేరడం ఇష్టం 
లేదన్న సంగతి (గ్రహించారు. 

నెహూగారు కూడా అక్ర విళాలదృష్ట చూపించలేదు. 
(పకాళంగారు- కాంసులో చేరకపోయినా ప్రకాసోషలిస్టు పార్టీని 
వదిలి పార్టీకి రి చెందని వ్య కిగ్యా తన వ్యక్తి కిగత్ర మెన బాన్నత్యంతో 
పార్టీ లకు ఆతీతులుగా, సకలాం(ధ్రులకు ఏకైక నాయకులుగా వ్యవహ 
రించాలని ఆయన బుజ్జగించారు, ప్రకాశంగారు, మాతో ఎవరితోను 
చెప్పక నెహూగారికి అలాగేనని మాట యిచ్చేశారు. . 

ఆ దెబ్బతో మా పార్టీ పలుకుబడి కొంత తగ్గిపోయింది. ఆయి. 


We ARTE. యమమ లా గ యట 
త్త ద వునా మార ద యల ను 


న నా జీవిత యాత్ర 


నప్పటికీ ఆయనమీద వ్య క్రిగతంగా ఉన్న గౌరవంచేత, ఆం ధరాష్ట్ర 
మవతరిస్తున్నదన్న ఆత్మతృ పి పిదేత్ర పార్టీలో ఉన్నవారు అమే గలభా 
చేయలేదు. 

కాం(గనుకు (ప్రకా మా యసక్షంగా ఉండి, ప్రజాస్వామ్యంపై 
నమ్మకంగల పెద్ద పార్టీ దీ తీణదశ కు వచ్చింది. ఇంతేగాక, మరి 
కొంతకాలానికి ద పపపార్తీతో ర్‌లిపిన సోషలిస్టులు విడిపోయి 
కాం(గెనుతో కలసిపోవడంవ్ని సంబం ర ఇచ. ప్రజాపాక్తీ నో రవరో.? 
వారు మాతం మిగిలారు. 1956 కర క్యు వారికీ మంత్రివర్గంలో ఓర్‌ 
సాన ముండేది. ఇప్పు డదికూడా లేక పార్టీ నామమా(తావకిష్ష మైంది. 

అయినా, అందులో_ సత్యాహింసలపైన పూర్తి నమ్మకం గల 
వారు, (ప్రకాశంగారిలాగే దేశముకోసం త్యాగం చేసినవారు, ఆయన 
వలెనే స్వయంపోషక (గామ స్వరాజ్య (ప్రాతిసదకపె దేశ శాంతి, 
సామ్యస్తితి, మానవతాగొరవములను సంస్థాపన చేయడంలో నమ్మక 
మున్నవారు ఉండడంవల్ల, గౌరవంగా నిరాడంబరంగా రాజకీయ 
రంగంలో మిగిలి ఉంది. 

ఇక ప్రి స్త సుత విషయమ: 

ఆం(ధ్రరాష్టాానికి కావలసిన ముఖ్యమం! త్రిత్యము (ప్రకాశంగారికి 
చేకూరగా, కాం(గను తరఫున సంజీవ రెడ్డి గారికి ఉస ముఖ్య మంతి 
త్వము ఢిల్లీలో ఇర వెనుకనే ఏర్పాటయింది. 

తరువాత, వేయవలసిన అడుగులు తొందరగానే పడ్డాయి. 
సంజీవరెడ్డి గారు, గౌతు లచ్చన్నగారు, (పకాశంగారి వంతున నెను 
ఉన్న ఒక చిన్న ఉప సంఘాన్ని, పంజాబు గవర్నరుగా పసీచసీ 
విశ్రాంతి తీసుకొంటున్న సి. ఎమ్‌. (త్రివేదిగారి అధ్యక్షత [క్రింద 
నెహూగారు నియమించారు. 

మాకు కార్యదర్శులుగా పనిచేయడానికి, ఇద్దరు Se 
ఉద్యోగులను ఇవ్వవలసిందని చెన్నరాష్ట్ర (ప్రభుత్వాన్ని అం 
దాని పై ర పుల్లా రెడ్డి, వి. క. రావు ారలనే ఇద్దరు ర స్క బెస్‌ 
ఉద్యోగులను మా ఉప సంఘానికి కార్యదర్శులుగా es 


(పత్యేకాంథరాష్ట్రం నిర్మాణము (1953) 807 


కొత రాష్ట్రానికి "ఎరత మరద. బుస ఎస్‌. “అం ఐన్‌: 
ఉద్యోగులు ఉండవలెనో సూచిస్తూ, వారి పేర్తతో సహా మా సలహా 
సంఘంతో (ప్రమేయం లేకుండానే ఏర్పాట్లు చేశారు. ఇక మేము 
చేయవలసిన పని- మిగతా శాఖలలో సీనియారిటీని బట్టి ఉద్యోగులను 
అన్ని శాఖలకు ఎన్నుకోవడము; వారు ఒప్పుకోకపోయినా, లేక 
చెన్నరాష్త్ర (ప్రభుత్వంవారు వారిని విడుదల చేయము అన్నా మరి 
ఒకరిని ఎన్ను గోవడము. 

ఈక యత్నంలో, సహజంగా తెలగు ఉద్యోగస్తులు పెద్దా చిన్నా 
యావన్మంది కూడా ఆంధ రాష్ట్రానికి కేటాయింపు అయ్యారు. 

(కొత్త హైకోర్టు ఆంధ్రలో పెట్టడానికి నిర్ణయించలేదు గనుక, 
హైకోర్టు విభజన విషయమై మేమేమీ చేయవలసిన పని లేకపోయింది. 
ఆం(ధదెశానిక్తి మిగులు చెన్న రాష్టా9నికి మధ్య విభజించిన 
గవర్నమెంటు పర్మిశమలు, అప్పులు-ఆస్తుల పట్టిలు అన్నీ ఇదివర 
లోనే తయారయిపోయి ఉండడంవల్ల, ఆంధ్రరాష్ట్ర శాసనం ఆలస్యం 
కాకుండా ఢిల్లీ శానన సభలో పాసయింది. 

ఉద్యోగుల విభజనేగాక, రికార్డులన్ని విభజించాలి. సచివాలయ 
(గ్రంథాలయం విభజించాలి. ఉద్యోగులతో బాటు రావలసిన కుర్చీలు, 
బల్లలు వగ రాలు విభజించాలి. వీటికి తగిన సూ త్రాలన్నీ "మేము సలహా 
సంఘంలో వ్రాస్తూ ఉంటే, (పభుత్వం తదనుగుణంగా ఆర్డర్లు జారీ 
చేయాలని ఏర్పాటు. 

సెపైంబరు 1న, మా ఉప నంఘం పని, ఫోర్లు 'సెంటుజార్జి 

సచివాలయంలో గవర్నరుకు ఏర్పాటుచేసిన గదిలో ప్రారంభించాము. 

ఎవరో కొందరు తెలుగు ఉద్యోగులు మాత్రమె చెన్నరాష్ట్రం 
(కిందే ఉండిపోతామని ఉండిపోయారు. ఐ.సి.ఎస్‌; ఐ.ఏ.ఎస్‌, ల జాబి 
తాలో తెలుగువారు తక్కువమం దే తేరిడీ రు ఈ స విని ఉద్యోగులు 
ముగ్గురే ఉన్నట్టు జ్ఞాపకము. ఇతర రాష్ట్రాలలో. పెద్ద ఉద్యోగాలలో 
ఉన్న కొందరిని ఆంధ్రరాష్ట్రంలోకి తీసుకురావడానికి " యత్నించాము. 
కాస్హీ ఆ (ప్రభుత్వాలు అంగీకరించలేదు. 


808 నా జీవిత యాత్ర 


రః సందర్భంలో ఒక ముచ్చట చెప్పాలి. బొందాయిలో 
పి. డబ్ల్యూ. డి. నీటిపారుదల చీఫ్‌ ఇండినీరు అంధుడు. ఆలిండియా 
కహి త శాఖకు చెందినవాడు. ఆయనను ఆం(ధరాష్ట్రానికి ఇన్వ 

వలసినదని, బొంబాయి ముఖ్యమంత్రి మొరార్డీ చేశాయిగారిని మేము 
కోరాము. (తివేదిగారు- మా సంఘానికి అధ్యమలు గనుక, కాబోయే 
గవర్నరు గనుక ఆ చీఫ్‌ ఇంజనీరును మాకు ఇవ్వవలసిందని కోరగా, 
వారు “తెలుగు రాజ్యానికి తెలుగువాడే ఉండాలని ఎందుకు మీకు పట్లు 
దల” అంటూ నిరాకరించారు. 


డాక్టర్‌ కె. ఎల్‌. రావుగారు ఢిల్లీలో పెద్ద ఉద్యోగములో 
ఉన్నప్పటికీ, ఆలిండియా ఇంజనీరింగ్‌ శాఖకు చెందినవాడు కాడు 


“గనుక, తెలుగు రాష్ట్రానికి చీఫ్‌ ఇంజనీరుగా తీసుకొనేందుకు వీల 
లేదన్నారు. 


చివరికి చెన్నపట్నంలో చీఫ్‌ ఇంజనీరుగా పదవీ విరమణ చేసి, 
విశ్రాంతి తీసుకొంటున్న ఎర్‌, వెంకటకృష్ణయ్య గారిని బీఫ్‌ ఇంజనీరుగా 
కాంట్రాక్టు పె పెన తీసుకోవలసి వచ్చింది. 

మనకు అనేక శాఖలకు అధిపతులుగా (హెడ్స్‌ ఆఫ్‌ డిపార్డ్‌ 
మెంట్స్‌ ఉండడానికి అర్హత కలిగినవారు లేకపోవడం జరిగింది. 


ఇక్కడి ఉద్యోగాల విషయమై ఈ పనులు చేస్తూ, కర్నూలులో 
అక్టోబరు 1 నాటికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఉద్యోగులను నియ 
మించడం జరిగింది. 
కర్నూలులో వసతులు కల్పించడానికి, అవసర మైనచోట్ల రోడ్డు 
వేయించడానికి, వెడల్పు చేయించడానికి, ఎలకి రెంక్‌ స సప్ప యి చేయించ 
డానికి, మంచినీటి సరఫరా చేయించడానికి, సచివాలయేం పెట్టడానికి 
అనువుగా కర్నూలు. కలెక్టరు ఆఫీసు భవనంలో తగిన మార్పులు 
| చేర్పులు చేయడానికీ, పెద్ద “ఉద్యోగులకు వసతి గృహాలు, సచివాల 
యంలో పనిచేసే అన్ని తర గతులవారికి భవనాలు, అవి కుదరనిచోట 
డేరాలు నిర్మించడానికి నలభై లక్షల రూపాయలు మంజూరు చేశారు. 


అమ రాజునా నతన. సతాం ల రి. సారర తాలు 


(పత్యేకాం ధరాష్ట9 నిర్మాణము (1953) 809 


పై స్‌ ప్పిన ఏర్పాట్ల ను చురుకుగా ను, సవ్యంగాను జరిపించే బాధ్యత 
మా సంధు ఘంపె నే పడింది 

ప్రభుత్వంవారు ఆర్డర్లు పాస్‌ చేయడం తప్ప, ఎక్కువ 
(ప్రమెయం కల్పించుకో లేదు. 

ఇలాఉందిగా, ఫోర్లు 'సెంటుజార్జి లో బల్లల విషయమై, రికా 
రుల విషయమై, = విషయమై, గుమాసాలకు గుమాసాల హా 
మధ్య చాలా తగాదాలు వ స్తున్నాయనీ, మంచిబల్లలు వారుంచుకొ ని, 
విరిగిన బల్లలు, రుర్చీలు ఆం ద్రరా స్ట్రన క్రి స్తున్నారనీ, పుస్తకాలు 
రెండేసి కాపీలు ఉన్న ఒక కాపీ అయినా అందనీయకుండా ఉన్నారనీ 
అరగంట కొకసారి మా ఉప సంఘానికి ఫిర్యాదులు వస్తూండేవి. 

జాతులు ఆ సులు పంచుకొ నేటప్పుడు, 3 వ్‌ పె చెయిగలవారు ఏ 
విధంగా (ప్రవ ర రిసారో. ఆ విధంగా తెలుగు ఉద్యోగులయెడల ' తమిళ 
ఉద్యోగులు వ్యనహరి స్తున్నారని వచ్చి మాకు చెపుతూండేవాదు. 

(ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగంలో ఉన్న పుల్ల రెడ్డిగారు, (కొత్త 
రాష్ట్రంలో కి వెళ్ళిపోతున్నారనే వార్త ఎప్పుడై కే రూడి అయిందో, 
అప్పటినుంచి తమిళ ఉద్యోగులు ఆయన మాటకూడా. అస్రే పాటించే 
వారు కౌరు, 


కేవలం తెలుగు జిల్లాలకు సంబంధించిన రికార్డులేవై నా ఉంచే 
వాటి అసలు కాపీలే తెలుగు రాష్ట్రానికి ఇచ్చి చేయవలసీందనీ, తెలుగు 
తమిళ రాజ్ట్రాలు రెంటికీ సంబంధించిన క [హరే అనలు వారు 
ఉంచుకొని, వాటికి నకళ్లు (వాసి మన కివ్వాలనీ సూ(తీకరించాము. 

ఆ విధంగా వని జరగడం (పారంభమయినా, ఇప్పుడు (ప్రకో 
శంగారి జీవితచరి త (వాసే సందర్భంలో, అనేక రికార్డులు కావాలని 
మన (ప్రభుత్వాన్ని అడిగితే, వారు వెతికించగా, అవి చెన్నపట్నం 
నుంచి నేటివరకు రాలేదని తేలింది. అందుచేతనే, నేను (వ్రాసిన విష 
యాలకు సంబంధించిన గవర్నమెంటు ఆదేశాల సంఖ్యలుగాని, తేదీలు 
గాని యివ్వకుండా వాటిలోని విషయాలు మాత్రం సూచింపగలుగు 
తున్నాను. 


810 నా జీవిత యాత్ర 


రికార్డులన్నీ భవిష్య త్వ తులో సమ్మగంగా పరిశీలించగలిగే అవ 
కాళము ఎవరికి. నా కలిగితే, (పకాశంగారి జీవితచరిత్ర, దానికో అవినా 
భావ క. ఆంధ్రదేశచర్శిత ఇంతకన్నా సమ్మగంగా [వాయ 
డానికి వీలవుతుంది. అ విధంగా [వాయవలెకూడా. 
అక్షోబరు ] నాటికి ఒక దినం ముందుగానే, శాసన సభ్యులు, 
(ప్రకాశంగారు, గవర్నరుగారు, ఆహ్వానితులై న అనేకమంది పెద్దలు 
కర్నూలు వెళ్ళారు. ఒక లక్షమందికిపై గా ప్రజలు గుమిగూడారు.” 
మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా ఏవో. భేడాభి పాయం వచ్చి 
రంగాగారు హాజరు కామన్నారు. 
ఎగిక్యూటివ్‌ ఇంజినీరు భవనం ఒకదాన్ని గవర్నర్‌ బంగళా 
కింద మార్చడం జరిగింది, నెహ్రా గారు, రాధాకృష్ణన్‌ గారు బస చేయ 
డానికి తాత్కాలికంగా రెండు ' వసతి గృహాలు కట్టి, ఆధునిక మైన 
ఏర్పాట్లు, సౌకర్యాలు కలగజేళారు. పట్నానికి కొంచెం దూరంలో 
నెహూగారు, రాధాకృష్టగారు వచ్చే విమానం దిగడానికి కూడా ఏర్పాట్లు 
చేశారు. 
ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవ సమయంలో ఆంధ్రదేశమంతా 
ఉప్పొంగింది. 
అంతకు ఒకవారం: ముందునుంచి, అక్టోబరు 1న గాక ఒక 
రోజు ముందుకాని, ఒకరోజు తర్వాతగాని ee అవతరణోత్సవం 
జరుపపలసిందని జ్యోతిష్కులూ, జ్యోతిషం తెలిసిన పెద్దలూ (పకాళశం 
గారికి ఉ _రక్రరాలపై న & తరాలు (వాయడం మొదలు పెట్టారు. 
లెక్కల సౌకర్యంకోనం ఒకటవ శేదీ నిర్ణయింపబిడిందనీ, అది 
మార్చితే లెక్కల. ఇబ్బందులు వసాయనీ ఉద్యోగుల ఆక్షేపణ రెండో 
(పక్కనుంచి వచ్చింది. 
(పకాశంగారేమో, “జ్యోతిష్కులు చెప్పిన అభ్యంతరాల ననుస 
. శించ్హి రాజ్యాలు నడిపించే కాలము కాదన్నారు. 
అసలు జ్యోతిష్కులు చెప్పినదానిలో తనకు వ్య క్రిగతంగా 
నష్టం వస్తుందని ఉన్న దేగానీ, ఆంధ్రదేశ డొతకానికి నష్షం వ స్తుందని 


(పత్యేకాంథరాష్ట్ర9 నిర్మాణము (1953) 811 


లేనందున, తనకు వచ్చె నష్టం ఒక అతెక్కలోది కాదన్నారాయన. 

“ఎంత శుభ సమయాన, జ్యోతిష్కులు చెప్పినట్టు మంత్రి 
అయినా కలకాల మెవడూ మం,తిగా ఉట్టి కట్టుకు ఊగటో "డన్నారు. 
కేంద్ర (ప్రభుత్వం నిర్ణ మించిన తేదీకి తాను అడ్డు రానన్నారు. 


ఆం(ధరాష్ట్ర నుభారంభము 
జవహర్‌లాల్‌ నెహూూగారు దాదాపు ఇరవై అడుగుల ఎత్తు 
చేదిః పెనుంచఛి, రాజ్యావతరణ దీపం వెలిగించి, m= గాంధీర్య 
వచన “రచనలతో ఉపన్యాసము సాగించారు, రాధాకృష్ణగారు ఆశీర్వ 
దించారు. వారి ఉపన్యాసంలో న్స్‌ విధమైన లోటూ లేదు. కాని, అతి 
జాగ తగా “అమర జీవి పొట్టి (శ్రీరాములు) అనే అక్షర (క్రమం 
తమ మాటలలోకి రాకుండా మాట్లాడ గలిగారు. 


లీ 





తోలి ఆంధ రాష్ట్ర మం,త్రివర్షం (పమౌణ సీకో రణ సందర్భంలో 
ముఖ్యమం తి (పశాళం గారు, (శ్రీయుతులు డ్‌, సంజీవయ్య, 
కోటి రెడ్డి, గవర్నర్‌ (తి వేది, తెన్నటి విశ్వ నాథం, 


ఉప ముఖ్యమం త్రి నీలం సంజీవ రెడ్డే. (Courtesy: P. ఓ పం 





812 నా జీవిత యాత్ర_4 


రాష్ట్ర మేమో (కొ తది, రాష్ట్ర విభజనలో అస్సుల పంసకమే 
అయింది. ధనరూపక మైన ఆవి నిల్వ లేవీ లేవు. అయినా, రాజ 
లాంఛనాలతో, ఆ సమయానికి తగినట్టుగా, ఆ స్థలానికి వీరై నట్లుగా 
ఉపరాష్ట్రపతిగారికి, భారత (ప్రధానిగారికి. గవర్నరుగారు, (ప్రకాశంగార్చు, 
నంజీవరెడ్డిగారు అతిథి మర్యాదలు నడిపించారు. 

(ప్రకాశంగారు, ఆ తెల్లవారుజామున నా కొర ఉత్తరం (వాసి 
పంపించారు. 

“నేను ఏర్పాటు చేయబోయే మంత్రి మండలిలో నిన్నొక 
మంత్రిగా తీసుకుంటున్నాను. అనుమతి పంపించవలసింది,” అని 
ఉన్నది అందులో. 

మాటల్లో ఈ వషయం అంతకు ముందు అనుకోకపోయినా, 
ఉప సంఘంలో నన్ను సభ్యునిగా వేసినవుడే ఇటువంటి ఏర్పాటు 
కాగలదని మే మనుకొన్న విషయమే. గౌతు అచ్చన్నగారు ఒప్పుకోక 
పోవడంవల్ల ఆ రోజున మంత్రిమండలిలో ఆయన “పేరు గవర్నరు 
గారికి (ప్రకాశంగారు ఇవ్వలేకపోయారు. 

న్నెహూగారికి, (ప్రకాశంగారు తమ పేరు, సంజీవ రెడ్డిగారి 
"పెరు, నాపేరు చూపి, త్వరలో మరొక నలుగురు మంత్రులను వేను 
కొంటామని చెప్పారు. 

(ప్రకాశంగారు నా పేరు ఇచ్చినప్పుడు, నెహూగారు ““విశ్వ 
నాథాన్ని కాంగెసులో చేరమని మీరు అడగ కూడదా?” అన్నారట. 
అందుకు (పకాశంగారు “నేను అతనిని చేరమని అడగను. అతను 
చేరనూ చేరడు. ఈ విషయం మనము అలాగే ఉంచేయవలసిం దే,” 
అన్నారట. ఈ విషయం నాకు రాధాకృష్ణగారు చెప్పారు. 

శాసన సభలో మాకున్న మెజారిటీ మొదటో బాగా ఉందను 
కున్నా. మాలో ఉన్న కొందరు, తనులో ఉన్న ఒకరికి మంత్రి పదవి 
ఇవ్వలేదన్న కారణం మనసులో ఉంచుకొని, ఆదర్శ భేదాలు నెపంగా 
చెప్పి, (పతిపక్షంలో కలిసిన తర్వాత, (ప్రభుత్వానికి సంఖ్యాబలం 
తగ్గింది | జ 





ప్రత్యేకాయ్యధరాష్ట్ర నిర్మాణము (1953) 813 


రాష్ట్రావతరణ దనన “నె నున్న పార్తీలో 27 మంది సభ్యు 
లుండేవారు. ఆ సాయంకాలం ఇందులో ల రు మా యింటి దగర 
సమావేశ మె, నను మంతి పద్‌ స్వీకరించ చడం అత్యవసర మనీ, 
మంచిపని చేశాననీ అభినందినూ, ఒక తీర్మానంకూడా (వాసి ఆమో 
దించారు. 


అయితే, ఇందులో కొందరు ఒక నెల రోజులు గే పసరక్‌, 
ఆరోజున సభకు రాని మిత్రుని అభ్మిపాయానుసారం నానుంచి విడి 
ఫోయారు? 

అందుచేత, (పభుత్వ పక్షాన మాకు పదికన్నా హెద్చు సంఖ్యా 
బల ముండెేదికాదు, 

శాసన సభా కార్యక్రమంలో సంఖ్యాబలం, నైతిక బలంకన్నా 
హెచ్చయినది. అందుచేతనే, పరిపాలనా విధానంలో నె తిక బలం 
ఫలించడం కోసమని చెప్పి, ముఖ్యమంతులు, ప్రధానులు సంఖ్యా 
బలం కోనం పలు పొట్లు పడుతూ ఉంటారు. కొందరు సంథ్యాబలమే 
ప్రధానంగా చూచుకొని నై తిక బలాన్ని ధారపోసారు. పదవీ సౌభాగ్య 
మనుభవిన్తారు. 

మరికొందరు (ఇట్టి వారు కొరిదరే ఉంటారు!) నై తిక బలానికే 
ప్రాధాన్యమిచ్చి, సంఖ్యాబలం కోనం యత్నించక పతన మవుతారు. 


ఇందులో మొదటి తెగవారు రాజకీయ (పమాణాలు దిగజార 
డానికి అవకాశా లిసారు, 


రెండవ తెగవారు నై తిక (ప్రమాణాన్ని, బొన్నత్యాన్ని దిగజార 
నివ్వరు. వీరు ఒక్కొక్కప్పుడు పదవీచ్యుతు లౌతారు కూడా. పదని 
పోయినా (ప్రజల హృదయాలలో _పేమాను బంధితులై ఉంటారు. 

ఆంధ్రకేసరి టంగుటూరి (ప్రకాశం పంతులుగారు ఈ రెండవ 
తెగకు చెందినవారు. 


. అటివారే జీవితచరిత్ర కధనానికి అరులు, 
రు యౌ 


19 
(పథము ఆంధ తాపం సకం 
(పకాశంగారి నాయికత్వము 


కర్ఫూలులో ఉన్న కోర్డు భవనాన్ని శాసన సభా మందిరం క్రింద 
మార్చడం జరిగింది, (ప్రభుత్వ 'మెర్పాటయిన ఒక నెల తర్వాత 
(ప్రథమ శాసన సభాసమావేశము జరిగింది. 

అంతకు ముందు, నా పార్టీకి చెందిన ___నల్ల పాటి వెంకటా 
మయ్యగారినీ పసల సూర్యచం(దరావుగారినీ (క్రమంగా స్పీకరు, 
డిప్యూటి స్పీకరుగా ఎన్నుకోడానికి (ప్రభుత్వపక్షొన ఉండే శాసన సభ్యుల 
సమావేశంలో నిర్ణ యింసబడింది. 

శాసన సభ స్పీకరు ఎన్నిక కాకపూర్వము, సభ్యులు యావ 
న్మందీ భారత సంవిధానము ఎడల (కద్ధానిష్టలు కలిగి (ప్రవ ర్తిసౌమని 
(ప్రమాణ స్వీకరణ చేయవలెను. సభ్యులలో అందరికన్నా వృద్దుడెన 
సభ్యుని తాత్కాలిక అధ్యక్షునిగా గవర్నరు నియమిస్తారు. 

ఈ సందర్భంలో, గుంటూరునుంచి ఎన్నికై న నడింపల్తి 
వెంకటలక్ష్మి నరసింహారావుగారిని గవర్నరు తాత్కాలిక అధ్యక్షునిగా 
నియమించారు. ఆయన బారిస్టరు. (ప్రకాశంగా రే ఆయన హైకోర్టులో 
న్యాయవాద వృ త్తి ఆరంభించడానికి, బారిస్టరు పట్టిలో ఆయన పేరు 
చేర్చడానికి హైకోర్టులో (పకిపాదించారు. తరువాత, గాంధీగారి 
ఉద్యమం (పారంభమైన సందర్భంలో తాను సంపన్న గృహస్టుడినా 
ఆ స్తిపా సులు పోతాయన్న జంకులేకుండా దేశస్వాతం(త్యసమరంలో 
ధైర్యంగా దుమికిన స్వాతంత్ర్య యోధుడాయన. కొంతకాలం 
గుంటూరు మునిసిపల్‌ ఛైర్మన్‌గా కూడా ఉండేవారాయన. 

ఆయన.___చిన్నది, చక్కనిది ఆయిన శాసన నభ (పారంభోనస 
_ న్యాసంచేస్తి సభ్యులందరినీ ఒకరి తరువాత ఒకరికి సభ్యత్వ (ప్రమాణ 
స్వీకారం (ఓట్‌ ఆఫ్‌ ఆఫీస్‌) తీసుకోమన్నారు. 





(పథమ ఆం[థ శాసన సభ... — క 3 క్‌ 
| శ( మా 6 లై వ. ష్ష్‌ 
క్ట సల హాలు. వేశక్కషాక్తుయ్య 
గారు స్పీకరుగా ఎన్నికయ్యారు. స్ట హంగ 'ష్మార్గకోకే్య ఒక 1 
అభ్యర్తి ని పోటీబెట్టారు. వారి అభ్యర్థికి డ | వహట్రాదోయ్య : 
గారికి 86 నోట్లు వచ్చాయి. వెంక టామ వ్ర) లిచారు. “9 
వ్రరాళంగారు అయనకు అభినందనలు తెఫీ జ్‌ 
లేకుండా స్పిక కర్రు ఉద్యోగాన్ని నిర్వహొంచగలరని 
నారు 
ఆ సమయంలో (పకాశంగారు మరొకమాటకూడా అన్నారు; 
“అనేకమైన కష్టనద్దూల కోర్చి (ప్రత్యే కాం ధ్రరాష్టము 
నిర్మించుకోగలిగాము.. ఠః నిర్మాణ కార్య కమంలో షాడో 
కొంత భాగస్వామినై ఉన్నందుకు, నాకు అత్యంత మైన 
సంతృ ప్ర మ్‌ కలుగుతున్నది. మనలో మనకు భేదాభి పాయాలు 
ఎన్నో ఉన్నా, వాటిని పు చేసుకొని, కలిసి ఈ రాష్ట్రం 
ఏర్పాటు చేసుకొన్నాము.” 
ఈ విధంగా మాట్లాడి, ఇదె (ప్రకారంగా కలిసి మెలిసి పని 
చేసుకుంటూ వ సే స. ఆంధ్రరాష్ట్రం ముందడుగు వేయగలదని ఆశించారు. 
దీర్హోసన్యాన మేమీ చేయలేదు. 
గవర్నరు శాసన సభ్యులను సంటోధిస్తూ రర ఉపన్యాసానికి, 
శాసన సభ్యుల కృతజ్ఞతను తెలియబరిచే తీర్మానం ప్రభుత్వసతెన ఉన్న 
శాసన సభ్యులలో ఒకరు 1858 నవంబరు 26 న (పతిపాదించారు. 

తీర్మాన (ప్రతిపాదన కాగానే, _సకాశంగారు శాసన సభ్యులకు 
ఒక విషయం చెస్పడానికి లేచి, ఇలా చెప్పారు: 

“మన రాష్ట్రగవర్నరు సి. ఎమ్‌. త్రివేదిగారు తమకు రావ 
లసిన జీతంలోంచి 1,200 రూపాయలు స్వచ్చందంగా వదులు 
కున్నారు. మాటలు పది చెప్పినా, డబ్బు విషయంతో చాలా 
మందికి చేయి సంకుచితి మైపోతుంది. కాని వీరు జషొదా 
ర్యంతో ఇంత వేతనము వదలుకోవడం చాలా (ప్రశంసనీయ 


133 







2 


అది అయినత ర్వాత, పైన 


816 నా జీవిత యాత్ర 


మెన విషయము. వారికి (ప్రత్యేకంగా మన కృతజ్ఞతలను 
తెలియచే స్తున్నాను, క్ష 
(పతీపటులు పట్టుదల కలవారు. వెఠటినె, కల డా తీర్మానా 
నికి__ గుంటూరు, విజయవాడ'ల మధ్య తాత్కాలిక రొద! నిని ఏర్పాటు 
చేయనందుకు తమ విచారాన్ని వెలిబుచ్చుతూ ఒక సవరణ (ప్రతిపాడిం 
చారు. ఈ సవరణ న్యాయంగా చర్చకు తేవడానికి వీలులేదు. అది 
(ప్రభుత్వం స ఎర్బాటు కాదు. అరధ శాసన సభ్యులందరు బహు 
మతంతో చేసిన నిర్ణయము. 
అయితే నేమి? స్పీకరుగారు సందిగ్గ మైన మన _సత్వంగల 
మనిషి కావడంచేత, ఆ సవరణను చర్చించడానికి అనుమతించారు. 
చర్చ (ప్రారంభ దశలో, సభ్యుల మనసులలో విషయం తేటగా 
ఉండడానికన్ని (ప్రకాళంగారు లేచి మాట్లాడారు. దాని సారాంశమిది: 
“కర్నూలు పట్నం శాశ్వత రాజధాని కాదు, ఇది తాత్కా 
లికమయినదని చెన్నసట్నంలో ఆంధ్ర శాసన సభ్యులు కలిసి 
చేసిన తీర్మానంలో (ప్రత్యేకంగా (వాసిఉన్నస. అందుచేత, మన 
మంతా సావకాశంగా ఆలోచించుకొని “శాశ్వత మైన రాజ 
దానీని యిటు పై సి ఎర్బాటు చేసుకోవాలని దాని అర్ధము. ఇది 
నిస్సం డేహదుయిన పరిస్థితి. ఇంతేగాక, త్వరలోనే భారత 
దేశంలో గల రాష్ట్రాలను. భాషారాబా9లుగా పునర్విభజన చేసా 
మని భారత (ప్రధాని మాట యివ్వడమేగాకుండా, దానికి సంబం 
ధించి ఉన్నతాధికారమున్న సరిశీలనా సంఘాన్నికూడా ఏర్పాటు 
చేస్తూ (ప్రకటన చేశారు. త్వరలో విశాలాంధ్ర ఏర్పడగలనన్న 
విశ్వాసము నాకున్నది. అప్పుడు హైదరాబాదు మనకు శాశ్వత 
రాజధాని కాగలదు. అది జరగడానికి రెండు మూడేండ డ్ర కన్నా 
ఎక్కు వ కాలము పట్టదు. ఈలోపున బాగా. వెనకబడ్డ కర్నూలు 
కొంచెం బాగుపడడానికి చేసిన యీ (ప్రయత్నాన్ని మీరంతా 
“ఎందుకు ఆడ్డుతారు? ఇదికూడా మన ఆం(ధ(పాంతమే కదా? 
కనుక, కోపతాసములు లేకుండా చర్చ సాగనివ్వండి. 


పథమ అంధ్ర శాసన సభ... 817 


అయితే, చర్చ మామూలు విధాన్నే (పతిపత్షంవారు అనుకున్న 
అప స్త సుత పద్దతిలో నె సాగింది. అయినప్పటికీ 28.11.1953 నాడు 
ఆ తీర్మానము దిహుమతముగా ఆ మోదమయింది, 


కోస; ఒగటిమాతం స్పష్టంగా కలికి: అదెమిటం కే... 
(పభుత్వం సాఫీగా నడవడానికీ, శాశ్వత సత్కార్య[కమ౦లో ముందంజ 
చేయడానికీ మనశ్నాంతిలేని (పభుత్వాధిపతిగా (పకొశంగారు నడచుకోవ 
లసి వచ్చింది అంతకుముందు రెండు నెలలకింద జ్యోతిష్కులు 
చెప్పిన బాధలు (పారంభమయినాయి, అయితే, (పభుత్వ సతానఉన్న 
67, 68 మందీ సభ్యులూ చివర విశ్వాస రాహిత్య తీర్మానం వచ్చే 
వరకు (పభుత్వపక్షొన్ని బలపరుస్తూనే వచ్చారు. 

80.11.1958 న (పతిపత్లులు తిరిగి ఈ రాజధాని ప్రశ్న లేవ 
డీళారు. ఈ రోజున స్పీకరు వెంక్ట్టటామయ్యగారు పరస్పరమూ (పతి 
కూలములయిన రెండు, మూడు రూలింగు లివ్వడం తటస్టించింది. 

దాంతో, ఉసముఖ్యమంతి సంజీవ రెడ్డిగారికి వీకాకుచేని , “అధ్యక్ష 
స్థానం ఎడల నాకేమీ అగౌరవములేదుగాని, పరస్పర. (ప్రతికూలమైన 
రూలింగుల బాధ పడలేను” అని చెప్పి పై క్రి వెళ్ళిపోయారు. 

వెంకటామయ్యగారు ఆ విధంగా ఒక నిర్ణయానికి రాలేని 
మనిషి అని ఆయనను అధ్యక్ష పదవికి (పతిపాదించినపుడు తెలుసుకో 
లేక పోయాము అసలే (ప్రభుత్వం పెద్ద మెజారిటీ లేని స్థితిలో ఉంది. 
దానికితోడు అసందిగ్గ మైన నిర్ణయాలతో. తీర్చు చెప్పలేని సభాధ్యక్షుడు 
కూడా ఉన్నట్లయితే, ఆ వ్రభుత్వం దుస్థితి యిక వేరే చెప్పాలా? 

ఆ రోజు సభ వాయిదా చేసిన తర్వాత, (పకొళంగారు నభ 
లోంచి మెల్లిగా బయటకు వ స్తున్నారు. ఆయన వస్తూన్న వరండా 
అసే వెడల్పులేదు. అంతట్లో “స్పకరుగారు వస్తున్నారు, స్పీకరుగారు 
వస్తున్నారు” అని డే కాకు. అంటున్న మాటలు (ప్రకాశంగారు విన్నారు. 
(పకాశంగారిని చూసి స్పీకరు కొంచెం వెనక్కు తగి మెల్లి గా 
అడుగులు వేశాడు. 

(ప్రకాశంగారు వెనక్కు చూడకుండానే, నవ్వుతూ, “ఎమయ్యా 


818 నా జీవిత యాత్ర 


వెంక టామయ్యా! మా (ప్రభుత్వం పబ్బతి స్తో పడి కోతే, సీ రూలింగుల 
వల్ల నే పడిపోతుందిలే!'* అన్నారు. 


దినిపై స్పీకరుగారు, ఆ మాటలు విన్న అంతమందీ గొల్లున 
నవ్వారు. 

కాని నిజానికి మరి పదకొండు నెలల తర్వాత, (పకాశం 
(ప్రభుత్వంపై వచ్చిన విశ్వాసరాహిత్య తిర్మానంపై న జరిగిన చర్చలు, 
ఆ రోజున స్పీకరు ఇచ్చిన పరస్పర విరుద్ధమయిన రూలిఎగులు చదివి 
నట్టయితే, (ప్రకాశ ౦గారన్నట్లు పెన పేర్కొన్న మాటలు భవిష్య 
త్భూచకములై న మాటలని తెలియగలదు. 
జె (ప్రకాశంగారు ఒక్‌్క్కాక్కప్పుడు డొంకతిరుగుడుగా మాట్లాడే 
టట్టు కనిపించేవారు. కాని, అది ఆయన స మాట్లాడే 
విధానము. (ప్రభుత్యమేమి చేసినా అభ్యంతేరము చెప్పే (ప్రతిపక్షం 
ఎదురుగా కూచున్నప్పుడు, వారి మనసు తిరగడానికి అటువంటి ఏ ధాన 
మవలందిం చేవారు. 

ఆ సమయంలో నిల్చుని మాట్లాడవలసిన ముఖ్య మం(త్రి మన 


స్ధితి, ముందుగానే మనసులో ఒక తీర్పు నిర్ణయించుకొన్న హై హెగోరు 
జడ్డీముందు వాదించే న్యాయవాది మనస్టితీ, సద్దతీ ఒరే విధంగా 
న 

విషయానికి సంబంధించకుండా, విషయానికి మనీ దూరంగా 
పోకుండా___సద్వజనాంగీ కార మైన క్‌ న్ని మాటలతో | (పారంభించి, 
మెల్లిగా (పతిసక్షుల ముఖ వై ఖరిలో కొంచెం మార్పు కలిగిన తర్వాత 
అనట విషయంలోకి దిగాలి. 


అటువంటి సమయాలలోనే (ప్రకాశంగారు కొంచెం డొంక, 


తిరుగుడుగా మాట్లాడేవారు. 


లు. శాసన సభలో ఉన్న (పకిపతులు ఏకంగా మాట్లాడే 
వారు చాలామంది ఉండేవారు. కాని వారు కార్య నిబంధనలతో అవే 
సంబంధం పెట్టుకొ నేవారు కారు. వారు గట్టిగా మాట్లాడితే, స్పీకరు 
వెంటన. ము త్రబడుతూండేవారు. తతతటేక అడ్డు, ఆప్పవేని వారి విజృం 


వాల రోల HT లల. ద్యారా కలం త. అం న లా దాతా లాం 7 


(పథమ ఆంధ శాసన సభ... 819 


భణ శాసన సభా సంప్రదాయ బద్దుల మైన మా వంటివారికి కొంత కష్టం 
గానే ఉండేది. 

1954 లో స్తానిక సంస్థల శాసనాలను సవరించడానికిగాను, 
(ప్రభుత్వ పడన స్థానిక సంస్తల మంత్రి అయిన తిమ్మా రెడ్డిగారు న్‌ 
(పతిపాదించారు. 

అయితే, అదే సమయంలో, ఈ స్థానిక సంస్థల బిల్లు వెంటనే 
(ప్రవేశ పెట్టలేదని (పతిపక్షంవారు అభిశంసన పూర్వకంగా (పతిపాదన 
ఒకటి చేళారు. 

తిమ్మా రెడ్డిగారు బిల్లుకు నోటీను అ ఉండడంచేత, వారి 
(సతిపాదనకు తావులేదు. ఆ "విధంగానే పాపం, స్స్‌ కరుగారు రూలింగు 
కూడా ఇచ్చారు. 

అయితే నేమి? (ప్రతిపజులకు సంఖ్యాబలం హెచ్చుగా ఉంది 
కదా! శాసన సభలో జ్ఞానమంతా సంఖథ్యాబలంతో పరిసమా ప్రి చెందు 
తుంది. అందుచేత, ప్రతిపక్షం వారు బాగా జోరుగా మాట్లాడుతూంచే, 
(ప్రకాశంగా రీ విధంగా అన్నారు: 

“అధ్యక్ష! నిన్న నభ వాయిదా వేస్తూ, సభ్యులంతా అలిసి 
పోయారని మీ రన్నారు. కాని, ఇక్కడ కూర్చున్న మాలో 
ఎవ్వరూ అలిసిపోలేదు. అలిసిపోము. మనమంతా ఒక మహో 
కార్య నిర్మాణం మధ్య ఉన్నాము. మనము ఎంత సృజనాత్మక 

పన కార్యము చేస్తున్నామో అందరూ (గ్రహించినట్లు కనిపిం 
శ పభ త్వం ము గ్గరు మ ంతులతో ఏర్పాటయినదని వెనుక 
(వాళాను, త ర్యాత_ నిమ్మా రెడ్డిగారు, నా కోటి రెడ్డి 
-గారు న. గారలను త్వరలో "నే మంత మండల్‌ 
లోకి తీసుకొని దాన్ని వి _స్ఫుతే పరచడ మెంది. మొదట నిరాకరిం 
చిన్యాత రాత కర డానికి "అంగీకరించి గాకు లచ్చన్న గారు కూడా 
మం తి అయ్యారు, ఆయితే, మరికొంత కాలానికే ఏదో భీదాఖి 
(పాయం కలిగి ఆయన రాజీనామా యిచ్చి వెళ్ళిపోయారు. 

క్యాన్‌ ల్‌ చ వాళ్ళము పభుత్వ పతనంవరక కలిసి ఉంటిమి. 


820 





చదు. (ప్రతిపక్షంవారు, “అభిశ ంనని “అభిశంసని అని పదిమార్తు 
న. ఎవరు, దేనికి అభిశంసన తె స్తున్నారు? పసు ఇంత 
సేపూ మౌనంగా కూచున్నాను. ఎవరై. నా నిర్మాణాత్మకంగా 
మాట్లాడుతా రే మోనని శ్రద్దగా నింటున్నా ను. చర్చలు (క్రనుబిద్ద 
మనే. ఒక [తోవలోకి వసా యేమో అని ఆశిస్తున్నాను 


“ఎండబాధ, పనన మమ్మల్ని ఏమ్‌ ఇబ్బంది పెట్ట 
జాలవు, కాని, ఏదైనా పార్ట మెంటరీ సం_పదాయ మార్గంలోకీ 
మనమంతా రాగలమేమోనసి చూస్తున్నాను. 


“మేము బిల్లు (ప్రవేశ పెట్టడమే వారుచేసే “అభిశంసనికు 
రుజువు అని వారంసే, ఇటుపై ని ఇక్కడ మీరు, నేను కూచు 
నేది ఎలాగు? పనిచేయకుండా మనము వెళ్ళిపోలేము గదా! 
అందువేత, మన చర్చలు అసలు చర్చనీయాంశంలోకి వెళ్ళే 
లాగు చేయండి.” 


ఇచి తాక ఈ ఇ చ జి 


మరికొంత చర్చ సాగిన తర్వాత___అమినవానికి కానిదానికి 
(పతిపకులు వాది స్తున్న సమయంలో, ఆయన మరో మారు లేచి ఇలా 


అన్నారు; 


“మూటలు చెప్పడంలో (పతిపత్తులు మహా భఘటికులు. 
ఆ ప్‌ై వారిదేనని నేను ఒప్పుకుంటాను. అధ్యతుడు కుర్చీలో 
కూచున్నార నే విషయం కూడా మన .(పతిపడుల దృష్టిలో 
ఉండదు గదా! శాసన సభలో కానివ్వండి, శానన సభ వెలుపల 
కానివ్వండి, వారి మాటి చివరిమాట కావాలంటారు. వారు 
చెప్పట, జ్ఞానానికి అవధి అంటారు. 

“ఓ మారు రాజగోపాలాచారిగారు ఎప్పుడో చెప్పిన 
' మాటలు చదివి వినిపినారు. ఓ మారు తిమ్మా రెడ్డిగారు చెప్పిన 
మాట లేవో తీసి చదివి వినిపినారు. అలాగే, అంతులేకుండా, 
వారు చెప్పిందీ వీరు చెప్పిందీ చదివి వినిపిస్తూంటారు. 
స్వంతంగా చెప్పవలసిన విషతురి లేకపోబ-కే, వౌరి వ వట 
వీరి మాటలూ చదివి సభలో కాలకేపం చేసారు. ట్రే 


నా జీవిత యాత్ర 


(ప్రథమ ఆంధ శాసన సభ... 821 


పకాశంగారి ఈ మాటలను బట్టి పొఠకులకు నాటి కర్నూలు 
(ప్రభుత్వ మే మే స్టితిరో ఉందో తెలు స్తుంది. 

అయినప్పటికీ, ఉన్న 13 తలలో నూ, ఐదారేండ్లు ఉంచేగానీ 
ఏ ,పభుత్యమూ చేయలేని పనులు చేయగలిగారు. 

మధ్యకాలం కో సంజీవ రెడ్ది గారికీ, వారికీ మధ్య మనస్పర్థలు 
పెరిగినా (ప్రభుత్వపు చుుుకుదనం మందగించలేదు. 

తమ (ప్రభుక్య కాలంలో___18, 14 నీటిపారుదల (ప్రాజెక్టులు 
స్థాపించారు; డీ) వేంకటేశ్వర విళ్వ విద్యాల యాన్ని సంస్థాపించారు; 
ఆంధ శె క్‌ కోర్డు (ఉన్నత న్యాయస్థానము నిల లాట! తిరుపతి దైవ 
స్తానం నిర్వహణకు కావలసిన మార్పులు శాసన రూపంలో చేశారు. 

మైదీలందరికి విముక్తి 

ఆంధ్ర (పభుత్వం ఏర్పాటయిన కొద్ది "కాలంలోనే, కమ్యూనిస్టు 
పా్టీ సఘ్యలనుంచి__తమ పార్టీకి చెందిన న దీలను, డెటిన్యూలమ్‌ 
విడుదల చేయవలసిందని అర్జీలు. శరపరంపరగా రాసాగాయి. అందు 
చేత, ఆ విషయం కాబినెట్‌లో చర్చించవలసిన అగత్యం కలిగింది. 

వ అర్జీలను పరిశీలించి, రాజకీయ కారణాలవల్ల 
జై జైలులో ఉన్న కమ్యూనిస్టుపార్టీ ఖై దీలను, డెటిన్యూలను రెండు 
శాఖల క్రింద ఏభచిం దారు. "క శాఖలో అపాయకారులని కొందరినీ, 
రెండవ దానిలో అంత అపాయకారులు కా రన్న వారినీ పేర్కొన్నారు. 
అయితే అనపాయకారు లని వారు సూచించిన కొందరిపై వెత 
నేరాలు ఆరోపింపబడి ఉండెను. 

వారు వచ్చిన జిల్లాలలో నుంచే మంత్రివర్గంలో ఒర మంత్రి 
కూడా ఉండేవారు. ఆయన. వారు చాలా అపాయకారులు గనుక, వారిని 
వదలడానికి వీలులేదని వాదిందారు. 

మరొక మంతి, “హత్యచేసిన వారినే అనపాయకారులుగా 
ఉద్యోగులు భావించగా మిగిలిన వారిని ఖై దులో ఎందుకు ఉంచాలి?” 
అని వాదించారు. 

మరొకరు, “సాధారణ హత్యలకన్నా రాజకీయ హత్యలు సంఘ 
విద్రోహకర మైనవి గనుక, వారిని అసలే విడిచి పెబకూడదు”అన్నారు. 


829 నా జీవిత యా|త-4 


ఇంకొకరు, “హత్యానేరానికి గాక, ఇతర నేరాలకు భె దులో 
ఉంచబడినవారి సంఖ్య తక్కువగా ఉంది” అన్నారు. 

అందుకు మరొక మంతి “హత్య చేసినవారు. “రాజకీయ 
వాదులు” కౌబట్టి వదిలి పెడతాముంయే, లర ల్లు కౌరు౦డా 
హత్యచేసినవారు చెసిన పాపమేమిటి?” అని (ప్నింవార్లు 


ఇం శేకాక్మ హత్యచేసిన రాజకీయవాదులను ఖై మను౦ వి విడు 
దల చే స్తే చిల్లర మల్లర నేరాలకు శికింసబడిన వారంతా విడుదలకా 
భిక్ష ననుభవిసూనే ఉండవలసి వస్తుంది. 

ఫ్రష్ట ఖే, ఇంకొక మంతి అపుడు అందరినీ సదరి పెట్ట 
వలసి వస్తుందే అని తన మాటగా అన్నారు. 

అంతవరకు మాట్లాడకుండా ఉన్న (ప్రకాశంగారు, కన్నులు . 
తెరిచి ఇందరివై పు చూసి. 

“అందరినీ వడిలే స్తే త ప్పేమిటి! స అన్నారు. 

చర్చ ఫలితంగా వచ్చిన సిద్దాంత వాక్యం తర్క సమ్మత 
మైనది; కాసీ వాదించిన వారి కరిదరికీ అది అత్యాశ్చర్యకరంగా 
తోచింది. వారి వాదాలు ల నారంధించారు. 

(ప్రకాశంగారు, “బాగా ఆలోచించండి. నథ వాయిదా వేద్దాము” 
అని, సభ వాయిదా వేసేశా 

అస్పటిశే —— కూచున్నాము, 

మరునాడు, తిరిగీ కాబినెట్‌ సమావేశ మయ్యేసరికి ఏడుగురు 
మం(తులలో ఐదుగురు |పకాశంగారితో ఏకీభవించారు. 

కాని, (ప్రకాళంగారు అటువంటి తీర్మానానికి బహుమతము 
(మెజారిటీ) చాలదనీ, సర్వ సభ్య అంగీకారము (యునానిమిటీ) కావా 
లనీ ఆన్నారు, 

Mls ముఖ్య కార్యదర్శి ముందు వెనుకలు కొంత సెప్పు 
గదిలో, కొంత సేపు వెలుపల ఆలోచిస్తూ దాదాపు రెండుగంటలు కాల 


యాపనం వు (పకాశంగారు తిరిగి సమా వేశం మ వాయిదా 
వేశారు. 


| (పథము అంధ శాసన నభ... 823 


మర్నాడు ee ఏడుగురు మంత్రులు ఏకీభావం 
లోకి వచ్చారు. 

(ప్రభుత్య ముఖ్య కార్యదర్శి కూడా. సంతృ ప్రి, అసంతృప్పుల 
మధ్య డోలాయమాన మానసుడై, ఆ ఖై దీలలో కేం(ద ప్రభుత్య 
థై డీలుగా ఉన్న కొందరిని కేందం అనుమతిలేక విడిచిపెట్టే. వీలు 
లే దన్న అభ్యంతరం సూచించాడు, 

ఆ మధ్య కాలంలోనే, నేను ఒకమారు జంకుతూ, “తుది 
నిర్ణయం తీసుకొనేముందు (సధాన మంతితో మీరు ఒకమారు ఈ 
విషయాలు మాట్లాడితే బాగుంటుందేమో!” అన్నాను (పకాశంగారితో. 

అందుకు ఆయన వెంటనే, “ఇది .మన బాధ్యత. మరొకరి 
సలహా తీనుకొనే పరిస్టితి వస్తే ముందుగా రాజీనామా యిచ్చేయడం 
మంచిది,” అన్నారు. 

ఆ మాటతో, నేను సంవిధాన సూకతను (గహించిి నేను 
చెప్పిన మాటలు మరెవరూ వినకుండా నేనే ముందడుగు చేయడం 
మంచిదని (పధాన కార్యదర్శితో, * “ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంగా 
(ప్రభుత్వంవారు కారాగారవాసు అందరినీ విడుదల చేయడానికి నిశ్చ 


' యిందారు_....అని తీర్మానం (వాయండి” అన్నాను. 


రాజకీయాలతో (ప్రస క్రి లేకుండా ఆ విధంగా, దేశ చర్మితలో 
ఎన్నడూ జరగని మో_సరుగా, సర్వ కారాగృహవాసులకు విము క్రి 
కలిగించాము, 

ఆ క్షణాన కోర్టులలో విచారింపబడుతున్న వారిని కూడా విము 

కులను చేయడం జరిగింది. 

ఆ తరువాత 48 గంటలకు కౌరాగృహ శిక్ష పొందిన ఖె దీ 
లెన్వరూ ఆంధ్రరాష్ట్ర కారాగారాలలో లేరు, 

అయితే, తల్చుకుంకే ఇప్పటికీ గుండె దడదడలాడే ఒక 
దుస్ఫంఘటన జరిగింది, 

కాబినెట్‌లో మేము చేసిన తీర్మానం తంతి వా.ర లద్వారా 
అన్ని జె ళ్ళకు పంపించే ఆ దుభూంతం జరిగిఉండేది కాదు. 





824 నా జీవిత “sa 


మర్నాడు ఉదయమే ఉరిశిక్షకు ప్మాతుడయిన ఒక ఖై దీ విశాఖ 
పట్నం జై లులో ఉండెను. అక్కడి జై లరుకు (వభుత్వ తీర్మానం 
అందకపోవడంపత. తన డ్యూటీ (ప్రకారం అత డా శిక్షను అమలు 
పరిచాడు. న 

"ఘోరము జరిగింది. కాని ఎవరమూ ఏమీ చేయలేకపోయాము., 

ఈ సర్వకారగార వాసుల వము క విషయం బయటపదేసరికి 
చాలామంది సంతోషించారు. కొందరు విభాంతు లయారు. 

భారత దేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు, నె హూగారుకూడా 
ఇంత సాహనకార్యం చేయలేదని. స్వాతం(త్య వాదు లనేకులు 
(పకాళంగారిని (పశంసించారు. 

వ్య తిగతంగా, (పకాళంగారికి వ్యతిరేకులు య. న 
యము యం తెలిసిం దే. 


ఇలా ఉండగా, నెల్లూరిలో బెజవాడ గోపాల రెడ్డిగారి మామగారి 
యింట్లో దొంగలు పడి, బంగారపు వస్తువులను దొంగిలించారన్న వార్త 
పత్రికలలో పడింది, 

వెంటనే ఈ దొంగలు, (ప్రక కాశ ౦గారివల్ల విడువబడ్డవా రేనని 
నిశ్చయించి, (పకాళంగారు చేసినంత తెలివితక్కువ పని ఎవరూ చేయ 
రని ఆయన వ్యతిరేకులు వాదించారు. 

గవర్నరు నన్ను పిలిచి “చూశావా ఈ వార్త" అని ముదర 
కించారు. 

వెంటనే, మేము ప్రభుత్వపక్షాన దర్యాప్తు జరిపించగా, ఆఅ దొంగ 
తనము చేసినవారు “ఫస్ట్‌ అ "పెండర్స్‌,” (అనగా అస్పుదే మొదటి 
సరము చేసిన వారుగా వ 

ఆ తర్వాత ఈ పె విధంగా విము కి పొందిన వా రెవరూ 
తిరిగి నేరాలు చేశారన్న రిషోస్టుల | కి రాలేదు. షత్రికలలోనూ 
అటువంటి వా ర్తలు పడలేదు. 
అయితే ఈ విషయానికి నంబంధించిన ఒక ముచ్చట చెప్తాను, 

భాషారాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భంలో, 'ప్రకాళంగారు 


పథమ ఆంధ శాసన సభ... 825 


చేసినట్టు అన్నీ రాష్ట్రాలలోని ఖై ఇ దీలను ఆయా రాష్ట్రాల ముఖ్య 
మంత్రులు విడుదల చేయవలసిందన్న నూదన ఎవరో లోక్‌ సభలో 
తీసుకువచ్చారు. 

కర్నూలు కాబినెట్‌ లో ఈ విము డై విషయ మె జరిగిన దీర్హ 
చర్చల విషయం నెహూగారికి తెలిసీడండదు. తెలుసుకొనేందుకు 
యత్నించి కూడా ఉండరాయన. ఆయన తత్వ మటువంటిది, 

లోక్‌ సభలో ఆయన ఇలా అన్నారు: “ప్రకశంగారు అక 
స్మాత్తుగా రాత్రికిరాత్రే ఒక ఆలోచన తెచ్చుకొని అలాంటి పనిచేశారు. 
అలాంటిది మనమంతా ఎలా చేసాము?” 

నీటిపారువల (పొజెక్షులు. 

ప్రత్యేకాం ధ్రరాష్ట్రం కావాలని కోరినప్పడు చాలామంది మనను 
లలో నువ్య క్రమయిన ఒక కారణముండేది. అగి. ఆంధ పాంతాలలో 
నీటిపారుదల | (ప్రాజెక్టుల విషయమై ఉమ్మడి (ప్రభుత్యం శ్రద్ద తీసుకో 
లేదని 

ఉనాహరణకు్క అస్పటికి నాలుగు సంవత్సరాల ముందునుంచీ 
ప్రభుత్వపు కాగితాలలో అలోచనలో ఉన్నట్లు కనిపించిన “వంశధార 
(పాజెక్టు' కాగితాలలోనే ఉండిపోయింది. 

ఇంతేకాక, 1980 (ప్రాంతాలలో చక్కగా పరిశీలించి, అక్ష 
విధములయిన వివరాలతో నివేదిక తయారై ఉన్నప్పటికీ కృష్ణానదిపై 
పులిచింత లవద్ద రిజర్యాయరు నిర్మాణం ప్రాజెక్టు ఆగిపోయింది, 

అది అయిన కొంతకాలానికి, శానన సభలో ఎవరో దాన్ని 
గురించి (ప్నించగా, అపుడు అధి కారంలో ఉన్న సి. పి, రామస్వామి 
ఆయ్యరుగారు చెప్పిన జవాబు ఇది: “నేను పదవి స్వీకరించేనాటికి 
నా చేతికి రెండు (ప్రాజెక్టుల రిపోర్టులు వచ్చాయి. ఒకటి 'మెట్టూరు 
(ప్రాజెక్టు (తంజావూరు జిల్లా. రెండు పులిచింతల (ప్రాజెక్టు (కృష 
జిల్లా. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. రెండింటిని తీసుకో 
డానికి ప్రభుత్వం దగ్గర ధనము లేదు. కనుక రెండు స్కీములలో 
ఏదో ఒకటి తీసుకోవలసీ ఉండగా, మెట్లూరు (ప్రాజెక్టు తీసుకొంటిని."” 


826 నా జీవిత యా।త్ర-4 


ఆంధ్రప్రాంతంలో గల నీటిపారుదల (ప్రాజె కుల పై ఉమ్మడి 
(పభుత్వం దృష్టి ఆ విధంగా చులకనగా ఉందేది, 

ఆం|ధ్ర(పభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లాలలో గల శానన 
సభ్యులనే గాక, ఇతర మతులను కూడా పిలిచి 17 మధ్య తరగతి 
(ప్రాజెక్టులు (మరీ హెచ్చుగా ఖర్చు కానివి) శాంక్షను చేయడము, 
[వీటిలో నాగావళి, వేగవతి, న్వర్హముఖి ( (శ్రీకాకుళం ల్లా, స్వర్ణముఖి 
(కాళహస్తి దగ్గర), గంఖీరము | గెడ్డ, పాలేరు, సగిలేరు, పెన్నారు, 
ఏలేరు నదులపై కట్టవలసినవి ఉన్నాయి.] అస్పటి లెక్కలలో br 
కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట, అదనంగా లక్షొ యాబై. వేల ఎకరాల 
భూమి సాగులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగాయి. 

ఇదికాక, పులిచింతల ప్రాజెక్టు వదులుకొని, హైదరాబాదు 
(ప్రభుత్వంతో కలిస, పులిచింతలకు ఎగువగా నందికొండవద్ద మొ త్తం 
పైన 30 లతల ఎకరాలు సాగులోకి తెచ్చే స్క్ము, సాల. శతి నివే 
దిక్త తయారుచేసి, ఆంధ్మపభుత్వం తరపున నేను, సంజీవ రెర్డిగారు, 
హైదరాబాదు (ప్రభుత్వం తరపున డాక్టర్‌ మేల్కో పే (మంత్రి 
ముగురమూ స్వయంగా వెళ్ళి, కేంద సేటిపారునల మంత్రి అయిన 
నందాగారికి అందజేశాము, 

ఈ స్పీము విషయమై వేరే తిరిగి వ్రాసాను. 


20 
(ప్రకాశం బారెజ్‌ 


నునము ఉష్కడి రాష్ట్రంలో ఉన్న సమయంలోనే విజయవాడ 
దగ్గర __కృష్ణా ఆనకట్ట కుడిఒడ్డుకు కొంచెం దగ్గరగా కొంత 


భాగం అకస్మా త్త తుగా జారిపోయింది. “అప్పటికే గా ఆనకట్ట కట్టి వంద 
ఎండ్ల కు అగా అయింది. దానికింద 11 లక్షల ఎకరాల వరిపంట ఉంది. 
భారత దేశంలోని ప్రాజెక్టులలో ఇది ఒక పెద్ద (ప్రాజెక్తు. 
| (Ja) టి ర 


ఆనకట్టకు దెబ్బతగిలినదని సగము రాత్రివేళ తెలిసి అక్కడ 
ల 


(ప్రకాశం బారెజట్‌ 827 


ముఖ్య ఇంజనీరుగా ఉన్న వేసా కృష్ణమూర్తిగారు, మరి కొందరు సిబ్బం 
ఏకో. అఆనుకతో నింస్‌న బసాలుతోను, నావలతోను, గండిపడినచోట 
అడ్డు వేయడానికి యత్ని ంచారు.. ఆ యత్నంలోనే ఆయన, మరి ఇద్దరు 
చిన్న ఉద్యోగులు, కొందరు కళాసీలు___నదీ వేగానికి ఆగలేక ప్రాణా 
లర్సించి ఆంధుల de కస్నీటముంచిన న. సంభ 
వంచింది. 

పాత ఆనకట్ల పనికిరాదనీ, (క్రొ త్ర బారేజ్‌ (ఇస్పుడు ఉన్నదే 
నిర్మాణం కావాలని, ధిల్లీ నుంచి వచ్చిన నిపుణులు ఇచ్చిన సలహాపైని, 
దా రేజ్‌ నిర్మాణానికి రాతకోతలు జరిగాయి. కాని, పనికి శాంక్షను రాలేదు, 

అంధధ్రులకున్న తొందర, చెన్నరాష్ట్ర (ప్రభుత్వానికి లేక 
పోయింది. అటువంటి దుస్థితిలో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 

ఉ త్తరాలత్కో తంతివార్తలతో పనికాకపోవడం చేత, నేను 
ప్రకాశంగారి నడిగి ల్లీ వెళ్ళాను. అక్కడ వ సందర్శిం 
చగ్గా నన్ను ఆయన "ప్లానింగ్‌ కమీషన్‌ వై స్‌ (పెసిడెంటు అయిన 

టి. కృష్ణమాచారిగారిని చూడమన్నారు. pe కృష్ణమా చారిగారం కే 
త చాలా విశ్వాసము. ఆయన బ్రిటిమగవర్న మెంటుకాలం లో 
వీరుదులు సంపొదించిన వ్యక్తి 8. 1987లో కాంగెసువారు_ గెలిచి 
(ప్రభుత్వం ఏర్పాటుచేస్తా రనావి తథ్యమయినపుడు, (బ్రిటిషు షు గవర్న 
మెంటులోని పెద్ద ఉద్యోగులతో తాను కాంగెసువారి (కింద పనిచేయ 
లేనని చెప్పి, కోంచెం ముందుగానే ఒక స్వదేశ సంస్థానానికి దివానుగా 
వెళ్ళిపోయారు. అక్కడినుంచి యుద్ధకాలంలో మెట్టుపై మెట్లుగా ఎక్కి, 
యుద్ధానంతరం (బిటిష్‌వారికి అనువైన యుద్ధానంతర పునర్మిర్మాణ 
కార కమం (Post-war Re-contruction scheme), 
పెద్ద _ ఉద్యోగముల పునర్వ్యవస్థీకరణ (Services reform) 
గురించి ని వేదికలు (వాయడం, మొదలయిన పనులు చేయడంలో, భాగం 
వహించి భారత దేశ స్వాతం్యత్య (పా ప్పినాళకి ప్రభుత్వదృష్టిలో ఉన్న 
తుడుగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్లానింగ్‌ కమీష 





828 నా జీవిత యాత్ర, 


న్‌కు అధ్యతులయిన నెహూ)గారు కృష్ణమాచారిగారిని దాని ఉపాధ్య 
తులుగా నియమించారు. 

కృష్ణ మాచారిగా రికి ఆం ధదేశానికి కొంత పూర్వపరిచయ 
ముంది, ఆయన విశాఖపట్నం జిల్లాలో విజయనగరం జమీందారీకీ, 
డిప్యూటి కలెక్తరు హోదాలో ఉండగానే అనీ దివానుగా పనిచెశారు, 
కాబట్ట, విజయ వాడ ఆన కట్ట మనదేశంటో వరిసంట కెంత ముఖ్యమై 
నదో తెలియనివారు కారు. అక్కడ జరిగిన దున్సంఘటన సంగతీ 
తెలియనివారూ కారు, (ప్రతిక్షణం శాగరణలో (ప్రజలూ, (ప్రభుత్యమూ 
ఆనకట్ట ఇంకేమి (సమాదానికి గురిఅవుతుందో అని గుండెలు చేత 
పట్టుకొని ఉన్న విషయమూ ఎరుగనివారు కారు. 

ఇన్నీ తెలిసిన ఆయన___నేను వెళ్ళగానే కూచోబెట్లి, కాఫీ 
వ. నేను చెప్పిన మాటలన్నీ యోగీంద్రునిలాగా తూష్టీంభావంతో 

ని, “వీటన్నిటికీ డబ్బు ఎక్కడ ఉంది?” అని (పళ్నించారు. 

నేను మరికొంత సేపు వాదించిన పిదప, “కరువు (ప్రాంతాలకు 
కేటాయించిన మొత్తంతో ఆ వారేజ్‌కు అవసరమైన ఖర్చు పెట్టు 
కోండి. నేను అభ్యంతరం పెట్టను,” అన్నారు. 

ఇంతకు మేము అడిగింది అప్పు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఉండిఉండగ్యా వని చురుకుగా జరిగితే, 
ఉన్ముడి రాష్ట్రపు డబ్బే దీనికీ ఖర్చు అయిఉండును. 

మనము ఉమ్మడి రాష్టంలో ఉన్న నాటికి, కృష్ణా అనకట్ట- 
దానిపై పెట్టిన ఖర్చులు, వడ్డీలు అన్నీ పోగా 12 కోట్ల రూపాయల 
రాదిడికి చేకూర్చిన స్కీము. 

రాష్ట్ర విభజన అప్పుడు, దీనికై స కోట్ల, 20 లక్షల రూపా 
యలు ఆం|ధరాక్ట 0 తీర్చుకోవలసిన అప్పుల పట్టీలో చేర్చారు. కానీ. 
ఖర్చులు, వర్తీలు 2 పోను వచ్చిన రాబడిని మనకు జమ చేయలేదు. 

కృష్ణమాచారిగారు చెప్పిన విషయం (ప్ర కాశంగారికి చెప్పగానే 
ఆయన. దేశావసర ములదృష్ట్యా, అసలు ఆనకట్ట పరిస్టితి దృష్ట్యా, ఒక 

. థు (ou 

క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీలులేదనీ, కేంద్రప్రభుత్వం 





(ప్రకాశం బారెబ్‌ 829 


వారు అప్పు ఇవ్వకపోతే, రాష్ట్రానికి గల ఇతర ఖర్చులై నా మానుకొని, 
పని వెంటనే (ప్రారంభించవలసిందనీ ఇరిగేషన్‌ శాఖ చూస్తూన్న 
సంజీవ రెడ్డిగారితో చెప్పి, దా రేజ్‌కు పునాదిరాయి వేయడానికి తేది, 
లగ్నము నిశ్చయించమని ఆదేశం ఇచ్చేశారు. 


““డట్పు విషయం తూగగలవా?” అని ఆర్థికమంత్రినై న 
నన్నడిగినస్పుడు, “దీనికి ఖర్చు మూడు కోట్లు. పని పూర్తి కావడా 
సం వండు అవుతుంది. డబ్బు విషయమై ఇబ్బంది ఉండదు, 
అన్నాను నను 

ఈ విధంగా, అంత పెద్ద మెజర్‌ (ప్రాజెక్టుకు కావలసిని 
అత్యవసర మైన విషయాలలో కూడా, కేంద్ర ప్రభుత్వంవారు__తాము 
వద్దన్నా ఏర్పడిన ఆం ధూపం విషయంలో తూష్షంభావాన్ని (ప్రకటిస్తూ 
వచ్చారు. 


అయినప్పటికీ, మన అదృష్టంకొద్ది కేందంలో దేశ్‌ ముఖ్‌గారు 
ఆర్థీకమం తి అ మిఉండడం౦వల్లా, ఆయనకు ఆంధ్రరాష్ట్ర ౦పై 'ఆదర బుద్ధి 
ఉరడడంవల్లా, ఆర్థికంగా మనము ఇబ్బందులలో పడకుండా సర్దుకొన్‌ 
వచ్చేవారు. 
' నందికొండ ప్రాజెక్టు విషయమై మరొక విషయం కూడా. 
ఎన్ని అవస్థలు పడవలసివచ్చిందో సూచించడానికి (వౌ స్తున్నాను, 


తిరిగి కృష్ణమాచారిగారిని చూడక తప్పింది కాదు. ఈ 
పర్యాయం నందికొండ ప్రాజెక్టు (తరువాత ఇదే నాగార్జున సాగర్‌) 
విషయమై వెళ్ళాను. ఆయనను ఇంటిదగ్గర చూడవలసివచ్చింది. ఈ 
విషయం ఏ త్త్‌గానే, “అయ్యా విశ్యనాథముగారూ! మీ ఆం|ధులకు 
నేనంటే నమ్మకం లదు” త్‌ వాతావరణమంతా కలుషితం చేయ 
టబోయారాయన. 

నేను, “నమ్మకం, అపనమ్మకంతో. ఏమెనా, వ్య_క్తిగత మైన 
వ్యవహారాలకు రాలేదు గదా!” అని చెప్పి, నందికొండ (ప్రాజెక్టు 
శాంకను అలస్యం చేయవద్దని చెప్పాను. 

ం్న 





830 నా జీవిత యా త్ర_4 


అయితే, ఆయన నా కేమీ అర్హం కాదన్న ఉదేశంతో, ళ్‌ 
ర్వాయరు డామ్‌ 425 అడుగుల ఎ తువరశే నిర్మించడానికి ష్‌ 
ఒప్పుకుం పే, వెంటనే ఈ స్కీము శాంక్షన్‌ చేస్తానన్నారు, 

అందుకు నేను పకన "ఉద్దేశంతో ఆయన అలా 
అన్నారు. సను పెంటినే “సరె; ఒస్పుకొంటున్నాను లెండి"అన్నాను. 


అందుకు కారణ ముంది. 425 అడుగులు కట్టకట్లితే, కౌలువల 
లోకి ఒక నీటిచుక్క_ అయినా మళ్ళించలేము. కట్ల ఆ ఎత్తున ఆపి 
నట్టయితే ఆ స్కీము ఉట్టి దండగపని అవుతుంది. 125 అడుగులకు 
ఒప్పుకున్న తర్వాత, అంతవరకు చేసిన ఆ ఖర్చు పనికి రావడం 
కోసం మరొక 100 అడుగుల ఎత్తు కట్టకుండా ఏ (ప్రభుత్వమూ పని 
ఆపదు గదా అనే ఉద్ధేశంతో నను "సరేనన్నాను, 

ఆయన అంతవరకు ఒప్పుకుంచే, మిగిలిన పని నెహూగారితో-. 
చెప్పి సర్దుబాటు చేసుకోగలనని నా మనసులో ఉన్న విశ్వాసాన్ని | 
(గ్రహించక, కృష్ణమాచారిగారు, “నువ్వు ఒప్పుకుంటే, బొంబాయి 
గనర్న మెంటువారు ఒప్పుకోరు నన్నేం చేయమంటావు” అన్నారు. 

ఆయన చెప్పిన మొదటి మాట ఎంత పేనీ మాటో. రెండవదీ 
అంతే పేనీ మాట. 

నను న్నెహూగారి దగ్గరికి వెళ్ళి, స్కీము డిజై ను చూపించి, 
. ఉన్న పరిస్టితి జోధపరిచాను. 

ఆయన కది నచ్చిన'బ్ల తోచింది, కానీ ఆయన వెంటనే ప 

నాకు నచ్చితే ఏమి (పయోజనము? కృష్టమౌచారిగారు ఒప్పుకోవా 
గదా!” అన్నారు. 

సరిలే! ఇది ఢిల్లి ప్రభుత్వం పద్దతి అనుకొని, ప్లానింగ్‌ కమీ 
షన్‌ సభ్యులూ, ఆర్థికమంతత్రీ అయిన య. దగరికి వెళ్ళాను. 
ఆయన వెంటనే, కృష్ణమాచారిగారు పెట్టిన అభ్యంతరం 'డబ్బుతో కానీ, 
సాం కేతిక మైన విషయంతోకాని సంబంధంలేని మరొక విషయమని 
సూక్ష్మం (గ్రహించి, ప్లానింగ్‌ కమిషనులో మరొక పల న యోగి 
గారిని చూడమని నాతో చెప్పి, ఆయనకు టెలిఫోన్‌ చేశారు. 


| 
| 
| 
| 
i 
ft 
, 





(ప్రకాశం బారేజ్‌ 831 


వాదు ప్లానింగ్‌ కమీషన్‌ లో ఈ విషయం సరిచేసామనీ, కృష్ణమా 
చారిగారి అడ్డు 'ఉండదనీ చెప్పినమీదట నేను కర్నూలు "తరిగి వచ్చేళాను. 

మరికొన్ని రోజులకు ప్లానింగ్‌ కమీషన్‌ వైస్‌ (పెసడెంట్‌ 
హోదాలో కృషమాదారిగారినుంచి ముఖ్యమంత్రి (ప్రకాశంగారికి ఒక 
ఉత్తరం వచ్చింది. అందులోని సారాంశ మిది: “కృష్ణానదిపై, ఏ 
వజ ప్రాజె కావాలో మీ రిదివరకు ప్రానింగ్‌ కమీషనుకు తెలియ 
జేయలేదు. క, మ కర. నా స్కీము. ఉంసే, తొందరగా తెలియ 
చేయ వలసింది 

ఈ ఉ రర మెంత అసందర్భ్శమైనదో వేరే చెప్పనక్కర లేదు, 
కానీ, అది వచ్చేసరికి ఆం(ధ — పరిస్థితులు విషమస్థితిలో కి వచ్చే 
శాయి, పె న చెప్పిన వివరాలతో ఆయనకు జవాబు వాశాము. 

అంకట్లో ఆంధ్ర ప్రభుత్యం పతనమ ముంది. 

తరువాత, పత్రికలలో (ప్రకాశంగారి (అం; ధ్ర (పభుత్వం 
నందికొండ (ప్రాజెస్టుపె ఇదమిల్హమని నిర్ణయం చేయలేవనీ, గవర్నరు 
(త్రివేదిగారు తమకున్న పలుకుబడితో పానింగ్‌ కొమీషనువారిని కలుసు 
కొని స్కీము 7 కాంక్షను నేసి తెచ్చుకొన్నట్ల్టుగానూ పా ర్త పడింది, 

గవర్నరు (| పభుత్వం ముగిసిన తర్వాత, సంజీవ రెడ్డిగారు 
ముఖ్యమంత్రిగా ఉండగా, నెడాళాగారు స్వయంగా వచ్చి... 
అ (పాంతంలో నే నాగార్జునుడనే (| పసరిద విఖ్యాత ఎ ద్ద విద్వాంసుడూ, 
రసాయన 4 శాస్ర'వేత్రా తసస్సు వ సమ్మిత్ర పర్వత ౦ ఉండడంవల్ల 
ఆయన పేరిట మొదట అనుకొన్న 525 అడుగుల ఎ తతో, శాంకను 
అయిన జలాశయానికి పునాదులు చేశారు. య; 


ఆంధ పె బూక్‌ కోర్టు వ్యవహారం*ో 
మన -నంవిథానం ప్రకారంగా. రాష్ట్ర మైనా హైకోర్టు 
న: చేసుకోకుండా ఉంపే, ఆ [పక sue హైకోర్టుకు తత్రాధి 


శక్ర అధ్యాయంలో. కాయే: “a మౌర్కు_లలో ఊపిన 
మాటలు అనలు మాటాడిన మాటలకు సారాంశము, 


T ౨4 





832 నా జీవిత యా(త.శ 


కారం (జ్యూరిసికన్‌) అప్పజెప్పే ఏర్పాటు చేనుకోవచ్చునని ఉంది. ఆ. 
3 బ్లో వావ్‌ ఇల్లీ w= 
కారణంచేత నే, ఆం(ధ5ాష్ట్ర మెర్చ్పుడినప్పుడు, వేరే హెకోరు ఎర్పాటు 
టబ = టు 
చేసుకోకుండా, మద్రాసు హౌకోరుకే మన రాష)ంపె కే తాధికారం 
pan య య a 
ఇవ్వడం జరిగింది, 
ఇమవఠటి పరిస్తితులలో, హెకోరు జగ్దింను నియమురద కక 
= లట 
యంలో, డే తాధి కారం ఇచ్చిన రాష్ట్ర (ప్రభుత్వపు ఉదేశాలను గూడ్రా 
యట న్‌ 
గమనించవలసిందని, “వాంఛూ అనే చీప్‌ జస్టిసుగారు (వ్రాసిన ని వేదిక 
కాప్‌ చెన్నరాష్ష్ర (పభుత్యందగర ఉంది, 
రు ౧] 
కొని ఆంధ్ర (ప్రభుత్వంతో (ప్రమేయం లేకుండానే మాను 
హెకోరుకు జద్దిలను నియమించడం జరిగింది. ఇది ఆంధ రాష్ట్ర 
వూ యః వ ~ on) 
మేర్చడిన మూడు నెలలలోగానే జరిగింది. 
నేను, (ప్రకాశంగారికో చెప్పి, ఈ విషయంలో చెన్నరాష్ట్ర 
| | ని 
ముఖ్యమంత్రి రాజాజీని కలుసుకొని మాట్లాడడానికి వెళ్ళాను.” ఆయన 
చాలా ఆప్యాయంగా మాట్లాడారు. 
కాని తమ హైకోర్టు జడీల నియామకంలో బాధ్యత ....పరాయ 
(ప్రభుత్వంతో పంచుకోవడం _లా? అని పళ్నించి, అటుపై జరిగే జగ్రీల 
యి టె 
నియామకంలో కూడా ఆంధ (ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నటు 
టు 
మాటాడారు. 
దానిపై, నేను ఢిల్లీ వెళ్ళి కేంద హోమ్‌ మంతి కటూ 
a లా షె 
గాని చూశారు. ఆయనతో. నాకు చాలా కాలంగా పరిచయముంది. 
1928 లో లక్నోలో అఖిల పత సమావేశంలో న్నెహూగారి రిపోరును 
తు 
చర్చి స్తున్నపుడు, ఆయన. నేను నెెహూగారి బలపరచినస్పటినుం చి 
మా యిద్దరికీ బాగా పరిచయముందేది. 
ఆయనను నే నిలా అడిగాను: “మద్రాసు "హెకోరు జడీలను 
యూ రు టి 
నియమించినపుడు, ఆం(ధ (ప్రభుత్వాన్ని నలహా అడగాలని మీ కెందుకు 
తోచలేదు?” 
“నిజమే. అడగవలసిందే కానీ, నాకు తోచలేదు” అని, ఆ 
సమయంలో దగ్గరగా ఉన్న హోమ్‌శాఖ కార్యదర్శి ఎ. వి. పాయ్‌గారిని 


(ప్రకాశం బారెజ్‌ 833 


చూసి, “ఏమి పాయమ్‌గారూ! మీకూ ఈ విషయం తోచలేదా?ో అని 
(పన్నించారా యన, 

పొయిుగారు తమకూ తోచలేదన్నారు. 

దానిపైన, కొంత ఇమ్టైగోష్టిగా మాట్లాడుకున్నాము, అందులో, 
ఆంధ్రరాష్ట్రం 5 క శోకో. పెట్టుకో వడం ఉ త్రమమని తేలింది. 


కర్నూలుకు తిరిగి వచ్చిన తర్వాత (పకాశంగారి కీ విషయ 
మంతా చెప్పాను. ఇంతేకాక, చెన్నపట్నంలో వృత్తి తి నడుప్పకొంటున్న 
తెలుగు న్యాయవాదులకు కూడా పరిస్థితులన్నీ వివరంగా బోధసరచి, 
మన హైకోర్టు మనకు వేరే ఉండడమే (శ్రేయస్కరమని నచ్చ 
చెప్పాను. 
అందుచేత, ఆంధ్రరాష్ట్రం ఏర్పుడేటప్పుడు అనంగీ కారము 
నూచిందినవారు, మనకు (ప్రత్యేకంగా ఉన్నత న్యాయస్థాన స్థాపనకు 
సుముఖత చూపించారు. దీనివల్ల దాదాపు 200 మందికి పైగా ఆంధ 
న్యాయవాదులు శాశ్యతంగా చెన్నపట్నంలో ఇళ్ళు, వాకిళ్ళు; తక్కిన 
సంబంధాలు అన్నీ వదులుకుని పోవలసి వ స్తుంది. 


అయినా వారూ, నేనూ కూడా ఏిశాలాం[ధ వచ్చేవరకు తాత్మా_ 
లికంగా హైర్‌ కోర్డు విశాఖసట్నంలో ఉంచే దాగుంటుందను కున్నాము. 


(ప్రకాళంగారు ఈ విషయమై శాసన సభలో (పతిసాదించారు. 
౨2-60-1854 న ఆంధ్రా హై హైకోర్లు స్థావించాలనీ, దానికి విశాఖసట్నం 
కెంద్రమసీ తీర్మానం ప్రతిపాదించారు. 


విశాఖపట్నం విషయంలో. నా సంబంధంగా ఏది వచ్చినా, 
కాదనడానికి విశాఖపట్నం జిలానుంచి వచ్చిన ఒకరిద్దరు శాసన సభ్యు 
లురజేవారు.. వారి సాయంతో నడింపల్లి నరసింహారావుగారు విశాఖ 
పట్నం అనే మాటముందు తాత్కాలికంగా అన్నమాట సవరణ చేశారు. 
నా మనసులో ఉన్నది కూడా అంతేకాబటి, వెంటనే లేని ఆ సవరణ 
ఒప్పుకున్నాను. 

తిరిగి 13-04 న, విశాఖపట్నం అనే మాటకు బదులు 
గుంటూరు అన్నమాట చేర్చువలసిందని సవరణ (పతిపొదించారు. 


834 నా జీవిత యా త్ర-4 


విశాఖపట్నం జిల్లానుంచి వచ్చిన వారే ఒకరిద్దరు గుంటూరు అన్న 
సవరణకు కూడా "ఒప్పుకున్నారు. వోటింగులో గుంటూరుకు అను 
కాలంగా 67 దో ట్లు, (పతికూలంగా 66 5 వోట్లు రావడం౦చేత, గుంటూరు 
అనే మాటతో తీర్మానం పాన ముంది. 

మళ్ళీ నరసింహారావుగార్హు తాత్కాలికం అన్నమాట శతీసివేయా 
లని సవరణ చేయడానికి ప్రయత్నించి విఫలు లై నారు, 

తీర్మానం పాసు కాగానే నేను (ప్రతిపాదించిన విశాఖపట్నం 
పేరు ఏగిపోవడంచేత, నేను రాజీనామా ఇసానా అని ఒక రిద్రరు (ప్రతి 
పటములు (ప్రళ్నీంచారు. 

నేను ఈం తీర్మానంలో (ప్రధా ధానమెన అంశం అం(ధ రాష్ట్రానికి 

కోర్డు ఏర్పాటు చేయడమనీ, ఆ సఖివారు అంగీకరించాం నీ, 
ee అన్నది తాత్కాలికం గనుక wa చెప్పి నేను రాజీ 
నామా యివ్వక పోవడ మేగాకుండా, గుంటూరులో హైకోర్టు ఏర్పాటుకు 
అవసర మైన 8 లక్షల రూపాయలు [పభుత్వం మంణూరు జే స్తున్నదని 
కతత. వెల్లడించాను. 

అయితే. (ప్రకాశంగారూ, నేనూ అనుకోనటువంటి కొన్ని 
భేదాభిప్రాయాలు మంత్రి మండలిలో కొందరినీ, సచివాలయంలో 
కొందరినీ బాధించినవి. 

ఆ రోజునుంచి, మిగిలిన విభజన కార్యక్రమం నడిపించడానికి 
కేంద్ర (ప్రభుత్వం వా రొక ప్రత్యేక ఉద్యోగిని, ఏర్పాటు చేయవలసి 
ఉంటుంది, అటువంటి ప్రత్యేకోద్యోగి ఆ హైకోర్టు స్థాపించిన తరువాత 
(ప్రధాన న్యాయమూ ఎర్టిగా నియు కుడయే అవకాశ మున్నది. 

ఆంధ్రా మాక్‌ కోర్టుకు వచ్చే తెలుగు జడ్దిలలో అందరికన్నా 
సీనియరయిన వారిపె కను సచివాలయంలో ఎవరీ మూలంగానో ఏ 
తత్వాన్ని అనుసరించో ఒక ప్రతికూలత పుట్టింది. అది నేను కానీ, 
(పకొశంగారుకాసీ (గహించళేక పోయాము. 

హైకోర్టు (ప్రత్యేకంగా స్థాపించా లన్న తీర్మానం కావినెట్‌ 
మంత్రులందరూ ఎక గీవంగా ఒప్పుకొన్నది కావడంచేత నచివా 


(పకాశం బారేజ్‌ 835 


లయంలో కాగితాలు కదలడంలో జాస్యమవుతుందని (గ్రహించలేక 
. ఫోయాము. ఆ కారణంచేత. నేను గానీ, (ప్రకాశంగారు కానీ కాగి 
తాలు తొందరగా కదులుతున్నాయో లేదో కనుక్కోవడం తటస్టించలేదు. 

ఇతర కారణాలవల్ల కూడా, (పభుత్వ వర్గాలలో వ్య కుల 
ఉద్యోగాల విషయమై మనస్పర్దలు 'పెరగడ మెలా అలవాటో ఆ విధం 
గానే ఆంధ ప్రభుత్వంలో సకాళంగారు, సంజీవ రెడ్డిగారల మధ్య 
వె మనస్యం సెక గడం జరిగింది, 

ఇంతట్లో వేసవికాలం వచ్చింది. శాశన సభ సమావేశం 
వా ల్రేరులో ఏర్పాటు చేశాము. 

ఆ శాసన నభలో చర్చించిన ముఖ్యమైన శాసనము. (శీ) వేంక 
"పేశ్య్వర యూనివర్శిటీ శాసనము, 

దీనిపై దాదావ్స 19 రోజులపాటు చర్చలు జరిగిన తర్వాత 
సభవారు అమోదము (ద్ర. అల: 

ఇదికాక, మిగిలిన సేల్సుటాక్స్‌ (అమ్మకం సన్ను బిల్లుల 
సవరణలు, ధర్మాదాయ మత సంస్థల సవరణ బిల్లు, వాదక పృ స్తకాలను 
జాతీయం చేయశం మొదలై నో వాటితో మంతి మండలి కాలం 
పరల 

ఓక సర్యాయఎ, నెను: కళా యా కోర్డు విషమై (వకాశంగారితో 
గట్టగా చెప్పడం తటస్టించింది: 

“తీర్మానం ఆమోదించి అప్పటికే మూడు నెలలపె గా అయింది, 
మనము వెంటనే శేంద్ర (ప్రభుత్వానికి వాయకపోయినట్టయితే... 
ప ఉద్యోగి నియామకం; రికార్డులు, లె లె (బరీ మొదలై న వాటిని విభ 
జించే కార్యక్రమం ఆరంభం కాకుంటే, జూలై మొదటి వారంలో 

కోర్టు స్థాపించడం కష్టము. అది జరగక పోయినట్టయికే, ఇంత 
మనను హాస్‌ నలుగురు నవ్వుతారు. క 

ప్రకాశంగారు ముఖ్య కార్యదర్శిని పిలిచి, ఒక రాత్రి కాబినెట్‌ 
మీటింగ్‌ ఏర్పరచారు. ఆ సమయంలో, ఇదివరకు రెండు, మూడు 
పర్యాయాలు జరిగిన పై అందరు మంత్రులూ నిశ్శబ్దంగా కూచున్నారు. 


836 నా జీవిత యా(త-4 


నను ఆలన్యమయితే లాభంలేదని, అందులో ఎవరో ఒక 
న. "పేరుపెట్టి పిలిచి, ఇలా అన్నాను; 

“సళాసా “శ్రేదినోడు నున 'హాకోరు (పొరంధించక తస్సదు, 
గుంటూరులో కావలసిన ఎర్పాటు చురుకు ₹ జరుగుతున్నాయి. మనం 
స్పెషల్‌ ఆఫీసర్‌ ను నియమించపలసిందని, కేంద్ర సోమెశాభామం శ్రి 
కట్టూగారికి (వాయాలి. ఆలస్యంచే సే, మనము చేసఏి సెలవుల 
తసక్టత్‌తం అనుకున్న తేదీకి కోరు ప్రారంధించకపోళే గాగుతిడదు.' 


మళీ అందరూ సిళ్శటంగా దకరుబునో యః 
(క యె టో 


అందులో ఒకరు మెల్లిగా “ఆ స్పెషల్‌ ఆఫీసర్‌ ఎనరు 
కాగలరు?” అని ఏదో ఇబ్బంది 'ఉన్న ధాసంతో (సళ్నంచారు 

mse Cu రి 3. సుభ్బారాపు” అన్నాను, 

(ప్రకాశంగారు, “అవును. అనుమానం ఏమిటి?” అన్నారు. 

మం(తులలో ఒకరు, “అయితే ఇబ్బంది ఏమిలేదు” అని 
వారి | బాధ నదిలిపోయినట్లుగా (పక్కనున్న మంత్రి మిత్రు 
లతో అన్నా 

స నే వీకటి అంతా వెలుగై (ప్రకాశించింది, 


ముఖ్య కార్యదర్శిని కతన (వ్రాయమని విషయం చెప్పాను. 
సుబ్బారావుగారిని స్పెషల్‌ ఆఫీసర్‌గా వేయమన్మీ 5.71064 న 
హైకోర్టు (పారంభమవుతుందనీ అందులో (వాయించాము 

దీని తర్వాత జరుగవలసిన కార్యకమం, ఆంధ నచివాల 
యానికి సంబంధించినంత మట్టుకు చుకుకుగానే జరిగింది, 


చన్నపట్నంలో, 1958 సెప్టంబరులో. సచివాలయ విభబిన 
సందర్భంగా జరిగిన చరిత్ర తిరిగీ హైకోర్లు విభజన సందర్భంలో 
జరగ నారంభఖించింది, 

చెన్నపట్నం హైకోర్టు (ప్రధాన న్యాయమూ ర్హి రాజమన్నారు 
గారు, మనం చెప్పుకున్న సుబ్బారావుగారికి బావమరదులే. అయినా, 
ఇక్కడకూడా ఉద్యోగుల కేటాయింపులో ఊగులాటలు, (గంథాలయ 


(ప్రకాశం బారేయ్‌ 837 
విభజనల్లో, ప్పుస్తకాలు ఒకరి చేతిలోనుంచి మరొకరు లాగుకోవడాలు 
కూడా జరగవలసి వచ్చిందట. 


ఏదోవిధంగా విభిజన కార్యక్రమం చురుకుగానే నడిచింది. 
మనస కోరినట్లు కెంద్ర ప్రభుత్యం సుబ్బారావుగారిని స్పెషల్‌ ఆఫీ 
సరుగా నియమించింది. నేను అంతకుముందుగానే గుంటూరుకు పోయి, 
అక్కు ది కలరు ఆసీసు పేరే భవనంలోకి తరలించి, కలెక్టరు ఆఫీసులో 
టి మార్పులు, చేర్పులు చేయడానికి బిల్లింగ్స్‌ ీహ్‌ ఇంజనీరును 
వతుమురచతం ఉక ఈమ: ఖనన లలో" ర ఏర్పాటుబు, కట్టడములు, 
ఏమే గదులు ఏయే పనులకోనం కేటాయించవలసింది మొదలై న 
నిషయాలలో "స్పెషల్‌ ఆఫీసరుగారి ఆదేశాల సకారం నడుచుకోవల 
సిందని చీఫ్‌ ఇంజనీరుగారిని (ప్రభుత్వం ఆదేశించింది, 


ఇది ఇలా ఉంటుండగా, తెరవెనక మరొక ముచ్చట జరిగింది. 
అప్పటికి అమలులో ఉన్న కేంద పభుత్వ హోమ్‌ళాఖ ఆదేశాన్ని 
వ ఆం(ధపభుత్యం సుబ్బారావుగారిని (ప్రధాన న్యాయ 
మూర్తిగా నియు క్రం చయదవలసిండనీ, మరో ఇద్దరి జడ్జీల పేర్ణ తో 
సహా. గవర్నరు సలవోతో వాటు కేం ద్రపభుత్వానికి తం; 
ఇక్కడనుంచి ఈ వ్యవహారంగురించి నేను (వాయబోయేది. 
హైోర్తు సంస్తాపన తర్వాత, రాష్ట్రపతి రాజన్‌ బాబుగారిని కలుసు 


3 


న్నప్పుడు, పాడ చెప్పిన విషయాలను బట్టి (వా స్తున్నాను, 


సుుప్రంకోర్త రు ముఖ్య న్యాయాధి పతికి వశే భావొలు ఉండడంచేత 
రాటోలు, ప్రత రాష్ట్రపతికి ఠః విషయమై సిఫారసు చేయలేదు. 
అదివరలో అటువంటి ఆలస్యాలు జరుగలేదు 


స్‌ోం మంతి కట్టూగారిని కనుక్కుందామం పే, ఆయన ఢిల్లి 
వదిలి, ౭ రిస్సాలో పర్యటించడానికి వెళ్ళారు. ఆయన అక్కడినుంచి 
అపే 5=7-254న గుంటూరుకు వచ్చేటట్లు తీర్మానింపబడడంచేత 
ఆయనను కనుక్కునే అవకాశమే లేకపోయింది. 

స్నుప్రీంకోర్టు రిజిస్టాంరును అడిగితే, ముఖ్య న్యాయమూర్తి 


838 నా జీవిత యా|త్ర-శ4 


డీనికి సంబంధించిన కాగితాలు తమదగ్గరే ఉంచుకొని, ఏదో చల్లటి 
స్టలానికి వెళ్ళి పోయారని. తమకు తెలిసిన థి భోగట్లా చవట, 

ఆ చల్ల టి స్థలం నుంచి ఆయన సిఫారను పంపిసారో, 
పత్రసిల్రచ రో అన్న అనుమానం కలిగి, రాష్ట్రపతిగారు ఆ పె లుమీవ 
తమ ఆజ్ఞ (వాశారు. దాని సారాంశ మిని: 


“అంధ్రా హౌకోర్లు [పాొరంభ దినం 5.7.1954. అందుకు నేటికి 
నాలగు రోజులే వ్యవధి ఉంది. సు్టంకోర్తు ముఖ్య న్యాయమూ ర్రి 
సిఫారసు ఇంకా అందలేదు. అయినా, so ముఖ్యమంత్రి, గవర్నరు 
ఇద్దరూ ప్రస్తు సుతం స్పెషల్‌ ఆఫీసరుగా పనిచే స్తున్న se హెర్‌ కోర్డు 
జదీ కోకా సుర్చారావుగారి పేరే సూచించారు. అందుచేత, కోరా 
సున్బారావుగారిని 1954 జూలై 5 నుంచి, ఆ రోజున (పారంభ 
మవుతున్న ఆంధ్రరాష్ట్ర ఉన్నత న్యా యస్టానానికి ముఖ్య న్యాయమూ ర్తి 
గాను, తక్కిన ఇద్దరిని జద్దిలుగాను నియమించడ మైనది. పే 


దీనిని మామూలు పద్దతిగా- రాష్ట్రపతి జారీచేసే ఆదేశాల 
ఇతర లాంఛనాలతో, కావలసిన ఇతర ఉద్యోగులు నంత కాలతో 
జారీచేసిన ఆదేశాన్ని 4.7.54 నాటికే గుంటూరులో ఆం(ధ( పభుత్యానికి 
స్వయంగా ఇవ్వడానికి ఒక్‌ (ప్రత్యేక ఉద్యోగిని పంపించారు, 


గుంటూరులో, ఈ ఆదేశం అందగానే అంతదాకా (పభుత్యాని 


కున్న అందోళన నివారణ మయింది. 
ఇక్కడినుంచి ఆ తర్వాత గుంటూరులో జరిగిన విషయాలు 
వివరిస్తాను. . 


మర్నాడు ఉదయం, ర, 4 వందల న్యాయవాదుల సమక్షంలో 
(పత్యేకంగా ఏర్పాటు చేసిన సభామందిరంలో, (ప్రకాశంగారు- 
(పారంభోపన్యాసం చేయడానికి కట్టూగారిని ఉచిత మైన వాక్యాలతో 
ఆహ్వానించారు. 


కట్టూగారి (పారంభోపన్యాసము, మిగిలిన సం(ప్రదాయాను 
సారమైన ఉపన్యాసాలు జరిగిన ఉ తరక్షణంలో, ముఖ్య న్యాయమూ రి 


bra ——————————— i బా 








స. 


(ప్రకాశం లారేర్‌ 839 


కోకా సుబ్బారావుగారు తమ న్యాయస్థానంలో కి చురుకుగా నడిచి వెళ్ళి 

మేము భవనం వదలి తిరిగిపోతూన్న సమయంలో, కారులో, 
కటూగారు నాతో అన్నారు: “ఏమి విశ్వనాథము! మీ (ప్రధాన న్యాయ 
మూరి మాటవరసకై నా ఓ మారు కోర్టు భవనంలోకి రావలసిందని 
నన్నుగాని, నిన్నుగానీ, చివరికి మనందరికీ పెద్ద అయిన (పకాశ౦ 
గారినిగాని పిలవలే దేమయ్యా?” 

ఆయన అవి అడగడానికి ముందు నా మనసులో నేనూ అదే 
అనుకున్నాను, 

“న్యాయమూర్షల ' పంథాలు ఇలా ఉంటాయి కాబోలు అని 
మాలో మేము అనుకున్నాము. కోర్డు భవనాలలోకి వెళ్ళకుండానే మా 
బసలకు వెళ్ళ “పోయాము. చిశకాల 'వాంఛిత మైన ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర 
(పథాన న్యాయస్థానము, ఆ రోజు స్థాపన జరిగిన సంతృ ప్రి పిలో మాకు 
మరేమీ కనిపించలేదు. 


21 
ల్లీ వెంకటెన్వర విశ్వ విద్యాలయము 


1946 ల్‌ (ప్రకాశంగా రు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తిరు 
పతి దేవస్థానం సాయంతో తిరుపతిలో విశ్వవిద్యాలయం 
స్థాపించడానికి ఒక బిల్లు తయారు చేళారు. అప్పట్లో కె, కోటి రెడ్డి 
గౌరు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మం|తిగా ఉండేవారు. తిరుసతి 
దేవస్థానం వారు 10 లక్షల మూలధనం ఇన్వడానికీ ఆంగీకరించారు. 
కాని బిల్లు తయారయేసరికి, మంత్రివర్గం పతనమయే స్తితిలో ఉంది. 
శాసన ముసాయిదా, (పకాశంగారి మంత్రివర్షంమీద విశ్వాసరాహిత్య 

తీర్మానం వచ్చిన తర్వాత అందింది. 
1058 లో ముఖ్యమం|తికాగానే, (పకాశంగారే దాన్ని మళ్ళీ 


840 నా జీవిత యా[త్ర-4 


ఫునరుద్దరించా రు. అస్ఫటి మంత్రివర్షంలోని ఏడుగురు మంతుల 
లోను” నలుగురు రాయలసీమకు చెందినవారే. అందుచేత, వారు 
దీన్ని సంతోషంగా అంగీకరించారు. ఇక మిగిలినవారిరో విద్యాళాఖ 
మంత్రి సబ్లాభిరామారావుగారు ఒకరు. ఆయన రాజాజీ మంత్రివర్గంలో 
కూడా మం (తిగా ఉండేవారు. అందుచేత, కొంత నిదానం అలవాటు 
చేసుకొ న్నవారు. 

ఆయన.  అస్పటి కప్పుడే. రాధాకృష్ణన్‌ కహీట్‌; (కొత్త 
విశ్వవిద్యాలయాలను స్టాపించడానికి తొందర పడగూడదని చేసిన సిఫా 
క ఒక అభ్యంతరంగా చూపారు. 


నా వాదం ఇది; ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అనర్సు తరగతు 
లలో, విజ్ఞాన శాఖలలో 11, 12 స్టలాలు (సీట్లు) తప్ప "హెచ్చుగా 
లేవు. హెచ్చు చేయమం పే, యూనివర్శిటీ అధికారులు ఒప్పుకోరు, 
పోనీ, రాయలసీమ (ప్రాంతంలో ఒక కాలేజీలో అనర్చ్భు తరగతులు 
(పారంభించమం టే, విశ్వ విద్యాలయ కేంద్రంలో తప్ప, ఆనర్భు తర 
గతులు పెట్టడానికి వీలులేదన్నారు. అందుచేత___దక్షీిణ, పశ్చిమ జిల్లా 
లలోనుంచి వచ్చే విద్యార్థులకు, అందులో ధనాభావంగల వివ్యార్డు 
లకు. అవకాశాలు తక్కువ అనే విషయం గుర్తించి తిరుపతిలో 
విశ్వవిద్యాలయం స్థాపించడమే మార్గ మనుకున్నాము. 


అయితే, లోగడ 10 లక్ష లిసామన్న తిరుపతి దేవస్థానం 
వారు, అస్పట్లో ఆరు లక్షలు మాత్రమె ఇవ్వగల మన్నారు. నమ 
యినా విశ్వవిద్యాలయం న్రాపించక తీరదనుకున్నాము. ఇందుకొక 
నివేదిక తయారుచేయడానికి, “ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కళాళాల 
(పీన్సిపాలు అయిన కె. రంగధామరావుగారిని నియమించడం జరిగింది. 
విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ వి. ఎస్‌, కృష్ణగారి సలహా సంప 
త్తితో, వారొక “నివేదిక సమర్చించారు. దానికి రెండుకోట్లు ఖర్చు 
చూపించారు. 


చెప్ప కేమి! ఈ ఖర్చుకు భయపడి అయినా ఈ (కొత్త విశ్వ 


శ్రీ వేంక నేుశ్వర విశ విద్యాలయము 841 


విద్యాలయాన్ని వదులుకుంటామని పట్టాభిరామారావుగారు సంతో 
షంచారు. 

కాస్కాడ బ్యు విషయమై బాధపడనక్కర లేదనీ, రెండు, మూడేం. 
డ్తలో ఈ 'రండుకోట్లు సంపాదెంచగలమనీ, a ర్యంతో శాసన ముసా 
యదా తయారుచేయించాలని కాబినెట్‌లో తీర్మానించాము. 

ముసాయిదా సరిచూడడానికి= వి. ఎస్‌. కృష్ణ, క. రంగధామ 
రావుగారలతో నేనే కూచోవలసి వచ్చింది. విద్యాశాఖ మంత్రి అయినా, 
పట్టాథిరామారావుగారు- అది ఎలాగూ జరగని పని అని, నన్నే 
చూసుకోమని, కార్యభారం నాపైన వేశారు. 

తిరుపతిలో విశ్వవిద్యాలయ కేంద్రం పెట్టడంలో మా కొక 
(ప్రత్యేక ఆశయముందేది. దక్షిణ ఆసియా దేశాలన్నిటిలో నుగల (పాచ్య 
కళాకేందాలక్కు ఇక్కడ స్థాపించబోయే విశ్వవిద్యాలయం మహా 
కేంద్రంగా ఉండే విధంగా దానిని ఏర్పాటు చేయాలని నిశ్చయించాము, 

కాని, నివేదిక తయారుచేసిన యిద్దరూ, అంధ్ర విశ్వవిద్యా 
లయ శాసనాన్ని నమూనాగా తీసుకొని పప షో తయారుచేయడం 
వల, పె (పాచ్యకళా మహాోకేం[దపు ఏర్పాట్ల కు తగినంత అవకాశం 
లేకపోయింది. 

ఎలాగయితే నేమి, మొదటి ఆశయంలో మాతం సంస్కృత 
సాహిత్యము __తత్సంస్కృ్బృతుల (ప్రబోధ వినారములని (వాయడం: 
జరిగింది. 

తిరుపతి దేవస్థానంవారు ఏపేటా (అప్పుడున్న కొద్దిపాటి రాణ 
డినిబట్టి బహుశః 10 న వంతు అయిఉంటుంది) 2 తకం గ్ర వేలు 
విశ్వవిద్యాలయానికి కేటాయింపు చేయవలసిందని యిందులో (వాకాము, 
తిరుపతి దేవస్థానం శాసనాన్ని ఆ విధంగా సవరించడానికికూడా యిందు 
లోనే ఏర్పాటు జరిగింది. శాసనసభలో బిల్లు (ప్రవేశ పెట్టడానికి, విద్యా 
ళాఖమం(త్రి ఒప్పుకొన్నారు. 

వేసవికాలంలో, వా చేరు విశ్వ విద్యాలయంలో శాసన సభ 
జరుగుతున్నప్పుడు, చల్ల ని సముద్రపుగాలి తగులుతూ ష్‌. తిక్క 


842 నా జీవిత యాత్ర 


వరపువారి 'పరున ఉన్న సభామందిరం (మీటింగ్‌ హాలు) లో__ఈ 
బిల్లు చర్చ, శాంతంగా జరిగింది. 12.ర్‌=గ్‌4 న పట్టాఖిరామారావుగారు 
ఈ విలుసే శాసన సభలో (వవేళ పెట్టారు. 15_5_ ర న, శానన సభ్యుల 
పరిశీలనా సంఘం ( సెలక్షు కమిటీ) పరిశీలన నిమి త్తమ వెళ్ళింది, 
265-54 న, పరిశీలనా నివేదిక శాసన సభలో ప్రవేశ పెట్ల బడింది. 


ఈ బిల్లులో. విశ్వవిద్యాలయానికి, రాష్ట్ర గవర్నరు ఉద్యోగ 
రీత్యా “ఛాన్సలర్‌” గా ఉంటారని (వాయడం జరిగింది. కొన్ని విశ్వ 
విద్యాలయాలలో ఆ రాష్ట్రపు ముఖ్య న్యాయమూర్తి ఛాన్సలర్‌గా 
ఉండడం కూడా కద్దు, 

అనేక సందర్భాలలో - విశ్వవిద్యాలయ న్యవహారములు, 
న్యాయస్థానాల లో వాదోపవాదాలకు వస్తువులుగా _ పరిణమి స్తున్న 
వ. అటువంటి వివాదాలలో వాదులు, (పతివాదులు ముఖ్యన్యాయ 
మూ ర్త "పేరు లాగకుండా ఉండడంకోనమని, మేము గవర్నరు ఛాన్స 
లరుగా ఉంటే బాగుంబుందనుకున్నాము. 

అయితే, (పతిపకులు మా భావాలకు (ప్రతికూలభావం కలవారు 
కౌబట్టి- ఉద్యోగాలు మొదలయిన విషయాలలో మంతుల సాన్ని 
ధ్యాన్నీ, పలుకుబడిన అనుసరించి గవర్నరులు మంత్రుల తాలూకు 
మనుషులనే (పోత్సహిస్తారనే సాధారణ జనాకర్షణీయమైన వాదం లేవ 
దీసి, 815.54 న ఆ శాననం 10 వ విధిలో “గవర్నరు” అన్న పదా . 
నికి బదులు, “ముఖ్య న్యాయమూర్తి, అనే పదం సవరణగా (పతి | 
పొదించి, నెగ్గారు. + 

ఆ సవరజణతోబాటు 1_8.54 న శాననం ఆమోదమయింది. 

నేను, బిల్లును రాష్ట్రపతి ఆమోదానికై “రిజర్వు” (రాష్ట్రపతి 
విచారణార్థము రక్షితము)) చేసినట్టు గవర్నరుగారి సంతకం అయిన 
వెంటనే, “ప్రత్యేకమైన డి 'త్రరంతో సహా__వేసవికాలపు సెలవులు 
పూ ర్రికావడానికి ముందుగా “రాష్ట్రపతి అనుమతి యిప్పించవలసిందని, 
శేంద హోమ్‌ మంత్రి తి కట్టూగారికి పంపించాను. 

ఆయన దగ్గరీనుంపి వారం, పది రోజులదాకా 5 వారా రాలేదు. 


క్రీ వేంక కున్వర విశ్వ విద్యాలయము 843 


విద్యాశాఖ మంత్రిగారిని, ఢిల్లీ వెళ్ళి సరిచేసుకొని అనుమతి 
కేవలసిందని చెప్పగా, ఆయన “ఇలాంటి బిల్లుకు "కేంద్రం ఒప్పుకో 
దని నేను ఇదివరకే చెప్పాను. మీరు నామాట వినలేదు. ఆ బాధ 
ఏదో మీరే వెళ్ళిపడండి,”” అన్నారు. 

అప్పుడు కట్టూగా రికి బిల్లు కాకు మరొకటి చేర్చి, (వత్యేకంగా 
రొక ఉ తరం శ్‌ వారికి బిల్లు పరిశీలన చేయడానికి వ్యవధియిబ్బి, 
ఫలానా రోజున వస్తున్నానని తంతియిచ్చి, ఆ రోజుకు ఢిల్లీ వెళ్ళి, ఆ 
ఉదయము వారి సందర్శనానికి వెళ్ళాను. 

ఆయన (పత్యుత్తానముచేసి, తేసీరు వగయిరాలన్నీ ఆరగింపు 
చేయించి, నన్ను “ఏమైనా కంట్‌ వచ్చారా” అని అడిగారు. 

నాలుగు రోజుల క్రీంద విశ్వవిద్యాలయ శాసనం కాది ఆయనకు 
. 'పంపినదీ, ఆ ఉదయం ఆయన సందర్శనానికి వస్తున్నట్టు తంతియిచ్చి 
నదీ చెప్పగా, ఆయన ఆ తంతివా ర్రగాని, బిల్లుగానీ అందలేదన్నారు. 

“మీ పెర్సనల్‌ అసి స్టెంటును పిలిచి కనుక్కో వలసింది,” 
అని నేను అడిగినమీదట, ఆయన తన పెర్సనల్‌ అసి'సైంటును పిలిచి, 
నాపేరు ఆయనకు చెప్పి, నా దగ్గరినుంచి తమకేదై నా తంతివా ర 
బిల్లు వచ్చాయా అని (ప్రపించారు. ఆయన “వచ్చింిద దన్నాడు. 

నేను “ఎప్పుడు మీకు అందాయి? అని అడగగా, ఆయన 
“మూడురోజులయింది,'” అన్నాడు. 

కటూగారూ, నేనూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. 
"ఆయన పెర్సనల్‌ అసి సైంటును వెళ్ళమన్నారు. అంతకుమించి ఆ 
విషయం తమకెందుకు “చెప్పలేదన్నమాట నోటితో అడగలేదు సరి 
కదా కంటిచూపులతోనయినా నూచించలేదు! 

నేను మరొక్కసారి “ఇది కదా ఢిల్లీ సంథా!' అనుకున్నాను. * 

ఈ ముచ్చట అయినత ర్వాత, ఆయనకు ఆ బిల్లు వివరాలు 


* అంతకు ముందు సంవత్సరం, నె హూ గారికి (పకాళం 
గారు పంపిన తంతి వార విషయమే ఇలాగే జరిగిన సంఘటన 
— 0 మా a 
ఇదివరలో (వాశాను, 


844 నా జీవిత యా[త్ర-4 


చెప్పాను. ఆయన నన్ను హుమయూన్‌ కవీర్‌ గారితో మాటాడవల 

సిందని చెప్పారు. J 

అప్పట్లో హుమయూన్‌ కనీర్‌ గారు కేంద విద్యామంతి 
అయిన అజాద్‌ గారికి విద్యాశాఖలో కార్యదర్శిగా ఉందేవారు.? 

కట్టూగారికో, న (పకాశంగారు అంతకుముందు అజాద్‌ 
గారితో రః విశ్వవిద్యాలయ విషయమై మాట్లాడినప్పుడు ఆయన 
అనుమతించారు. మ రిప్పుడాయన విదేశాలలో పర్యటిస్తున్నారు కదా! 
ఎలాగా? అన్నాను, 

అందుకు, కట్టూగారు మళ్ళీ ఇలా అన్నారు; “అశ్లాద్‌గారి 
అనుమతి ఒక అనుమతి కాదయ్యా! కనీరుగారిని ఒకసారి చూడు.” 

కవీరుగారు 1080 ప్రాంతాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 
(ప్రొఫెసరుగా పనిచేసివున్నారు. కాని, అప్పటికి ఆయనతో నాకు (ప్రత్యే 
కంగా పరిచయం లేదు. అందుచేత, అస్పుడు మం(శత్రిగావున్న గిరి 
గారితో, “కవీరుని కలుసుకోవాలి. ఆయనకు నేను వస్తున్నానని ఒక 
మారు చెప్పండి,” అన్నాను. 

ఆయన “కనీరు మనకు బాగా తెలిసినవాడే. నేనే స్వయంగా 
తీసుకువెళతాను,” అని, నాతోబాటు కబీరుదగరికి వచ్చారు. 

కబీరు, (దిహ్మాండంగా సంతోషించి, “డార్షర్‌ భట్న గర్‌ గారు 
చాలా అభ్యంతరం చెప్తున్నారు. అవి పరిశీలి స్తున్నాను, ” అన్నారు. = 
స్‌ నప్పుడు. ప్రకాశంగారికీ, భట్న గర్‌ గారికీ ఈ బిల్లు విష 
యంలో అంతకు వారంరోజుల క్రింద జరిగిన చర్చ నంగతి చెప్పాను, 

ఆ చర్చ జరిగినపుడు నేనుకూడా వున్నాను. 

న న... 
లోకి దిగారు. 1967 లో నాతోపాటు, పార్ల మెంటుళలోే నా 
(గూపులో సపహచరులుగా ఉంచేవారు. అ. ఆనాడు పశ్చిమ 
' బెంగాలులో కలిగిన రాజకీయపు సుడిగాలులతో (తోవలు తప్పి, 
త ర్వాత ఎవరూ అనుకోకుండా మరణించారు, ఈయన విచాాం 


సుడుు ఆంగ్ల, బంగ్లా భాషలలో కవిత్వ రచన చేనీనవారు, 


న్తీ వేంకకుశ్ళర విశ్వ విద్యాలయము 845 


(పకాశంగారు, నేను భట్న గర్‌ గారి యింటికి వెళ్ళి, ఈ బిల్లు 
విషయం ఎ శ్రేసరికి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎందుకూ పనికిరాని 
స్త. అనేక చిల్లర మల్ల ర దోషారోపణలు చేశారు. 

అపుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన సూచించిన 
దోషాలు సవరిస్తాము కాని, మేము వచ్చింది (క్రొ త్ర విశ్వవిద్యాలయ 
విషయంగానని చెప్పాము, 

దానిమీద, ఆయన చెప్పిందే మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు. 
విశ్వవిద్యాలయంలో సె సెన్సు లేబరేటరీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలో 
వరి ంచసాగారు. 

“విశ్వవిద్యాలయం స్థాపించడానికి అనుమతి స్టేనే కదా కట్టడ 
ముల విషయం వ స్తుందని మ మన్నాము. కాని, ఆయన. కట్టడాల 
విషయమై నిశ్చయం కానిదే, తాను విజ్ఞాన సలహాదారుగా ఉన్నంత 
కాలం అనుమతించడం ఖలా గని వాదించారు. 

అది అస్పుడప్పుడే చికటిపడుతున్న సమయము. ఆయన 
ధోరణి ఆయనదే. కాని మాకు ఒక ధ్వనిమ్మాతం కనిపించింది, * 
ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తన్ను గుర్తించలేదని ఆయన మనసులో 
ఒక బాధ వున్నట్టు గు ర్తించాము. 


oo Dog సంభాహణలో కని పెట్టిన ధ్వని, 
విశాఖపట్నం వచ్చినప్పుడు, ఆంధ విశ్వవిద్యాలయం వై వె స్‌ ఛాన్స 
లర్‌ కస స గారికి తెలియజేశాను, ఢిల్లీలో జరిగిన ఒక కాన 
"రెన్వులో “తాను కూడా అది గు _్రించినట్టు చెప్పి, భట్నగర్‌ గారిని 
ఆంధ ఫవెదా లయతో జక మాకు స్నాతకోత్సవంలో కానా 
కేషన్‌ అ డెస్‌ ఈయవలనీందని పిలిస్తే వ్యవహారం చక్క వడ 
వచ్చ: న్నారు, ఆహ్వానించ గా నే, కృష్ణ గారు అనుకున్నట్లుగానే 
కర ట్మూ గ ర్‌ గోరు ద్భస్టి మార్చుకొ న్నారు, అయితే, ఆంధ విళ్వ 
విద్యాలయంలో ఆ శాన్వొ కేన పన్‌ రోజున "పెద్ద వర్ష ౦ పడ్సి ఆహ్వా 
నితు లందరూ, వేదికపె ఉన్నవారితో సహో సక జీసీపోయారు. ఆ 
నాటి త్యం “న్యుమోనియా వంటి జబ్బుగా మారి, చేళంలోగల 


ర వికార కో నే త్తే ఆయిన ఆతన అసువులు బాశారు, 
౧ ఖా హ్‌ 


846 నా జీవిత యా|త్ర4 


భట్నగర్‌ గారితో, ఆయన చెప్పినదంతా చేస్తామని చెప్పి వచ్చే 
శాము, 
ఇదంతా కవీరుగా రికి చెప్పి, నేను ఇంకా మరొకటి చేశాను, 


మన సంవిధానం (ప్రకారంగా విశ్వవిద్యాలయాల సంస్థాపన 
రాష్ట్ర ప్రభుత్వాల హక్కు. కాగా, విశ్వవిద్యాలయాలలో జరీపించే 
వైజ్ఞానిక, సాంకేతిక పరిశోధనా విషయాలను, ఉన్నత విద్యల (వ్రమా 
కాలను నిర్ణయించడం మాతం కేంద, (పభుత్వం హక్కు అని, 
సంవిధానం 7వ షెడ్యూలు, యూనియన్‌ లిస్టులో గల 66వ 

ఖండమూ, సెట్‌ లిస్టులో గల 11, 32 ఖండాలూ ఆయనకు చూపించి 

బోధపరచగా, “అవును. శాసనం ఆమోదించే సందర్భంలో మా 
(ప్రమేయమేమీ లేదు, ఒప్పుకున్నాను,” అన్నారు. 

దానిమీద నేను ఆయనకు. ఫైలు చూపిస్తూ, “ఇంత ఫైలు 
ఎందుకు పెంచారు” అని అడిగాను. 

ఆయన “పెలు నా జేవీల్‌ మీదికి వచ్చింది. అందుచేత నేను 
(వా స్తున్నాను, నే అన్నారు. 

“అయితే అనుమతించడానికి మీ అభ్యంతరం లేదని వెంటనే 
(వాయండి,'' అన్నాను. 

ఆయన ఆ విధంగా [వాసుకోగాా హోమ్‌ సెక్రటరీకి ఆ విషయం 
కొంత తెలియజేయమన్నాను. ఆయన వెంటనే ఆ పని చేశారు. 

తరువాత 'కట్టూగారి దగ్గరికి వెళ్ళితే, ఆయన సెక్రటరీని పిలిచి 
అడిగారు. ఆయన వచ్చి, లా డిపార్ట్‌ మెంట్‌ వారి అడ్డు ఇంకా ఉందని 
చెప్పారు. 

వారు చూపిన అడ్డు ఇది: “దెవస్థానం డబ్బు హిందూమతానికి 
సంబంధించని విద్యపై “ఖర్చు పెట్టవచ్చునా?” దానిపై వారు ఆల్‌! 
చిస్తున్నారట, 

“లా సెక్రటరీతో చర్చిస్తే ఈ విషయంలో ఆయన గటిగా 
పట్టు పట్టాడు. ఆయనతో నేను చెప్పినదాని సారాంశ మిది: “ఈ 
శాసనం (ప్రకారం, ఇదివరకు అనేక సంవత్సరాలుగా అదే దేవస్తానం 


శ్రీ చేంక కేశ్వర విశ్వ విద్యాలయము 847 


వారు తమ డబ్బుతో న4పిస్తూన్న కాలేజీలను, విశ్వవిద్యాలయంగా 
విస్సృతపరుస్తు సున్నాము. ఆ విషయం అందులో స్పుటంగా (వాయబడి 
వుంది. ఆ కాలేజీలలో, ఇతర కాలేజీలలో జరుగుతున్నట్టుగా నే విద్యా 
టోధన జరుగుతున్నది. 

విద్యార్థులకు అన్ని విషయాలూ టోధి స్తున్నారు. ఏ నిషేధమూ 
లేదు ఈ కాలేజీలమీద వ్యయం కాకూడదని ఏ భక్తుడూ అనలేదు. 

డుపెట్టలేదు. 

'నంఏధాన? వచ్చి ఆ రెండ్ల యినా ఎవరూ వ్యాజ్యం వేయలేదు. 
అందుచేత, ఇస్పుడు పురిటిలో "మీరు అడ్థు పెట్టడు ఎందుకు? ఎవ 
రయినా అడ్డుపెట్టదలచుకుంచే దాని మంచిచెడ్డలు ఆలోచించే బాధ్య 
తను సు ప్రీంకోరుకు ఎందుకు వదలరు మీరు?” అని నేను చెప్పినా, 
ఆయన తనకే న్యాయశాష్టు (ప్రా వీజ్యమున్నట్లు మాట్లాడసాగాడు. 

అప్పట్లో కేంద్ర న్యాయళాఖామం త్రి కలక తా హైకోర్టులో 
జద్దీగా పనిచేసి, పరప విర కుకుం సిన్‌ చ్యక్రవరి రిగారు. 

ఆయనతో నే నీ విషయాలు చె ప్పేసరికి, అవలీలగా (గహించ్చి 
కార్యదర్శి దగ్గర వున్న పెలు తాను తీసుకొని, ఆయనను పంసించేళారు. 

ఆతరువాత ఆయనా నేను ఒక కారులో బయలుదేరాము, 
దారిలో చక్రవర్తి రి గారు, “న్యాయశాఖకు కార్యదర్శులై. నవాళ్లు ఒకప్పుడు 
న్యాయవాదులే అయినా, సచివాలయంలోకి వచ్చి, కొంతకాలం ఉండే 
సరికి పాలకవర్గ పుస _స్టత్వంలోకి పడిపోతారు,” అంటూ కారులోనే 
ఆ పై లుమీద, ' “అనుమతి ఈయవిచ్చని [వా సెశారు. 

ఈ రెండు గండాలు దాటిన తరువాత, ఏడుకొండల వేంక 
"కుశ్వరుని "పేరిట స్థాపించిన విశ్వవిద్యాలయ శిశువు దినదిన (ప్రవర 
మానమై, నేడు అగశేణి విశ్వవిద్యాలయాలలో ఒరటిగా విరాజిల్లు 
తూంది. 


(పకాశం మం|తివర్గం చేసిన ఇతర సౌకర్యములు 


మంత్రివర్గం అధికారం స్వీకరించిన కొద్ది నెలలలోనే, నేత 
మగ్గాలపై వేసిన పన్ను, రెండెడ్త బండ్ల వై పై వేసిన పన్ను రద్దు ప 


T 55 


848 నా జీవిత యా।[త_4 


ఆ తర్వాత రానున్న ఫసలీనుంచి అమలులోకి వ వచ్చేట టుగా పది రూపా 
యలకన్న తక్కువ భూమిసి స్తు చెల్లి ంచేవారి సిస్తు రద్దు చేశాము, 
ఆంధ్రా యూనివగ్నిటీకి, వారు. (ప శ్యేకంగా కోరకుండానే ఏటేటా 
ఇవ్వవలసిన (గాంటు అప్పటికున్నదానికన్న లక్షరూపాయబు పెంచాము, 

కర్నూలులో ఆంధ ప్రభుత్వం రాజ్యంచే స్తున్న కాలంలో. 
'కేం[ద్నసభుత్వం ఇ స్తున్న ఉత్పాదన సుంకాల వంతూ, అలాగే. ఆదా 

యప్ప పన్ను (ఎసెట్‌ డ్యూట లో వంతూ, సంస త్తి కుల్క౦లో 

ఇచ్చే భాగంతో కలిపి మొ త్తం రాబడి ఇరవై! 5 కోట్ల కన్నా తక్కువగా 
ఉండేది. 

విదేశా లనుంచి బుకాల(పవాహం అప్పటికి పెల్లుబికి రావడం 
ప్రారంభించలేదు. భూమి సిస్తుకూడా అప్పుడు ₹ కోట్లకన్నా తక్కు 
నగా వుండేది, ఇటువంటి పరిస్థితులలో పెద్ద పెద్ద మొ చత్రాలు అవసర 
మయ్యే పెద్ద ప్రాజెక్ట నెకులు ప్రారంభించడానికీ అవకాశం తక్కువగా 
వుండేది. 

చెన్నరాష్ట్రంవారు_ గోదావరి, కృష్ణా, పన్వాత ప్రాజెక్టులు 
కట్టడానికి ఉమ్మడిరాష్రంవారు చేసిన బుజం మొ త్తం ఆ ప్రాజేకుల 
వల్ల వచ్చిన డబ్బులోంచి చెల్లించకు ఆ బుణం మొత్తాలు ఆంధ్ర 
దేశం చెల్లి ంచవలపిన పబ్లిక్‌ డెట్‌ (లో క బుణం) గా "చూపించారు. 
అఆ ప్రాజెష్టలవల్ల వచ్చిన రాబడి. ఖర్చులు, వడ్డీలు పోను మిగులు 
90 కోట్ల “భాపాయలున్నా, అది మన రాస్ట్రా్రనికి 'ఆ స్పిక్రింద ఇవ్యము 
అని తీర్మానించారు. 

అందుచేత, రాష్ట్ర విభజన నాటికి మన రాష్ట్రానికి 99 కోట్ల 
పబ్లిక్‌ బుణం తగులుకుంది. 

ఇటువంటి ఆర్థిక స్థితిలో మనరాష్ట్రం ఆర ౦భ మెంది. అయి 
నస్పటికీ, అందులోనుంచే సంవత్సరానికి 50 లక్షల రూపాయల 
చొప్పున కేటాయించి క్షొమ నివారణ నిధి పెంపుదలకు ఏర్పాటు 
“ చేశాము. : 
దురదృష్షంకొద్దీ, (బారంభించిన సంవత్సరంలోనే, విశాఖ 


శ్రీ వేంక కుశ్వర విశ్వ విద్యాలయము 84.9 


పట్నం, తూర్పు. సళ్చిమ గోదావరులు, నెల్లూరు, అనంతపురం జిల్లా 
లలో వరదలు వచ్చి అపార నష్షం కోలగజేయదంనల్ల , అనుకో 
కుండానే అందుకు 4 కోట్ల 60 లక్షలకు పెగా అవారితరప్ప ఖర్చు 
వచ్చిపడింది. 

భూమిసంస్కరణ ఆలోచనలోకి వచ్చి, ఆ విషయమై 1954 
ఆగస్టులో డార్హర్‌ లకో గారి అధ్యక్షతన ఒక లాండ్‌ రిఫార్మ్‌ కమిటీని 
నియమించడం జరిగింది. ఆయితే, ఇప్పుడు వున్న “సీలింగు” అనే 
భావాలు, ఆనాడు విస్సుటంగా లేవు. కాని అందులో. కమతం 
(పమాణం ఎంత ఉండాలి? (ప్రమాణానికి మించివున్న భూమిని ఏ 
విధంగా పంపకం చేయాలి? అన్న నూచనలుమాతం (వ్రాయబడి 
వున్నాయి. 

తుంగభద్రా నీటిపారుదల (ప్రాజెక్టు క్రింద, తొందరగా సాగు 
విస్తరణ చేయడానికి (ప్రభుత్వం చురుకై న ఏర్పాట్లు చేయడం ఆరం 
భించింది. ఇంతేకాక, ఆ ప్రాంతాలలోవున్న భూములలో ఎ త్తుపల్లాలు 
తగ్గించి, సమతలంగా చేయించడానికిగూడా (ప్రభుత్వం యత్నించ 
నారంఖించెంది. 

మద్యనిషేధం ఉండవలెనా_ వద్దా? అనే (పళ్న ఆ రోజులలో 
సభ్యులను చాలా బాధించింది. ఇదివర కేదో సందర్భంలో, ఎస్పుడో 
ఒకప్పుడు మద్యనిషేన శాసనం రద్దుచేయాలని చెస్పినవారి సంఖ్య 
శాసన సభలో హెచ్చుగా వుంది. ఆకే ప్రభుత్వవర్గంలో వున్న 
పారీ రీ అలో... కాం గైను పెద్ద పార్టీ. వారికి శాసనం రద్దు చేయడంలో 
ఏకాభిప్రాయం లేదు. జతే. ఏమి చేయడానికీ తోచని సందేహ . 
స్థితిలో శొంఠి రామమూర్తి గారి అధ్యక్షతను- ఈ మద్యని షేధ శాసన 
పరిపాలన ఏ విధంగా చక్కదిద్దాలో సూచించడానికి, ఒక ఉప సంఘం 
ఏర్పాటయింది. 

“సంళయాత్మా వినళ్యతికి చివరికి ఈ సంఘం నివేదికలో 
గల సిఫారనులు అమలు చేయలేదన్న కారణం చూ పెట్టి, (ప్రతిపక్షం 
వారు (ప్రభుత్వంపైన కల తీర్మానం తేవడము, (పభుత్వ 


850 నా జీవిత యాత్ర-శీ 


పక్షంలో వున్న నలుగురు ఎదురుతిరిగి ఆ తీర్మానానికి అనుకూలంగా 
వోటు చేయడము, తన్మూలంగా చకచక ముందుకు నడుస్తూన్న (ప్రకాశం 
(పభుత్వం పడిపోవడము ౬ చరిత్రాత్మక విషయాలు. అవన్నీ తరత 
(బ్రాసాను. 


ఈ ఇబ్బందులకుతోడు, ఆంధ్రరాష్ట్రం - మొదటి సంచవర్ష 
(ప్రణాళిక సగం జరుగుతూండగా స్థాపించబడడంవల్ల, ఆంధ ప్రభుత్యం 
తన అభిప్రాయాలను బటి తయారుచేసుకొన్న ప్రణాళిక లేదు. ఉమ్మడి 
రాష్ట్రంలోంచి విడిపోయిన భాగాల జనాభాను బట్ట యయ. 
విభజించడం జరిగింది. [కొ _త్తరాష్ట్రం కదా అనే కరుణచేత, కేటా 
యింపులకు అదనంగా, 9 కోట్ల 84 లక్షల రూపాయలు స. 
ఇచ్చారు. 

ఆ రోజులలో ఆరంభదశలో వున్న సమాజ వికాన కేంద్ర 
ఉద్యమాన్ని తొందరగా ఏ _సృతపరచడం జరిగింది. 


ఇంతేకాక, రెండవ సంచవర్ష (పణాళికకు అంచనా తయారు 
చేయడానికి (పభుత్వం చురుగా యత్నాలు జరిపింది. ఉద్యోగ అవ 
కాశాలు పెంచడానికి, వ్యవనాయ వి సృతికి అవసర మైన సీటిపారుదల 
ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి గట్టి ఆలోచనలు ఆరంధభింప 
బడాయి. 
న ఈ (పకాళికలను, (పజా(పకాళికలుగా మార్చడంకోసం 
(ప్రభుత్వం (గామ (ప్రణాళికా సంఘాలను, పాింతీయ సృణాళికా 
సంఘాలను ఏర్పాటు చేసింది. హరిజన, గిరిజన సంక్షేమం కోసం పెద్ద 
యత్నాలు చేసింది, 

మహిళాభ్యుదయ ఉద్యమం వి సృతం చేయడంకోసమనీ, 
మహిళా ఉద్యమ పత్రము ఉద్యోగిని ఫం ల్యేకంగా సియమించింది. 


ఖాది అభివృద్ది 


1946 లో, య. ఉమ్మడి రాష్ట్ర య. ఉన్న 
ప్పుడు తయారుచేసిన వాదీ స్కీములు ఆ మధ్యకాలంలో పూ 


శ్రీ వెంక కుశ్వర విశ్వ విద్యాబభయము 851 


నశించలేదు. ఆయినా ఈ | స్కి.ములు పెట్టిన స్టలాలలో, మిల్లుగుడ్డల 
వ్యాపారంకూడా జరుగుతూండడంవల్ల పీట ప్రాధాన్యం నించింది." 

సంకాశ ంగారు - ఈ పత్యేక ఖద్దరు కవాతు ఏర్పాటు 
చేసిన సమయాలలో, మిల్లుబట్ట నంచాలని "చేసిన ఏర్పాట్లను సమర్దిస్తూ 
గాంధీగారు ఇలా అన్నారు: "“మరకదుళ్ళ అ సకాళంగారు తిరస్క 
రించక తప్పదు. మిల్లుబట్టల నిషేధం తప్పదు. ఈపని ర సేన, ఏదో 

కొం త్ర త్ర ఉద్యమం నడుస్తున్నట్లు స౦జలు గంహించ గలరు, న. 

అయితే, తర్వాత వచ్చిన స౦భుత్వంవారు _ గాందీజీ నమ 
ర్హించి ప్రకాళంగారు. నడిపించిన కార్యక9మాన్ని, తాము “గాంధే 
మ అయినప టికీ రద్దు చేశారు. అందుచేతనే ఈ ఖాదీ ఉద్యమం 
కుంటుపడింది. 

అందరూ ఖాదికట్టి, బట్టల విషయంలో ఆ గ్రామాలు స్వయం 
పోషకంగా పుండాలనే ఆశయం కాగితాలమీద మాతం రద్దు పరచ 
కుండా వుంచారు. 

చవకగా రాట్నాలు, దూది మొదలె నవి వారికిచ్చేవారు. వారు 
వడికిన నూలు మొట్రమొదట పృభుత్వంవారే కొనుక్కుని, దాంతో 
బట్టలు వేయించి, ౨ బట్టలు గాంమస్టులకు అమ్మడానికి ఏర్పాటు చేశారు. 

ఆ సీ బ్రామ్ము కింద ఏశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు కలిపి 
తుని కేందం, గుంటూరుశిల్లాలో కొన్నిగామాలు కలిపి సంకనూతల 
పాడు శ ఇలాగే మరికొన్ని (గ్రామాలు చర్చి, ఎట్లిగొండవాలెం, 
కోయిలకుంట్ల కేంద్రాలు = మొ త్రంపైన నాలుగు కేంద్రాలు నడు 
స్తూండేవి. 

ఆం౦్యధ్మపభుత్వం కన ఏర్పడడంవల్ల ఈ కేందాలలో 
చురుగ్గా ఖద్దరు ఉత్ప తి, (గాదాలలో ఖద్దరు ధారణ తిరిగి హెచ్చాయి. 

త వడికేవారికీ, నేసేవారికీ స. కొంత సెంచడ 
మయింది. ఖద్దరు వి _స్పృతపర్భడంకోనమనిి ఈ కేంద్రాలలో నే గాక, 
అనేక కేంద్రాలలో - రాట్నాలు, దూది చవక ధరలకు ఇవ్వడం 
జరిగింది, 


852 నా జీవిత య్మాత._4 


మొ త్తంప్రైన___నూలు వడికే 28 వేలమంది ఖదరు నేసే 
1,180 మందె, వీరితో సంబంధించిన దూది ఏకేవారు, బట్టలు తెలుపు 
చేసే చాకళ్ళు, బట్టలపై న రంగులు అదె కళాకారులు లాభం పొందారు. 

అంధ సరిహధ్రుల న స ల 

రాష్ట్రం ఏర్పాటు చేసినపుడు సరిహద్దులలో ఇంకా కొన్ని సర్దు 

బాట్లు చేయవలసి ఉంది. ఇంతేకాక, కేంద ప్రభుతం ఫజలానీ అనే 
న్యాయమూ రి రి అధ్యక్షతన సెసైంబరులో రాష్ట్ర పునర్విభజన సంఘాన్ని 

నియమించింది. ఆ సంఘంలో హృదయనాథ్‌ కుండా ఫణిక్కర్‌ 
అనే మరి ఇద్దరుకూడా ఉండేవారు. 

వారు కర్నూలు వచ్చినప్పుడు, ఒరిన్సాా ఆంధ. సరిహద్దుల 
విషయము; బళ్ళారి విషయము; చెన్నపట్నం, మైసూరు రాష్ట్రంలోని 
కోలారు. విషయములు: = వీటినిగూర్చి అం(ధ్రృపభు త్వం అశేక వివ 
రాలతో విజ్ఞప్తి దాఖలు చేసింది. [పకాశంగారు భాషారాష్ట్రాల చరిత్ర 
యావత్తూ, “సమగ్రంగా ఆ సంఘ సభ్యులకు బోధసరిచారు, 

ఈ భాషారాష్ట్రాల తత్వ మేమిటోగానీ, పెద్ద పెద్ద నుహానీయు 
లనుకూడా వక్రమారంలోకి దించేస్తాయి. 

మరొకప్పుడు, బళ్ళారి విషయమై మిశ్రా అనే న్యాయమూర్తి రిని 
స్పెషల్‌ ఆఫీసరుగా నియమించి, ఆయన బళ్ళారి వెళ్ళే సమయంలో _ 

ప్రకాశ గారు గానీ, ఇతర ఆంధ్ర మంతుిలుగానీ బళ్లారికి వెళ్ల గూడ 

దని నెహూ్ఫూగారు పార్ల నాపూర్వకభాషలో ఆండ్న విధించారు: 


(ఫెంచి యానాములో (ప్రజారాజ్యం 
పోర్చుగీసువారు, గోవా ప్రాంతాలలో చెస్తున్న దురంతాలు, 
మార్గదర్శకంగా తీసుకొని ఫంచివారు కూడా దకికాదిన పుదుచ్చేరి 
లోను; ఆంధ్రలో తూర్పుగోదావరి జిల్లాకు ఆనుకొ నిఉన్న యానాము 
ళ్‌ లోను _ న్వాతంతా్యభిలాషులై న భారతీయులను వాంసించ ొగారు. 
.  యానాము చాలా చిన్న భూభాగము. యానాము, గోదావరి 
౨. భూభాగంనుంచి ఒక కాలువ అంత ప్రమాణంగల నదిచేత వేరు 


శ్రీ వేంక కేశ్వర విశ్వ విద్యాలయము 853 


చేయబడి ఉన్నది. రాకినాడనుంచి అక్కడికి దక్షిణంగా ఉన్న యానాం 
పోవడానికి గంట మోటారు సంయాణంకన్నా ఉండదు. 

అక్కడి పెంచి ఉద్యోగికి గవర్నరుహోదా ఉండేది, అక్కడి 
పంచినారు, యానాము భూభాగంలో ఉన్న సృజలను, పొరహక్కు_లు 
లేకండా అణిచివేసే ఫయత్నంలో, నదికి ఇవతలఉన్న జంధ౦రాష్ట్ర 
సజల పై నకూడా తుపాకులు కాల్చి గాయపరచ సాగారు. ॥ 

ఆ [పజల సంరత్షజకోసం ఆంధ్రిసృభుత్వం సాయుధ పోలీసు 
దళాన్ని సరిహద్దు రక్షణకు నియమించింది. 

రః విషయం ఎవరి మూలంగా తెలిసో నహూగా కొక బన్‌ 
ఎస్‌ ఉద్యోగిని పృత్యేకంగా. కర్నూలుకు పంపించారు. ఆయన 
ప కాకంగారికో, తనను నెహూూి గారు పంపడానికి కారణం మేము 
యానాముకు ఎదురుగుండా సాయుధ ఫోనీను దళం ఉంచడమే నని 
తేల్చారు. 

అందువల్ల, అంతర్జాతీయ సమస్యలు. లేస్తాయి గనుక, మేము 
(సెంచివారితో ఏ తగవూ తెచ్చుకో కూడదని ఆయన మాటగా 
చెప్పారు. 

ఆంధ్ర (పజలను _పెంచివారు తుపాకులతో కాలుస్తూంకే 
(ప్రజలకు ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి. సాయుధ పోలీసును 
సంపాము కాని, (సంచివారితో తగవు తెచ్చుకొనే ఉదెళం మాకు 
లేదని మాట ఇచ్చాము. 

ఆ సమయంలోనే (పెంచి పోలీసులు ఒ త్రీడి హెచ్చు చేయడం 
మొదలు పెట్టారు, మేము రిజర్వు పోలీసు దళాన్ని బలపరిచి, వారి 
ఖర్చుల నిమి త్తం మరొక పదివేల రూపాయలు మంజూరు చేశాము, 

నేను.యానాముదాటి అవతలకు వెశ్ళేలాగు టూరు ప్రోగ్రాం 
వేసుకొని, యానాములో ఉన్న (పెంచి పెద్ద ఉద్యోగికి మర్యాద 
(ప్రకారంగా ఆ [పోగ్రాం ప్రకారం యానాము" దాటి వెళుతున్నానని 
టీ త్తరం పంపించాను. ఆ (ప్రకారంగా, నేను యానాము దాటుతున్న 
సమయానికి ముందుర్శాతే ఆ ఉద్యోగీ, ఆయనతో ఉన్న (ఫెంచి జాతికి 


854 నా జీవిత యాత్ర 


చెందిన పౌరులు యానాము వదిలి, స్రనరులో పుదుచ్చేరివై ప్ప వెళ్ళి 
పోయారట. 

నేను యానాము దాపీే నమయంలో అక్కు వ ఐదారుగురు 
(పెంట పోలీసులు గార్డ్‌ ఆఫ్‌ అనరు పంటిది ఇచ్చారు. నేను యానాము 
దాటి అవతల వెళ్ళి, వ ప్రత్యేక మెన సనక పోవడంవల్ల, అటు 
వైపున ఉన్న మన (గ్రామస్థులను కలునుకొని, రెండు, మూడు 
గంటలలో తిరిగి వచ్చి, మన సాయుధ పోలినులకు ప 
కొన్ని చెప్పి, కాకినాడ వచ్చి ఓక మితునియింట స్నేహితుల 
నందరినీ చేరఢీసి వారికి ఒక కార్యక్రమం సూచించాను. 


ముందు కొంత నిళ్శబ్దమయిన (పచారంచేసి, యానాము మూడు 
వైపుల నుంచి ఒక వెయ్యిమంది చె ప్పున యానాము కాందిశ్లీకలు 
యానాములో కి పవేశించాలి. వారికి ఇబ్బంది లేకండా మన సాయుధ 
పోలీసుదళం అవసర మైతే సాయపడ గలదని ఏర్పాటుచేసి కర్నూలు 
తిరిగి వచ్చేశాను, 


ఒక వారం రోజులలో నేను ఢిల్తీ క వెళ్ళ నతని వచ్చింది. ఓక్‌ 
రోజు ఉదయం నేను (ప్రధాని న్నెహూగారిని చూడవలసి ఉన్నది. 


ఆ తెల్లవారుజామున మూడు గంటల వేళ కర్నూలు (ప్రభుత్య 
కార్యదర్శి నుంచి వె ర్‌లెస్‌ సండేశం వచ్చింది, 


పౌరులు వందలకొద్దిగా వెళ్ళి శాంతంగా యానాములో. ముని 
సిపల్‌ ఆఫీసు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు అ(క్రమించుకొన్నారనీ, 
అక్కడున్న (పెంచి పోలీసులు మాటవరనకు (పజలను అడ్డభావంతో 
పేల్చి; వెంటనే శరణు 'వేడుకున్నార నీ, అక్క_డ ద్రజా ప్రభుత్వం స 


క అరగ ల. ల వానాకాలం న మ a. aT శ. 


* కాకినాడ వా _సవ్యులు, పదవీ విరమణ చేసిన జిల్లా బడ్డి, 
నాకు న్యాయక కాళాలలో సహాధ్యాయి అయిన కస్తూరి సుబ స. 
రావుగారిని అక్కడ శార్యకలా పాధికారములుగల. పునపాలక 
సంఘాధ్యతని( మేయర్‌ )గా ఎన్నుకొ న్నట్టు తర్వాతి వార 
వచ్చింది. 


వ్ర వేంక రుశ్వర విశ్వ విద్యాలయము 855 


ఏర్పాటు చేయడానికి అప్పుడే సన్నాహాలు జరుగుతున్నాయనీ ఆ సందే 
శంలో ఉంది. 

నేను అనుకొన్నట్టు పని 15 రోజులవరకు అక్కర లేకుండా, 
వారం రోజులలోనే (ప్రజలు సఫలికృతము చేసి, భారతదేశంలో మిగిలి 
ఉన్న (పెంచి, పోర్చుగీ సువారి చేతులలో ఉన్న భూ భాగాలను పునరా 
క్రమణ చేసుకోడానికి మార్గదర్శకు లయ్యాలని నేను. ఉప్పొంగి 
కర యాన్ను 

తెలవారేసరిక్కి పత్రికలలో. చూపుడువేలు [పమాణంగల 
అక్షరాలతో. ప్రజలు యానాము ఆ(క్రమించుకున్నార నీ, (ఫెంచి (పభుత్వం 
పారు ూరిపోయారి సి వార్తలు పడ్డాయి. 

నేను 10, 11 గంటల వేళస్సుడు న్నెహూగారిని చూడడానికి 
వెళ్ళాను. 

వెళ్ళగానే, యానాము ఆకిమణ ప్రసంగం వచ్చింది. “మీ 
(పభుత్వం ఇలాంటి సనులు చేస్తే, అనవసర మైన అంతర్జాతీయ 
సమస్యలు బయలుదేరితే ఎవరు బాధ్యత వహిస్తారు? "” అని హతం 
చీకాకు చూపించే ముఖంతో అన్నారు. * 

అది విని నేను, “ప్రభుత్య సిబ్బందిలో ఒక్కమనిషయినా 
అంతర్జాతీయ సరిహద్దు దాటి యానాములోకి వెళ్ళలేదు. యానాము 
కాందిశీకులు తమ పట్టణం తాము పృనరాాక్రమణ చేసుకొంటే మన 
మేలాగు అడ్డ గలము" ఆన్నాను. 

అయినా ఆయన ఇలా అన్నారు: “ఏమైనాసరే, యానాం మీ 
రాష్ట్రంలో కలుపుకోకూడదు. (ఫెంచి తత్వం, (పెంచి సంస్కృతి 
మనం రక్షించాలి.” 


_*స్వాతంత్యం వచ్చి అప్పటికి 6 ఏండద్దయి నా, మన (పజలు 


చెబ్బలు తింటున్నా, పోర్చుగీసు, (ఫెంచి (పభు తాల నుంచే 


భా -గా | స రాతీయ సమాస 
మన భూ ఖా లు మనము వీసుకుం జే న స సలు 
సూతుని. భో “దీర నూ, తుడు |పగాని నె హూ గారు, 
వసాయని ఐంచే “ది అ (పథ | 


నోట. 
వపా 
ల న 


చమక టం కం. ఉత, 
భగ టన లీ 
మ. = bata 





చా =. నా ఎల? పను TTT TRIG BLM arden a a 


856 నా జీవిత యా।త్ర.4 


“సరే అలాగే కానివ్వండి” అని నెను వచ్చిన పనిలో సవ్యం 
గానే చేసుకున్నాను. స 


క వర్న రు తి తలు 

(బ్రిటిష్‌ క ఉద్ధృతంగా జరిగే రోజులలో తివెదిగారు 
ఐ. సి, ఎస్‌. పరీక్షతో & త్తీర్తుడె, అందరు ఐ. సి. ఎస్‌. ఉద్యోగుల 
లాగే _ అసి'ఫ్రెంట్‌ కలెక్టరు, డివిజనల్‌ మేటి స్రటు మొదలై న చిల్ల ర 
ఉద్యోగాలతో ప్రారంభించి, సోపాన ఈమంగా వెళ్తూ, 080 “లో 
అరంభించిన (ప్రపంచ సంగ్రామ SRE ఇండియా "శేందవ్రభుత్వ 
కౌర్యదర్శి వర్షంవరకు పై మెట్లు ఎక్కాడు. 

స్వాతంత్రానంతరం, 'ఏలాగో (పభుత్వం నద్భావాన్ని సంపా 
దించుకొన్నాడు. ఆంధ్రరాష్ట్ర గవర్నరు కావడానికి ముందు పంజాబు 


గవర్నరుగా ఉండేవాడు. గవర్నరు పదప్‌రో ఉన్నా, కార్యదర్శి తత్వం 
ఆయనను వదిలి పెట్టలేదు. దానికితోడు, అధికార వాంఛాపరుడు కూడా. 


అందుచేత, పంజాబులో గవర్నరుగా ఉన్నప్పుడు మంత్రులకు 


ఇం రల. టా ఇ దారు అనానను ఒలు అల్ల? వాంగ పా ఆ న. 


* ఈ ఉదంతానికి పూర్వం వుదుజ్చేరిదగ్గర, నోవాద్య ల 
మన (పజలు విదేశ (పభు త్య్వాలను వెళ్ళగొట్టడానికొని సరిహద్దు 
(పాం తాలలో నాల మొదలు శసుట్టారు. అప్పడు అ 
(పభుత్యాల వారు మన దళ నాయకలను హింనీంచడ మే కాకుండా, 
యుచే కుడ్‌ నేషన్స్‌ భద్రతా సమితికి, భారత (పభుత్వం తేమ 
రాజ్య భాగాలపె దాడి చే స్తున్నదని ఫిర్యాదులు చేశారు. అంగు 
చేత నే, సాన కో భారతీయ సత్యా గసహులు-గాక్క యానాము 
కాందిశీక లే పునరా|కమణచేసే ఏర్పాటు జరిగింది. 

యా'నాము విషయ మె (సంచి (పభుత్వం భ్మదతా 'సమి 
త్రెకి ఫీర్యాచెమి చేయలేదు. చేసినట్టు నా రలు రాలేదు, కాని 
"నేటికీ ఇ హుూరగారి ఏర్పాటు క్రింద యా సాము ఆంధ భూభా 


గంలో చేర్చబడక, సంఘ క్నేతం (యూనియన్‌ కురిటర్రీ గానే 
టాంది.. 


శ్రీ వేంక కేశ్వర విశ్వ విద్యాలయము 857 
శ్రీ స? 


మంత్రులకూమధ్య పరస్పర ఖేదాభిపాయాలు పెంచడంలో కొంత 
ముఖ్య పాత వహించాడు. ఆయన, ఆంధ్రరాష్ట్ర గవర్నరు కాగానే 
పంజాబు మంత్రి మితుడు ఒకాయన మాతో అన్నాడు: “ఈ త్రివేది 
అసాధ్యుడు. మంతులమధ్య సామరన్యం ఉండ నివ్వడు. మీరు 
జాగ తగా ఉండాలి సుమండీ!" 

ఆయన అన్నది ముమ్మాటికీ నిజం అయింది. విభజన 
సంఘంలో కూచున్నపుడే, రోజుకు ఒకటి రెండు పర్యాయాలై నా 
చర్మితచర్వణంగా, తాను పంజాబురో గవర్నరుగా ఉండగా, మంత్రు 
అందరూ తన సలహాపై నే కారక లాపాలు నడిపేవారని మాకు 

చెప్పేవాడు. 

గవర్నరు అయిన తరత, ఏదో విషయాలు చర్చించాలన్న 
నెపంపెన మంత్రులను తన యింటికి ఆహ్వానించడఎ, పరిపాలనా 
అనుభవంగల గవర్నరు ఉన్నప్పుడు, వారి సలహాపై నడచుకోవడం 
మంత్రులకు మంచిదని సదే పదే చెప్పడం చేసేవాడు. ఒక పెద్ద 
పుస్త సకంలో ఏయే మంతికి ఏయే పాఠాలు చెప్పాలో ముందుగా 
విషయనూచిక వాసుకొనేవాడు. ఆ (క్రమ (ప్రకారంగా మాట్లాడ సాగే 
వాడు. ఒక పదిహేను రోజులు అయ్యేసరికి (ప్రతి మం|తికీ ఆయనంచే 
గట్టి విముఖత ఏర్చడింది,. 

అయన (పకాశంగారిని మాతం పిలవడానికి భయపడేవాడు. 
తాను చెసే బ్బ (ప్రకారం పనై తత్వం చ | లేదని see 
తెలుసుకున్నాడు. 

అందుచేత, (పకాశంగారిపె (పతి 15 రోజులకు ఒకసారి. 
(పధానమంశ్రికి గవర్నరులు (వాసే రహస్యపు ఉ తరాలలో షో 
(వా ఫం 

ఈ న గవర్న రులు, పూర్వం స్‌ 

కర్‌ జనరల్‌ పేరిట (వాసే రహాస్యపు ఆ తేరాల లాగా తేన 
పేరిట 15 రోజుల కొక ఉత్తరం చొప్పున, రాజ్యపరిపాలనకు 
సంబంధించి వాసేటట్టు న్మెహూగారు ఒక పద్దతి ఏర్పరిచారు. 


858 నా జీవిత యా|త్ర-4 


(సకాశంగారికి, (ప్రధానిగారు (వ్రాసే ఉ తీరాలు చదువుకొన్న 
ప్పుడు, మాకు _ గవర్నరుగారు వహించే పాత్ర అర్హ మెంది. ఆ తర్వాత 
ఆయన, (పకాశంగారిని వదిలి పెట్టి, సంజీవ రెడ్డిగారిని చేరదీయడానికి 
యత్నించాడు. కాని ఆయనా ఒర్‌ కొరకరాని కొయ్య అని రెండు 
నెలలు అయ్యేసరికి ఆర్థం చేసుకున్నాడు. 

ఆయన హక తెలియకుండానే కార్యదర్శులను ఏవేవో రిపోర్తులు 
తయారుచేయవలసిందని & త్తరువులు నంఖవాచుు. మాకు తెలియ 
కుండానే అటువంటి రిపోర్టులు కన్న సచివాలయంనుంచి గవర్నరుకు 
వెళ్ళాయి. దానిపై మేము సచివాలయం వారికి ఒక ఆదేశం ఇచ్చాము. 
గవర్నరుగారు ఏ విషయం అడిగినా, ఉన్న భోగట్టా అంతా వారు 
పంపించాలి. కాని ఆ పంపే భోగట్టాకానీ, నిచేదీకగాని అందుకు 
సంబంధించిన శాఖ మంతి ముందు పెటి మరీ పంపాలని ఆదేశించాము. 


అతరోకత, గవర్నరు దగ్గరనుంచి, తస దగ్గరకు వెళ్ళిన 
"ఫ్రై ళ్ళాకు సంబంధంలేని నివేదికలు కోవాలనే & _త్ర్వ్వర్వులు Sse 
తగి పోయాయి, 


ఇలా ఉంటుండగా, ఒక రోజున, విద్యాశాఖామం(తి నన్ను 
ఇలా అకిగారు: “విశ్వవిద్యాలయం నామినేషన్ల విషయమై, నాకు 
తెలియకుండానే మీ “లా” సెక్రటరీగారిని గవర్నరుకు హక్కులు గలవని 
నివేదిక వాయమంకే, ఆయన అలాగే గవర్నరుకు హక్కు. ఉందని 
_ ఆధారాలు చూపిస్తూ నివేదిక పంపించారు. గవర్నరు ఈ విషయం 


i లాం 


రాజ్యపాలన సంబంధించి ఏయే 'వివయాలలో రాష్ట్రాల మంతి 
నుండు లికి స్వాతం, త్ర్య్యముందో, తరి లో” కేంద పభుత్వం (సమయం 
కల్సించుకోచాలో _ మన సంవిధానంలో స్ఫుటంగా ఉన్నాయి. 
అందులోని ౨855, ఖివ్‌6 అను చ్చేదాల (పశారం గవర్నరులు అవ 
సరమెతే తేప్ప కేంద (పభుత్వానికి డా త్ర రాలు (వాయవలనీన 
అగత్యం లేదు, అందుచేత, (పధాని రహస్యపు రా త్రేరాలు (వాయ 
డానికి చేసిన ఏర్పాటు సంవిధాన ప విరదమని వేశే చెప్ప 
నక్క_ర శేదు, మ 


ళా 





శ్రీ వేంకకేశ్వర విశ్వ విద్యాలయము 859 


నాతో మాట్లాడలేదు. మీ సెకటరీగారు నాతో చెప్పలేదు. మీకేమెనా 
వారా న 

“లా సెకటరీ నాకుకూడా ఆ విషయం చెప్పక పోవడంవల్ల, 
నేను ఆయనను పిలిది ఆ సంగతి అడగగా, ఆయన. నివేదిక పంపించి 
నట్లు ఒప్పుకున్నాడు. 

అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యా, కార్యదర్శిగారూ! 
మీరూ, గవర్నరుగారూ _ మాకు తెలియకుండా కార్యకలాపం ఇలా 
నడిపి స, మన రాజ్యంలో గవర్నరుగారి దొకటి; మంతత్రివర్గాని దొకటి, 
రెండు (సభుత్వాలు ఏర్పా టవుతాయి. ఒక రాజ్యంలో రెండు (సభు 
త్వాలు = సాగడం కుదురదుగదా మన సంవిధానం (ప్రకారంగా! 


నేను చెప్పింది సరయిందని (గ్రహించి కార్యదర్శిగారు జరిగిన 
"దానికి మన్నించమన్నారు. 


అప్పుడు నేను. గవర్నరుగారు ఏ రిపోర్లు అడిగినా, రిపోర్టు 
(వాయవలపినదే కాని, అది నా ద్వారానే పంపించాలని ఆదేశం 
ఇచ్చాను. తర్వాత కార్యదర్శి ఫైలు నా ద్వారా పంపించినట్లు, 
గవర్నరుగారు చూసి, అప్పుడు నాతో ఈ విషయం చర్చిసానని 
ఆహ్వానించారు. 


నాతో తాను యూనివర్శిటీ ఛాన్సలర్‌ అవడంవల్ల, మంత్రి 
వరానికి తెలియకుండా ఆ పని చేనుకొనే హక్కు తనకు గలదని 
వోసీంచాడు. మంతి మండలి (పన క్రిలేకుండా నివేదికలు (వ్రాయమని 
సచివాలయాన్ని తాను అడగవలసిన అగత్యం లేదు కదా! అన్నాను. 
ఇంతేకాక, యూనివర్శిటీ పరిపాలన విషయాలలో గవర్నరు చేసిన 
కార్యం ఏదైనా విశ్వవిద్యాలయ సభ్యులకు అసంతృ ప్రిగా ఉంచు, 
విశ్వ విద్యాలయం స్థాపించడం, నడిపించడం పూచీ (ప్రభుత్వానిదై 
నప్పుడు, దానికి సంబంధించి గవర్నరు నామన్విిశనాలు (N0mi- 
nations) చేసినా వాటి పూవీ (ప్రభుత్వం భరించవలసి - ఉంటుంది 
గనుక, (ప్రజా (సభుత్వంలో “గవర్నరు అన్న పదం యొక్క 


860 - నా జీవిత యా(త్ర-4 


వినియోగం కాన్టి నట్యూషనల్‌ గవర్నరు అనే ఉండాలని నొ అధి 
(ప్రాయంగా చెప్పాను. 

దానికి ఆయన ___ బొంబాయిలో క (పమెయం 
లేకుండా, గవర్నరు నామినేషన్లు చే చేస్తున్నాడని, “లా” సెక్రటరీ ఇచ్చిన 
నీ వేదికలో ఉన్నదని నాకు చూపించాడు, దానికి నేను “ఈ రాష్ట్రం, 
మదాసు రాష్ట్రంలోంచి విభజన అయివచ్చింది. మద్రాసు రాష్ట్రంలో, 
లోగడ మీ సానంలో ఉన్నవారు, అనగా గవర్నరుగారు పెట్టిన సంప 
దాయంకూడా చూడండి. యుద్ధసమయంలో “హోప్‌” త్ర. గవర్నరు 
ఉండేవాడు. నామినేషన్ల విషయమై, ఆయనకు స్వయంగా చేసుకొనే 
హక్కు. ఉందా? లేక "మంత్రుల న్నట్ల యితే మం(తుల సలహాపై న 
చేయాలా? అనే సమస్య చర్చిస్తూ, ఒక పెద్ద వెలు ఆయన దగరికి 
వెళ్ళింది. ఆ నాటికి దేళానికి ఇంకా న్వాతం్యత్ర్య్యం రాలేదు. (ప్రస్తుత 
సంవిధానం తయారు కాలేదు. అయినప్పటికీ ఆయన, “ఈ చర్చతో 
నాకు సంబంధం లేదు. మం్యతులుంకే, మంత్రి చెప్పిన సలహోపె నే 
నేను నడచుకొంటాను,” అని (వ్రాశాడు. అది మీరు చూడండి,” అని 
ఆ విషయం గవర్నరు దృష్టికి తెచ్చాను. 

ఇది.___గవర్నరు _పతివిషయంలోనూ తనకే అధికారం కావాలి 
అనే భావంలో ఉండేవాడనడానికి ఉదాహరణగా [వాళాను, 

ఆయన ఇంతకన్నా (ప్రమాదకర మైన సని ఇంకోటి చేశాడు. 
హైకోర్టులో అదనంగా జడ్డీలను వేయవలసిన. అవసరం వచ్చింది. 
గవర్నరు జ్‌ జెడి నియామకం ఫె లులో ముఖ్య న్యాయమూర్తి సూచిం, 
చిన పెరుగాని, ముఖ్యమంత్రి “సూచించిన 'పేరుగాని, తనకు అంగీ 
కారం కాకపోతే, తాను సూచించే పేరు (వాయడం తప్ప, వేరే చర్చలు 
చేయడానికిగాని, తాను స్వయంగా వెరే ఫైలు (పారంభించడానికిగాని 
కార నిబంధనలు ఒప్పుకోవు, 


అయినప్పటికీ, ముఖ్యమం తికి తెలియకుండా, ఆ విషయమై, 
ఓక (ప్రత్యేక సె సెలు ఆరంభించడమూ, సచివాలయంలో... అది, ముఖ్య 
మర్రిగారి వచ్చిన పై ఫె లుతో సంబంధంలేకుండా నడవడమూ జరిగింది. 


విశ్వాసరా హిత్య తిర్మానము 861 


ఇది సచివాలయంవారు. సరిగ్గా కని పెట్టలేదు. ఒక రోజు అక 
రగు మధ్యాహ్నం 12 గంటల వేళప్పుడు, రాష్ష9 పభుత్వ సిఫా 

కేంద ప్రభుత్వానికీ వెళ్ళడానికి ఇంక వ్యవధి లేదసి, సచివాలయం 
నుంచి కాగితాలు (ప్రకాశంగారి దగ్గరికి నా దగ్గరికి వచ్చేసరికి _ 
అందులో, ఈ వ్యవహారంలో గవర్నరుగారు అనవసరంగా (పమేయం 
కల్పించుకొని (వారంభించిన (ప్రత్యేక సె సెలు బయటపడింది, 

తరణం (పకాశంగారు ముఖ్యక రార్యదర్శిని పిలిపించి, “ఈ 
వ్యవహార ౦లో గవర్నరుగారికి, మనకు ఏమి పరిష్కారం. కాగలదు?” 
అని అడీగారు. 

అప్పటి కప్పుడే మం(త్రివర్లం రండు భాగాలు అవుతున్న సరి 
సతి bs దానికి తోడు గవర్నరుగారు, ఈ కొత్త త తంటా 
తీసుకొ సె. ఏసి చేద్దాము అన్నారు (పకాశంగారు. అయితే, ఈ చైలుకు 
సంబంధించినంత మటుకు మం(తులం నేన్ను (పకాశంగారు ఇద్దర మే 
కావడంవల్ల, ఇది పరిష్కరించే మార్గం సులభమయింది, 

జా ఫె ళ్ళమీద (వాత వ్రాసుకోవడంకన్నా, గవర్నరుగారి దగ్గరికి 
మీరు వెళ్ళి, ఈ ఫైలు అయనే ఉపసంహరించినట్లుగా చేయగలరు. 
చేయండి” అని ముఖ్య కార్యదర్శిగారికి సూచించాను. ముఖ్య కార్య 
దర్శిగారుకూడా కార్య నిబంధనలు దాగా తెలినిన వ్యక్తి గనుక, ఆయన 
గవర్నరుగారి దగరికి వెళ్ళి విషయం టోధపరిచాడు, 

దానిపై గవర్నరుగారు, అ పైలుమీద “ఈ విషయం ఇటు 
పైన నడవక్కర లేదు,” అని [వ్రాయడ మెకాక - ముఖ్య నాయమూ ర్తి, 
ముఖ్యమంత్రి నిస ంచిన పేర్లు తనకూ అంగీకారమే అని, నాటికి 
సంబంధించిన పైఇమీద: వాసి, సంతకం చేసేశారు, 

22 


విశ్వాసూహిత్య తిర్మానము 
0 

ఆని రంగాలలోను చురుకుగా ముందడుగు వే స్తున్నప్పటికి 

కూడా ప్రతిసక్షంవారికి- రాష్ట్రాభివృద్ధి పైని ఆస క్తికన్న, (ప్రకాశం 


Lain, isa 
తదా కా షన 
Sina Tacs 





862 నా జీవిత యా(త-4 


(ప్రభుత్వంపై తాము తేగలిగిన విశ్వానరాహిత్య తీర్మాన వ్యామోహము 
బలీయమైనది. 

వరికి, 1954 అక్‌ కోబరు చివరలో రెండు విశ్వాస రాహాశ్య 
తీర్మానాలు ప్రతిపాదిస్తామని నోటీసిచ్చారు. 


ఆ తీర్మానాలలో ఒకటి యిలా ఉన్నది: “ఈ (ప్రభుత్వంలో 
విధాన సభకు విశ్వాసం లేదు.” రెండవ తీర్మానం ఇలా ఉన్నది: 
“మద్య నిషధంగూర్చి, రామమూ రి సంఘం చేసిన సిఫార్సులను 
అమలు జరపకపోవడంచేత, ఈ (పభుత్వ్యంలో విధాన సభకు విశ్వాసం 
లేదు” 

ఇదివరకు ఒక సందర్భంలో, విధాన సభ చర్చలో ఏదైనా 
ఒక విషయం ఉన్నప్పుడు, ఆ విషయం ఆమోదింపబడడమో, తిర 
స్కరింపబడడ మో, వాయిదా వేయబడడ మో... ఈ మూడింట్లో ఏదో 
ఒకటి జరిగితేకాని, మరొక విషయం (ప్రతిపాదించడానికీ సీలు లేదని 
(వ్రాశాను, 


చర్చించే విషయానికి సంబంధించిన మరేదైనా అది దానికి 
సవరణగా చర్చకు తేవచ్చును. కాని, ప్రత్యేక విషయంగా నభ ముందుకు 
తేవడానికి వీలులేదు. ఈ నిబంధనలు చాలా అనుభవంపై న విర్చాటు 
సస 


ఆ రోజున, స్పీకరుగారు__ముంధు వెనుకగా నిర్ణయాలు ఇసే 
వారన్న విషయం (పతిపక్షంవారు (గ్రహించి, మీద చెప్పిన రెండు 
తీర్మానాలూ (ప్రతిపాదినా మని పట్టుబట్టారు. 


'ఠెండూ.__ఒకే పర్యాయం, ఒకదానికి రెండోది సవరణగా 
తప్ప, రెండు (ప్రత్యేక నం చేయకూడదన్న అభ్యంతరం 
నేను ఎంత గట్టిగా చెప్పినా, స్పీకరు మామూలు పద్దతిని, ద 
సంసార పక్షాన పోదాము, నోటింగు సమయంలో ఈ విషయం చూసు 
కొందాము లెండి” అని ర0డింటిమీద సి త్యేక తీర్మానాలుగౌ చర్చ 
_ చేసుకోవచ్చు అని తన నిర్ణయం తెలిపారు. 


తిర్మాసము 863 


చర్చ చాలాసేపు జరి(ంది. పృతిఫక్షంవారు, పృభుత్వంపై న 
— మర్శలు అలవా మైన పద్దతిల్‌ SS ఆరంభమయ్యాయి, వోటింగు 
యం వచ్చేసరికి మళ్ళీ పాత చర్చ రెరడు తీర్మానాలు పి త్యెరంగా 
టుకి పెట్టాలని ప్రతినక్షంవారు, అలాగు వీలులేదని నేనూ వాదించు 
వడంలో కాలం వృథా అయిపోయింది. 

“ఏ తీర్మానం ముందు వ్‌ నోటుకి పెట్టాలి?” అని స్పీకరుగారు 
నన్నడగగా. అద సృతిపక్షం వారికే తము వదిలి పెప్టైళా మని, 

స్రభుత్వ పక్షాన నను చెప్పాను. 
రెండు తీర్మానాలనూ పితిపాదించినవారు, పైన పెర్కొన్న 
వాటిలో మొదటి దానిని వోటుకి పెట్టాలని అడిగారు. 


a 


3 


గ 


అ మొదటి తీగ్మానం సూటిగా ఉంది; అన్ని కారణాలు అందు 
లోనే లీనమై ఉన్నవి. 

వోట్లు లెకి౦చగా _సభుత్వానికి fi వోట్లు మెజారిటీ వచ్చింది. 
విశ్వాసరాహిత్య తీర్మానం ఓటమి చెందింది. 

స్పీకరుగారు ఎజెండాలో ఉన్న తర్వాత అంశానికి వెళ్ళడమో, 
లేక సభ వాయిదా వేయడమో చేయవలసి ఉంది. (ప్రతిపక్షంవారు, 
స్పీకరు వై ఖరి తెలిసినవారు కాబట్ట రెండవ తీర్మానం వోటుకు పెట్టాలని 
కేకలు చేశారు _ అది ఎ తమౌత్రం చెల్లదని మేము పభుత్వ 
పక్షాన వాదించాము. ఓడిపోయినది . రెండవ తీర్మానంకన్నా బల 
మైనది; హెచ్చు వినారత కలది అన్నది న్యాయశాస్త్ర ప్రతిపాదిత మైన 
అ కారణమే వారికి బలీయమని తోచిన యెడల _ వారు. 
మొదటిదానికి శెండవదానిలో ఉన్న మాటలు సవరణగా సితిపాదించి 
ఉండవలసింది కాని వారలా చేయలేదు. ఇంతేకాక, ఈ నమా వేశం 

సెషన్‌లో నే__ఈ కారణం చెప్పి, గవర్నరు సంబోధనోపన్యాసానికి 

చేసే కృతజ్ఞతా తీర్మానంలో, కామమ రి కమిటీ సిఫార్సులు అమలు 
పరచలేదు కనుక చింతి స్తున్నా' మన్నమాట చేర్చాలని వాడు సవరణ 
సూచించడము, అది ఓడిపోవడము కూడా జరిగినవి. 


156 


864 నా జీఎత యా(త్ర-4 


అందుచేత, ఈ రెండవ తీర్మానాన్ని వ పోటుకు పట డానికి వీలు 
లేదు అన్న అభ్యంతర ౦కూడా మరొక శాసన సభ్యులు సె హాతురోంగా 
చెప్పి మహాసిర్రిహారు. 

వ ళాసన నభా చర్మితలోను లెని విషయం అప్పడు. జరిగింది. 
45 నిమిషాలు మా దగారు అర కూచునే ఆలో oe 
మొదలుపెటారు ఈ లి రోప్పున ఎపరికి తి కోచింది వార్‌ రండువే పులా 
మాట్లాడడం మొదలు పెట్టారు. 

ఈ ఆలస్యం అదను చూసుకొ ని పపతిపత నాయకులు, మా 
సక్షంలో ఉన్న నలుగురు సభ్యులను ఒకరి da ఒకరిని చీడీతోకి 
తీసుకువెళ్ళి, చతురోపాయములని చెప్పిన వాటిలో రెండు, మూడు 
ఉపాయాలను అవలంబిస్తూన్నట్టు మాలో కొందరు కనిపెట్లారు. కాని 

ఆ సరిసితులలో ఎవరూ ఏమీ చేయగలిగింది లేదు. 

కాం(గసు పార్టీలో ఉన్న ఒకరు లేచి “మాకు |ప్రథుత్వ్యంమీద 
ఏమ కోనరలదు .కౌన్ని సంజీవ రెడ్డిగారి అహాంభావానికి మా తిర 
స్కారం తెలియజేయడానికి విశ్వాస రాహిత్య తీర్మానానికి అనుకూలంగా 
తాను వోటు చేస్తున్నట్లు ప్రకటించాడు. * 

మరి ముగురు సభ్యులు, మొదటి తీర్మానానిరి (ప్రభుత్య పక్షాన 
వోటు చేసిన వారు, అయినా ఈ రెండవ తీర్మానానికి (పేతిపక్షానికి 
అనుకూలంగా వోటు చేశారు. 

ఏడు వోట్లతో మొదటి తీర్మానంలో గెల్చిన (పభుత్వం, ఈ 
రెండవ తీర్మానంలో ఒక వోటుతో ఓటమి చెండింది. 


? 


ఆం(ధరాష్ట్ర (పథమ (పభుత్వం పతనమైంది. 

(ప్రకాశ౦గారుఎ కొన్నాళ్ళ (క్రిందట, ఎస్పుడై నా ఓడవలసి వస్తే 
స్పీకరుగారి తప్పుడు రూలింగు వల్లనే ఓడిపో శామని హాన్యధోరణిలో 
_ చెప్పిన జోన్యం నిజమైంది. 

(ప్రతిపక్షం వారి ముఖాలు వికసించాయి, అంతకన్న హెచ్చుగా 





లాం మట ఇ నోటును 


*ఆ 18 -నెలలలోను, ' ఆయన_ నలుగురూ విచేలాగు మాట్ల 
పంది అడే పథమం అనుకంటాను. 






విశ్యాసరాహిత్య తీర్మానము 865 


గపర్నరు (తి వేదిగారి ముఖం వికపించిందని వెంటనే చూసినవారు 
చెప్పారు. 
(పతిపముల బిలంవల్ల గ్రా యనా నలుగురు స్వపక్షీయుల 


దొంగపోటునల్ల, అనుకో డానికి వీలులేని క్షణంలో, (ప్రభుత్వం పతన 
మయింది. 


శః సంఘటన జరిగిన తర్వాత, మంత్రిమండలి (పకాశంగారి 
యింట్లో సమావేశ మయింది. ఆ సమావేశంలో తీర్మాన పూర్వకంగా 
గవర్నరు గారికి ఒక లేఖ (వాశాము: “ఈ రోజున, శాసన సభలో. 
నమూ (ప్రభుత్వం పైని, విశ్వాస రాహిత్య తీర్మానం ఒకటి ఆమోదింప 
బడింది. అందుచేత, ఇందుమూలంగా వెంటనే మా ప్రభుత్వం రాజీ. 
నామా దాఖలు ష్‌ (ప్రస్తుతం శాసన సభలో వివిధ పార్తీల 
సంభ్యాబలం బట్టి చూ సే స్తై ప్రత్యామ్నాయ (ప్రభుత్వం ఏర్పడ గలిగే 
పరిస్థితులు లేవు" అందుచేత, శానన సభ రద్దుచేసి, త్వరలో కొత్త 
ఎన్నికలు జదిపించవలసిందని మా సలహా మా రాజీనామా, మ 
సలహా అంగీకరించవలసిందని మా కోరిక.” 


(ప్రకాశంగారు ఈ ఉ త్తరంమిద సంతకం పెట్ట, సంజీవరెడ్డి 
గారి చేతికిచ్చి, ఆయనను స్వయంగా వెళ్ళి గవర్నరుకు అందజేయమని 
కోరారు. ఆయన వెంటనే గవర్నరు దగ్గరికి వెళ్ళి, ఆ లేఖ అంద 
జేశారు. విశ్వాస రాహిత్య తీర్మానం రెండుగంటల తర్వాత పాసయి 
నట్లు జ్ఞాపకము. మా ధన. 5 గంటల లోపునే పంపించేశాము, 

నేను ఇంటికి వెళ్ళేసరికి, మాకు వ్యతిరేకంగా ఉన్నవారిలో 
కొందరు వచ్చి, “ఎవరూ అనుకోని దుష్ఫలితం (ప్రొ పీ పించింది. మీరు 
రాజీనామా ఉససంహరించవలసింది. మెము, మీ ఎకతన్న బల 
పరునా” మని చెప్పారు. 


కాని, వారి అభిమానానికి కృతజ్ఞత తెల్సి, “ఉపసంహరించే . 
లక్షణం మంత్రివర్గంలో ఎవరికీ లేదు. (పకాళంగారికి అసలే అటువంటి . 
భావం ఉండదు. మీరు మాకు నచ్చజెశే బృ [ప్రయత్నం _ మానుకోండి, & 
అన్నాను. 


864 నా జీఎత యా(త్ర-4 


అందుచేత, ఈ రెండవ తీర్మానాన్ని వ పోటుకు పట డానికి వీలు 
లేదు అన్న అభ్యంతర ౦కూడా మరొక శాసన సభ్యులు సె హాతురోంగా 
చెప్పి మహాసిర్రిహారు. 

వ ళాసన నభా చర్మితలోను లెని విషయం అప్పడు. జరిగింది. 
45 నిమిషాలు మా దగారు అర కూచునే ఆలో oe 
మొదలుపెటారు ఈ లి రోప్పున ఎపరికి తి కోచింది వార్‌ రండువే పులా 
మాట్లాడడం మొదలు పెట్టారు. 

ఈ ఆలస్యం అదను చూసుకొ ని పపతిపత నాయకులు, మా 
సక్షంలో ఉన్న నలుగురు సభ్యులను ఒకరి da ఒకరిని చీడీతోకి 
తీసుకువెళ్ళి, చతురోపాయములని చెప్పిన వాటిలో రెండు, మూడు 
ఉపాయాలను అవలంబిస్తూన్నట్టు మాలో కొందరు కనిపెట్లారు. కాని 

ఆ సరిసితులలో ఎవరూ ఏమీ చేయగలిగింది లేదు. 

కాం(గసు పార్టీలో ఉన్న ఒకరు లేచి “మాకు |ప్రథుత్వ్యంమీద 
ఏమ కోనరలదు .కౌన్ని సంజీవ రెడ్డిగారి అహాంభావానికి మా తిర 
స్కారం తెలియజేయడానికి విశ్వాస రాహిత్య తీర్మానానికి అనుకూలంగా 
తాను వోటు చేస్తున్నట్లు ప్రకటించాడు. * 

మరి ముగురు సభ్యులు, మొదటి తీర్మానానిరి (ప్రభుత్య పక్షాన 
వోటు చేసిన వారు, అయినా ఈ రెండవ తీర్మానానికి (పేతిపక్షానికి 
అనుకూలంగా వోటు చేశారు. 

ఏడు వోట్లతో మొదటి తీర్మానంలో గెల్చిన (పభుత్వం, ఈ 
రెండవ తీర్మానంలో ఒక వోటుతో ఓటమి చెండింది. 


? 


ఆం(ధరాష్ట్ర (పథమ (పభుత్వం పతనమైంది. 

(ప్రకాశ౦గారుఎ కొన్నాళ్ళ (క్రిందట, ఎస్పుడై నా ఓడవలసి వస్తే 
స్పీకరుగారి తప్పుడు రూలింగు వల్లనే ఓడిపో శామని హాన్యధోరణిలో 
_ చెప్పిన జోన్యం నిజమైంది. 

(ప్రతిపక్షం వారి ముఖాలు వికసించాయి, అంతకన్న హెచ్చుగా 





లాం మట ఇ నోటును 


*ఆ 18 -నెలలలోను, ' ఆయన_ నలుగురూ విచేలాగు మాట్ల 
పంది అడే పథమం అనుకంటాను. 






మరల ఎన్నికలు 867 


క. అంగీకరి స్తే స భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే, “ఎవరికి 
వారే యమునా తీరే” అన్నట్లు, అందరూ. చీకావు పడవలసిన అవస్థ 
వస్తుంది. శ 

నాకు తోచిన పెవిషయాలు వారితో చెప్పగా, వారు వెంటనే 
అంగీకరించారు. పత్రికలు కూడా సుముఖతను చూపించాయి. అయినా 
త ఉద్దోషణ 6 నెలలు అమలు జరగడానికి ఏర్పాటు కావడం 
చేత, 4; 5 Seo ses అన్నీ పార్తీ లవారు తమ తమ ఎన్నికల 
సన్నాహోలు చేసుకొనే అవకాశం నచ్చింది 

య కాలం వచ్చేసరికి, కాం(గసు పార్తీ వారు తమ యత్నం 
తాము చేసుకుంటూ ఉన్నారు. నేను చెప్పిన సూత్రం- ఆ తెదీ నాటికి, 
రాష్ట్ర కాంగైసు సంస్థలో అధికారంలో ఉన్నవారు పొటించడానికి 
ఇష్టులుగా లేరు. అత. త్య (పక్కనుంచి (ప్రకాకంగారిని కాం(గ 
సులో కలిసిపోవలసిందని, ఆయనమీద అభిమాన మున్నవారు వ త్రిడి 
చేయడం మొదలు పెట్టారు, 
ఇలా hye గుంటూరులో కాం గ సుపార్టీ సమా వేశం 
జరిపారు. we సూ ఎళౌన్ని అదే సమయంలో గుంటూరులో 
ఏర్పాటు చేశాను. మా నమావేశం జరుగుతూండగా, కౌంగెంసు 
పార్రీహాది ఆదేశ పరా రారం ముగ్గురు నలుగురు కాంగెను సభ్యులు 
మా సమావేశ వేదికకు ఏదో సం దేశం ఇవ్వడానికి వస్తామని కబురు 
పెట్టారు. వారిని నేను ఆహ్వానించాను. 

ఆ వచ్చిన వారిలో ___శ్రీముతి అమ్మన్నరాజా, (శ్రీ మతి కడప 
రామసుబ్బమ్మగారు ఉన్నారు. వారు చెప్పిన సందెశ సారాంశం ఇది: 
“పజాపార్తీ వారు, కాం(గసువారు కలిసి 10 నెలలు రాజ్యం నడి 
పించారు. హెద్చయిన భేదాథభి పాయాలు ఇద్దరి మధ్యనూ కనిపించ 
లేదు (ప్రజాపార్తీ లో ఉన్నవారు 9) శాతం పూర్వ కాం(గేనువా దులే. 
కనుక్క మొ త్తంమీద, _సజాపార్చీ అంతా కాంగెసులో పునః (ప్రవే 
శించనలసింది.” స్ట 

లోగడ జరిగిన కొన్ని విష నూలవల్ల, (ప్రజాపార్టీలో ఎవరూ 


868 నా జీవిత యాత్ర 


కాంగ్రనుతో కలియడానికి అప్పుడు అంగీకరించలేదు. అందుచేత, 
రాయబారులు వారి సభకు వెళ్ళిపోయారు, 

ఆ ర్మాతి, (పకాశంగారిని చూడడానికి ఆయన బసకు వెళ్ళిన 
పార్తీ స సభ్యులు క! ఆయనను, ల. కలిపిపోతున్నా 
రన్న వా ర్త వా సవమెనా? అని (పళ్నించారు. ఆయన "చేరితే ఏం 
ప్రమాదమా?" తని se వేశారు. 

ఆయన నన్ను, “ఏమి! కాం(గనులో చేరకూడదా ; నరో 
అని అడిగారు, పార్తీలో ఎపరికీ ఇషం లేదని జవావిచ్చాను. “సరే, 
అలాగయితే మీరు అనుకున్న శ్లే చేసుకో ండి,”” అన్నారు ఆయన 

తర్వాత కొంత కొ లానిక్‌ ఆయన ఢిల్లి వెళ్ళడం తజస్తించింగి, 

అది డిసెంబరు నెల. ఆయన ఢిల్లి నుంచి నా కొక తంతి స్య.” 
అందులో *తనను కలునుకోమని నెహూూరిగారినుంచి ఆహ్వానం వ స 
నువ్వు ఓర స్కరించదోకు సుమా!” అని ఉంది, 

మరి రెండుమూడు రోజుల్లా అలాగే arb నుంచి, 
ఆందులో (వ్రాసిన తేదీకి వచ్చి, తనను కటకంలో కల సుకోవలసిందని 
ఆహ్వానం వచ్చింది. నను అతన అన్న తేదీకి కటకం చేరు రుకున్నాను. 

మధ్యాహ్నం. నెహూగారు, నేను ఒకరి నొకరు పలకరించు 
కోవడం, గవర్నరుగారి బసలో జరిగింది. నెహూాిగారు, ' నన్ను 
మొదట బలవంతరాయ్‌ మెహతా శక్రో మాట్లాడవలసిందినీ, రాత్రి 
భోజనానంతరం కలిసి కూర్చుందామనీ చెప్పి, మెహతాగారిని, నన్ను 
ఒక గదిలో కూచో పెట్టి వెళ్ళిపోయారు, 

మెహతాగారు చెస్పిందె చెప్పుతూ, రెండు గంటల సేప్ప, 
నన్ను కాంగెసులో చేరమని మనోకెళనం చేయసాగారు. కాని, అటు 
వంటిదానికి లొంగే లక్షణం నాలో లేదని ఆ రెండు గంటలత ర్వాత 
ఆయన (గ్రహించారు. 


* ఆయన ఆలిండియా కాంటగెస్‌ ట్ట ఒక జనరల్‌ 
సెకటరీగా ఉండేవారు. తర్వాత, భాసా రాస్తాలం ఏర్వడిన 
పిదప గుజరాత్‌ కు ముఖ్యమం తి అయ్యారు. అలా ఉన్నప్పుడే 
న. మనకు ఒక చిన్న 9 (పారంభవమయింది. రాష్ట్ర 


చేతే ఎన్నికలు 869 


అవ్వుడు ఎన్నికల విషయమై చర్చ ఆరంభించగా, నేను. 
శే ఎలగ న్‌ (ప్రణాళిక (మానిఫెస్టో), ఒకే సెలక్షన్‌ కమిటీ అన్న 
నా సూత్రాన్ని చెప్పగా, అయన తొందరగానే దానిలో ని బలం (గ్రహించి, 
అంగీకరించారు. 

రాతి భోజనానంతరం నెహశాగారు, బలవంతరాయ్‌ మెహతా 
గారు, నేను-_ గవర్నరుగారి (డ్రాయింగ్‌ రూమునో కఠకూచోడానికి 
వెళ్ళాము. 

టక్‌ కుర్చీపై ని రంగు రంగుల శాలువ వంటిది కనిపించగా, 

నెటూగారు దానిలో కూచోటోయే వరికి చటుక్కున (క్రిందికి దిగజా 

రారు, ఆయన, ఆ రోజుల్లో బలంగా ఉన్నవారే గనుక, ఆ (ప్రక్క. 
నున్న మేము వెంటనే ఇన సాయసడి నిల్చోబెట్టడంలో కష్ట 
మేమీ లేకపోయింది, అప్పుడు, బాగా ఉన్న సోఫానూసుకొని అయన్‌ 
కూచున్నారు. 

ఆయనకు. నన్ను పేరు పెట్టి పిలిచేటప్పుడల్లా, సా పితు చివర 
ఉన్న “థం అన్నఅక్షరాన్ని బంగా, గట్టిగా ఉచ్చరించడం పూర్వపు 
అలవాటు. నేను రార్యగెసు వదిలిన తర్వాత మేము తరచుగా కలుసు 
కోర్రప్రోయిన్నా నన్ను ఆ విధంగా పిలవడాన్ని ఆయన మరిచిపోలేదు. 
Ere రు పట్టి పరిచి, ఆయనే సంభాషణ (ప్రారంభించారు: “ నీకేమో కొంగ 
సుతో పునక్మ పవేశం చేయడానికి మానసిక మైన అభ్యంత రాలున్నాయని 
బలవంకరాయ్‌ మెహతా అంటున్నాడు, త్ర ఎంతవరకు సరి అయిన 
అధి పాయం?” 

దానిపై నను కున ౦ కలుసుకున్నది,ఎన్ని కల వ్యూహం పన్నడం 
Mes పార్టీ విడిచి? పెట్ట, మీ పార్టీలో చెరాలన్నట్ల యితే. అది ఏదో 

హజమెన, చార్మితక ప్రవాహంలో. జరగవలసిన పని. కౌని, ఎన్ని 


పరిషాల లనాళార్య కమ : సందర్భంలో, ఆయన తయన వెళుతున్న విమా 
నాన్ని ఫు వొరు కూల్చివేశారు. ఆయన అసువులు వాశాడు, 
భారత బేళం తనుపమాన దేళభ కృ క రత్నాన్ని కోల్పోయింది. 


870 సజ త య్మాాత-4 


కలకోసం పార్టీ మారడంవల్హ్ల (ప్రజలకు అంతకుముందు మావో ఉన్న 
విశ్వాసం తగ్గి కాడా పోవచ్చు. అందుచేత, కాం గసులో కిలియడం 
అన్న చర్చ ఏదిలి పెట్టి, ఎన్నికలలో మనం చేయవలసిన కౌర్య క్రమం 
గూర్చి సిద్ద యానికి వ న మంచిది, ఏడి పార్త లుగా మనం Wr 
నిమాజక | వర్షాలు పంపకం చేసుకొంసే, ప్రజంలో నె తికంగా హెచ్చు 
విశ్వాసం కలగడానికి ఆవకాశం లేము. అందుచే, నేను బలవంత 
రాయ్‌ మెహాతాగ రితో సూచించిన సూతం hes పివరినాను, see 
పార్టీలు ఈ 13 నెలలు ఆంధ్రలో కలివి రాజ్యం చేశాయో, అవి. ఏక 
మెన ఎన్నిక (ప్రణాళికతో, ఏకమైన సె సెఎక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసుకొని, 
(ప్రజల ముందుకు ఏక గీవంగా వెళ్ళ నట్లయితే మనకు విజయం తప్పదు” 


అన్నాను. 


నా ఈ మాటలు వివ్నతర్వాత, ఆయన సూక్ష్మగాహి గనుక, 
వెంటనే. అంగీకరించా నన్నమాట (ప్రత్యేకంగా అనక, “మీ కల 
యికలో (ప్రొపెసర్‌ రంగాగారి పార్టీని కలిపితే బాగుంటుందా? అని 
యథాలాపంగా అడిగారు, 


నేను వెంటనే “అయన ఈ పారీ జొ కలియడం చేళానిక్తీ, 
తం 
మన ఎన్నికలకూ కూడా చాలా మంచిది. ఆయనను తప్పురుండా గరియ 
వలసిందని ఎలాగూ కోర డలుచుకొన్నాను,” అన్నాను. 


దాని పె నెః పాళాంగారు “నేను త్వరలో ఇందో నేషియా (పాంతా 
లకు వెళ్ళిపోతున్నాను. నెను వెళ్ళేముందు, మీరుడిలీ వచ్చి కోలునుకొం తె. 
లాల్‌ బహదూర్‌ శా స్ర్రినీ, మౌలానా సాహేబునీ, మమ్మల్ని కలిపి వేస్తాను. 
సీపు చెప్పినట్టు మిగిలిన కార్య కమం వారితో నడి సంచివచ్చును, “నేను 
విదేశ వర్యటననుంది తిరిగి వచ్చేసరికి, కొంత కార్యక్రమం సాగ 
నివ్వండి,” అన్నారు. 


తర్వాత మాములుగా కరచాలనాలు మొదలై న వీడ్కోలు లాంఛ 

నాల అనంతరం, సగం రాత్రివేళ, ఎవరి (త్రోవన వారు వెళ్ళిపోయాము. 
తెల్ల వారె సరికి__ నెహూ) గారికి, నాకు మధ్య జరిగిన ఏర్పాట్లు 

ఉం గ 


మరత ఎస్నికలు 871 


పెద్ద అక్షరాలతో ప;తికలలో ప పడ్డాయి. చెన్నపట్నం సతికలలోనూ 
పడే ఉంటాయి. 

అప్పటికి, ఏలూరులో రాష్ట్ర కార్య, గెను కమిటీవారు సమావేశం 
కావడానికి ఏర్నాటు జఏగింది. ఇక్కడ వీరు, “ఈ విశ్వనాథం ఎవరు? 
ఈయనతో, మాకు ఒడంబడిక ఏమిటి? పత్రికలలోపడ్డ వార్తలు 
నమ్మడం ఎలా? మాకు స్వయంగా నెసాళాగారినుంచి కబురువ సే 
తస్ప, మా ఎర్బాట్లు మూదు” తని షృతికలవారి ముందు చెప్పగా, 
మర్నాడు పత్రికలలో ఆ వార్తలన్నీ పడ్డాయి. 

పరిస్టితి చెడిపోకముందే, బలవంతరాయ్‌ మహతాగారు___క5ళా. 
వెంకటరావు (ప్రభృతుల 'స కటకం ఎర్పాట్లు వివరించడానికి ఒక కాంగెసు 
పెద్దను సంసడం జరిగింది, 

చిని కాంగ్రసు పార్టీ వారు సజావుగా నాతో మాట్లాడి, 
నం రం మ. సాఫీగా జరపడానికి ఆంగీకరించారు. 

నె ఏతోప్పనే ఆచార్య రంగాగారికి జరిగినదంతా చెప్పగా, భవి 
ష్యత్‌ దృష్ట్యా, ఆయన ఈ కలయికలో భాగస్వామి కావడానికి వెంటనే 
అంగీకరించారు. 

సోషలిస్టు నాయకులై న పి. వి, బి. రాజుగారినికూడా ఈ కల 
యికలో చేరవలసిందని నేను ఆహ్వానించినా, ఆయన నిరాకరించారు, 


ఢిల్లీలో నెహూగారితో సమావేశము 
నెహూగారు చెస్పిన తేదీకి మేము ఢిల్లీ వెళ్లాము. అక్కడ, 
రంగాగారు కూడా హాజకయి ఉన్నారు. సమావేశంలో లాల్‌ బహదూర్‌ 
శాస్త్రిగారు కూడా కూదున్నారు. 
కక్రూలులో (పభుత్వం జరుగుతున్నప్పుడు __కాంగగెస్‌ పార్టీకి 
చెంది, విశ్వానరావొత్య తీర్మానం ' వోటింగులో (ప్రభుత్వానికి వ్యతిరే 
కంగా వోటు చేసినవారిని తప్ప, మిగిలిన వారందరిలో ఎవరు చేరిరా. 
చెర్చుకోవచ్చునన్నారు నెహూగారు. 
దానిపె రంగాగారు అటువంటి ఒక సేరు చెప్పారు, కాం(గెస్‌ 
పార్టికి చెంది, విశ్వాసరాహిత్య తీర్మానానికి వ్యతిరేకంగా చోటు చేసిన 


872 నా జీవిత యాత్ర-4 


ఒకరి పేరు చెప్పి, అవ్య కిని ఈ ఏర్పాటులోంచి తప్పించగూడ 
గూడదన్నారు. 

ఆపేరు చె ప్పేసరికి, నహూూగారు మండిపడి. “తరు 
కరు ఎత్తకండి" అని కోపంగా, మరి మారుమాట చెప్పడానికి వీలు 
లేదన్నట్లు అన్నారు. 

న్నెహూగారు అంత కోపంగా ఏ వ్యకి గురించి అయినా 
అప్పుడు అన్నమాట సుల సందర్భం లోనూ నెను ఆయన నోటి వెంట 
వినలేదు. 

ఇది అయిన తర్వాత, నెహూూగారు మమ్మల్ని భార కానా 
గారికి అప్పజెప్పారు. 

అప్పు డింకా పార్ల మెంటు జరుగుతున్న రోజులు, పార్త 
మెంటు భవనంలో గల శాస్రీగారి గదిలో మిగిలిన కార్యక్రమం తరం 
ముతత కస్‌ ఫెస్టో (ప్రణాళిక కో ఏయే అంశాలు చేర్చుకోవాలనే 
విషయంపై పది నిమిషాలు చర్చించాము అది నిశ్చయం కాగానే, 
మర్నాడు కలుసుకుందామని అప్పటికి విడిపోయాము. 

మర్నాడు శాస్త్రిగారి గదిలోకి నేను వెళ్ళేసరికి, ఆయన ఒక 
(ప్రణాళిక ముసాయిదా తయారుచేసి ఉన్నారు. అది దిర్హమెనది కాదు, 
మూడు పార్టీ లకు అంగీ కార మైన భాషలో (వాసి వత 

వ. ము... పార్టీలకూ కలిపి ఆయన య క్త 
కాం(గెను విధానమండలి పా, ” అని పేరు పెట్టారు. నను? 
వద్దన్నాను. పున కాంగెనులో విలీనం కానపుడు. మా పార్టి నమణ, 
దానికి అంగీకరించరని నేను చెప్పాను. ఈ సమస్య ఛాలా సేప్ప తేల 
లేదు. శాస్త్రిగారు. ఒక మనిషి నిచ్చి, నౌలానా అకాద్‌గారి గదికి 
పంపించారు. 

అజాద్‌ గారితో నాకు చను వెక్కువ లేకున్నా నన్ను, ఆయన. 
_ 1026 నుంచి ఆలిండియా కాం(గస్‌ కమిటీ సమావేశాలలోను, తర్వాత 
“948 లో (పకాశంగారి మంత్రివర్గ నిర్మాణ సంబంధమయిన తగాదా 
a లోను తరచుగా చూస్తూండడంవల్తి, నా విషయం తెలిసినవారే. ఆయన 


వానలా 
స్థా a i ne 


మరల ఎన్నికలు 873 


కొలత తనుప్పు తీసుకొని చాకో అన్నారు; “ము రెరడు పార్టీలు. 
ఆంచే, (ప్రకాపార్తీ, కృషికార్‌ లోక్‌ పార్టీ కౌం|గాసు పార్టీకన్నా 
తక్కువ సంఖ్యాబలం కలవి. అందుచేత, “కాంగ్రెస్‌పార్టీ సీర శాస్త్రి 
గారు ఉంచారు. మీతో కలియడంవల్ల “నంయు క్తి అన్నమాట 
చేర్చారు. మీ పార్తీల వ్య క్రిత్వం ఇందులో ఫోబేదు. “కాంగెకు పార్టీ_ 
మీ శానన సభలలో ఉన్న పార్తీ అన్నిటికన్నా పెద్దని, దాని శే 
కుండా చేయడం మీ మీ ఉదేశమా! ఈ సమయంలో అందరూ కొంత 
ఉదారంగా క్‌ 
, ఎల్‌, పి. (పతినిధి ఈ పరు విషయం అంతగా పట్టించుకో 
లేదు. ఆ పరిస్థితిలో. అంతవరకు వచ్చిన కలయిక వేర కోసం 
నా ప్రతిపాదనవల్ల సాడు చేయడం మంచిదికాదని నా మనసులో 
ఉహించుకొని "నేను కూడా అంగీకరించాను. దీంతో మూడు పార్టీల 
కలయిక ఓరే ఎలక్షన్‌ mer ఫెస్తో అన్న నా ఎన్నికల వ్యూహం | 
అంతవరకు జయ సేద మైంది, ఇక మిగిలినవి అభ్యర్థులను ఎన్నుకొనే 
సంఘం ఏర్పాటు చేయడము: కూచుని కార్యక్రమం" ఆరంభించడమూ. 


సెలక్షన్‌ సంఘము - కార్యక్రమము 

సెలక్షన్‌ రో కౌం(గెసు తరప్పన పార్టీ య. 
గోపాలరెడ్డిగారు, ప్రజాపార్టీ తరపున నేను, కె, ఎల్‌, . తరపున 
రంగాగారు పంపిన . కందుల ఓబుల్‌ రెడ్డిగారు య. మా 
కార్యక్రమం జరుపుోడానికి విజయవాడలో" బి, ఎస్‌. రాజుగారి భవ 
నాన్ని రంగస్థలంగా వన్న నా 

ణి, ఏస్‌. రాజుగాచు సంపన్న గృహస్సు. కొషభారలి ఉత్స త్తి త్రి 
పరిశమ ఒకటి అప్పుడే సాపించి, అభివృద్ధి చెందుతూన్న వారు, 
తర్వాతి రోజులలో కొంగెసులో చేరి, శాసన మండలికి ఉ పాధ్యకుడుగా 
కూడా కార్యభారం వహించిన (ప్రముఖులు. ఆయన తన భవనం 
మా సమావేశానికి. ఇవ్వడమేగాక, అక్కడి సమావేశానికి వచ్చిన 
మాలో చాలామందికి, ఆతిథ్యం కూడా ఇచ్చేవారు. 

మా ఉససంఘంలో మొదట ఒక తీర్మానం చేసుకున్నాము. 


874 నా జీవిత యా|త్ర_4 


మాలో ఎవరు ఏ పేరు చెప్పినా ముగ్గురి అంగీకారంపై ననే ఆ పేరు 
గల వ్యక్తిని ఆభ్యర్థిగా నిర్ణయించాలి. 5 విషయంలో నైనా 
మాలో భేవాభ్మిపాయాలు న వాన్‌. - ఏష ఢిల్తీ లో లాన్‌ 
బహదూర్‌ శాస్ర్రీగారి సముథాన చర్చించాలనీ, అక్కు డా నిర్ణయం 
కాకుంచే,ఆ విషయం శౌత్త్రుగారి తీర్పుకు వదిలి పెట్టాలని ము వ 

1948, 49, 5) లలో ఏయే తెలుగు మంత్రులపై , (పకౌళం 


గారు..అధి కార దుర్వినియోగం చేశారని ఆరోపించారో, వారిని అభ్య 
రులుగా ఉంచరాదని నేను (పతిపాదించాను. 
ఆ సంబంధించిన ' మంతులు 1952 ఎన్నికలలో, ఆ ఆరో 
పణ లవల్ల ఓడిపోయి, మూడేండ్తకు పె గా శాసన సభ్యత్వం బోగ 
కన్నారు కనుక_ ఆ (పన క్రి తిరగి ఇప్పుడు తేవడం కూడదని, కమిటీ 
సభ్యులేగాక్క ఇతర పెద్దలు నలుగురూ ఏక మె అనడంవల్ల నా (పతి 
నాన్‌ కీ నహోయికది; 

వారికి ఈ ఎన్నికలలో ప్రయోగించిన [కొ త్త వ్యూహం, దాని 
పలుకుబడీ ఉపయోగపడి, వారందరూ జయంపొందడమేగాక, యధా 
తధంగా పెద్ద పెద్ద పదవ్వలు పొందగలిగారు, 

జిల్లావారీగా తీనుకొని మెము 60, 70 శాతం అభ్యర్థులను బెజ 
వాతల ని నిర్ణ యించగలిగాము. వివాదాస్పదమైన అభ్యర్దుల విషయం 
నిర్ణయించడానికి అనుకున్నట్టుగానే ఢిల్లీ వెళ్ళాము, అదీ విసరీత మైన 
చలికాలము. ఢిల్లీ లో శాస్త్రిగారి భవనంలో పగల కొంత సేపు, రాతి 
కొంత సేప్ప చర్చలు జరిపాము, 

అక్కడ చర్చలు జరుగుతుండగా, కాఎగెను పక్షం పేర్లు 
రెండు విధాలుగా ఉన్నట్టుగా మాకు కనిపించాయి, వారిలో కొందరు 
గోపాల రెడ్డిగారి పలుకుబడినల్ల , కొందరు సంజీవ రెడ్డిగారి పలుకుసడి. 
వల్ల ముందుకు (తోనుకు వ స్తున్నట్టు మాకు కనిపించింది. 


' రంగాగారి పార్టీ వారు తమ అభ్యర్థుల పేర్లను చెపుతున్న 


ప్పుడు, గోపాలరెడ్డిగారు తమ అభ్యర్థుల పేర్లను "్షపుతున్నప్పుడు 
ఒకరి నొకరు హెచ్చుగా మద్దతు చేసుకుంటున్నట్లు పై పెకి కనిపించేది. 


మరల ఎన్సికలు 875 


వివాదాస్పద మెన కొన్ని పేర్లు శాస్త్రిగారికి వదిలినప్పుడు, ఆయన 
(వ్రాతపూర్వకంగా తన తీర్చు చేసేవారు. అందులో చాలా తీర్పులు నా 
వాదాన్ని (తోసిపుచ్చేవిగా నే ఉండేవి, 

ఎలాగయితనేని 196 సీట్లకు (స్థలాలకు 167 నియోజక 
వర్గాలలో అభ్యర్థులను నియమించాము. ఈ 167 నియోజక నరాలలో, 
188 ఎక సభ్య నియోజక వర్షాలు. 

ఎన్నికల్లో, నావల్ల ప్రతిపాదింపబడ్డ ఎన్నికల వ్యూహం చాలా 
బాగా పనిచేసింది. 194 సీట్ల లోనూ, 147 యునై సెడ్‌ కాం గెస్‌ లెజి 
సైచర్‌ పార్తీకి సంప్రా ప్రించినవి. పాత శానన సభలో దాదాప 40 
సీట్ల దాకా ఉన్న కమ్యూనిస్టు పార్టీకి, ఈ మారు 14 సీ్తే దక్కాయి. 

నేనుమాత్రం నా ఎన్నికలో ఓడిపోయానని ఇదివరలో నే 
(వాళాను, 

తొందరపడి మా మీద విశ్వాసరాహిత్య తీర్మానం తేకపోయి 
ఉంట్కే ఇంకా (పతిసక్షంవారు తమ మాట జరిసించుకుంటూ ఉండ 
గలిగేవారు. (ప్రగతిసథాన పయనించే (ప్రకాశంగారి మంతివర్గం జరుగు 
తూండడానికి అవకాశం ఉండేది. ఆ విధంగా, ఆయన ముఖ్యముం(తిగా 
ఉన్న సమయంలోనే విశాలాంధ్ర ఏర్పాటయి, (పాంతీయఖండాలు 
లేనట్టి విశాలాం(ధ పరిపాలన సామరస్య సౌష్టవాలు కలిగిఉ౦ డేది, 

అయితే, జరగవలసిన చరితను ఎవరు మార్చగలరు? 

నాయకుని ఎన్నిక విషయము 

ఢిల్లీ లో ఉన్న కాం(గసు అధిష్టాన వర్గం వారికి తమ బల 
వ త్రరమైన ప్రమేయం లేకుండా పార్షీ శాసన సభ్యులు నాయకుని 
ఎన్నుకోవడం ఇష్టంలేదు. అందుచేత, లాల్‌ బహదూర్‌ శాస్త్రీ, కాం_గైను 
అధ్యతులు దేబర్‌ గారలు విజయవాడకు వచ్చారు. వారు. చర్చలు, సల 
హాలు వారితో వీరితో చేశారే కానీ, (ప్రకాశంగారితో ఏమీ చర్చించ లేదు. 

ప్రజాపార్తీ నుంచి వచ్చిన సభ్యులమంతా రామమోహనరాయ్‌ 
హాలులో సమావేశ మయ్యాము. మంచి ఎండపేళ. (ప్రకాశంగారు 
ఆ హాలు దగ్గరికి వచ్చి, లోపల ఉన్న నాకు కబురు చేశారు. 


876 నా బీవిత యా(త-_4 


నేను ప వచ్చేసరికి ఆయన. కారులో, తడి తువ్వాలు ఒకటి 

నెతీసిన వెనుకున్న దగరగా ఉన్న ఒక పలటూరికి వెళ్ళుతున్న ట్లు 

అబు రు ta ౧౫ (1 రు 
చెప్పారు. 


ఉమ్మడి రాష్ట్రంలో మేమంతా ఉన్నప్పుడు, ఒక తెలుగు 
మంత్రిపై, ఒక డెటన్యూ నంబంధంలో ఆయన చేసిన అధికార 
దుర్వినియోగం గూర్చి, (పకాశంగారికి ఎఫిడ విట్‌. ((వాసిన విషయాలు 
సత్యమనే ప్రమాణ పూర్వకంగా ఆ (గ్రామంతో ఒకరు ఫిర్యాదు 
చేశారు. 


అయితే. ఆరేడేండ్ర క్రింద జరిగిన వ్యవహారం గనుక అస్పుడు 
ఆ విషయాలను గూర్చి దోషోారోపణ. చపినవారు “యిప్పుడు 
అవసరమైతే సమర్దిసారో లేదో నిర్జారించుకొ నేందుకు, ఆ మండు 
టెండలో, అరే 'వ్యవధిలేని ఆ రోజాన, అత్యవసరంగా ఆయన 
బయలుదేరారు, 

88 సంవత్సరాల వయసులో ఆయన కన్న సట్టుదల, ధొట్టక్టరి 
సెదరికంలోకి రావలసినవారు, అధికార దుర్వినియోగం చేయనివారు 
కావాలనే దీక్ష అక్కడ ఉన్న మా కందరికీ అశ్చర్యం కలిగించాయి, 


ఆ ఎండలోనే తిరిగి వచ్చి, ఆయన తాము బసచేసిన పి, 
డబ్ల్యూ, డి వసతి గృహంలో నిద్రపోయారు. 

ఆ సమయంలో నేను అక్కడికి ఫర్లాంగు కన్న తక్కువ 
దూరంతో ఉన్న (ప్రభుత్వ అతిథి గృహానికి "(పేట్‌ గొస్ట్‌ హో 
దేబిరుగారిని, శాస్త్రిగారిని చూడ్డాని కని వెళ్ళాను. 


(ప్రకాశంగారు బసచేసిన గదికి ర తానూ బస 
చేసినా. సంజీవ రెడ్డిగారు, ఆయనతో ఆస్లే జ్ర _స్తగా మాట్లాడుతున్నట్లు 
- కనిపించలేదు. సంజీవ రెడ్డిగారు తన మటుకు తాను, తానే "నాయకుడుగా 
ఎన్నిక కావాలనే యత్నంలో ఉన్నట్లు కనిపించింది. 

. కాని కాంగ్రెసు పక్షంవాడు గనుక, ఆయన. దేబర్‌, శాస్త్ర 
గారలతో మందిగా ఉండడానికి se సహజము, 


మరత ఎన్నికలు 877 


నేను. దేబర్‌, శాశ్ర్రీగారలను చూడ్డానికి సైట్‌ గెస్ట్‌ హౌస్‌కి 
వెళ్ళగా, వారు ఈ విషయంరో నా అభిపాయం తెలియజేయనలసిం 
దని కోరారు: | 

అందుకు, (పకాళంగారితో మీరు మాటాడినట్టు కోనీపిలిచ రే 
అన్నాను. 

“లేదు, ఇంకా మాట్లాడలేదు. ఆయన పెద్దవారయిపోయారు 
గదా!” అని, (ప్రకాశంగారిని (తోసిపారేశామని ధ్వనిం చేటట్లు వారు 
మాట్లాడారు. 

అప్పుడు నేను ఇలా చెప్పాను: “మీ మాట ఆశ్చర్యకరంగా 
ఉంది. ఈ విషయాలు మనం చర్చించడంకన్న మీ ఎవరి పలుకుబడీ 
అనవసరంగా వినియోగించ నక్క_రలేకుండా. శాసన సభ్యులకే వారు 
యధేష్టంగా న్యవహరించుకొనే అవకాశం వదిలి వేయడం అత్యున్నత 
మైన పద్దతిలో 

దానికి వారు, “మీరు చెప్పినమాట . వాస్తవమే. కాని మా 
పార్టీ పెద్దది గనుక మేము ఎవరిదో ఒక పెరు మా సభ్యులకు సూచిం 
చాలి గదా!” అన్నారు. 

దాని కిలా జవా బిచ్చాను; “ఒక విశ్వాస రాహిత్య తీర్మానం 
నభలో ఆమోదింపబడినమీదట (ప్రకాశ ౦గారి (ప్రభుత్వం పతనమయింది. 
పతనానంతరం, ఈ ఎన్నికలలో (ప్రకాశంగారు, . సంజీవరెడ్డిగారు, . 
వారితో ఉన్నవారందరూ. నెను ఒక్క-ల్ల తప్ప, తిరిగి ఎన్నికయ్యారు. 
నాయకత్వం సహాణగింగా (పకాశంగారికి సం(క్రమించాలి గదా!” 

అందుకు వారు, “ఆయన చాలా పెద్దనారయి పోయారు” 
అన్నారు. నేను అందుకు (ప్రత్యు త్రరంగా, “అయన పెద్దవార్రై తే, పని 
చేయడానికి ఆయనతోబాటు చిన్నవారంతా ఉన్నారు కదా! ఒక వేళ, 
ఆయన పేకు మీరు కాదనదలచుకొంతే, ఆయనతోపాపే ఉప ముఖ్య 
మంత్రిగా పని నో సంజీవరెడ్డి గారున్నారు గదా! మీరు, నేను ఈ 
భాగం చర్చించే మురదు, (పకాశంగారితో మాట్లాడకుండా సరు ఏమ 
చేయడం మంచిది కాదు,” అన్నాను. | 


878 ల నా జీవిత యా(త్ర-4 


నేను, దేబరుగారు, శాస్త్రిగారు మాట్లాడుతున్న సమయంలో 
రంగాగారు మా మాటలు వింటున్నారో లేదో తెలియదు. ఆయన 
మరేదో ఆలోచిస్తూ కూచున్నట్టుగా, కొంచెం ఎడంగా ఉన్నారు. 
ఆయన, గోపాలరెడ్డి విషయం చెప్పడానికి వచ్చినట్టుగా నాకు తెలుసు. 
ఆ వసతి గృహంలో ఆతీథ్యపు ఏర్పాట్లు కూడా, గోపాల రెడ్డిగారి నాయ 
కత్వాన్ని బలవరచడానికి యత్ని సస. ల్‌ రామకృష్ణగారే చేశారు. 

నను అన్నదానిపై న చేబరుగారు నాతో, “హోసీ, (ప్రకాశం 
గారితో మీరు మాట్లాడిరండి,” అన్నారు. 

“మీరూ వస్తే బాగుంటుంది గదా” అని నేనంపే, “అక్కర 
లేదు. మీరు వెళితే చాలును,” అన్నారు. 

ఆయనతోను, ళాన్రిగారితోను. “నేను _పకాశంగారితో యు 
వచ్చి, ఆయన చెప్పినది మీతో చెప్పే వరకు, మీరు ఏ శే 
సూచించకుండా ఉండాలి సుమండి!” అంహే, దేబరుగారు 
మీరు వచ్చేవరకు ఏ పేరూ పైకీ చెప్పబోము,” అని అసందిగ్గంగా 
చెప్పారు. 

నేను రోడ్డు అవతల ఉన్న విశ్రాంతి భవనానికి [పకాశం 
గారితో మాట్లాడడానికి వెళ్ళాను. 

ఎండలో తిరిగి తిరిగి రావడంవల్ల, ఆయన నిద్రపోతున్నారు. 
ఆయనను లేపడానికి యత్నించాను. ఆయన లేవలేదు. (ప్రక్కగది 
లోకి వెళ్ళి, సంజీవరెడ్డి గారితో, “ోడేబర్‌గారు ఏదో ఆలోచనలో 
ఉన్నట్టుంది. మరు మాత్రం మె త్రపడకండి,” అని ఆ ఒక్క ముక్క 
మాత్రం చెప్పి, తిరిగివచ్చి ఫ్రకాళంగారిని లేపాను. 

ఆయన మెల్లి గా కళ్ళు విప్పి, ఎమ్‌ జరుగుతున్నదయ్యా? అని 
నన్నడిగారు. ఆయనతో. నేను దేబర్‌గారితో మాట్లాడిన విషయం 
గురించి రెండు మూడు వాక్యాలు చెప్పేసరికి జ్ర. బహద్దూర్‌ శాస్త్రి 
గారు గది గుమ్మందగ్గరికి వచ్చేశారు. నెను పసన చూసి, “ఏమిటి 
.. శాస్త్రిగారూ! అప్పుడే 'మీరిక్క_డికి వచ్చేశా రేమిటి?” అని (పక్నించాను, 
“ఆయన, “దేబర్‌జీ- గోపాల రెడ్డిగారి రు వెల్లడించారు” అన్నారు. 


మరత ఎన్నికలు 879 

విను అశ్చర్యంతో __* ము (పకాశంగారితో మాట్లాడి, 
మీ దగ్గరికి తిరిగి వచ్చేవరకు ఏ పేరు సూదింపదోము అని మాట 
ఇచ్చ్బారుగదా!” అని అడిగాను, 

శాస్త్రిగారు “నిజమే! కాని, దేబర్‌జీ పేరు (ప్రకటించేశారు,” అని 
చెప్పి, (పకాశంగారి మందం దగ్గరికి నడవ నారంభించేసరికి, దేబర్‌ 
గారుకూడా ఆ గదిలోకి వచ్చేశారు. వీ రిద్దరూ రావడంచూసిి ప్రకాశం 
గారు మంగంమీదినుంచి లేవటోతూం పే, చేబరొగారు, “మేము గోపాల 
రెడ్డిగారిని నాయకుడుగా, మీ పార్టీ వారు ఎన్నుకోవాలని పకటించేళశాము. 
మీరు ఆయనకు మీ ఆశీర్వాదాలు. ఇవ్వాలి,” అని కొంత వినయంగానే 
అడిగారు. 

(పకాశంగారు కనుబొమలు కొంచెం పైకెత్తి, తమకు స్వాభా 
వికమైన మంద్రస్వరంలో, “మీరు గోపాలరెడ్డిగారి పేరు (ప్రకటిస్తే, 
ఆయన ఎన్నికవుతాడు. నా ఆశీర్వాదాలు ఎందుకు?” అన్నారు. 

'దేబర్‌గారు గతుక్కుమన్నారు. నేను ఆయనను ఒక అడుగు 
అవతలికి తీసుకు వెళ్ళి “నేను వచ్చేవరకు ఏ పేరు చెప్పకుండా ఆగు 


 తామన్న మీరు ఎందుకింత తొందర పడ్డారు?” అని అడిగాను, 


ఆయన, “పకటి టి సే ఏం (ప్రమాదం? అన్నారు. 
నేను, “ప్రకొశంగారు ఎదురు తిరిగితే చాలా ఇహం దళ 
వసాయికడా!” అన్నాను. 
ఆయన, “అయిత్తే మీరు (ప్రకాశంగారిని కొంచెం సమాధాన 
పరచండి. మీరు ఢిల్తీ కి రండి. అన్ని సంగతులు సమ(గంగా చర్చించు 
కుందాము,” అని నాతో అని, (ప్రకాశంగారివై పు పు తిరిగి, “విశ్వనాథం 
గారు ఢిల్లీ వనారు. ఆయనతో అన్ని సంగతులు మాట్లాడుతాను. ఇప్ప: 
టికి సెలవు ఇవ్వండి,” అనగానే___(ప్రకాశంగారు ఏ మాటా అనక 
ముందే, “దండము అని చెప్పి గదిలోంచి వెళ్ళిపోయారు. 
. శాస్త్రిగారుకూడా “సెలవు అని చెప్పి వెళ్ళిపోయారు. 
దేబర్‌ గారు కోరినట్టు నేను డిలి లీ వెళ్ళాను. ఇంతట్లో విజయ 
వాడలో, ఎవరి (ప్రోద్చలంవల్ల నో తెలియదుగాని, ప్రకాశంగారు అప్పు 
డున్న పరిస్థితుల పై ఒక (పకటన చేయబోతున్నారని పత్రికల లో పడింది. 


గా 57 


880 నా జీవిత యా|త-4 


నేను ఆ విషయం డేబర్‌ గారికి చెప్పి, (ప్రకాశ ౦గారికి ఒక తంతి 
వార్త ఇప్పించాను. దాని సారాంశమిది: “ఆంధ పరిస్థితులు మె 
మంతా ఆలోచి సున్నాము మీకు తొందరపడి ఏ (ప్రకటనా చేయవద్దని 
మా కోరిక 

(ప్రకాశంగారుకూడా కొంత సమాధాన పరిచుకొని, తామిచ్చిన 
(పకటనలా , (పజలను రెచ్చగొనే వాక్యాలేవీ (వాయలేదు, కాట్స్‌ 
అక్కడ ఢిల్లీ లో దేబర్‌గారు, శాస్త్రిగారు వారు ఇదివరలో అన్నమాట 
లలో ఏ విధమైన మార్పుకీ అంగీకరించే ధోరణిలో లేరు. 


గోపాలరెడ్రిగారి ముఖ్యమం,తిత్వము 

నాయకుని ఎన్నుకునే దినం (పకటింపబడింది. నాడు కాం(గను 
భవనం పరిసర (పాంకాలన్నీ ఒక పర్వదినపు రూపదర్శనం ఇచ్చినవి. 
(బ్రహ్మాండమైన ఎన్నికల విజయం తర్వాత శాననసభ్యులు సమావేశం 
కావడం అదే మొదలు. 

దానికి రెండు రోజులుముందు సంజీవ రెడ్డిగారు ఢిల్లి వెళ్లారు. 
ఎన్నిక సమయానికి తిరిగివచ్చారు. ఆయన ఎన్నిక హోలులోకి (ప్రవేశం 
చక పూర్వంనుంచి, ఆయనకోసం ఎదురుచూ స్తున్న నేను, ఆయనను 
ఎదురొని, “మరు గట్టిగా ఉండండి. మేమంతా ఉన్నాం గదూ 
అన్నాను. 
ఆయన చెవులు ఈ మాటబువిన్నా, ds సర 
ధ్యానంగా ఉన్నట్లు నిశృయమయింది. ఆయన తొందరగా సభామంది 
రంళొకి వెళ్ళిపోయారు. కార్య్మకమం (ప్రారంభించే సరికి, గోపాలరెడ్డి 
గారి పేరు వినబడేసరికే ఆయన అంగీకారం చూపించారు. ఆ పెన 
(ప్రకాశంగారు, నేను చేయనలసింది ఏమీ లేకుండా పోయింది. గోపాల 
రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. పూర్వంలాగునే సంజీవ రెడ్డిగారు 
ఉపమ ఖ్యమం(తి అయ్యారు. 

కొన్ని నెలల తర్వాత సంజీవ రెడ్డిగారు విశాఖపట్నం రావడం 
జరిగింది. తంతి తపాలా ae సరపం తితిటిన ఏదో నూతన కార్య 
క్రమ (పార ౦భ సందర్భంలో ఆయన వచ్చారు. ఆ సభలో ఏదో 


విశాంతి యెరుగని కర్మపిరునికి సుదర్ర విశాంతి 881 


సందర్భం చూసుకొని, ఉపన్యాసంలో ఇలా అన్నారు: “నేను (ప్రకా 
శంగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపముఖ్య మంత్రిగా ఉండేవాడిని. 
ఇప్పుడూ ఉపముఖ్యమంత్రిగా నే ఉన్నాను. ఇస్పటి మాటశేమిలెండి. 
చేసే ప్రకాళంగారితో కలిసే మంత్రిపని చేయాలి. ఆ వేగం, ఆ కార్య 
దీక్ష, ఆ (పజా నంకేమపేమ___మరే ముఖ్యమం(తి పరిపాలనలోను 
కలుగవు ఆని నా మనస్సులో నిశ్చయమైంది!” 

ఆవేళ నిజంగా ఆయన మనసులో ఉన్నది ఉన్నటు చెప్పారు. 

ఒకక్షణం (పఠాశంగారి పరిపాలనా రథం__(పేక్షకులకు, కోత 
లకు కళ్ళకు కట్టనట్టు కనిపించింది, 


24 


[ ఇం రర్మపరునికి సుదిర్ల ని శాంతి 


అప్పటికె ప్రకాశంగారు. వృద్దులెపోయారు. ఆయన 154 లో 


బెంగుళూరు పై9 వేటు హాస్పిటలులో 'కేటరాక్టు (కంటితిమిరం)కు 
సందింధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దృష్టి కొరచైం తగి 
నట్టుగా ఇతరులకు అనిపించేదిగాని, ఆయన కన్ను నిండా తెరవ 
కృ ఈ క ఉత ఉన్నవారిని బాగా పోల్చుకోగలిగేవారు. ఇతరులు 
చెప్పింది అవగాహన చేనుకోవడంలో ఎటువంటి మాంద్యమూ ఉండేది 
కాదు. చదువుకోడానికి కాగితం కంటికి బాగా దగరగా పెటుకోవలపిన 
అనవసరం మాతం నచ్చింది. అయినప్పటిక్తీ, కోగీతంలో వ్‌ బాగంలో 
ఏ విషయం ఉందో ఆయనకు బాగా జ్ఞాపకముండేది. 
ఒక రోజున కాబినెట్‌ మీటింగులో, న్నెహూగారి దగరినుంచి 
వచ్చిన ఒక ఉత్తరం చదివి వినిపిద్దామనుకొన్నాము. మాతో. తాను 
స్వయంగా చదవలేనందుకు ఏమీ అనుకోవద్దని, పర్సనల్‌ అసి సైంటును 
పిలిచి చదవమన్నారు. 
ఆ చదవమనడంలో, మా కోరిశ (ప్రత్యేక విషయం చెబుదా 
మని ఆయన ఉద్దేశం. 'పెర్ళనల్‌ అసి సెంటు ఆ కాగితం చదువుతూ, 


882 | నా జీవిత యాత్ర-క్ష 


ఆ విషయానికి రాలేదు. “నువ్వు ఇంతసేపూ మొదటి పేజీలోనే 
ఉన్నావు. నాకు కావలసింది రెండవ పేజీలో చివర, ఒక కొ త్ర త్ర "పేరా 
(గాపు ఆరంభంలో ఉన్నది. అది చదువు,” అన్నారు. 

ఆయన కాగితాలు స్వయంగా చదువుకోలేరని ఆయనపై 
ఉకార నె టాకారికి గవర్నరు “ఉ త్తరాలు (వాసిన రోజు త. 

ఆ ఉదంతం జరిగి ఏడాది గ. 

పూర్వం రోజుకు రెండుగంటలు నడిచే (పకాశంగారు, ఇప్పుడు 
(పొద్దున వేళ, సాయంకాలం వేళ పది నిమిషాల నడకతో. సంతృ ప్రి 
చక్రం కపసి వచ్చింది. 

అయినా హైదరాబాదు, విజయవాడ, చెన్నపట్నాల మధ్య పర్య 
టించడం, పాత మిత్రులను కలుసుకోవడానికి యత్నించడం ఆయన 
మానలేదు. 

అన్ని కార్యాలలోను మనిషి సాయం కావలసిన రోజులు 
నచ్చాయి. కాని, అటువంటి న నను ఢిల్లీలో ఉండగా, 
ఆయన. కొడుకూ అతని పిల్లలూ, ఉప్పులూరి వెంకటకృష్ణయ్యగారూ, 
మొదలై నవారితో కలిసి వచ్చారు. 

నేను ఎంత కోరినా మా యింటి దగర బస చేయక, కొడుకు 
_పోద్బలంవల్ల, నాకు అనవసరంగా కష్టం "కల్పించడం ఇష్టం లేదనే 
నెపంమీద, “ఇంపీరియల్‌” హోటలులో దిగారు. శ, 4 రోజులుండి, 
గోవిందవల్ల భ పంతొరిగాతో మాట్లాడి విజయవాడ తిరిగి వెళ్ళారు. 

ఆ ' రోజుల్లోనే ఉప్పుటూరీ. వెంకటకృష్ణయ్యగారు తాను కోర్టు 
వేలంలో కొనుక్కున్న స్వరాజ్య. ఆఫీసు భవనాలు అమ్మి, అందులో 
తాను ఖర్చు పెట్టిందిగాక అదనంగా వచ్చిన డబ్బు, (పకాశంగారి 
కొడుకు హనుమంతరావుకు అంతో, ఇంతో ఇనానని (బాసిన కాగితం 
నాకు చూపించారు. నేను అది బాగానే ఉన్నదని ఆయనను (వశం 
. పంచాను. కాని, తరువాత మాత్రం అలా జరిగినట్టు కనిపించలేదు. 
శ్‌ (పకాశంగారు. సహజంగానే, సభావేదిక మీద మాట్లాడవలసి 
మ కొంత సేపటివరకు మాట్లాడ నారంభించక పోవడం 


య. ల 


విశాంతి యెరుగని కర్మఎఏరునికి సుదీర్త విశ్రాంతి 883 


అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా కొన్ని వాక్యాలు మాట్లాడిన 
తర్వాత, మధ్య మధ్య ఆగడం కూడా జరుగుతూందేది. అయినప్పటికీ, 
ఉపన్యాస వ స్తువుకూ, క్రమానికీ ఏమీ భంగం ఉండేది కాదు, 

వయసుతో ఉన్నప్పబిలాగే ఎండల్లో కారు _పయాణాలు 
చేయడం ఆయన మానలేదు. 

ఇంతలో విశాలాం(ధ ఏర్పడింది. సంజీవరెడ్డిగారు ముఖ్య 
మంత్రి అయ్యారు. ఆంధ్రుల (పతిభ ప్రకాశవంత మైనదనే సంత్చ ప్దితో 
(పకాశంగారు డేశం నలుమూలలకూ పర్యటిస్తూ సూండేవారు. 

1957 మేలో ఆ విధంగా అతి తీ వమైన ఎఐడలలో ఒంగోలు 
ప్రాంతంలో పర్యటించి, నడ దెబ్బ తిని కారులోనే హైదరాబాదు చేరు 
కున్నారు. కొందరు మ్నితులు, ఆయన పడుతున్న బాధ చూసి హాప్పి 
టలులో చేర్చితే మంచిదని తీసుకుపోయి. ఉస్మానియా హోస్పిటలులో 
చేర్చారు. 

అంత్య దృశ్యము 
ఆ విధంగా, (సకాళశంగారు 18 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు, 
19 వ రోజున చికిత్స చేయడానికి, అక్కడున్న వై ద్యులు ఆయనకు 
ప్రాణవాయువు ఇవ్వడానికి, (పయత్నించారు. (ప్రకాళంగారు లోగడ 
(పకృతి చికిత్సనోను, విద్యుత చికిత్సలోను మాత్రం నమ్మకమున్న 
వారు గనుక, (ప్రాణవాయువు తీసుకోడానికి నిరాకరించారు. 

కాని, 20 వ తేది ఉదయం ఆయనని చూడడానికి అక్కడికి 
వచ్చిన మంత్రి వి. బి. రాజు (పోద్బలంవల్ల ఆక్సిజన్‌ ఇవ్వడానికి 
తిరిగి ప్రయత్నించారు. అప్పటికే (పకాశంగారికి ఆ చికిత్సను నిరాక 
రించే శ & తగ్గిపోయింది. ఆ (ప్రాణవాయువు ఆ రోజు (సకాళంగారికి 
(ప్రయోజనకారి "కాలేకపోయింది. 

'ఆయన నాడి అతి బలహీనమై పోయింది. కఫం కమ్ముకొని 
రా సాగింది. ఊపిరి తిత్తులు వ్యాధిపూరితము అయ్యాయి. 

సాయంకాల మయింది, - 


884 నా జీవిత యా|త-4 


అక్కడ (పక్కన వై ద్యనిపుణులయిన క. ఆస్‌ కాపు 
వెంకటస్వామి, దయాశి దాను తాహి, చారి, బహదూర్‌ ఖాన్‌, సయ్యద్‌, 
(శ్రీమతి భారతి, (శ్రీమతి లక్ష్మీగారలు మొదలై న _పథ్యాతులంతా 
చుట్టూ ఉన్నారు. 

ప్రకాశంగారి కొడుకు హనుమంతరావు. భార్య, పిల్లలలో 
మంచం (ప్రక్కన నిల్చున్నాడు. 

7.95 అయేసరికి. సామూహికంగా, దుఃఖసూచకంగా పెద్ద 
కేకలు అనుకోకుండా అందరి గొంతుకలలోంచి వినబడ్డవి. 


అంతవరకు దేహస్థంగా ఉన్న (పకాశంగారి ఆత్మజ్యోతి, 
ఈశ్వర జ్యోతిలో కలిసిపోయంది. 


(పక్క గదిలో నున్న అల్లూరి సత్యనారాయణరాజు, తనకున్న 
జబ్బుతోనే (పకాశంగారి త. దగ్గరికి ఒక్క. గెంతులో నచ్చి, 
“అమ్మో” అ౦ కేక వేశాడు. 


అంత క్రితం, జక పది స్రష్ట హోత ముందు వచ్చిన గోపాలరెడ్డి 
గారు అక్కడే ఉన్నారు, గోపాలరెడ్డిగారు వచ్చారని హనుమంతరావు 
తండ్రి చెవిలో చెప్పగా ఆయన కళ్ళు సగం తెరిచి మాట్లాడడానికి 


యత్నించారు. కాని, యత్నించిన మాట రాకుండానే కన్నులు ఆలాగు 
స్‌ మూత పడ్డాయి, 


అప్పటికప్పుడే హాస్పిటలు ఆవరణలోకి ఈ మరణ వార్త విని 
వందలకొద్ది (ప్రజలు (పవాహంగా వచ్చే స్తున్నారు. 

ee. శరీరాన్ని (కిందికి తెచ్చి, మంచుగడ్డల 'పేర్చు 
మధ్య పెట్టారు. . 

య. ఆం(ధ(పడేశ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎమ్‌. 
పాయ్‌గారు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో చిత్తూరులో 1 
య స్తున్న ముఖ్యమంత్రి సంజీవ రెడ్డిగారు, ఈ వౌ ర్త "వని. పర్యటన 


విశాంతి యెరుగని కర్మవిరునికి సుటిర్హ విశ్రాంతి 885 


కార్యక్రమం రదు చేరుకొని, తెల నా రేసరికి వ సున్నటు తంతివార 
టి య అ. “ఇ —D 
ఇచ్చారు. 


_పకాశంగారిపై గొరవ సూవకంగా, (ప్రభుత్వ కార్యాలయాలకు 
ఆ రోజు సెలవు (ప్రకటించారు. ఉదయు రేడి మోలో- (పకాశంగారు 
స్వరసు లె నారన్న వార్త విని, ఉస్మానియా హాస్పిటలు ఆవరణలో 

Mp మా జరి 
చేలకొది ప్రజలు కిక్కిరిసి వోయారుం ఒక్క అరగంటలో ఆ పరినరా 
a 
అలో గల రసాలసీ బహుజన సంకీరములె నాయి. 
జారి ను ణు a 


జీవితకాలంలో, విశ్రాంతి అన్న మాట వినడానికి సహించని 
నాయకమణి, ఇపుడు దీర్ల ఏ(శాంతి తీసుకుంటున్న ట్లు. (పకాశ౦గారి 
ముఖము కనిపించింది. వ4 దెబ్బకు తట్టుకో లేక ఆసుపత్రికి చేరిన ఆ 
శరీరము, అతి శీలమైన ముదు పలకల మధ్య ఆ వడదెబ్బను పోగొట్టు 
కుంది. 


అప్పటికి. 568 సంవత్సరాల క్రిందట, స్వాతంత్రోద్యమంలో 
చేరిననాడు, ఆయనను విడిపోయిన చందనాది సరిమళ (ద్రవ్యాలు, 
సుగంధ కదంబ పుష్ప మాలికలు. ఇప్పుడు ఆయన ముఖం 
తస్బ మిగిలిన శరీర భాగాలన్నిటినీ ప్రీతితో తమలో ఇముడ్చుకున్నవి. 


అంతలో నే. గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం మొదలై న 
జిల్లాలనుంచి వొరికిన 6 3 ళ్ళలో, బస్సు ౨లో, కార్లలో వచ్చిన గ. 
శ (ప్రజలు హై హెదరాబాదు నగరంలో నిండిపోయారు. 


ఉదయం క గంటలయింది. (ప్రకాశంగారి భౌతికదెహాన్ని 
వహీరణ భాగ్యం పొందిన ఆంబులెన్సు బండి ఆ దేహంతో గాందీ 
భవనం, చేదువుంది. గాందీ భవ$౦, ఆంధ ధ పదేళ్‌ కాం గను సంఘ 
భవనము. 


సాయువ పోలీసు దళాలు అంబులెన్సు ముందుగా నడిచాయి 
వారి వెంట మంతులు, కార్యదర్శులు, ఉద్యోగులు నడిచారు. వారిని 
 పజా తరంగాలు అనుగమించాయి. 


886 నా జీవిత యాత్ర 


అప్పల్‌ గంజి బి, సిద్ది అంబర్‌ బజారు, ఉస్మాన్‌ గంజి, ముజమ్‌ 
షాహి రాజసధము మొదలై. న రసాల గుండా (ప్రకాశంగారిని తీసుకు 
వెళ్ళే అంబులెన్సు ప్రక వె శ్లన్నప్పుడు రెండు (పక్క_ల (ప్రజలు 
దట్టమైన వరునలలో నిల్చున్నారు. వారి ముఖాలలో, కళ్ళల్లో చెప్పలేని 
ఆ 9 స్పష్టంగా వ్యక్త కమమే భ కి కనిపించాయి. 





షిశాంతి ఎరుగని కర్మఏరునికి సుదిర్హ విశ్రాంతి 
(Courtesy: Director of Inf. & Put. 
Relations, Govt. of Andhra Pradesh.) 
గాందీ భవనం ధగర ఒక ఎ _త్రయిన వేదిక కట్టారు. దానిమీద 
మంచుదిమ్మలు పరిచారు. వేదికకు న నాలుగువై పుల రంగు రంగుల 


ముగ్గులు పెట్టి, నాలుగు మూలలా నాలుగు న్‌ప _సంభములు నిలిపారు. 
చుట్టూ పువ్వులు వరుసల్లో పేర్చారు. వలయాలుగా. చుట్టుకుంటూ, వేదిక 
మట్టు ఉన్న అగరువ త్తి రూపములు, ఆభఖండంగా సుగంధాన్ని వ్యాప్తం 





విశాంతి యెరుగని కర్మవీరునికి సుదిర్హ విశాంతి 887 


చేశాయి. తుపాకులు తల(కిందుగా తిప్పి పట్టన పాయుధపోలీనులు నలు 
వె పుల నిలుచున్నారు, 

మరణము దుఃఖకర మెన దే. కొని పూర్వ వెరాలను మర 
సి స్తుంది. జన్మాంతర సౌహృదాలను పునరుద్భవింస జేస్తుంది. 

కళా వెంకటరావుగారు____పకాశంగారి భౌతిక దేహాన్ని ఆంబు 
లెన్సు బండినుంచి దించి వేదికపై పెట్టడానికి చేయిసాయం చేశారు. 


కస్తూరిబాయి విద్యాలయంనుంచి వచ్చిన ఆడపిల్ల లు “రాను 
భజని చేశారు. మరికొందరు పెద్ది “గి శ్రాపఠనం” చేశారు. వేద పండి 
తులు “వేద పఠనంి చేశారు. 


పండిత జవహర్‌ లాల్‌ నెహూా గారి సురిట ఒక పెద్ద పువ్వుల 
దండను నీలం సంజీవలెడ్డిగారు మొట్ట మొదట ప్రకాశంగారి భౌతిక 
దేహంపై పెట్టారు, కక వాక గవర్నరుగారి పేరిట, ఆయన కార్యదర్శి 
రెండవ ౩ సృవ్వలదండ పెట్టారు. మూడవది పండిట్‌ గోవింద వల్లభ 
స. "పేరిట కళా పాట పెట్టారు. ఆ తర్రాకత = 

వును ఉద్యోగులందరి పేరునా ముఖ్య కార్యదర్శి ఎమ్‌.పి, పాయ్‌ 
గారు; న. పక్షాన ఇన్సెపక్టర్‌ జనరల్‌ నంనియారుగారు, 
ఆం(ధాకాం(గెసు పక్షాన అల్లూరి సత్యనారాయణ రాజుగారు; తెలం 
గాణా కాం్యగెను పక్షొన నూకల సనో త్రమరెడ్డిగారు; హెదరాబాదు 
కాం(గసు పక్షాన వాసుదేవ నాయక్‌ గారు; కార్మిక సంఘాల పక్షాన 
రావి నారాయణరెడ్డిగారు; శాసన, శాసన విధాన, శాసన మండలుల 
సభ్యుల తరపున బద్దం ఎల్లారెడ్డి, మద్దం మొహిొదీన్‌, అంజయ్య గారలు 
(పకాశంగారి దేహంపై పూలమాలలు ఉంచారు. 


ఆ విధంగా సాయంకాలం నాలుగు గంటలదాకా పౌర జన 
(పహహం నిరంతరంగా (పవహించసాగింది. 


ళీ 


ఉదయమే, (ప్రకాశంగారి తమ్ముడు (శ్రీరాముణుగారి కూతురు 


888 నా జీవిత యా[త్ర-4 


(పథ్యాత గాయనీమణి కుమారి సూర్యకు మారి అన్నదమ్ములతోబాటు వెక్కి 
వెక్కి ఏడుసూ, అడుగులు తడబడుతూ మంచుపలకలతో పేర్చిన ఆ 


మహా వేదిక నెక్కి, _ పెదతండ్రి (పకాశంగారి భౌతిక దేహదర్శనం 
చేసింది. 


కడసారి భూతలయా(త 

సాయంకాలం నాలుగు గంటలయింది. చండభానుని ఉగత 
తగ్గ నారంభించింది. (ప్రకాశంగారి చేహోన్ని మంచుపలక వేదిక 
పై నుంచి దించి, పోలీసు దళానికి చెందిన ఒక మోటారు వాహనంలో 
ఉంచారు. ఆ వాహనానికి ముందుగా చాలా పెద్ద పూవుల దండ 
అమర్చారు. 

(పకాశంగారి భొతికదేహం భూతలం పై కడసారి యాత్రకు 
తరలింది. 

ముందుగా ముఖ్యమం త్రి సంజీవ రెడ్డిగారు, మం(త్రులైన కళా 
వెంకటరావు, బసవరాజు గారలు, వెంట ముఖ్యకార్యదర్శి పాయ్‌గారు, 
ఆ (ప్రక్కనే అల్లూరి సత్యనారాయణ రాజుగారు, సచివాలయంలో గల 
పెద్ద ఉద్యోగులు, పౌర ముఖ్యులు_ఆ వాహనం ముందుగా నడిచారు. 

వారి వెంట మోటారు సెకిళ్ళపై పోలేను ఉద్యోగులు, వారి 
వెనుక పోలీసు బాజా దజం(తీలు (బెండ్‌), వారి వెనుక పదాతులై న 
పోలీసు దళాలు, వారి వెనుక శాసన సభ్యులు, కార్త ముఖ్యబ్బృందములు, 
వారి ననుసరించి వేలాది (ప్రజానామాన్యము ఆబిడ్స్‌ రాజమార్గం, 
బేంకురసాల గుండా కాచిగూడా రసాలమీదుగా నడిచి అంబర్‌ పేట 
థ్మళానవాటిక చేరారు. 


“ఎంత మనిషి పోయాడండీ! “ఇంతటి అతను మరొకడు 
మళ్ళీ మనమధ్య పుఢతాడా?” అనే శాం ఇతర మెన మాటలు 
రాలేదు. 

ప్రకాశంగారి భౌతిక దేహోన్ని చివరిసారిగా చూడడానికి వచ్చిన 


లక్షల (ప్రజల నోళ్ళనుండి అనుకోకుండానే ఈ మాటలు వెలువడడం 
జరిగింది. .. 


విశాంతి ఎరుగని కర్మవిరునికి సుదిర్హ విశాంతి 889 


సాయుధ పోలీసుదళములు మూడుసారు సామూహికంగా తుపా 
కులు మేల్చారు. స్వర్శస్టులయిన (ప్రకాళంగారిక్షీ కడపటి వందన మది. 
ఆ సమయంలో అంత్యనాద వాద్య (Last bugle) బృందం, 
(పకాశంయుగం అంత మైందని భారత (ప్రజలంతా వినేటట్టుగా, దళ 
దిశలు మారుమోగేటు పకటించారు. 

రాజాజీ.__భార క దళ స్వాతంత్ర్య సమరంలో (పక్క(ప్రక్కగా 
నిలబడి, (పకాశంగారూ తానూ నడిపించిన కార్యాలకు స్మతిచిహ్నంగా, 
(ప్రకాశంగారి చితిపై ఉంచడానికని (ప్రత్యేకంగా, మంచి గందపు 
అరం సిడికెడు బియ్యాన్ని పంపారు. చితి అంటించేముందు బంధు 
మైతులు స్వర్షన్హులెన వారినోట బియ్యం వేయడం దక్షిణ హిందూదేశ 
ఆచారము. 

శ్మశానవాటికలో “భుగ, భుగి మండే అగ్నిజ్వాలలు స్వర్గస్థు 
లై నవారి చితిని దహించే వేళు ఉపన్యాసా లిచ్చేవేళ కాదు, 

అయినా, పొశ్చాత్య పద్దతుల ననుసరించి సహచర రాజ 
కీయ నాయకులు స్వర్గ స్లులెన వారి “భొతిక దేహదహన సమయమున, 
(పశంసాపూర్వక మైన ఉపన్యాసాలు ఇవ్వడాన్ని, స్వాతంత్ర్యానంతరం 
మననాయకులు అదొక బలవ త్తర మైన అలవాటుగా చేసుకున్నారు, 

గవర్నరు (తి వెదిగారు పంపిన సందేశం ముఖ్య కార్యదర్శి 
పాయ్‌ుగారు చదివారు, సంజీవరెడ్డి, కళా వెంకటరావు, అల్లూరి సత్య 
నారాయణరాజు గారలు భౌతిక దేహాన్ని స్వర్గవాహక మైన చితీవై అమ 
ర్చారు. అస్పటి వేదోక్త కార్యక్రమాన్ని మెలవర పు లక్ష్మీనారాయణ 
గారు నడిపించారు. 

సంజీవరెడ్డి, పద్మభూషణ్‌ మాడపాటి హనుమంతరావు, అయ్య 
దేవర కాశేశ్వరరావు, కొ ౦డా వెంకటరెడ్డి, కళా వెంకటరావు, నూకల 
నరో _త్రమరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, సీ మ రొజొ గార లర 
(ప్రకాళంగారి నాయకత్వ లక్షణాలను, ఆయన జీవితంలోగల కృతార్భ 
తను “నభూతో, న భవిష్యతి” అని, పలువిధములుగా భాషాపటిమతో 
(ప్రశంసించారు. వారి (ప్రశంసా వాక్య సందేశాన్ని స్వర్గ సీమకు తీసుకు 


890 నా జీవిత యా|త_4 


పోతున్నాయా అన్నటు, చితిఫె అగ్ని జ్వాలలు ఆకాశమార్తానికి 

(oa దా "క 
ఎగిసి వెళ్లాయి. 

ఆంధ కేసరి టంగుటూరి (పకాశంగారి ఆత్మణోే 58, విశ్వ 
జ్యోతిలో కలిపిపోయింది. 

ఆం(ధ హృదయాలలో నీకట్‌ సుడులు తిరిగింది. 


2] వ తేదీనాడు .లోక్‌నభలో గోవింద పల్లభపంతీ గారు ఇలా 
అన్నారు: 


'నూతనాం[ధ నిర్మాత” 

“ఈ ఉదయం పతికలో (పకాశంగారి మరణవార్త పడింది. 
ఇది. అతి విషాదకరమైన వార్త. (ప్రకాశంగారి జీవితం, దేళ 
నై అంకిత మైన జీవితం. స్వ్యాతంత్య సమరంలో, ఆయన 
(ప్రముఖమైన పాత్ర వహించారు. త్యాగాలు చేశారు. కష్టాలు 
పడినారు. ఎప్పుడూ సమరవాహినిలో ముందుగానే నడిచేవారు. 
ఆంధ్రదేశానికి ఆయనయందుగల అభిమానం, గౌరవం అపా 
రములు, 

ఆయన నూతన ఆంధ్రదేశానికి నిర్మాత. థై ర్యసాహనా 
లకు పెట్టింది పరు నిర్మాణ కార్య(పతిపాద నాత్మక మైన 
అభిజ్జత. ఆయనకుండేది. జీవితంలో (పతిక్ష్షణం__ఆయన 
మేధస్సులోని ఊహా వె వై శీష్ట్యం; దేహమందుగల శ క్రి భారత 
దేశ సేవకూ, ముఖ్యంగా ఆంధ్ర (సజాభ్యుదయానికీ "వినియో 
గించారు, 

ఆయన కుటుంబానికి లోక్‌ నభ wes ఆఅందబే న స్తు 
న్నాను.” 


“త్యాగదిక్ష, కార్యదక్షత గల మహావ్య క్రి” 


i ఆయన. తర్వాత, భారత (ప్రథాని పండిత జవహర్‌లాల్‌ 
సకెహ్రూగారు ఇలా అన్నారు: 





విశాంతి ఎరుగని కల ర్మ ఏరు! నికి సుటర్హ విశాంతి 891 


“రోల్‌ మం(తిగారు చేసిన (పశంసకు అదనంగా నేను 
చెప్పగళిగింది లేదు. నాకు జ్ఞాపకమున్నంతవరకు 1920 
(పాంతాలనుంచి DD సర వ (పకాశంగారితో నాకు 
సాహవర్యం ఉన్నవి ఒహ్కొాక్యప్పుడు సంపూర్ణంగా మ 
మిద్దరం we వ ఆయన గుణసంప శ్రీని నేను 
ఎప్పుడూ (పళంసొభాపంతో న గహించేవాడిని. 

నిత్య శాగరళమైన ఒక శ క్తి, నిస్సందేహంగా ఆయనలో 
ఉండేది, క తర్వాత, మానపులకు సహజంగానే 
కొంత శర తగ్గడం చూస్తూంటాము, అయినప్పటికీ (ప్రకాశం 
గాలి రార్యాచర బలో చూపించే జాగ్భుతి, క్రి త్యాగదీక్ష 
రార్యదతత మన స్మ గ్ర తిపథంలో స్ఫుటంగానే ఉన్నాయి, 

మహో ప్య క్తి మన మధ్యనుంచి వెళ్ళిపోయారు. ఆయన 
మహత్వం ఆం(ధదేశ నిర్మాతగా మా(తమే కాదు. భారత 
రాజకీయ రంగమందంతటా ఆయన (ప్రభావ ముండేది. ఆయన 
కీ రోజు మనం, ఈ ఏధమైన (ప్రశంసాపూర్వక మైన అంజలి 
చేయడం చాలా ఉచికమైన సన? 


“టిటిష్‌ తట లట గుండె చూపిన సాహసి” 

ఆయన తర్వాత లోక్‌ సథ అధ్యక్షుడు (స్పీకరు) శ్రీమాన్‌ 

మాడభూషి అనంతశయనం అయ్యంగారు ఇలా అన్నారు: 

“ప్రధాన మంతతిగారు హోప్స్‌ మంత్రిగారూ చెప్పిన మాట 
లతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. వ్య క్రిగతంగా 
కూడా నాకు చాలా దుఃఖంగా ఉన్నది. (పకాశంగారితో కలిసి, 
ఆయన నాయకత్వాన సని చేసే అవకాశాలు నాకు చాలా కలి 
గాయి, ఆయన సంపన్నమైన పరిస్టితులలో తన జీవితం 
పారంధించకపోయినా, రానురాను అత్యున్నతంగా పెరిగి, “ 
ఆం(ధదేకానికి అ|గనాయక స్తానం పొందారు. ఆయనకు గల 
దృఢ నిశ్చయం కార్యదీక్ష అనుపమాన మైనవి. 

మనం సెమన్‌ బాయ్‌ ట్‌ (1928) చేసిన నమ 


నొ 


క వజ సం? 


892. నా జీవిత యా[త.4 


యంలో, చెన్నపట్నంలోగల ఇతర నాయకులు చమన్‌ రాకను 
ఎదిరించలేక చెన్నపట్నం వదిలి వెళ్ళిపోయారు. (పకాశంగారు 
ముందుకు వచ్చారు. 

మిలటరీ పోరీసులు (పజావాహానిని అడ్డబోయినపుడు, 
చొక్కా విప్పి, తనపై తుపాకి గుండును వారు "సేల్చుకో 
వచ్చని గుండె చూపించిన సాహసి [పకాశంగారు. ఆయన 
తన సర్వస్వం ( దేశ స్వాతంత్ర్య సమరంలో) త్యాగంచేసిన 
మహావ్య క్తి. ఆయన బారిష్టరు. (పముఖ న్యాయవాదిగా పృ తీ 
చేసి గొప్ప ఆస్తి సంపాదించారు. నిన్న అయన మరణించిన 
నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగలలేదు. 

ఆంధ్రరాష్ట్ర నిర్మాణానిక ఆయన నిరంతర యత్నం 
చేశారు. (ప్రజాసేవకు, త్యాగనిరతికి ఆయన పెట్టినది న్‌ు 

ఆయన ముఖ్య న అయిన తర్వాతకూడా, 
ఆంధృవాభుత్వం ఆయన సలహా సంప శ్తిని ఆశిస్తూనె ఉండేది, 

సక లాంధి దేశం ఈ రోజున దుః ఖంలో నిమగ్న 
మయింది, 

(ప్రధానమంత్రి, ఆర్థిక త మంచి బెచిత్యం 
(ప్రదర్శించారు. 

సభ్యులు యావన్మంది ఒక్క. నిమిషం నిశ్శబ్దంగా లేచి 
నిలవ వలసిందని కోరుతున్నాను.” 

లోక్‌ నభ సభ్యులందరు లేచి తమ స్థానాలలో నిశ్శబ్దంగా 
నిలుచున్నారు.. 
ఆంధ దేశం నిశ్శబ్దమైంది. 


సానుభూతి సభలు, విగహ (పతిష్టాపనలు 
సానుభూతి సభలు, తీర్మానాలు అనంథ్యాకంగా జరగడంలో 


ఆశ్చర్యంలేదు, ఆయన శే పరిట యువజన సభలు స్తాపన కానడంలోనూ 
వింతలేదు. 


“కొంతకాలం తర్వాత, రాజమహేంద్రవరం పొరులు ఆ 


(పకాశంగారి శతజయంతి 8936 


పట ణం కోట గుమ్మందగ్గర ఆయన కాంస్య విగ్రహాన్ని న్దాపిం 
చారు. ఆ విగంహాన్ని అవిష్క రించిన అప్పటి ముఖ్యమం | త్రి 
(బ్రహ్మానంద రెడ్డిగారు, (పభుత్యపక్షాన "హైదరాబాదులో శాసన సభా 
భవనానికి ఎదురుగా సృకాశ ౦గారి మరొక రౌంస్య విగ్రహాన్ని 
సాపించారు. 

ఆయనకు (పకాశంగారి యెడల గురుభావముంది. 


25 


(పకాశంగారి శతజయంతి 
1971] సప్రాబరు 10 న, ముఖ్యమంత్రి (బ్రహ్మానంద 


రెడ్డి జ (పకాశంగారి శతజయంతి ఉత్సవం జరపడానికి 
నిశ్చయించి, మ లక్షరూపాయలు మంజూరుచేపి, (ప్రారంభ 
సమాచేశంగా, హెదరాబాదులోగల జూబిలీ మందిరంలో మంతులు, 
శాసన సభ్యులు, పారముఖ్యులు, కార్మిక పక్ష నాయకులు, రాజకీయ 
నాయకులతోకూడిన ఒక మహా సభను ఏర్పాటు చేశారు. 


“అతిదూరద్భష్టిగల మహామానవుడు 
ఆ సభకు (ప్రారంభోత్సవం చేసిన రాష్ట్రపతి వి. వి, గారు 
తమ (పారంభోపన్యాసంలో ఇలా అన్నారు: 

“పం కాళంగారు (పజా సంరక్షకులు. ఉజ్వల మైన శి 
గల వ్య క్తి. (దితికి ఉన్నంత కాలం మనుష్యులమధ్య, అతి 
సృమాణ మైన మహామానవుడుగా సంచరించేవారు. ప్రజా 

సమూహమును కూడగట్టుకొని, కదిలించి, నడిపించే శకి 
ఆయనలో "హెచ్చుగా ఉండేది. వేలాది (పజలను అన్ని వేళలా 
ఆకర్షి ౦చగలిగిన గుణవె వై శిష్యము ఆయనలో ఉండేది. నిరుపమాన 
మ. త్యాగశీలత ఆయన “ముఖ్యగుణం... 

“(916లో నేను ఇంగ్లండునుంచి బారిష్టరుగా తిరిగి 
వచ్చినప్పుడు కార్యకారి, ముఖ్య స్యాయమూ రీ ర్తి శేషగిరి 
అయ్యర్‌ గారల ఎదుట నన్ను న్యాయవాదిగా, బారిష్టరు పట్టీలో 


894 


చేర్చించవలసిందని (పకాశంగారు [పతిపాదించాదు.... .... 

, “ఆయన క్లానం, అనుభవం నన్ను డి శేజపరిచినవి, 
(పజారంగ మందు ప్రవేశించి, ఆయనతో వాటు పని చేయగలిగిన 
లాభం నాకు సమకూరింది. ఆయనా, నేసూకూడా మహాత్మా 
గాంధీగారి నిర్మాణ కార్య(కమంలో ఉత్సాహం కలిగిన వారమే. 

హరిజనాభ్యుదయం, చర్జా పర్మిళమ వి _న్థరణ ఉత్స శ్రి త్రి 
వినియోగదారీ సం "ఘోద్యమం, సరా అభ్యుదయ ఉన్యమములు 
ఆయన వంటల 'తిగా ఉండగా స్టాపించబిద్దాయి. 

“పకాళంగారికి దూరదృష్టి “హెచ్చుగా ఉండేది. కొన్ని 

సంవత్సరాల ముందుగా భవిష్యత్‌ కార్య( క్రమం సాధించవలసిన 
లక్ష్యాలు ఆయన (గ్రహించ గలిగేవారు. 

“మన నాయకులలో పెద్దవారికి ఆ దూరదృష్టి ఉండేది 
కాదు 

రాష్ట్రపతి చెప్పిన మాటలు ముమ్మాటికీ సత్యం, 


నవ్యాం(థ జనకుడు 
భారత (ప్రధాని ఇందిరాగాందీగారు- 

“స్వాతం[(త్య జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశ 
భ కాగ గ్రోణికి చెందినవారు స్రకాశంగారు, ముందు వెనుకలు 
చూడని ధైర్యము, దాతృత్వములవల్ల ఆయన ఒక పురాణ 
పురుమలయ్యారు. ఆయన సవ ర్హననల్ల వందలాది అను 
యాయులు, డేశ స్వాతం(త్ర్యంకొరకు త్యాగాలు చేశారు. నవ్య 
ఆంధ్రప్రదేశ జనకుడు ఆయన, భారత జాతీయోద్యమ నాయకుల 
శ్రేణిలో అగశేణికి చెందిన నాయకుడు” అని ఆ నంద 
రంలో ఆమె (వ్రాశారు. 


నా జీవిత యా(త్ర_4 


| 
| 


| 
| 
( 


నేను ఇంతవరకు చెప్పడానికి యత్నించిన బహుళ గ్రంథ 


మును, ఆమె సంక్షీ ప్ర ప్ర సూత్రంగా చె చెప్పారు. 


ప్రకాళంగారు న! పుట్టిన భారత జాతిరత్నం. 
సత్య మేవజయతే 


అపు కా ననన నన జాం! 


